నవ్యాంధ్ర నాహిత్య విధులు 


(నవ్యసాహిత్యచరి త్రము) 
(1827 - 1942) 


rw 


రచయిత : 
కురుగంటి సీతారామయ్య, ఎం.ఏ., 


సంనొదకులు : 
ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య 


తెలుగు విశ్వవిద్యాలయం 
పబ్లిక్‌ గార్డెన్స్‌, నాంపల్లి 
హైదరాబాద్‌ - 500 004 





NAVYANDHRA SAHITYA VEETHULU 


BY: KURUGANTI SEETHARAMAIAH ౫4. 
BY ORO 


తెలుగు విశ్వవిద్యాలయం 
హైదరాబాదు 


అ తెలుగు విశ్శృఎద్యాలయం 

ప్రచురణ సంఖ్య - 159 

(ప్రతులు : 2000 pic 
తృతీయ ముద్రణ : 1994 je 


వెల : సాదా(ప్రతి రూ. 85/- 
లైబరీప్రతి రూ. 95/- 


(ప్రతులకు క 
రిజిస్ట్రార్‌ 
తెలుగు విశ! ఎద్యాలయం, 
పబిక్‌ గాడైని, 
య ar 
హైదరాబాదు - 500 004 


ము[ద్రణ 
ఫ్రిన్‌ఫాస్‌ (ప్రింటర్‌, 
బాగ్‌ ఆంజర్‌పేట్‌ 


హైదరాబాదు - 500 013 
౧౯ 2 614507 


ఆచార్య పేర్వారం జగన్నాథం తెలుగు విశ్వవిద్యాలయ 
ఉవాధ్యక్షులు SE పత 


ముందుమాట 


ఆధునికాంధ్ర సాహిత్య చరిత్రను య ఒక పశిష్టమైన సమలైమ్తైన 
పద్దతిలో రచించిన ఘనత శ్రీ కురుగంటి సీతారామయ్య గారికి డకూతుండే 
1942 నవ్యసాహిత్యం విసృతంగా రూపుకట్టుతున్న దశలో, ఆ సాహిత్వస్రష్టలు 
చాలామందితో సన్నిహితంగా మెలగిన శ్రీ కురుగంటివారు ఆతీయభావంలో 
రచించికూడా సమబుద్దితో చిత్తశుద్దితో ఈ (గ్రందాన్ని రచించినారు 

1949 - 51 లలో ఈ (గ్రంథాన్ని శ్రీ పిల్లలమజ్జి వెంకట హనుమంతరావుగాకి 


సహకారంతో దీనిని పరిష్కరించి చాలా విస్తరించి ఆనాటి వరకు ఉన్న సాహలః 


అణాల న 
ధోరణులను ఉద్యమాలను సమోక్షించి ప్రకటించినారు. ఈ గ్రంథం సాయిళో 


ఆధునికాం(ధ సాహిత్యాన్ని గూర్చిన సము గై నం చిలి కార కాల "తతుకాత 
వెలువడలేదంటీ అతిశయోక్తి కాదు. 


Wy 


ఆనాటికి శ్రీ కురుగంటివారు, శ్రీ పిల్లలమజ్జివారు (గ్రంధ రచనలే 
శాస్తియమైన మార్గాన్ని అవలంబించినారు. అనేక పత్రికలను పరిశిలించి వా 

అ యో Pa 
(ప్రచురితములైన వ్యాసాలు ఉపన్యానాలు, వార్తాంశాలు, చర్నలూ పరెంలంచ ఆ 


ఆధారాలను "అధస్ఫూచికలలో విసృతంగా సూచించినారు. 


నవ్యాం(ధ్ర సాహిత్య వీధులలో వారు చేసుకొన్న నిశ్చయాలు ఇపుటితీ 
పెద్దగా మారలేదనే చెప్పవలసి ఉన్నది. కొన్ని అంశాలు యింకా పడిషురించవలకి 
ఉన్నది. ప్రయోగవాదులను గూర్చి వారి భావాలు అందరూ ఆమోదించే. 


ఈ (గ్రంధంలో నె సాహిత్య రంగంలోని అ న్న ప్రక్రియాలనూ స్పృశించటంవల్ల 
యుంకా చాలినంతగా చెప్పడం అలా ఇప్పుడు కవిత్వము, 
నవం, నాటకము, నిమర్శయిత్వాదిగా ప్రక్రియలు, వేరువేరుగా విచారణచేసి వాని 
వాన్‌ చరిత్రను శాస్తీయంగా టి. అవసరాన్ని సూచిస్తూవున్నది. ఆ 


(ప్రయత్నానికి కూడా నవ్యాంధ్ర నాహిత్య వీధులు (పధానమైన ఆధార (గ్రంధంగా 
కాననస్తున్నది. 
ఈ (గ్రంధంలో శైలి ఒక పరిశోధనా (గ్రంధంవలెకాకుండా మనకు కనుల 
"త్య దృశ్యాలను చలనచి(తంగా చూపించినంత గొ 
విశిష్టతగా గోచరిస్తుంది. కొన్నాళ్ళక్రితం ఈ (గ్రంథం 
ఎస్పృతమైన ప్రచారంతో చర్చలో ఉండేది. 


~ శే జా మ్ల 
Has ny ASE 


29 ఆ 0 


హై పత్వక్షికరించటం టెం 


సాహిత్య చరిత్రను పరిశీలించేటప్పుడు దానికి ఆధారపీఠమైన జాతి, 
సంస్కృతి, సంప్రదాయాలను పరిశీలించడం ఎంత అవసరమో, దాని వల్ల మన 
అవగాహన ఎంతగా స్పష్టపడుతుందో నవ్యాంధ్రసాహిత్య వీధులు తెలియజేస్తుంది. 


అరుదైన ఈ (గ్రంధాన్ని మళ్లీ ప్రచురించటానికి అంగీకరించిన శ్రీ కురుగంటి 


వారి కుమూరులు శ్రీ. కె. కృష్ణమూర్తి గారికి మా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 


ల 


లలో 


ఈ గ్రంథాన్ని పరిష్కరించి చక్కని సంపాదకీయాన్ని రచించిన సుప్రసిద్ద కవిపండితులు 
ఆచార్య కోవెల సుప్ర ప్రసన్నాచార్యులు గారికి మా కృతజ్ఞతాభివందనాలు. 


; వ! (పేర్యారం జగన్నాధం) 
తేది: 26.12.1994. 


The Hyderabad Telugu Academy Publication ౨. 


NAVYANDHRA 
SAHITYA VIDHULU 


(A History of Modern Telugu Literature) 
(1827 — 1942) 


“ Authors,— essayist, athsist, nove ist, realist, rhymastier, play year plik, 

" Paint the mortal shams of nafure with the living hugs ef art, 

Rip yeur brother's viees open, strip your own foul passions bare 

Down with Reticenes, dawn with Raveranre—forward---naiad—l-* hem stars” 


(LOCISLEY Halt, 


K. Sitaramaiya, M A, 
Nizam College, Hyderabad (Dn., 


సంపాదకీయము 


నవ్యాంధ్రనాహిత్య వీధులు రచించిన శ్రీ కురుగంటి సీతారామయ్య, శ్రీ 
పిల్లలనుజి వెంకట హనుమంతరావులు మామా అల్లుళ్ళు శ్రీ సీతారామయ్య ఒకరే 
రచయితగా ఈ (గ్రంధం తొలి ముద్రణ 1942లో ప్రకటితమైంది. అదే వృద్దిపాంది 
1949 - 51ల మధ్య నాల్గు భాగాలుగా రెండవ (ప్రచురణ వెలువడినప్పుడు శ్రీ 
హనుమంతరావు దాని రచనలో సహకరృత్వ్యం వహించినారు. ఈ (గంథం తాలి 
ప్రచురణ (1942) ది హైదరాబాదు తెలుగు అకాడమీ వారి మూడవ (ప్రచురణగా 
వెలువడింది. ఈ సంస్లనే హైదరాబాదు ఆంధ్రసాహిత్య పరిషత్తు అని వ్యవహరించే 
వారు. అప్పటికి వెలువడిన (గ్రంధాలలో శ్రీ సీతారామయ్య 'ఆదర్శ(ప్రభువు' ఏడవ 
నిజాం (ప్రభువు పరిపాలనను, ఆయన గుణగణాలను (ప్రశంసించే (గంథం. రెండవ 
(గంధం మహమ్మద్‌ ఖాసింఖాన్‌ రచించిన ఖురాన్‌ షరీఫ్‌ ఆంధ్రానువాదం. 


రాబోయే ప్రచురణలలో లీడర్స్‌ అండ్‌ లాండ్‌మార్క్స్‌ ఇన్‌ తెలుగు 
లిటరేచర్‌ అనే శ్రీ రాయ(ప్రోలు సుబ్బారావు (గంధము, శ్రీ కురుగంటి సీతారామయ్య 
వ్యాసావళి, శ్రీ తూములూరి శివరామకృష్ణ నరసభూపాలీయవివరణము, మహమ్మద్‌ 
ఖాసింఖాన్‌గారి ఖురాన్‌ షరీఫ్‌ రెండవభాగము ఉన్నట్లు నవ్యాంధ్ర సాహిత్య ఏధులు 
తొలి ప్రచురణ టైటిల్‌ చివరి పేజీ పేర్కొంటున్నది. శ్రీ రాయ(ప్రోలువారు ఆ పేరుతో 
త్రివేణిలో కొన్ని వ్యాసాలు (ప్రకటించినారు కాని అవి (గ్రంధరూపాన వెలువడినట్లు 
తెలియరావడం లేదు. 


తొలి ప్రచురణలో ఈ (గంథం కేవలం 608 పుటలు మూడు భాగాలుగా 
ఉండగా, రెండవ ప్రచురణలో నాల్గు భాగాలుగా 851 పుటలు ఉన్నాయి. మొదటి 
ప్రచురణలో 'నవ్యాంధ్ర సాహిత్య వీధులు అను నవ్యసాహిత్య చరిత్రము’ అని 
ఉండగా రెండవ ప్రచురణలో, “నవ్యాంధ్ర సాహిత్య వీథులు' అని [క్రింద 
కుండలీకరణంలో 'నవ్య సాహిత్య చరిత్ర అని ఉన్నది. వేదాలవారి ఆంధ్ర 
ధ్వన్యాలోకము, డాక్టర్‌ టోపాగారి 'ఇస్రారహాయాత్‌ (వేమన తత్త్యము)లు కూడ 


హైదరాబాదాంధ్ర సాహిత్య పరిషత్‌ ప్రచురణములే. 
Vv 


శ్రీ కురుగంటి సీతారామయ్య డిసెంబరు 15, 1890లో గుంటూరు 
జిల్లాలోని వేమూరులో జన్మించారు. మదరాసు విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. చేసి 
సంస్కృతాంద్రోపన్యాసకులుగా నిజాం కళాశాలలో చాలాకాలం పనిచేసి విశ్రాంతి 
పొందినా ఏ. అంతకు పూర్వం కొంతకాలం బెజవాడ ణాతీయ పారశాలలోనూ, 
కొవ్యూరు సంస్కృతాంధ్ర కళాశాలలోనూ, తంజావూరు తాళప(త్రగ్రంథాలయంభోనూ 
పనిచేశారు. న్యాయవిద్య నేర్చినవారు. కర్మిష్టి వేద విద్యాంసులు. స్వాతం[త్యసమరంల్‌ 
పాల్గొన్నవారు. నిజాం కళాశాలలో చాలాకాలం సంస్కృతాం(ధ్రోపన్యాసకులుగా 
పనిచేసి చివరకు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సంస్కృత అకాడెమీ అనే 
పరిశోదన సంస్థలో ఉద్యోగం చేస్తూ ప్రశాంతచిత్తులై జీవిస్తూ ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం 
వారి పారిభాషిక పదకోశం నిర్మాణ కమిటీలో సభ్యులై ఒక సమావేశంలో పాల్త్‌ని 
వచ్చి రాత్రి ఆయాసంతో మరణించినారు. శ్రీ సీతారామయ్య ప్రత్యేక వ్యక్తిత్వం 
గలవారు. సంస్కృతాంధ్రాలలో , విద్వాంసులు, చరిత్రపరిశోధకులు, సాహిత్య 
నివాదాలలో పాల్లొన్న నిర్భీక చిత్తవృత్తి గల ధీరుడు. శ్రీ రామలింగారెడ్డి కవిత్వ 
తత్త్యవిచారాన్ని ఖండిస్తూ 1914లో “అలంకార తత్త్యవిచారం' (ప్రకటించారు. 
తంజాపురాంధ్రనాయకరాజుల ఇతిహాసాన్ని 'తంజాపురాంధ్రనాయక రాజ చరిత్రము 
1932 లో ప్రకటించారు. వారి రచనలలో కధాత్రయి (1952) అనే కధల సంసుటి 
ఉన్నది. నవ్యాంధ్ర సాహిత్య వీధులు కాక ఇంగ్లీషులో 'హాండ్‌బుక్‌ ఆఫ్‌ తెలుగు 
లిటరేచరో అని ఒక (గ్రంధం 1941 లో ప్రచురించినట్టు తెలుస్తున్నది. వీరి నురో 
(గంధం 'కొందరు తంజావూరు కవులు, పండితులు” అనేది. 


శ్రీ సీతారామయ్య ఉద్యోగ జీవితంలో ప్రధాన భాగం నిజాం సంస్థానంలో 
జరగటం వలన ఆయన చాలామంది ఉద్యోగస్టుల వలె నిజాం ప్రభుత్వం పట్ట 
వినయ విధేయతలతో ఉండేవారు. అప్పుడు నిజాం సంస్థానంలో ఆం(ధ్ర మహాసభ, 
స్టేట్‌ కాంగ్రెస్‌, నిజాంరాష్ట్ర ఆంధ్ర సారస్వత పరిషత్తు వంటి సంస్థలు నిర్వహించే 
జాతీయ విముక్తి పోరాటాలతోగానీ, సాహిత్యోద్యమాలతో గాని వారికి సామరస్యం 
ఉండేది కాదు. రాయషప్రోలు వారు, ఈయనా, మహమ్మద్‌ కాళింఖాన్‌, మరి 
కొంతమంది హైదరాబాదు సాహిత్యరంగంలో ఒక వర్గం కాగా, శ్రీ సురవరం 


vi 


ప్రతాపరెడ్డి, శ్రీ మాడపాటి హనుమంతరావు, శ్రీ దేవులపల్లి రామానుజ రావు, 
శ్రీ కాళోజీ ప్రభృతులు మరొక వర్గంగా ఉండేవాళ్ళు. వీరి పరిషత్తును వారు 
నిరాశాపరిషత్తు అని పరు పెట్టగా, వారి సంస్థను వీరు న్రీ రాయప్రోలు, శ్రీ 
మహమ్మద్‌ కాశిం ఖాన్‌, శ్రీ సతారామయ్యల పేర్టు ఆధారంగా రాకాసి పరిషత్‌ అని 
పిలిచేవారు. నిజాంకు వ్యతిరేకంగా ఒక వైపు పోరాటం నడుపుతూ ఉండగా, అతన్ని 
ఆదర్శ ప్రభువని ప్రశంసిస్తూ (గ్రంధాలు రాసే ధోరణి హైదరాబాదు సంస్థానంలోని 
తెలుగువారికి బాధ కలిగించే విషయంగా ఉండేది. 


అయితే శ్రీ సీతారామయ్య నిత్యమూ తెల్లని ఖద్దరు ధరించేవారు. 
పరిస్టితుల (ప్రాబల్యం ఆయనచేత అల్లా చేయించి ఉండవచ్చును. శ్రీ రాయప్రోలు 
వారు ఆం(ధ్రకవిత్వంలో జాతీయోద్యమ (ప్రవర్తకులే అయినా తెలంగాణములో 
ఆయన నిజాం ప్రభుత్వ సమర్హకులుగానే ఉండేవారు. 


శ్రీ రాయ(ప్రోలువారికీ, శ్రీ సీతారామయ్యగారికీ ఉస్మానియా 
విశ్వవిద్యాలయంలో నిర్వహించిన ఒక తెలుగు సారస్వత సమితి సమావేశంలో శ్రీ 
శివశంకరస్వామి 'భట్టాచార్యులు' అని బిరుదుప్రదానం చేసినారట. అందువల్లనే 
రెండవము(ద్రణలో కురుగంటి సీతారామభట్టాచార్యులు అని మారిపోయింది. 


శ్రీహనుమంతరావు గుంటూరుజిల్లా బ్రాహ్మాణకోడూరులో 31-12-1898లో 
జన్మించారు. శ్రీ సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, కురుగంటి వారి శిష్యులై 
విశాఖపట్టణంలో ఎం.ఏ. చేసినారు. కవితలు, కధలు, నాటికలు రచించడమే కాక 
సాహిత్య విమర్శలో విద్యార్దులకు మంచి శిక్షణ యిచ్చిన వ్యక్తి. గుంటూరు హిందూ 
కళాశాలలో అధ్యాపకుడుగా పనిచేశారు. ఈయన యిల్లును శారదాపీఠంగా 
వ్యవహరించేవారు. 


శ్రీ హనుమంతరావు విద్యాభ్యాసం కొంత భాగం హైదరాబాదులో 
సాగివుండటం వల్ల ఆయన యిక్కడ సాధనసమితి స్థాపకులలో ఒకరైనారు (1939). 
తెలంగాణంలోని కవిపండితులతో పరిచయము, నాటి యిక్కడి సాహిత్యోద్యమాలతో 
సాన్నిహిత్యమూ ఏర్పడ్డవి. గురువుల అనుగ్రహం పొందిన వారు కావటం వల్ల 
సాహిత్యరంగంలో నిరంతరమూ దోహదశీలమైన ప్రయత్నాలు కొనసాగిస్తూ వచ్చారు. 


wii 


ఆధునిక రూపాన్ని సంతరించుకొన్నది. ఒక విధంగా తరువాతి నాహిత్య 
చరిత్రకారులకు శ్రీ వీరేశలింగం (గంథం (ప్రొాధమికాధార పీరం. ఇంతవరకు 
చారిత్రకులకు కవుల దేశ కాలాలను, కర్త త్వాన్ని నిర్ణయించటమే సరిపోయింది. 
ఈ ప్రయత్నాల ఆధారంగానే తరువాతి కాలంలో సాహిత్యవిమర్శలలో పూర్యాపర 
సాహిత్యపరిణామ పరిశిలనమునకు స్టానం లభించింది. 


కవుల చరిత్రలనుంచి సాహిత్య చరిత్రను నిర్మించే (ప్రయత్నం 
ఆరంభమయింది. కవుల దేశ కాలాలకు (ప్రాధాన్యం తగ్గి, వారి రచనలకు, వస్తు భావ 
విన్యాసాలలో వచ్చిన మార్పులకు, ప్రక్రియాదులలో వచ్చిన నూతన ప్రయోగశీలతకూ 
(ప్రాముఖ్యం కలిగింది. దీని అనంతరం వెలువడిన సాహిత్య చరిత్ర శ్రీ కె. వెంకట 
నారాయణ 'కవిత్వ వేది'ది. ఈ (గ్రంధం స్పష్టమైన ఆధునిక అభివ్యక్తితో వెలువడింది. 
ఆ యా యుగాల సాహిత్య చరిత్రలకు ఆధారముగా దేశ చరిత్ర, సామాజిక 
చరిత్రలు స్వీకరింపబడ్డాయి. 


శ్రీకాశీనాధుని నాగేశ్వర రావు పంతులు ఆంధ్ర వాజ ్యయ సూచిక (1929) 
కు పీఠికగా సంతరించిన ఆంధ్ర సాహిత్య చరిత్ర చిన్న ప్రయత్నమేమీ కాదు. 
న్రీకాశీనాధునివారి పరిణామపరిశీలనం ఎంత నిశితమైందో ఈ (క్రింది ఉదాహరణం 
తెలియజేస్తుంది. 

'ఆంధ్ర వాజ్మయ స్వరూప స్వభావములను ప్రత్యక్షముచెసి వాజ్మయ 
వికాసమునకవసరమైన విధానమును సారస్వతోపాసకులు నిర్ణయించుట కాంధ్ర 
వాజ్మయసూచిక ప్రకటింపబడింది. ... ఆది యుగమునందు పండితారాధ్యమైన 
వాజ్మయము వర్తమాన యుగము నందు (ప్రజారాధ్యమగుచున్నది. సంస్కృత 
ప్రాయమైన వాజ్మయము తెలుగురూపము తాల్చుచున్నది. వైదికకర్మపరమైన 
వాజ్మయము భక్తిపరమగుచున్నది. పద్యాత్మకమైన వాజ్మయము గద్యస్వరూపమును 
పాందుచున్నది. వాజ్మయమునకు విజ్ఞాన వ్యాపనము, రసానందము పరమార్షములుగ 
పరిగణింపబడుచున్నవి.' 


అయితే మళ్ళీ కొత్త చారిత్రకసామగ[గ్రి రావడం, పూర్వ నిర్ణయాలు 
పరిశిలింపబడవలసిన పరిస్టితీ, మళ్లీ కవుల చరిత్రల (క్రమాన్ని పరిశీలించడానికి 


ix 


(ప్రోత్సహించింది. ఈ ప్రయత్నంలో బృహత్‌కృషి చేసింది ఆం(ధ్రకవితరంగిణి 
వెలువరించిన శ్రీ చాగంటి శేషయ్య. ఈ మహాప్రయత్నంలో కవుల కాలాన్ని, 
వంశక్రమాన్నీ, నివాస స్టానాలనూ, సమకాలీన జీవన పరిస్టితులనూ విపులంగా 
చర్చించి నిర్ణయంచేసే అవకాశం లభించింది. 


అయితే తరువాత వెలువడిన ఆంధ్ర సాహిత్య చరిత్రసం(గ్రహము (శ్రీ 
ఖండవల్లి లక్ష్మీరంజనం), ఆరుద్ర సమగ్రాంధ్ర సాహిత్యము, శ్రీశిష్టా రామకృష్ణశాస్త్రి 
అసంపూర్ణంగా కవిత్రయ యుగం వరకు రచించిన వాజ్మయ చరిత్రము, శ్రీ 
నిడుదవోలు వెంకటరావు అసంపూర్ణంగా రచించిన తెలుగు కవుల చరిత్రలు 
ముఖ్యమైన (గ్రంధాలే, 


ఇవికాక శ్రీ వంగూరు సుబ్బారావు శతకవాజ్మయ చరిత్రము, శ్రీ నిడుదవోలు 
వారి వచన వాబ్మయచరి[త్రము, ఉదాహరణ వాజ్మయ చరిత్రములు పేర్కొనవలసినవి. 
తరువాతికాలంలో విశ్శవిద్యాలయాలలో పరిశోధనలుగా వెలువడిన యక్షగానవాజ్మయ 
చరిత్ర (శ్రీయస్వీజోగారావు) తెలుగు నాటక వికాసము (శ్రీ. ప.యస్‌.ఆర్‌. అప్పారావు) 
తెలుగు జానపదవాజ్మయము (శ్రీ బి. రామరాజు)తెలుగు నవలా వాజ్మయం మిద 
శ్రీ బొడ్డపాటి కుటుంబరాయ శర్మ, శ్రీ మొదలి నాగభూషణ శర్మల (గ్రంథాలు, శతక 
వాజ్మయం గూర్చి శ్రీ కే. గోపాల కృష్ణారావు (గ్రంధం వాజ్మయరంగంలోని అనేక 
కోణాలపైన కొత్త వెలుగులు (ప్రసరింపజేసినాయి. యింకా హరికధా వాజ్మయం 
గూర్చి (శ్రీ దొణప్ప) గ్రంథం కూడా ముఖ్యమైందే, 


అయితే ఆధునిక వాజ్మయాన్ని గూర్చిన కృషి ఇటీవల (ప్రారంభమయిందే. 
విశ్వవిద్యాలయాలలో ఆంధ్ర వాజ్మయ చరిత్ర బోధనకు రూపకల్పన చేసిన 
శ్రీ పింగళి లక్ష్మీకాంతం ఆధ్వర్యములో భావ కవిత్వం మీద పరిశోధన చేసిన 
శ్రీ పాటిబండ మాధవ శర్మ ఎం.లిట్‌. పరిశోధన (గ్రంథం ఒక విధంగా ఈ మార్గంలో 
ప్రధమ ప్రయత్నం కావచ్చు. అయితే అంతకు పూర్వమే (ప్రకటితమైన శ్రీ ఉమా 
కాంత విద్యాశేఖరుల నేటి కాలపు కవిత్వం (1928) విమర్శనాత్మకమే కాని 
చారిత్రకమైన తీర్పు చెప్పే లక్షణం గలది కాదు. 


Xx 


శ్రీ పాటిబండ మాధవశర్మ (గ్రంధం ఇంకా ్రకటితం కాలేదు కాని ఇది 
అపూర్వవిషయాలను స్పష్టంగా చర్చించినట్టు వింటున్నాము. తరువాతి ఆధునికాంధ్ర 
కవిత్వ చరిత్ర నిర్మాతలకు ఇది పురోగామిగా (ప్రవర్తించిందని తెలియవస్తున్నది. 


శ్రి మధునాపంతుల సత్యనారాయణ శాస్తి ఆంధ్ర రచయితలు (1950) 
వర్తమానకాలంలోని ప్రముఖరచయితల జీవన చరిత్రలను సాహిత్యకృషిని 
తెలియపరచి అంచనావేసిన గ్రంథం. దీని తరువాత ఆధునికాంధ్ర కవిత్వం గూర్చి 
వెలువడిన (గ్రంధం శ్రీ సి. నారాయణరెడ్డి రచన ఆధునికాంధ్ర కవిత్వము- 
సంప్రదాయము, ప్రయోగములు అనేది (1967). తరువాత శ్రీ వెల్చేరు నారాయణరావు 
'తెలుగులో కవితావిష్టవాల స్వరూపం' (1978) [గ్రంధం కూడా ముఖ్యమైన రచనయే. 


అయితే శ్రీ కురుగంటి వారి (గంధం పాటిబండ వారి రచన వెలువడక 
ముందే, దాని ప్రభావంతో నిమిత్తం లేకుండా 1942లో ప్రకటింపబడిన తొలి 
ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర (గ్రంధం. దీని రెండో ప్రచురణ పూర్తిగా నెలువడక 
ముందే మధునాపంతుల వారి 'ఆంధ్ర రచయితలు” (1950) వెలువడింది. 


నర 


శ్రీ కురుగంటి వారి నవ్యాంధ్ర సాహిత్యవీధులు ఒక అద్భుతమైన ప్రయత్నం. 
ఆయన స్వయంగా ఆధునికాంధ్ర సాహిత్యం పునాదుల నిర్మాణం దగ్గర నుంచి 
పరిశీలన చేస్తూ దాని బాగోగులను గూర్చిన అంశాలలో పాల్గొంటూ వచ్చారు. 
ఆయన ఒక విధంగా ఆధునికాం(ధ కవిత్వానికి బంగారు దశాబ్దమయిన 1891- 
1900 కాలానికి అతి సన్నిహిత పూర్వ దినాలలో పుట్టినవారు. వ్యక్తిగతంగా 
ప్రముఖులైన రచయితలతో సంబంధాలు ఉండేవి. ఇలాంటి స్థితిలో సాహిత్య చరిత్ర 
రచనలో రచయితకు ఎన్ని సదుపాయాలు ఉంటవో, అన్ని ఇబ్బందులు ఉంటవి. 
ఇంత సన్నిహితమైన కాలాన్ని గూర్చి వ్రాయటంలో. అప్పటికి ఆ రచయితలలో 
ఎక్కువ మంది రచనా రంగంలో అత్యంత(క్రియాశీలంగా (ప్రవర్తిస్తున్న వాళ్లు. ఈ 
సన్నిహితులైన (క్రియాశీలురైన మి(త్రులైన కవుల రచనలను గూర్చి, అంచనా 
వేయటం, మొగమాటం లేకుండా చెప్పటం ఎంతో క్లిష్టమైన అంశం. 


xi 


మరొక విశిష్టమైన అంశం - హైదరాబాదులో ఉంటూ ప(త్రికలూ, సుస్తకాలూ 
సేకరించి, ఆకరాలను సూచిస్తూ ఈ (గంధరచన ఒక తీవ్రమైన పరిశోధనాంశంగా 
తీర్చిదిద్దటం - వేరొక వైపు అత్యంతమూ సరళమైన శైలిలో పాఠకుల ఆసక్తి ఏ క్షణాన 
తగ్గకుండా ఒక నవల లాగా - ఆత్మీయమైన శైలిలో ఈ రచనను కొనసాగించటం. 
ఈ విధమైన సాఫల్యాన్ని సాధించినవాళ్లు తెలుగు సాహిత్యచరిత్ర నిర్మాతలలో 
ఒకరిద్దరు ఉన్నారేమో వెదుక్కోవలసిందే. అయితే రెండవ ముద్రణ అయ్యేసరికి 
కూడా రచనలోకి విద్యైకవిషయాల విస్తరణ పెరిగీ ఈ లక్షణం లోపించకపోవటం 
మనం గమనించవచ్చు. 


అయితే ఈ (గంధ నిర్మాణానికి ఆయనకు సపైరణగా పనిచేసింది శ్రీ 
విశ్వనాథ సత్యనారాయణ నవ్యసాహిత్యపరిషత్తు సప్రమవార్షికోత్సవంల్‌ో బెజవాడలో 
చేసిన అధ్యక్షోపన్యాసం (1940). ఆయన దానిలో నవ్య సాహిత్యాన్ని ఐదు దశలుగా 
వింగడించి వాటికి కలిగిన సాహిత్య పరిణామాన్ని భాషా కనిత్వ నచనాది 
ప్రక్రియలలో విశ్లేషించి చూపించారు. (ఈ ఉపన్యాసాన్ని ఈః (గ్రంథం చివరన 
అనుబంధంగా చేర్చడం జరిగింది.) 

“ఈ ఉపన్యాసంలో విశ్వనాధ నవ్య సాహిత్యాన్ని నిర్వచించారు. 'నాహిత్యం 
అంటే ఒక జాతియొక్క సంస్కారం. మన జాతి పూర్వం ఒక గొప్ప సంస్కార దశను 
పొందింది. స్పష్టిక్రమంలో సృష్ట్యాదికాల నిర్ణయంలో, భిన్న: రాజవంశ నిర్ణయంలో, 
సంఘ ధర్మనీతులలో, ఆర్థిక రాజకీయాలల్లో, సారస్వత పధాలల్లో, ఒక విశిష్టమైన 
సంస్కారంతో కూడిన సిద్దాంతాల మీద మన జాతి నడిచింది. ఇవ్వాళ ఆంగిలేయులు 
మన్ని ఆ(కముంచటం చేత మనలో సంస్కారం మీద అభిమానం సోయింది. 
పాశ్చాత్య దేశీయుల సంస్కారం మీద అభిమానం (ప్రబలింది. ఏతదభిమాన 
పురస్కృతములైన భాషాతత్త్యం, చరిత్ర నిర్మాణం, సృష్ట్యాదికాల నిర్ణయం, సంఘ 
ధర్మాలు ఎటిని ఏఏ (గ్రంధం పరామర్శిస్తుందో అదంతా నవ్యసాహిత్యం.' 


ఈ నిర్వచనం చేయటమేకాక ఆ పాశ్చాత్య సాహిత్య సంస్కారం చేత 
మనదేశంలో కొత్తగా పుట్టిన (ప్రక్రియలు - ఖండకావ్యం, నవల, నాటకం, చిన్న కధ, 


xii 


గేయాలు, చిన్న నాటకం, హాస్యరచన అనే ఏడు అని నిర్ణయించారు. పారడీల ప్రసక్తి 
కూడా తెచ్చి అదీ ఒక ప్రక్రియ అన్నారు ఆయన. భవిష్యత్తును గూర్చి చెప్పుతూ 
'ఇందులో ఏది ఎట్టా జరిగినా, నవ్యసాహిత్యం అట్లాంటి మార్పును పొందుతుంది. 
తక్కిన భావాలెట్లా ఉన్నా (క్రొత్తగా తెచ్చుకున్న కావ్యభేదాలు సారస్వతంలో నిలుస్తాయి” 
అంటారు విశ్వనాధ. 


ఈ ఉపన్యాసంలో ్రేమ్‌చంద్‌ను గూర్చి చెప్పి, పి.ఇ.ఎన్‌. సంస్టను 
(ప్రస్తావించి నవ్యసాహిత్య చైతన్యం భారతదేశం నిండా వ్యాపించి ఉందని చెప్పి 
విశ్చనాథ ఆధునిక భారతీయ సాహిత్యమన్న ఏకాత్మభావాన్ని సూచించారు. 


ఈ ఉపన్యాసం వ్యావహారిక భాషావాదాన్ని, పాశ్చాత్య సంస్కారం వల్ల 
కలిగిన నూతన భావ చైతన్యాన్ని, నూతన ప్రక్రియా విశేషాలనూ (ప్రస్తావించి 
నవ్యసాహిత్యానికి ఆధారభూతమైన అంశాలను (ప్రముఖంగా చారిత్రక (క్రమంలో 
(ప్రకాశింపజేసింది. 


1940లో వెలువడిన ఈ ఉపన్యాసం ఆధునికాంధ్ర సాహిత్య చరిత్ర శ్రీ 
కురుగంటి సీతారామయ్య నిర్మాణానికి పరణ యిచ్చి ఉండటంలో ఆశ్చర్యం లేదు. 
అయితే ఈ పునాది మీద అత్యంత సుందరమైన మహాసౌధ నిర్మాణం చేశారు శ్రీ 
కురుగంటి వారు. 


మొదటి ప్రచురణ ముందుమాటలో 'నిన్నపము'లో రచయిత ఇలా 
పేర్కొన్నారు. ప్రాచ్య పాశ్చాత్య సంప్రదాయ సై శ్రళనం చేసి విమర్శనం సాగించాలని 
నా ఆశయం. సంప్రదాయం నాకు చాలా పవిత్రం. నాకే కాదు సారస్వతోద్దారకుల 
కందరికీ అంతే! రచనా విమర్శనమూ కూడా దాన్ని నిరసించటం వలన వార్లక్యాన్ని 
కోల్పోవడం. ఈ ఆశయంతో సానుభూతినీ, సహృదయత్య్వాన్ని ఊతగా చేసుకుని 
రాశాననుకుంటున్నానీ (గ్రంధం. నా సహృదయత్య్వానికి బాగుండనప్పుడు వ్యక్తి 
గొప్పతనం తలవకుండా నిర్మొగమాటంగా హృదయంలో సంగతులు చెప్పాను. ఈ 
నవ్యసాహిత్య రంగంతో సాక్షాత్తుగానో, పరోక్షంగానో, నాకు కూడా సంబంధం 
ఉండటం చేతా, వ్యక్తులు నాకు సమకాలికులై అనేకులు నాకు తెలిసిన వాళ్లవడం 
చేతా అనేక స్థలాలలో నౌ స్వానుభవాలు, వ్యక్తుల గూర్చిన వాక్ళిత్రాలూ ఉన్నవి. ఇదీ 


xiii 


n mt + శ ~h ఛా ల. శ yr ఇళ జ Wr ళ్‌ ఆ 
రచయితకు సరినుతిం ధం అ లట ల ఎనొరణ చేసే 
లక్షణం ఉండటం నలన ఆయను ఆధ ల ను సు చరిత్ర 
(గ్రంథాన్ని నిర్మించిగిలీగినాగి. 

MM 
నెన్యాం(ధ్ర సాహిత్వంధంణా Wr CELINE (“1 .రణకూ 
ల్‌ (1 ” uu. ot i ఖం న్ని అ అ" శి షీ జ ॥ ల 
ఆంతర్యంలో తత్త ఆల్బయలంట hg WY wt % | nb 1 } ఇ క "0 లేదనే 
చెప్పాలి. అయితే (గంథం కంచ NM, + లం 1 టం, ఛగౌలాసుంది 
wr ఫి క "yh శ ల బలు . శ్‌ ఖై ig శ్‌ ఖు 
రచయితల ఇ(త్రాలను చేర్చటం due ల. గి వచు NR a 1050 వరకూ 
ఇ 
ఉన అంశాలు దీనిలో చేరటం A. చీల Tr SY టొగంలో 
i i 


a ఇ జబ ఉన జ ఇచ ఇ age క జరీ లా 51 
ముందుమాట త్‌ శ్రీ IJ IIMA! ఇ క్‌ ఖల] గ "ఇట్లా 12 


య 

“రః ద్వితయ WED యటం Ot UC ప్రథను 
ము[ద్రణములదు: నము [గ్రహం ల మాల మటలు ప కురుగంటి 
వారి అభిస్రాయములకు భంగము నాటిట్రముంనునల చూచుచు. = వారితో 
సం(ప్రదించుచు, ప్రకరణనములకు ముందు కయ వార్ము ఓ ననానగాంశములను 
చెర్చి (సంప్రదాయము (ఎకతరణము నోడు (వా HO) se (గంఢకమొ 
చేసి ప్రథమ, ద్వితీయ, తృతీయ భాగములుగా ననతరంసవెసితిని. ఇంక 1940 
నుంచి నేటి వరకు వినిధ సాహిత్య రీతుల కథనమునకు (అత నాప్టువక ధోరణిలో 
కొద్ది భాగము తప్పు సంపూర్తముగా నెనె బాధ్యతే నహాంచి చతుర్ధి ఖాగముగ 
నందించితిని,' 

ఈ నినరణమువల్ల తేలే అంశాలు రెండు - తెందవ ముడ్రణములో 
కరృత్వ సమస్యలు. గ్రంథము యొక్క భాషా ధోరణిలో కరిగిన సూర్చు. మొదటి 
మూడు భాగాలు వస్తుతః మార్పు లేనివే. అయితే వాటిలో అక్కడక్కడా నూతినాంశాల 
చేర్పులు, కొన్ని వెనుకకు ముందుకుగా నచ్చిన మార్పులు శీ, వానుమంతరాను చేసిననే. 
అయితే నాల్గవ భాగము మాత్రము దాదాపు పూర్తీగా శ్రీ నుమంతిరావు రచనయే. 


రెండవ ముద్రణలో ప్రధమ భాగములోని పా! 'తృిమూ'లసూత్రిములు 
అన్న ఏడవ అధ్యాయం అంతా శ్రీ హనుమంతరావు రచనగానే తోస్తున్నది. అది ఒక 


సళ 


రేడియో ఉపన్యాసమని, సాహిత్య సమాలోచనమన్న ఆయన (గ్రంధంలో భాగమనీ 
అధస్పూచికలో ఒక సూచనమున్నది. 


అట్లాగే కొన్ని నాటకములు అన్న భాగము విపులంగా మొదటి భాగంలో 
నాల్గవ అధ్యాయంగా రూపొందింది. ఇది తొలి ముద్రణలో లేదు. దానిలోని మొదటి 
భాగంలో పదో అధ్యాయంలోనూ, రెండవభాగంలో ఏడవ అధ్యాయంలోనూ నాటక 
ప్రసక్తి ఉన్నది. అయితే ఇక్కడ దాదాపు అంతా కొత్త రచనయే. ఇదీ శ్రీ 
హనుమంతరావు రచనగానే భావించవలసి ఉన్నది. 


మొదటి ముద్రణలోని తొలి మూడు అధ్యాయాలే (నాల్లులో కొంచెం) 
రెండవ ముద్రణలో ప్రథమ భాగంగా విస్తరించింది. రెండవ ముద్రణలో రెండవ 
భాగంలో సాహిత్యములో సంప్రదాయసంస్కృతులు అన్న విపులమైన సంప్రదాయ 
నిర్వచనం శ్రీ కురుగంటి వారి రచనయని ఆయనే చెప్పుకోవడంవల్ల పేచీ లేదు. 
తొలి ము(ద్రణలోని మిగతా భాగం రెండవ ముద్రణలో రెండవ భాగమయింది. 
రెండవ భాగంలో తొలి ముద్రణలోని రెండవ భాగంలోని కొన్ని అంశాలు చేరినవి. 
దీనిలో కొన్ని తిరుగుబాటు ఉద్యమాలు అన్న అధ్యాయం, పరిశోధనము అన్న 
అధ్యాయము బీజభూతంగా మొదట ఉన్నా కొత్తగా చేర్చినట్టే, మిగిలిన అంశాలు 
కూడా విపులీకరింపబడ్డవి. తొలి ముద్రణలో రెండవ భాగంలో చేరిన గుణదోష 
నిరూపణ రెండవ ముద్రణలో మూడవభాగంలో ఏడవ అధ్యాయమైంది. చాలా 
భాగం కొత్త అంశాలతో నిండి ఉన్నది. 


చేర్చిన అంశాలలో అధస్ఫూచికలలో ఎక్కువ వివరాలు యివ్వటం ఒక 
ముఖ్యమైన అంశం. అట్లానే తొలి ముద్రణలో మరచినరచయితలనుపేర్కొనటం, 
వారి రచనల వివరాలు వెల్లడించడం జరిగింది. ఈ విషయంలో ఉదాహరణగా ఎన్నో 
విషయాలను పేర్కొనవచ్చును. 


తొలి ముద్రణలో అముద్రిత (గ్రంథ చింతామణిని పేర్కొన్న సందర్భంలో 
సంగ్రహంగా చెప్పడం జరిగింది. రెండవ ముద్రణలో దాన్ని గూర్చి విసృతంగా 
వివరించినారు. 


అట్టాగే తొలి ముద్రణలో కొన్ని పత్రికల వివరాలే ఉండగా, మలి ముద్రణలో 
దానికి అదనంగా మరికొన్ని పత్రికల పేర్లు చేరాయి. వీటిలో తెలంగాణం నుంచి 
వెలువడుతూ వున్న ఆంధ్రాభ్యుదయం, నీలగిరి, గోలకొండ పత్రిక దేశబంధు 
మొదలైనవి ఉన్నాయి. (కాని ఇనుగుర్తి నుంచి 1922-28ల మధ్య ఒద్దిరాజు 
సీతారామచంద్రరావు, రాఘవ రంగారావులు సంపాదకులుగా వెలువడిన తెనుగుప త్రిక 
అనే వారపత్రిక ప్రసక్తి లోపించింది.) 


మలి ముద్రణలో వరంగల్లు నివాసియెన తూము రామదాస కవి (1856- 
1904)ని గూర్చి చేర్చటం జరిగింది. ఈయన ఆంధ్ర పదనిధానమనే పద్య 
నిఘంటవును శబ్దరత్నాకరం ఆధారంగా నిర్మించారు. అట్లాగే మరొక అధ్యాయంలో 
సికింద్రాబాదులో నివసిస్తూ 'దివ్యవాణి' అనే వారపత్రికను నిర్వహించిన చివుకుల 
అప్పయ్య శాస్తి గారిని గురించి తెలుపడం జరిగింది. ఈయన గర్గభాగవతం అనే 
పేర సంస్కృత గర్గ సంహితను తెలుగులో పద్యపురాణంగా రచించారు. 


రెండవ ముద్రణలో 1950 నాటికి సాహిత్య రంగంలో ఉన్న పరిస్థితుల 
దృష్ట్యా తొలిభాగంలో ప్రాముఖ్యం పొందని, పేర్కొనబడని అనేక మంది రచయితల 
సాహిత్య కృషికి తగిన (బ్రాధాన్యం లభించింది. మొదటి ముద్రణ వెలువడగానే 
దీనిలో తెలంగాణములోని కవుల (ప్రసక్తి అంతగా లేదని వివాదము చెలరేగినట్లు 
వింటున్నాము. అప్పటికే “నిజాం రాష్ట్రమున తెలుగు కవుల సంఖ్య పూజ్యము' అని 
ఎవరో ఆంధ్ర (వాంత పండితుడు వ్యాఖ్యానించి నాడని, దొనికి కినిసిన శ్రీ సురవరం 
ప్రతాపరెడ్డి అప్పుడు జీవించి రచిస్తూ వున్న వందలాది తెలుగు కవుల రచనలతో, 
తెలంగాణములోని (ప్రాచీన కవుల సాహిత్య కృషి వివరాలతో గోలకొండ కవుల 
సంచిక ప్రచురించినారని తెలియవచ్చింది. అయినా నవ్యాంధ్ర సాహిత్య విధులు 
తొలి ముద్రణలో తెలంగాణంలోని కవుల (ప్రసక్తి దాదాపు లేదనే చెప్పవలసి ఉన్నది. 
జనమంచి, రాళ్లపల్లివారు ఏ ఒకరిద్దరినో మినహాయించితే రాయలసీమ కవుల (ప్రసక్తి 
కూడ దానిలో మృగ్యమే. 


xvi 


రెండవ భాగం ఒక విధంగా ఈ లోపాన్ని సరిదిద్దే ప్రయత్నం చేసింది. 
శ్రీ హనుమంతరావు కృషి వల్ల ఆనాటికి రాస్తూ వున్న యువ రచయితల పేర్లు 
ప్రముఖ రచనలు నాల్గవ భాగంలో చోటు చేసుకున్నాయి. 


భాషా విషయంలో తొలి ముద్రణలో ఉన్న శిష్ట వ్యావహారిక భాష దాదాపు 
సమీప (గ్రాంధికానికి ఎందుకు మారిందో ఊహించవలసే ఉన్నది. తాలి 
ముద్రణములోనే శ్రీ గిడుగువారి ఉద్యమాన్ని ఉత్సాహంతో (ప్రశంసించిన శ్రీ 
కురుగంటి వారు ఇలా అన్నారు. 


oe 


“ఇటీవల ఆయన నాదాన్ని మించి అతిక్రమించే యువకుల విషయంలో 
మనస్తాపం అనుభివించినట్లు కనబడుతుంది. విశ్చంఖలత్వం ఆయన స్వభావంలో 
లేదు. ఉపాధ్యాయుడు కాబట్టి క్రమశిక్షణ ఆయన పద్దతి. మల్లాది సూర్యనారాయణ 

q ఎ ca య గయా గి 
శాస్రిగారితో వకమాదీ విధంగా అన్నారట”. 


“ఆధునికులు పెక్కుం[డ్రు వ్రాసిన చిన్న చిన్న (గంధములు చదిని 
పంతులుగారు వకటి రెండు సందర్భములలో ఇంత తెగబడి వ్రాయవలెనని నా 
ఉద్దేశ్యము కాదు. అయితే యిపుడెవరిని నిర్చంధించగలము? ఇది సంధికాలము. 
కొత్త యేటి నిరు పలుచగా నుండును. శరత్కాలము రాగానే తేటవడును. అట్లే 
యిదిన్ని కొంతకాలమునకు చీక్కబడును' అని నాలో ననియున్నారు” అని మల్లాది 
వారి వాతను ఉద్దరించి కురుగంటి వారిలా అన్నారు. 


= “నవ్యులలో నవ్యులైన నవ్యాంధ్ర భాషాకుమారులు పంతులువారి విచారాన్ని 
స్వర్గంలో యినుమడించకుండా చేయుదురుగాక” (పే.80 మొదటి ముద్రణ) 


ఈ ధోరణి ఉండటము వల్ల నవ్యసాహిత్య పరిషత్తులో తొలి రోజుల్ల్‌ 
ఉన్నంత వాద తీవ్రత తరువాత లేనట్టుగా కనబడుతున్నది. శ్రీ శివశంకర స్వామి, 
శ్రీ విశ్వనాధ సత్యనారాయణ, శ్రీ నోరి నరసింహశాస్త్రి మొదలైన వాళ్లందరూ 
క్రమంగా వ్యావహారికం నుంచి సరళమైన గ్రాంధికం వైపుగా మళ్లినట్టుగా గోచరిస్తుంది. 
నవ్యాంధ్ర సాహిత్య వీధులు తొలి ముద్రణలో 'ఒక' బదులు 'వక' అని వాడిన శ్రీ 
కురుగంటి వారు (క్రమంగా మారిపోవడంలో ఆశ్చర్యం లేదు. ఈ రచయితలు 


xvii 


బాల వ్యాకరణాన్ని అతి(క్రమంచవచ్చును గాని, మరొక వ్యాకరణం ఆధునిక భాషకు 
నియామకమైంది ఉండాలని భావించి విశ్వసించిన వారు. అందు ల శ్రీ మల్లాది 
సూర్యనారాయణశాస్త్రి ఆం ధ్రభాషాను శాసనం కూడా నవ్యనాహత్యం ౦లో భాగమేనని 
విశ్శనాధ పేర్కొన్నారు. 

1954లో భారతిలో శ్రీ కురుగంటి వారు ఒక వ్యాసం ఆధునకాం(్ర 
కవిత్వంలో భాషాదోషాలను, పరిమితులను aes షా దాని మఠచాలా 
వివాదం నడచింది. ఆధునిక కవులు అవి దోషాలు కావని సమర్తించుకున్నారు. ఇదే 
సందర్భంలో ఆయన ఆధునికి కవుల రెండు గేయాలలోని సక. సాన గూర్చి కూడ 
విమర్శించారు. అది వివాదానికీ, చర్చకూ కారణమయింది. 


అందువల్ల వ్యావహారిక భాషావాదాన్ని అం గికరించి సీరవాదాలు చేసిననాళ్లలో 
కొందరు నియమబద్దమైన య సామాన్యమైన భాషా ప్రయోగాన్ని 
వాంఛించినవారే. అందువల్ల నాడు కొన్ని మూర్పులతో, సర్దుబాట్లతో లాక్షణికాంధ్రం 
మల్లి యించుమించుగా (వ్రాసేవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. 


శ్రీ కురుగంటి వారి (గ్రంధం వెలువడిన తరువాత అనేక నిమర్శలు 
వచ్చాయి. 'సాహిత్య చరిత్ర రచయితకు సర్వవిధాలా సహాయుము చేసే చిత్తనుత్తి 
మనవారిలో కలగలేదు. రచించిన తరువాత రంధ్రాన్వేషణము చ“ సే వారసంఖ్యాకులు. 
సానుభూతితో విమర్శిస్తే సంతోషమే. ఒకమారాం(ధ్ర పత్రికలో నా [గ్రంథాన్ని 
విమర్శిస్తూ నాకు నవ్య సాహిత్యమంటే అర్హమే కాలేదని (వ్రాసినారు “శ్రీవత్సుడు'. నా 
(గ్రంథము రచయితల (గ్రంథాల క్యాటలాగన్నాడు మరి ఒక విమర్శకుడు. మన 
(గ్రంథ సంచయాన్ని చూచి ఏదో పుస్తకము రచించి భట్టాచార్యుడనైనానని ఒక కధక 
చక్రవర్తి (గ్రంథస్టము చేసినాడు. వీటన్నిటికి నేను సమాధానమియ్యదలచలేదు.' అని 
తన ఆవేదన వ్యక్తం చేసినారు రచయిత రెండవ ముద్రణ పీరికలో. (ఇందులోని 
శ్రీవత్సుడు తరువాతి కాలంలో 'శ్రీవాత్సవ'గా ప్రసిద్దులైన శ్రీ యండమూరి 
సత్యనారాయణ కావచ్చునేమో పరిశీలించాలి. అట్లాగే కథక చక్రవర్తి ప్రసిద్దులైన 
శ్రీ చింతా దీక్షితులేమో వెదకి చూడాలి). 


ese 


శ్రీ కురుగంటి వారి అనేదన మరొక ని 
తరువాతి (గంధకర్తలు య. కొరత. 
తమ తమ రచనలలో వాడుకునా 


నవ్యాంధ్ర సాహిత్య ఎధుల వైశిష్ట్యం డానికి పని తర. రల 


మరం క నప 
(freshness) అంతటి సన్నిహితకాలంలో COSTS COATT TEs 
చ చ 
మనకు రూపు కట్టిస్తూ వర్షించే వైఖరి - సాహసోపతమైన ఆలొచనలు, విచిహాం కాలు 
ఆయా రచయితల సాహిత్యాన్నత్యాన్న 'ప్రశంసిస్తూనే నే కొకప్రక్కు డాని వ య 
లి మలు ~ 
తెలియజేయడం, నస్తుపరమైన డు ఎష్టెపేర wre Bem అతా కలకం కారము cy 
rm జా వ. 
ఆడ ల ద్‌ లో శ్వ ల Cg హ్‌ క నారా 
(ప్రసంగరెతిలి వర్ణించడం - ఇవీ ఈ ౦చ ఉన్న గొప్పతనాలు. 


క్రీకురుగంటి వారు సాహిత్వచకిత్ర ప్రవాహాన్ని వక్షస్తైనే ఘజ్బ ఘష్టం లోన 
వీరేశలింగం మొదలుకొని అత్యంతాధునముని వరకూ వచలపెళ్టుకుండా 
విభేదిస్తూ రచనను కొనసాగించారు 


wy 


ఇప్పుడు నవ్యాంధ్ర సాహిత కదు ల ము పం అ లల? చం 
కాని రచయిత తన (గ్రంథంలో ప్రతిపాదించి 


(i, 
() 
గ 
(ల 
Pf 
}C 
(; 
( 


కాలంలో సాహిత్య చరిత్రకారుల అంచనాలు సంస తతా EE NE 
విశదీకరించుకోవచ్చును. 


ఆధునిక సాహిత్యానికి (ప్రరణ మన సట తతో వచ్చిన అనూహామున హా 
వేగవంతమైన మార్పులు. “(వీరేశలింగం) తన భావాలను వ్యక్తం EE 


సారస్వతాన్ని గ్రహించాడు. హిందూ సంఘములో ఉన్న బాల్య వివాహము, =2వా 
వివాహ నిషేధము, రండాముండనము, pen వాహము,. విగ్రహారాధన మొదలైన 
ఆచారాలు ఆయనకు ఏహ్యముగా కనబడినవి. (బహ్మసమాజ మత వాణునికు 
మాత్రము నాయుడుగారితో కలిసి పనిచేస్తూ మిగెలిన కాలాన్ని, Ewes 
వీటి ఖండనములో వినియోగించినాడు. ఆయన మత సంఘ ంారమా 


XK 


మంచిదా చెడ్డదా అని కాదు యిక్కడ విచారణ. ఆయన చసినవని యొక్క 
పరిణామమేమిటీ అనేది మనకు కావలసింది” ఇదీ కురుగంటి వారి విచారణామార్గం. 
పంతులుగారి వల్ల భాషకు కలిగిన మహోపకారాలు మూడు. 
1. భాషాసౌలభ్య కల్పనము 
(a 
న స సారస్వత వ్యాప్తి 
3. పరభాషా వాజ్మయానువాదము 


భాషకు వైశద్యం తెచ్చిపెట్టింది ఏరేశలింగం రచనామార్గం. సడలించిన 
(గ్రాంధికం. నూతన భావ పరివ్యాప్తికి హెతువుగా వాక్యనిర్మాణ చాతుర్యాన్ని 
పెంచుకున్న రచనా ధోరణి. నవల, వ్యాసము, జీవితకధ, ఆత్మకధ, శాస్త్రరచన 
మొదలైనవన్నీ ఆయన భాషలో (ప్రవేశపెట్టిన నూతన ప్రక్రియా మార్గాలు. ఇతర 
భాషలలో నుండి విజ్ఞానాన్ని (త్రవ్వి తెచ్చి తెలుగు భాషా వాజ్మయాలను సంపన్నం 
చేసి దాని ద్వారా తెలుగు భాషాపారకుల విజ్ఞాన స్థాయిని పెంచడం మూడవ కార్యం. 
భారతీయ సారస్వత పునరుజ్జీవన దశలో తొలిపార్య్యం స్వతంత్రమూ సృజనాత్మకమూ 
కాక ఇలా సంస్కృతాంగ్ల భాషాసారస్వత భాండాగారాన్ని దేశ భాషలలోకి 
పరివర్తింపజేయడం అన్న అత్యద్భుతమైన కృషి సంస్కృతంనించి ఇతిహాస 
పురాణాలు, కావ్య నాటకాలు దాదాపు అన్నీ యథాతధంగా తెలుగులోకి .వచ్చాయి. 
అట్టాగే ఇంగ్లీషులో నుంచి వ్యాసాలు, భౌతికాది శాస్త్ర (గ్రంధాలు, చరిత్రలు, 
నాటకము, నవల, కథ వంటి గద్యసాహిత్య ప్రక్రియలు తెలుగులోకి (ప్రవేశించడం 
జరిగింది. 


ఈ విధంగా వీరేశలింగం సాహిత్యకృషిని ప్రశంసిస్తూనే ఆయన సాంఘిక 
భావాలను రచయిత విమర్శించటం గమనించవచ్చు. శ్రీ సామినేని ముద్దు 
నరసింహం నాయుడు 1862లో రచించిన హితసూచని అనే రచనలో సామాజిక 
సంస్కారాంశాలు ఎన్నో ఉన్నాయనీ, ఆయన వ్యాసానికి ప్రమేయమని శాస్త్రీయ 
శబ్దాన్ని వాడారని శ్రీ కురుగంటి వారు పేర్కొన్నారు. వారి దృష్టిలో 'నవ్యయుగ 
(ప్రారంభానికి సంధ్యా దేవత అయినాడు” వీరేశలింగం పంతులు. 


XX 


జాతీయోద్యమం మన ఆధునిక సాహిత్య నిర్మాణానికి ప్రాధమికమైన 
(ప్రేరణల్లో రెండవదిగా శ్రీ కురుగంటివారు భావించారు. శ్రీ, వీరేశలింగం సంస్కరణము, 
తరువాత వచ్చిన జాతీయోద్యమమూ రెండూ జమిలిగా నూతన సాహిత్య నిర్మాణానికి 
'కారణంబులు - ఉద్బోధకములుగా' (ప్రవర్తించిన అంశాలు. శ్రీ చెన్నాప్రగడ 
భానుమూర్తి 1906 నాటికే భారతదేశాన్ని పరిపాలిస్తున్న ఆంగిలేయుల దుర ్యంత్రాలను 
వెల్లడించటం తెలుగు సాహిత్య విషయంగా ఒక (ప్రధానాంశం. ((ప్రసక్తాను (ప్రసక్తంగా 
శ్రీ భోగరాజు పట్టాభి సీతారామయ్యను గూర్చి వ్రాస్తూ 'ఆంధ్ర దేశ దురదృష్టం చేత 
అనేక సంవత్సరాలియన కాంగ్రెసు నాయకుడై ఆంధ్రదేశానికి ముఖ్యంగా కావలసిన 
ర్యాష్ట్రోద్యమానికి కారకుడైనాడు. కాంగ్రెసు (పైసిడెంటైనా కాలేదు' అన్నారు. 
కాంగ్రెసుకు స్వాతం(త్ర(ప్రాప్తి అనంతరం 1948లో శ్రీ పట్టాభి అధ్యక్షులైనారు). 


నవ్యసాహిత్య నిర్వచనం విషయంలో రచయిత శ్రీ, నిశ్వనాధవారి నిర్వచనాన్నీ, 
శ్రి పంచాగ్నుల వారి నిర్వచనాన్నీ (గ్రహించి విచారించటం వల్ల దానికొక విశిష్టత 
వచ్చింది. పాశ్చాత్య సంస్కృతి, విద్య మొదలైన వాటి ప్రభావం చేత మన 
ఆలోచనలలో, రచనా వైఖరిలో, అనుభూతుల విశ్లేషణలో, నూతన (ప్రక్రియలు 
నిర్మించుకోవటంలో వచ్చిన మార్పులను (ప్రతిఫలించేది ఆధునిక సాహిత్యమని 
చెప్పుకోవటమే కాకుండా శ్రీ పంచాగ్నుల వారి నిర్వచనంలో ఆ ప్రభావం వల్ల మనలో 
కలిగిన బాగోగులను గూర్చిన ప్రస్తావన ఉన్నది. అయితే ఈ నిర్వచనాలు జాతీయ 
చైతన్య పునరుత్తానం వల్ల కలిగిన ఆత విశ్వాసంతో జాతి తన స్వత్వాన్ని అందుకోవటం 
కోసం చేసే విశిష్టమైన ప్రయత్నము కూడా ఆధునిక సాహిత్యమెనన్న అంశాన్ని 
(ప్రస్తావించడం లేదు. 


నిజానికి ఇవి రెండు పార్వ్వాలు. వటి పరస్పర సంఘర్షణ, సమాధానపడే 
లక్షణాలలో నుంచి ఆధునికసాహిత్యం పెరుగుతూ వస్తున్నది. 


అందువల్లనే రచయిత బెంగాలు విభజన ఉద్యమాన్ని (ప్రస్తావించి అప్పుడు 
కలిగిన స్వరాజ్య వాంఛ, స్వదేశ వస్తు ప్రీతి - విదేశ వస్తు బహిష్కారము, జాతీయ 
విద్యావశ్యకత ఈ మూడూ తరువాతి ఉద్యమాలకు (ప్రేరక (ద్రవ్యాలుగా పేర్కొన్నారు. 
(187 పే) 


అయితే 1942 వరకు సాహిత్యాన్ని పరామర్శించిన శ్రీ కురుగంటి వారు 
ఈ [క్రింది అంశాలను నవ్య సాహిత్యానికి (పేరకాలుగా తెలిపినారు. (ఏ. 182) 


“1. గిడుగు రామమూర్తిగారి భాషాసంస్కారవాదము 
2. రాయ(్రోలు గురజాదల ఉపజ్ఞకమైన ఖండకావ్య గీతికా రచన 
3. కట్టమంచి రామలింగారెడ్డ గారి కవిత్వతత్త్య్వవిచార రచన 
అటు య్‌ 
4. సాహితీసమితి పత్రికా ప్రకాశనము” 
ఈ నాల్షింటినీ నవ్యసాహిత్య ఉద్యమానికి నాల్గు మూలస్తంభాలుగా వారు 


నెళ్చయించ నారు. 


ఒక విదంగా గిడుగువారి వాదం ఆధునికాంధ్ర సాహిత్యం భాషా విషయకంగా 
స్పష్టమైన నూతన మూర్తిమత్యాన్ని సంతరించుకోవటానికి దోహదమైంది. శ్రీ, 
3) — అ=వి 06 రూ 
తిరుపతి నెంకటకవుల దగ్గర నుంచి పద్యం సడలించుకొన్న భాషతో నూతనావతారాన్ని 
పాందింది. మన సంభాషణ వైఖరి, కాకువు, నూతనాభివ్యక్తులు ఇవన్నీ పద్యాలకు 
నూతన (ప్రాణప్రతిష్ట చేశాయి. 


సాహితి సమితి పత్రిక నెలకొల్పి కొత్త రచయితలకు ప్రోత్సాహమివ్వటం, 
రచయితలు ఒక సషష్టి భావంతో అప్పుడప్పుడు కలుస్తూ పరస్పరం రచనలకు 
శ్రోతలై, చర్చించటం, సభావేదికల మీద ఆధునిక కవిత్వాన్ని (శ్రోతలకు మనోహరంగా 


మూ 


వినిపించటం ఇవన్ని ఆధునిక సాహిత్య వ్యాప్తికి దోహదాలైన అంశాలు. 


సాహితీ సమితి వికసిస్తూన్న దశలోనే మాలపల్లి రచన వెలువడింది. 
ఆధునికాంధ్ర సాహిత్యంలో తాలి ఆధునికేతిహాసంగా ప్రసిద్ధమైంది. మాలపల్లిలో 
సామాజిక వార్ళ్యమూ, రాజకీయ పార్వమూ, ఆధ్యాత్మిక పార్గ్వమూ అపూర్వంగా 
సమ్మేళనం పొందాయి. భాష వ్యావహారికతను సంతరించుకుంటూ సజీవమైన 
మాండలికమును (ప్రయోగిస్తూ ఆధునిక నవలాభాషకు మార్గదర్శి అయింది. 

అయితే శ్రీ కురుగంటి వారు ఆధునికాంధ్ర కవిత్వానికి ఆద్యులెవరు అనే 
అంశాన్ని చర్చకు పెట్టి రాయ(ప్రోలు వారేనని నిరూపించారు. దీని కోసం ఆయన 


»e 


తేదీలు మొదలైన అంశాల (ప్రసక్తి తెచ్చారు. ఈ విషయంలో ఆయన నిర్ణయం 


తరువాత సాహితింరంగంలో ఎనో చరాలకు కారణమయ్యింది. 


Ty 
లీ ax జీ 


1944 మార్చిలో 'అభూదయ రచన సంపుటి'లో (ప్రకటించిన 'నవ్యాంధ్ర 


సాహిత్య వీఘుతలు' సమీక్షలో శ్ర మద్దుకూరి చం(దశేఖర రావు ఈ వాదాన్ని 
ఖండించారు. “గ్రంథకర్తగారు గురజాడ నారి ముత్యాలసరాలను రాయప్రోలు 
సుబ్బారావు గారి తృణకంకణంతో పోల్చి రెండోదే నవ్యకవిత్వానికి ప్రమాణమని 
(వ్రాశారు. (145 పేజి) ఈ పోలిక రచయితకు సుబ్బారావు గారి యెడల గల 
అభిమానాన్నీ, గురజాడ చూపిన విప్లవ పంధాను అంచనా వేయడంలో సంకుచిత 
భావాలను మాత్రమే చూపుతుంది గాని సరియైన అంచనాను తెలుపదు. (చంద్రం 
వ్యాసావళి, పేజి 56; (1974)) ఈ విమర్శలో శ్రీ చంద్రశేఖరరావు అభిప్రాయమే 
తెలుస్తుండి కాని హేతువులు విషరంకకడు. కాని ఈ వివాదంలో శ్రీ, సుబ్బారావు 
యెడల శ్రీ కురుగంటి వారు మొగ్గుచూపినా శ్రీ గురజాడను తక్కువగా చూడలేదు. 
రెండూ రెండు మార్గాలని ఆయన నిశ్చయించారు. శ్రీ సి. నారాయణరెడ్డి 
'ఆధునికాంధ్ర కవిత్వము సంప్రదాయము - ప్రయోగములు” (1967)లో ఈ 
మార్గమునే దాదాపు అంగీకరించటం జరిగింది. ఆయన ఇద్దరు యుగకర్తలు అని 
రాయప్రోలు గురజాడలకు సమానస్థానమే యిచ్చినారు. 


వేదం గురజాడల నాటకాలు (ప్రతాపరుద్రీయం, కన్యాశుల్కాలను 
తులనాత్మకంగా పరిశీలించి ప్రతాపరు(ద్రీయమే మెరుగైన రచనయని తేల్చినారని 
శ్రీ మద్దుకూరి వారి ఆరోపణ. “అసలు రెండు వేరు వేరు విషయాలపై వ్రాయబడిన 
ఉత్తమ రచనలను పోల్చడం సరికాదేమో' అన్నారు. (ప్రతాపరుద్రీయం వస్తు 
విన్యాసం దృష్ట్యా, నిర్మాణ శిల్పం దృష్ట్యా, ప్రదర్శన యోగ్యత దృష్ట్యా కన్యాశుల్కం 
కంటే మెరుగైన రచన అనడం స్టితిస్టాపనయే. అంతేకాక (ప్రతీకాత్మకంగా నాటి 
జాతీయోద్యమంలో పరాయి (ప్రభువుల నుండి కోల్పోయిన స్వాతంత్రాన్ని 
సంపాదించటం దీనిలో వ్యక్తం అయింది. ఈ మహానాటకంలో భాషలో ఎన్నో రకాల 
ప్రయోగాలు ఉన్నాయి. గురజాడ కన్యాశుల్కం తొలిము[ద్రణలో ఈ వైశిష్ట్యం లేదు. 


iii 


మలి ముద్రణలో రచనను విస్తరించుకుంటూ పోవడం వల్ల నాటకానిక ఒక సుష్టు 
స్వరూపం ్రాప్తించలేదని ఇటీవల విమర్శకులు భావిస్తున్నారు. 


నవ్యాంధ్ర సాహిత్య వీధులలో ప్రసక్తమయిన మరొక అంశం కవిత్వ తత్త 
విచారమును గూర్చిన చర్చ. శ్రీ చంద్రశేఖరరావు ఈ విషయంలో - “ప్రబంధ 
సాహిత్యాన్ని 'కవిత్స తత్త్య విచారం'లో కట్టమంచి రామలింగారెడ్డి గారు ఘాటుగా 
విమర్శించడం రచయితకు వెగటుగా తోచింది. తక్కిన విమర్శకులంతా రెడ్డిగారి 
పదవికి దాసులై ఆయన (గ్రంధాన్ని పొగిడారని ఈయన వాపోయారు. (చం[ద్రం 


వ్యాసావళి పే56) 


శ్రీ కట్టమంచి వారి విమర్శను గూర్చి తరువాత విమర్శ వాజ్మయాన్ని 
తడిమి పరామర్శించిన శ్రీ కేతవరపు రామకోటిశాస్తి (జయంతి 1958-59) 
శ్రీ యస్వీ రామారావు, శ్రీ కోవెల సంపత్కుమారాచార్యులు తమ సిద్దాంత 
గ్రంథాలలో చర్చించారు. శ్రీ కట్టమంచి వారు తిరస్కరించిన భారతియాలంకారిక 
శాస్తాంశాల మౌలిక విలువలను వీరు చర్చించి అవి ఎలా ఈనాటికీ సరిపోతనీ అనే 


ఇ 


అంశం స్థాపించినారు. పుస్తకం రాగానే దాన్ని విమర్శిస్తూ ఖండన (గ్రంధాన్ని 


(శ 
వెలువరించిన రచయిత సహజంగా దాని బాగోగులను తెలుపడం జరిగింది. 


(ప్రబంధ వాజ్మయాన్ని శ్రీ కట్టమంచివారు సరియైన మార్గంలో 
అంచనావేయలేదనే తరువాతి విమర్శకులంతా ఏకగ్రీవంగా నిర్ణయించారు. ఆయన 
రచనలో తెలుగు విమర్శకు కావలసిన నూతన దృకృథం చోటు చేసుకున్నది. 
ఆయన భావనాశక్తికి ప్రాధాన్యం యిచ్చారు. అప్పటికి భారతీయాలంకార శా స్తాంశాలు 
కూడ ఆధునిక వాజ్మయానికి గాని, ప్రాచీన వాజ్మయానికి గాని సమన్వయించిన 
విమర్శధోరణులు సరిగా లేకపోవడం - తెలిసీ తెలియని అంశాలు ఆధారంగా 
పీఠికలలో, మరి యితర స్థలాల్లో ఆ అంశాలను (ప్రస్తావించటం వల్ల వాటికి సరియైన 
అన్వయం లభించలేదు. సహజంగా ఉద్విగ్న (ప్రకృతియెన కట్టమంచి వారి రచనలో 


అక్కడక్కడా చోటు చేసుకున్న కటు వాక్యాలు కూడ ఈ నిరసనకు కారణమయ్యాయని 
తోస్తుంది. 


కులాలపోరాటాలు కారణంగా సాహిత్యంలో వచ 
సాహిత్యం విషయంలో కూడా శ్రీ కురుగంటి వారి రచనలో అంచనాలు తాత్యా 
సాంఘిక పరిణామం దృష్ట్యా సమాజ చైతన్యపు లోతుల్లోకి oe a 
అంశాలు మనకు హేతుబద్దంగా అన్వయం కావు. 


నవ్యసాహిత్య గుణదోష విచారణము చేయటం ఈ రచయితకు ఉన్న 
సమదృష్టిని వివరిస్తుంది. గుణదోష నిర్ణయంలో శ్రీ కురుగంటి వారి — లతో 
కోన్నిచోట్ల మనం ఏకీభవించలేకపోవచ్చును కాని ఆయన సాహిత్యాను 
హేతుబద్దంగా విశ్రేషించుకునే రీతిని మాత్రం మనం ఎప్పుడూ కాదనజాలము 


అట్లాగే వ్యక్తిగతమైన యిష్టానిష్టాలు చూపే విషయంలో కూడా కురుగంటి 
వారు ఖండితంగా ఉంటారు. 


నవ్యాంధ్ర సాహిత్య వీధులలో మరొక వివాదాస్పదమైన అంశం నవ్యాంధ్ర 
సాహిత్యాన్ని సమీక్ష చేస్తూ శ్రీ కురుగంటి వారు చేసిన మరో అంచనా. 

“విశ్వనాధ రాయ(వ్రోలులిద్దరూ నవ్య ౫ సాహిత్యానికి సూర్యచంద్రుల వం ంటివారు 
ఒకరు దుర్నిరిక్షుడు. రెండవ వారాహ్హాదకరుడు. ఒకరు మిరుమిట్లు గొలుపుతారు. 
రెండవవారు చల్ల జేస్తారు. ఒకరు ఇసక రెండవవారు మిత్రుడలైై ఒప్పిస్తారు. 
ఒకరి (వ్రాతలు మహోదధి తరంగ పరంపరలు. రరడద: వారివి న? 
సరోవరనీరోపమానములు. వీరిద్దరూ ఆద్యంతరక్షకులై నవ్యసాహిత్యాన్నా రక్షస్తున్నా 
ఒకరిది ఉప(క్రమ (ప్రాబల్యము. “రెండవవారిది ఉపసంహార విజయము. ఒకరి వద్ద 
మొదలుపెట్టిన ధర్మము యెన్న్‌ విధాల సంచరించితుదకు రెండవవారిలో 
పొందినది కాబట్ట నవ్యసాహిత్యమంతా యీ యిద్దరి మధ్య ఉయ్యల లూగి యొ 
ధర్మంలో బయలుదేరిందో అదే ధర్మంలో వచ్చి ఆగింది. (తొలి ముద్రణ 507-508 
పుటలు) 


i 


ఈ వివాదాస్పదమైన అంచనాలో నవ్యసాహిత్యం నవ్యసం(ప్ర పదాయ మార్గంగా 
రూపొందినట్లు సూచించటం జరిగింది. అతినవ్యమార్గమనే పేర స(ర్రియలిజం 
మొదలైన ధోరణులనూ, ప్రగతివాద సాహిత్యాన్ని పరామర్శించారు వేర్వేరుగా 
రచయిత. 


నాల్గవ భాగంలో శ్రీ పిల్లల మట వారు ప్రగతివాద సాహిత్యాన్ని విపులంగానే 
సమీక్షించారు. అయితే ఈ కాలంలోనే సమాంతరంగా వెలువడిన సంప్రదాయ 
ధోరణులకు, నవ్యసాహిత్య ధోరణులకూ తగిన ప్రాధాన్యం యిచ్చి చర్చించారు. 


రాయప్రోలు విశ్వనాధల విషయంలో వారి అంచనాను ఇప్పుడు కాదనే 
వీలులేదు. అయితే నాటికి అప్పటికే కవితారంగంలో ప్రసిద్ది పొందుతూ వున్న 
అభ్యుదయ కవిత్వ మార్గదర్శకుడు శ్రీరంగం శ్రీనివాసరావు విషయం దీనిలో 
ప్రాముఖ్యాన్ని వహించకపోవటం చారిత్రకమైన పరిమితి వల్ల సంభవించిన లోపమే. 


అభ్యుదయ కవితోద్యమం 1943లో కాని ఒక ఉద్యమంగా రూపుకట్టలేదు. 
అయితే ఈ ఉద్యమం (క్రియాశీలంగా ఉన్నది 1948 వరకే. తరువాత 1955 వరకు 
దాదాపు క్షీణతను పొందింది. అభ్యుదయ కవిత్యోద్యమంలోని ఉత్తాన పతనాలను 
గూర్చి శ్రీ చలసాని ప్రసాద్‌ “ఇలా మిగిలేం' (1991లో స్పష్టంగా 'గతమెంతొ 
ఘునకిద్రి' అన్న వ్యాసంలో వివరించారు. 


నవ్యసాహిత్యానికి విశ్వనాథ, రాయ(ప్రోలులు సూర్యచంద్రులన్న అంశాన్ని 
ఆ రోజుల్లో నెల్లుట్ల రామకృష్ణకవి ఆక్షేపించి ఇది కేవలం రచయిత వైదికులనే 

oe) గా a a 
అభిమానంతో అన్నారని నిజంగా నవ్యసాహిత్యానికి సూర్యచంద్రులు తుమ్మల, 
జాషువాలని "పర్కొన్నారు. 


గర్‌ = 


నవ్యాంధ్ర సాహిత్య విధులు రెండవ ముద్రణ వెలువడి యిప్పటికి నలభై 
_సంవత్సరాలు దాటింది. ఆధునికాంధ్ర సాహిత్యం బహుముఖీనంగా అనంతంగా 
విస్తరించుకుంటూ పోతూ వున్నది. నాటికీ సాహస ప్రయత్నం అయితే చేయగలిగినారు 
కాని ఈనాడు ఒక సంపుటంగా - ఒక (గ్రంధంగా నవ్యనాహిత్యాన్ని గూర్చి తెలుపటం 
సాధ్యమయ్యే అంశం కాదు. 


బహుప్ర(క్రియలు దేనికది విడివిడిగా పరిశీలననూ, పరామర్శనూ, సర్వేక్షణాన్నీ 


20౧1 


విసృతమైన మౌలిక విచారణనూ కోరుతూ నున్నవి. బహుసిద్దాంతాలు ఎప్పుడూ 
సంఘర్తిస్తూ వున్నవి. ఒక ఆత్మీయమైన దృష్టితో అన్నింటిని అవలోడన చేయడం 
గానీ, నిశ్చయాలు చేయటం కానీ ఈనాడు సాధ్యమయ్యే అంశం కాదని తోస్తుంది. 


రచనా రంగంలోకి ఎప్పటికప్పుడు కొత్తతరంగాలు వస్తూ వున్చవి. మనచుట్టూ 
జరుగుతూ వున్న జాతీయాంతర్జాతీయ సంఘటనలు సాహిత్య రంగాన్ని ప్రభానితం 
చేస్తూ వున్నవి. 


సాహిత్య రంగంలో సామ్యవాద దళం (ప్రధానంగా పట్టు కోసం ప్రయత్నం 
చేసింది. తొలుత అభ్యుదయ రచయితల సంఘం తరువాత విప్లవ రచయితల 
సంఘం ఈ దిశలో తమ కార్యధోరణిని కొనసాగిస్తూ వచ్చాయి. ఆధునిక చైతన్యం, 


ప్రజాస్వామ్య భావన, జాతీయత పునాదిగా వ్యక్తి యొక్క సర్వతో ము ఖాభివద్దిని 
కాంక్షించే చేతనావర్తంలాంటి ఉద్యమాలు నిశ్శబ్దంగా ప్రవర్తిస్తూ వస్తున్నవి. 


ఇటీవలి కాలంలో సామ్యవాద దేశాలలో వచ్చిన ఆళ్ళర్యాన్న కలిగించిన 
మార్పులు సాహిత్య రంగంలో సృజనాత్మకంగా విమర్శనాత్మకంగా చాలా మార్పులు 
తీసుకువచ్చాయి. అంచనాలు త్వరత్వరగా మారిసోతున్నాయి. 


సాహిత్యానికి మార్గదర్శకమైన విమర్శ రంగంలో చెప్పుకోదగిన మౌలికమైన 
కృషి కొనసాగుతూ వున్నది. భారతీయ భాషా సాహిత్యాల నుంచి లభ్యమౌతున్న 
అనువాదాలు, అంతర్జాతీయ రంగంలో ముఖ్యంగా మూడవ (ప్రపంచంలోని 
సాహిత్యంతో మనకు సాన్నిహిత్యం ఏర్పడటం కొత్తలోకంలోకి ప్రవేశించినట్లవుతున్నది. 


సాహిత్య చరిత్ర నిర్మాణం ఎప్పటికప్పుడు కొత్తగా చేరుస్తూ మారుస్తూ 
పునరాలోచన చేస్తూ పోవలసిన అంశం. ఏ బిందువు దగ్గరా ఈ ప్రక్రియ 
ఆగిపోకూడదు. 


ఈనాడు తెలుగు సాహిత్యంలో వెలువడుతున్న ధోరణిలో (ప్రధానమైన 
వాటిని ఈ విధంగా అంచనా వేసుకోవచ్చును. 


xxvii 


1. కవిత్వం 
1. సంప్రదాయ కవిత 
శ నవ్యసం(ప్రదాయ కవిత 
3. వచన కవిత 
4. గేయకవిత 


1. కధన వాజ్మయం 
1. నవల 
2. చిన్నకథ 


Il. సాహిత్య ఐమర్శ 
1. భారతీయాలంకార శాస్త్ర వివరణలు, వ్యాఖ్యలు, అనువాదాలు 
2. పాళశ్సాత్య సాహిత్య శాస్త్ర వివరణలు, వాఖ్యలు, అనువాదాలు 
3. తెలుగు సాహిత్య విమర్శ (ప్రాచీన, ఆధునిక). పరిణామం 
4. మనస్తత్వ శాస్త్ర విమర్శ 
5. జానపద సాహిత్య విమర్శ 
Iv. వచన వాజ్మయం 
1. జెివిత చరిత్రలు - ఆత్మకధలు 
2. దేశ చరిత్రలు - సమకాలీన సమిక్షలు 
త్త వ్యాసము 
4. సంకలన (గ్రంథాలు 
5. విజ్ఞాన సర్వస్వాలు, కోశాలు 
6. లలితకళలు 


ఇలా విభజించుకొంటూ పోతే ఇంకా ఎన్నో అంశాలు చేరుతవి. 


అయితే ఈ బృహద్వాజ్మయాన్ని అంతా విభజించి విశ్లేషణ చేయటానికి 
తెలుగు విశ్వవిద్యాలయం వంటి సంస్థలు పూనుకోవాలనిపిస్తుంది. తెలుగు సాహిత్య 


xviii 


సర్వస్వమనే పేర కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం వారి కంపానియన్‌ టు ఇంగ్లీష్‌ లిటరేచర్‌ 
పద్దతిలో నిర్మించవలసి ఉన్నది. 


ఇంచుమించు అర్హ శతాబ్దం పూర్వం రచింపబడిన నవ్యాంధ్ర సాహిత్య 
వీధులు తన విస్తృతమైన సర్వేక్షణ చేత, విలువైన అంచనాల చేత, ఆయా స్టలాలలో 
పొందుపరచిన అరుదైన సమాచారం చేత ఎంతో అమూల్యమైన (గ్రంధం. చాలాకాలంగా 
అది అందుబాటులో లేదు. 


తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులు ఆచార్య పేర్వారం జగన్నాధం ఈ 
అవసరాన్ని భావించి ఇలాంటి అరుదైన (గ్రంధాలను మళ్లి (ప్రకటించాలనే 
ప్రశంసనియమైన నిర్ణయం తీసుకున్నారు. వారికి నా యందు గల మైత్రి చేత ఈ 
గ్రంథ సంపాదకీయ బాధ్యతను నా కప్పగించినారు. ఇందుకు వారికి నేను కృత జ్ఞణ్లి, 


24.11.94 
వరంగల్‌ - కోవెల సుప్రసన్నాచార్య 


విన్నపము 


తెనుగుసారస్వతానికి సమ(గ్రసాకార చరిత్ర లేదు. ఎవ్రుడది 
రచింపబడుతుందో చెప్ప లేము. పూర్వ వాజ్మయ చరిత్ర రచనానికి సామగ్రి 
సేకరింపబడి ఉంది. కొందరు యేదో తమకు తోచినట్టు చరిత్రను రాయ 
సాహసించారు. అట్లా కొన్ని [గ్రంధాలు వెలువడ్డవి. నవ్యసాహిత్యాన్ని గూర్చి 
చారిత్రకంగా అవలోడనం చేసిన స్థలాలు లేవు. ఇప్పటి కింకా చాలామట్టుకు 
ప్రచారం చేసుకునే స్థితిలోనే వుంది. దాని లక్షణా లేనో, పరిమితి యెంతో, యే (క్రమ 
పరిణామాలను పొందిందో, మొదలైన విషయాలను యధాశక్తిగా చర్చించి తచ్చరిత్రకు 
వక అనిర్దిష్టమైన ఆకారా న్నిచ్చింది మొదటి మాటు నిశ్య్వనాధ. బెజవాడ 
పరిషదధ్యక్షోపన్యాసం. చాలా కాలంనించి యేతచ్చరిత్ర రాయాలని నాకు వుండె. 
ఈ ఆసక్తిని పురికొల్సి యీ వుపన్యాసం నాచేత యీ (గంధం రాయించింది. 
తద్వ్యాసానికి, తద్రచయితకూ నా ధన్యవాదాలు. నా తంజావూరాంధ్ర నాయక 
రాజచరిత్రవలెనే యీ నవ్యసాహిత్య చరిత్రకుకూడా నాదే ప్రధమ (గ్రంధమైనందుకు 
గర్వపడుతున్నాను. ఇక పారపాట్లకా, “ప్రమాదో ధిమతామపి.” 


'ప్రాచ్యపాశాత్యసంప్రదాయ సమ్మేళనం చేసి విమర్శనం సాగించాలని నా 
ఆశయం. సంద్రాయం నాకు చాలా పవిత్రం. నాకేకాదు. సారస్వతోద్దారకులకందరికీ 
అంతే! రచనా, విమర్శనమూకూడా దాన్ని నిరసించటం మన పార్థక్యాన్ని 
కోల్పోవడం. ఈ ఆశయంతో, సానుభూతినీ, సహృదయత్యాన్ని, ఊతగా చేసుకుని 
రాశా ననుకుంటున్నా ఈ (గంధం. నా సహృదయత్యానికి బాగుండనప్పుడు వ్యక్తి 
యొక్క గొప్పతనం తలవకుండా నిర్మొగమాటంగా హృదయంలో సంగతులు 
చెప్పాను, నా కర్తవ్యమని యెంచి అట్లా చేశానేగాని న్యక్తులను అగౌరవపరచాలని నా 
ఉద్దేశ్య మెప్పటికీ కాదు. ఈ నవ్యసాహిత్యరంగంతో సాక్షాత్తుగానో, పరోక్షంగానో, 
నాకుకూడా సంబంధముండడం చేతా, వ్యక్తులు కూడా నాకు సమకాలికులై 
అనేకులు నాకు తెలిసినవాళ్లవడంచేతా, అనేక స్టలాల్లో నా స్వానుభవాలూ, వ్యక్తులను 


xXx 


గూర్చిన వాక్చిత్రాలూ, ఉన్నవి. వాటిలోకూడా అసభ్యాలుగానూ, అసత్యాలుగానూ 
యేమో రాయలేదని నా నమ శకం. ఒక్కొకప్పుడు సత్యకథనంకూడా కోపకారణం 
కావచ్చు. అట్టి విషయాల్లో క్షంతవ్యుబ్బ, సారస్వతం ముఖ్యంగా చేసుకుని అందులో 
ప్రతిబింబించే యీ కాలపు యావదాంధ జాతీయ జీవనమూ స్పృశింపబడ్డ దీ 


గ్రంధంలో. ఈ (గ్రంధ భాగాలు విని నాకు సలహాల నిచ్చిన మిత్రులందరికి నా 
వందనములు. 


నేను పేదవాడను. ఇంత పెద్ద (గ్రంధం స్వయంగా అచ్చు వేసుకునే 
సామర్థ్యం లేదు. వ్రాత పూర్తై అచ్చు సంగతి తలుచుకున్నప్పుడు జ్ఞాపకానికి 
వచ్చారు, నా తంజావూరాంధ్రనాయక రాజ చరిత్ర నచ్చెసిన విశ్వదాతగారు. చల్లని 
మహారాజు ! ఈ విషయంల్‌ ఆయన దృష్టి వర్తకదృష్టి కాదు! సిగ్గు విడిచి ముగ్గురిని 
సహాయం కోరాను. మొదటివారు “సాహిత్య సామ్రాట్టు”,  రెండోవారు 
“భామీద్దారకులు”, మూడోవారు లక్ష్మీపుత్రుడైన మాజీమంత్రి. మొదటి వారు “తమ 
రా సంవత్సరానికి అచ్చు వేయించదలచిన గ్రంధాలన్ని అయిన తర్వాతగాని 
దీనిసంగతి ఆలోచించలే” మని సెలవిచ్చారు. రెండోవారు “తా మచ్చు వేయటాని 
కెట్ట అభ్యంతరం లేదనీ, కొన్ని ప్రతుల నియ్యగలమేగాని రచించినందులకు 
పారితొషిక మియ్యలే” మనీ ప్రత్యుత్తరం రాశారు. మూడో వారు జవాబే లేదు! దేశం 
గొడ్డుపోలేదు! ఇంతలో ఏలూరు సాహిత్య మండలి వారు నన్ను ఉపన్యాసాలియ్యమని 
ఆహ్వానం చేశారు. వాటి తర్వాత “ఒక్కొక్కరు 10 రూపాయల నియ్యగల వ్యక్తులను 
100 మందిని అచ్చువ్యయాలకు (ద్రవ్యాన్ని అడిగి వారి పర్లు పుస్తకంచివర అచ్చు 
వేయిస్తానని” విన్నపము చేయగా యధాశక్తి సహాయం చేస్తామన్నారు యేలూరు 
ప్రజలు. అందుకోసమై యింటికి వచ్చిన వెంటనే గుప్తంగా పది రూపాయలు 
ఇప్పించి పెట్టారు కుప్పా ఎశ్చపతిశా[స్తిగారు. అదే శంకుస్తాపన యీ పుస్తకం 
ము(ద్రణానికి. ఆయన్ను నే నెంత కొనియాడినా తక్కువే. వాళ్ళు రెండో పది 


యెవ్వరినీ అడగ లేదు; యెవ్వరూ యివ్వలేదు! పుస్తకం అచ్చుఅయింది. శాస్త్రిగారికి 
xxxii 


వందనశతాలు! ఆయన సిద్దసంకల్పుడు! అనేక రచయితలనూ, అనేక (గ్రంధాలనూ 
వదలి ఉండవచ్చును. సారస్వతవిధీవిన్యాసమూ, వానిలోని ముఖ్య సంచారులూ, 
తెల్పడం నాకర్తవ్యం. కాబట్ట వారందరు నన్ను క్షమిన్తారని ఆశిస్తున్నాను. సభాపతి 
మొదలైనవాళ్ళు “గాధాసప్తశతి” మొదలైన మహాకావ్యాలు రాస్తున్నట్టు నినికిడి. 
అముద్రితాలవి. అంచేత నాటిని పరామర్శించడానికి వీల్లేకపోయింది. 

లక్ష్మీ పవర్‌ ప్రెస్సులో ఉన్న వాళ్లంతా, తత్రాపి, యజమాని పిల్లలమట్జి లక్ష్మి 
నారాయణగారి సానుభూతికీ, సౌహార్దానికీ మేర లేదు. ఎప్పుడూ చిరునవ్వేగాని 
విసుగు లేదు. ముద్రణ విషయంలో యెన్ని ఆటంకాలు వచ్చినా, ద్రవ్యాన్ని గూర్చి 
తలవకుండా, పనే ప్రధానంగా ముద్రణ సాగించారు. ఎన్ని వందనా లాయన కిచ్చినా 
చాలా తక్కువే! నా దస్తూరి, నాగుర్తులు, తెలుసుకొని అతి శ్రద్దతో కూర్చిన, ప్రూపులు 
దిద్దిన వాళ్ళందరికీ నా వందనాలు. ఇందులో గుణదోసాలకు సహృదయులే 
(ప్రమాణం. 


ఈ మాటలు రాసిన తర్వాత విద్యాశేఖర ఉమాకాన్తపండితుడు 
పరమపదించినట్టు తెలిసింది. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక! భాషకు తీరని 
నష్టము! 


డాక్టరు పిశుపాటి వెంకటరమణయ్యాది మిత్రబృందం యొక్క 
(ప్రోత్సాహమమూల్యము. 


హైద్రాబాదు, దక్కను | విధేయుడు, 
4-5-'42 కురుగంటి సీతారామయ్య. 


Xxxxiii 


ద్వితీయ ముద్రణపు ప్పీథ్రిక్ర 


మొదట -ఈ(గ్రంధము 1942 సంవత్సరములో (ప్రచురితమైనది. అప్పుడు 
(గ్రంధానికి దేశములో (ప్రచారముంటుందో ఉండదో అనే భయమువల్ల 500 (ప్రతులే 
ప్రచురించినాను. కాని 6 మాసాలలోనే ప్రతులైపోయినవి. తర్వాత (గ్రంధముకోస 
మనేకులు వ్రాసినారు. ద్వితీయ ము[ద్రణము చేయవలసిన అవసరము వచ్చినది. 


వెనక వ్రాసేటప్పుడు నేనొక్కడనే (శ్రమపడినాను. అనేక లోపాలున్నట్టు 
ఇతరులు చూపటమే కాకుండా నాకే తట్టినవి. సాహిత్యము విశాలముగా 
పెరుగుచున్నది. కాబట్టి నాకు సహాయము కావలసి చిరంజీవి పిల్లల మజ్జి వేంకట 
హనుమంతరావును కోరగా, ఆతని సహజ సాహిత్యాభిరుచి ననుసరించి పని 
ప్రారంభించి కృషి చేసినాడు. ఇద్దరము (గ్రంధాన్ని యధాశక్తిగా పూర్తి చేసినాము. 
అందుచేత (గ్రంథకరృ పదవి అతనికి కూడా పంచి యిచ్చినాను. 


ధారావాహికగా ప్రవహించు జీవత్సాహిత్యానికి సమగ్ర చరిత్ర వాయడ 
మసంభవము. ఈ సంగతి ప్రధమ ము(ద్రణములోనే మనవిచేసినాను. అందులో . 
ఇప్పుటి మన సాహిత్యము అనంత ముఖాల ఏస్తరిస్తున్నది. చిట్ట, చిన్న, పెద్ద 
సాహిత్యోవె సకుల సంఖ్య లెక్కకు మిక్కిలిగా పరుగుతున్నది. ప(త్రికలు 
కుప్పతిప్పలుగా వెలుస్తున్నవి. అనేక సాహిత్య (ప్రక్రియలు సాధనలో ఉన్నవి. 
వీటినన్నిటిని (క్రోడీకరించి సమ(గ్రముగా విమర్శించడము సులభసాధ్యము కాదు. 
అయినా యధాశక్తిగా యత్నించినాము. ఎంతవరకు కృతకృత్యులమైనది 
సాహిత్యలోకమే (ప్రమాణము. ఒక్క సంవత్సరము తీసుకుని ఆ కాలములో 
ప్రచురింపబడిన యావత్సాహిత్యాన్ని, అందరు రచయితలనూ వదలకుండా పేర్కొంటే, 
అట్టివానికి పాదా(క్రాంతుడనవుతానని నేను బద్దపడుతున్నాను. మరి ఒక అంశము. 
నేనొక నవ్య సాహిత్య చరిత్ర రచించినానని దేశానికి తెలుసును. కొందరివలె 


XXXV 


సాహిత్య చరిత్ర రచిస్తానని ప్రకటించి (గ్రంధాలు తెప్పించుకుని నేను దాచుకోలేదు. 
తెలియనివారిని గూర్చి నేనేమి అనను. ద్వితీయ ముద్రణ రానున్నదని తెలిసిన 
రచయితలు కూడా తను (గ్రంథాలను నాకు పంపలేదు. అన్ని పత్రికలను 

ప్పించుకుని, అన్ని (గ్రంధాలను నేనే కొని చదివి చరిత్ర వ్రాయవలెనా? ఈ (ప్రశ్నకు 
సమాధానము పైన నాకృషి ఆధారపడి ఉన్నది. సాహిత్య చరిత్ర రచయితలకు 
సర్వవిధాలా సహాయముచేసే చిత్తవృత్తి మనవారిలో కలగలేదు. రచించిన తర్వాత్‌ 
రంధ్రాన్వేషణము చేసేవా రసంఖ్యాకులు. సానుభూతితో విమర్శిస్తే సంతోషమే! 
ఒకమారాంధ్ర పత్రికలో నా (గ్రంథాన్ని విమర్శిస్తూ నాకు నవ్య సాహిత్యమంటే అర్ధమే 
కాలేదని (వ్రాసినాడు “శ్రీవత్సుడు”. నాగ్రంధము “రచయితల గ్రంథాలక్యాటలా' 

గన్నాడు మరి ఒక విమర్శకుడు. మన (గ్రంధసంచయాన్ని చూచి ఏదో పుస్తకము 
రచించి భట్టాచార్యుడ నైనానని ఒక కధక చక్రవర్తి గ్రంధస్టము చేసినాడు. వీటికన్నిటికి 
నేను సమాధాన మియ్యదలచలేదు. దేశమునైఖరిని మనవి చేసినాను. కాబట్ట 
సానుభూతితో విమర్శించమని నా మనవి. 


సంఘ చరిత్రగాని, రాజకీయ చరిత్రగాని, సాహిత్య చరిత్రగాని సాహిత్య 
వెత్తలను నియమించి రచియింపించ వలసిన బాధ్యత విశ్వవిద్యాలయము 
వంటిసంస్టలదె. ఆంధ్రులు ఆనోము నోచుకోలేదు. మనకు అహంకారానికి తగిన 
కార్య శూరత్వము లేదు. నా యధాశక్తి రచించినాను. నాకు మార్గదర్శకమైన 
గ్రంధమా లేదు. తర్వాతనైనా [గ్రంథములోని లోపాలను దిద్ది ప్రచురితమైన 
గంథమూ లేదు. తుదకు ద్వితీయముద్రణము కూడానా పాలనే పడినది. 


ఈ ప్రతిని సిద్దముచేసి దాదాపు మూడు సంవత్సరాలైనది. ఇంతకాలము 
ప్రపంచాన్ని చూచే భాగ్యము దీనికి లభించలేదు. ఇందు కనేక కారణాలున్నవి. 
మొదటిది నా పేదరికము. రెండవది సహాయము లభింపకపోవడము. మూడవది 


ము(ద్రణ సౌకర్యాలు లేకపోవడము; ఈమారు కూడా యివ్వరని తెలిసే యేమో 
xxxvi 


యేలాగుండునో అని కొందరిని ససోయను కోరినాను. అనుకున్నట్టే అయినది; 


న్‌ త్వ నె నామాటి. ఎ జఠాపురంనువోళాహలు.౭, నేదార్తితరి ఫ్ర నాలా లా, 

తణుకు తాలూకా నిరభ ఖద వము వల కొందరు వదాను?లు కొంత సహాయము 

సినా, అడి చాల లేదు. తుదకు హైదరాబాదాంధ్ర సాహిత్య పరిషత్తునారు 

ముద్రణ వ్యయానికి కావ ప అప్పుగా యివ్యటానికి అంగికరించినారు. 

(గంధము (ప్రచురింపబడురున్నది. నొరికి నొ సంచనాలు. నాం ససొారనూంకి 
కృతజ్ఞవ వను. 

=a 
ఇక ముద్రణాసౌకర్వాలను గూర్చి చేను చెప్పినవరనములొదు. 
ల oJ 
me] త్ను Tr చ గ ఘా సక డ్‌ ఓ 
కంట్రోలున్నప్పుడు కాగితము కొంతైనా దొరికినది. కాని కంట్రోలు సడఠిప్త బకట 


బజారు పెరిగినది. అందుచే త ఆలస్యను పుచుందన ఆచ్బనంతవరకు (స్రచురిం? చటానికె 
UU 


నిశ్నయించినాము. నాలుగు సంపుటాలుగా ప్రచురించదలచినాను. మొదట 


ఇ ఆడ వ వ్‌ ఆ ఇ స ఇ” న్న ఆశ్వ ~ ఆవు 
సంపుటాన్ని ఇందులో సనుర్పిస్తున్నాము. త్యంలోనే మిగిలిన మూడు సంపుటాలను 


కూదా సమర్సించగలము. 


ము(ద్రణములో అనేక నూతన నిషయాలను చేర్చినాము. నెనికటి 


ఎషయాలలో లభించిన కొన్ని బవతాఅనుకూడా న విషయ నిభాగములాొ 


(sy 


అనేకములైన మార్పులు చేసినాము. భాషా విషయములో కూడా కొం 


సంస్కరించినాము. అనేకుల బొమ్మలను (ప్రచురించినాము. ఎన్నిమార్లు అడిగినా, 


య లా 


ఉత్తరాలు వ్రాసినా, సహాయపడని మహానుభావులకు ఒక్క నమస్కారము. 


సంప్రదాయాన్ని గూర్చి ఒక స రచించినాను వెనకటి 


la) 


ము(ద్రణము కొందరి ఎమర్శనము సంప్రదాయ సిద్దము గాలెదని చెప్పినాచేగాన, 


ఆసం(పదాయమంటే యేమిటో, అది ఎలా sae వచ్చినదో 
తెల్సియుండలేదు. ఇప్పుడు దీనిలో అది యత్నించినాను. 


రాట 


నా వెనకటి ముద్రణము వచ్చిన ఎన్నాళ్లకో P.E.N. (గంధమాలికలో 
ప్రకటితమైన “తెనుగు సాహిత్య చరిత్ర” లో నా (గ్రంధాన్ని ఉల్లేఖించలేదు. మన 
రచయితలలో ఇతరుల రచనలను, అభిప్రాయములను, తమ స్వంత నాటినిగానే 
(ప్రకటించట మొక పరిపాటి అయిపోయినది. అదివరకు (పైచురింపబడని, నేను 
వ్రాసిన, అనేక విషయాలను ఎత్తి వ్రాసుకుని తమ స్వంతవిగానే అనేకులు 
ప్రకటించటమూ, ఉపన్యాసాలలో ఉల్లేఖించటమూ, కుస్ప తిస్పలుగా కనపడతవి. 
నేను సర్వజ్ఞుడనని చెప్పుకోను. కాను కూడాను. కాని ఇతరుల అభిప్రాయాల్ని 
తీసుకున్నప్పుడు దానికి కృతజ్ఞత చూపటము, రచయితనిధి. కొన్ని రచనలలో నా 
రచనల (ప్రతిబింబాలుకూడా కనపడుతున్నవి. అది నాకు గౌరవమే. 


నా వెనుకటి గ్రంధానికి ఆంధ్రచేశము చూపిన ఆదరాభిమానాలకు మిక్కిలి 
కృతజ్ఞడను. ఈ ముద్రణానికి కూడా అట్టి అభిమానాన్న చూపుతారని విశ్వసిస్తున్నాను. 
తమరిని దీనిలో పేర్కొనలేదని యేరచయిత కూడా కోపించనద్దు. తాము రచించిన 
[గ్రంధాలను చూచే అవకాశము కల్సించనప్పుడు నారి ఆగ్రహానికి తావులేదు. ఎంత 
గొప్పవారైనను నిర్మొగమాటముగా వారి రచనలను నిమర్చించినాను గాని దూషణ 
భూషణ తిరస్కారాలకు లెక్కచేయలేదు. చారిత్రకుడలా లెక్కచేయరూడదు. 


ఇంతటితో (గంధాన్ని సమర్పిస్తున్నాను. 


హైదరాబాదు 


15-1-1949 కురుగంటి సీతారామ భట్టాచార్యులు 


నవ్యాంధ్ర సాహిత్యరుయులు 


పథమభాగ ము 
(పూర్వరంగము) 


వషయసూచిక 


ప్రకరణము 


1. పూర్వరంగము 


(ప్రారంభము మనః 
భాష a EE 
సారస్వతము IE 9 a 
ఇద్దరు విదేశీయులు పంల 
శబ్దరత్నాకరము ల 
అముద్రిత [గ్రంథ చింతామణి యమా ౨ 
పరిశోధనము 


2. సంధ్యాకాలము 


వీరేశలింగం పంతులు ల 
భాషాసౌలభ్యకల్పనము eT) 
వివిధ సారస్వత వీధీ వ్యాప్తి 

పరభాషా వాజ్మయానువాదము వ. 
తిరుపతి వేంకటేశ్వరులు న 
కొక్కొండ వెంకటరత్నం పంతులు సం సఫా కల 
దాసు శ్రీరామ పండితుడు కట కళని 
కోరాడ రామచంద్ర శాస్త్రి త్త 
తూము రామదాసకవి క eyes 
కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి టు పు 
వీథినాటకాలు ese 


(గ్రంథ ప్రచురణము రమ 
మరికొందరు పండితులు mere 


రాజకవులు క 
పరిణామము rr 


పుట 


—= 0600 LL WwW WW =~ 


—_ 


16 
20 
21 
25 
29 
35 
36 
37 
38 
39 
39 
40 
41 
43 
45 


3. 20 శతాబ్దపు ప్రధమ ఏంశతి సంవత్సరములు 


మతవిప్టవము సంఘసంస్కారము 
చిలకమర్తి లక్ష్మీనరసింహం 
మంగిపూడి వేంకటశర్మ 

రాయసం వెంకట శివుడు 
ఆదిపూడి సోమనాధరావు 

కవుతా శ్రీరామశాస్త్రి 

కొందరు (స్త్రీలు 

ఉ(ద్గంథ రచయితలు - వాజ్మయ విస్తృతి 
వావిలకొలను సుబ్బారావు 

శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి 

వడ్డాది సుబ్బరాయకవి 

జనమంచి శేషాద్రి శర్మ 


వేదము వేంకట రాయశాసస్త్రి 


tp 


నుగంటి లక్ష్మీ నరసింహారావు 
మరికొందరు రచయితలు 
చివుకుల అప్పయ్య శాస్తి 


పత్రికలు = అనువ త్ర 


నాటక రచన 


78 
90 


93 
94 
97 


6. ప్రజలలో విజ్ఞానవ్యాప్తి 


కొమజ్టాజు వెంకటలక్ష్మణ రావు క. ఆ ల 105 
ఆచంట లక్ష్మీపతి 108 
గాడిచర్ల హరిసర్యోత్తమరావు ర్ల 109 
భోగరాజు నారాయణమూర్తి క 1 110 
చిలుకూరి వీరభద్రరావు మ శక 115 
ఆం(ధ్రచారిత్రక పరిశోధనమండలి క స్త 115 
నవల భా wns 116 
ఇతర [గ్రంథమాలలు టు U 121 
ఆంధ్ర (ప్రచారిణీ (గ్రంథమాల వు వ్య! 121 
వెంకట పార్వతీశ్వర కవులు | అ 123 
రామవిలాస [గ్రంథమాల నే 124 
చెలికాని లచ్చారావు వ శ 124 
వంగూరి సుబ్బారావు fe sary 125 
సరస్వతీ[గ్రంధమండలి mets ఇ 126 
ఆం(ధ్ర(గంధమాల 127 
ఆంధ్రపత్రికా స్పాపనము 127 
కానీనాధుని నాగేశ్వరరావు పంతులు we a 127 
7 సాహిత్యమూల సూత్రములు 
సాహిత్యము - సారస్వతము - వాజ్మయము అంటు... జ 133 
కవి, సహృదయుడు రపు 1 136 
భావము - వస్తువు - రచన te 142 
రియలిజము - ఐడియలిజము తక ss 174 


8 నవ్యాంధ్ర సాహిత్యము 
నవ్యసాహిత్యమంటే యెట్టిది ము 150 
యువకులు - భావ పరివర్తనము 1 


నవ్యాంధ్ర సాహిెత్యవీథులు 


ది ంతయభాగ ము 
(నవ్యసాహిత్యానికి మూలస్తంభాలు) 


విషయసూచిక 


ప్రకరణము పుట 
1. నవ్వసాహిత్వానకి మూలస్తంభాలు 
గిడుగువారి భాషాసంస్కారము Sate “రర 
ఆంధ్రసాహిత్య పరిషత్తు : సంస్కారనిరోధము _ . . 172. 
రాయప్రోలు, గురజాడలు - ఖండకావ్యగీతికారచన అ oa 174 
రాయప్రోలు సుబ్బారావు 175 
భావకవఎత్య్వము ra స్య 182 
గురజాడ అప్పారావు స 185 
ఎవరు ముందు? “ 188 
రాయప్రోలు : మొదటి మార్గము వ. 190 
గురజాడ : రెండవ మార్గము హ్‌ 194 
(ప్రధమానుయాయులు 196 
రాళ్లపల్లి అనంతకృష్ణశర్మ | 196 
అబ్బూరి రామకృష్ణారావు _ 197 
పింగళి కాటూరు : 197 
అడివి బాపిరాజు 3 197 
కవికొండల వెంకటరావు క 198 
దువ్వూరి రామిరెడ్డి క కా 199 
వెంకట పార్వతీశ్వర కవులు ౨. 200 
బసవరాజు అప్పారావు sie gr 200 
నండూరు సుబ్బారావు NE a 1 202 
2. సాహిత్యములో సంప్రదాయ సంస్కృతులు 
సంప్రదాయము - సంస్కృతి టు ed 206 
వర్ణాశ్రమములు న్‌్‌ 218 


పురాణగాధలు - అవతారాలు తా ఆ 210 


విగ్రహారాధనము 221 


చతుర్విధ పురుషార్థాలు 223 
గోపవిత్రత 225 
సం(ప్రదాయము - దాని విలువ 225 
సంప్రదాయము - సాహిత్యము కు 230 
3. తిరుగుబాటు - కవిత్వతత్వ విచారము 
కట్టమంచి రామలింగారెడ్డి శ కు మజ 234 
జస్టిసు ఉద్యమము య్‌ 240 
వింజమూరి మండలి : అలంకార తత్త్వవిచారము . . . - 244 
స్వవిషయము టి 250 
4. సాహితీసమితి స్థాపనము 
సాహితీ సమితి = నం 255 
తల్జావజ్ఞ ల శివశంకర శాస్త జ ఆల కా లే 258 
ప్రథమసభ్యులు - 'సాహితీ పత్రిక సే 261 


న్‌, నవ్యసాహిత్య ప్రక్రియలు 


ఖండకావ్యము అవల 264 
కథానిక క . 271 
పాటలు - పదాలు rit as. 129 
ఏకాంక నాటిక ..... = ig 1215 
6. కొన్ని తిరుగుబాటుద్యమాలు 
నియోగి ఉద్యమము cee 279 
కవుల పోట్లాటలు న. 281 
కాశీ కృష్ణాచార్యులు CNS 282 
జానపాటి పట్టాభిరామశాగస్తి setts 282 
దంటు సుబ్బావధానులు en as cn 282 


బెల్లంకొండ రామారావు neers 282 


వేలూరి శివరామశాస్త్రి 
విశ్వ్శ(బ్రాహ్మాణోద్యమము 
కమ్మోద్యమము 

సూర్యదేవర రాఘవయ్య చౌదరి 
(త్రిపురనేని రామస్వామి చౌదరి 

కొత్త భావయ్య చౌదరి 

దుగ్గిరాల రాఘవచంద్రయ్య సచ్చాస్తి 
వేమూరి రత్నయ్య 

ముద్దుకృష్ణ - అశోకము 

పదగాడ గంగయ్య 


గ్‌ సారస్వత చర్చలు 
అక్కిరాజు ఉమాకాన్త పండితుడు 
చిలుకూరి వీరభద్రరావు 
మానవలి రామకృష్ణ క్షఐ 
౧ 
శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రి 
నడకుదుటి వీజ్హాజు పంతులు 


8. పరిశోధనము 
తేకుమళ్ల రాజగోపాలరావు 
వేటూరి ప్రభాకరశాగస్తి 
జయంతి రామయ్య పంతులు 
చిలుకూరి వీరభద్రరావు 
మల్లంపల్లి సోమశేఖరశర్మ 
భావరాజు ఎంకటకృష్ణరావు 
రాళ్లభండి సుబ్బారావు 
నేలటూరి వెంకటరమణయ్య 
మారేమండ రామారావు 
రంగస్వామి సరస్వతి 


285 
285 
285 
286 
287 
287 
288 
289 


290 
291 
292 
293 
293 


296 
297 
299 
300 
301 
303 
303 
304 
304 
306 


9. 


కురుగంటి సీతారామ భట్టాచార్యులు 
దిగవల్లి వెంకట శినరావు 
పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు 
వంగోలు వెంకట రంగయ్య 
ప్రయాగ శేషాద్రి శాస్త్రి 
చిలుకూరి నారాయణరావు 
కోరాడ రామకృష్ణయ్య 
గంటి జోగి సోమయాజులు 
మలాది సూర్యనారాయణ శాస్తై 
రా వాజి 
వజల చినసీతారామస్వామి శాస్త్రి 
యఖ అ, 
కోన వెంకటరాయశర్మ 
వేదము వెంకటాచలయ్య 
మామిడిపూడి వెంకటరంగయ్య 
గిడుగు సీతాపతి 


“rr శ అక్ష మ జ్యో 
నూతన అత నాధనము 


CE 
(2 


శివశంకర శా(స్తి 

చింతా భీమశంకరం 

చింతా దీక్షితులు 

నోరి నరసింహశాస్త్రి 
కోడవటిగంటి వెంకటసుబ్బయ్య 
త్రిపురారిభట్ల వీరరాఘవస్వామి 
కోపబై శివకామేశ్వరరావు 
మునిమాణిక్యం నరసింహారావు 
వేదుల సత్యనారాయణ శాస్త్రి 
దేవులపల్లి కృష్ణశాస్త్రి 
కొమాండూరి కృష్ణమాచార్యులు 


మొక్కపాటి నరసింహశా! సి 
౮ = 


306 
309 
309 
309 
309 
311 
312 
313 
314 
315 
317 
317 
317 
318 


319 
320 
320 
321 
322 
322 
322 
323 
32౨ 
323 
324 
324 


విశ్చనాథ సత్యనారాయణ 
శ్రీనివాస శిరోమణి 
నాయని సుబ్బారావు 
చామర్తి రాజశేఖరరావు 
పెద్దిభొట్ల పూర్ల్ణశర్మ 
కొత్తపల్లి సుబ్బన్నాచార్యులు 


కొడాలి ఆంజనేయులు 


వజ్ఞ బాబురావు 


325 
325 
325 
325 
326 
326 
326 
326 


నవ్యాంధ్ర నాహెత్యమధథులు 


త్స తయభాగము 
(నవ్యసాహిత్య నిస్తరణము) | 


తషయుసూచిక 


ప్రకరణము 

1. నవ్వ సాహిత్య విస్తరణము 
జాతీయోద్యమము, వాజ్మయము 
కొందరు సేవకులు 
బలిజేపల్లి లక్ష్మీకాంతం 
గరిమెళ్ల సత్యనారాయణ 
మాధవపెద్ది కవి 
కొందరు త్యాగజీవులు 
దామరాజు పుండరీకాక్షుడు 
ఆం(ధ్రరత్నం 
శనివారపు సుబ్బారావు 
ముదిగంటి జగ్గన్న శాస్త్రి 

2 రెండు సంస్థలు 
ఆంధ్ర విశ్చ్శవిద్యాలయము : స్థాపన 
ఆంధ్ర నాటక కళాపరిషత్తు 
వనారస గోవిందరాను 
నాట్యకళ * సినిమా కళ 
బెజవాడ రామచంద్రా రెడ్డి 
ఉయ్యూరు కుమార రాజా 


3. నవ్య సాహిత్యము : పత్రికలు 
కథానిక (ప్రథమస్థితి) 
“చలం” 

శ్రీ పాద సుబ్రహ్మణ్య శాస్త్రి 

'శారది - సాహిత్యానువృత్తి 

సన్నిధానం సూర్యనారాయణ శాస్తి 


ay rr ee కా 


349 
352 
352 
353 
359 
360 


361 
363 
373 
373 
377 


నాళం కృష్ణారావు a శ 379 


నడింపల్లి వేంకట లక్ష్మీనరసింహారావు _ 380 
'భారతి' - సాహిత్య సాధన య అం 380 
(స్త్రీలు న 391 
సెట్టి లక్ష్మీనరసింహం 393 
నాటకం mi re sas 3999 
జయంతి, సుజాతలు - సాహిత్య సాధన mn 395 
పురాణం సూరిశాస్త్ర క ౯ 397 
వ్యాసము టం 399 
4. 1931 తర్వాత సాహిత్య సాధన 
కాలపరివర్తనము : స్వభావము [త క 401 
సాహిత్య స్థితి a. 407 
సాహిత్య వ్యాప్తి - అనువృత్తి, అనుకరణము we waa “0 
(గ్రంథ రచనము a ce 4 
శాస్త్రములు - పరిశోధన - చరిత్ర se ey AS 
జొన్నలగడ్డ సత్యనారాయణ మూర్తి ee Hl 
భమిడిపాటి కామేశ్వరరావు nee, lS 
బాల విజ్ఞానము యా 46 
కూచిమంచి గోపాలకృష్ణమ్మ టల 46 
కాళీపట్నం కొండయ్య sure “Al 
ఆత్మకూరి గోవిందాచార్యులు ae hl 
కావ్యము = రాజకవులు 418 
నవ్య కవులు Wy) 
కొందరి విశిష్టత ల 46 
మాధవపెద్ది బుచ్చి సుందర రామశాస్త్రి ట్‌ 426 


విశ్వనాథ సత్యనారాయణ - వరలక్ష్మీ త్రిశతి _______- 427 
విశ్వనాధ - రాయ(ప్రోలుల తారతమ్యము ___ 430 


మరికొందరు 

గృహలక్ష్మి - (స్త్రీలు 

కథావీధి 

గిరి, పిశుపాటి వేంకటరమణయ్య 
భాష 


వే నవ్య సాహిత్య పరిషత్తు 


స్థాపన 
'ప్రతిభ' - సారస్వతము 
బౌద్ద (ప్రభావము 


కొన్ని నవ్య సాహిత్య (గ్రంథాలు 
మనవి 
శ్రీరంగం శ్రీనివాసరావు 


6 కొన్ని నవీనుల సిదాంతములు - విమర్శ 
డా 


కళకు కళయే ప్రయోజనము 
జీవము : శిల్పము 

కవితా వస్తువు : దేశభక్తి 
భాషాసిద్దాంతాలు 
సింహావలోకనము 


7. నవ్య సాహిత్యము * గుణదోష విచారము 


దువ్వూరి 

నోరి 

కొమాండూరు 

భాష 

భావ నవ్యత 

ప్రకృతి 

(ప్రణాయము: సామి 
పదజాలము 


మ అల న అ 


మ మ మ న అ  వనానా భావాలు. 


నా. 


430 
432 
435 
436 
437 


439 
443 
447 
448 
452 
456 


457 
468 
473 
476 
482 


486 
491 
492 
493 
498 
499 
505 
509 


కవిసమయాలు: అలంకారాలు 
(గధనము 

పర్యవసానము 

భావ గద్య 


రచనలో చేసిన కొన్ని మార్పులు 
కొన్ని గుణదోషాలు 


గూఢత (మర d కవిత) 
కత 

స్వేచ్చ 

వాచ్యము 

వ్యంగ్యము 
సాదృశ్యబాహుళ్యము 
ముగింపు 


513 
515 
ఏ17 
519 
520 


527 
53౨ 
536 
537 
539 
542 
543 


నవ్యాంధ్ర సాహిత్యవథులు 


చతుర్లభాగము 


వివిధ కవితోద్యమాలు సాహిత్య వికాసము 
[1940-1950] 


అప్పగింత 


ఈ (గంధ రచనమందేమి, ముద్రణమందేమి కలిగిన అవాంతరముల నన్నిటి నధిగమించి 
యిప్పటికి పూర్తిగ (గ్రంధమును పారకలోకమున కందింప గల్లినాము. 


ఈ ద్వితీయ ముద్రణము నూతన నిర్మాణమే యనవలె. ప్రథమము[ద్రణమునందలి 
విషయమునే (గ్రహించి - మూలసూత్రములకు శ్రీ కురుగుంటివారి యభిప్రాయములకు, భంగము 
వాటిల్లకుండునట్టుజూచుచు - వారితో సంప్రదించుచు - ప్రకరణములను ముందు వెనకలకు సర్ది, వ 
నూతనాంశములనుజేర్చి (సంప్రదాయముపై ప్రకరణము వారు వ్రాసినదే) భాషను సమీప (గ్రాంధికముజేసి 
ప్రథమ, ద్వితీయ, తృతీయ భాగములుగా నవతరిలజేసితిని. ఇంక 1940 నుంచి నేటివరకుగల 
వివిధసాహిత్యరీతుల కధనమునకు ['ఆతివాస్తవిక ధోరణి'లో కొద్దిభాగము తప్ప] సంపూర్ణముగ నేనే 
బాధ్యత వహించి రచించి చతుర్థభాగముగ నందించితిని. సహృదయులు ఇట్టి కృషియందుండు 
లోపముల మన్నించి ఇందలి గుణములనే (గ్రహింతురని విశ్వసింతును. 


తమ (గ్రంథము నాధారముగ జేసికొని యీ రూపముగ కొంత సాహిత్య కృషి నేను చేయుట 
కనుమతించి నన్ను చేరదీసిన మద్గురువులు శ్రీ కురుగంటివారికి కృతజ్ఞాడను. 


ఈ (గ్రంధ రచనోద్యమములో నాకు సహాయపడిన మి(త్రులెల్లరకు, నాపెట్టిన (శ్రమకోర్చి యీ 
(గ్రంధమును ముద్రించిన “పెస్సు” వారలకు నా ధన్యవాదములు. 


శారదాపీరము, 
గుంటూరు. 


పిల్లలమట్టి వేంకట హనుమంతరావు 
28-3-1951 


విషయసూచిక 


ప్రకరణము పుట 
1. రాజకీయములు: విప్లవ దృష్టి eer SU 
కొందరు పండిత కవులు హక చ 550 
దుర్భా సుబ్రహ్మణ్యశర్మ se pes: “95! 
మారేపల్లి రామచంద్రశాస్త్రి ఇంక్‌ ME 551 
దుర్భాక రాజశేఖరశతావధాని See 552 
వెంపరాల సూర్యనారాయణశాస్తె ము 556 
వేలూరి శివరామశాస్త్రి See కంల 557 
గడియారం వెంకటశేషశా[స్తి క 558 
గాడేపల్తి వీరరాఘవశాసస్తి సై మ. 562 
సురవరము (ప్రతాపరెడ్డి ee తసి 563 
వాజపేయాజుల రామసుబ్బారాయుడు మ్‌... వర4 
పళ్లెపూర్ల (ప్రజ్ఞాచార్య sk ae “రేర్‌ 
గరికపాటి మల్లావధాని టం RE O07 
సాధు వరదరాజం పంతులు Rd ve 568 
2. నవ్య కవిత్వము : అనువృత్తి 570 
కాంచనపల్లి కనకాంబ we 571 
పంగనామముల రామచం(ద్రరావు we wae 3573 
గుణల్బం జాషువాకవి ౨ 574 
తుమ్మల సీతారామమూర్తి చౌదరి rata 0 
మోచర్ల రామకృష్ణయ్య sade ess నక 
పనుమచ్చ సత్యనారాయణ రాజు “| లు. 19719 
కొందరు నవ్యులు పటమును. “న 
పురిపండా అప్పలస్వామి తు Fe 583 


మల్లవరపు విశ్వేశ్వరరావు ప: సర్‌ 


పిలకా గణపతిశాస్త్రి | 
ఇంద్రకంటి హనుమచ్చాస్తి ఎల నరికి 
పాటిబండ మాధవశర్మ sae ee 1989 
దేశిరాజు కృష్ణశర్మ 590 
పుట్టపర్తి నారాయణాచార్య అ లు 590 
కృత్తివాస తీరులు sas 52 
పిల్లలమట్టీ వెంకట హనుమంతరావు అం జ కీల 
వావిలాల సోమయాజులు పనస 596 
పైడిపాటి విద్వాన్‌ ఎ. 598 
సంపత్‌ మ్‌ 600 
సాహిత్యవ్యవసాయము (40-45) సమిక్ష తత. వలల 601 
3. ఆతినాస్తవిక ధోరణి 

సూత్ర [గ్రథనము వల 612 
కొందరు సాధకులు 

శ్రీరంగం శ్రీనివాసరావు ౨ 620 
శిహ్ణా ఉమామహేశ్వర రావు ee 629 
శ్రీరంగం నారాయణ బాబు ma 633 
పరాభి కం 637 
పిరాపురం యువరాజు ob lan త 639 
మరికొందరు mea జ 641 
కొందరి అభిప్రాయాలు Se RE 646 

4 అభ్యుడయ మారను 

అభ్యుదయ రచయితల సంఘ స్థాపన 649 
కొన్ని అభ్యుదయ (గ్రంథాలు యటం. 661 
కొందరు రచయితలు _ _ 663 
ss oe 663 


తు es 666 
ల 


అనిసెట్టి సుబ్బారావు 

బెల్లంకొండ రామదాసు 

ఆవంత్స సోమసుందర్‌ 

ఆరుద్ర 

కాళోజీ నారాయణరావు 
మరికొందరు రాడికలు దృక్పథము 
బి.వి. కృష్ణరావు 

గోపీచంద్‌ 

పాలగుమి శ్ర పద గ్రరాజు 

పరామర్శ 


వె: సమన్వయ నూరము 


జాతీయ దృకృథము 

కొందరి కృషి 

జాస్తి, ధూళిపాళలు 

ఏటుకూరి వేంకట నరసయ్య 
మరికొందరు 

నేటి స్థితి 

నవ్యమార్గ విస్తరణము - కొందరి కృషి 
పువ్వాడ శేషగిరిరావు 
అంబటిపూడి వెంకటరత్నం 
వేదాంతకవి 

వారణాసి వేంకటేశ్వరులు 
వట్టికొండ రంగయ్య 

జంధ్యాల పాపయ్య శాస్త్రి 
ముదిగొండ వీరభ(ద్రమూర్తి 
పింగళి వారి శిష్యులు కొందరు 
కొందరి నవ్య (గంధాలు 


సంప్రదాయ మార్గము 
సాహితీసమితి = ఉన్నేషము 
ఇతరుల కృషి 

వశ్చనాధ లక్ష్మణ కవులు 

విజ్ఞాన వ్యాప్తి - కళావిలాసము 
వివిధ విషయాలలో నేటి పరిశ్రమ 
కొన్ని ప్రచారక పరిశోధక సంస్థలు 
హైదరాబాదాంధ్ర సాహిత్య పరిషత్తు 
తెలుగు భాషా సమితి 

ఆంధ్ర .సారస్వత పరిషత్తు 
రేడియో - కొందరు సాధకులు 
ముగింపు 

అనుబంధం 

(నవ్యసాహిత్యపరిషత్తు 

సప్తమ వార్షికోత్సవంలో 

శ్రీవిశ్వనాధ సత్యనారాయణ గారి 
అధ్యక్షోపన్యాసం) 


707 
707 
708 
710 
711 
T11 
714 
714 
715 
715 
717 
720 
723 


నవ్యాంధ్ర సాహిత్య ఏథులు 
1 
పూర రంగము 


(సారంభమను : 


నవ్యాంధ్ర సాహిత్యానికి పునాది 19 శతాబ్దపు ఉత్తరారము లోనే 
పడినదనవచ్చును. శ్రీ కందుకూరి వీరేశలింగము పంతులుగారు ఈ సాహిత్యానికి 
బీజావాపన చేసిన వాడనడంలో తప్పుండదు.* ఆయన సాహిత్య రంగములోకి 
వచ్చేటప్పటికి తెనుగుభాషా సారస్వతాలు ఎలా గున్నవో చెప్పడం అవసరము. 
“కొత్తగా యీ దేశమువచ్చిన ఆంగ్రేయోద్యోగులకు దేశభాషలు నేర్పడానికీ, దేశాచార 
వ్యవహారాలను గురించి బోధించడానికీ, చెన్నపట్టణములో ఫోర్టు సెంటుజార్డి కోటలో 
1812 లో ఒక కాలేజీని స్తాపించారు. ఈ కాలేజీలో ఉదయగిరి వెంకట నారాయణగారు 
హెడ్‌ ఇంగ్రీషు మాష్టరుగాను, పట్టాభిరామశాస్తి గారు ప్రధాన సంస్కృతాంధ్ర 
పండితులుగాను ఉండేవారు. 1919లో రావిపాటి గురుమూర్తి శాస్త్రిగారు ప్రధానాంధ 
పండితులైనారు. ఈ కాలేజీకి అంటి ఒక ముద్రాక్షరశాల, ఒక పుస్తకాలడిపో కూడా 
స్టాపించినారు. అనేక (గ్రంధాలు అచ్చువేయించినారు. ఆ కాలములో కావలి 
వెంకటబొజ్జయ్య, లక్ష్మయ్యగార్ల సహాయముతో మెకంజీ దొర గారు సేకరించిన 
అమూల్య ప్రాచీన తాళపత్ర గ్రంథాలు, తరువాత సి.పి. బ్రౌన్‌దొరగారు సేకరించిన 
(గంధాలు, ఈ కాలేజీ (గంధాలయములోనే భద్రపరిచినారు. ఈ కాలేజీలో ఒక 


* " Modern being a word 01 extremely elastic meaning Imay explain 
that it 1s used here of poetry written by men and women who were still alive 
when King George V came to throne (1910) or whose work was published in 
book form for the first time after that date. This is not meant to be the definition 
of the word, but is an indication of the limits within which the choice of the 
poems had been made " 


2 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఖగోళ శాస్త్రజ్జుడుండేవాడు. ఇతన్నే “కాలేజీ సిద్దాంతి” అని ఏనుగుల వీరాస్వామయ్య 
గారు పేర్కొన్నారు. 

“ఈ కాలేజీ స్థాపించే నాటికి తెనుగులో అచ్చుపుస్తకాలు లేవు. అప్పటికి 
దేశీయుల విద్య అధోగతిలో ఉండేది. అప్పటికి ఉన్న వీథి బడులలో పారాలు 
చెప్పడానికి ఉపయోగించే పుస్తకాలే లేవు. (క్రొత్తగా తెనుగు నేర్చుకునే దొరలకు 
పుస్తకాలు అవసరమైనందువల్ల యీ బోర్డు వారు ఉపయుక్తమైన తెనుగు పుస్తకాలు 
సంపాదించడానికి ప్రారంభించినారు. బందరులో మామిడి వెంకయ్యగారి 'ఆంధ్రదిపిక' 
వీరు క్రయం పొందిన మొదటి పుస్తకము. దీనికి వీరు 1000 వరహాలిచ్చారు.”* 


పైదాన్నిబట్టి1812వ సంవత్సర ప్రాంతములో తెనుగు అచ్చు ప్రారంభమైనట్టు 
కనపడుతున్నది. ఏ దక్షిణదేశ భాషా సారస్వతాలైనా మార్చు-అభివృద్ది పొందటం 
యీ కాలములోనే ప్రారంభమైనది. ప్రధమములో అన్ని దేశభాషలలోనూ (శ్రమచెసినది 
దేశీయుల సహాయముతో పాశ్చాత్య పండితులే! అప్పటినుంచి 19వ శతాబ్దాంతము 
వరకు కూడా భాషా సారస్వత సిద్ధాంతాలూ, (గ్రంథ ప్రచురణమూ ఎలాగున్నదో 
మనవిచేస్తాను. 


భాష : 

“సంస్కృతం బాద్య(ప్రకృతి, ప్రాకృతంబు ద్వితియ ప్రకృతి, ఆంధ్ర భాష 
వికృతి.” ఇది అప్పటికి భాషా సిద్దాంతము. ఇప్పటికి దీన్నే విశ్వసించే వారున్నప్పటికి, 
తర్వాత కొంత చర్చ జరగటం తటస్టించినది. ఈ సిద్దాంతము నన్నయభట్టు 

యల లా 
ప్రారంభించినాడు. పండితులంతా విశ్వసించినారు. ఈ కాలమునాటికి' చిన్నయసూరి 
(1806-1869) ప్రెసిడెన్సీ కాలేజీలో తెనుగు పండిత పదవి నలంకరిస్తున్నాడు. 
ఈయన మంచి వైయాకరణి, ఈయన “బాలవ్యాకరణ”మని (1855) ఒక 


* 28-11-43 ఆంధ్రపత్రికలో దిగవల్లి వెంకటశివరావుగారు (వ్రాసిన వ్యాసము. 
1 చిన్నయసూరి రచనలు :- 
చింతామణి వృత్తి (1840), పద్యాంధ్ర వ్యాకరణము (1840), 
సంస్కృత సూత్రాంధ్రవ్యాఖ్య (1844), ఆదిపర్వవచనము (1847), 


ప్రధమభాగము 3 


వ్యాకరణమూ “నీతి చంద్రిక” అని (1853) ఒక గద్య (గ్రంధమూ రచించినాడు. ఈ 
వ్యాకరణమూ యీ గద్య(గ్రంధమూ భాష విషయములోనూ శైలివిషయములోనూ 
వరవడి (గ్రంథాలై పోయినవి. ఇంతకు పూర్వము కొన్ని గద్య (గ్రంధాలు వ్యావహారిక 
భాషారచనతో ఉన్నప్పటికీ చిన్నయ్య సూరి తర్వాత, అది కొంచెము వెనకపడిన 
దనవచ్చును. ఈయన 1862లో పరలోక గతుడైనాడు.” తర్వాత యెవరు రచించినా 
“నీతి చం(ద్రిక” భాషే కనుపడుతుంది. భాషయొక్క స్టితియిది. 


సారస్వతము: 

ఏవైపునుంచి చూచినా వెనక యుగములో లాంటి శెలినీ, భాషనూ, 
వర్షనాంశాలనూ అనుకరించటమే కనపడుతున్నది. శ్లేష బంధ కవిత్వాలకే ఆదరణ 
కలుగుతున్నది. అప్పటి రచయితలు మండపాక పార్యతీశ్వరశ్మాస్తి గారు (1833- 
1897) మొదలైనవారు వెనకటి ప్రబంధవీధుల్లోనే సంచరిస్తున్నారు. (క్రమముగా 
ప్రజలలో కొంచెము జిజ్ఞాస కలిగినట్టు తెలుస్తున్నది. మిషనరీల మత (ప్రభావము 
కూడా దీనికి కొంత సహాయము చేసినది. పెద్దలకు కూడా హిందూమత జ్ఞానము 
ప్రజలలో వెదజల్లుట అవసరమని తోచినది. దానిని అరికట్టడ మవసరమయ్య్యే సరికి 
యీ అవసరము కల్గినది. అందుచేత పద్యరూపములో ఉన్న భారత భాగవత 


శబ్దలక్షణసం(గ్రహము (1853), నీతి చంద్రిక (1853), 
నితి సంగ్రహము (1855) బాలవ్యాకరణము (1855). 
1 ఏనుగుల వీరాస్వామి గారి “యాత్రాచరిత్ర”, ముద్దు నరసింహనాయుడు గారి 
“హితసూచని”. 
2 ఆంధ్రసర్వస్వము సం. 2. సంచిక ౩. 
1869 అని మధునాపంతుల '“ఆంధ్రరచయితలు' అనే [గ్రంధంలో వ్రాశారు. 
3. భారతి, జూన్‌ 1930. 
“అభినవాంధ్ర కవితా పితామహులగు పార్వతీశ్వర కవిగారి చరిత్రము, ప్రత్యేక గ్రంధముగా 
వారి పొత్రులగు పార్వతీశ్వరశాస్తిగారు (వ్రాసియున్నారు.”" 
(భారతి, డిసెంబరు 1935.) 
ఈయన రచించిన ఒక (గంధము యొక్క పేరు “ప్రబంధ సంబంధ బంధ నిబంధన 
(గ్రంధము.” 


4 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
రామాయణాది (గ్రంధాలూ, కొన్ని త(ద్లంథాంతర్గత భాగాలూ, అచ్చువేయించి 
(ప్రజలకు సులభముగా అందుబాట్లో ఉంచే యేర్వాట్లు జరిగినవి. 

ఎప్పుడైతే (గ్రంథాల ఆవశ్యకత కల్గినదో అప్పుడే ప్రచురణానికి అవసరము 
కల్గినది. ఈ విషయములో మొదట కృషి చేసినవాళ్ళలో యద్దనపూడి సంజీవయ్య, 
బరూరు త్యాగరాయశా।స్తి మొదలగు వార్లను ఎన్నవలసిఉన్నది. చాలా (గ్రంధాలు 
ప్రచురింపబడినవి." కాని యీకాలపు మనదృష్టితో చూస్తే అవి మనకంతమాత్రమూ 
నచ్చవు. కాగితపు పరిశ్రమలోగాని, అచ్చుఅక్షరాల పొంకములోగాని, కూర్చు 
నేర్పులోగాని, చిత్రముల విషయములోగాని, నూతన పద్దతులలోకి అభివృద్ది 
అప్పట్లో లేదు. అవి మొదటిరోజులు. ఇప్పటికీ ఆపుస్తకాలు అక్కడక్కడా ప్రచారములో 
ఉన్నవి. ఆదినాలలో అంతమాత్రము (శ్రమ చేసి తెనుగు గ్రంధాలు ప్రచురించినందుకు 
మనము కృతజ్ఞులమై ఉండవలసినదే! ఇప్పటికీ కొన్ని గ్రంధాలు ఆ అచ్చులోనే 
దొరుకుతవి. అప్పటి పండితులను కొందరిని ఈ ము(ద్రాలయాలు పోషిస్తూ 
ఉండేవి. భారత సావిత్రి, దాశరధీశతకము, మొదలైన (గ్రంథాలు ఆవిధమైనవి 
బజారులో (ప్రచారములో ఉన్నవి. ఏవిషయములోనైనా ప్రధమదినాలలో అంతకంటె 
అభివృద్ది చూపటం కష్టము." 


ఇద్దరు విదెశీయులు 


రాజ్యము చెయ్యటమునకు వచ్చిన పొశ్చాత్యులు కొందరు, మత (ప్రచారము 





1 1883 నాటికి హిందూ దేశీయులు స్థాపించిన అచ్చుకూటాలు 8. 
ఆం(ధపత్రిక (28-11-43,) 
2 “తెనుగులిపిలో పుస్తకాలు అచ్చువెయ్యడం 1806 లోనే (ప్రారంభమైనా, 1830 వరకూ 
అది బాగా అభివృద్ది చెందలేదు ” ఆం(ధ్రప(త్రిక (28-11-43) 
“1850 ప్రాంతములో “బ్రహ్మవిద్యావిలాస' మనే పేరుతో వనపర్తిలో శ్రీరాజా 
పధమరాజేశ్వరరావు బహిరీ బల్యంత్‌ బహద్దరు గారు ఒక తెనుగు ముద్రాయంత్రము 
స్టాపించిరి. “సాహిత్య విద్యా ముకుర” మనే పేరుతో ఒక ము(ద్రాలయము గద్యాలలో కాణాదము 


పెద్దన్న గారనే ఆయన స్తాపించి ' “ఆధ్యాత్మరామాయణము, ముకుందవిలాసము ' మున్నగు 
(గ్రంథములను 1875 నాటికి ముద్రించెనట! గోలకొండ పత్రిక, 26-5-43), 


ప్రధమభాగము 5 


కోసము వచ్చినవాళ్ళు మరికొందరు. మొదట యెవరు వచ్చారా అనే విషయము 
మనకక్కరలేదు. ఈ రెండు తెగలు కలసి పని చేసేవాళ్ళు. ఒకరి ఉద్దేశ్యము 
రాజ్యపాలనము. రెండవవారిది మత(ప్రచారము. ఇద్దరి ఉద్దేశ్యము వైజ్ఞానికవిషయము. 
అందుచేత చేదోడు వాదోడుగా పనిచేయటము వాళ్ళకు అవసరము. మత 
(ప్రచారకులకు బైబిలు గ్రంధపరివర్తనము చాలా అవసరమైన పని." అది జరిగితేనేగాని 
ప్రజలలో మతవ్యాపనానికి వీలులేదు. పరివర్తనానికి భాష అవసరము. ఇంక 
ప్రార్థనాలయాలలోనూ, ప్రచారకాలమందూ, పాడడానికి కీర్తనలు కావలసివచ్చినని. 
ఇందుకు వాళ్ళు దేశీయులవద్ద భాషా సారస్వతాలు చదువుకోవలసి వచ్చినది. 
ఈసందర్భములో ఒక నిఘంటువు యొక్క ఆవశ్యకత కలిగినది. అధికార్లకు, 
పారశాలోపయోగానికి కూడా ఒక నిఘంటువు అవసరంగానే కనపడినది. అటువంటి 
దానిని తయారు చెయ్యటానికి సర్కారు వారు కాంబెల్‌ గారిని నియోగించినారు. 
ఆయనకు సహాయము చెయ్యటానికి యిద్దరు తెనుగుపండితులను నియమించినారు. 
కాంబెల్‌ గారు అందుకోసం ప్రత్యేకముగా బళ్ళారిలో మ కాంగా ఉన్నారు." 
తర్వాత “ఆంధ్రబాషా పోషకులని” ప్రఖ్యాతిచెందిన సి.పి. బ్రౌనదొరగారు 
ఆ కాలములోనే చెన్నపట్నానికి ఉద్యోగిగావచ్చి, చెన్నపట్నము కాలేజీలో తర్చీతు 
పొందగా, అప్పుడు చెన్నపట్నము గవర్నరుగా ఉండిన సర్‌ ధామస్‌ మంన్రోగారు 
ఆయనను తెనుగుజిల్లాలలో పనిచేయమని నియోగించినారు. అప్పటి లగాయితు 
12 సంవత్సరాలు ట్రౌన్‌గారు తెనుగుజిల్లాలో మేజ(స్టీట్‌గానూ, జిల్లా జడ్దగానూ 
పనిచేస్తూ, తెనుగు భాషలో పాండిత్యం సంపాదించి, అనేక పుస్తకాలు రచియించి 


1 బైబిలు పరివర్తనా కాలములో (1853) మొదటి హిందూ కైస్తవులైన ధన్నవాడ అనంతం, 
మల్లాది వెంకటరత్నం మొదలైనవాళ్ళు పాల్గొన్నారు. కొస్తా జిల్లాలలో నోబిల్‌ అనే మిషనరీ 
చాలామందికి నుత దీక్ష యిచ్చినాడు. +అనంతంగారు 1887 లో “సత్యదూత"”, 1905లో 
“హితవాది” అనే మాసపత్రికలు స్థాపించి మత ప్రచారము చేసినారు 

2 ఈ నిఘంటువు 1821లో (ప్రచురింపబడినది. కాని దీనికంతగా ప్రచారం కలగలేదు 
అక్షరక్రమంలో యిది 'ప్రధమనిఘంటువని జయంతి రామయ్య గారంటారు. 
(ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక పరీధాని మార్గశిర.) 
3 1798 - 1885 చూ. ఆంధ్రపత్రిక 21-1-45 


6 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అచ్చు వేయించటమే కాకుండా అనేక పురాతన [గ్రంధాలను ఉద్దరించి 
'ప్రకటించారు.' 


నిఘంటువు పుట్టిన ఉద్దేశ్యమెట్లాఉన్నా తెనుగుభాషకు చాలా ఉపకారమైనది. 
ఆంగ్లములో కూడా జాన్‌సన్‌ కాలందాకా నిఘంటువే లేదు. నూతన ఫక్కీ నూద 
ప్రథమాంధ్ర నిఘంటువు రచించిన గౌరవము (బ్రౌన్‌ దొరగారికి దక్కినది. ఆం(ధ్రభాషకు 
బ్రౌన్‌ అమరసింహుడు. ఈయన తెనుగు-ఇంగ్రీషు, ఇంగ్లీషు - తెనుగు (1852) 
రెండు నిఘంటువులు రచించి ప్రచురించినాడు.” ఇవిగాక ఈయన 1833 నాటికి 
తెనుగు సారస్వతముమోద ఒక వ్యాసమును, 1840 నాటికి ఒక తెనుగు 
వ్యాకరణమును, కూడా రచించినారు. ఎరేశలింగముగారి “రాజశేఖర చరిత్రకు” 
ముండే (1829) బ్రౌన్‌ దొరగారు “వేమనశతకము”'ను ఇంగ్లీషులోకి తర్జుమా 
చేసినారు. 1817 నాటికే ఇంగ్లీషులో ఒక తెనుగు వ్యాకరణాన్ని దొరల ఉపయోగము 
కొరకు రచించి ముద్రింపించినారు. ఆంగ్లేయులు మొదట తెలుపుకున్న తెనుగు 
వేదాంతకవి వేమనయోగి. వేమన పద్యాలు చక్కని సులభశైలిలో, జాతీయాలతో, 
ఉదాహరణాలతో, జ్ఞానబోధకాలుగా ఉంటవికాబట్టి అవి ఆయనను ఆకర్షించి నవి. 
తెనుగు పుస్తకముయొక్క గొప్పతనాన్ని వైదేశికులకు చెప్పిన మొదటివాడు (బ్రౌను. 
దీనిచేత ఆయనకు తెనుగంటే ఎంత అభిమానమో, గౌరవమో తెల్లమవుతున్నది. 


లారా 


ఓషప్‌ కాల్‌ డ్వెల్‌ మిషనరీ. ఈయన దక్షిణ దేశభాష లన్నిటిలోనూ కృషి 
డు. పాశ్చాత్యులిక్కడికి వచ్చి సంస్కృతభాషను చదువుకునేటప్పటికి వారికండ్లకీ 
భాష అంజనమైపోయినది. వారు గొప్పవనే “లాటిను, (గ్రీకు” భాషలలో రూపాలకు 
3 సంస్కృతములో కనుపించినవి. పరిశోధనలు (ప్రారంభించినారు. 


tbh 
a 
J 





క 
ప! చస వుయిన సా 


యిన ప్రాచిన తెనుగు (గ్రంధాలను ఉద్దరించి మొట్టమొదట అచ్చు 
యన బైబిలు లూకా సువార్త 1830లో అచ్చు అయినది. 
ఈనాడు అచ్చులిపిలోని వత్తులు కొన్ని ఆయన కనిపెట్టినవే! 

(ఆంధ్రపత్రిక, 22-1-45) 
గరి రెండు నిఘంటువులకూ (బ్రౌన్‌ నిఘంటువులే మాత్సకలు, 


tub 
[ 

౧ 

Cy 

ల Oe 
fA 

(0 


ప్రధమభాగము 7 


భాషాశా(స్తము పుట్టినది. దినిని “ఫైలాలజొ అంటారు. అప్పటినుంచి అనగా దాదాపు 
100 సంవత్సరాలనుంచీ భాషాపరిశోధనము జరుగుతూనే ఉన్నది. “ప్రస్తుతము 
యూరపు ఖండములో (ప్రచారములోఉన్న దాదాపు అన్ని భాషలకూ సంస్కృతానికి 
పరస్పర సంబంధమున్నట్టు నిశ్చయింపబడి, భావాశాస్త్రము గట్టి పునాదులపై 
రచించిపబడినది. (క్రమముగా (ప్రపంచభాషలన్నీ పరిశోధనకిందికి తేబడి, 
సన్నిహితసంబంధాన్ని బట్టి కొన్ని కుటుంబములుగా నిర్దారణ చేయబడినవి. వీనిలో 
(ద్రావిడభాషా కుటుంబము ఒకటని తత్వజ్ఞులు నిర్జారణచేసినారు. ఈ 
కుటుంబములోని భాషలన్నింటిని మధించి సూత్రాలను ఏర్పాటుచేసి (ద్రావిడభాషా 
శా|స్తాన్ని (వ్రాసినాడు కాల్‌డ్వెల్‌. తర్కమూలముగాను, పదరూపమూలముగాను, 
వ్యాకరణాది పద్దతులమూలముగాను, తన సెద్దాంతాన్ని సాధించినాడు. అరవము, 
తెనుగు, కన్నడము, మళయాళము, తుళు యీ కుటుంబములోని ముఖ్యభాషలని 
తేల్చినాడు. ఆర్యభాషలకూ ఈ కుటుంబభాషలకూ, తత్వములొ భిన్నత ఉన్నదని 
నిరూపించినాడు. ఇది నన్నయభట్టారకునివద్దనుంచి అనూచానముగా వచ్చె 
వ్యాకరణసిద్దాంతానికి విరుద్దము, కాబట్టి పండితలోకములో కొంతఅలజడి జనించింది. 
ఆంగ్ల విద్యాసంపర్కము కలవాళ్ళందరూ కాల్‌డెల్స్‌ సిద్దాంతాన్ని దాదాపు 
అంగీకరించినారు. ఈ చర్చ యిప్పటికీ జరుగుతూనే ఉన్నది." కాల్‌ డ్వెల్‌ సిద్ధాంతమే 
ప్రటలముగా విశ్వవిద్యాలయాలలోనూ యితరత్రా కూడా చెలామణిలో ఉన్నది." 
దక్షిణ భారతదేశములో ఉన్న అన్ని భాషలలోని వ్యాకరణాలు, (ప్రకృతి ప్రత్యయ 
సంబంధాలు, దేశీయపదజాలము, సర్వనామాలు, సంఖ్యావాచక శబ్దాలు, మొదలైనవన్నీ 
పరీక్షిస్తే ఆయన సిద్దాంతమే నిజమని కనబడుతూ ఉండటంవల్ల, యింతకంటె 
ప్రబల సామగ్రి దొరికినంతవరకు అదే ప్రచారములో ఉంటుందని చెప్పవచ్చును. 

మళ్ళీ తమిళం (ప్రాచీనతమమనీ తమిళంలో చాలా ప్రాచీనమైన “సంగవాజ్మయ" 

మనేది ఉన్నదనీ ఒకవాదం దీనిని గూర్చి డాక్టరు నారాయణరావుగారి “తమిళభాషా 

ప్రాచీనత” అనేవ్యాసం చదువదగి యున్నది (ఆం.స. సం. సం. (ప్రమాది) 


2 ఇటీవల గంటి జోగిసోమయాజులుగారు “ఆంధ్రభాషా వికాసమ”ని ఒక ఉ(ద్లంధాన్ని 
(పచురించినారు 


అం 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈయన సిద్దాం త ఆదరించే కొందరు పెద్దలూ, పిన్నలూ కూడా తెనుగుబాష 
సంస్కృత శృంఖలలొ “వరి చెచహోనటోనెకి ప య చిక్కులోపడి కొట్టుకుంటున్న 
దసీ, ఆచిక్కునుంచి యేవిధముగానైనా తప్పించటము భాషాకుమారుల కర్తవ్యమని, 
ఒక భావమిటీనల అంకురించినది. అతి నవ్యుల చేతుల్లో యీ వాదము బలవత్తరమై 
పోయినది. భాషామర్యాదలూ, సారస్వతమర్యాదలూ, తెచ్చుకోటముచేత కొంత 
స్వాతంత్ర్యము తగ్గితే తగ్గవచ్చును. బొత్తుగా నష్టపడిందని, వ్యక్తిత్వము కోల్ఫోయినదని 
చెప్పడము విశ్వసించదగిన విషయుముకాదు. పరభాషాసంపర్కముచే భాషవిస్తృతీ 
పొందుతుందేకాని సంకుచిత మెన్నటికీ కాదు. ఆధునిక విజ్ఞానమువల్ల మన 
పారక్యాన్న కోల్ళోనటము ము తటస్టిస్తుంది. కాబట్ట ఆవిజ్ఞానాన్ని బహిష్కరించాలనే 
వాదమెట్లా ఉన్నదో, యిదీ కూడా అట్లాగే ఉన్నది. మతద్వేషము బిజముగా 
కలదీప్రచారము. బ్రాహ్మాణచ్వేషమనేకులలో సంస్కృత భాషా ద్వేషముగా మారినది. 
మరికొందరిలో దేశీయత మి తిమోరిపోయి ఇట్టి అభిప్రాయము కల్గినది. తెనుగుభాషకు 

వల్ల కల్లిన లాభాలు అనంతాలు. సంస్కృత భాష (ప్రపంచ 
మంతటిచేత గొప్పదని యేగుణాలచేత మెప్పుదల వహించుతున్నదో ఆగుణాలన్ని 
తత్సంపర్కముచేత తెనుగుకు కలిగినవి. వాటికి తెనుగుయొక్క గుణాలు సాయము 


న అన్నికలిసిభాషకు చాలా కి కీర్తి గ గడించినవి. (బౌన్‌ కాల్‌డ్వెల్‌ దొరలకు తెలుగు 
చారెంతయో కొడతజ్రాలు 


శబ్దరత్నాకరము: 


ట్రై నిదరగారు అతహార్రముగా నోర స్వతమంతా అవలోడనము చెయ్యలేదు. 
అందుచేత ఆయన చాసిక గమైన, ప్రయోగయుక్తమైన నిఘంటువుయొక్క 
ఆవశ్యకత ఆత్ర ఉన్నది.ఈ ఈ అవసరము కూడా దొరలకే కల్గినది. మామిడి 


€) 
ర్క 
Pగ 
{A 
a 





al అ కనాన టై Am *4 లాట ఇ క్ష్‌ స క 

+ కొన్ని సంవతారాలకిండ ౫ లజ అనె ఒకక లక్టరు వ్యావహారికాంధ్రానికి య 
rr 3 న య వ టర చ § 

etc జె a“ ర దూ షా 

చాలా :శ్రమపడెనడ్డు ద్నొాతకమ వుతుంది. ఆం Ree మకు అంతకు కృతజ్ఞులు. తెనుగుభాషపైన 

౨యనకం వె న వ్‌ 


పమకలండుకు చాలాసంతోషము. య. అంటే మామి(త్రుడు 
yan స 


ప్రధమభాగము 9 


వెంకయ్యగారి ఆంధ్రదీపిక కూడా యీ అవసరము తీర్చలేకపోయినది. అప్పుడు 
“మద్రాసు స్కూలుబుక్కువర్నాక్యులరు సొసైటీ వారు కూడా సంప్రదించ యిట్టి 
నిఘంటువు తయారు చేయటానికి శ్రీబహుజనపల్లి సీతారామాచార్యులుగారిని 
(1828-1891) నియమించినారు. ఈయన పండితుడు, వైయాకరణి. “ఈయన 
రాజధానీ కళాశాలయందు ప్రథమ పండితపదవి నలంకరించిన పరవస్తు చిన్నయసూరి 
గారి కడకేగి వారివద్ద విద్యావిచారణచేయ నారంభించిరి. శ్రీ పురాణం హయగగ్రీవశా స్త్రి 
గారితోడను, రేకము రామానుజసూరి గారి తోడను ఆచార్యులవారికి పరిచయము 
కలిగెను” * ఆయన అందులకు పూని ఇప్పటికిని అధికారపదవి నలంకరించియున్న 
శబ్దరత్నాకరాన్ని తయారు చేసినాడు, ఈయనకు పూర్వమున్న నిఘంటువులను 
చూస్తే దీని విశిష్టత తెలుస్తుంది. + ఈయన అదివరకే చిన్నయసూరిగారు వ్రాయటానికి 
* 2 ఆంధ్ర సర్వస్వము. లా 
+ శబ్దారత్నాకరానికి పూర్వమున్న నిఘంటువులు కొన్ని యీ(క్రింద ఇస్తున్నాను, 
. ఆంధ్రనామ సంగ్రహము పైడిపాటి లక్ష్మణకవి. 


=a 


2. ఆం(ధనామశేషము ఆడిదము సూరకవి. 

3. ఆం(ధ్రభాషార్తవము నుదురుపాటి వెంకనార్య. 

4. వెంకటేశాం(ధ్రము గణపవరపు వేంకటకవి. 

5. సాంబ నిఘంటువు కస్తూరి రంగకవి 

6. దేశ్యనామార్హకో శము రామాయణము కృష్ణయామాత్యుడు. 
7. విశిష్టాం (విశేషాం) ధ్రము చాట్రాతి లక్ష్మీనరసు. 

8. ఆం(ధ్రపదాకరము పూసపాటి వీరపరాజు. 

9, సర్యార్థసారసం[గ్రహము అమలాపురపు సన్యాసి కవి. 

10. ఆం(ధ్రదీపిక మామిడి వెంకయ్య. 

11. ఆంధ్రదీపిక (చౌర్యమా) చుండూరి రంగనాయకులు శ్రేష్టి 
12 బ్రౌణ్య నిఘంటువు సి.పి. బ్రౌను 

13 అక్షర గుచ్చము పరవస్తు చిన్నయసూరి (అసంపూర్తము,, 


తూము రామదాసుకవి అనే అతను డెబ్బది ఎండ్ల క్రిందట ఒక నిఘంటువు (వ్రాశాడు. 
ఇతను హైద్రాబాదులో మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన కవి. 

ఆంధధ్రదీపికను గూర్చి బ్రౌను యిట్లా అన్నాడు:- 

"The Depikais a dictionary of Telugu explained in Telugu written by 
Mamidi Venkiah, at Masulipatam ..........e. eee It gives a mere selection of 
words used in Telugu Poetry, the ordinary Telugu of common life is but 
slightly noticed." (ఆంధ్ర సర్వస్వము - సం॥ 2. 3-6.) 


10 స నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
(ప్రారంభించి కొంత వ్రాసిన ఒక నిఘంటువును ఆయనవద్దనుంచి దొంగిలించి 
తనదిగా అచ్చువేయించుకొన్నాడని ఒక పుక్కిటి పురాణమున్నది. అడి యింతదూరాన 
విశ్శసించదగినదికాదు. ఇటువంటి గాధలు మనకు చాలా ఉన్హవి. ఈయన 
చిన్నయసూరివంటి పండితుడు. ఆయన వదలిన వ్యాకరణ విశేషాలన్నీ కలిపి 
“ఆం(ధలక్షణ శేష" మనే (1885) పేరుతో రచించిన వైయాకరణి. ఇంకా అనేక 
(గ్రంధాలను రచించినాడు. ఈ నిన్న మొన్నటివరకు శబ్దరత్నాకరమె ఆం(ధభాషకు 
శరణ్యమైన నిఘంటువు. 
ధారావాహికగా (ప్రవహించే జీవద్భాషకు సంస్కృతానికివలె, మారని 
కట్టుదిట్టాలుగల వ్యాకరణము (వ్రాయట మసంభవము. నన్నయ భట్టు ఆం(ధ్రశబ్ద 
చింతామణివద్దనుంచీ, సూర్యానారాయణీయముదాకా చూస్తే యీ సంగతి 
వ్యక్తమౌతుంది. అలాగా అట్టి జీవద్భాషకు శాశ్వతముగా పనికివచ్చే నిఘంటువుకూడా 
ఉండటానికి విలులేదు. “ప్రయోగశరణం: వ్యాకరణం కాబట్టీ, (ప్రయోగము 
మారడమూ (క్రొత్త (ప్రయోగాలు రావటమూ ఉంటుంది కాబట్టీ, జీవద్భాషలలోవున్న 
నఘంటువులకు ఎప్పటికప్పుడు అనుబంధాలు వస్తూఉంటవి. ఆక్సుఫర్జు ఇంగ్లీషు 
ఇఘంటువు మొదలైనవి చూస్తే యీ సత్యము మనకు తెల్లమౌతుంది. ప్రతి 
నఘంటువుకు ఒక అనుబంధము (51pp1ement) కనపడుతుంది. కాబట్టి శబ్దరత్నాకరం 
తపడినదనటము శ్రీ ఆచార్యుల వారిలోపమెంత మాత్రము కాదు. ప్రజాహిత 
సంస్థలైన విశ్వవిద్యాలయాలు మొదలైనవి యెప్పటికప్పుడిట్టి నిఘంటువులను 
వాయించటం, అనుబంధాలు ప్రకటించటం, చేస్తూ ఉండవలసినది. కాని ఆంధ్రులు 
ఆనోము నోచలేదు. ఆచార్యులవారివంటి ఒక్కవ్యక్తి అంతకంటె చేయలేదనటం 
యెంత మాత్రమూ భావ్యముకాదు, చేసిన మనిషికీ చేసిన పనికీ, కృతజ్ఞతచూపటం 
ఆం(ధ్రులింకా నేర్చుకొనవలసిన విషయము. ఇక సంస్థలా స్వార్థపరులైన పెద్దల 
చేతులలో ఉంటవికాబట్టి వాటినుంచి జాతికి వలసిన సహాయము రాదు. ఒక వ్యక్తి 


tp 


శ సుందరరాజ శతకము, వినాయక శతకము, వైకృత దీపిక, బాలచంద్రోదయము, 
అలఘుకాముది, నీతిమాల, పదార్ధనామకోశము, బాలబోధము, ప్రసన్న పారిజాతము, శబ్దమంజరి 
(తెనుగు) మొదలైనవి ఆచార్యులు గారు రచించిన కొన్ని గంధములు. 


ప్రధమభాగము 11 


యెంత (శ్రమపడినప్పటికి కార్యము సమ(గ్రముగానూ పూర్ణముగానూ కాదు. శ్రీ 
కొట్రశ్యామల కామశాగస్తిగారు ఒక్క చేతిమోద (శ్రమతో, నష్టముతో, వాచస్పత్యము 
మా(త్రము వ్రాసి ప్రచురించినారు. ఇదే యిప్పటికీ మనకున్న సమ(గ్రనిఘంటువు. 
ఆం(ధదేశమంతా ఆయనకు కృతజ్ఞము. శ్రీ పిరాపురం రాజావారి ఆదరణతో 
“సూర్యరాయాంధ్ర నఘంటువ ' ని ఒకటి ప్రారంభించబడినది. _శబ్దరత్నాకరం 
వాచస్పత్యం మధ్యవచ్చిన నిఘంటువులన్ని (బ్రౌణ్య శబ్ద రత్నాకరాల ప్రతిబింబాలే.4 
శ్రీ ఆచార్యులవారు తన భాషా సేవ యిప్పటికీ స్మరణీయముగా చేసుకున్న వ్యక్తి, 
ఆం(ధలు మరువరాని భాషాసేవకుడు.* 


అముద్రిత గ్రంథ చింతామణి:. 
ఏనాడూ తిక్కన మహాభారతాన్ని పదిహేను పర్యాలలో పూర్తిచేసి హరిహర 
నాథుని కంకిత మిచ్చినాడో, అప్పటినుంచీ నెల్లూరు సారస్వత కేంద్రాలలో ఒకటై 
పోయినది. ఆ పట్టణములో పూండ్ల రామకృష్ణయ్య గారనే (1860 - 1904) 
భాషాసేవకుడుండేవాడు. ఈయన “అముద్రిత (గ్రంధచింతామణి” అనే పేరుతో 
ఒక మాసపత్రిక స్థాపించి (జూన్‌ 1885) దాదాపు యిరువదివత్సరములు నడిపినాడు. 
ఆయన మరణముతో పత్రిక అంతరించినది. ఈ పత్రికకు వెనకా ముందూ అనేక 
పత్రికలు వెడలి నడిచినా దీని విశిష్టత దీనిదే!* సారస్వత సేవకొరకే ఉద్దేశింపబడిన ' 
ననన నల లకక 
* 1 ఆంధ్రపారిజాతము - ఓగిరాల జగశ్నాథకవి గురజాడ శ్రీరామమూర్తి. 
2. లక్ష్మీనారాయణీయము - కొట్ర లక్ష్మీనారాయణశా స్త్రి, 
(శ్యామల కామశాస్త్రి గారి తండ్రి) 
3. శబ్బార్హచం[ద్రిక - మహః:-ళి సుబ్బారాయుడు. 
4. శంకరనారాయణ నిఘం.ఎద్వయం 
* శబ్దరత్నాకరమనే పేరుతో ఎ.వ్యాసశాస్తి అనే ఆయన ఒక నిఘంటువు వ్రాసినట్లు 
కనపడుతుంది, కాని యే కారణం చేతనో (ప్రచారంలో లేదు. 
$ కొంత కాలము ఒడయరు వీరనాగయ్యగారి యొక్క, కొంతకాలము సి. వెంకట 
రామానుజరావు నాయుడు గారి యొక్క సహాయం పొందినారు. 
౫ ఆ ప్రాంతంలో వచ్చిన పత్రికలను కొన్నిటిని పేర్కొంటున్నాను. 
1. సుజనరంజని మద్రాసు 1845 చిన్నయసూరి 
2. శ్రీయక్షిణి బళ్లారి 1850 : 


12 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పత్రికలు కూడా అనేకం వెలువడినవి. కాని దీని ఉదాత్తత దేనికీ లేదు. దానిలో వ్రాసే 
పండితులూ కవులూ ప్రఖ్యాతులు. కొన్ని మత(ప్రచారము ఉద్దేశ్యముగా కలిగి (క్రైస్తవ 
ఫాదరీలచేత నడపబడేవి. అముద్రిత (గ్రంధ చింతామణియొక్క విశిష్టత తెలియుటకై 


పత్రికాధిపతి వ్రాసిన పద్యాల ని(క్రింద ననువదిస్తాను. 





| మం 


3 

4 

5 

6. (గ్రంధ(ప్రదర్శిని 
7 

8 ణి (సచిత్రము) 
9 


సీనీ 
ళు 

fA 

ణే 

య 

1 a 

రి 

వ్‌ 
2) 


గుంటూరు 1861 
అత్తిలి 1865 
ఏలూరు 1864 
విశాఖపట్నం 1896 
చెన్నపట్నము 1880 
చెన్నపట్నము 1889 
1 1889 
బుచ్చిరెడ్డి పాలెం 1570 
1895 
1895 
చెన్నపట్నం 1895 
శ 1888 
విశాఖపట్నం 1890 
నెల్లూరు 1882 
రాజమండ్రి క్‌ 
స హ్‌ 


శ్చాండర్‌ 
సూరనారాయణ రాజు, ఆచంట 
దామరాజు రామచంద్రరావు 
శ్రీనివాస జగన్నాధశొౌ, స్త్రి 

ళల 


sg కృష్ణమాచార్యులు 
కాకర్ల సుబ్బారావు 
ఎడవల్లి కామశాస్తి 
బెజవాడ బాలకృష్ణారెడ్డి 
కస రామానుజశర్మ 
జి.సి.వి శ్రీనివాసాచార్యులు 
కృష్ణమూర్తి 

ప. వెంకటరంగనాధ సామి 
ఉ. రామచం(ద్రరావు 
కొక్కొండ వెంకటరత్నము 
ఏరే శలింగంపంతులు 


1878 లో మొదలిడి వీరేశలింగము గారిచే రాజమం(డ్రినుంచి 
తమి వ లో పంతులుగారు న్యాయపతి సుబ్బారావుగారూ 


మ్మదాసు 


ఏ. ముత్తయ్య 

మన్నవ బుచ్చయ్య 

గ. కూర య్య 
వెంకటరామయ్య 

వస పార్థసారధి నాయుడు 


గటుపలి శేషాచార్యులు 
లు ౯ 


(32 1885-1895 వరకు 40 యేండ్లు అవిచ్చిన్నముగా నడచినది.) 

ఎత్తే నగరా మద్రాసు 

RE ఇకా నో లు వు న 

వ న ఏలూరు దాసు కేశవరావు 

Dp mr? ఇ వ జర 

26. న అనల అవని. ఫలు గుంటూరు దే. శెషాచలపతిరావు 
రా ననా వ ల 


కలు' భారతి 1929 మే) ('వార్తాపత్రికలు” భారతి 1930 జూన్‌) 


ప్రధమభాగము 13 


“జతనము మోణి(గ నము 

(ద్రిత సద్షంధముల సేకరించి కడు(బరి 
ష్కృతములు గావించి యధా 

మతి( బత్రిక( గూర్ఫెదము (క్రమంబుగ వానిన్‌ 


తోరపు నూలుదారములతో. బదిలంబుగ6 గట్టిపెట్టియుం 

జేరుపనందు జీర్లదశ జెంది మొగిం (గ్రిమికీటకచ్చటా 

పూరితమై వృధాసెడు నముద్రిత పుస్తకపంక్తి నెంతయున్‌ 

గూజిమి మజ నచ్చునను( గూర్చుట సెల్లదె పత్రికాకృతిన్‌ 

ఒనర మా పూన్కి రసికజనోపయోగ 

మగు కతంబున నిజకార్యముగ6 దలంచి 

గైకొనుడు పోషకాద్యధికారములను 

శాన్సతంబుగ( బత్రిక జరుగుకొరకు ర 

పై అనువాదమువలన (గ్రంధ(ప్రచురణము పత్రి కోద్దేశ ములలో ముఖ్యమైన 
దని తెలుస్తున్నది. మరియు (గ్రంథవిమర్శనము కూడా దీని ముఖ్యోద్దేశము. € ఈ 
పత్రికోద్దేశాన్ని గూర్చి వ్రాయబడిన యీ (క్రింది వాక్యాల ననువదిస్తాను. 

“ఈ పత్రికయందు వార్తలు మొదలగునవి ప్రకటించినగాని వ్యాప్తము కాజాల 
దనియు, పత్రిక కొనసాగుట దుర్భటదునియు( గొంతమంది యీ పత్రికాధి పతులకు (వ్రాయగా, 
ఏరీ విషయమునుగూర్చి కీర్తిశేషులైన విద్యావినోది పనప్పాకం ఆనందాచార్యులవారితో ప్రస్తావించి 
రనియు, వారీ పత్రికయందట్టివి ప్రకటింప నవసరములేదనియు, వానికి వేణు పత్రికలు 
కలవనియు, నిది ఇంగ్రీషునందు ప్రకటింపబడు “ఎధేనియమ్‌” (Atheneum) పత్రిక వలె భాషా 
వాజ్మయ విషయమునే ప్రధానముగ నెంచి వెలయవలయుననియు పక్కాణించిరట.” 

(భారతి; ప్రమోదూత (శ్రావణము) 


విమర్శనానికి నిజముగా పునాదివెసినది యీ పత్రికే నని చెప్పవచ్చును. 
కాని యిందులో (ప్రకటింపబడే విమర్శనలుకూడా కొంతవరకు భాషాప్రయోగ 
(ప్రాధాన్యము కలిగి రంధ్రాన్వేషణపరములై యున్నవి. అయినప్పటికి యీ పత్రిక 
యెన్నదగిన భాషాసెవ చేసినదని చెప్పటానికెట్టి యభ్యంతరము లేదు. శ్రీ వేదం 
వెంకట్రాయశా[స్తి గారివంటి పండిత (ప్రకాండుల (వ్రాతలకిది స్పానముగా ఉండెది. 


శ 'నెల్లూరం బత్రికాప్రచారము” (ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక 10-4-239) 


14 నవ్యాం(ధ సాహిత్య వీథులు 


ఈ స తక విమర్శనానికి మిక్కిలి విలువ ఉండేది. శాసన పరీక్షలు మొదలైనవి కూడా 
బూ ప త్రైకలో ఉండేవి.థ ఇలా ఉండగా శ్రీ వీరేశలింగంపంతులు గారు సాహిత్య 


ఇ కి 


ఆ ల క ఆ ఇ 2 అను వల ఆష్‌ 


swt నం ప్రబావాన్ని (పారంభించినారు. 


ఈ కాలములోనే చరిత్ర పరిశొోధమునకూడా తెనుగువారు బీజమునాటినట్లు 
తున్వవె. తల్జాప్రగడ సుబ్బారావుగారు అచ్చమైన ఆంధ్రుడు. ఆయన 


ల కొజ్పసంవతారాలైనా (1856-1890) అత్యంతకీర్తి గడించినాడు. బరోడాలో 
ఎప ఉదానము చెసినాడ wg “రాజకీయములందును, సంఘసంన్కారమునందును, 


న న వరల చ అ ల ల. చరి(త ప తరువాత కలిగిన 


Se ees ఈయన RHEIN య. 
వకెవంపప2నవి, ఈయన చేసిన చరిత్ర పరిశోధనములలో ముఖ్యమైనవి. 

(1) బుక్జనిర్యాణకాలము (శ్రీ.పూ. 477 అని పాశ్చాత్యచారిత్రకు లనగా, 
పయికి శ. పూ. 543 అని ని నిర్ణయించుట 


oi 


(2) ఫారవెల శాసన నముయొక్క కాలనిర్ణయము చేయుట. (ఇదియే 


(3) శంకరాచార్యులకాలము క్రీపూ. 200 అని సహేతుకముగా నిర్ణయించుట 
ఎ2మాజము స్థాపించిన కల్నల్‌ అల్కాటుగారీయనను గూర్చి 


ఎర్చనమునంది పత్రిక యాంధ్రదేశపత్రిక లన్నిటికన్న మిన్నగ సేవచేసినదని 
క wens కానేర నేరదు.” - నిడదవోలు వెంకట్రావు. 
పకటింపబడిన కొన్ని ఎమర్శనములు. 


cA న 


క్యా వయ కృతివిమర్భనము. 
: ల ముడణ విమర్శనము. 
షారోపణ ఖండన (గ్రంథము 


ళీ కల్‌ rt 


ఆ 
fr 
[ల 
శ్‌ 
ఓ (x 
fe : 
,. ్‌ 


ప్రధమభాగము 15 

“ప్రాచీన విజ్ఞాన రహస్యములను (గ్రహించుటలో తల్లాప్రగడ సుబ్బారావు గారితో సమాన 
ధీశక్తి కలవారు మాత్రము నాకు కనబడలేదు. ఆయన మద్రాసులో నుండుటయే మేము 
మాకార్యస్తానము నారాజధానిలో స్టాపించుటకు గల మూలకారణములలో నొకటి.”* ఈయన 
“ఆనాడు చెన్నపట్టణమున మహామహులుగా నుండిన సర్‌. టి. మాధవరావు, దివాన్‌ బహద్దరు 


ఆర్‌ రఘునాధరావు, కల్నల్‌ ఆల్కాట్‌, మదాంబ్బావట్‌ స్కీ మొదలగువారివలన మన్ననల 
నందినారు.” 


ఇంత గొప్పవాడైనా ఈయన వ్రాతలన్నీ దాదాపు ఇంగ్రీషులొ ఉన్నందుచేత 
దేశీయులకు తెలియటం తటస్టించలేదు. ఎన్నదగిన ఆంధ్రుడు. 


తతా 


* భారతి. 1945 మే. 


నవ్యాంధ్ర సాహిత్య పిథులు 
2 
సంధ్యాకాలము - వీరిశలింగం సంతులు 


( 

ఏదైనా చాలకాలముంటేగాని, అనుభవించగలిగినదానికంటె ఎక్కువైతేగాని, 
విసుగువేస్తుంది. కడుపునిండితే గారెలు చేదు". పందొమ్మిదో శతాబ్లాంతానికి 
కంద్ర'ప్రబంధ కవిత సతి అట్లా న మొదటి మ ఒకొ వ 


బ్రా తిమ్మనార్యు ఫం. వు, పొండురంగవిభుని సకస స. ఈ 

గా పెరిగి ఆహ్లాదము కలిగించిన ప్రబంధకవిత్వము బూజు పట్టనది. 
చర్హుతచరణమూ గతానుగతికమూ అయిపోయినది. తరువాతి (ప్రబంధాలు 

ఆజ జదకతే వురి చదవక వ ర లేదు. అవే సన్నివేశాలు, అవే వర్ణనలు, అదే 
- ప కు? జనబాహుళ్యము రుచి మారినదేగాని, ప్రబంధాలు 
చెసేవాకూ. చడివి ఆనండి ప. ఈకాలంలో మా(త్రము లేరూ? అన్నిరుచులు 
అన్నా ౨ ఉంట. కొని అటువంటి వాళ్ళ సంఖ్య ఇప్పుడు చాలా తక్కువ. 
యుగము 19వ శతాబ్దములోకి అనువృత్తమైనది. ఈపందొమ్మిదవ 
ము మన దేశానికి చాలా ఉప(ద్రవకరమైన కాలమేకాక అన్నివిధాల 
ేసినకాలము. 1857వ సంవత్సరానికే ఇంగ్లీషువారి రాజ్యము 
జాష అయినది. ఆభాషను మన(ప్రముఖులు కొంతమంది 
య భాషాసంపర్కము మనవాళ్ళ చిత్తవృత్తులలో మార్పు 
పైనా [క్రిందా కూడా యీ పరివర్తనాగ్ని అంటుకున్నది. 

చు, షు సుకు ముందు కొట్టినది. మద్రాసు సులభముగా మారే 
| మిషనరీలు |కైస్తవ మతాన్ని అత్యంతము ప్రచారము 


౭9 
Uav 
ei 


(1 


( 
{ 
( 
న 
(॥ 


(పప్రధమభాగము 17 


చేయటం మొదలుపెట్టినారు.** వర్ణాశ్రమ ధర్మముమోద కొందరికి ఏహ్యతకలిగినది. 
మానవులందరు ఒకటేననే సూత్రము బయలుదేరినది. తుదకు సనాతన మతము 
లోపభూయిష్టమనే అభిప్రాయము (ప్రబలినది. ఈ అసంతృప్తి కారణముగా 
కొందరు పరమతాలలో చేరడం తటస్టించినది. ఈ ఆపత్తు కొందరు మహాశయులు 
కనిపెట్టి, క్రొత్తమతాలు లేవదీసినారు. వాటిలో బ్రహ్మమతము ఒకటి. ఈమతము 
(కైస్తవమతానికి ప్రతిబింబము. పంజాబులో సిక్కు ఆర్య సమాజ మతాలెలా 
ముసల్మానుల మతపరివర్తనాన్ని ఆపడానికి పుట్టినవో, బెంగాలులో ఈ 
(బ్రహ్మసమాజము క్రైస్తవుల మతపరివర్తనాన్ని అడ్డుతగలడానికి పుట్టినది. 
ఎప్పుడైతే మత(ప్రచారాని కడ్డు తగిలినదో,ఇంగ్రీషువారాలోచించినారు. 
రాజకీయముగా గెలిచినదేశము మతపరివర్తనముతో నిలబెట్టుకోవడం కష్టనుని 
(గ్రహించినారు.. వైజ్ఞానికముగా విజయముగనుక పొందితిమా, మన రాజ్యము 
చిరస్థాయిగా ఉంటుందని నిశ్ళయించినారు.* ఇందుకు ఇంగ్లీషు భాషాపరనము 
'ప్రవేశపెట్టడమే మార్గమని ఊహించినారు. ఈ దూరదర్శిత్వము కొంతవరకు 
ఫలించినదని అనుకోడానికి యిప్పటి పరిస్టితులే తార్కాణము. మెకాలే మహాశయుడు 
ఇంగ్లీషు విద్యా ప్రణాళికను తయారుచేసినాడు. ఇంగ్లీషు పారశాలలు స్టాపింపబడినవి. 
కొన్ని వీటిలో మిషనరీలు నడిపేవి. ఇంగ్లీషు (కైస్తవవిజ్ఞానాలు పెరిగి పోయినవి. అవి 
చదివిన మనవాళ్ళకు మనదంతా అసహ్యముగా కనపడినది. బంగాళీలు కొందరి 
అవకాశమును తీసికొని సారస్వతానికి నూతనవికాస మోయడానికి పూనుకున్నారు. 
బంకించంద్రుడు మొదలైనవారట్టివారే! ఏవంక చూచినా యింగ్లీషువాతావరణమే! 
మాట్లాడితే యింగ్లీషే మాట్టాడవలె! వ్రాస్తే యింగ్రీషే[వ్రాయవలె! ఇది ఆనాటి స్టితి. 
క్రమముగా ఈపరిస్టితు లాంధ్రదెశానికికూడా |ప్రాకినవి. ఇద్దరు వ్యక్తులు 
వీటికి పాలైనారు. కాకినాడలో నాయుడుగారూ, రాజమహేంద్రవరములో 
వీరేశలింగముగారూ. నాయడుగారిలో సంస్కృతాంధ్ర భాషాసంస్కారము 


౫ 1857-60లో తెలుగులో బైబిల్‌ అచ్చైనది. 1871లో కూడా ఒకప్రతి అచ్చెనది. 1830 
ప్రాంతములో (బ్రౌను 'లూకా సువార్తను తెనిగించి ప్రచురించినాడు. 


ఈ 1857 లో కలకత్తా, బొంబాయి, మద్రాసు విశ్వవిద్యాలయాలు స్టాపించినారు 


18 నవ్యాంధ్ర సొహిత్య వీధులు 
తక్కువై ఆయన కేవల మాంగ్లపండితుడు కావడం చేత ఆయన(ప్రతిభ కేవల 
మతవ్యాపనమే పరిణామముకలదైపోయినది. కాని వీరేశలింగము పంతులుగారు 
(1848-1919) దేశీయసంస్కారములుకల మనిషి ఈయన మతవ్యాపనము 
దేశభాషమూలముగా సొగించినాడు.+? రాజమహేంద్రవరము పూర్యమాం(ధ్రభాషకూ, 
కవిత్యానికీ కేంద్రము. పూర్వయుగములో నన్నయ ఎలా ఆంధ్రకవిత్వానికి 
మూలకందమైనాడో, వీరేశలింగము పంతులుగారు నవ్యాంధ్ర సారస్వతానికి 
మూలపురుషుడైనాడు. మతావేశము ఆయన హృదయములో గాఢముగా నాటుకొని 
పోయినది. ఆయన తాను పరమేశ్చరుడిచేత సంఘాన్ని బాగుచేయడానికి పంపబడిన 
దూత అనుకున్నాడు. అలా అనుకుంటే తప్ప ఆయన యింతపని చేయగలుగుతాడా? 
ఒక దేశము సాంఘికముగాగాని, మతవిషయముగాగాని, రాజకీయముగాగాని 
అలజడికి వాలైనప్పుడు మనుష్యుల హృదయాలు ఒకవిధముగా కలత చెందుతవి. 
ఆ కలత చిత్రకారుల చిత్రాలలోనూ, కవుల (గ్రంథాలలోనూ ప్రతిబింబిస్తూ ఉంటుంది. 
అండులో వాదోపవాదాలు బయలుదేరేటప్పటికీ, అసలువిషయ మెలాగున్నా, 

హిత్యానికిమాత్రం ఉపకారం జరుగుతున్నది. అందుచేతనే జాతీయజీవనము 
నారస్వతములో ప్రతిబింబితమై ఉంటుందని అంటారు. ఎలాగైతే నన్నయకాలములో 
కధా కవితార్థ యుక్తి" కిన్నీ “అక్షర రమ్యత' కున్నూ జరిగిన పోరాటము ఆయన 
(గ్రంథముల్‌ కనపడుతున్నదో; ఎలాగైతే తిక్కనకాలములో జరిగిన చిన్న 
యుద్దరాయబారాలు ఆయన (గ్రంథములో ప్రతిబింబిస్తున్నవో, ఎలాగైతే శ్రీనాధుడి 
కాలముల్‌' కవుల జీవితము వగైరాలు ఆయన చాటుధారలలో వ్యక్తమౌతున్నవో, 
ఎలాగైతే ప్రబంధకాలములో కడుపులో చల్ల కదలకుండా రాజపోషణవల్ల కలిగిన 


ఐచ్చేర్యము, సౌఖ్యము (ప్రబంధాల్లో మూర్తీభవిస్తున్నదో, అల్లాగే వీరేశలింగముగారి 
న 


వ) 
న్న 
od 


ey 


ఎవిధ కుతులలో ఆయన హొడయ 


మ సంస్కరణాభిలాష అచ్చుగుద్దినట్టు 
కనబడుతునొవై, 





గారిని మార్చెనది ఆంగ్రవాజ్యయము వారిరచన అన్నింటిలోనూ 
9 ప వ 
న నే తా ఖ్‌ ప, ఈ 


పాళ్ళు కలదై కనిపిస్తుంది 
- ఆంధ్రపత్రిక, 22-9-40. 


వ్ర] 
హ్‌ 
™ 


ప్రధమభాగము 19 


తన భావాలను వ్యక్తంచేసే వాహికగా సారస్వతాన్ని గ్రహించినాడు. హిందూ 
సంఘములో ఉన్న బాల్యవివాహము, విధవావివాహ నిషేధము, రండాముండనము, 
వృద్దవివాహము, విగ్రహారాధన మొదలైన ఆచారాలు ఆయనకు ఏహ్యముగా 
కనబడినవి. (బ్రహ్మసమాజ మతవ్యాపనకు మాత్రము నాయుడుగారితో కలిసి 
పనిచేస్తూ, మిగిలిన కాలాన్ని, ధనాన్ని, 'ప్రతిభనూకూడా వీటి ఖండనములో 
వినియోగించినాడు. భాషకు మహోపకారమైనది. ఆయన మతసంఘ సంస్కారము 
మంచిదా చెడ్డదాఅనిగాదు ఇక్కడ విచారణ. ఆయనచేసిన పనియొక్క పరిణామ 
మేమిటీ అనేది మనకు కావలసినది. అప్పుడు రాజమహేంద్రవరం పండితులకూ, 
కవులకూ, నిలయమైజఉండేది. వీరిలో చిన్నా పెద్దా ఉండేవారు. వీరిలో వీరేశలింగం 
పంతులుగారున్నూ, కొక్కొండ వెంకటరత్నం పరతులుగారున్నూ, మతసాహిత్య 
విషయాలలో బద్దశత్రువులు. కాశీభట్ల (బ్రహ్మయ్యగారుకూడా అటువంటివాడే!* 
ఇంగ్లీషు చదువుకున్న, చదువుతున్న విద్యార్దులంతా వీరేశలింగంగారి అనుయాయులు. 
వీళ్ళ సహాయముతో పంతులుగారు అనేక విధవలకు వివాహాలు చేసినాడు. ఆ 
దంపతులను ఏనుగులమోద ఊరేగింపజేసినాడు. అనేక బాల్యవివాహాలను ఆపినాడు! 
దేశములో వైజ్ఞానికముగా యువకుల చిత్త వృత్తుల్లో చాల పరివర్తనము కలుగజేసినాడు. 
నాయుడుగారికి కూడా యిట్టి శిష్యగణమే ఉండేది కాని, వాళ్ళంతా ఇంగ్రీషు 
పండితులు. ఇద్దరిశిష్యులలో యిప్పటికీ కొందరున్నారు. బ్రహ్మసమాజమతమిోా 
శిష్యగణములో లీనమైఉన్నది. వీరి ప్రచారమూ, దేశకాల సహాయమూ, కలిసి 
మతాచారాలను కొంచెము సడలించిన దనక తప్పదు. ఏది ఎల్లా ఉన్నా విరేశలింగంగారి 
కృషి భాషకూ సారస్వతానికీకూడా అత్యంతోపకారకమైనది. 


పంతులవారి సేవవల్ల భాషకు జరిగిన ముఖ్యమహోపకారాలు మూడనవచ్చును. 
(1) భాషా సౌలభ్యకల్పనము. 


#4 "They were inevitably dazzled by the splendour and variety of the 
treasures laid bare to their view. They compared them with their own much to 
thedisadvantage of the latter. They were impressed almost by the total absence 
in Telugu of a great prose literatutre and the singular lack of variety in its 
literary forms. -K.R. in Triveni, Jan.1928 


20 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


(2) వివిభ నారస్వతవ్వాప్తి. 
(3) పరభాషా వాజ్మయానువాదము. 


1. భావాసాలభ్యకల్పనము: 


ఏరేశలింగం పంతులవారి ఉద్దేశము సంఘసంస్కారము, మతబోధ. 
వీటికి 'ప్రాప్యులెవరు? సామాన్య(ప్రజలు. అందరికీ అర్ధమయ్యే భాష (బ్రాయటం 
అవసరమైనది. ఎరశైవ మతవ్వాప్తికోసము రచిస్తూ పాల్కురికి సోమనాథుడు 
“ద్విపద”లో రచించినాడు. జనబాహుళ్యాన్ని ఉద్దేశించే ప్రతి[గ్రంధమూ, సుల భ్రైలిలో 
ఉండవలెనుగాని, గిడుగు రామమూర్తి పంతులు చెప్పినట్టు “కృత కభాష'లో ఉండరాదు. 
వీరేశలింగం పంతులుగారీ రహసా ;న్ని కనిపెట్టినారు. 


17,18 శతాబ్దాలలో తుపాకుల అనంతభూపాలుడు, సముఖం వెంకట కృష్ణప్స 
యకుడు, కళువె jee వగైరాలు వ్రాసిన తెలుగు వచనము చూస్తే చాలా 
సహజముగా ఉండీ, వ పఠనయోగ్యముగా ఉంటుంది. శెలికూడా సంభాషణ 
శీలిగా ఉంటుంది. ఇప్పుడు ఓరియంటల్‌ లైబ్రరీలో ఉన్న (గ్రామకైఫీయతులుకూడా 


ఆభాషలోనే ఉంటవి. ఇవేగాక టైలరు భాషాంతరీకరించిన చారి(త్రక (గంధాలుకూడా 
అలాగే ఉంటవి. 


1527 సంవత్సరములో, అనగా చిన్నయసూరికి అవ్యవహిత పూర్వముగా 

ఉన్న యీక్రింది గద్య చూడండి: 

_తమరు-అబక్టములు లేకుండా శోధించుమని మావద్దయిచ్చిన శబ్దమంజరి యొక్క 

(ఉయభాగ 'ములైన -అక్షర గుచ్చము, సంధి"వృంతము - ఈ రెంటి నిన్ని - మేము 
nN -¢ తిమి, ఇందులో మాకు చూడగా అబద్దములు లేవనిన్ని, యిది 

ములకు చదువనుపయో?ంచు నిన్ని తోచుచున్నది. "శ 


న్‌ 

fn 
0 
గ్‌? 


వఖనికి యిద్దరు య. వాండ్లలో చిన్నవాడు తండ్రినిచూచి, వో తండ్రీ! 
వంతు యివ్వమని ws వాడు తమ పుత్రులకు జీవనోపాధి పంచిపెట్టెను, 
వాత చన్నాకుమారుడు సమస్తం కూడజేసుకొని దూరదేశానకు వెళ్ళిపో యి 
రులయండు నడమ ఆస్తికయము చేసుకొనెను. అయితే అంతా సరిపడిన 

త ఆదశమందు మహాక్షామం న. డెను అయినందున వానికి లేమి వచ్చెను.” 
ను బైబిలు పరివర్తనం, ఆంధ్ర పత్రిక 22-1-45. 


CRE 


ప్రధమభాగము 21 


ఎంత చక్కగ ఉన్నదో, దీనికన్న (గ్రంధాలలో వచనాలలో భాషకున్నూ, 
యెంతభేదమున్నదో చూడండి! పద్యముకంటె గద్యము వైశద్య (ప్రధానము. 
సంహితకంటె (బ్రాహ్మణ మెంత విశదముగా ఉంటుందో చదివితే తెలుస్తుంది. 
చ్యుతసంస్కారము కానట్టి, చిన్నయసూరి ప్రభృతుల “కృతకభాష” కాక సులభ 
గ్రాహ్యమైనట్టి, ఒక ప్రత్యేక శైలిని కనిపెట్టారు వీరేశలింగం పంతులుగారు.* 
చ్యుతసంస్కారము కాకుండా అటువంటి భాషైతే పండితులుకూడా ఆదరిస్తారు. 
ఈ భాషమిక్కిలి సులభమై, అందరికి (గ్రాహ్యమై, పంతులవారి అభిప్రాయ (ప్రచారానికి 
మిక్కిలి సాయపడటమేగాక, ఒక నూతన జీవము కల్పించినది. 


ఖ్‌ ల సారస్వతఏిధివ్యాప్తి 


ఆంగ్రసారస్వతములో ఉన్న వీధులన్నీ చూచేటప్పటికి, మనభాష బీదతనము 
పంతులుగారికి తేటపడి వాటిలోకూడా వ్యవసాయము చెయ్యాలని గట్టిగా తట్టినది. 
అదివరలో ఏవోకధలూ కథానికలూ ఉండేవేగాని, పాత్రలశీలము ముఖ్యముగా కలిగీ, 
కథాభవన నిర్మాణము కలిగి, సంభాషణ పూరితాలైన గాధలు లేవు. వాటిని 
యింగ్లీషులో “నావెల్సు” అంటారు. దానినే యిప్పుడు తెనుగు సారస్వతములో 
“నవల” అంటున్నారు. ఇప్పుడాపదానికి ఆ అర్థము రూఢమైనది కాబట్టి నామచర్భ 
అనవసరముశి ఇటువంటి నవలారచనకు వీరేశలింగం పంతులుగారే మార్గదర్శకుడని 
ఒక (ప్రతీతి. ఆయన “రాజశేఖర చరిత్ర” అనే సాంఘిక నవలను రచించినాడు 
(1878) అందులో మన సంఘములో ఉన్న దురాచారాలను తూర్బారపట్టినాడు. 
ఈనవల ఇంగ్రీషులోనికికూడా పరివర్తనమైనదంటే దాని ప్రాశస్యానికి వేరే సాక్ష్య 
మక్కరలేదు. (ప్రథమాంధ్ర నవలారచయిత పంతులుగారేననే కీర్తి గడించినారు. 


*ః వచనము సర్యోపభోగ్యమైన వస్తువుగాజేసి కేవలమాధునికమగు వచనమునకు 
మార్గదర్శియయ్యెను. - పిల్లలమజ్హి (హైదరాబాదాం(ధ్ర సాహిత్యపరిషత్స త్రిక) 
* నరహరి గోపాలకృష్ణ శెట్టి గారు ' 'శ్రీరంగరాజ చరిత్ర” అనే నవలవ్రాసి 1872 లో 
(ప్రచురించునట్టు టేకుమళ్ల ళ్ల వసీనాడు. ((ప్రబుద్ధాంధ్ర జనవరి 1924) (ప్రతిభ సం.1 సం.3) 
¥ “రాజశేఖరచరిత్ర మనే నవల విపరీతస్థితిలో నడచినందున, లోకములో నిట్టి గ్రంధములు 
పుట్టిన సారస్వత మంతయు పాడగునని విమర్శింప బూనితిని.” - కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి 


22 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఇది గోల్లుస్మిత్‌ “వికార్‌ ఆఫ్‌ వేక్‌ఫిల్లు'కు పరివర్తనమని అంటారు. అది అనుసరణము 
గాని పరివర్తనముకాదు. 


తెనుగులో బొత్తుగా నాటకములేదని చెప్పటానికి వీల్లేదు. తంజాపూరు 
లైబ్రరీలో నూ, చెన్నపురి ఓరియంటల్‌ లై బ్రరీలలోనూ కూడా, నాటకాలు, యక్షగానాలు, 
సంఖ్యకుమించి ఉన్నవి. అవిఅన్నీ చూస్తేనూ, చదివితేనూ, తోలుబొమ్మలాటలవలె 
పామర జనోపయోగముగా కనిపిస్తవి. వాటిని ఇప్పుడు అందరూకూడా చాలా 
గొప్పవని అనుకోడం ఒక అలవాటైపోయినది. మరీ నవ్యసాహిత్య వేత్తలకవి 
వేదభాగాలవలె కనబడుతున్నవి! వాటిలో భాష సులభమైనట్టు కనబడినా 
మాండలికాలతో నిండి, సహృదయుడికి కావలసిన పా(త్రపోషణము, రసము, 
కధాసంవిధానము మొదలైన వేమా ఉండవు. వాటినిమాత్రము తోసి రాజనటానికి 
వీలులేదు. అవి మన సహజవిజ్ఞాన చిహ్నాలు కాబట్టి మిక్కిలిగా మనకాదరణీయాలే! 
'మన్నారుదాస విలాస" మనే నాటకాన్ని ఒక దానిని ఆంధ్రసాహిత్య పరిషత్తువారు 


ప్రకటించినారు. ఇవన్నీగనక ప్రచురిస్తే ఆంధ్రభాషావాజ్మయ చరిత్ర రచనానికి 
బాలా ఉపకారమౌతుంది. 


అప్పటకాలానికి సమోపాన్నే బళ్ళారిలో ఇద్దరు వ్యక్తులు, తెనుగులో సంస్కృత 
ఫక్కీ నాటకము లేకపోవటముచూచి, ఆలోటు భర్తీ చెయ్యాలని సమకట్టినారు. వీరు 
ధర్మవరం రామకృష్ణమాచార్యులు (1843-1911) కోలాచలం శ్రీనివాసరావు గార్లు 
(1854-1919). ఇద్దరూ వకీళ్ళే! మంచి ప్రాక్టీసుకలవారే. కాని వృత్తితో పాటు 
నారస్వతసేవకూడా మరవలేదు. వీరిలో రావుగారికి ఆచార్లవారివలె పౌరాణిక 
నొటకాలంటేనే కాకుండా చారిత్రకాలంటేనూ చాలా యిష్టము! వీరిద్దరూకూడా 
స్వతంత్ర వ్యక్తులే! వీరిలో ఆచార్లవారి నాటకాలు ఎక్కువ (ప్రచారముకావడము చేత 
ఆంధ్రదేశము వారికి “ఆం(ధనాటక పితామహ” బిరుదిచ్చి గౌరవించినది. ఇద్దరూ 
(గ్రంథకర్తలే కాకుండా స్వయంనటులై, రంగప్రసాధనము, యవనికావిక్షేపము, 
నెపథ్యవిధానము మొదలయిన వాటిలో దిట్టలు. విరు స్వంత నాటక కంపెనీలను 
స్టాపించినారు. కళోపాసనే వీరి ఆదర్శము. 


(ప్రధమభాగము 23 


*వీరితోబాటు బలిజేపల్లి లక్ష్మీకాంతకవిగారు కూడా కొంత కాలము 
తరువాత 1905 (ప్రాంతములో 'హరిశ్చం(ద్ర' బహురసవంతముగా రచించినాడు. 
ఇప్పటికిది ఉత్తమాం(ధ్రనాటకాలలో ఒకటని చెప్పటంలో ఏమోఅతిశయోక్తిలేదు.* 
శంకరకవి గ్రంధానికి మెరుగు పెట్టాడనవచ్చును. ఈయనకూడా నటుడే! ఈయన 
పై బళ్ళారివారి కెంతమా(త్రము తీసిపోనివారు. వేదం వేంకట్రాయశా'స్తిగారు తమ 
అభిజ్ఞాన శాకుంతలాన్ని కూడా అప్పటికే రచించినాడు. వీరేశలింగం పంతులు 
గారు కూడా ఆం(ధ్రనాటక వాజ్మయానికి తమవంతు సమర్పిస్తూ అభిజ్ఞాన 
శాకుంతలాన్ని సంస్కృతములోనించి తెనుగులోనికి పరివర్తనముచేసినాడు. + 
ఎందరెన్ని పరివర్తనాలు చేసినా యిదే ఉత్తమమైనదై, ప్రదర్శనాల కుపయుక్తమై, 


% In June 1891 this society (Sarasa Vinodini Sabha) of amatures gave, 
if Iam not mistaken, 4 performances in the V.P. Hall. 
(P. Sambandam in the Hindu 9-11-41) 


+ ఈయన చీనాచరిత్రకూడా వ్రాసినాడు. 


+ ఈ పరివర్తన చేసిన కొందరిని ఉదాహరిస్తున్నాను. 
- పరవస్తు వెంకటరంగాచార్య 
. దాసు శ్రీరాములు 
. కందుకూరి వీరేశలింగం 
. రాయదుగ్గం నరసయ్యశా (స్త్రి 
వడ్డాది సుబ్బారాయుడు 
. వేదం వేంకట్రాయశా స్త్రి 
రాజా వత్సవాయి వెంకటనిలా।ద్రిరాజు 
. కాంచనపల్లి కనకమ్మ 
. (తిపురాన సూర్య(ప్రసాదరావు 
పంగనామములు రామచంద్రరావు 

సుప్రసిద్ద కావ్యకర్త నాటకకర్తయెన కాళిదాసు విక్రమార్కుని కాలము వాడని నిర్ణయము 
చేయబడియున్నది వారు వ్రాసిన నాటకములలో అభిజ్ఞాన శాకుంతలం చాలా ప్రఖ్యాతిగాంచినది. 
దానికి పెక్కు అనువాదములు తెలుగులో బయలు దేరినవి గాని అందు శ్రీ వీరేశలింగంగారి 
అనువాదమే ఉత్తమమైనదనవచ్చును! ఈ సందర్భమున 'అనాఘ్రాతం పుష్పం' అనే శ్లోకమునకు 
ఉపన్యాసకులు శ్రీ వీరేశలింగం పంతులుగారి అనువాదమును తమ (త్రి.సూ.ప్ర. దొరవారు) 
అనువాదమును సభ్యులకు ప్రసంగవశమున చదివి వినిపించిరి.” (ఆంధ్రపత్రిక) 


౨ ౦౦ రాల ౩౫ ల గు లై 


గానే 
మా 


24 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


తుదకు సినిమారంగానికి కూడా పనికివచ్చినది. ఇదిగాక మాళవికాగ్ని మిత్రాదులను 
కూడా తెనిగించినాడు. ఈవిధముగా సంస్కృతనాటక ఫక్కీ(ప్రకారము పరివర్తనాలూ* 
స్వతం(త్రాలూ కూడా యీ కాలములోనే బయలు దేరినవి అనవచ్చును. వీటికీ 
వెనకటి నాటక యక్షగానాలకూ చాలా భేదమున్నది. 


ప్రహసనము పంతులు గారి చేతిలో మంచి ఉన్నతికి వచ్చినది. వారి 
సాంప్రదాయదూషణాదులకు దోహద మిచ్చినది. పూర్వ సాం(ప్రదాయాలమోద 
నైరాస్యము కలిగించడానికి (ప్రహసనము చాలా ఉపకరించినది. బాల్య వివాహాదులు 
మొదలైన ఆచారాలను (ప్రహసనాల ద్యారా విమర్శించినాడయన. 


విద్యార్దుల ఉపయోగార్థమీయన అనేక (గ్రంధాలు రచించినాడు. ఇంగ్రీషు 
భాషలో “స్టిఫ్ట్‌' అనే మహాకవి, తన కాలమునాటి పరిస్థితులను విమర్శస్తూవ్రాసిన 
“గల్లివరుయా(త్రల”ను (గ్రంథము పంతుల వారి నాకర్షించి, ఆ నమూనా(ప్రకారం 
“సత్యరాజాపూర్వయా(త్రలు” అనే (గంధము తయారైనది. ఇంకా చిన్నకథలు, 
వ్యాసాలు, మొదలైన అనేక వాజ్మయ వీధులందు సంచరించి వన్నె తెచ్చినాడు. 
తెనుగులో మొదటి స్వీయచరి(త్ర వ్రాసి, ఆదర్శప్రాయమైన తమ జీవితచరిత్రను 
మిక్కిలి సులభశైలిలో అందరకి అందజేసినాడు. తుదకు పాఠశాలా తరగతులలో 
పఠనయ(గ్రంధాలనుకూడా- సం(గ్రహ వ్యాకరణముసహా- వ్రాసినాడు. (వ్రాసి దాదాపు 
40 సంవత్సరాలైనా, యిప్పటికికూడా ఉపయోగార్హాలుగానే ఉన్నవి. 

3= భవభూతియొక్క ఉత్తర రామ చరితమును ఈ క్రిందివారు తెనిగించినారు. 


1. వావిలాల వాసుదేవశాస్త్రి 1883 
2. దాసు శ్రీరామ పండితుడు 1909 
3. మల్లాది సూర్యనారాయణశాస్త్రి ? 

4. వెంకటరామకృష్ణ కవులు 1913 
5. వేదుల బ్రహ్మానందశాసస్తి 1914 
6. మంత్రిప్రగడ భుజంగరావు 1918 
7. నిడమర్తి జలదుర్గాప్రసాద రాయుడు 1919 
8. వేదము వేంకట రాయశాసస్త్రి 1920 
9. బలిజేపల్లి లక్ష్మీకాంతము 1924 


10. జయంతి రామయ్య ? 


(ప్రధమభాగము 25 


3. పరభాసానాజ ్యయానువాదము: 


ఒకజాతి వాజ్మయము వృద్దిపొందాలంటేనూ, లోకవిసృతి చెందాలంటేనూ, 
సృష్టిగాక రెండుమార్గాలున్నవి. వాజ్మయములో ఉన్న ఉత్తమ (గ్రంధాలను, ఇతర 
వాజ్మయములోకి పరివర్తనముచేసి పరభాషా కుమారులకు అర్పించడము; ఈ పరభాషా 
వాజ్మయములో ఉన్న సాహిత్యాన్ని పరివర్తనముచేసి తెచ్చుకోవడము. ఈ రెండు 
పద్దతులలో సాహిత్యము విస్తరించడమేగాక యితరులను ఆకకర్షిస్తుంది.౫* ఈ రెంటిలో 
విరివిగా రెండోపద్దతి జరుగుతున్నదిగాని మొదటిదంతగా ఎవరూ పాటించినట్టుగాని, 
అసలు గమనించినట్టుగాని తోచదు. రెండవదైనా జరుగుతున్నందుకు సంతోషము! 
ఈ పద్దతి యిదివరలో సంస్కృతముతో పుట్టి దానితోనే వెళ్ళపోతున్నది. ఇప్పటికీ 
సంస్కృతములో ఉన్న ఉ(ర్లంథాలన్నీ తెనుగులోకి రానేలేదు. దగ్గిరున్నవికాబట్టి 
మనతంటాలు మనము పడవచ్చును. ఎప్పుడోఒకప్పుడు వస్తవి! కాని పంతులవారిని 
ఇంగ్లీషు సారస్వతము ఆకర్షించినది. ఇంగ్లీషులో ఉన్న “లాంబు” ' షేక్స్పియర్‌ 
నాటక కథలుకొన్ని తెనుగులోకి తెచ్చినాడు. ఈ విధముగా అనేక ఇంగ్లీషు (గ్రంథాలు 
తెనిగించినాడు.$ తుదకు వృక్షశా(స్తము, జంతు శాస్త్రము, మొదలైన శాస్త్రాలు 
సంస్కృతములో అందరికీ అందుబాటులో లేవని తెలుగులోకి ఇంగ్లీషు భాషలోనుంచీ 
తెచ్చి నాటినాడు. 


ఈ విధముగా నవ్యవాజ్మయవ్వాప్తికి మూలపురుషుడైన పంతులుగారు 


ఈ టేకుమళ్ళ అచ్యుతరావుగారు పింగళి సూరననుగూర్చి ఆంగ్లములో ఉద్లంథ మొకటి 
రచించి (ప్రచురించినాడు. ఇటువం ౪ (గ్రంధాలెన్నైనా రావలసి ఉన్నవి 


౫ “ఇతర భాషలలోని సాహిత్యశాస్త్రగ్రంథాలను ఆంధ్రములోనికి అనువదించినగాని 


ఆంధ్రభాష సమ(గ్రము గాదు.” శ్రీ శ్రీ శ్రీ విక్రమదేవ వర్మ. 
+ కొన్ని యీ (క్రింద ఇస్తున్నాను. 
Comedy of Errors - చమత్కార రత్నావళి. 
Sheridan's Duena - రాగమంజరి (1883) 
Do Rivals - కళ్యాణకల్పవల్లి (1885) 


Cowpers' John Gilpin - దుర్మార్గచరిత్రము 
Vicar of Wakefield - రాజశేఖర చరిత్ర 


26 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


చెసిన పనిలో శతాంశము చెప్పినాను. ఆయన 'త్రొక్కనిదోవ లేదు. కొన్నివేల పేజీల 
గ్రంధాలు (వాసి భాష కమూల్యమైన సేవచేసినాడు. వీటి అన్నిటికంటె ఒక్కపని మాత్రము 
ఆయనను ఎవ్వరూ చేరవీలులేని స్థానములో పెట్టినది. అది “ఆం(ధ్రకవుల చరిత్ర 
రచన. ఆంధ్రవాజ్మయానికి - అప్పటికి - యిప్పటికీకూడా-సమ(గ్రమైన చరిత్ర 
లేదు. గురజాడ శీ శ్రీరామమూర్తి పంతులవారి కృతి పుక్కిటిపురాణాలతో నిండినదేగాని, 
చారిత్రకదృష్ట తక్కువ. మనకు పౌర్యాపర్య(ప్రశంస అనవసరము. ఏవో చిల్లరపుస్తకాలు 
ఇటీవల వచ్చినవిగాని, చారిత్రక దృష్టితో, నిష్పక్షపాతముగా, వ్రాసినవిలేవు. ఆంధ్ర 
ఎశ్శవిద్యాలయస్తాపన అయిన తర్వాత అది వ్రాయడము జరుగుతుందని చాలా 
ఉబ్వచ్ళూరినాము. ఇదివరకు: జరుగలేదుగదా? ఇప్పట్లో జరిగే సూచనలుకూడా 
యెక్కడా కనపడటములేదు! వ్యక్తులకు వార్హక్యములో సుఖజీవనానికో, ఇతరోన్నత 
పదవులకు మెట్లుగానో, ఉపయోగపడుతూవుంటవి ప్రజాహిత సంస్థలు! సమ(గ్రాం(ధ్రుల 
చరిత్ర, సమ గ్రాం ధ్రసాహిత్యచరిత్ర, ఉత్తమాం ధ్ర నిఘంటువు, ఆంధ్రదే శములో ఉన్న 
తాళపత్ర (గ్రంథాలను సేకరించటము, ఈపనులుచేస్తే ఆంధ్ర విశ్వవిద్యాలయము 
తన కనిస కర్తవ్యము నర్చర్తించినట్టాతుంది. భవన నిర్మాణముమోదా శాస్త 
పరశ్రమలమోదా యెంతద్రవ్యము వెచ్చించినా, సంస్కృతీ, విశిష్టతా, నిలిచి ఉంటేనే 
వ్యక్తత్వము నిలుస్తుంది. పంతులవా రా లోటును తీరాలని “ఆం(ధ్రకవుల చరి(త్ర' 
(వ్రాసినాడు. దీనిలో వారబాట్టున్నవని అనడము పరిపాటిగా ఉన్నదెగాని, విషయము 
వబ్బనప్పుడు అదే శరణ్యమైన పుస్తకము! ప్రత్యేక కవులమోద దీనికంటే ఎక్కువ 
సామ(గ్రిగల గ్రంధాలుండవచ్చును గాని, ఇంత విశాలమైనది మరొకటి లేదు. 
పంతులుగారి కీర్తినీ, సేవనూ, చిరస్తాయిగా చెయ్యడానికిది యు ఈ 
జధముగా వారు వ్యవసాయము చెయ్యని సాహిత్య క్షేత్రము లేదు. 


క న! 


పంతులుగారి పనిని గూర్చి చెప్పవలసినప్పుడు, ఒక్కటిమా(త్రము చెప్పవలె. 

నాహిత్యక్షేత్రములో వారి కృషికి విలువే లేదు. కాని మతవిషయములో వారి(వాతలు 

యువకుల ప గదయాల్లొ ₹ అసంతృప్తివీజాలు నాటినవి. అనేక సనాతన సాం(ప్రదాయాల 

మోద వాళ్ళకు నైరస స్యము కల్లించినవి. ఒకవైపు ఇంగ్లీషు విద్యాపరనము, మరొకవైపు 
యన 'బ్రహ్మసమాజ విధవావివాహోద్యమ చరిత్ర కూడా (వ్రాసినాడు. 


| లే 


బ్‌ో 
బాటలు 
లా 


(పధమభాగము 27 


(క్రైస్తవ మతబోధ, ఇంకొకవైపు సంప్రదాయ విమర్శచేసే పంతులవారి (వ్రాతలూ 
ఆం(ధదేశము నాలుగుమూలలా, పెద్దలకూ పిన్నలకూమద్య ఒక అంతరము 
కలుగజేసినవి. కొక్కొండ వెంకటరత్నం, కాశీభట్ల (బ్రహ్మయ్య శాస్త్రి మొదలైన 
మహామహులు ఎంత వ్యతిరేక ప్రచారముచేసినా ధ్వంసం జరిగినంత త్వరగా 
నిర్మాణము జరుగదుకదూ! వాటివల్ల ప్రయోజనమాట్టి లేకపోయినది.1 ఈ అసంతృప్తి 
బీజాలిప్పటికీ ఉన్నవి. వెనకటి దానిలోనా నైరస్యము కలిగినది. దానిచోటు 
తీసుకోగల కొత్త భావాలా కనపడలేదు. పోనీ! బ్రహ్మమతములోనైనా సమ(గ్రముగా 
ప్రచారముకలిగి, అది దేశములో పాతుకునిపోయినదా అంటే అదీ నామావ శిష్టముగానే 
ఉన్నది అనవచ్చును.* పూర్వసంప్రదాయ నైరస్యము మాత్రము మిగిలినది. కాని 
భగవంతుడు ప్రతిదానిని మంచికే చేస్తాడనే నమ్మకముతో మనము పనిచెయ్యవలె. * 
ఈ విధముగా చూస్తే వచ్చే యుగధర్మానికీ పరిస్టితులు పునాదులను కల్పించినవి 
అనవలె, చావ పునర్ణన్మకు పూర్వరంగము! ఈ అసంతృప్తి నైరాస్యమూ, కొందరిలో 
మిన్నుముట్టినది. కొందరిలో తత్యాన్వేషణానికి మార్గము వేసినది. కొందరిలో 

+ 1862లో ముద్దు నరసింహనాయుడుగారు “హితసూచని” అని వ్యాస(గ్రంధము 
(ప్రకటించినారు. అప్పటికి వ్యాసమనే పేరు లేకుండవచ్చును. ఏలన ఆయన వ్యాసమనే పదానికి 
“ప్రమేయ” మని నామకరణము చేసినాడు. ఈపదం శా(స్తపరిభాషా పదము. సంఘసంస్కార 
బిజాలు ఈ (గ్రంథములో కనపడతవి. ఇది పంతులవారి రచనలకు పూర్వమే అయినా 
ప్రచారంలోకి రాకపోవటము ఆశ్చర్యము. 


“తనకంటే ముందు అద్భుతమైన సాంఘికవ్యాసాలను వ్రాసిన నాయుడు సంగతి యెక్కడా 
యెత్తుకోకపోవడం చాలా ఆశ్చర్యకరమైన సంగతి.” - (ప్రతిభ, సం 1. సం. 3 


* ఎక్కడైనా ఒకవ్యక్తి దాన్ని పట్టుకుని వేళ్ళాడే ఆయన కనబడుతూ ఉంటాడు. అటువంటి 
వాళ్లలో పాలపర్తి నరసింహంగారొకరు. ఇటీవల “భక్తాంజలి” అనే పేరుతో (బ్రహ్మసమాజ 
ప్రసంగాలను అనువదించినాడు. ఇపుడు “ధర్మసాధని” అనే మాసపత్రిక సంపాదిస్తున్నాడు. 
మన్నవ బుచ్చయ్య పంతులు కొన్ని ఉపనిషత్తులకు టీకలు వ్రాసినాడు. 

శి “ఎటిని (గుణదోషాలను) మనలో నాటుకునేటట్టు చేయడానికై మన కుల పతులున్నూ, 
బలాత్కారంగా మనలను ఆంగ్లభాషా పఠనానికి పురికొల్సి దాన్ని మనలోకి యెక్కించడానికి, 
తలిదం(డ్రులున్నూ చాలా యత్నం చేశారు. ఎవరెంత చేసినా దాని ఫలితం యెలావున్నా, అది 
మన మంచి కోసరమే అని మనము యిప్పుడనుకోవాలె”' 

- పంచాగ్నుల ఆదినారాయణ శా(స్తిగారు 


28 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


యత్నమే స్తంభించినది. కాని భాషాసారస్వతాల కుపకరించినది. ఈ విధముగా 
పంతులుగారీ నవ్యయుగ ప్రారంభానికి సంధ్యాదేవత అయినాడు. ఈయనలేఖని 
చాలా నిశితమైనది. ఈయన వ్రాతలో మెత్తని హాస్యము గోచరిస్తూఉంటుంది. 
సమయము వస్తే గుచ్చుకునేటట్టుకూడా చేయగలశక్తి ఉన్నది. ఈయన మత 
సాంప్రదాయాలను నిరసించి యువకమండలిలో నైరాస్యము ఉత్పత్తిచేసినా, 
భాషాసౌలభ్యానికి శ్రమపడినాడేగాని, భాషాసంప్రదాయాలను నిరసించలేదు. కాని 
ఈయన చేసిన మతసం(ప్రదాయ నిరసనము, వాళ్ళలో భాషాసంప్రదాయ నిరసనానికి 
కూడా బీజాలను నాటినది. ఈయన భాషా సంప్రదాయానికి ఒక్క ఉదాహరణమిస్తాను. 
“శుద్దాంధ్ర నిరోష్ట్య నిర్వచననైషధ'”' మనే[గ్రంధ మొకటి వ్రాసినాడు. ఎన్ని నిర్బంధాలతో 
వ్రాసినాడో చూడండి! ఇంతకంటె భాషాసంప్రదాయ పోషణానికి తార్కాణమెందుకు? 
ఇక్కడ కూడా ఈయన భాషాసౌలభ్యం కోసమే పాటుపడినాడు. కూచిమంచి 
తిమ్మకవి అచ్చుతెనుగుకూ, ఈయన ్రాసినదానికీ చాలా అంతరమున్నది. 
కూచిమంచి తిమ్మకవి వ్రాసిన అచ్చాంధ్రమంతా కృతకభాషామయము. ఇది 
అల్టాగకాక జనబాహుళ్యము (ప్రతిదినము వాడుకునే భాషలోనే వ్యాకరణ 
సాంప్రదాయాలను పాటిస్తూ (వ్రాసినది. ఈయన పరిశోధన చేసి అచ్చొత్తించిన 
ముద్రిత [గ్రంథాలు అసంఖ్యాకాలు. అనేక (గంధాలకీయన తర్వాత ద్వితీయ 
ము(ద్రణాలు కూడా జరుగలేదు. ఈయన ధన్యజీవి! యశఃకాయుడు! అ 





ఛ “తెనుగులో వచన(ప్రబంధమును నేనేచేసితిని. మొదటి నాటకమును నేనే తెలిగించితిని, 
మొదటి ప్రకృతిశాస్త్రమును నేనే రచించితిని, మొదటి ప్రహసనమును నేనే వ్రాసితిని. మొదటి 
చరిత్రమును నేనే రచించితిని (స్త్రీలకు మొదటి వచన పుస్తకమును నేనే కావించితిని”. 

- స్వీయచరిత్ర 

సామ్యవాదుల కిటీవల పంతులుగారిపైన గౌరవమూ (ప్రత్యయమూ కుదిరినది. 

“ప్రజాసాహిత్యం” అనే పేరుతో వ్రాయబడే దానికంతకూ ఈయనను మూలపురుషుడుగా 

భావిస్తున్నారు. విదేశీయుడై సంప్రదాయదూరుడైన మార్‌క్సుతో పాటీయనను కూడా గౌరవించటము 

కొంతవరకు సంతృప్తికరమే! ఆయన ఆస్తిక్యంలో శతాంశము వీళ్లకు పట్టుబడితే దేశానికి 
ఉపకారమౌతుంది. లేకపోతే క్షేమము లేదు. 


చూ. “కామేడు వీరేశలింగం” (ఆంధ్రపత్రిక, మే, జూన్‌). 


ప్రధమభాగము 29 


తిరుపతి వెంకటేశ్వరులు ఏ 


ఒక వంక భాషావిషయములో సౌలభ్యము కోసము వీరేశలింగము 
పంతులుగారు పాటుపడుతూ ఉంటే, మరో(ప్రక్కనించీ అటువంటి సేవే చేయటము 
ప్రారంభించినారు తిరుపతి వెంకటేశ్వరులు. వీరిద్దరు జంట కవులు. ఇద్దరూకూడా 
సంస్కృతాం(ధ్రాలు రెంటిలోనూ మంచి ప్రజ్ఞ కలవారు. రెండు భాషల్లోనూ మంచి 
కవితాధార కలవారు. “దోస మటంచెరింగియును దుందుడుకొప్పగ బెంచినారమో, 
మోసము రెండు బాసలకు మేమె కవింద్రులమంచు” హాస్యప్రధానముగా చెప్పుకున్నారు. 
పెద్దనాదులకెట్లా కృష్ణరాయడు దొరికాడో, అట్లాగే పోలవరము భూపతికృష్ణారావు 
దొరికినాడు వీరికి ప్రాపు. ఈయన పరిపోషణఛత్రము (క్రిందా, తర్వాతా, ఈ 
జంటకవులు చేసినపని దాదాపు వీరేశలింగము గారు చేసినంతా ఉన్నది. వీరు 
స్థావరమేర్సరచుకోవడానికి పూర్వము శతావధాన శీ సంచారముతో ఆంధ్రదేశములో 
అన్ని సంస్టానాలూ పరిచయము చేసుకొని బహుమతులను పొందినారు. ఏనుగుల 
మీద ఊరేగినారు. రాజులమీద పద్యాలు చెప్పినారు! అడ్డువచ్చిన పండితులనూ, 
కవులనూ, ఢీకొన్నారు! చర్చల్లో పాల్గొన్నారు. ఆదరించని రాజులను తిట్టి సుముఖులను 

*ః యుగ సాంప్రదాయాలను మళ్లించినవారు వీరేశలింగం పంతులు గారు. పక్కపక్కలనే 
తిరుపతికవులు కూడ కొత్త కొత్త మార్గాలను వెతుకుతూ పట్టిందల్లా బంగా రం చేసే పరుసవేదిని 
సిద్దింపచేసుకున్నారు. (ఆంధ్రపత్రిక 22-9-40) 

వెంకటశా స్రిగారు (1870 జననము) 
తిరుపతిశా(స్తిగారు (1871-1919) 

* “తిరుపతి వేంకటకవులు ఎక్కడేని యవధానము చేసిరనగా నా చుట్టుపట్టుల వారనేకులు 
ప్రతిభాసౌధమున పడి మెట్టులెక్కిరన్నమాటే ....... ఆసమయములందు వేంకటశా(స్తిగారు 
ఐశ్యమూర్తులు. సభ్యులు వెంటాడు భక్తులు.” 

- శ్రీ వేటూరి ప్రభాకరశాస్త్రి 

+ చరిగొండ ధర్మన్నట యీపద్దతికి మొదటివాడు. హైద్రాబాదులో జంధ్యాల 
సుబ్రహ్మణ్యశా[స్తి అనేపేరుగల ఒక విద్వత్కవి ఉన్నాడు. ఆయన స్వ(గ్రామము కృష్ణా జిల్లా 
కలవపానుల. ఆయన “సహ(స్రావధానమనే” ఒక ఫక్కీని కనిపెట్టినాడు. ఇది ఒక అద్భుత 
కార్యము! ఈయన “ఆంధ్రుల చరిత్ర'ను పద్యకావ్యముగా రచించడానికి ప్రారంభించినాడు. 
చాలా హృదయంగమముగా ఉన్నది! ఈయన గద్వాల సంస్థానములో ఒక ఆస్టానకవి 


30 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


చేసుకున్నారు! కవితా దిగ్విజయము పొందినారు! ఎదిరించిన శిష్యులపైన 
గ్రంధాలు వ్రాసి శిక్షించి నారు. + మృచ్చకటిక ముద్రారాక్షసాలను పరివర్తనము చేసినారు! 
శ్రవణానందాది స్వతంత్ర ప్రబంధాల రచించినారు! “లైట్‌ ఆఫ్‌ ఏషియా” ననుసరించి 
బుద్రచరిత్రాన్ని వ్రాసినారు. దేవీభాగవతాన్ని పురాణశైలిలో చాలా హృదయంగమముగా 
రచించినారు! “మీరు తెనిగించిన దేవీభాగవతము (ప్రాచీన మహాకవి విరచితములైన 
కావ్యపురాణముల కెంతమాత్రమును తీసిపోవక, ఆం(ధ్రసరస్వతికి సాటిలేని 
నవినాలంకారమై విరాజిల్లుచున్నది” అని రాజమహేం(ద్రవర (ప్రజలు సప్తతి 
సంవత్సరాభినందన పత్రములో అభినందించినారు. విరేశలింగము పంతులు 
స్వీయచరిత్రను వ్రాసినట్టే జాతక చర్య కామేశ్వరీశతకాలను రచించినారు. భారతానికి 
దీటుగా గీరతము (వ్రాసినారు. ఇప్పటికీ ప్రబంధాలను రచిస్తూనే ఉన్నారు. నానారాజ 
సందర్భనంలో “స్వానుభవభాష్యాలను విప్పి” చెప్పినారు. వీరేశలింగము పంతులు 
వచనానికి చేసిన సేవ ఏరు పద్యానికి చేసినారు. పద్యాన్ని 'కృతక' భాషనించి 
సాధ్యమైనంతవరకు తప్పించడానికి ప్రయత్నించినారు. భాషా సంప్రదాయాలు, 
వ్యాకరణ సంప్రదాయాలు, నిరసించకుండా కవితను వ్యావహారికభాష కెంతదగ్గరికి 
తీసుకురావటానికి వీలున్నదో అంతదగ్గరికి తెచ్చినారు. సామాన్యసంభాషణలో 
ఉన్న అనేక పదాలను పద్యాలలో కెక్కించి వాటికి గౌరవమిచ్చినారు. భాషాసౌలభ్యానికీ, 
అర్థసౌలభ్యానికీ, రసవత్తకూ దగ్గిరసంబంధము కల్పించి, భాషకూ సారస్వతానికీ 
అమూల్యమైన సేవచేసినారు. “సరస్వతి” అనే మాసపత్రిక పెట్టి తమవేగాక 
అనేకాముదిత "(గ్రంధాలను (ప్రచురించినారు. 

ఏరి శిష్యకోటి చాలా విపులముగా వ్యాపించి ఉన్నది.ఈ ఆం(ధ్రదేశము 


* శ్రీవేంకట రామకృష్ణ కవులు (1883-1939) (1889-1918) పిఠాపురము నుంచి 1910 
లో మొదలిడి “కవిత” అనే పత్రికను సంపాదిస్తూ ఉండేవారు. ఇది తిరుపతి వేంకటేశ్వర, వేంకట 
రామకృష్ణకవుల వాగ్యివాదమునకు నిలిచినది. 

+ విశ్వనాధ వారన్నవిధం చూడండి : 

“తన యెద యెల్ల మెత్తన కృతిప్రతిపద్యము నంతకంటె మె 
త్రన తన శిష్యులన్న నెడదం గల (ప్రేముడి చెప్పలేని మె 

త్తన యయి శత్రుపర్వతశతారము సత్కవి చెళ్లపిళ్ల వేం 

కన గురువంచు చెప్పికొన(గా నది గొప్ప తెలుంగునాడునన్‌” 


ప్రథమభాగము 31 


అన్నిమూలలా శిష్యగణముద్వారా స్థావరమేర్సరచుకున్నారు. దానితోపాటు ఆం 
సాహిత్య చరిత్రలో శాశ్యతస్థాన మమిరినది. ఒక కాలములో వీరి శ్రవణానందాడుల 


నో 
న Non 


(గ్‌ 4x 


పద్యాలు విద్యార్థిగణము కంఠనస్థాలు చేసుకునేవారు. వీరు పద్యము చడివే 
అనుసరించని యువకుడు లేడనవచ్చును. వీరి శిష్యగణములో ఇప్పుడు పే 
అనేకమంది కవులూ, పండితులూ ఉన్నారు. పింగళివారు, కాటూరువా 


: (io; 
fhé K Cc, క 


| 


¢ 
రగ 


వేటూరువారు, వేలూరివారు, విశ్వనాధవారు, (త్రిపురనేనివారు మొదలైనవారు 


చాలామంది వీరి శిష్యులే! వీరిద్దరిలో*ః తిరుపతి శాస్త్రిగారు స్వర్గస్టులైనారు. 
వెంకటశాస్తిగారు + కుటుంబవంతుడై, (ద్రవ్యము గడించి చిన్నలకు విజ్ఞానమిస్తూ 
ళా = 


తమ సారస్వత భాషానుభవాలను వెదజల్లుతునే ఉన్నారు. వ్యావహారికభాష ఎలా 
ఉండాలో వీరి వ్యాసరచనలను చూస్తే తెలుస్తుంది. మాండలికపదాలు వాడకూడడేే 
వారు వీరు రచించే వ్యావహారిక భాషచదివితే వద్దనరు. వీరివాతలలో సర్వ ప్రాంతీ 
వ్యావహారికమూ ఉన్నట్టు కనపడుతుంది. మళ్ళా సులభముగా అర్జమౌ 


ఉంటాయి.ఈ 


[1 


(i 


ఇ 
ణా 


వీరి రచనలలో “గీరతము” ఒక విశిష్టత గల కావ్యము. “అధిక్షేప కావ్యము” 
(Satire) తెనుగులో చాలా అరుదు. ఎక్కడైనా చాటుధారల్లో కనపడుతుంది! 
ఇటీవల వెలువడిన యిటువంటి చిల్లర కావ్యాలకీ గీరతమే మాతృక. వెంకటకవిగారి 
కతత తయన భు ప త ప త త ct 


*ః తిరుపతి శాస్త్రి గారి కుమారుడు దివాకర్ల వెంకటావధాని కూడా కవియె కొన్ని కావ్యాలను 
(వ్రాసి తండ్రి పేరు నిలబెట్టుతున్నాడు. 

+ “ఈనాడు, తెనుగుగడ్డ మీద యింత సాహిత్య పిపాస ఉందంటే - దానిక్కారణం 
వెంకటశాస్త్రి గారి చేతిచలవ.' - ఆం(ధ్రవారప(త్రిక 18.2.'48 


శ ఈ కాలములో జంటకవులుగా ఉండి అవధానాలు చేయడమూ, గ్రంధరచన చేయడమూ 
ఒక ఫాషనైపోయినది. రామకృష్ణకవులు, వెంకట పార్వతీ శ్య్వరకవులు, శేషా(ద్రెరమణకవులు మొదలైన 
జంటలు ఉదాహరణలు. ఈపద్దతిని వీరిశిష్యులైన పింగళి కాటూర్జుకూడా (గహించినారు. 
ఇంతేగాక ఈ కాలములో శతావధానాలు చేయడము ఒక జాడ్యముగా పాకిపోయినది. ఏమూల 
చూచినా శతావధానులే. ఇప్పటికీ అక్కడక్కడా యీవిధమైన రంగాలు కనపడుతూనే ఉంటవి. 
వేలూరి శివరామశా(స్తియేమి, తిపురనేని రామస్వామి చౌదరియేమి, కాశీ కృష్ణాచార్యులేమి, 
పళ్లెపూర్ల్ణ (ప్రజ్ఞాచార్యులేమి, పిశుపాటి చిదంబరశాస్తియేమి, రామకృష్ణ సీతారామసోదరకవులేమి, 
యీ విధమైన తత్వానికి ఉదాహరణభూతులు. వీరందరు పండితులు, కవులు. 


32 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


శిష్యుడొకడు తాను శిష్యుణ్లికాదనగా వెలువడ్డది (గ్రంధము. * భారతపర్యాలల్లే దీనిలో 


ణ్‌ 


గీర్షు యే తు రతాస్తే వై గీరతాః పరికీర్తితాః 

తానుద్దిశ్య కృతం కావ్యం గీరతం పరిచక్షతే. 

గీరతంలో కవిత్వము మిక్కిలి సరళమై, రసవంతమై, సంభాషణ భాషకు 
లా దగ్గిరగా ఉన్నది. మొత్తము మీద వీరు కూడా భాషకు సౌలభ్యము 
కలుగజేసినారు. ప్రసాదగుణము వీరిసొమ్ము! ఒక్కొక్కచోట తాము (ప్రాఢముగా 
'యగలమని చూపినారు. సంధియుగములో వీరు కూడా ముఖ్యులే! 


౮ 


గ 


మరొకవిషయము, ప్రధమయుగములో శ్రీనాధుడు చాటు పద్య చక్రవర్తి. 
యయుగములో కృష్ణరాయల కాలానికి నమీపములో మళ్ళీ యీ 
చాటుధారాకవిత్వము తలయెత్తినది. రామరాజు భూషణుడు శతలేఖనీ పద్యసంధాన 
నిపుణుడనని చెప్పుకొనినాడు. ఈ రెండు పనులలో ఈ జంటకవులు మళ్ళీ 
వెనకటియుగాన్ని తలపింపజెయ్యడమే కాకుండా మించారని చెప్పవచ్చు. “కలముతో 
కాగితముమిద పద్యాలు రచిస్తూ ఉంటే చెయ్యిగనక ఆగితే దాన్ని తెగవెయ్యవచ్చు' 

ని శపధము చేసినారు. చాటువులూ, శతావధానపద్యాలూ, కేవలపూరణమా(త్ర 


{£ » 
(toy 


ప్రయోజనముకలవేగాక రసవంతముగాకూడా ఉంటాయని చెప్పడములో యెట్టి 
అక్షపణా లేదు. కొందరు వీరిని యుగకవులుగా భావిస్తున్నారు. ఒకకాలములో 
రంకు నుర 


యేకవి నెక్కువగా అనుకరిస్తారో వారినా యుగకవి అనవచ్చు. 
నను చాలామంది అప్పటి కవులనుకరించినారు. కాబట్ట ఆయుగాన్ని 
నయుగము అంటున్నాము. ఈ పరీక్షతో చూస్తే 15 సంవత్సరాల (క్రిందటివరకూ 
ననుకరించిన కవుల సంఖ్య చాలా తక్కువే! ఇప్పటి నవ్యకవికుమారుల్లో 


శ రావుకృష్ణకవులల్‌ కృష్ణకవి. వీరుకూడా ప్రతిభావంతులైన కవిద్యయమే! “వెంకట 
ఫే నమా UU 


a ఇ స చ ss వు 
గ లవాలాల అనె పరుతో కొన్ని సంపుటాలు (ప్రచురించినారు. 'కధా సరిత్సాగరం' 
పుంముల్‌ ఉండె తమ ముద్రాక్షరశాలలో 'ప్రచురించినారు. అయిదు సంపుటాలైనవి. 


pe) 
<, జ 


J 
(oo pfx OE 


ణి 


(4 
cA 


tg 1p 


ప్రధమభాగము 


కొందరు ఏరి శిష్యులని వెనక చెప్పినాను. వాళ్ళ గురువులను యుగకవులనబములో 
యేమి తప్పు కనుపించటము లేదు. పింగళి కాటూరు తమ “సౌండరన 
౧ 


౦, 


కావ్యాన్ని వెంకటకవిగారికి సమర్పించి 'అద్యత నాం(ధ్ర కవి ప్రపంచ నిరాత్మ' అని 


వారిని సంభానించినారు. వీరిని యుగకవులనడములో కొందరి కభిప్రాయభేదము 
ఉన్నది. ౩ 


గ్ర 
[స్ట 


వెంకటకవిగారికి “కళాప్రపూర్ణ బిరుదును ఇచ్చినారు ఆంధ్ర 
విశ్యనిద్యాలయమువారు. ఆయన షష్టిపూర్తి మహోత్సవము జరిపిన డాం(ధ్రదేశము! 
తిరుపతి నెంకటేశ్యరులు రచించిన (గ్రంధాలన్ని 8 సంపుటాలుగా ప్రకటింపబడినవి! 
నీరు ధన్యజీవులు! షష్టిపూర్తి సందర్భములో 'భారతి” పత్రిక యీ (క్రిందివిధముగా 
(వాసనది. 


'వీరి సరసశిల్ప నైపుణిచే, కవితాలతాంగి, నవ్యాలం కారభూషితయు, నూతనోత్సవ 
భరితయునై, (క్రొత్తపోకడలతో సహృదయ హృదయరంగములకెక్కి, నర్తనము చేయదొడగినది. 
ఆం(ధ్రదేశమున పలువురీమహామహులకు పరిచర్య సలిపి, తదను[గ్రహమున కవులు, పండితులునై, 
పేరునకెక్కిరి. నేడీనాట శతావధానుల శిష్యులు, ప్రశిష్యులు, నసంఖ్యాకులు కలరు. ఇట్లాంధ్రవాణికి 
పుష్టినిగూర్చి, ఆంధ్రులకు సాహిత్య కవిత్వ సంపదల నను([గ్రహించి, శకపురుషులను మించిన శ్రి 
తిరుపతి వేంకటకవుల పవిత్రనామము లాం(ధ్రుల కెల్లరకును నిరంతర స్మరణ మననయోన్యములు.. 


వెంకటశా(స్తిగారు గొప్పవక్తశి ఈయన వేలకువేలున్న సభలలో 
ఉసన్యాసనేదికనెక్కి మాట్లాడుతూ, పద్యాలను విసిరివేస్తూ ఉంటే ముగ్దులైపోయేవారు 





౫ 30-7-40 ఆంధ్రపత్రిక సంచికలో యీవిషయములో వాదోపవాదాలు జరిగినవి. 
“పద్యకవిత్వములో ఆధునికులలో, (ప్రబంధకవుల పోకడలూ, ఆధునిక కవుల ఫక్కీని శాస్త్రిగారు 
అనుసరించిన తిరుపతి వెంకటకవులు ఈయుగపురుషులనదగు” నని రామానుజరావునాయుడు 
గారన్నారు. “తిరుపతి వెంక్షటకవులు శతావధానముల మూలమున విద్యాభిలాష కలిగించినందులకు 
వారు వంద్యులేగాని వారు యుగకవులనుటకు నేనామోదించ” నని 'తల్లావరులవారన్నారు. 
“వారిలో తిరుపతి వెంకటేశ్వరులు పూర్వాంధ్ర కవిశిఖామణులలో చివరవారని, నవ్యాంధ్రకవులలో 
మొదటివారనీ నా ఉద్దేశం” అన్నారు నోరి నరసింహశాగస్తిగారొకమాటు. 

“ప్రాచీన మార్గమునకు భరతవాక్యము, నవ్యమార్గమునకు నాందీవాక్యము వీరిలో 
(శుతిగొన్నవని తెలియుదుము” - పిల్లలమజ్టి (సాహిత్య స నము) 


ర్త 
నో 
గగ 


చూ. (ప్రయాగ వ్రాసిన వ్యాసం - 'అభ్యుదయ నవంబరు 1946. 


34 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సభ్యులు! 1907 సంవత్సర (ప్రాంతాలలో అలాంటి సభలకు వెళ్ళేభాగ్యం నాకు 
లభించింది. ఆదినాలెన్నటికీ మరువను. నవ్యుడైన, జరు. శాస్త్రి వీరిని గూర్చి 
(పాసినదాన్ని చూడండి : 


శాస్త్రిగారు ప్రసంగం చేస్తూ ఉంటే జనం విరగబడతారు... సరస్వతీదేవి మాట్లాడుతున్నట్లు 
వుంటుంది... 'తెనుగుకున్న వ్యాకరణదీపం చిన్నది. ఏనాటిదో శాస్తులవారిమాట. నాటికీ నేటికీ 
కూడా తెనుగులో వ్యాకరణదీపం చిన్నదిగానే ఉంది శాస్తులవారే ఆలోటును పూర్తిచెయ్యాలి 
కూడాను. ఇటీవల శాస్తులవారి రచనల్లో కావలసినన్ని వ్యాకరణ విశేషాలు దొర్హుతూ ఉన్నవి. 
సూత్రించడమే తరువాయి, శాస్త్రుల వారు, యేమరక, వొకకొంత శ్రద్దపడితే సమ(గ్రవ్యాకరణం 
తెనుగులో ఆయన చేతి మీదుగనే రావీలౌతుంది.” 


18-1-1948 తేదీనాడు బెజవాడ ఆంధ్ర నాట్యకళా పరిషత్సమావేశ సందర్భాన 
శి వెంకటశాస్త్రి గారికి మహావైభవముగా 'పాద పూజ' జరిగినది.ఈ ఇది నాట్యకళా 
పరిషత్తుకు గౌరవము. 


ఈకాలములో స్వతం(త్రరచనలు సాగించిన కొందరిని గూర్చి వ్రాస్తాను : 


+ ఆ సందర్భాన శ్రీ విశ్వనాధ చదివిన పద్యాల్నీక్రింద ఉదాహరిస్తున్నాను : 
తొలికవులెల్ల గష్టపడి తూచిన యెల్ల పదార్థముల్‌ కడున్‌ 
సులభముగాంగ6 జూరగొను శుద్దమహామతయే నమో నమః 

నో * ణః 
తలచిన యెల్ల శబ్దమును దానును మెత్తన రూపమూని మం 
జులమయి సవ సేసెడు .విశుద్ద్ధమహావచసే! నమో నమః 

వి xX కనే 
ప్రవిమలమైన చెళ్లపిళవంగసమన్‌ నునుపావెల్లి కా 
లువ కను చందమామ ! కవిలోక మహాగురవే నమో నమః 

x నే కనే 
తొనతుదిరేక మెత్తనలు దూసినసోగ తెలుంగు లౌ పదా 
లు వెలలు తేనెవాక కవిలోకమహాగురవే నమో నమః 

> x Kk 
కోనలలోన మిన్నొరయ కొండలలోన హిమాంబుదాళిలో 
గానలలో వినిర్భరముగా (బ్రవహించెడు నాంధ్రశారదా 
నూన సురాపగన్‌ మృదుల నూతనసాధు సమ(ప్రసార ధా 
రానతరేఖ తీర్చిన ధురాప్రతిభానిధయే నమో నమః 


(ప్రధమభాగము 35 


కొక్కొండ వెంకటరత్నం పంతులు : 


ఈ కాలములో (ప్రాఢరచనలు సాగించిన వాళ్ళలో కొక్కొండ వెంకటరత్నము 
(1842-1915) గారిని గూర్చి వెనక కొంచెము ముచ్చటించినాను. ఈయన చాలా 
పొట్టిమనిషి ఎంత పూర్వాచార పరాయణుడో, అంత స్వతంత్రుడు కూడాను. 
అద్వైతిగా పుట్టి ద్వైతము స్వీకరించినాడు. + సీస'మని లోహము పేరు ఛందస్సు 
కున్నప్పుడు మరొక లోహము పేరెందుకుండకూడదూ అని “వెండి” “బంగారం” 
అని ఛందస్సులను సృష్టించి, వాటిని తన (గ్రంధాల్లో (వ్రాసినాడు. ఈయన 
స్వాతంత్ర్యము దీనివల్లనే వ్యక్తమౌతున్నది. ఈ పండితులతో మాట్లాడడమే 
విజ్ఞానదాయకము. ఈయన తాను వ్రాసిన ప్రహసనములో “వీరిగాడని” ఒక 
పాత్రను సృష్టిస్తే, ఏరేశలింగముగారు ఒక నత్తివాడిని సృష్టించి, వాడిపేరు, కొ-క్కొ- 
కొ-క్కొండ వెంక డనిపించినారు. ఇద్దరూ చల్లని హాస్యమును (వాయగలవాళ్ళే! 

ఈయన భాషకు చేసిన ఒక గొప్ప సేవ యెవ్వరూ ఆకాలములో చేయలేదు. 
అది యింగ్రీషుకాలము. ఇంగ్రీషుతప్ప ఉపన్యాసాలకు యితర దేశభాషలు పనికిరావని, 
అందులో తెనుగులో (గ్రాంథికశైలిలో ఉపన్యాసమియ్యడము కష్టసాధ్యమనీ, అభిప్రాయ 
ముండేది. ఇంగ్లీషు భాషా పండితులలో ఈ అభిప్రాయము ఘనిభవించి ఉన్నది 
ఆకాలములో. అప్పుడు సలక్షణమైన గ్రాంథికాంధ్రములో ఒకప్పుడు ప్రాసతోకూడ 
గంటలు గంటలు అనర్గళముగా ఉపన్యాసాలిచ్చి ల దురభిప్రాయాన్ని ఈయన 
తొలగించినాడు. “తండులంబులు నిండుకొనియె, నేడు పొండు, రేపురండు” అని 
బిచ్చగాడితో అనేమాటలూ, “కొమ్మా! పానీయంబులదెమ్మా” అనేవీ, యిప్పటికీ 
కధలుగా చెప్పుకుంటూ ఉంటారు. సలక్షణమైనా, వ్యాకరణయుక్తమైనా, యింగ్లీషు 
భాషలో మనవాళ్ళు కొందరు అనర్గళముగా ఉపన్యాసాలియ్యటములేదూ? కాబట్టి 
ఆ తర్కము చొప్పదంటుతర్కమె. కొక్కొండవారికి రెండు పనికి రావు : 
సంఘసంస్కారమూ, వ్యావహారికాంధ్రమూ. ఈ రెండంటే వారికి తలనొప్పి. 
పండితుడికి అందులో సంస్కృతాంధ్రభాషలలో పూర్వ సంప్రదాయ (ప్రకారము 
చదువుకున్న వాడికి-గిట్టక పోవడములో యేమీ ఆశ్చర్యము లేదు. ఈయన చాలా 


36 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


(ప్రాఢముగా వ్రాసేవాడు. నారికేళపాక మోయనసొమ్ము. పెచ్చుతియ్యడములోనే 
బేజారైపాయ్యేవాడు వారకుడు. “పానకం” “బిల్వేశ్య్వరీయం” “నరకాసుర 
విజయవ్యాయోగం” మొదలైనవి సులభముగా కొరుకుడుపడేవి కావు. ఈయనకు 
భాషాసేవకులలో ఒక అగ్రస్తాన మియ్యవలసినదే. 


దాసు న్రీరామపండితుడు: 


ఈయన (1846-1908) గొప్పపండితుడు. ఏకసంధగగ్రాహి. బహు[గ్రంధకర్త 
తన 12వ ఏట 'సోమలింగేశ్వర శతకము' ను, 14వ ఏట 'సాత్రాజితి విలాసమిను 
యక్షగానాన్ని (వ్రాసినారు.  పంచన్నసింహ క్షేత్రము, శుకరంభా సంవాదము, 
కృష్ణార్జున సంగరము, సారసం(గ్రహ గణితము మొదలైనవి వీరి (గ్రంధాలు. 
తర్కశాస్త్రములో పనిచేసి 'న్యాయబోధి అనీ, ధర్మశా|న్హాల్ని అవలోడనచేసి వైశ్యధర్మ 
వేపిక' అనీ (గ్రంథాల్ని వ్రాసినారు. జ్యోతిషములో, సంగీతములో, అభినయములో, 
శౌస్త్రజ్ఞాన మార్చించిన ఎద్వన్మణి. వీరు 1880 సంవత్సరములో “కల్పవల్లి అనే 
పత్రిక ప్రకటిస్తూ సంఘసంస్కరణ విషయాలలో కృషి చేసినారు. ఇంతేకాక 
రత్నావళి, ఉత్తరరామ చరిత్ర, మాలతీ మాధవము, అభిజ్ఞాన శాకుంతలము 
మొదలైన సంస్కృతనాబకాలను తెలుగులోకి అనువదించి, చక్కని భాషాసేన 
సనారు. 1908 లో దేవీభాగవతాన్ని తెనిగించి సాహిత్య చరిత్రలో శాశ్వతస్టానాన్ని 


aly 
యూ 
కళ 


| 


జి 


ంచినారు, 
శ్‌ 
౩ ఈ(గ్రంధకర్తకు ప్రపితామహులైన కురుగంటి వెంకటరామశా[స్తులను గూర్చి వారివంశాన్ని 
గురించి వారి పాండితీగరిమను గూర్చి యీ క్రింది పద్యాలను వ్రాసినాడు' 
శౌలివాహనశక సంవత్సరంబులు పదియేడువందల పైననొక్క 
వర్షంబునను గోనవారి పాలెమున నెల్లూరుసీమను సదాచారవృత్తి 
చణుడు రామస్వామి శాస్త్రి యజుర్వది సుమహితాపస్తంబ సూత్రయుతుడు 
కలడు శాయమ సాధ్విలలితాంగి తనుగొల్వ నన్నదాన పరత్వమమర నతని 
కొమరుడై పుట్టె దొంఏ గౌతముడు తర్క శాస్త్ర కుత్సితహేతు పక్షప్రమాద 
రాజి డొలగింప వెంకటరామశాస్తి వినుత దుర్హేతువాద విభేదశస్రి, 
రై యౌ 
అతడు హారితకులజాత చనుగ మాఢ్య మైన (క్రోడంబు రచియించి యధికకీర్తి 
డసె ఏిగ్విజయము గాంచె బరులు సాటి రారు కురుగంటి వెంకట రామమణికి 


6 


గ్ర 


'ప్రధమభాగము 37 


ఈ [గ్రంథము యొక్క ఉపోద్దాతములోనుంచి వెంకటశాగస్తి గారి నాక్యాల్ని 
అనువదిసాను. 

“ఇటీవల ననగా నాంగ్షప్రభుత్వ మారంభమైన పిన్ముట నుద్భనించిన కవులలో నందు 
నించుమించుగ మా సమకాలికులగు కవులలో (బ్రాచీన సంప్రదాయముగ గవి సామగ్రిని 
సేకరించి రచనకుంగడంగువారు విరుదక్క లేరు.” 

ఈయనది చక్కనిశైలి. “తెనుగునాడు” అనే పేరుతో ఆంధ్రదేశములో 
ఉండే అన్ని బ్రాహ్మాణశాఖలు మాట్లాడే వ్యావహారికాన్ని అనుకరిస్తూ చక్కని కావ్యము 
రచణించినారు. మచ్చుకు - 

'అష్నే సూస్సివషే బలే చౌడషే కాదషె నిస్సావరుల నారి బు(ర్రినష యా 
విస్పాయ కిస్పారషే - ఇది శుద్దివైదికుల ధోరణి. 

వీరు కొన్నికృతులను, జావళీలను, పదములను కూడ రచించినారు. వీరి 
పుస్తకాలన్నీ ము(దితాలు కాకపోవడము చాలా విచారము. వీరి కుమార్తె శాగదాంబ 
సంగీతసాహిత్యాలలో విదుషీమణియై 'నాగ్నజిలీ పరిణయ” మనే [గ్రంధాన్ని రచించి 
చిన్నతనములోనే మృత్యువాత పడినది. వీరు తమ వంశములో పుట్టిన పురుషులకు 
కెశవాదినామాలను పేరులుగా పెట్టినారు. ఇప్పటికి ఆప్రకారముగా సాగుతూనే 
ఉన్నది. 


కోరాడ రామచంద్రశాస్ట్ర | 


ఈయనది (1815-1900) అమలాపురము, బందరు నోబుల్‌ కళాశాలలో 
కాశిగద్యాల పునహానగర జయసుర నాగపుర కాళీఘట్ట తంజాపుర మిధి 
లాపురానంతశయన కొల్టాపుర మహిశూరపురముల గురుగంటిసూరి గెలిచె. 
అనుగను ఇట్టాచార్యుండనకొందరు తర్కసింహమని కొందరునుం 
గని యపరగౌతముండనియును గొందరు సిల్చిరతని నుర్వీస్టలిపై. 
పడుచుదనముననె తనయున్‌ విడచెను డా బ్రొద్దువాక ఏటనుబాలున్‌ 
విడిదిగను గైకలూరుం బడసెను దానంద యుండె బహువర్షంబుల్‌ 


కొల్లేటి యొడ్డునంగల ర్సుల్లీలో గైకలూరు చక్కనియీర్మా 
యలూరికి (గోశత్రయి నుల్లసిలుం (బ్రొదునాకి యొక (క్రోసు సుడీ 
లా ౧ త 


38 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


బహుకాలము పనిచేసినాడు. ఈయన సుప్రసిద్ద భాషాసేవకుడని పేరు వహిస్తున్న 
కోరాడ రామకృష్ణయ్యగారికి తాత. శ వీరు తాతగారి “రధాంగదూత” “మంజరీమధుకరీ 
ఘనవృత్తాది”* (గ్రంధాలను చాలా (ప్రచారము లోనికి తెచ్చినాడు. శా(స్తిగారిది 
కూడా కొక్కొండవారి శైలివలె మిక్కిలి (ప్రాఢము. ఒక్కొకస్టలములో టీకతో కూడా 
అచ్చు వెయ్యవలసివచ్చినది. ఇటీవల ఆంధ్ర, మద్రాసు నిశ్చ విద్యాలయాలలో 
ఈయన (గ్రంధాలు కొన్ని పరనియాలుగా నియమించి యీ ప్రొఢకనిని గౌరవించినారు. 
ఈయనకూడా సంస్కృతాంధ్రాలలో రెంటిలోనూ అనేక (గంధాలు (వ్రాసినాడు. 
ఎన్నతగినవాడు! 


తూము రామదాసకని; 


ఈయన (1856-1904) కాపువంశస్టుడు. వైష్ణవుడు, వరంగల్లు నివాసి, 
ప్రతాపరము రంగాచార్యులనే పేరుపొందిన విద్యాంసుడివద్ద సంసృతాంధ్రాలను 
నేర్చుకొన్నాడు. చిన్నతనంనుంచే కవిత్వం వ్రాయడము ప్రారంభించి, రుక్మిణీకల్యాణ 
కధను గేయాలలోనూ, గోపికావిలాసము, మి(త్రవిందోద్యాహము అనే ప్రబంధాల నూ, 
రచించినాడు. కాళిదాసు నాటకము అని ఒక నాటకాన్నికూడా (వ్రాసినాడు. అన్నిటికన్నా 
ఎన్నదగినది ఈయన వ్రాసిన 'ఆంధ్రపదనిధానమ'నే పద్యనిఘంటువు. ఈ 
నిఘంటువును కవి తన 40వ యేట ప్రారంభించి అంత్యకాలానికి పూర్తిచేసినాడు. 
తరువాత చాల కాలానికిగాని ఇది ప్రకటితము కాలేదు. ఈ నిఘంటువు 
శబ్దరత్నాకరాన్ని ఆధారం చేసుకొని (వ్రాసినట్లు కన్పిస్తుంది. ఇందులో 1565 
పద్యాలున్నవి; నిజార రాష్ట్రంలో వ్యవహారంలో ఉన్న దేశ్యపదాలనుకూడా చేర్చడుము 
ఈ నఘంటువుయొక్క (ప్రత్యేక విశిష్టత 'అని చెప్పవలె! కొన్ని పనిముట్ల “సెర్లు 





శ “శ్రీ రామచంద్ర కృతినం, ద్వంద్యాతీతం గురోర్లురుమ్‌, 
| AN 
యోగీశ్చరం జ్ఞానధనం, వందే నాగేశ్వరం గురుమ్‌” 
- ఆం(ధభారత కవితావిమర్శనను 
3% వీరి ఘనవృత్తం కాళిదాస మేఘదూతలాంటి కావ్యము. మందా(క్రాంతా వృత్రములోనే 
ఉన్నది. దీనికి మల్లాది అచ్యుతరామశొ'స్తిగారు తెనుగులో పరివర్తనము రచించినారు. 


ప లకే 
సంస్కృతపదాలను సృజించినాడు. (పశంసింపదగిన సాహిత్య సెవజైేపిన దన? 


వ దె 
Mauer త ల జా అహం (ఈక 


జాతీయ వాచకములు, వస్తునామములు స్వయముగా కల్పించినాడు. 


(౮ 


= 
చె 


కొ 


గ 


a 


కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి : 

ఈయన (1863-1940) కాకినాడ వాస్తవ్యులు. ఈయన ఎరెశలింగ 
పంతులు గారికి బలవత్రత్యర్ణి. గొపు పండితుడు. వ్యాసరచనములి మార్గడ 
అనతగినవాడు. ఈయన పరిశోధనలలో కూడాదిట్ట. పరిశో ధనానికీ, వ్యాసానికికూడా 
బీజావాపము చేసినవాడనవచ్చు. (బ్రహ్మమతాన్ని అందులో వీరేశలింగముగారి 
వాక్యాలనూ నిర్మొగమాటముగా ఖండించేవాడు. ఈ పనిలో కొక్కొండ వెంకటరత్నము 
పంతులుగారిని కూడ ఈయనతో పాటు చేర్చవచ్చు. 


రి yy 
(1 
(0 


'గ్సె 
జ 
] a 


[ 


సీధినాటకాలు : 


ధేనువకొండ, తమ్మవరం, అని ఒంగోలుతాలూకాలో రెండు ([గ్రామాలున్నవి. 
దేనువకొండలో ఆ యింటిపేరాయనే వెంకయ్యగారని ఉండేవాడు. ఆయనది 
మంచి విద్వత్కుటుంబము. ఆయన భారతకధలో ఉత్తరగో(గ్రహణము మొదలైనవి 
కొన్ని ఘట్టాలూ, భాగవతములో “వామనచరిత్ర. మొదలైనవికొన్నీ, తఉసుకుని 
గేయాలుకలిపి చక్కని రసవచ్చైలిలో, హరికధారూపముగా చెప్పటానికీ, నాటక 
రూపముగా ప్రదర్శించడానికి కొన్ని (గంధాలు రచించినాడు. ఇవఐ ఆకాలములో 
చాలా ఆకర్షించినవి. తమ్మవరం కాపురస్తుడు వెంకటస్వామి అనే ఆయన కొందరు 
స్త్రీలను కూడా తయారుచేసి, వారితో కలిసి నాటకాలాడేవాడు. ప్రజలు సహ(న్రాలుగా 
వెళ్ళి ఆహ్హాదించేవారు. స్త్రీలు స్రీపొత్రలు ధరించడము ఈ వెంకటస్వామి, 
సురభికంపెనీవారూ ప్రచారములోకి తెచ్చినారు. ఈ వాదము రాఘవాచార్తుగారితోనే 
పుట్టినదని (భ్రమపడవద్దు. 

ధేనువకొండ వెంకయ్యగారి తమ్ముడు చిన్నయ్యగారు గొప్ప ప్రత 
విద్వాంసుడు. ఆయన కొడుకు దేనువుకొండ సుబ్బారావు యిదివరిలో నాబకాలల' 





౫: 1908, 1909 ప్రాంతాలలో యీకధలూ, నాటకాలూ నేను చాలా ఆదరణతో చూచిశనాను. 


40 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అర్జునాది పాత్రలు ధరించడములో (ప్రవీణుడై కొంతకాలము సినిమారంగ మెక్కినాడు. 
చక్కగా పాడి శోతలనానందింప జేయగల సమర్హుడు. శా(స్రీయనాటకాలు వచ్చి పై 
వాటిని ముంచివేసినవి! సినిమాలు వచ్చి నాటకాలను ముంచివెసినవి! నరసింహశాస్త్రి 
గారుల్లేఖించిన దొడ్డవరపు వెంకటస్వామి యిలాగా జానపదులనాకర్షించిన 
“బు[ర్రకధకుడు.” 


(గ్రంథప్రచురణము : 
వెనకటికంటె మంచిపద్దతులమోద ము(ద్రాలయాలు స్థాపింపబడినవి, 
వాటిలో ఒకటి స్టాపించినారు (1812) వావిళ్ళ రామస్వామిశాస్తిగారు _ దానిపేరు 
“ఆది సరస్వతీ నిలయము ద్రాక్షరశాల” అని నాకు జ్ఞాపకము.* వెనకటి కాగితాలు 
అచ్చు వగైరాలు మార్చి, అంతకంటె అభివృద్ది కనపరిచినారు శాస్తులుగారు. వీర్రు 
స్వయముగా సంస్కృతాం(ధ్రాలలో పరిశ్రమ చేసినవారు కాబట్టి, తప్పులు తక్కువగా 
అచ్చు పడటము తటస్టించినది. వీరు వ్రాసిన మనుచరిత్ర టీక యిప్పటికీ 
ప్రచారములో ఉన్నది. చక్కనిశైలిలో బాగుగా ప్రచురింపబడి పాఠకులకు మిక్కిలి 
పయోగముగానే ఉన్నది. వారి తర్వాత వారి కుమాళ్ళు వెంకటేశ్వరశాస్తిగారి సవకు 
పరిమితి లేదు. వారి తండ్రి గారు చేసినపనిని సహ(స్రముఖాలుగా అభివృద్దిచేసినారు. 
అచ్చేమి, బై బైండేమి, ప్రశస్తముగా ఉండటమే కాకుండా, తప్పులు చాలా తక్కువగానూ, 
గ్రంధాలు భిన్నభిన్న విషయాలమోదనూ ఉండి, సర్యాం(ధ్రదేశాదరణాన్ని పొందినారు. 
ఏరు చెన్నపట్నములో యే ఆంధ్రుల ఉద్యమమైనా ప్రథమస్త్థానములో ఉండి, దానికి 
చేయూత యిస్తూ ఉంటారు. ఈ విధముగానే మద్రాసులో ఉన్న తెనుగు 
ప్రకాశకులలో వేమూరు వెంకటకృష్ణమ్మ శెట్టిగారొకరు. వారి ఆనంద ము ద్రాక్షరశాల 
కూడా |ప్రసిద్దమైనదే! భాషా సేవకు కవియెంత అవసరమో ప్రకాశకుడు కూడా అంత 


*ః ఇంతకు పూర్వము కన్న డాం(ధ్రాలలో చిన్న చిన్న ముద్రాలయ స్తాపనము జరిగించారట. 
(వావిళ్ళ సంచిక : ఉపోద్దాతము) 


ఛ నెల్లూరులో ఒకమారు పౌరులు వీరి సారస్వత సేవకు ఏరి కభినందన పత్రము 
సనుర్వాంచ ప కోనియాడినారు. 


ప్రథమభాగము 41 


అవసరమైనవాడే! కాబట్టి వీరిసీవ మరవ తగ్గదికాదు. ఏలూరులో మంజువాణే 
ముద్రాక్షరశాల, కాకినాడలో సుజనరంజనీసరస్వతీ ముద్రాక్షరశాల మొదలైనని 
ఇట్టివె. 


మరికొందరు పండితులు : 


ఈ ముద్రాలయముల పోషణలో కొందరు పండితులుండేవారు. వారు 
పుస్తకాలకు పీరికలు మొదలైనవి (వ్రాస్తూ యధాశక్తిగా భాషా సేవ చేసేవారు. 
వీరందరు సామాన్యముగా గద్యరచయితలు. వీరి చేతిలో గద్యము మరి(ప్రాఢముగాక, 
అతిసులభముగాక, మధ్యరకముగా ఉండేది. శతఘంటం వెంకటరంగశా[స్తులు, 
దండిగుంట సూర్యనారాయణ శా(స్తులు, చదలవాడ సుందర రామశా[స్తులు, 
పురాణం హయ(గ్రీవశా స్ర్తి, నోరి గుర్లింగశాస్తులు** (1858-1912) తంజనగరం 
తేవప్పెరుమాళ్ళయ్య, + మొదలైనవారు పండితులూ, వ్యాకరణ వేత్తలూనూ, ఏరు 
రచించినవానిలో ఉపోద్దాతాలూ, పీరికలూ గాక భారత భాగవత రామాయణ 
వచనాలు చాలా (ప్రశస్తముగా ఉంటవి. విరందరూ కూడా మనకు వంద్యులే! వారి 
పీరికలు వారి పాండిత్యాన్ని తెలుపుతూనే ఉంటవి. అప్పటి విమర్శనా సాంప్రదాయాలు 


*ః ఈయన భగవర్గీతకు వ్యాఖ్య వ్రాసినారు. భారతము వచనముగా వ్రాసినారు. ఈయన 
అన్నకొడుకే కవి సమ్రాట్‌ నోరి నరసింహశాగస్తి, 
ఛ జననము 1872. వ్యవహార నామము తేవప్పెరుమాళ్ళయ్య 
దాస్య ఇ -దెవఠాజసుదిముణి: 
'కవి జీవితము (వ్రాసిరి. రామాయణ భాగవతము వచనశైలిని (వ్రాసి ముగించిరి, 
భారతమును గొన్నిపర్వముల వచనకాయ్యముగ రచించిరి. .....” 
తేవప్పెరుమాళ్లయ్యగారి (గ్రంధములు:- 


1. భగవద్గిత అర్థసహితము 5 వచన భాగవతము. 

2. వచన రామాయణము 6. వచన భారతము. 

3 మనువసుచరిత్రలకు మజీయు 7 నన్నయచోడుడు (జీవితము) 
ననేకములకు ఉపోద్దాతములు 8. కర్ల చరిత్రము (అము(ద్రితము) 

4 సర్వధర్మ సంగ్రహము. 9. చాటుపద్యములు, శ్లోకములు 


- చూ. ఆంధ్రసర్వస్వము సం.1. సం. 7 


42 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


వేరు. అందుచేత ఆంగ్రవిమర్శనా పద్దతులు వారిలో కనపడవు. అందుకాకాలమే 
ఉత్తరవాదిగాని వారి లోపముగాదు. 

విరేకాక కాలేజీలలోను, ఉన్నత పారశాలలలోను పండితులనేకులు తమరు 
ఆకిక ఉన్న కాలములో యధాశక్తిగా భాషాసేవ చేసేవారు. వేదము వేంకట్రాయశా(స్తి 
గారు (1853-1929) ౪ క్రిస్టియన్‌ కాలేజీలో ఉండి తమ రచనలను సాగిస్తూవచ్చినారు. 
జానవాటి కామశాస్తిగారు బెజవాడ హైస్కూలులో పండితులుగా ఉండి కాదంబరి 
పడ్యకావ్వముగా రచించినారు. ఆకొండి వ్యాసమూర్తి శాస్త్రిగారు (1860-1916) 


బహు గ్రంథకర్త+ సర్కారు నౌకరీచేస్తూ వావిలాల వాసుదేవశా(స్తిగారు£ ఉత్తర 


రామచరిత, మృచ్చకటికలు రచించి భాషాసేవచేసినారు.* కల్లూరి వెంకట్రామశా'స్తై 
నారు (1857-1928) వైయాకరణి అయి బాలవ్యాకరణ గుప్తార్ద ప్రకాశిక (వ్రాసి తన 
నము వెదజల్లి కీర్తి శేషుడైనాడు. పాడి వెంకటస్వామిగారు 'ఆం ధ్రాక్షరతత్వా'న్ని 


* ఈయన మనుమడు వెంకట్రాయశాసస్త్రి వీరి జీవితచరిత్రమును రచియించినాడు. 

శ. గంధాలు: మయూర సూర్యశతకము, భామినీవిలాసము; గంగాలహరి అనర్హ 

చంద్రోదయములు (నాటకములు), పరాశరస ట్రతి, బుతుసంహారము 

పె రాము), భారతఫక్క, భారతము (13 పర్వాలు), నైషధాం(ధ్రీకరణము (అసంపూర్షము) 
| - భారతి, డిశంబరు 1930 
ఒర శైలి నిర్దుష్టమై కరినముగనుండి నారికేళపాకమే యనిపించుకొనినది. 


అన ష్‌ 


వ మాతామహులు వర్యం అర్వైత (బ్రహ్మశాస్తిగారు (బౌన్‌దొరకు ఎద్యాగురునులు. 
ఉ రరామచరి త్రాంధ్రీకరణమేగాక ముముక్షుతారకము' 'జూలియస్‌ సీజరు" ఆం(ద్రీకరణాము, 
a (తం డ్రిగారినిగూర్చి), మాతృస్వరూపస్కృతి (కౌపర్‌కవి అనుకరణము), 
oe) రుక్మిణీస్మరణము (భార్యనుగూర్చి, రఘువంశాం(ధ్రీకరణను, 
ఎజర్లిరె.. ఎరి శిష్యులలో సుసర్ల అనంతరావు పచ్చయ్యప కళాశాలయం 

దాం కోపాధ్యాయులుగానుండి బై షా ప 
ed కను ఉపన్యాసములు (ఆంధ్రీకరణము) ముదద్రారాగ్ల 


a Vays rn? ల 
= చాచాను సెవంచె 
య 
ఇం! 


ల్ల 
అధ రోల అలి హొం 
చెటు మేనే గ ఈదు ఆ 


స 
b 


CK ( 
వ (|) J 


| 
| 
( 
{, 
పి 
¥y 


iG 


iJ 4 | 
ణ్‌. 


rr 


గి 


డు. దుగ్గిరాల సూర్యప్రకాశరావు, సర్‌-బి.యన్‌. శర్మగార్జుగాక 
లక్ష్మీనృసింహముగారు వీరి శిష్యులు! -భారతి, ఆంగీరస 


* 1920లో ఆం; దపా కరం “౯ 
౬ ఆం్రశ్రసారస్వతసభ వీరికి మహోపాధ్యాయబిరుదము నిచ్చినది 


శొసు అధ్యక్షపదవి నలంకరించినది విరొక్కరే! 


శ్‌ - 
mm స og 
రి ఆం టల కాం 


ప్రథమభాగము 


వారి కుమాళ్ళు శ్రీనివాసాచారిగారూ మద్రాసు నుంచి (1897) వైజయంతి అనే 


మాసపత్రికద్యారా మంజువాణీ విజయాదుల రచించి యధాశక్తిగా భాషాసేవ చేసినవా 


ఇచ వ 
గంంల ఫాంచనాల 


పట్నములో ఓ.వై. దొరస్వామయ్యగారనే శ ఆయన అనేక కథాపుస్తకాలు (వ్రాసినాడు 


CT ఆమో ల 


విశేషించి బంకించందద్రుడి 'ఆనందమఠం భాషాంతరీకరించినాడు ఇపుడు తెలుగులో 
(ప్రచారములో ఉన్నదిదే! 


రాజకవులు: 


శ్రీ శ్రీ శ్రీ విక్రమదేవ వర్మగారూ (జననము 1869), రాజా మంత్రిప్రగడ 
భుజంగరావుగారూ, బొబ్బిలి రాజాగారు ఎన్నదగినవారు. శ్రీ విక్రమదేవవర్మగారు 
మానవతీ చరిత్రాది (గ్రంధాలు, శ్రీకృష్ణార్దునియాది ద్యూర్ణికావ్యములు, శ్రీనివాస 
కళ్యాణాది నాటకములు రచించి మహాకవి యనిపించుకున్నారు. శ్రీజగన్మిత్రా 
నాటకశాల నిర్మించి నాటకకళా పోషకుడైనాడు. సాహిత్యస(మ్రాట్‌, కళాప్రపూర్త, 
డి. లిట్‌ అనే బిరుదనామాలతో విరాజిల్లుతూ ఉన్న మహాపండితులు ఏరు. ఆంధ్ర, 
ఉత్కళ, విశ్వవిద్యాలయాలకు భూరివిరాళాలిచ్చిన వదాన్యుడు! . లక్ష్మీకటాక్షము 
కలిగి జయపురము మహారాజులు కావడమే కాక, కవిపండిత పోషకులై ఉన్నారు. 
చాల నిరాడంబరులు. 


కీ.శే. రాజా మంత్రి ప్రగడ భుజంగరావుగారు బహుగ్రంథ నిర్మాతలు, 

1903 లో 'గృహలక్ష్మి' అనే మాస పత్రికను, 1914 లో 'ఇండగస్ట్రీ' లనే మాస పత్రికను, 
“మంజువాణి' అనే మాసపత్రికను నడిపినాడు. అనర్హరాఘవాద్యనేక నాటకాలను, 
క్రీస్తు చరి(త్రాది పద్య ప్రబంధా-ఎ రచించినాడు. ఈయనకు క్రైస్తవ మతమంటే 
చాల అభిమానము. పి. చెంచయ్య గారితో ఈయన కలిపి 'Heritage of India 
(గంథమాలలో ఆంధ్ర వాజ్మయ చరిత్రను ఆంగ్లములో రచించినాడు. సంపన్నుడయ్యు 
నిరాడంబరజీవి!* బొబ్బిలి మహారాజుగారు అనగా యిప్పటి వారి తాత, తన దేశ 
* ఈయనకు నందిరాజు చలపతిరావు గారికిని మిక్కిలి మైత్రి. నందిరాజువారు 


'మంజువాణీ' ముద్రణాలయము ద్వారా భాషాసేవ చేసినారు. విరు వ్రాసిన 'ఉపన్యాస దర్పణము” 
విద్యార్థుల కత్యంతోపకారిగా ఉన్నది. 'రాజకళింగగంగు' మొదలైన నాటకాలను రచించిన ప్రతిభాశాలి! 


44 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


యాత్రానుభవాలను “యాత్రాచరిత్ర” అని ఒకదాన్ని, యింకా యితర చిన్న 
[గ్రంధాలనూ రచించినారు. ఇంతకు కొంచెము దగ్గరగా జటప్రోలు సంస్థానాధీశులగు 
శ్రీ రాజా సురభి మాధవరాయలు చంద్రికా పరిణయమనే ప్రౌఢ ప్రబంధానికి 
విద్వట్టీకను వ్రాయించి ప్రచురించి తెనుగు కవుల కుచితముగా పంచి పెట్టినారు. 
ఈయన  సోదరులే వెంకటగిరి బొబ్బిలిరాజాగార్లు! వెంకటగిరి మహారాజాగారగు 
వెలుగోటిగోపాలకృష్ణయాచేంద్రులవారు పండితులూ రసజ్ఞులూనూ, గోపీనాధ 
రామాయణం వ్రాసిన వెంకటకవి యీ వెంకటగిరి ఆస్తానంలోనివాడే! ఈ యాచేంద్రుల 
వారు వెలుగోటివారి చరిత్రను వ్రాయించి భాషాచరిత్రలకు మిక్కిలి సేవజేసినారు. 
దీనిని డాక్టరు నేలటూరి వెంకటరమణయ్య గారు విలువైన పీరికతో ప్రచురించినారు. 
పీఠికాపురము కూడా పండితులకూ కవులకూ పోషణ యిస్తూ వచ్చినది. ఇంతకు 
కొంచెము పూర్వము ఆనందగజపతి హయాములో విజయనగరము పండితులకూ, 
కవులకూ రంగస్టలముగా ఉండేది. ముడుంబ నరసింహాచార్యులుగారీ (1840- 
1927) రంగములో ఉన్న నటుడే! 


ఈ కాలానికి దగ్గిరగా బందరులో కృష్ణా జిల్లా సంఘమొకటి కొందరు 

పెద్దలు కలిసి స్తాపించినారు. వారు'కృష్ణా పత్రిక'అనే ఒక వారప[త్రికను నడపటము 
లు 0 

ప్రారంభించినారు. అది శ్రీ ముట్నూరి కృష్ణారావు గారి చేతిలోనికి వచ్చి సాంఘిక, 
రాజకీయ, భాషాసేవ అమోఘముగా చెయ్యటము మొదలుపెట్టినది. ఆంధ్ర 
సంస్కృతికి పనిచేసిన పత్రికలలో కృష్ణా పత్రిక + అ(గ్రస్తానము వహిస్తున్నది. జాతితో 
కూడా ప్రక్కన నడుస్తూ జాతిని కూడా నడిపిస్తూ అన్యోన్యముగా ఉండి జాతియ 
జీవనములో పాల్తొన్నదీ పత్రిక. ఈ పత్రిక చేసిన సేవను గూర్చి మళ్ళీ ముచ్చటించుకొనే 
అవకాశము వస్తుంది. ఈ శతాబ్లానికే వావిలకొలను సుబ్బారావుగారు “ఆం(ధ్రవాల్మీకి 
రామాయణము”, జనమంచి శేషాద్రిశర్మ గారు “బ్రహ్మాండపురాణము”, శ్రీపాద 
కృష్ణమూర్తి శాస్త్రిగారు “శ్రీకృష్ణభారతము” వ్రాయడము సాగించినారు. పానుగంటి 


+ 1902లో కొండా వెంకటప్పయ్య పంతులు గారిచేత పక్ష పత్రికగా స్టాపింపబడి తర్వాత 


వార పత్రిక అయి ముట్నూరి కృష్ణారావుగారితో ఐక్యం పొందింది. ఇప్పటికీ అవిచ్చిన్నముగా 
సాగుతూ జాతి జీవనానికి తోడ్పడుతున్నది. 


ప్రథమభాగము 45 


లక్ష్మీ నరసింహారావుగారు తమ హాస్యపూరితాలైన విమర్శనలూ, నాటకాలూ 
ప్రారంభించినారు. చిలకమర్తి లక్ష్మీ నరసింహముగారు తమ నవలా రచన కూడా 
మొదలు పెట్ట కొన్ని (వ్రాసి బహుమతులు కూడా పొందినారు. 


పరిణానుము : * 


ఈవిధముగా 20 శతాబ్దము ప్రథమ సంవత్సరాల వరకు భాషా 
సారస్వతాలలో పరివర్తనము కలుగుతూ వచ్చినది. వెనుకటి శతాబ్దము చూస్తే ఉన్న 
నిరుద్యోగానికీ, ఈ అభివృద్ధికీ తారతమ్యము చెప్పనలవి కాకుండా ఉన్నది. 
భాషాసేవకులు బయలు దేరినారు. (ప్రచురణము బాగా సాగుతున్నది. పత్రికలు 
స్టాపింపబడినవి. 

నవల, నాటకాలు తలలెత్తినవి. తెలుగు శైలికి సౌలభ్య మలవడినది. 
స్వీయచరిత్ర బయలుదేరినది. వచనరచన విరివి అయినది. అభివృద్దితో పాటు 
అసంతృప్తివీజాలు కూడా దేశీయుల హృదయ క్షేత్రాలలో పడినవి. ఇవి యెట్టి 
పరిణామాన్ని పొందినవో చూదాము! 


* ‘The period from 1840 to 1900 was marked by the increasing activity 
of a band of scholars who in addition to original productions of great value 
helped to conserve all that was best in Telugu literature, and brought it within 
the reach of an ever growing circle of readers. 

(K.R. in Triveni, Jan.-1929). 


నవ్యాంధ్ర సాహిత్య పీథులు 


3 
20 శతాబ్ద ప్రథమవింశతి వత్సరములు : 


వెనుకటి సంధికాలపు పరిస్థితులీ శతాబ్దములోనికి అనువృత్తాలయినవి. 
ఈ కాలములో మొదటి సంవత్సరాలలో జరిగిన కొన్ని విషయాలు వెనుకటి 
అధ్యాయములో వచ్చి ఉండవచ్చును. సారస్వత వీధులను నిష్కర్ష చేయడము నా 
పని. ఒక్కొక్కప్తుడొక కావ్యరచనా కాలము 5,10 సంవత్సరాలు వెనక ముందుఅయినా, 
నా ఆశయానికి భంగ మెంత మాత్రము కాదు. 


20 శతాబ్ద ప్రవేశము నాటికి భాషా విషయములో, సారస్వత విషయములో, 
అనేక నూతన సన్నివేశాలు కలిగినవి. వాటిని మనవి చేసినాను. వాటి పరిణామాలను 
ఆనుపూర్విగా మనవి చేయ్యాలని సంకల్పము. ఈ (ప్రధమ సంవత్సరాలు భాషకూ, 
సారస్వతానికీ, గొప్ప కాలము. చలనము అభివృద్ది సూచకము. భాషా సారస్వతాలలో 


తర్వాత యెన్ని త్రోవలు కనుబడుతున్నవో, వాటికన్నిటికీ బీజాలు యీ కాలములోనే 
పడిన వనవచ్చును. 


సంఘ, భాషా, సారస్వత సంస్కరణముతో పాటు అనేక ఉ(ద్లంథాలను 
రచించడము కూడా ఈవత్సరాలలోనే జరిగినది. 


మతబప్రవము : సంఘసంన్కారము = 

కందుకూరివారి బ్రహ్మమత (ప్రచారము, పూర్వాచార విమర్శనము, 
ప్రజల హృదయాలలో కల్లోలము కలుగ జేసినప్పటికీ, మత మనేది వదలటము 
సులభముగా జరిగేది కాకపోవడముచేత, (బహ్మమత (ప్రచారముకంటె, సంఘ 
సంన్కారము ప్రజలను ఆకర్షించినది. మతము మార్చుకోకుండా సంఘము 
అభివృద్దిపాందే మార్గాలాలోచించినారు పెద్దలు. వీరేశలింగముగారు చూపించే 


(ప్రధమభాగము 47 


లోపాలలో ముఖ్యమైన వాటిని సవరించుకొంటే సరిపోతుందని తోచినది. విగ్రహారాధన 
నిరసనం మాత్రము అందరికీ నచ్చలేదు. పురుషుల కెలా ఉన్నా, (స్రీలకు మాత్రము 
అది పెద్ద విప్ల్రవముగా కనిపించినది. పురుషులు సంస్కార చికీర్షువులైనా (స్త్రీలు 
కూడా ఆచిత్తవృత్తులు కలవాళ్ళయితేనేగాని ఆ సంస్కారము అమలు కాదు. జన 
సంఖ్యలో సగము వంతు స్తీలే! ప్రకృతి కన్ను తెరిస్తే పురుషుడేమి చేయలేడు! 
(ప్రకృతి స్వరూపిణి (స్త్రీ! ఆమె యింటింటా అవవతరించినప్పుడు ఆమె విలులేదంటే 
యే పరివర్తనము సాగుతుంది? (స్త్రీలు పూర్వాచారాన్ని ఇంకా పురుషులంత 
ఉల్లంఘించటము లేదు. కాబట్టే మన సంస్కృతి నిలిచి ఉండటమైనది. (స్త్రీలు కూడా 
ఇంగ్లీషు విద్యాపరనముచేత తమ నమ్మకాలను మరచినట్లయితే, ఇప్పటికప్పుడే 
భారతదేశము యూరపు యొక్క ప్రతిబింబమయ్యేదే ! * విరేశలింగము గారి మత 
పరివర్తనము సంఘ సంస్కారముగా మారడము (స్తీలవల్లనే! వాళ్ళు చూచీ 
చూడనట్టున్నారు కాబట్టి మగవాళ్ళు చేసే పని సాగినది! బాల్యవివాహ నిరసనము, 
(స్రీ విద్య, తప్పక ఆందోళన చెయ్యవలసిన అంశాలే అని పెద్దలు చాలామంది 
నిశ్చయించినారు. ఏటికి విధవా వివాహము కూడా- మనస్ఫూర్తిగా కాకపోయినా - 
కలిపెనారు. కాబట్టి యీ మూడు కార్యాలనూ సాధించటానికీ సంఘ సంస్కరణ 
సభను స్టాపించినారు. ఆ కాలములో ప్రతి సంవత్సరము ఒక ఊళ్ళో రాజకీయ సభ 
జరిగేది. దానికి అనుబంధముగా ఒక సంఘ సంస్కరణ సభా, చెదరి అక్కడక్కడా 
ఉన్న వాళ్ళంతా కలిసి ఒక ఆస్తిక సభా, (స్త్రీల సభ, జరుగుతూ ఉండేవి. ఈ మూడు 
సభలు ఏక కాలములో జరుగుతుండడముచేత జనము కనబడేవాళ్ళే గాని ఆచరణ 
దగ్గిరకి వచ్చేటప్పటికి చాలామంది జారిపోయేవాళ్లు! మళ్ళీ సంవత్సర సభ నాటికే 

*£ ఈ సందర్భములో కృష్ణా పత్రిక ద్యారా ముట్నూరి కృష్ణారావుగారు చేసిన పని చాలా 
గొప్పది. బ్రహ్మ సమాజము ద్వారా జరిగే మనవాళ్ళ సాంప్రదాయ నిరసనాన్ని సత్సంప్రదాయ 
(పదర్శనము ద్వారా వాళ్ళ కళ్ళ యెదుట చూపి, దాన్ని అరికట్టడానికి మిక్కిలి పరిశ్రమ చేసినాడు. 
జాహ్యతంత్రాల మోది నుంచి దృష్టిని మళ్ళించి స్వచ్చ భారతీయ సంప్రదాయాల మోదికి 
యువకుల దృష్టిని నిగిడించేటట్టు చెయ్యడములో సనాతనుల మనుకునే వాళ్ళ కంటే యాయన 


కృషి చాలా కార్యకారి అయినది. ఈయన 23-6-45 తేదీని పరమపదించి ఆం(ధ్రదేశమునకు 
అత్యంత దుఃఖము కలిగించినాడు. ఈ కొరత ఆంధ్రదేశానికి తీరనిది. 


48 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఉత్సాహము! ఇట్టా ఉండీ ఉండకుండా జరిగినది శ్రీ పంతులవారి చికీర్షిత 
పరివర్తనము. 


చిలకమర్తి లక్ష్మీనరసింహం : 

ఈ సంస్కర్తలు ఇంగ్లీషు పండితులుగాన మహామహులలో కొంద 
రాంధ్రభాషాభిమానులున్నారు. వీరిలో చిలకమర్తి లక్ష్మీ నరసింహంగారు (1867- 
1046) ముఖ్యులు.+* చిలకమర్తి వారు సుప్రసిద్ద పండితులు. పురాణ పండ 
మల్లయ్య శాస్త్రిగారి మేనల్లుడు. వీరి కలము చాలా చలాకీ కలది. లెక్కించి చూస్తే 
ఈయన వ్రాసిన పేజీలు దాదాపు వీరేశలింగంగారు వ్రాసినన్ని, ఉన్నవి. వీటిలో 
నవలలూ, నాటకాలూ, వ్యాసాలూ, కథలూ, (ప్రహసనాలూ, లెక్కకు మిక్కిలిగా 
ఉన్నవి. ఈయన ప్రథమాంధ్ర నవలా రచయితల్లో ఒకరు. “అహల్యాబాయి' 
'సౌందర్యతిలకి, 'రామచంద్ర విజయము”, 'హేమలతి, _“కర్ఫూరమంజరి', 
'గణపతి' మొదలైన చక్కని నవలలను రచించినారు. నవలా రచనములో 
యీయనకు “స్కాటు” ఆదర్శకుడు. ఆయన నవల వలె విరివి చారిత్రక 
పునాదులుగలిగి, హరాత్పన్నివేశాలతో కూడి, మొదటి చిక్కు తుదకు విడడము 
మొదలైన లక్షణాలు కలిగి ఉంటవి. ఈయనను “ఆంధ్రస్కాటు” అని పిలిచే వారు! 
౫ 1906 లో మనోరమ” అనే మాసపత్రిక 1907 లో 'దేశమాత' అనే వారపత్రిక, 
'సరస్వతీ' పత్రిక నడిపినాడు, రాజమండ్రి నుంచి ్రహ్హాద నాటకం, కర్పూర మంజరి(2భా) 
ఈయనచేత పూర్తి చేయించి తర్వాత 1928 లో షష్టి పూర్త్యుత్సవము చేసినారు వేమూరి 
విశ్వనాథశర్మ, పాలకోడేటి గురుమూర్తిగారలు. 

చూ: విస్సా అప్పారావుగారి వ్యాసము. భారతి, జులై, 1946. 
* ఏరి జీవితములో చేసిన మహత్కార్యాల నివిధంగా విభజింపవచ్చు:- 
పారశాల నిర్మాణము - పత్రికా నిర్వహణము - హరిజన సేవ - (1909 - 22) 
రామమోహన పారశాల స్థాపన - సంస్కరణోద్యమము - స్తీ విద్య ప్రోత్సాహము - దేశీయోద్యమము 
- సారస్వత - నాటక సమాజ స్టాపనము. 
చిలకమర్తి వారి (గ్రంధములలో : కీచక వధ (వచనము) - మొదటి నాటకము. 


(ద్రౌపదీ పరిణయము, శ్రీరామజననము, గయోపాఖ్యానము, పారిజాతాపహరణము, 
ప్రసన్న యాదవము - ఇత్యాది వీరి నాటకములు ఆంధ్రుల మన్ననలందినవి. 


(ప్రధమభాగము 49 


ఇదిగాక యీయన ప్రధమాం(ధ్రనాటక రచయితల్లో కూడా ఒకరు. “ప్రసన్నయాదవ, 
(ప్రచండయాదవ, పారిజాతాప హరణాలూ” స్వతంత్ర నాటకాలు, మొదట మొదట 
బాగా ప్రజలను ఆకర్షించినవి. * 

వీటన్నిటికంటె “రాజస్థాన కథావళి”ఈ (వ్రాసి యువకులలో దేశభక్తిని 
ఆకాలములో పురికొల్పినవాడీయన. ఇది ఒక గొప్ప కార్యము.వీరి శైలి చక్కని 
వైదర్భీరీతి కలది. అప్రయత్నలబ్దమై రసవంతముగా ఉంటుంది. ఈయన 
నాటకాలలో సందర్భోచితముగా తన విగ్రహారాధన నైరస్యము ప్రకటిస్తూ వచ్చినాడు. 
సన్నివేశానికి తగ్గట్టే వుంటుందీయన దూషణము. శ్రీకృష్ణుడిని నరకాసురాదులచేత 
దూషింపిస్తాడు. పారిజాతాపహరణములో సవతుల పోట్లాట చాలమనోహరముగా 
ఉంటుంది. ఈయన సీస పద్యాలు శ్రీనాధుని వాటివలె చాల వరకూ సమత కలిగి 
రసవంతముగా ఉంటవి! ఒకొక్క చోట చక్కని ప్రబంధ కవిత్వ పోకడలూ 
కనబడుతూ ఉంటవి ! వీరేశలింగముగారి శైలివలె ఈయనిది కూడా సౌలభ్యముతో 
కూడి ఉంటుంది. (ప్రసౌదగుణము కలిగి ఉంటుంది. “లులాయశతకి” పరివర్తనము 
చక్కనిపాకములో ఉన్నది. ఉ(ధ్లంథరచయితల్లో చేర్చతగినవారు. :. 


ఈయన నెజీగినవారు ఈయనను (పేమించకుండా ఉండలేరు. 
రాజమహేంద్రవరము హిందూసమాజములో శ గంగరావి చెట్టు (క్రింద కూర్చున్నప్తు 
డీయన సంభాషణ చాలా ఆనందకరము. ఈయనను జాన్‌సన్‌తో పోల్చవలె 


౫% నాటక సంఘాలు కూడా చాలా విరివిగా ఆడేవాళ్ళు. బందరులో “రామమోహన 
ధియేట్రికల్‌ కంపెనీ” వారు తప్పక నరకాసురవధను నరకచతుర్దశినాడు ఆడేవారు. ఇదియొక 
ఆచారముగా పెట్టుకొనినారు. కొందరు ఈయన వ్రాసిన నాటకాలాడడములో చాలా 
పేరుమోగినారు. బెల్లంకొండ సుబ్బారావుగారు శ్రీకృష్ణ పాత్రధారిగా చాలా కీర్తి పొందినాడు. 
సామాన్యముగా (ప్రతి విద్యార్థి యితరుడు కూడా ఈ నాటకాల్లోనించీ కొన్ని పద్యాలైనా కంరతా 
పెట్టేవాడు.“అల్లుడా రమ్మని” సామాన్యముగా అందిరి నోళ్ళలోనూ ఉండేవి! ఈవిధముగా 
స అధర యేవో" “హరిశ్చంద్ర” మొదలైనవి కొన్ని తప్ప వీటివలె ప్రజలనాకర్షించలేదు ఇప్పటికి 

“గయోపాఖా నము” అక్కడక్కడా ప్రదర్శింపబడుతూనే ఉంటుంది ” 

ఈ ఇంగ్రీషులోని ట్రాడ్‌ అనే దొర (వ్రాసిన (గ్రంధానికిది అనువాదము. 

ఈ స్తాపనము, 1889. ఆ సంవత్సరమే “కీచకవధ” అనే వచన నాటకము కూడా 

వెలసినది. 


50 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ననిపిస్తుంది అప్పుడు. ఈయన కంరస్వరము విని మనుష్యులనుర్తి గుర్తిస్తాడు. 
ఈయన ఒక వ్యక్తి కాడు. ఒక సంస్థ అనవచ్చును. ఈయనతో కూడా ఎప్పుడూ 
పదిమందికి తక్కువ ఉండరు. పరమెశ్వరుడు నేత్రాన్నే ప్రసాదించినట్టయితే 
ప్రపంచానికి అత్యుపకారముగా ఉండేది. ఈయన (బ్రహ్మసమాజము అవ్యక్తముగా 
ఉన్నా, సంస్కార ప్రియత్వము, సహృదయత్వము, విశ్వ (ప్రేమ, ప్రతి వాక్యములోనూ 
వ్యక్తమౌతూ ఉంటవి. ఈయన హృదయము (ప్రపంచమంత విశాలము. నిరిది 
సహజ (ప్రకృతి (ప్రేమ. 'గొప్పదయాశాలి' 'ఆపద్పాంధవుడు' చిన్నపిల్లవాడు కూడా 
ఆయనవల్ల ఆనందము పొందుతాడు. ఈయన గొప్పవక్త. పట్టుకుని తీసుకుని 
వెళ్ళి వేదిక యెక్కిస్తే అనర్గళధారల గంగాలహరివలె యీయన వాణి విజృంభించి 
శ్రోతలకు కర్షపేయము చేసేది. ఈయన గద్య పద్య శైలి కూడా గంగాలహరి వలె 


అనర్గళము. వీరేశలింగముగారి నడకలో నడుస్తూ ఆయన పనిని సాగించటానికి 
ప్రయత్నించిన వారిలో ముఖ్యుడు!* 


మంగిపూడి వేంకటశర్మ శ 


మంగిపూడి వేంకటశర్మగారి (1882 జననం) వాణీ, లేఖినీ కూడా, అనాధుల కొరకూ, 
అనాధలకొరకూ పొంగిపొర్రిపోయినవి. ఈయన “బాల వితంతువిలాపము' 
చదివితే (ప్రతి వాడికంటా నీరుగారవలసినదే! ఈయన ముందు రాబొయ్యే భావ 


కవిత్వాన్ని తాడుకట్టిలాగి నూతన యుగాన్ని దగ్గరకు తెచ్చినాడు. ఈయన (వ్రాసిన 
A 
(ప్రబొధ గీతాలచేత దేశం ఉతేజితమైంది. 


“మడ్డుకత” చదువుతూ ఉంటే ఒళ్ళు జలదరిస్తూ సానుభూతితంత్రి 
చదువరులలో (మోగుతూ ఉంటుంది. అగ్ని పరీక్ష, పశ్చాత్తాపమూ, యెంతటి కఠిన 
ర ల్‌ లట నంత ఇ SII TITTIES 


రీ ఒకమారు నా కంర స్వరం విని “ఓహో! సీతారామయ్య గారా! మో తంజావూరు 


చరిత్రమంతా చదివినానండోయి; బాగా ఉంది” అన్నారు. నేను ధన్యుడనని 
నమస్కరించినాను. 


1944 సంవత్సరము డిసెంబరు నెలలో ఆంధ్రదేశ అభ్యుదయ రచయితల 
సంఘమువారు ఈయన స్వీయచరిత్రను (ప్రకటించి వెయ్యారులతో సనా ్యనించినారు. 
ఆంధ్ర కవిలోకాన్ని దుఃఖములో ముంచి 1946 లో దేహాన్ని వదలినారు. 


ప్రధమభాగము 51 


హృదయాన్ని అయినా కరిగిస్తవి. ఆం(ధ్రదేశంలో యెవ్వరూ కళ్ళు తెరవక పూర్వము 
హరిజన సమస్యను లేవదీసి, అస్పృశ్యత కోసము, నిమ్నజాత్యుద్దరణము కోసము, 
కష్టించిన వ్యక్తి ఈయన. ఈయన “నిరుద్ద భారతం” అనే గ్రంధాన్ని వ్రాసినాడు. * 
అది చదువుతుంటే గాంధీగారి హరిజన పత్రిక చదువుతున్నట్టు ఉంటుంది. 
ఈయన బంధువు లీయన సంస్కరణాన్ని చూచి సహంచలేక వెలి వేసినారు. 
ఈయన అత్యంత త్యాగి. ఈయన “సానుభూతి” అనే కావ్యంలో 

“వస్తువులన్నియు పోనీ 

పస్తుండగ వచ్చుగాని, ప్రాణపదములౌ 

పుస్తకములు తడియగ గని 

వాస్తవ వాస్తవ్యుడగు నెవండు సహించున్‌” 

అని చెప్పి స్వీయ చరిత్రను వ్రాసుకున్నట్టు కనపడుతుంది. వందేమాతరం, 
టు 

చమత్కార చంద్రిక, గోకలాపము, దుర్గావతి మొదలైన పద్య కావ్యాలు రచించినాడు. 
దారిద్ర్యాన్ని ఒడిగట్టుకుని సాహిత్యానందములో తేలుతున్న వ్యక్తి! మనుష్యుడు 
ఆహారమువల్లనే జీవించడు, విజ్ఞానము వల్ల కూడా జీవిస్తాడనే గట్టి నమ్మకము 
కలవాడు. ఈయనకు (స్తీ విద్య అంటే అమిత అభినివేశము. “నీతి కధామంజరి' 
" “స్త్రి ధర్మబోధిని” అందుకని వ్రాసినవి. సరసమైన శైలిలో పరిణతప్రజ్ఞుడు. 


రాయసం వెంకటశివుడు : 


ఈయన (జననం 1870) వార్దక్యంలో తన అనుభవాలను (ప్రపంచానికి 
(గ్రంధాల మూలముగానూ, వ్యాసాల మూలముగానూ, అందజేస్తూ ఉన్నాడు. తమ 
గురువుగారైన వీరేశలింగముగారి చరిత్ర వ్రాసి గురు బుణం తీర్చుకొనినాడు. 
చదువుతూ ఉంటే ఉదాత్తముగా హృదయంగమముగా ఉంటుంది. (స్తీ విద్య 
యీయనకు అభిమాన విషయము. 





ఈ 'ఏరమతి', 'పుష్పవేణి', 'కర్మదేవి', “మార్కండేయ” మొదలైన అనేక నాటకాలను, 
'గాంధీ శతకము”, 'భరతమాతృశతకము', 'ఆంధ్రమాతృశతకము', హరినాథ శతకము’ 
మొదలుగా అనేక శతకాలను రచించినాడు. ఈవిధముగా శతాధిక (గ్రంధకర్త 
అనిపించుకొనినాడు. 


ఈ విధముగా ఎందరిని గూర్చి ప్రజా సంపుము అనుకొనటానికి 
చెప్పలేము! 


కవుతా శ్రీరామశాస్త్రి : 

ఈయన కూడా పైవారి వంటివాడే. సంస్కార ప్రియుడు. స్వయముగా 
సంస్కరణా న్నాచరించినాడు. ఈయనను సుప్రసిద్ద దేశభక్తులలో చేర్చవలె. 
ఈయన గొప్పవక్త బంగళా విభజనాందోళనములో ఈయన చేసిన శే 
అ(ప్రతిమానము. బంకించందద్రుని “వందేమాతరం” గీతము పాడడములో ఈయ 
మిక్కిలి సమర్షుడు. ఏ సభలోనైనా ఈయనే ప్రథమములో గీతము పా 
-ఈయన మంచి భక్తుడు. సుప్రసిద్ద భక్తుడైన అశ్వినీ కుమారదత్తుగారి గ్రంథాలనియన 
అనువదించి బందరులో “సరస్వతీ నికేతని” మనే పేరుగల స్టలాన్నించి 
(ప్రచురించినాడు. ఇంతేకాక 'భారతీ' స్టాపనానికి పూర్వం ఈయన తన సర్వస్తనుంతా 
ఖర్చు పెట్టి బందరులో “శారద” అనే మాసపత్రికను 1923 లో స్టాపించి నడిపినాడు. 
పత్రిక మిక్కిలి ఉత్తమ (శ్రేణిలో చేర్చతగినది. వ్యాసాలేమి, చిత్రాలేమి, మిక్కిలి 
ఆదరణీయాలుగా ఉండేవి. పాపము లక్ష్మీ పుత్రుడు చెయ్యవలసిన పని బిదవాడు 
చేస్తే ఆదరము వస్తుందా? చెప్పకూడదు గాని విశ్యదాతవంటి ధనికుడు ఈయనకు 
ఏ మాత్రము చేయూత యిచ్చినా మనిషి తట్టుకునేవాడే! విశ్వదాత యీయన 
విషయములో వైముఖ్యము వహించటము విషాదకరము. పత్రిక అంతరించినది. 
భక్తి ప్రధానాలుగా అనేక (గ్రంథాలు రచించినాడు. (స్త్రీలకు పనికివచ్చే (గ్రంథాలు 
కూడా (వ్రాసినాడు. ఇటీవలే 1947 లో స్వర్గస్టుడైనాడు. 


ర్రి 
కొందరు (ప్రలు : 
కొందరు స్త్రీలు ఫీరేశలింగముగారు స్త్రీ విద్యకు చేసిన పనిని అందుకొని 
నిర్వర్తించినారు. వీరిలో పులుగుర్తి లక్ష్మినరసమాంబ,* కొటికలపూడి సీతమ్మ, 
తనే న స స ED న 


fh 
వి 
ర్ట 


4 1. మహిళా కళాబోధిని, 2. పాతివ్రత్యము, 3. మంగళహారతులు రచించినది, 
“సావిత్రి” పత్రిక నడిపినది. 1925లో స్టాపితమైనది. 


54 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


క్ర బాలాంత్రపు శేషమ్మ, మాడభూషి చూడమ్మ, కళ్ళేపల్లి వెంకటరమణమ టై మొసలిగంటి 
రామాబాయమ్మ॥ః గార్డు యెన్నదగినవారు. ఏరు రచనల ద్యారా, పత్రికల ద్యారా, 
స్రీ విజ్ఞానం చాలా ప్రచారం చేసినారు. వీరే గాక శ్రీ కొమ(ర్రాజు లక్ష్మణరావుగారి 
సోదరి శ్రీమతి బండారు అచ్చమాంబగారు (స్త్రీల ఉద్యమముకోసము చాలా 
పాటుపడినారు. ఆదర్శ స్త్రీల కథలను “అబలా సచ్చరిత్ర రత్నమాల” అనే పేరుతో 
ఆమె రచించినది. |] అనురూపులైన సోదరున కనురూపయెన సోదరి! గుండు 
అచ్చమాంబ + అనే ఆమె పాటలు పద్యాలు వ్రాసి (స్తీ విద్యకు తోడ్పడినది.4 
ఈవిధముగా ఏరేశలింగముగారి పనిని వీరంతా కొనసాగించినారు. వీరి యొక్క 
యితరులయొక్క, కృషి కొంత వరకు ఫలించినదిగాని, అనాదిసిద్దముగా సంఘములో 
ఉన్న బాల్య వివాహదురాచారాదులను రూపుమాపటము సామాన్య కార్యము కాదు! 
శారదా చట్టము ప్యాసైన తర్వాత కూడా యిప్పటికీ ఆగకుండా ఉన్నది యీ 
ఆచారము. కట్నపిశాచము కూడా ఆడపిల్లల తండ్రులను పీక్కు తింటూనే ఉన్నది. 
చదువుకున్న తండ్రి కుమాళ్ళలోనే యిది యెక్కువగా ఉన్నదనటానికి సిగ్గు 
వేస్తున్నది! (ప్రజల మనస్సులలో పరివర్తనము అన్నిటికంటె అవసరము. అది 
కలగడము అతికష్టము. (స్తీ విద్యను గూర్చి మాత్రము కందుకూరివారి కషి 
సఫలమైనది. మిగిలిన ఆశయాలు ప్రజలలో అంతగా ఫలవంతాలు కాలేదు. కాని 


క్రీ “సాధు రక్షణ శతకము రచించెను. అంతేకాక లేడీ జేన్‌గ్రే అను ఆంగ్ల కావ్యము 
ననుసరించి 1915 లో ఆంధ్రకావ్యమున్ను, అహల్యాబాయి, ఉపన్యాసమాలిక, ఉన్నత (స్త్రీ విద్య 
కందుకూరి వీరేశలింగము చరిత్ర మొ నవీన (గ్రంధములను రచించెను.” 

ఆం(ధ సర్వస్వము 

*  హిందూసుందరి 1902 లో స్టాపితము. ఇప్పటికి నడుస్తూనే ఉంది. 

| “బీదకుటుంబము” అనే వచనమును కూడా రచించినది. 

1 అచ్చమాంబగారు రళించిన యితరములు: శమంతకమణి, రామేశ్యరయా(త్ర చరిత్ర, 
సత్కథామంజరి. 

* ఏరేకాక కాకాణి వెంకట నరసమ ఫ్రై కళెపలి వెంకట రమణమ శ్ర జూలూరు తులశమ్మ, 
మామిడన్న సుభద్రమ్మ, బుర్రా సూరమాంబ మున్నగు కవయి(త్రులున్నారు. కె లక్ష్మమ్మ 


“వరమాతలు” అనే గ్రంథాన్నిరచించినది. దౌల్తాబాదు హనుమాయమ శ్రలనే ఆమె 'మన్వంతరము' 
లనే (గంధము రచించినది. 


ప్రథమభాగము వ 


ఒక్కటి మాత్రము కలిగినది. అటువంటి పనులు చేసినవాళ్ళను చూస్తే అసహ్యించు 
కోవడము, బహిష్కరించటము, మొదలైన పనులు మాత్రము ఆగినవి. సముద్ర 
యానము వలెనే, శిష్టుల యిండ్లలోనే ఇటువంటి పనులు జరగటమంటేనూ, వాటి 
కంతగా (ప్రాముఖ్య మియ్యటము లేదంటేనూ, పంతులవారికీ జయమన్న మాటే! 
వెనుక చెప్పినట్టు పూర్వ సంప్రదాయాలమిద, ఆచారాలమీద, ప్రత్యయము చాలా 
సళ్ళినది. అభిప్రాయ స్వ్యాతంత్ర్రము ఎక్కువైనది. అపనమ్మకము (ప్రబలిపోయినది. 
ఇంగ్లీషు (గ్రంధాలూ, (వ్రాతగాండ్లూ అంటే పీతి (క్రమముగా హెచ్ళనది. ఆంగ్రేయులు 
చేదా మనుకున్న వైజ్ఞానికవిజయచిహ్నోలివి! 


ఆ(ధ్రంధరచనము - వాజ్మయవిస్పతి 2% 

ఒక వైపున సంఘసంస్కార (ప్రచారము, పూర్యాచార నైరస్యము, జరుగుతూ 
ఉండగానే ఉ(ద్లంధ రచనం కూడా జరుగుతూ వచ్చినది. వెనుకటి శతాబ్దములోనే 
(వాయటము (ప్రారంభించిన కొందరు మహామహుల (వ్రాతలు సాగుతూనే ఉన్నవి. 


వాబలకొలను సుబ్బారావు : 

వావిలకొలను సుబ్బారావు (1863-1936) గారిది నెల్లూరు. ఈయన తన 
ఆం(ధ్రవాల్మికి రామాయణాన్ని పూర్తి చేసి “ఆంధ్ర వాల్మీకి” అనే బిరుదును 
పొందినాడు! ఈయన రామాయణాన్ని వాల్మీకి మల్లేనే దత్త మండలాల్లో పారాయణ 
చేస్తూ ఉంటారు. మడికి పనికి వచ్చేటట్టుగా భగవర్షీతల వలె కిత్తాని బైండుచేసిన 
(గ్రంథాలున్నవి. ఈయన శరీరచ్చాయలో, నేత్రవిన్యాసములో, యెంత వికృతముగా 
కనపడే వాడో,అంత (ప్రతిభాశాలి. ఎల్లప్పుడు పుస్తకవ్యాసంగం తప్ప వేరే పనిలేదు. 
అంతర్ముఖుడు. అఖండ రామభక్తుడు. * 


ఈయన పూర్వఫక్కీని కుమారాభ్యుదయము మొదలైన ప్రబంధాలు వ్రాసినాడు. 
౫ “కొందరు తెలుగు కవులు” (జొ.స) భారతి 1939 సెష్టెంబరు 


ఈ “శ్రీ భారతి” (1900) 'భక్త సంజీవని” (1919) అనే మాస పత్రికలను స్థాపించి 
నడిపినాడు. 


56 నవ్యాంధ్ర సాహిత్య దధ 


సు ప = పరిణయమనే నాటకము చాలా ప్రదర్శనానురి రూలమునానూ, తస. ఆచ: 
నూ రచించినాడు. ఈయన తన రామాయణాన్ని ఒంటనుట్టి | తంతాను చసన! 


(0 


ంకెితమిచి se పోతన్నగారి (గ్రామము ఒంటనుట్టని యూయిున గట్టు సివన్యువమ్ను, 
అది కాదనే. వాళ్ళను) సహించేవాడు కాడు. ఆ కోదండారామనసా SE 
తన ఆయ్యలరాజు రామభ(ద్రులు ఈయనకు ఆదర్శ DEE చలి 
కఎత్పంల్‌ భక్తి ప్రధానరస మౌటచేతా, తాను మహాభిరుయుగుట చితా, ఓయు 

కనకు ఆ పెట్టుకొని వ్రాసినాడు. పోతన్నను లాష్షణిక ఎగా ఆంగ పం చది 
ఆపి కవిని ని 'తుచ్చు' డన్నాడీయన చొయన రామాయణము, రంయును పైరును 
(వాసుదాసు) ఆంధ్ర సారస్వతములో చిరస్తాయి చేసినది. తయిను ఇషా గర 
తెంచిన మార్గము యధామాత్సకం. మాతృకలో శే శ్రష ఉంటే పద్యంలో శేష గ ను, 


మాతృక యెంత రసవంతంగా ఉన్నదో అంత రసవంతంగానూ ఉసుది భామా రతరీ 


జభ 


కరణం. అందులో ఉవోద్దా తములో తాను (గంధకర్భత్య్వా౦క JT OMT HD) 
కర మిక్కిలి రసవంతముగా (వ్రాసినాడు. తాను రొసూయుr ౫" ల “oD 
బూనటం 'కవిననే గాఢ గర్వం” వల్ల కాదనిన్నీ, 'పాండితి" వల్ల కాచునిస్సే, 'సగాఛన 
॥ ౧ ఇ) టు 
చరణారవింద సేవ చేయాలననే ఆశి వల ల మా(త్రమే అనిన్నీ, అట్టి ఏనిని “దండాతటు 
డక మునుపు", 'కనుదోయి మసకలు గనక మునుపు” అనగా నొరిక న సల) 
a) 


పుననే చేయటము తగుననిన్నీ, చెప్పిన భాగం చాలా హృదయంగ వగా 
=౦టుండి. సుందరకాండ మిక్కిలి సుందరంగానే (వాసినాడు. అజ గనం Jy 7 


నకు ఆర్య సంస్కృతి అంటే అత్యంత ఆదరం. -ఈ చ బన్ను a 
ల జ కప పిల్లలకు పట్టుపడదని 'ఆర్య కధానిధి” అనే పేరుతో 1౪79ల 
క ఆాగార్జం ఒక [గ్రంధమాల స్తా బ్రైాపంచినాడు. దీనిలో ఆర్యస సంస్కృతి అక సంబంథించన 
( బ్బ రాజులు, బుషులు, పతివ్రతలు మొదలైన వాళ్ళ చరితలు, జీవితాలు, కథిలు; 


ుత్సము, అహింస, రాజగురుభక్తులు మొదలైన గుణగణాలరు ఎంటబం౦టిఎ బని 
కథలు మొద వ తరగతి వారీగా అత్యంత సులభముగాను, న్యారతణ యు పై? 


{h- ue . 


న్‌ 


ల 


fh 
న్‌ 


€ 


య 


ల 
hs ఎరుతో తాను రామాయణ వ్యాఖ్యను కూడా రచించి దానీ అం అగరు 
ఎర్వచించిన చు. ఈ వ్యాఖ్య చాలా విశేష విషయాలతో నిండి ఉంటుంది 


ప్రధమభాగిము 57 


శైలిలోనూ, (వ్రాసినాడు. అట్లే భావికవుల కుసయుక్త మయేటట్లుగా కూడా సులభ 
లా 
వ్యావంణాన్న వ్రాసినాడు. 
రశయిన సర్కారుద్యోగము చేసినాడు. శ తుది దినాలలో సన్యసించి 'వాసుదాసు' 
అనే సరు గ్రైహాంచీ ఒంటిమిట్ట దేనాలయాన్ని జీర్టోద్దరణము చేసి, అక్కడ నిత్యోత్సన, 
సక్షోత్సివ, సూసోత్సవాలు జరగడాని కేర్ఫాట్టు చేసి, దానిని మంచి స్లితిలో పెట్టినాడు. 
1 (1 య (a) లు 
అంతే గొరుందా' దేశమంతా సంచరించి “శ్రీరామ భక్తమండలి' ఏర్పరచి శ్రీరామ 
భక్తిని దేశంలో అన్ని మూలలా నాటినాడు. రాయలసీమలో ఈయన నెరిగినట్లు 
ఏకనిన ఎరుగరు. సారస్వత సేవతోను, రానుభక్తి తోను, ధన్యతచెందిన 
సనిత్రబం(త్రుడు. 


శ్రిపొద కృష్ణమూర్తిశా స్త్రి ; 

ర౩యునెది రాజన ఎ హంద్రవరం. తయన సంస్కృతాం(ధ్రాలలో నివ్షాతుడు. 
లిరుపతి నేంకటేశ్వర కవులలో నేంకటశాస్తి గారీయనవద్ద కొన్నాళ్ళు శిష్యత్వంకూడా 
చేసినాడు. ర+యిునను అపర “తిక్కన అనవచ్చు. తిక్కన పదిహేను పర్వాల 
భారతం మాత్రమే రచిస్తే ఈయన భారతం* యావత్తూ రచించి, కవిత్రయం 
నారు ముగ్గురు చేసిని పనిని ఒక్క చెతిమోద చేసినాడు. ఈ కృష్ణ భారతం మంచి 
రసవంతమైన పాకములో పడ్డది. ఎక్కడైనా కొన్నిచోట్ల తిక్కనకుండే కళాసృష్టి 
తరుగైనా, చక్కని నిర్దుష్టమైన భాషలో సాధ్యమైనంతవరకు యధా మాతృకముగా 
వ్రాసినాడు. తిక్కన అనేక స్టలాల-౮ కుదిస్తూ పెంచుతూ తన రచన సాగించినాడు. 


— అ కానాల క మ ఇవా 


+ మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజిలో తెలుగు పండితుడుగా ఉన్నపుడు ఈయన దగ్గర 
శిష్యుడుగా ఉండె భాగ్యం నాకు లభించి,.ది నా కించిదాంధ్రభాషాజ్ఞానం వారి ప్రసాదమే! 
క్త సంజీవని అని ఒక పత్రిక _ స్పాసించి భక్తిని ప్రచారము చెసినాడు. 





* తాడూరు లక్ష్మీనరసింహారాననే అయనకూడా భారత భాగాలు కొన్ని ఆంధ్రీకరించినాడట! 
ఈయన న కొన్ని నాటకాలుకూడా వ్రాసినాడు. ఈతని కృతులలో 'ఆంధ్ర చంద్రాలోకం' ఎన్న 
తగినది, 

చూ. వానిలికొలను "పై వ్యాసము. 
-ఆంధ్ర సాహిత్య పరిషత్సత్రిక సం.25 సం.5 


58 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


శ్రిపాదవారట్లా గాక మాతృకననుసరించి నడిచినాడు. దాదాపు అంతా పూర్తికావడానికి 
20 సంత్సరాల కాలం పట్టినట్టున్నది. ఇంత పెద్దగ్రంధము ఇతర పనులలో ఆ 
మాత్రం పట్టినగదంటే ఆశ్చర్యమే లేదు. అక్కడక్కడా తిక్కన కంటె బాగా 
వ్రాసినాడని కూడా అనవచ్చును. శ్రీకృష్ణభారతమని వ్యంగ్య ప్రధానముగా కవిగారి 
పేరుకూడా వచ్చేటట్టు నామకరణము చేసినాడు. 


ఈ కాలపు కవులలో మహాగ్రంధ నిర్మాతలలో, ఈయన నొక అ(గ్రస్టానములో 
ఉంచదగినవాడు. ఇదేగాక యీయనవి చాలా యితర (గ్రంథాలున్నవి. బొబ్బిలి 
యుద్దనాటక మోయన (వ్రాసినది ఒకటి చాలా ప్రసిద్ది కెక్కినది. రంగస్టలముమోద 
యిప్పుడాడేది అదే! వీరిది చక్కని కవిత్వమూ శైలీని! నాతి కరినమైన కదళీపాకములో 
ఉంటుంది. ఈయన కూడా కొన్ని అధిక్షేప (326గ020 ఖండకావ్యాల రచించినాడు. 


చళ్లపిళ్ళ వేంకటశా(స్తిగారికీ ఈయనకూ పోరాటము కలిగి భాషకు 
సహాయము చేసినది. మంచి సరసమైన హాస్యరసము చిలుక గల సమర్షుడు. 
సామాన్యముగా కవికి (ప్రేరణ ఉంటేనేగాని కవిత బహిర్గతముకాదు. అటువంటి 
(ప్రేరణానికి పోట్లాట మూలమైనప్పుడు భావో ద్రేకము చేత మంచి పాకానపడుతుంది 
కవిత. ఈయనకు (ప్రజలు 'కవిరాజ'ను బిరుదిచ్చినారు. ఈయనకు ఆంధ్ర 
విశ్చవిద్యాలయమువారు 'కళాప్రపూర్మ' బిరుదిచ్చి తమకు గొరవము తెచ్చుకున్నారు. 
బొబ్బిలి యుద్దనాటకమేగాక అనేక ఇతర నాటకాలను రచించినాడు. ఈయన 
కూడా వేణీసంహారము పరివర్తనము చేసినాడు. మంచివక్త. వీరియిల్లు ఒకపారశాల. 
అనేకులు ఉదయంనుంచి సాయంకాలము వరకూ వస్తూ పోతూ తమ సందేహాలను 
తీర్చుకుంటూ జ్ఞానాన్ని పొందుతూ వెళ్ళుతూ ఉంటారు. ఈయనకూడా బహు 
శిష్యగణము* కలవాడు. భారతము విషయమైన యేసంగతికైనా యీయన 
ప్రమాణ మనవచ్చు. కురు పాండవదాయ భాగాన్ని గూర్చి చాలా చర్చించినాడు. 
వార్టక్యంలో విశ్రాంతిననుభవిస్తున్నాడు. + ప్రభుత్వమువారీయనకు 'మహామహో 
సో శ్రీవేదుల సత్యనారాయణ శాస్తియోయన శిష్యుడే! 


శి చూ. ఆంధ్ర సర్వస్వము అనే పత్రిక. ఈ పత్రికలో శ్రీ పాదవారే తమ చరిత్రము 
(వ్రాసుకొన్నారు. 


('ప్రధమభాగము 59 


పాధ్యాయ' బిరుదాన్నిచ్చారు. అనేక స్థలాలలో సమ్మానాలు పొందినారు. ఇటీవల 
వాల్మీకి రామాయణాన్ని తెలుగులో నిర్మించినారు. ఈదర వెంకట్రావుగారు దీనిని 
అంకితముగా (గ్రహించి ధన్యత పొందినారు. కృష్ణమూర్తిశాస్తై గారు భాగవతాన్ని 
ఆంధధ్రికరిస్తున్నట్లుకూడా వింటాము. ఈయన శక్తికి అవధి నిర్లయించలేము! 


వడ్డాది సుబ్బరాయకని: 
రాజమహేం(ద్రవరము అదృష్ట మేమనవచ్చు! ఇంతమంది కవులు, 

సంస్కర్తలు, పండితులు, ఏక కాలావచ్చేదకముగా అక్కడ ఉండడము నిజముగా 
అదృష్టమే అనవలె. ఒకరికొకరు తీసిపోరు. ఏది చూచినా దిగ్గజమే! వడ్డాది సుబ్బ 
రాయకవిగారు వెనకటివారి కెందునా తీసిపోడు. ఈయన రాజమహేంద్రవర 
కళాశాలలో చాల సంవత్సరాలు సంస్కృతాం(ధ్రాధ్యాపకుడుగా పని చేసినాడు. వీరి 
కలము కూడా సరసమైన సారస్వతవీధులలో (ప్రవర్తించినది. వీరి యిల్లొక విశ్వ 
విద్యాలయ మనవచ్చు. యువకులనేకులలో విజ్ఞానము వెదజల్లి, తెనుగు 
సహృదయత్వము వాళ్ళకలవడ జేసినాడు. 

మేఘసందేశము, ప్రబోధ చంద్రోదయ నాటకము, అభిజ్ఞాన శాకుంతలము, 
విక్రమోర్వశీయము, సూర్యశతకము, భామినివిలాసము, మొదలైన సంస్కృత 
(గ్రంథాలకు సరసమైన ఆం(ధ్రానువాదాన్ని చేసి సహృదయ లోకానికి అందించినాడు. 
ఇవిగాక మల్లికామారుతః ప్రకరణము, చండకొశిక నాటకము, అనే నాటకాలను 
రచించి విశ్వ విద్యాలయాల మన్ననలను బడసినారు. భక్తచింతామణి, భగవత్కీర్తనలు, 
నందనందన శతకము మొదలై రచించి భక్తబృందానికి పరిచితుడైనాడు. 


ప్రక్కనున్న ట్రైనింగు కాల్‌జీకి ఉజ్జీగా ఉండేది ఏరి యిల్లు! ఈయన 
జీవితములో ఆపత్తు వచ్చినప్పుడల్లా ఒక కావ్యనిర్మాణము జరిగింది. కుమారుడు 
చనిపోయినపుడు 'సుతస్మృతి', భార్యపోయినపుడు “సతీస్కృతి' మిక్కిలి కరుణ 
పూరితములుగా వెలువడినవి.ఈయన, పాఠశాలా బాలురకు మిక్కిలి ఉపయోగ 
పడేటట్టు కొన్ని (గ్రంథాలు (వ్రాసినాడు. 'సుమనోమనోజ్ఞం' 'సుగుణ ప్రదర్శనము” 
, 'శ్రీసూక్తి వసు ప్రకాశిక మొదలైన వట్టివే. ఈయన వ్రాసిన 'భక్తచింతామణి' చాల 


బి 


నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


ఉత్తమ కావ్యము. దాశరధీ శతకము మొదలైన (గ్రంధాలవలె ఎక్కువ ప్రచారములో 
ఉన్నది. దీనిలో ఒక పద్యమైనా తప్పక (ప్రతి ఆంధ్రబాలునికీ వచ్చిఉంటుంది. 
ఈయన చాల నాటకాలు వ్రాసినాడు. 'వేణీసంహారము” ఈయనకత్యంత 
కీర్తిని తెచ్చి పెట్టిన నాటకము! తెనుగులో ఉత్తమ నాటకాలలో సంఖ్యేయమైనది.* 
బళ్గారివారి 'చిత్రనళీయము', వీరేశలింగముగారి “శకుంతలి, లక్ష్మీ 
కాంతముగారి 'హరిశ్చంద్ర, శ్రీపాదవారి 'బొబ్బిలి', తిరుపతి వెంకట కవుల 
'పాండవోద్యోగములు,, వేదమువారి (ప్రతాపరుద్రీయము', పానుగంటివారి “రాధాకృష్ణ 
- వీటితో పాటు స్టానాన్ని 'వేణీ సంహారి మాక్రమించుకుంటుంది. భట్ట నారాయణుడి 
గౌడీపాంచాలీ రీతు లీయన పరివర్తనములో కూడా అచ్చముగా అట్లే ఉండిపోయినవి. 
అనురూప కావ్యానికి అనురూప పరివర్తకుడు దొరకడము భాష యొక్క అదృష్టము. 
మూలము మాదిరే యూయన 'వేణీసంహారము' అష్టరసభరితము! వీరమా, రౌద్రమా 
ముఖ్యరసం? అని ఆలోచించేటంత చక్కగా (వ్రాసినాడు; 'వసురాయ చాటూక్తి 
ముక్తావళి” లోని యీయన పద్యాలు రమ్మమైనవి. ‘శ్రీ సూక్తి వసు ప్రకాశిక లో ప్రతి 
పద్య సూక్తులు హృదయంగములు. ఈయన (ప్రకృతి పరిశీలనము, మనస్తత్వ 
రహస్య జ్ఞానము, వ్యక్తమౌతూ ఉంటవి. వ.సు. రాయలు అని వ్యవహారములో 
నలిగినది ఈయన పేరు. లబ్ద (ప్రతిష్టుడు. + 


జనమంచి శేషా ద్రిశర్మ 


ఈయన రాయలసీమకు చెందినవాడు; వావిలికొలను వారివలె పండితుడు, 
ఏ, భక్తుడు. ఆయనవలె ఒటిమిట్ట ప్రియుడు. ఈయన (బ్రహ్మాండపురాణాన్ని, 
భారత రామాయణ శైలిలో (బ్రహ్మాండముగా తెల్లించి కీర్తి పొందినాడు.* సమస్త 
ర క షత ల కన స టు. 


* “విరు రచించిన (గ్రంధములిరువదింటికి మోదగలవు. గాని వానిలో వేణీ 
సంహారమునకును, భక్త చింతామణికి(గల్లిన కీర్తి తక్కిన పెక్కింటికి లేదు.” 


-ఆం(ధ్రసాహిత్య పరిషత్సత్రిక, 26 సం. 6 సంచిక. 
ఈ ఈయన 1938 మార్చి 2వ తేదీనాడు మరణించినాడు 


| ఫో నిర్వచనములో ఆంధ్ర శ్రీ మద్రామాయణము, తాండవకృష్ణ భాగవతము, 
ర శ్రర రామాయణము, మొదలైన ఉ(ద్గంధాలను రచించినాడు. 


UK 


పథమభాగము 61 


పురాణేతిహాసాల్లోనుంచి (క్రోడీకరించి శ్రీ కృష్ణావతారతత్యాన్ని దాడాపు 12 
సంపుటాలుగా రచించినాడు. సర్వమంగళా పరిణయము, లలితో పాఖ్యానము, 
పోలాస్యమాహాత్మ్య్యము మొదలైన (ప్రబంధాలను (వ్రాసినాడు. శంకర విజయధ్యజం 
తెనుగులా రచించినాడు. ఈయన రచించిన పుస్తకాలన్ని ఒక బీరువాకు సరిపోతవి! 
ఈయినకు గద్య పద్యాలు చాల సహజముగా వస్తవి. చక్కని వైదర్భీరీతి. ఈయన 
కూడా యీ కాలపు బహు([గ్రంధనిర్మాతలలో పేరెన్నిక వహించినవాడు. నిరాడంబరజీవి. 
కళాప్రపూర్త బిరుదాంచితుడు! 

ఈయనకు నెల్లూరులో విద్యార్జులిచ్చిన సన్మానపత్రంలో ఈ వాక్యాలను 
tyne 

“సంస్కృతాం(ద్రములయం దసమాన పాండిత్యము గడించి శృతినయన 
'ట్రభాగి గొచరులై, మంత్రఖండ సర్వస్వవేత్తలై, యోగశాస్త్ర మర్మజ్ఞులై, కావ్యస్మృతి 
ర్హులైన ... .. ... మో యద్భుత జ్యోతి శృాస్త్ర విజ్ఞానమునకు పంచాంగ నిర్మాతలగు 
మోశిష్య కోటియు, అన్యజన దుర్లభ మం(త్రశాస్త్ర వైదుష్య ప్రచురణమునకు 
యమ్మునవరత మా(శ్రయించియుండు భక్త బృందమును, (ప్రబల నిదర్శనములు. 


(Gr 


ఎదను వేంకటరాయశాస్త్రి నా 

ఈయన (1853-1929) ఉత్తమాం(ధ పండితులలో ఒకడు.** మద్రాసు 
లోని (క్రైస్తవ కళాశాలలో ఆంధ్రపడితులుగా ఉండేవాడు. సంస్కృతాంధ్ర 
పాండిత్యముతో పాటీయన ఆంగ్లములో కూడా (ప్రవీణుడు. అందుచేత ఆంగ్ల 
సం(ప్రదాయాదులు కూడా యీయనకు తెలుసు. ఈయన (గ్రంధాలలో పరివర్తనాలు. 


వ్యాఖ్యానాలు ఎక్కువ. వ్యాఖ్యానాలవల్ల (గంధపరనము మోద అభిరుచి కలిగి 
సహృదయత్వము కలుగుతుందని యాయన ఆశయము.ళీ అందుచేత తెనుగులో 


వ్‌ ౫: చూ: 'Triven' May,June 1929 లో గుజ్జం సుబ్బరామయ్యగారి వ్యాసము. 
ఆం(ధ్రనాహిత్య పరిషత్స(త్రిక. సం 18. సంచిక 2 

ఈ సాహెత్యాభివృద్దిని చేయునవి, విమర్శనములు, భాషాంతరీకరణములు, వ్యాఖ్యాన 
ములు, నను సీమూడునునై యున్నవి. -కారీఖట్ట బ్రహ్మయ్యశాస్త్రి 


62 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఉన్న ఉత్తమ (గ్రంథాలకు కొన్నిటికి వ్యాఖ్యానాలు (వ్రాయటానికి సమకట్టనాడు, 
విజయవిలాసం, శృంగారనైషధం, ఆముక్తమాల్యద, వీటికి ఉత్తమ వ్యాఖ్యానాలు 
రచించినాడు.* వేదంవారి వ్యాఖ్యానాల్గొకి ఆయన పాండిత్యంయొక్క సర్వతో 
ముఖత్యం వెల్లడిఅవుతుంది. వృక్షశాస్త్రం, వాస్తుశాస్త్రం, దగ్గరెనుంచికూడా ఆయనకు 
తెలిసినట్టు వ్యక్తమౌతుంది. ఈయన కూడా వావిలికొలను సుబ్బరావుగారి వలె 
ఆంధ్ర వైయాకరణి. వ్యాఖ్యానాలు పాండితీపూరితాలుగానూ విజ్ఞానం యెక్కువ 
చేసే విశేషాలతో నిండిన్ని ఉంటాయిగాని, కవియొక్క ఉదాత్త భావాల్ని, విశదీకరించి, 
వైశిష్ట్యాన్ని చెప్పి, పారకుడికి కవి యందు ఆదరం కలిగించేటంత ఉండు, 
ఒక్కొక్కొప్తుడు విసుగు కూడా కలిగిస్తవి. ఎల్లాఉన్నా యీయన చాలా గొప్ప భాషా 
సేవకుడు. ఈయన పరివర్తనాలు కొన్ని చదవడమే కాకుండా పారం చేప్పే భాగ్యం 
కూడా నాకు లభించినది. మాతృకకంటె జటిలంగా ఉంటవి. _కాళిదాసుర్తీ, 
శ్రిహర్షునివీకూడా నాటకాలు పరివర్తనం చేసినాడు. మాత్సక కదళీపాకంలో ఉంటే 
ఈయన పరివర్తనం నారికేళ పాకంలో ఉంటుంది. ఈయనది సంక్షిప్త శైలి.4 
తక్కువ పదాలతో ఎక్కువ అర్థం తెప్పించడానికి ప్రయత్ని స్తాడీయన. కొక్కొండ 
వెంకటరత్నంగారి శైలికంటె నారి కేళత్వం కొంచం తక్కువ. ఒక్కొక్కప్పుడీ 
సంక్షప్తశైలి భావ వైశద్యాని కడ్డంవస్తుంది. ధారకూడా ధారాళంగా ఉండదు. 
ఆప్రయత్నంగా వచ్చినట్టుండదు. ్రతాపరుద్రీయ నాటకంలో నాంది పద్యంలో 
“దొంగిలి” అంటే కృష్ణావతారమన్నమాట. “లేదటంచు” అంటే దేవుడు లేడనే 
బుద్దావతారమన్న మాట. ప్రక్రమంనించ పద్యం దశావతార ద్యోతకమని తెలిస్తేకాని 
యీమాటల కీయర్థమని మనం చెప్పలేము. విజయవిలాసవ్యాఖ్య బాగానే ఉన్నది. 

* నాగపూడి కుప్పు స్వామయ్యగారుకూడా వేదంవారి ననుకరిస్తూ పారిజాతాపహరణానికి 
పరిమళమనే వ్యాఖ్య (వ్రాసినాడు. 


© "5100100630, precision, transparent lucidity, avoidance of superflu- 
ous ornament, and the consequent strength and beauty are the chief merits of 
his style". -G.V. Subbaramayya. 

శే తాపీ ధర్మారావుగారు తా మొక విజయ విలాసవ్యాఖ్య వ్రాసినట్టూ, వెంకట్రాయ శాస్త్రి 
గారు కూడా కొన్ని స్థలాలువిని తనదానికంటె బాగున్న దన్నట్టూ, శా|స్తిగారి తడనంతరం 
'బ్రానుకున్నారు. (ప్రచురించిన యే కొంచెంతప్ప యీ ధరా శ్రరాయ న్యాఖ్యానాన్ని సమగ్రంగా 
ఆంధ్రప్రపంచ మెరగదు. (ప్రచురించి పుణ్యం కట్టుకుంటే బాగుండును. ఈధరా శ రావుగారికి 
సారస్వతప్రతి తగ్గి పత్రి కారచన ప్రీతీ సంప్రదాయనిరసన ప్రతీ, ఉపన్యాసదాన ప్రీతీ యెక్కువైనట్టు 
కనబడుతుంది 


ప్రథమభాగము 63 


వేంకట్రాయశాగస్తిగారి కృతులలోకల్లా ఉత్తమమై, సర్వజనా దరణీయమై, 
సారస్వతంలో ఆయనకు శాశ్వతస్థాన మిప్పించేది. “ప్రతాపరుద్రియ నాటకం”+ 
ఆంధ్రభాషలో ఉన్న ఉత్తమ నాటకాలలో అగగ్రశ్రేణిలోనిది, ఇందులో పిచ్చి వాడి 
పాత్రను చిత్రించటం అసమానమన నచ్చు. దానిని అభినయిచటానికే ప్రతిభ 
కావాలె. పిచ్చిమాటల్లో, అంతరార్హం! “తెలిసిన వాళ్ళకు సార్ధకం; తెలియనివాళ్ళకు 

(3) యణ థి 
నిరర్హకం' అయినట్టుగా సంభాషణను కల్పించి, పాత్రను “పరాకోటి” కెక్కించినాడు. 
నిజంగా యుగంధరుడి రాజ్యతం(త్రంలో రహస్యం గ్రహిస్తేనే గాని అట్లా చెయ్యలేడు. 
మిగిలిన నాటకమంతాకూడా తగినట్టే రచించినాడు. పాత్రోచితభాష మొదలైనవానిలో 
9 / 9 శ శనం ఆగ a 
అందెవేసిన చెయ్యనిపించుకున్నాడు. ఆం(ధ్రతురుష్కపద సమ్మేళనం, ఆంధ్ర 
ముసల్మానుల తెనుగు సంభాషణ అచ్చుగుద్దినట్టు వ్యక్తం చేస్తున్నది. “హావు యె క్యా 
మోకీమనిసీ తిక్యా” “ఆయన బాత్వింటు నుంటె అదె సాల్నాకీ” “క్షవ్రం సిద్దం” మొదలైన వాక్యాలు 
యెన్నటికీ మరపురానివి. ఈయనతో పాటీపనిలో సమర్హుడు సానుగంటి 
లక్ష్మీనరసింహారావుగారు. ప్రతాపరుద్రీయంలో సాత్రపోషణం, కధాసంనిధానం, 
మిక్కిలి రమణీయాలుగా ఉంటవి. (ప్రేక్షకుల్లో, నటుల్లోకూడా పునః పునర్దర్శన 
వ రా రా ఎ “ 

(ప్రయోగ (ప్రైరకమని చెప్పడంవల్లనే దాని యొక్క ప్రాశస్త్యము గ్రహించవచ్చు. 

ముఖ్య స్రీపాత్ర లేకుండా, శృంగారవీరాల్లో ఒకటి మొఖ్య రసంకాకుండా, 
ఇంత రసవంతంగా నాటకం రచించడంలో మాత్రం కన్యాశుల్కంకంటె నిశేషమనవచ్చు. 
కేవలం సంఘంలోజఉండే లోపాలను చూపి, పారకులకు (ప్రతిబింబాలను తయారుచేసి, 
మనస్సుకానందం కొల్పింది, కన్యాశుల్కం. 'ప్రతాపరుద్రీయంయొక్క కధా 
పరిణామం దీనికంటె మిక్కిలి ఉదాత్తమైనది. హాస్యరసంలోకూడా కన్యాశుల్కంలో 


౫% “1909 నాటికే వ్రాసినాడు.” 

శ ఒకస్తుడు తెనాలి “రామవిలాస సభ" వారే ఈ నాటకం ఆడాలని సరు పొందినారు, 
నెల్లూరిలో కవిగారే ఒక నటమండలి నాటక ్రదర్శనాకి తయారు చేసినారు. పిచ్చివాడి 
పా(త్రధారణంలో తెనాలి డాక్టరు గోవింద రాజుల వెంకటసుబ్బారావుగారు యేలూరు ముంజులూరి 
కృష్ణరావుగారు చూపిన, (ప్రతిభ మరెవ్వరూ చూపలేదనటంలో పొరబాటు లేదు. 


* 1897 నాటికి ఇది వ్రాసినాడు, గురజాడ. 


64 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పేలవత్యం దీనిలోలేదు. అందుచేత ఈనాటక మొక ఉత్తమకక్ష్యలో దనకతప్పదు. 

కుటేచాలు శా(స్రిగారికి సారస్వతంలో శాశ్య్వతన్థాన మివ్వడానికి, ఈయన 

గాంధిక వ్యావహారిక భాషాచర్భలో చాలా జోక్యం కలుగజేసుకున్నాడు. కధాసరిత్సాగరం 
నాడు. ఈయన వద్దకూడా చల్లని హాస్యరసం ఉన్నది. ఉ(ద్రంథరచయితలలో 

ఈయన ఉన్నతస్తాన మేర్పరచుకున్నాడు. ఆంధ్రవిశ్శవిద్యాలయం వారీయనకు 

౧ ణు 
'కళాప్రపూర్ణ” బిరుదునివ్వడం తమ్ము తాము గౌరవించుకోవడమే! నెల్లూరులో 
పరి విద్వత్తుకుమెచ్చి ఒక పీఠాధిపతి 'మహోపాధ్యాయ' బిరుదిచ్చినారు. * 


సు 
వానుగంటి లక్ష్మీనరసింహారావు: 

Se 
ఒకెశలింగంగారు యువకులలో కలగజేసిన సంప్రదాయనైరస్యాన్ని ఆపటం 
"ందరికి అవసరమని తోచినది. దానితోబాటు సంఘంలో ఉన్న కొన్ని దురాచారాలు 
కూడా విమర్శిస్తేగాని పూర్వసంప్రదాయాలమోద సరియైన ప్రత్యయం కలగడానికి 


ఒలుళేడు. అంతేగాక పూర్వసంప్రదాయాలను మూఢవిశ్యాసంతోకాకుండా, తర్క 


pup 


౮/1 


మూలంగా, నమ్మజెయ్యడంతో, వాటిమోద అభినివేశం సకారణమై, చిరస్తాయి 
అవత హన్‌ న అంతరార్థంచెప్పి (ప్రత్యయం కల గజేయడం 


పనికాదు. డానికి సమస్తశాస్త జ్ఞా జ్లానమేకాకుండా (ప్రతిభకూడా కావాలె. 
రసవంతంగా ఉండవలెకూడా. ఇంతపని సామాన్యవ్యక్తి చేయలేడు. 


ఈపని వానుగంటివారు (1865-1940) పూనుకున్నారు. ఈయన 


ఆంధా్య సంస్కృతభాషలల్‌ మంచి నశితమైనజ్ఞానంకలవాడు. సరస్వతి 
ననా 


న మహానిపుణతకుం బ్రసన్నరాఘవ కృతివిమర్శనము సాక్షి 
చన నపుణతకుం బ్రతాపరుద్ర సత్కావ్యచిన్ముద్ర సాక్షి 
వదు గర్వాణవాబ్నపుణత Ms సువైదుషియె సాక్షి 


నాం తవాజ్యయనిపుణతకు నై వ్లైషథాదికృతివాఖ్యలలరుసాక్షి 
న్‌ సల పుణతకును వినులను నేటికిన్నిన్నువినుచునున్న 
మదు శొషునికాయవమే నె; 


గడుసాక్షి! రమ్యసత్కీర్తి! వేంకటరాయ శా[స్తి!' 
- దోమా వెంకటస్వామిగుప్త 


ప్రధమభాగము 65 


యీయనకు వశ్యఅయినది. సహజంగా హాస్యరస(ప్రధానమైన చిత్తవృత్తి కలవాడు. 
ఈయనతో కొన్ని దినాలు ఉండేభాగ్యంనాకుకలిగినది. ఈయన మాట్టాడినంతసేపు 
మనంనవ్వుతూ ఉండవలసినదె! హాస్యరసానికి హద్దూఆజ్ఞాలేదు. అకారాదిక్షకారాంతం 
ప్రవర్తించవలసిందే! కొందరికీ హాస్యరసమొక్కొక్కచోట పచ్చిగా ఉన్నట్టుతోస్తుంది. 
కాని ఆయన సమకట్టిన పని యెటువంటిది? జాడ్యానికొద్దీమందు. 
అసామాన్యజాడ్యానికి మంచి ఘాటుగల మందుకాని పనిచెయ్యదు. ప్రతిపారకుడూ 
ఈయన వాతల్లో యెక్కడో ఒకక్కడ తనప్రతిబింబాన్ని చూచుకొని నవ్వుకోటమో, 
యేడ్సుకోటమో చెయ్యవలసినదే! అయినా కలిగేది ఆనందమే! 

ఈయన పీరికాపురాధీశ్వరుడికి ఆస్థానకవి. ఈయన వ్రాసిన సమస్త 
(గ్రంథాలూ ఆయనే అచ్చువేసినాడు. అటువంటివాడుండబట్టే ఈయన(వ్రాసిన 
(గ్రంధాలన్నీ ప్రచురణఅయినవి. ఈయన వ్రాయటంలో “త్వర” చాలామంది 
(వ్రాయసగాళ్లకులేదు. దినైకగ్రంధం రచించగల సామర్హ్యమున్నది. ఈయన అనేక 
నాటకాలు రచించినాడు. వానిలో అధికసంఖ్యాకాలు హాస్యరస ప్రధానాలు. హాస్య(ప్రకృతి 
కాబట్టి మిగిలిన రసాలు చిత్రించటంలో శక్తిలేదని యెంతమా(త్రం అనుకోటానికి 
విలులేదు. ఈయన యెంతహాస్యగాడో అంత భక్తుడు. ఈయన రాధాకృష్ణనాటకం 
భక్తిసిద్దాంతంలో ఉండే శేషశేషిభావానికి పరమాధి అనవచ్చు. “పాదుక” కూడ సర్వ 
జనాదరణాన్ని పొందినది. హాస్యరస ప్రధానమైన వాటిలో వృద్దవివాహం, కంరాభరణం 
మొదలైనవి ప్రశస్తాలు. కరుడుగట్టిన ఛాందసం, మూఢవిశ్వాసాలు, ఆధునికుల 
సర్వజ్ఞత్వంమన్యాలూ, మతానికీ (ప్రవర్తనకూ సంబంధం లేదనుకోడాలూ, మతం 
చాటున జరిగే నితిబాహ్యచేష్టలూ, పాశ్చ్సాత్యులదంతా బాగందనే తెలివితక్కువతనాలు, 
మొదలైనవి యాోయన విమర్శనానికి గురిఅయినవి. వాచిని పండితపామరజనులకు 
హృద్యమైన విధంగా విమర్శించినాడు. 

అంగ్ల సారస్వతంలో 'ఎడిసన్‌' అనే ఒకకవి సంఘంలో ఉన్న విషమాలన్నిటిని 
“స్పెక్టటరు” అనే పేరుతో పత్రికలో విమర్శించెవాడు. అది పానుగంటివారి 
నాకర్షించనది. ఆవిధంగా మనసంఘానికి, సారస్వతానికీ, సేవ చెయ్యాలనుకు న్నాడు. 
“సాక్షి” అనే పేరుతో ఉపన్యాసాల; ష్ష్‌ పటా“ అవి ఆంధ్ర 


66 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


బ్ర డేవి. కొన్నిదినాలీ ఉపన్యాసాలాం(ధ్రప(త్రికకు (ప్రచారం కలుగజేసిన. 
నదంలో తహేమో లేదు. పాఠకులు నోళ్ళుతెరచుకొని చదివేవాళ్లు! ఈ సాక్షి 


భద విషయబోధనం చెయ్యడంలో వీనికి సరిఅయినవి ఆంట్రు 
స్వతంలో లేవు. వీనిలో ఆయన స్పృశించని విషయం లేదు. వేదాంతందగ్గిరనించి 
“సోషాలబి” దాకా సర్వవిషయాలూ చర్చించినాడు. ప్రతిఆం(ధ్రునివద్ద ఉండవలసిన 
ఢథమిది. ఒక్కమారు పుస్తకంపట్టుకుంటే వదలబుద్దిపుట్టకపోవడమే కాకండా, 
మళ్ళి మళ్ళి చడవాలనికూడా బుద్ధిపుడుతుంది. ఇంక పుస్తకం ప్రశస్తమనివేరేచెప్పవలెనా? 
ఎంఘాలకా స్త్రి అనేపాత్ర కవిగారి ప్రతిబింబమే! ఏదిచెప్పినా శాస్తినోట చెప్పించినాదు. 


అతనా వాకిహోయునపసి, వానినిగూర్చి ఎంత చెప్పినా, ఎలా చెప్పినా తక్కువే అనవలె! 
వుంైవాడెకే మొండిమాటలతోనే సమాధానంచెప్పవలె!* ఈయన సప్తటి 
త్ధవం జకిపిందాంధ్రదేశం. తుదివరకు ఈయనను పీఠకాపురాధీశ్యరుడు 
శోష చిరకేర్తిని పొందినాడు. ఈయన యీ శతాబ్దంలోఉన్న గొప్పువ్యక్తులలో 


స ఈడో చరం ౨ అలి 
* ఈయన వ్రాతలవల్ల సారస్వతానికి రెండు ఉపకారాలు జరిగినవి. 
కుచ ాటం దీ దలు క్ష అ 
అ ఆ౮౬ ూడోయీపద్దతిలో సంఘవిమర్భనాన్ని చేశాడు కుంజన్‌ నంబియారనేక'. 
€ nas woven very cleverly into the fabri 
evietlenr didantins ఈల c of his poems some 
ee se splendid spiteful stuff, satinically humourous. While 
nn 6 evils of contemporary society, effectively, without 
: ey er any lascerating wound behind. - Hindu 5-1-40 
= ర కృతులపట్టిక మొ॥ ఆంధ్రసాహిత్య పరిషత్స(త్రిక సం. 28. సం. 5. 


ల " 
కాట సస 
Oa న్‌ 3 కో అక లస నీ 


మ కతి -ర నాటక రచనాపాటవము” నండూరు బంగారయ్య 
- భారతి 1935 అక్టోబరు. 





చం 
Oh 


(ప్రథమభాగము 67 


(1) నాటకరచనాపద్దతిలో మార్పు మొదటిది. పాత్రోచిత భాష వ్రాయటమేగాక 
సందర్భంలో గద్యపద్యావశ్యకతను నిర్ణయించడం యీయన (త్రొక్కిన (క్రొత్తత్రోవ. 
ఇంతకు పూర్వం నాటకంలో గద్యానికంటె పద్యాని కెక్కువ స్థానముండేది. ఈ 
కాలంలో వ్రాసే ఆంగ్రనాటకాలు చూస్తే వానిలో పద్యానికంటె గద్యాని కక్కువ నాన 
మిచ్చినట్టు కనబడుతుంది. కొన్ని కవల గద్యనాటకాలే? పద్యమనగానే మననాటకాలలో 
సంగీతానికి తావుకలుగుతుంది. నటులకు సంగీతంమోద బుద్ది యెక్కువగా 
పోతుంది. నాటకానికి ఎంత సంగీతం కావాలా అనేది ఇప్పటికీ నిర్దారణ కాలేదు. 
సినిమాలు వచ్చి ఈసమస్యను చాలా కిష్టం చేసినవి. సంగీతం (ప్రధానంకాక, 
కేవలపరనమే పరమావధిగాగల శ్రవ్యప్రబంధాలే రసోత్పత్తికి తోడ్పడి పారకుల 
కానందం కలుగజేస్తూఉంటే, సంగీతం ఉంటేగాని నాటకం రక్తికట్టదనే, వాదం 
యెంతమా(త్రం విశ్వాసార్హంకాదు. కాబట్టి తగుమాత్రమైన సంగీతముంటే చాలును 
అని తేలుతుంది. కీర్తనలు నాటకాని కావశ్యకములా అనేదికూడా కిష్రప్రల్నే. పద్యం 
అవసరమైతే కీర్తనా అవసరమే! “పద్యభావ (గ్రహణాని కవసరమైన సంగీతమే 
నాటకానికి చాలుననీ, అలాగే కీరనకూడా అని” పానుగంటివారి వాదం. అందు చేత 
ఈయన వ్రాసిన తర్వాత నాటకాల్లో పద్యంకంటె గద్యానికెక్కువచోటిచ్చినాడు. 
ఈయన వానిలో గీతపద్యంచాలాయెక్కువగావాడినాడు. “గీతకవి” అని యాయనకు 
కొందరు పేరుపెట్టినారు. 


(2) రెండవది ఆంధ్రగద్యశైలీపరిణామం. గద్యవలన రసోత్పత్తి కలుగచెయ్య 
వచ్చునవి యాయన ధృవపరిచినాడు. ఈయన చేతిలో గద్య ఒక కొరడావంటిదైనది; 
ఒక్కొక్కొప్పుడు ఈయన గద్వశైలి గంగాప్రవాహంవలె నిరంతరపదధారాసంకలితం. 
పదాలు (ప్రవహిస్తవి. సమాసాలు ఉప్పొంగుతవి. _ఒక్కొక్కప్పుడొక్కవాక్యంలో 
సమాసాలు కుప్పలుగా పడిపోతవి! పెద్దసమాసంకూడా సులభంగా అర్థం స్సురిస్తూ 
ఉంటుంది. చదువుతూజంటే యెంతమా(త్రం విసుగు కలిగించదు. ఈయన 
గద్యశైలి ఇట్టి విశిష్టగుణాలు కలిగిఉన్నది. ఇంగ్రీషుభాషలో ఉండే భావాన్ని మిక్కిలి 
హృదయంగమంగాపెట్టి అంతకంటె వన్నె తెప్పించటంలో ఈయన కపరితమైన శక్తి 
ఉన్నది. పదచి(త్రాలు, వాక్యచి(త్రాలు కల్పించి, పాఠకుడి హదయంల్‌ భావచిత్రం 


68 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కల్పించడంలో, ఈయన (ప్రజ్ఞ అసమానం. మశకమహాసభలో వివిధమశకస్కంధా 
వారాలు వర్ణించడం చదువుతూజఉంటే వాటిని చూస్తూఉన్నట్ట ఉంటుంది. ఈయనకున్న 
భావనాశక్తి చాలా తక్కువమందికి ఉన్నది. బహు[గ్రంధరచయిత అయి, యెన్నింటినైనా, 


ఒకదానిని మించేటట్టు ఇంకొక దానిని రచియించటములో ఈయనతో 
సమానులెవ్వరూ లేరనవచ్చు. 


ఈవిధంగా ఇంకా కొందరు పండితులై, కవులై, అనేక [గ్రంథాలను 
రచించినారు. మధిర సుబ్బన్న దీక్షితులనే ఆయన (ప్రచారంలో ఉన్న కధల నన్నిటిని 
సేకరించి గుదిగూర్చి కాశీమజిలీలనే పేరుతో కొన్నిసంపుటాలుగా ప్రకటించినాడు. 
రాయజగపతివర్మగారు పెద్దాపుర సంస్తానచరిత్ర వ్రాసినాడు. దానికి విమర్శనముగా 


కూడా ఒక గొప్ప (గ్రంధము వెలువడినది. ఈ విధముగా ఈ కాలంలో ఉ(ర్గంథ 
రచన జరిగినది. 


మరికొందరు రచయితలు: 


పైవారుగాక యీ కాలంలోకూడా అక్కడక్కడ వెనుకటి ఫక్కిని 
(పబంధములు, ఆం(ధీ కరణములు, శతకములు, వెదాంత(గంధములు 
(వాసినవారున్నారు. కొందరి ని(క్రింద తెలుపుతాను:- 


పేరు నివాసము గంధములు కొన్ని 
కైప శేషశా'స్తి, (1882) కడప జిల్లా, కమలాపురం - ధనలక్ష్మీస్తవము. 
| వేంకట శతకము. 
దృకృశ్య వివేకము. 


పోల్రికి చిదంబర కవి bn విలాసము 
(ద్యూర్తి కావ్యము). 
అబ్బరాజు హనుమంతరాయకవి. చావలి. సుగ్రీవ పట్టాభిషేకము. 
ఆన్నప్ప కవ అనంతపురం సౌగంఛక పుష్పాప హరణము. 
నధెిరేఖాపరిణాయము. 


(ప్రధమభాగము 69 


రొద్దము హనుమంతరావు. హిందూపురము.  సుస్పవానవ దత్త 
(పద్య కావ్యము) 
పనుమర్తి సుబ్బరాజు రాతన, (ప్రత్తికొండ తాలూకా మాఘపురాణము 
(పద్యకావ్యము) 
గంగనపలైై శంకరరావు మోక్షమార్గ (ప్రదీపిక, 
(గద్యము) 
(భారతసారము) 
(గద్యము) 
కనులపురి సీతారాయ కవి. బద్వేలు హనుమద్విజయము (పద్యము) 
గాడేపల్లి వీరరాఘవశాసస్తి కర్నూలు. న. ట్రము. 
(పద్యకావ్యము) 
మద్దులపల్లి సుబ్రహ్మణ్యశాస్త్రి నంద్యాల Mut మాహాత్మ్యము 
(పద్యకావ్యము). 


పైన చెప్పినవారుగాక యింకా శతకకర్తలు లెక్కకు మిక్కిలిగా ఉన్నారు. 


పాల్కురికి సోమనాధుడు, బమె శ్రరపోతన మొదలగు మహాకవులకు ఆటపట్టు 

అయిన తెలంగాణంలోకూడా యీ కాలంలో గొప్ప కవులుండేవారనటములో 
అభ్యంతరం లేదు. కాని యిక్కడి కవులు, పండితులు, (ప్రకటన సౌకర్యాలు 
లేకపోవటముచేతనో, సహజ నమతవలననో, తమనుతాము ప్రకటించుకోలేదు.* 
యామవరపు రామశాస్తిశి ఒద్దిరాజు సోదరులుళీ, వరకవి రామదాసు$, 
౫ “మా నిజామాంధ్రులందరికీ వలెనే మాకవి పండితులందరికి ఒక లోపమున్నది. వారు 

“కవి గండభేరుండాలైనా', 'కవి శరభాలైనా, అష్టభాషాకవులైనా', తమ శక్తిని ప్రశంసించుకొనరు... 


వారిని తడవు కొనేవరకు పలుకరు. వారికి స్వయం (ప్రకటన సరిపోదు. వారికి ప్రకటించే 
వారున్నూలేరు. ఈ కారణాలచేత ఇది అజ్ఞాతదేశమై పోయింది.” (29-10-42 గోలుకొండ పత్రిక) 

+ “శేష యమక చక్రవర్తి అభినవ తిక్కన్న” తిక్క వదిలించే కవిప్రకాండులు 

* “శైలిలో మంచి ఖదంతొక్కే జోడుగుర్రాలు. (వీరిలో ఒకరు) శ్రీ నాధుని కవితను ఢీకొనే 
నాహసుడు”, 

$ 


“రామదాసును మించిన కవిత నల్లినాడు." 


70 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


శేషభట్టర్‌ వెంకట రామానుజాచార్యులు ఆ, బి.వి. శ్యామరాజు, రామరాజు సోదరులు[ 
ఉదయరాజు శేషగిరిరావు క లటువంటివారు. 


చివుకుల అప్పయ్యశాస్త్రి : 

చివుకుల అప్పయ్యశాగస్తి గారుజిక యెన్నదగిన వ్యక్త, ఈయనకు సనాతన 
ధర్మమన్న (బ్రాణము. దానికి తన ధన ప్రాణాలు ధారపోస్తున్నాడు. “దివ్యవాణి” 
అనే పేరుతో ఒక ధార్మికవారప(త్రికను నడుపుతున్నాడు. పండితుడు. కవి. గర్గ 
భాగవతమును సంస్కృతంనుంచి తెనుగులోకి చక ఉదాత్తరసవచ్చైలిలో 
భాషాంతరికరించినాడు. చాలా (శ్రమచేసి (శ్రాదతత్వమును స(ప్రమాణముగా 


ఒరూపంచి వాటిపై ప్రత్యయమును నెలకొల్పినాడు. ఈ కాలపు దురాచారములన్నిటిని 
ఉగ్షదేస్తూ సరమేప్పధునిపేర వెంకటేశ విన్నపము” లని శతకశైలిలో రచించినాడు. 
ఇంకా బాలబాలికలకు ఉపయుక్తమయ్యే పద్యములను సేకరించి (ప్రచురించినాడు. 
'పురాణము' లనే (గంధము వ్రాసినాడు. గద్యరచనలో కూడా మంచిదిట్ట. 


పత్రికలు - అనువృత్తి : 
వెనకటికాలపు పత్రికలు చాలా యీ కాలంలోకి అనువృత్తాలయినవి. 
క కొన్ని నూతనంగాకూడా బయలుదేరినవి. ఈ షత్రికాసంచలనం 
ఆం మ యొక్క అన్ని భాగాలనుంచీ కలిగినట్లు ర కనపడుతున్నది. రాయల సీమలో, 
తెలంగాణంలో కూడా యీ పత్రికా (ప్రచారము వెలువడినది. వీనిలో మాసపత్రికలు, 
పక్షప ee లు మొదలైన అన్నిరకాలు ఉన్నఎ. కొందరు దూరదర్శులు తెనుగువారికి 
ఉకదెనపై a ఉంటే బాగుండునని హృదయాలలో ఉవ్విళ్ళూరుతున్నారు. అటువంటి 
కాల వాత్రాలుకూడా కావలెనుకదా? అందులకు గొప్ప మనోబలముకల 
వు కావలన ఉన్నాడు. అట్టి దిన పత్రిక దాని స్తాపనోదంతము, తరువాత 
@ “చక్కని హాస్యకవిత్వము వ్రాసినాడు”. 
ఇ “హరికధలలో ప్రవీణులు”. 


* “అపర చేమకూర”. 016. 


ప్రధమభాగము 71 


ముచ్చటిన్తాను. ఈ కాలంలో వరలిన * కొన్ని పత్రికలను (క్రింద పేర్కొంటానుః- 


ప్రాచి 1909 యన్‌. వి. రాయచం(ద్రయ్య అయ్యర్‌, మద్రాసు 
అభినవ భారతి 10911 అబ్బరాజు హనుమంతరావు, వేజెండ్ల 
అనసూయ 1917 వింజమూరి వెంకటరత్నమ ఫ్ర కొకినాడ. 
అభినవసరస్వతి 1908 జానపాటి పట్టాభిరామశొస్తి జానపాడు, 
ఆంధ్రభారతి (1910-12) అయ్యంకి వెంకటరమణయ్య, బందరు. 
ఆంధ్రకేసరి 1913 చిలుకూరి వీరభద్రరావు. 
ఆంధ్రచంద్రిక 1914 బి.యన్‌. స్వామి, ప్రొద్దుటూరు. 
ఆం(ధ్రజనని 1919 బి.వి. కృష్ణరావు. 

ఆంధ్రదేశోపకారి 1918 నేలటూరు రాఘవయ్యంగారు. 
ఆంధ్రవారపటత్రిక 191 కాశీనాధుని నాగేశ్వరరావు, బొంబాయి. 
సుదర్శిని (1906-28) కస్తూరి శివశంకరరావు, నరసాపురము. 
ఆం(ధ్రసంరక్షణి 1913 గోవిందరాజు హరిశ్చం(ద్రరావు 
ఆంధ్రసాహిత్యపరిషత్స(త్రిక 1912 జయంతి రామయ్య 

ఆంధ్రసేవ 1913 అద్దంకి బిందుమాధవరావు 

ఆం(ధసేవ 1917 ఏ. మాధవశాగస్తి 

రామకధాసుధ 1918 పి, సుబ్రహ్మణ్యఅయ్య, చిత్తూరు 
ఎజ్ఞానవల్రరి 1915 శంకరరావు 

విద్యానిధి 1915 అప్పయ్యశర్మ 

సాహిత్య(ప్రకాశిని 1012 బి. సోమయాజివర్మ 

హితబోధిని 1913 చి. శ్రీనివాసశర్మ 

ఆంధ్రమాత 1917 స్వామి వెంకటరావు 


ఈ వింశతి సంవత్సరాల తర్వాత పుట్టనట్ట, అంతమొందినట్ట పత్రికలకు 
లెక్కేలేదు. అవన్నీ వ్రాయవలెనంటే (గ్రంథ విస్తరమౌతుంది. నవ్యసాహిత్యం కొరకు 
మాత్రమె పుట్టినవానిని అచ్చటచ్చట పేర్కొంటాను. ఇంకా యే విశిష్టతకలవైనా 
అయితేకూడా అవసరంకొద్దీ ఉల్లేఖిస్తాను. తర్వాత పుట్టినవాటిలో ఎన్నిదగినవాటిని 
కొన్నిటిని యిక్కడ స్పృళిన్తాను : 
పినాకిని 1922 పప్ఫూరి రామాచార్యులు 
సాధన 1955 డిటో 


పో భారతి, మే, 1929 - జూన్‌, 1930 
ఈ భారతి, మే 1929; జూన్‌ 1930 


72 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


బాలభారతి 1922 అనంతగిరి 'పేరనార్య 

గోలకొండ పత్రిక 1926 కపి 

దేశబంధు 1926 2ల్లంకాం నరసింహోచా ర్యులు 
నీలగిరి (1922-29) నరిసిరవోచార్యులు 
ఆంధ్రాభ్యుదయము (1929-28) కొవెల స రారామశర్శు నెల్లూరు*ో 
జమీ రైతు 


ఈవిధంగా ప(త్ర్‌కలు వెలసినవి. ఇందులో క్‌ ప్రత్యేక ఎషయముల 
కొరకు పుట్టినా వాజయానికి స్థానమియ్యని పత్రిక లేదు. కాబట్టే యివి అన్నీ 
సారస్వత సేవ చేసినట్లే భావించవలె. 





3 Tbid 


ప్రథమభాగము 
నవ్యాంధ్ర సాహిత్య వథులు 


4 
కొన్ని నాటకములు := 
వెనుక కొని ర ఉత్తమ 


కొంచెము ప సఖ ఇట ది సాం వ ని 


రంల 11 అ క కో PREPS ళల జరి 


'హరిశ్చం(ద్రి, బళ్ళారి కృష్ణమాచాకుల (1853-1913, 5వ" వ 2 

గాది “శాకుంతలం” క నాటకాలు, వినిపై “కాకక వంక హా 

అందుచేత కథగాని మరేమీ గాని కకనాకి పంతాలు వాల నల కాజ 
అననా. ణా మ్‌ కింక 


వునా కవిదె!. కొని 'భాడారతరికరణము కాకా టకు. కోల్‌ 


పంతులుగారు చక్కగా tT కాయా తం. వా 
కా - ణ్‌ 
దినికే పేరు వనన వస చ 4 
పె షా 
[గహరాంచినాఅకానికికానలసిన షా క ET TT సో 
హ్‌ నూ గ్‌ on 
రచించినారు. హరిశ్ళం అ చేయవే వస భత వం ల య అసం కంల O 


లోనూ, కధావస్తువును నవపటములోనూ, సవవమైన పద్ద 


ల క ముల 
పొతపోషణములో కూడా న మ 
అభినివేశము కలది. డాన్ని చాలా సరసంగానూ హో పవ టా లౌ 
వంతముగానూ ల ON వనక Ce 4 
శైలి ఆటరధు ధరతిలో కమా నల్యూఅంంకాతాట అనన్‌ 
విషయము కవిగారి చిత్తపకిపాకాం. అరక అ 
నాటకాల నం. ల ee so న 





క్ష చా ఇ = జ మ జ అ ణా 
3౫ ఇక్కడ జఉలనిలైన. నాటకాల కు. నాదకక రత గోన అం ర 
ర్‌ూ 
డై i ల on 
wr వ ఇస > > చ — 
కరలునూ ఉనారు. వారి గంకాలన పంల లంద మిం అమ కాదా 


74 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 

ఇప్పుడు చిత్రనళియ ప్రదర్శనము మోటు అయిపోయినది. దాన్ని ఆడి 
రక్తికట్టించగల నటకులూ మృగ్యమైపోయినారు. ఒకకాలంలో చిత్రనళీయానికి 
చాలా గౌరవం ఉండేది. బాహుక పాత్రధారణం నాట్యశక్తికి పరమావధిగా ఉండేది. 
బాహుక విలాపఘట్టము చాలా గంభీరము. కాని హరిశ్చం[ద్రలోఉండే కరుణరసముతో 
పోల్చటానికి వీలులేదు. కధావస్తువులో పూర్యాపరాలకు ఒకవిధమైన వైధర్మ్య్యం 
ఉండటమూ, తత్పోషణమూ నాటకానికి ఉదాత్తత నిచ్చి రసవంతం చేసి 
సామాజికులలో ఉండే సానుభూతితంత్రులను మోగించి వారిని తన్మయులను 


చేస్తుంది. ఉత్తమనాటకాలన్నీ అంతే! మన భాషలోనే కాదు. ఇతర భాషలో కూడా 
అంతే! 


"3 


పె నాటకొలుగాక తిరుపతి వేంకటేశ్యరుల 'పాండవవిజయాది' భారత 
నాటకాలు, వసురాయల వేణీసంహారం” భారతకథ ననుసరించి రచింపబడినవి. 
కాని వీటిలో వేణీసంహారం భాషాంతరీకరణం. దీనిని కూడా వీరెశలింగంగారి 
అభిజ్ఞాన శాకుంతలంతో చేర్చవచ్చు. ఉత్తమమైన భాషాంతరీకరణము. విటి 
రెంటిలో తారతమ్యచర్చ చేస్తే వేణీసంహారమే కొంచెముమించినదని చెప్పవలె! 
కాళిదాసుకంటే భట్టనారాయణకవి సామాన్యకక్ష్యకు దగ్గిరవాడు! అందుచేత అతడు 
(వ్రాసినది సులభముగా పరివర్తనము చెయ్యటానికి వీలు అయినది. కాని కాళిదాస 


వాక్యాల(క్రింద ఉండే విశేషాలు పరివర్తనకు అందేవికావు! వానిని మాత్పకలో చదివి 
ఆనందించవలసినదే! 


భాషను పరివర్తనము చెయ్యడానికి వీలున్నదిగాని, తద్విశిష్ట చమత్కారము 
పరివర్తనంలో ఎలా వస్తుంది? ప్రతి భాషాంతరీకరణానికీ ఉన్న లోపమిదే! కాని 
మాతృకను (వ్రాసినకవి ఉత్తమకక్ష్యకు చెందక, మనకు సమీపముగా ఉంటే కొంచెం 
సులభము! పెక్సిపియరు నాటకాన్ని ఒకదానిని దానిలో ఉండే సమస్తరసము 
వచ్చేటట్టు భాషాంతరీకరించమనండి! అది మరీకష్టం! మన తెనుగులోనికి వచ్చిన 
సంస్కృత (గంథభాషాంతరీకరణాలకు ఒక ప్రత్యేక సౌకర్యం ఉన్నది. అదేమిటంటే 


పదజాలం మాతృకదే అనుసరించవచ్చు! ఇతర భాషల సంగతి అలా కాదు. 
౫ ధర్మవరమువారే బాహుకపాత్రధారణము చేసేవారట. 


అవా శతకోటి. ఒకనిగా శ “మై 


పథమభాగము 75 


అనువాదాలలో ఉన్న వైశిష్ట్యమది. అందుచేతనే తిక్కన పోతనాదులు చేసిన 
భఖాషాంతరీకరణాలు యధామాతృకాలు కాకుండా స్వేచ్చానువాదాలు! అక్కడనే 
వాళ్ళ ప్రతిభ చూడవలె! 


పాండవవిజయం ఇతివృత్తం సూత్రం భారతంలోనిదే! కాని నాటకానికి 
వలసిన స్వల్పమార్పులను చేసి తిక్కన భారతరచనలో ఎంత ప్రతిభా, కళాకౌశలమూ 
చూపించినాడో అంత (ప్రతిభా చమత్కారాలనుపయోగించి రచించారు ఈ కవులీ 
నాటకం. వాండవవిజయనాటకం ఆం(ధ్రభాషకు ఒక అమూల్యాలంకారము. వారి 
సారస్వతసంచారానికి మకుటాయమానమైన (గ్రంధం! దీనిలో రసవంతం కాని 
ఘట్టము లేదు! ఎట్టి మార్పు చెయ్యకుండా, యేమా(త్రము వదలకుండా రంగంమీద 
నాట్యమాడడాని కనువైనది! ఇదే చాలు కవులు చూపిన కౌశలానికి ఉదాహరణము! 


ఇక శ్రీపాదవారి బొబ్బిలి, వేదంవారి ప్రతాపరుద్రీయం, రెండూకూడా 
చారిత్రక నాటకాలు. దేశంలో ప్రచారంలో ఉన్న చారిత్రక విషయాలను సంగ్రహించి, 
వానికి నాటకవాతావరణ మిచ్చి చక్కని నాటకాలుగా ప్రదర్శనయోగ్యాలుగా, 
రచించడము సామాన్యకార్యము కాదు. వీనిలో బొబ్బిలి వీరగాథ ననుసరించినది. 
ఆంధ్రులకు, పల్నాటి విరగాధ, బొబ్బిలిగాథ, ఇంకా ఇటువంటి స్థానిక గాథలు చాలా 
(బ్రయమైనవఏి. ఇవి హృదయోత్సాహ జనకాలు. తత్రాపి జానపదులకు చాలా 
ఆకర్షకాలు. అట్టి వాటిని నాటకాలుగా రచించడము ఈ వీరగాథలను సారస్వతంలోకి 
తేవడమన్నమాట! పట్టణవాసులు ఈ వీరగాధల నెక్కువగా ఎరుగరు. వానిని వీరు 
చదవడానికీ, ప్రదర్శించడానికి యోగ్యమైన సారస్వతవీధిలోకి తేవడం వీరు చేసిన 
విశేషము. నవలలు, నాటకాలు, శాతిచరి(త్ర ప్రతిబింబకాలైనప్త్పుడు వానికీ విలువ 
చాలా హెచ్చు. బొబ్బిలిపాటను నాటకంగా రచించి సారస్వతశోభ కలగజేసినందుకు 
శ్రీపాదవారికి యావదాంధ్రదేశమూ కృతజ్ఞం. ఇట్టి నాటకాలింకా వెలువడవలె! 
వేదంవారి ప్రతాపరుద్రీయం కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించి, చాణక్యుడి 
తర్వాత రాజనీతికి గురుపీరమైనట్టి, ఆంధధ్రుడైనట్టీ యుగంధరుడి (ప్రతిభనూ, 
రాజనితినీ, ప్రతిబింబింపజేసిన నాటకం. దీనిలో ఉన్న కొన్ని విశేషాలు వెనక మనవి 
చేసినాను, 


76 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 

'పైవిగాక యిక యీతరంలో ఆంగ్లాంధ్రులకు చాలా ప్రియమైనది ఒకటి 
ఉన్నది. కన్యాశుల్కం* చాలా గొప్ప సాంఘిక నాటకం. ఇందులో కవి ఉద్దేశ్యం, 
పరిస్టతులను ఉన్నవాని నున్నట్టు చిత్రించటం! ఈపని చాలా గొప్పగా నిర్వర్తించినారు. 
అప్పట్ట్‌ తనవంటి ఆంగ్లాంధ్రులకు సంతోషదాయకం “గిరీశం” పాత్రను సృష్టించినాడు! 
ఆంగ్లం చదువుకున్న - అందులో గోదావరి దాటిన - ఆంధ్రులకు గిరీశం ఉపలక్షకుడు. 
వారు పూర్వాచారపరాయణులను సూళన చెయ్యటం, అకార్యకరణాలకు 
వెనుదీయకపోవటం, వ్యభిచారం, ధనార్జనలో మోసం చెయ్యటం, సంఘసంస్కార 
మనేపేరుతో పాపకార్యాచరణం, స్యార్ణపరత్వం, అంతరాత్మను జేబులో దాచుకొనటం, 
తుదకు దేవుడిని హేళన చెయ్యటం, మొదలైన అనేక గుణాలను చాలా హృదయంగమం 
గానూ, అభిమానవంతునికి మనస్సు గుచ్చుకునేటట్టూ, సహజముగానూ 
వర్షించినాడు.* ఇది గొప్ప హాస్యప్రధానమైన సాంఘిక నాటకం. కాని ప్రతాప 
రు[ద్రియాన్ని, దీన్నీ తారతమ్య చర్చ చెయ్యవలసివస్తే కొన్ని విషయాలు చెప్పవలె. 
కన్యాశుల్కం మొదటి భాగమంత ఉత్తేజకరంగానూ, రసవంతంగానూ లేదు 
తుదిభాగం. పరిణామంలో కొంత అల్లరి ఉన్నది. ప్రతాపరుద్రీయ (1897) 
మల్దాకాదు. ఆమూలా(గ్రంగా ఉత్తేజకరమూ రసవంతమూనూ! తుది వరకు కథలో 
యెక్కడా తీవ్రతగాని, రుచిగాని, తగ్గదు! నీతిదాయకత్వ విషయంలో ఒకటి సంఘ 
నితికి, రెండోది రాజనీతికీ ప్రాముఖ్య మిచ్చినవి. కాని కన్యాశుల్కము నిర్వహించిన 
సంఘనితికంటె, ప్రతాపరు(ద్రీయము నిర్వహించిన రాజనీతి సమంజసమూ, సమగ్ర 
పరిణామవంతమూను! (ప్రదర్శనమంతా చూచిన వారి హృదయాలలో ప్రతాప 
రుడ్రీయము కలుగచేసే ప్రాభవము కన్యాశుల్కము కలగచెయ్యదు. పై అన్నిటికంటె 


కాయ 
0౪'త 


మంకొకటి ఉన్నది. కన్యాశుల్కాన్ని సకలాం[ధజనమూ చూచిగాని చదివిగాని 
తు SS త. నకం క న న య 
*౯ ఈ నాటకము కన్నడభాషలోకి పరివర్తితమైనది. 
+ “ఆంధ్రుల హృదయముల నాకర్షించిన నాటకములలో కన్యాశుల్కము అ(గ్రగణ్యము... 
నెంశము' పరు ఆంధ్రదేశములో జనరూఢమైనది. ఏయే గుణములు కన్యాశుల్కములోని 
, అందులో డంబములు పల్కుతూ నలుగురిని మోసపుచ్చి వేషమును వేస్తూ 
లక్షణములు గలవానిని గిరీశమనడం వాడుకలోనికి వచ్చినది కన్యాశుల్క నాటకము 
ా గిరిశం పేరు మాత్రం శాతంగా నిలిచి ఉంటుందని చెప్పవచ్చును.” -భారతి, 


_ అట టే 
“ఇ ంచంమినకం కలనా 


ప్రథమభాగము 77 


ఆనందించలేరు. అది ఆంధ్రాంగ్ర మి(శ్రం! అందుచేత ఆంగ్గంరాని ఆంధ్రులు 
రసాస్యాదనం చెయ్యలేరు. ఇది ఒక గొప్పలోపం. ఈ కాలములో కావ్యాలనూ, 
నాటకాలనూ, (వ్రాసేవారు దృష్టిలో లేరు. మళ్ళీ చెప్పుకోటం సామాన్య (ప్రజాజీవనం 
వెనుకటి సారస్వతంలో (ప్రతిబింబించటం లేదని! ఆంగ్రవిద్య తెలిసినవారు చాలా 
తక్కువ. ఇంతకంటె సంస్కృతమాటలు అర్ధం చేసుకోగలవారి సంఖ్య చాలా 
యెక్కువ. ఈవిషయం వెనక ఒక సందర్భములో మనవి చేసినాను. నాటకమంతా 
యిలా లేదే అనవచ్చు! ముఖ్యపాత్ర ఐన గిరీశ పాత్రనే అర్దం చేసుకుని రసాస్వాదనం 
చెయ్యలేకపోతే ఇకనేమున్నది? పానుగంటివారి హాస్యప్రధాననాటకాలు ఇంతకంటె 
అధిక సంభ్యాకులను తృప్తిపరచగలవు. కంరాభరణం చూడండి. అందులో ఉన్న 
హాస్యాన్ని, నవ్యులూ, పురాతనులూ అందరూ ఆన 959 కాబట్టి యీ 
సంకుచితత్వం, ఎకదేశిత్వం దానికి చాలా విలువ తగ్గించినదనో గట్టిగా చెప్పవచ్చు.* 


పొనుగంటివారి “రాధాకృష్ణ భక్తి రసప్రధానమైన నాటకం. ఇందులో 
(గ్రంధకర్త భక్తిరసాన్నీ శేషశేషిభావాన్నీ పరాకోటి కెక్కించినాడు. “రాధాకృష్ణ” లో కొన్ని 
పద్యాలు చదువుతూ ఉంటే (గ్రంధకర్తగారికే ఆనందబాష్పాలు వచ్చేవి. ఆయన తాను 
రసాన్ని అనుభవిస్తూ వ్రాసినాడు. ధన్యుడైనాడు. కృష్ణునకు ఇతర నాయికా సంగమంతో 
కలిగిన శృంగార చిహ్నాలు చూచినప్పుడు రాధ కండ్లు మూసుకుని చూడలేకపోవటం 


౫ విక్రమభాద్రపదం భారతిలో ఒక విమర్శకుడు కన్యాశుల్కాన్ని సమిక్షస్తూ యిలా 
అన్నాడు:- 

“నిస్సందేహంగా, ప్రాపంచిక వ్యాపారాలను, మానవ చిత్త వృత్తులను చూపరకు 
సరియెన దృక్పధంలో నిలిపి నిరూపించడమే సారస్వతానికి ముఖ్య ఆదర్శం కదా?" 

కన్యాశుల్కం దృక్పధం సరియైనదేనా? ఈ విమర్శక వాక్యాలు “రియలిజం”కూ 
మనస్తత్వానికి సంబంధించినవి. ఇంకా యిలా అన్నాడు :- 

“అందరిని రంజింపజేయడమే సారస్వతం యొక్క ముఖ్యధర్మమని మనం వప్పుకుంటే, 
కన్యాశుల్కం - పండితులను, పామరులను, స్త్రీలను, పురుషులను, ఆబాల గోపాలాన్ని ఆనంద 
పరిచింది. పరుస్తున్నది, యికముందు పరుస్తుంది.” ఇది తప్పక అతిశయోక్తి. “ఇంగ్లీషు 
తెలిసిన” అనే విశేషాన్ని వెనకటి దానికి కలిపితే ఈ వినుర్శకుని సంఖ్య సగంకంటి తగ్గిపోతున్నది! 
ఈ విమర్శకునకు ఇంగ్లీషు రానివారు బుద్దిలో లేరు! 


దగ్గిర ఆధునిక కవి కుమారుని (పేమ పావిత్ర్యమూ, అమలిన శృంగారమూ 
తలపునకు వస్తుంది. రాధకు శృంగారార్చనమే పరమావధి అయినట్టు కనపడుతుంది. 
ఇక 'చింతామణి' నాటకంలో వస్తువు చాలా రసవంతమూ, హృదయంగమమూనూ. 
భావలిత్రణంతో ఎక్కువ కౌశలం చూడకపోయినా కధావస్తువులో ఆద్యంతాలకు 
ఉండే వైధర్య్యమూ, తత్సహకారవిషయాలూ, నాటకరనపోషణంలో చాలా 

ఉపకరించినవి. ప్రథమ శృం గారమూ తర్వాత భక్తీ ప్రజాజీవితానికి చాలా సన్నిహతాలు. 
మనజాతి చిత్తవృత్తికి స్వభావసిద్దమైన మతాభిమానమూ, ఆస్తిక్యమూ, , చిన్నతనంలో 
డినా భగవత్కటాక్షంచేత వెనుకకు తిరిగి సంపూర్షభక్తి కలగటమూ, మొదలైనవి 


(గె 


న 


టకొసెకి కి ఆహ్హాదకరత్వ మిస్తున్నవి. వాని ద్యారా (ప్రజలాకర్షింపబడుతున్నారు. -ఈ* 


షి 


ట్ర్‌ twa 


od 


వలం 'సక్కుబాయిని" కూడా యెన్నవచ్చు. (ప్రహసనాలను ఎక్కువగా 
ఉల్లేఖించ నవసరం లేదు. అవి ఫలహారాలవంటివే గాని కడుపునింపె శరీరాన్ని 


షించే భోజనం వంటివి కొవు. ఈ కాలం తర్వాత నాటకాలపోకడ చాలా మారె ంది. 
ఆ మార్చును తర్వాత కనుగొందాము. 


ట్‌: 


ఫై 


నాటకప్రదర్శనం “కొదరు నటులూ: 


నాటకవీధి సాహిత్యక్షేత్రంలో ఉత్తమ వీధి. “కావ్యేషు నాటకం రమ్యుం 
అనినాడు లాక్షిణికుడు. ఆంగ్ల సారస్వతంలో కూడా పురాణేతిహాసిక కాన్యాల కు ఎట్టి 
గానముశ్నదొ అట్టి స్టా స్తానమె నాటకానికి కూడా ఉన్నది. నాటకమనగానే అది నథతించ 
లసినడి కాజ ర్ట వెం వెంబడే ప్రదర్శనం కూడా వస్తుంది. ఉత్తమ నాటకాలు ఓ తను 
వ. నాటక పఠనమేగాక తద్దర్భనము కూడా సామాజికులను 
చెసి చిత్తవృత్తిని మార్చివేయ శక్తి కలిగి ఉంటవి. దృశ్యకావ్యాల 
కది. “నాట్యం భిన్నరుచేర్దనస్య బహుధాప్యేకం సమారాధనం” అనినాడు 
స. ఈ విధమైన దృశ్యకావ్యగ్రంధరచన యెప్పుడు విరివిగా సాగుతఎందో 
అప్పుడ యా ప్రదర్శనాలు కూడా విరివి అవుతవి. ఈ కాలంలో అలాగే 


ప్రథమ భాగము 


అయింది. శ వెనుకటితరంలొ' కూడా కంపెనెలు ఉండే. 1922 = ౫3 
చదువుకునే కొల్లూరనే (గ్రామంలో విజయ నగరముడించో కాజజు3 డై 
కంపెని వచ్చినది. అది నా చిన్నతనం ఆవటంచేత ఆంత జ్ఞాపక మ కం” 
అంబడిపూడి కోటయ్య, క్షీశే ముపిడి జగరాజుగార్తు ముఖా చవావనా 2 లా 

oo Aan కూ టో వ షష జ 9 ర 

వ్‌ మయ ఇష నాకా 2 వ 

జగ్గరాజుగారి (ప్రూూ్యత్రధారణం అత్యద్భుతం. వాతి వతం చూపవపం సా. 
అభినయించటంలో ఆయనకు సాటి ఆం।ధడేశంలో కేకు. అయ ఇదద హూ 
హస్తం, ముఖవిన్యాసం, శిరఃకుంచనం మొదలైనవి నా హుడయంలో ఇక =. 


గ్రుద్దినట్లున్నవి ! చంద్రకాంత, హరిశ్వం;E mse CEs 


ఆయన స్తీపాత్రధారణం అప్రతిమానం. రాజమహేం డ్రవరంలే సున్న క కారా. 
కంపెనీ, గుంటూరులో ఫస్తుకంపెని, జండరులో బుబ్తాయమెేంబట దు వెం 


కథ ఏలు. 'బెకవోడలో కొన్ని యిలా ఉల జన్‌ సన్యా తం Tee: 





+ bars ee పంతులుగారు ప నావం ca 


మనవారు (ప్రసాదించినారు. కిని 'డాదాజి' అని పిలుదారు. ఈయన వేది దక టొ 


సోనీ దో ఖాన త wow అని os 
గారి మన్నన పొందినాడు. వీరిది కూడా మొదట pa య ల గ 
దాదావు 60 న రు వ నిం CIS SEITE టై ల అన 


తర్వాత ధార్వాడ కం పెనీ ఫక్కిన పక 


ఇ శే ప ల ఆ తవా 
ఈయన ఈమని లక్ష్మణస్వామి గారెకి స మకాలి తికుడు, ఆయనంత పజ హెవివ నా జం నికి 
లో కలవాడు. ఆయనతో కూడా శివాజి”, 'రసపుత్రవిజయు?ి, వజయమ 71 2 

ర nn మ 
నారాయణరావు, “విశ్యామి(త్ర తపోభంగం" మొదలైన వాణి వాలన్నాము మాయు చం 


ఆం(ధ్రదేశంలొ అన్నిప్రాంతాలు తిరెగి న నాటక కంపెసీలను పాపించుబల పద్ద ఎం వంగ మీ 
బళ్ళారి కృష్ణమాచార్యులుగారిని కూడా నాటక వ ర క గ స. 
ఇమ్మానేని హనుమంతరావునాయుడు. (1854-19130నారము. టకా వా వలం 
హరి(ప్రసాదరావుగారు మొదలైనవారు కీ వద నేక్తూకానికి. వీర కౌ ద్రవవపైువకువవిల చా వు” 


(ఆ _ స్‌ _ 


అససూనుడు. దేవులపల్లి వెంకట లక్ష్మీనరసి 9వ అ రాల. ర స మయుడు 


ఖా [క వ నాం సు ఖా ఇ కానా కు వర 
థా అ నో తనా శవికలు ఇవాల! చూ న! న అనూ కూ 
షూ 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


స్‌ 
గో 
ce 
pt IX 
eA 
[| 
0 
గ్‌) 
న్‌ 
౬ 
(౮0 
ge 
ర్త 
h 
2) 
౮ 
పం 
ర 
0 
GX 
eA 
CA 
ల్రో 
గ 
(౮ 
Cy 
EA 
రం 


5 


కుడు లా గొప్ప విద్యాంసుడు. 
సర్వభారత భాషగా ఉండవలెనని మొదట కనుక్కున్న వాళ్ళలో ఈయన 


నే 
(gp) 
వె 5 ఆ స కో ష్‌ 1 
లక్ష్మణస్వామి, హారి జస. యళ చెప్పి మరో పేరు చెప్పవలసినదె ! 
కుడు 


4 వ్య (క న్ని 3 
ప్రధముడనవచ్చు! దీనితోనే ఆయన దేశభిక్తి తెలుస్తుంది. అప్పటికి హిందీ ఉద్యమం 
లేదు. ఈయన చారిత్రక నాటకాలలోనే రంకు సంగీతం బొత్తుగా రాదు. 


ఉంచి అవి అభా [సం చేయించి వానిని 


జప ళ్‌ క్స్‌ షై చపల చన అద జల! నై ఠి ఇ [5 హైం ఆడితే 
ఆవాలు ఎలా నారాయణరావు నధ “శె నాజీ మొదలైన నాటకాలు 
ఇ భో వెల ప “5 షు చ "టో 
ఎ చ రాళ _— పా అడక అవా స్‌ వు థ్‌ 
అం -ఆనినహాకకర్‌ా ఎల్బీ చూ? వాళ్ళు. ఎవో శారాయణరా 
| జ 

శంకరా డం వేళా 

YX మం పాటం ఆలీ టో ఏటో ది 


పటాని గ క్‌ ప్రపంచం మరిచేవాళ్ళు. ల వీరరసాలు 


కాదు! ఒక్క కంటితిప్పులో శృంగారంనించి వీరం, వీరంనించి శృంగారం మారేది ! 
|| | 


ఒకమారు అనగా 1907 హ్‌ బందరు బిపిన్‌ చంద్రపాల్‌గారు వచ్చినపుడు 


నేవాజీనాటకమాడినారు. డానికి షాల్‌గారు కూడా వచ్చారు. దేశభక్తిని గూర్చి 
వక్షణనాముగారు హింకడీలో ఉపన్యాసమిచ్చేటప్పటికి, అది విని ఆయన 
ర జి 

ఆశిర్య్వపడినాదు, మల్లీ ఆయన తర్వాత యెంతమంది ప్రయత్నించినా నటించినా, 
ఆయన ప్రతిభా, జరప 


ాణమూ, రాలేడు. ధన్యజీవి | 
వుగారు 1936 వరకు జీవించినాడు.ఈ హరిశ్చం(ద్రపా్యత్ర 
ఎదాజంబ అపి (గ్రావా రోదిత్యపి దళతి వజస్య హృదయం' 





+ yt - eer) లా ఇ లా క నపపో దే! 
అంంవవబనదె. ఎంతనఏందె డెర్యమయునావా ఘు కూడా ఏడువ వలసినదే! నలుడు, 
జా బై మ, (౫ 
Boles కం ర. వే ప 
చ్‌ న మా షు ర యు నా వవ షన్‌. లు గ స ఎమ్‌ దళ ఇ చ కే మ న బడినది 
క కల రం క = ౨9 ౧ ఉన్నం ఇది కృష్ణమా — ం౦ప 
౬! 
ఈ సచ్చణాల అంతకుపూక?ం 20 సంవత్నరాలనించే నాటక క0పె లుండేవని టి చ ల. 
—— జ జీ మ్న్‌ 0] 
ie వా జ వ ఆన్న = = మె క్‌ వ్‌ ద చ అంగం 
స క తం కసే జంత రట గ అరహత హూ హూ [ఎప్పుభొట్ర 
lan 
ణు కా జ 3 లు జాక్‌ 
నక శన CST Ty tes Sree ss ఆయన చెబుతూ ఉండెవాడు. రాజమం(డ్రైల్‌ 
_ ఇ ~~~ అను బట్‌ 
మ మ rr ఇ wo - 


మల స "a 
ee సం TG కన జః ల " 


వులు నాగెశ్శరరావుగారు రూ రా మాషులైనట్టు 


a న్‌ 
ఇ సా —— LL em aE o “mE mm జూ ఇచ్‌ 
- ణా అనాన్ను. | గా? ఇ WoT ~~ rm మో న 
న జ ను | ఆ ఇ పన్నా ప = ఆం, ర్వ పు స జ ఆ 
షా ~*~ ~*~ EE 


ప్రథమభాగము 81 


సారంగధరుడు, హరిశ్చం[ద్రుడు, ఈయన అభిమాన పాత్రలు, బహుస్వల్ఫాంశములు 
అనగా, నిలువటం, చేతిని కదల్పటం. అడుగు వెయ్యటం మొదలైన వానినించి 
కూడా యేసన్నివేశంలో యెలా చెయ్యవలెనో అక్కడి సందర్భాన్నిబట్టి సమంజసమైన 
పద్దతి ననుసరించి నటించేవాడు. వీనిలో (ప్రతిదఫా భేదం ఉండేది. కళాభిజ్ఞుడికి 
వీనిలో మార్పు తట్టుతూ ఉంటుంది. ఇక్కడ ఒక రహస్యమున్నది. కొందరు తమ 
పాత్రను బాగా చదివి ఆలోచించి ఎప్పుడెలా అభినయించవలెనో యేర్పాటు చెసి 
పెట్టుకొని వాని ప్రకారం అభినయిస్తూ ఉంటారు. ఎప్పుడు చూచినా ఆసన్నివేశంలో 
అదే అభినయం సినిమా చిత్రం క్రిందికి దిగుతుంది ! “వన్సుమోర్‌” అని (ప్రేక్షకులు 
కేకవేస్తే తెలుస్తుంది వీరి తెలివి! అట్టి దానిలో జీవం ఉండదు! (గ్రామఫోను ప్లేటు 
పాటా, సినీమా చిత్రమూ, ఎటువంటివో అది అటువంటిదే ! కాని ఉపజ్ఞ, (ప్రతిభ గల 
నిజమైన నటుడికి అలా ఉండదు. (ప్రతిప్రదర్శనములోనూ, కొన్ని స్థలాలలో మార్పు 
కనుపడుతుంది. (ప్రతి లలితకళా సాధకుడికి ఉండేదే ఇది ! హరినాగభూషణంగారి 
పాటవిన్నవాళ్ళ నడిగితే ఒకప్పుడున్నట్టు మరి ఒకప్పుడుండదని చెబుతారు. ఎప్పుడూ 
ఆనందమే కలుగుతుంది. కాని దానిలో తారతమ్యమున్నది ! “రక్తికట్టింది” అనే 
మాటలో అర్హమిదే! ఇట్టికళ సజీవం! కాబట్టి నటకులలో కూడా యిలా “రక్తి 
కట్టించే” వాళ్ళు చాలా తక్కువ సంఖ్య, సినిమాకళకూ సాక్షాదభినయానికీ భేదమెట్టిదంటే 
ఒకటి నిర్జీవమూ, రెండవది సజీవమూను! లక్ష్మణస్వామి, హరిప్రసాదరావు గార్ల* 
అభినయం అట్టిది! ఉపజ్జసహితమైనది! కొందరు మనవాళ్ళు నాటకములో పాత్రధారి, 
పాత్రయొక్క సుఖదుఃఖాల్జ్లొ ఐక్యమైతే తప్ప సరిగా నటించడని అంటారు. ఈ 
విషయం: మన పూర్వలాక్షణికులు చర్చించి రసం సమాజిక నిష్టమే కాని నటనిష్ట 
మెంతమాత్రం కాదని సిద్దాంతీకరించినారు. నటుడు రసాన్ని అనుభవించేటట్టు 


౪ “... కోర్టులో ఉద్యోగిగా ఉంటూ ఉండేవారు. ఎప్పుడూ బీదతనమనుభవిస్తూ ఉండేవారు, 
డబ్బు సంపాదిస్తూ కూడా ..... 


.. పద్యాన్ని ఏవిధంగా యెక్కడ విరవాల్నో, యేరాగాన్ని యెంతగా దానికి ప్రయోగించాల్నో 
ఆమహాను భావుడికి ఒక్కడికే తెలుసును. బొచిత్యమంటే ఏమిటో ఆయనే రుచి చూపించియున్నారు 
ఆంధ్రనాటకలోకొనికి, నామనోవీధిని, లక్ష్మణస్వామిగారి తర్వాత, ఉత్తమ నటులలో ప్రసాదరావుగారే 
గోచరమౌతూ ఉంటారు.” - గోవిందరాజుల, నవోదయ, 3-4-1946 


82 నవ్యాంధ్ర సాహిత్య నీథులు 


అయితే నృసింహస్వామి హిరణ్యకళిపుడి పొట్ట చిల్చవలసినదే! హరిశ్చంద్రుడు 
చంద్రమతిని చంపవలసినదే! నటుడు తాను నటిస్తున్నాని యెన్నటికీ మరవకూడదు! 
ఆయా సన్నివేశాలలో తాదాత ట్రం పొందినట్టు నటించవలసీనదే! కాని పాత్రయొక్క 
అంతస్సును మాత్రం (ప్రవేశించి తన అభినయాన్ని సంస్కరించుకొనవలె. & 
కంపెనీలు ప్రధమదశకంలోనివి రెండోదశకం లోనికి కొన్ని అనువృత్తి వచ్చినవి. 
కొన్ని నూతనంగా బయలుదేరినవి. క్రొత్తవానిలో రాజమండ్రిలో నాగే శ్వరరావుగారి 
కంపెనీ, బెజవాడ మైలవరంరాజా గారి కంపెనీ, తెనాలి రామవిలాససభా, ఏలూరు 
మోతేవారి కంపెనీ కొన్ని ముఖ్యమైనవి. ఇవి ప్రత్యేకంగా నటులకు వేతనాలిచ్చి 
పోషించిన సంస్థలు. నాటకకళకు చాలా దొహదమిచ్చారీ సంస్థాపకులు. మోతేవారికేమి, 
మైలవరంవారికేమి, జమీందార్లు! పాపం! భాగవతుల రాజగోపాలంగారు ఈ తమ 
నిజమైన కళోపాసనతో గరీబైపోయినాడు. సరస్వత్యుపాసన చేసేటప్పటికి లక్ష్మి 
** ఈ సంగతినిగూర్చి హరిప్రసాదరావుగారి అభినయం నుంచి ఒకఉదాహరణ మిన్తాను, 


షల _మొదలుపెట్టినారు.. హరిశ్ళ్చంద్రనాటకం కాటి 'సీను' వచ్చింది. చం(ద్రమతి 
. తాస్యుని తలబెట్టుకొని ఏడుస్తున్నది. సందర్భమిది! చంద్రమతి పా(త్రధారికి 
కళ్ళు రావటం (ప్రారంభించినవి. మాట గర్గదిక కలిగినది. ఎంతసేపు ప్రయత్నించినా 
) పగెలీరాదు. అంటేహరిప్రసాదధావుగారు పాడేపద్యాల్లో రసంఅనుభవించి రసాస్యాదనపరులైన 

జికులలో ఒకడై పోయినాడు. (స్రీపాత్రధారి. ఎప్పుడైతే సామాజికత్వ మాయనలో కలిగినదో 
ఎ శిజలానేం!' అందుచేత ఆట స్తంభించినది! కాబట్టి చూచేవాళ్ళుగాక నటించేవాళ్ళు 
స్ట ఎగా రాదిరసాలను అనుభవించటం మొదలుపెడితే కొంప మునిగిపోతుంది! ౫ 
రి పసాడరావుగారి ఆభినయసామర్థ్యం ఆరోజు పరాకోటికెక్కి నది. తనతోకూడా అనేకమార్లు 
క టించిన వ్యక్తికి ఆదినమభినయం, రసానుభవం కలగజేసినది! ఇట్టి నటుడు 
f 


rp ts 
న 
స కలీ శి 


ల 
జో bs 
న 


Cx cK 
C3 fo 
జీ 
గ్య 

( 

(స 

eX 

టు 


tg tr tf 
0 : 
fy 

fA eA ఉగ్‌ 


(»D 
feos 
cy 
{x 
q 


ళలకు కళాత్వము లోపించునంత తన్మయత్వము జెందినయెడల నొక్కొక్కప్పు 
కు కారణమగునని మాత్రము మరవరాదు."-లక్ష్మణరాయ' వ్యాసావళి, 296 పుట 
మద్దాలి శేషగిరిరావు, కోపల్లె లక్ష్మీకాంతం మొదలైనవారీయన జట్టులో వారే. 


ప్రథమభాగము 


తొలగిపోయింది. ఆస్తి అంతా పోగొట్లు 


కళాపియుడు, కీర్షికాయుడు. 


+ఈ కంపెనీలప్రాపున కొందరు 


దై=రా ష్‌ NAT va 
కొని డాకిడంలో తఈడిషికా 


సుప్రసిడదాం నటు we 
శబెజవాడలో మైలవరం రాజాగారి (ప్రాపున వరలినవారిలో 6 wo ni dd జలా... 
సంజీవరావు, గురజ నాయుడుగార్జు ముఖ్యులు. సావిత్రి, ద్రాపడేను పాషా దా _ 2 
వీరు. అభినయిస్తూ నాటకం వేసినప్పుడు దూరాలనించే అననా se te 
పడమర హైద్రాబాదు, తూర్పు విజయనగరంనించి, ముండు హవ స. 
సీట్లు రిజర్వు చేసుకునేవారు (ప్రేక్షకులు. ఆరోజున యేవో య క 


టిక్కెట్టు దొరికేవి కావు. సంజీవరావుగారి కీచు 'స్తీకంరం డే 
ఆనందపరిచేది. కాని జగ్గరాజుగారితో ఈయనను పోల్తుడాని 
ఈయనను. నిరసించటంగాదు సుమా! జగ్గ్షరాజుగారు సహజమైై 


కావలసిన లక్షణాలు యెక్కువగా కలవాడు. అభినయంకూదా 


ఉండేది. పాతివ్రత్య. ప్రదర్శనంలో జగ్గరాజుగాకికి చాలాదూరం 


సంజీవరావుగారు. 
యడవల్లి నిజమైన సహజమైన రాజరీని గల 
మంచికి చెడ్డకు కూడా వచ్చేది. అది. వదిలిపె : 
హిరణ్యవే త్రం బహుమతి పొందినాడు. దుష్యంతుడు వాత్రఢకెంచి 
“అనా(ఘాతం పుష్పం” మొదలైన శ్లోకా లభినయిస్తూ ఉంటె హు 


లే 


శా 


శ 
న్నా నాణ్వాఖా ~ 
చూ పేజా ఇవ ఇవా మో 
నాననా. ప! 
న్న్న 
yy, అ జాలా అ ఇవ్రోననా 
వా పితా అణా అక 
త లన్న — మో 
సాలా. 
అతు స్వా క్లో ఇన 





క ఈ కాలంలో బందరులోకూడా యీ. కంపెనీల అఖివవేశం చాలాజ 
సుబ్బారావుగారు కాలేజీలో అధ్యాపకుడిగా ఉండి తులాభాకేతా "దె నాట 


నటకులను తయారుచేసి; నాటకకళకు దోహదం చేసినాడు, కోట ఆరక EE TE 
ఈయన॥క్రీంద తర్పీతైనారు. 
+ అప్పట్లో రాజమండ్రి కం సెనీలు — త్‌ వశ సు సా 
హృదయంగమంగా Me అరవరాదు కామారా. - a ఇ 
చాల్తా చక్కగా అభినయించి కవికీ, నాటకాని కః వ 


ఆంధ్రదేశం అన్ని, మూలలలోనూ అభివయిస్తూ కరడ 


84 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఉండేది. తర్వాత ఈయన సినిమాలో కూడా అభినయించాడు. (ద్రౌపది 
వ(స్తాపహరణంలో దుర్యోధనుడు పాత్ర ధరించి నటించినాడు. బాగానే ఉన్నదనవచ్చు. 


ఇక గురజనాయుడుగా + రనటమేగాని ఈయన అసలుపేరు చాలామంది 
ఎరుగరు. ఈయన యముడు, భీముడు పాత్రలలో ఆరితేరినవాడు. నాయుడుగారి 
పాత్రధారణం చూచినవారది యెన్నటికీ మరవరు. ఏలూరులో ఆరితేరిన వారిలో 
ఎన్నదగినవారు ముంజులూరు కృష్ణారావు, కొచ్చర్తకోట రంగారావుగార్జు. *కృష్ణారావు 
గారు (మరణము 1944) సహజంగా ప్రతిభగల నటుడు. ఆయన ప్రతాపరుద్రీయంలో 
పిచ్చివాడుగా చేసే అభినయం (ప్రతిభావంతం. ఈయనకు రాయలసీమలో సమ్మానం 
చేసినారు. నిజంగా దానికి దగినవ్యక్తి రంగారావుగారు హాస్యపా(త్రలకు తప్ప 
భావపూర్ణమైనవాని కంతగా ఒప్పడు. రంగూన్‌రౌడి, మధుసేవ మొదలైనవానిలో 
(త్రాగుబోతువాడుగా బాగా అభినయించినాడు. ఈయన కూడా “సినిమాయాక్టరు” 

అనిపించుకున్నాడు. తెనాలి రామవిలాససభవారి నటబ్బందం పండిత నటులూ, 
సహజనటులూ కలిసినది. దీనిలో ఉన్నపేర్లు కొన్నిచెబితే పాఠకులకు తెలుస్తుంది. 
స్థానం” ముఖ్య (స్తీపాత్రధారి. ఆంధ్రదేశంలో నిజంగా (స్తీ పాత్రని ప్రతిభతో, 
వివేచనతో, పాత్రానుకూలాభినయంతో చేయగల సమర్గులు ఈయనతో ముగ్గురు 
మా(త్రమే అని చెప్పవలె. నేను చెప్పే కాలాని కింకా ఒక్క సురభికంపెనీలో తప్ప స్త్రీలు 
స్రపాత్రలను ధరించే కాలం రాలేదు. స్త్రీలు స్తీపాత్రలను ధరించి బాగా 
అభినయించా రనిపించుకోటంలో గొప్పేమీలేదని కొందరనుకుంటారు. కాని అది 
నిజంకాదు. తన్మయత్వంపొంది పాత్రను పాడుచేయటానికి వీలున్నది. తాను 
స్రీనని జ్ఞానం ఒకప్పుడు నటనాని కభ్యంతరం కలగజేస్తుంది. “నటి” అనేమాట 
అనుకరణంగా వారికీ కొంత వర్తించదు. 


ఛ ఇప్పుడు అందరిచేతా మెప్పు పొందుతున్న వేమూరి గగ్గయ్య అభినయం చాలా వరకు 
ఈయన అనుకరణమే, 


** ఈయనది స్వగ్రామం బందరు. అక్కడి రాయల్‌ ధియేటరులో మొదట సభ్యుడు. 
వివిధ పాత్రధారణం సమర్ష్హతతో నిర్వహించగల సమర్హుడు. (ఆంధ్రప(త్రిక 16-7-44) 


+ శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు తమ నాటకోపన్యాసాలలో ఈవిషయం కూలంకషంగా 
విమర్శించినాడు. వారుకూడా రెండుపక్షాలూ చర్చించి స్టానంవారికే సర్టిఫిక్కెటు నిచ్చినారు. 


ప్రథమభాగము 85 


స్తీపొత్రధారులలో స్త్రీలను వదిలితే, స్థానం, జగ్గరాజు, సంజీవరావుగార్లు 
వినుతికెక్కిన (ప్రతిభాశాలురు. స్తానం నరసింహారావు (1901లో జననం) ఆంధ్ర 
నటులలో విశిష్ట స్థానాన్ని ఆక్రమించుకున్నాడు. పై రామవిలాస సభాధ్వర్యాన అనేక 
స్థలాలలో అనేక ప్రదర్శనాలలో పాల్గొని 26 సంవత్సరాలు తను అపూర్వ అభినయ 
కాశల్యాన్ని చూపనారు. ఆం(ధ్రరసికుల మన్ననల్ని పొంది అనేక స్థలాల్లో సమ్మానాలను*ః 
గ్రహించినాడు. నరసాపురంలో వచ్చిన, 'నటకావతంస' అనే బిరుదు ఆయనయందు 
అన్వర్థనామమైనది. హరీంద్రనాధ చట్టొపాధ్యాయుడు సత్యవేషాన్నెలా మెచ్చినాడో 
చూడండి. 


"] caught in your voice, the movements of your feet and the little 
tricks of your head-jerks the fire of genuine genius, I loved most of all the 
reticence in your acting the quiet control, how few actors understand the value 
of pause." 


తన రంగస్థల అనుభవాల్ని గుచ్చిఎత్తుతూ పలుచోట్ల అనేక ఉపన్యాసాలు 
కూడా ఇచ్చి ఆంధ్ర రంగస్టలాభ్యుదయానికి తోడ్పడినాడు స్థానం! 

స్థానంవారు చిత్రాంగి, దేవదేవి, పాత్రలను ధరించి చేసే అభినయము 
అతిప్రమానం. కాని ఆయన పాతివ్రత్యం కావలసిన పాత్రలకు పనికిరాడని చెప్పవచ్చు. 
కులుకుబెళుకులు కావలసిన పొత్రలక(ప్రతిమానుడు. * 

పాపం! స్త్రీలమీదే మోజుకలిగి, పురుషులను స్తీపాత్రలకు పిలవని సినిమా 
దినాలలోనూ, నాటకాలకన్న సినిమా (ప్రదర్శనాల కెక్కువ ప్రాముఖ్యమిచ్చే కాలంలోనూ, 
నిజమైన ప్రతిభాశాలురైన నటులగతి, సినిమా కంపెనీలో చేరితే తప్ప మోక్షం 
లెకుండా ఉన్నది ! 
+ ఏలూరు పౌరులు సమ్మానించి వీరికి 'బంగారుషీల్లునిస్తే' తిరిగి దానిని ఆంధ్రనాటక 
కళాపరిషత్తుకు బహూకరించి ఏటేటా ఉత్తమనాటక ప్రదర్శనానికి 'రోలింగ్‌ షీల్లుగా' ఇయ్యడం 
(ప్రశంసింప దగిన విషయం. 


+ “ముదుసలి రాజుయొక్క ముద్దుల చిత్రాంగి, మానవ జగత్తును మురిపించిన మోహిని, 
వీరరసాధి దేవతయగు చండిక, అభిమాన స్వరూపిణి సత్యామానిని, ముఖ్యముగ ప్రణయాంబురాశి 
రోషనార, మరపురాని మధురవాణి - ఈ పాత్రలన్నియు నీకై పుట్టినవి .. వలపు బులుపులతో 
నడక ఒడుపులలో నగవు సొగసులలో చూపుకోపులలో గణికజాతికే నీవొరవడివికద !” 

- విజ్ఞాన పరిషత్తు, బందరు. 


86 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


( న్‌ 


టోగ్రాపు, గ్రామొఫోను, సినిమా ఈమూడూవచ్చి, చిత్రకళలకు దెబ్బ 
తగలినది! దీనికికాలమే ఉత్తరవాది.* ప్రకృతిశాస్తప్రోద్దలంకల దినాలల" జీవాలకన్న 
పేవాల ప్రభ వెలిగిపోవటంలో ఆశ్చర్య మేమున్నది? యుద్దమంటే శౌర్యంకావాలా? 
పరాక్రమం కావాలా? మోటారు టాంకులు, విమానాలు, పెట్రోలు, ఎవరికి ఎక్కునగా 
గెలవటం! అంతే! మనిషిని మనిషి ఎదుర్కొని శౌర్యంచూపి, యుద్ద 
కెశలంలో జయించే రోజులుకావివి. ఈ పరిస్థితులే సర్వమానవ కార్యాలలోనూ 
అనువాలారైను! తుదకు ఎ) రాఘవాచారివంటివాడు  సినీమాకరశ పెనీల నాశయించవలసి 


పెద్దిభొట్ల వెంకట చలపతిరావు, నండూరు చ 
ర్లు జగదిఖ్యాతాలు. వీళ్ళందరూకూడా సహజంగా నటనశక్తిగల్లి, 
a ఖ 
విద్యాధదశలో నుంచీ కూడా కళను సాధించిన నటతపస్వులు! వీరందరూ కలిసి 
స్తూ ఉంటే “దేవానాం కాంతంచాక్షుషం[క్రతు”వుగా ఉండెది! అప్పట్లో పౌరాణిక 
ద అభిరుచి యెక్కువగా ఉండేది. సాంఘిక నాటకం అంటే 
కూంతంంగానూ Fees పంగా అప్పుడప్పుడూ! 
race ల వెంకటసుబ్బారావుగారిని (1896 జననం) గూర్చి ఎంత 
———_—_————— ల క క న న వట 
న టాకెకళయందు. రసోద్దీపనశక్తి యేవిధంగా లోపిస్తున్నదో, టాకీకంటే నాటకరంగ 
మలచు లచ కన సవత్రధానమైనదో, నేటిటాకీలలో వ్యాపారవాంఛ వలన ఆత్మోద్దీపనంకంటె 
౩౦ దెడుతోషణమే యెలా లక్ష్యంగా ఉన్నదో, కళకు ఉండదగిన ప్రామాణ్యం యేమిటో విపులంగా 


నోదాహరణంగా కబిను న్వు పండితుడు" వివరించినాడు. --ఆం(ధష([తిక 2-10-40 
ఈ "ఆందకూ వకెత్తు స్తు మాష్టర్‌ అంజి వకెత్తు. 


1934 భారతిలో ఈయన స్వీయచరిత్ర కొంత వ్రాసుకొనినాడు. 
₹ 'రెత్రకారుడై ఆహార్యనిర్మాణం చేయడంలో వెనకకు తిరిగి చూస్తాడు. విమర్శకుడై 
స. ప. ఎమర్శకులు ఆహా అనేటట్టు, పాటిస్తాడు. పండితుడై కవి హృదయాన్ని 
se పట. గాంభీర్యాన్ని అందుకుని భాషకు జీవము పోస్తాడు ...... తెలుగు 


బివితం, వ పొంది ఒకవిశిష్ట సాంప్రదాయాన్ని సై 
-ర్మంచింది, తుమ్మలపల్లి సీ నతారామారావు, “ఆంధ్రరాష్ట్రం” 28-2-1948 


ప్రథమభాగము 87 
చెప్పినా తక్కువే. ఆయన యుగంధర (పిచ్చి) బుస్సీ, గిరిశంపాత్రలు చారిత్రకాలై 
పోయినవి. ఆయన సినిమా రంగానికెక్కి, ఎడారిలో పచ్చిక బయలువలె 
(ప్రకాశించినాడు. తెనుగు వాళ్ళలో కూడా “హాలీవుడ్డు' నటులవంటివారు 
అల్పసంఖ్యాకులు ఉన్నారని (ప్రపంచానికి చాటినాడు. దేశానికి కీర్తి తెచ్చినాడు. 
నటనం అతనిలో ఒక పిచ్చి అయిపోయినది. అది చూపాలని బుద్ది ద్ది పుట్టినప్పుడు 
వృత్తిగిత్తి జ్ఞాపకమురాదు! తుదకు తన ఆరోగ్యాన్నికూడా మరుస్తాడు. ఇతనికి 
నటనం రెండో ప్రకృతి! ఇతని నటనంలో రమణీయత ఉన్నది! “క్షణక్షణనవ్యత"” 

ఉన్నది. 


(2) 


అద్భుతం! పిల్లలు తల్లులను కౌగలించుకునేవారు. అంత భయంకరం! గొప్ప 
ప్రతిభ కలవాడు. అతనిది విజ్ఞానంతో కూడిన అభినయం. చాలా చిన్నతనంలో 
పరమేశ్వర సాన్నిధ్యాన్ని పొందినాడు. అతనికి నాట్యమంటే ఊపిరి పీల్చుకోటం 
వంటిది. అతని కంరస్వరాన్ని పరమేశ్వరుడు రౌద్రరసంకోసమే ప్రసాదించినాడు! 
“వందేమాతరం గీతం” పాడుతూంటే యుద్దంకోసం పిలిచి నట్టే ఉండేది! క్రీర్తకాయుడు! 
బొబ్బిలి, ప్రతాపరు(ద్రీయాభినయాలలో ఈయన ప్రతిభ స్టిరప్రజ్ఞ గలది. మాధవపెద్ది 
వెంకట్రామయ్య వల్లీఖాను, విజయరామరాజు పాత్రలనూ, ఏలేశ్వరపు కుటుంబశాగస్తి 
విద్యానాథుడ పాత్రా, దెందుకూరి సుబ్రహ్మణ్యశాస్త్రి చెకుముకిశాగస్తిపాత్రను, పెద్దిభొ ట్ల 
చలపతిరావు హైదరుజంగు, పేరిగాడి పాత్రలూ ధరించి నటిస్తూ ఉంటే ఇప్పుడు 
సినిమాలో నటించే వల తలుచుకోము, అట్టి కాలం మరల రాదు. 


పిల్లలమళ్ల సుందరరామయ్య రసపిపాసి. అతని రౌ(ద్రరస(ప్రదర్శనం 


-ఈ పేర్కొన్న. వారుగాక చెదరువాటుగా. వెనుకటితరంలోనూ, తర్వాతా 
అక్కడక్కడా కొందరున్నారు. నెల్లూరులో దొరస్వామయ్యంగారని ఉండేవాడు. 
ఈయన ఆకాలంలో చాలా సుప్రసిద్దుడు. వేదం వెంకట్రాయశా(స్తిగారి చేతి క్రింద 
తయారైన మనిషి నెల్లూరికీ, ఆంధ్రదేశానికీ కీర్తి తెచ్చిన నటుడు. శాకుంతలలో 
దుష్యంతు డీయన నటించినట్టు 'నభూతో నభవిష్యతి” అంటారు. నెల్లూరు 
నాగరాజారావుగారు కూడా గొప్పనటులలో చేర్చవలసినవాడే! ' స. 
వంగల ఆంజనేయులు, దాశరధి, బెల్లంకొండలు పేరుమోగినారు. బెల్లంకొండవంటి 


88 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
స్వతం[త్రవృత్తి ఉన్నవాడైతే, దాశరధిగారు చాలా వృద్ధికి వచ్చేవాడు. బెల్లంకొండవారి 
శ్రీకృష్ణుడు జగద్విదితుడే! ఈయన పద్యం చదవడంలో “పడుగు పేక”పద్దతి 
చాలామందికి అంటువ్యాధి అయినది. 


బలిజేపల్లి లక్ష్మీకాంతంగారు కవి, పండితుడు. ఈయన వ్రాసిన హరిశ్చంద్ర, 
ఉత్తమాంధ్రనాటకాలలోనిదని పారకులకు తెలుసు. మంచి నిర్హుష్టమై, హృదయోత్సాహ 
కరమైన రచన అలవడినదీయనకు. చిన్నప్పటినించీ కూడా నాటకాలలో అభినయించిన 
వ్యక్తి ఇతను హరిశ్చంద్రలో నక్షత్రకపాత్రవేస్తే హరిప్రసాదరావుత' పాటు అభినయంలో 
కతా ననా అన్నట్టు ఉండేది. ఇతను బహునాటకాలను రచించినాడు. ఇప్పుడు 
సినిమారంగాల కెక్కి సినిమానాటకాలు (వ్రాసినాడు. వానిలో అభినయించినాడు. 


దొరస్వామయ్యంగారిని గూర్చి అనేకమంది చాలా అద్భుతమైన 
నటనమంటూ ప్రశంసించి నారు. పర్వతరెడ్డి రామచం (ద్రారెడ్డగారు అభినవ రామదాసు. 
ఈయన ఈ పాత్రాభినయానికి మాత్రం ఆంధ్రదేశమంతా చాలా పరుమోగాడు. 
రాఘవాచార్యులుగారు కూడా రామదాసపా(త్ర ధరిస్తాడు గాని (ప్రేక్షకులు రెడ్డిగారికే 
యెక్కువ ఓట్టిస్తారు. ఈ ప్రకారంగా నెల్లూరు, నటకుల విషయములో చాలాపేరు 
(మోగినది. సింహపురీనాటక సమాజమని చాలా (ప్రసిద్దిగా ఉండేది! ఘంటసాల 
రాధాకృష్ణయ్యగారీ నెల్లూరివారిలో నొకడే. పింగళి లక్ష్మికాంతంగారు కూడ యీ 
విద్యలో సాధకుడే! 

పారుపల్లి సుబ్బారావు, దైత గోపాలం, సి.యన్‌. కృష్ణమాచార్యులు 
(సూళూరుపేటు, మంగిపూడి కామేశ్వరరావు (విశాఖపట్నం), యరగుడిపాటి రామయోగి 
(నెల్లూరు), యస్‌. యం. కామాక్షిసుందరశా స్త్రి (మ(ద్రాసు), యం. రామలింగశాగస్తి 
మొదలగువారనేకులున్నారు. * నెల్లూరులో చెంగారెడ్డి అనే మహనీయుడు షేక్స్సియరు 
నాటకాలను తానొక్కడే కంరంమార్చి అన్నిపాత్రలను చదివి సభ్యులను మెప్పించెవాడు. 


బళ్లారి రాఘవాచార్యులు గారిని గూర్చీ, ఈయన విజ్ఞానాన్ని గూర్చి, 





fs 


క ఈ విషయమై సమంగా తెలియగోరేవారు 


శ్రీపురాణం సూరిశ్ళాస్తిగారి 
“నాట్యాంబుజం” చదవమని మనవి చేస్తున్నాను. 


(ప్రధమభాగము 89 


ఖండాంతర విజ్ఞాన (గ్రహణాన్ని గూర్చీ, అభినయ సామర్ధ్యాన్ని గూర్చి, ప్రతిభను 
గూర్చి, స్త్రీలే స్తీపొత్ర ధరించాలనే మొదలైన అభినివేశాలను గూర్సీ, నాటక 
సినీమారంగాలమీద ఈయన చూపిన నటనా కౌశలాన్నిగూర్చీ, నాట్యంకొరకు 
ఈయనచేసిన సేవను గూర్చీ, ఆంధ్రదేశం బాగా తెలుసుకాబట్టి నేను ఎక్కువగా 
చెప్పను. ఈయన కూడా నిండుహాళ్ళను ఆకర్షించినాడు! ప్రతిభ చూపినాడు! కీర్తిని 
పొందినాడు! విద్యాధికులు నాటకరంగంమిదికి రావటంలేదనే అపకీర్తిని పోగొట్టినాడు. 
వస్తే రంగం నైతికంగా అభివృద్ది పొందుతుందనే ఆశ మొత్తంమిద పది సంవత్సరాల 
అనుభవంతో అడుగంటిందనుకుంటాను! ఈయన రంగంమీద దాదాపు వింశతి 
వర్గాలు తమ (ప్రోద్బలాన్ని చూపిన వ్యక్తి* 
డివి సుబ్బారావుగారు శి లక్ష్మణస్వామిగారి శిష్యకోటిలోనివాడు. ఈయన 
వెనుకటి తరంవారిలో ఉపజ్ఞగల నటకులలో మిగిలిన చెయ్యి. పెద్దవాడైనా ఇప్పటికీ 
వెనుకటి చిత్రనళలీయాదులను రక్తికట్టిటట్టు నటించగల సమర్షుడు. హరిశ్చం(ద్ర 
వేషాన్ని నిర్వహించడములో హరిప్రసాదరావుతో సమానమైన చేయి అనిపించుకున్నాడు 
చాలాదినాలు సినిమారంగములోకి దిగకుండా ఉన్నాడు. కాని ఇటీవలే 
“వింధ్యరాణి”లో నటించి పొరపాటున అక్కడ అడుగు పెట్టనా డనిపించుకున్నాడు. 
అదే నాటకం స్టేజిమీద ఆడి మెప్తువహించినాడుమరి! నాటక రంగానికీ సినిమా 
రంగానికీ తేడా అక్కడ ఉన్నది! 
* ఆంగ్రనాటక నటనంలోకూడా చాలా ప్రఖ్యాతి పొందినాడు. ధర్మవరం కృష్ణమాచార్యులు గారి 


మేనల్లుడని ప్రతీతి. ఈయన “సరిసడని సంగతులు” మొదలైన సాంఘిక నాటకాలను కూడా 
రచించి నటించినాడు ఆం(ధ్రుల్ని చుఃఖంలో ముంచి నిర్గమించినాడు. 


+ ఈ మధ్య “వింధ్యరాణి” అవే నాటకంలో పాత్రధారణం చేసి కొంత దెశసంచారం 
చేసినాడు. బందరు పౌరులు ఈయనను సమ్మానించి బిరుదునిచ్చారు. 
శే “రాయలసీమ అంటే నటకులకు (ప్రసిద్ది బళ్ళారిలో మాత్రమే కాక కర్నూలు, కడప, 
నంతపురములలో బహుప్రసిద్ద నటకులుండిరి ఉన్నారు.. .. నిజాం రాష్ట్రములో చాలా నాటక 
కంపెనీలు ఉండేవి. కాని అవి అంతటప్రసిద్ది పొందినవి కావు. ... సికింద్రాబాదులో జగదీశ 
నాట్య మండలి కలదు . ఈ నాట్యమండలికి ముఖ్యుడు శ్రి బుచ్చయ్యగారు.. అభినయ శక్తి 
సేరిలో మూర్తీభవించినది.” --గోలకొండ పత్రిక 5-11-42. 


90 నవ్యాంధ్ర సాహిత్య వఏీథులు 


నాటక రచన + 

ఈ సందర్భంలో ఒక్క- విషయం చెప్పి యీ భాగాన్ని విరమిస్తాను. 
ఇప్పుడు సారసత్వంలో వ్రాయబడిన నాటకాలన్నీ ప్రదర్శనార్హాలా అంటే అన్ని కావని 
చెప్పవలసివస్తుంది. ఇపుడందులో వెనకటి చిత్రనళలీయాదులమీద అభిరుచి పోయినది. 
(పసన్నయాదవాదులు దాదాపు అదృశ్యాలైనవి. పాండవవిజయాదులు ఇంకా 
అక్కడక్కడా కొంచెం ఉన్నామంటున్నవి. ముఖ్యకారణం వీనిని భావగుంఫితాలుగా 
నటించటం చాలా కష్టం. అందుచేత నటులూ, ప్రేక్షకులు కూడా చిల్లర నాటకాలమీద 
పడినారు. ఉన్నత నైతికాదర్భం తగ్గి, ప్రతిదిన ('ప్రజాజీవనంమీదికి ప్రజల ' బుద్ది 
పోతున్నందున కవులకూ, నటులకూ అదే ఉపాదేయమై పోయినది. ఇంకా 
పారాణికాలకు బొత్తుగా ఆదరం తగ్గలేదు. ఇది కాలాన్నిబట్టి సమంజసమే! 
పూర్వాచారపరాయణులు దుఃఖింప పనిలేదు. వెనుకటి దినాలలో ఈ కంపెనీలను 
ఆ(శయించుకుని నాటకకర్త లుండేవాళ్ళు. అట్టి వారిలో బెజవాడలో మల్లాది 
అచ్యుతరామశాస్తి, శ్రీరాముల సచ్చిదానందశా[స్తి, కాశీనాథుని వీరమల్లయ్య, 
సోమరాజు రామానుజరావు, మొదలైనవారు ఎన్నదగినవారు, కంపెనీలో నటించేవారి 
అభిరుచినిబట్టి వారు ఎట్టి నాటకం కావాలంటే పాటలతోనూ, పద్యాలతోనూ, (వ్రాసి 
యిచ్చెవారు వీరు. వీరంతా -కూడా నాటకరచనలో గట్టివారే! కాని విరి నాటకా 
లుత్తమకక్ష్యకు చెందినవి అనడానికి వీలులేదు. నాటకాన్ని అనేక దృక్పధాలనుంచి 
చూడవచ్చు. సారస్వతంగా, (ప్రదర్శనార్హంగా, భావపూర్ణంగా, పాత్రపోషకంగా, 
ఈఎథధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కగుణం గలిగి ఉంటుంది. ఇటీవల *సబ్బిదానంద 
నాస్తి గారు “లలిత అనే పేరుతో సనొతనాచార పోషకమైన నాటకాన్ని ఒకదానిని 
చించినాడు. చాలా బాగున్నది.ఈ వీరేగాక మహాకవి అ కాళ్ళకూరి నారాయణరావు 
గారు వరవిక్రయచింతామణ్యాదులనూ,' కాళ్ళకూరి నాంబశివరావుగారు “రంగరాయ 


టు 
వతు. 
“న బృంద అనె ఒక భక్తిప్రధానమైన నాటకాన్ని కూడా వ్రాసినాడు. 


CK 


యన సినిమాకు సంభాషణలు వ్రాసిపెట్తున్నా డిటీవల. 


యన కాకినాడనుంచి మనోరంజని అనే మాసపత్రిక 1910లో స్థాపించి సారస్వత సేవ 


ప్రధమభాగము 91 


కదన సమవాకారము” అనే పేరుతో బొబ్బిలిని, యీవిధంగా కొందరు రచించినారు. 
ఇచ్చాపురపు యజ్ఞనారాయణగారి 'రసపుత్రవిజయం' చాలా పేరు[మ్రోగినది. 
(ద్రోణంరాజు సీతారామారావుగారనే ఆయన ర్మాతైక (ప్రబింధరచనా ధురీణుడు; 
సాయంకాలం యేదైనా చిత్తెకాగ్రానికి సదుపాయం చేసి ఫలానా నాటకం కావాలె 
నని చెప్పితే తెల్లవారేటప్పటి కొక నాటకం తయారయ్యేది. పట్టిక చూస్తే 1921 
సంవత్సరానికి పూర్వం 32 నాటకాలు దాదాపు వ్రాసినట్టు కనబడుతున్నది. ఇన్ని 
నాటకాలు (వ్రాసినవారు చాలాతక్కువ. వీనిలో ఒక్కదాన్ని కూడా ఇప్పుడెవ్వరూ 
“ప్రదర్శించటంలేదు ! చూచేవారుకూడా లేరు! బేతపూడి భగవంతరావు గారు 
'మనుసంభవం' 'రుకా శ్రంగద' మొదలైన అనేక నాటకాలు రచించినాడు.* ఈవిధంగా 
ఒకటిరెండు చొప్పున నాటకాలు రచించిన వారు లెక్కకుమిక్కిలిగా ఉన్నారు. రైల్వే 
వాజ్మయాన్ని పరిశీలిస్తే బద్దిరెడ్డి కోటేశ్వరరావుగారనే ఆయనకూడా సిత్రారామరావు 
గారిని మించిపోయినట్టు కనపడుతున్నది. పూర్వం “నాటకాంతం హి స్తాహిత్య" 
మనేవారు. ఇప్పుడో “నాటకాది సాహిత్యం” అనవచ్చు.*. కొంచెం గణాలు తెలిసి 
పద్యం వ్రాయగలవారంతా నాటకరచయి తలే. ఈవిధముగా నాటక నవలారచనలు 
మిక్కిలి విరివిగా సాగినవి. 


ఇప్పు డీసందర్భంలో ఒక నూతనవిషయం వచ్చినది. ఇవి మత కుల 
కక్షదినాలు. అందుచేత మతాలకూ, కులాలకూ అంతఃకలహాలు. “ప్రతాపరుద్రియ'” 
"ప్రదర్శనం, “శివాజీ” (ప్రదర్శనం కొన్ని (ప్రాంతాలలో పనికిరావు. సారస్వతానికీ, 


ఈ ఈయన సంగీత(గ్రంధా = కూడా (వ్రాసినాడు. “కవిమిత్రమ”ని అర్జానుస్వార 
శకటరెఫలుగల మాటలపట్టిక ఒకటి తయారు చేసినాడు. 
శృంగారకవి సర్వారాయుడుగారు ఇంటిపేరును సార్హకం చేసుకున్న మంచి వ్రాయసగాడు. 
ఈయన యెంతకవో అంత వైయాకరణి. శ్రీరాం వీరబ్రహ్మంగారనే బందరు వాస్తవ్యుడు చాలా 
నాటకాలూ, కొన్ని ప్రబంధాలు కూడా రచించినారు. 
© “ఇప్పుడు చాలామంది దృష్టి'నాటక రచనాంతం పాండిత్యం' అనే దారిలో పడింది. ఇప్పటి 
లోకంలో చాలామందికి దేవుళ్ల మీదా పురాణాలమీద నమ గ్రకం తగ్గడంవల్ల, అలాంటి నాటకాలెంతటి 
మంచివైనా వెకటిస్తున్నాయి. 
- దువ్వూరి సూర్యనారాయణమూర్తి = ప్రబుద్దాంధ్ర - డిసెంబరు, 1934. 


02 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
చరిత్రకూ మతకులకక్షలకూ లంకెవెయ్యటం చాలా విచారకరం. సారస్వతాన్ని 
కులకక్షల దృష్టితో పరిశీలించి, కధలో యిలా ఉండకూడదనటం కంటె విచారకరమైన 
విషయం ఉంటుందా? నాటకకర్త వెనక చరిత్రను ఊతగా పెట్టుకొని చిల్లర 
విషయాలలో అనేక మార్పులు చేస్తాడు. పురాణ కధలను (ప్రబంధ కర్తలు కావ్యానికి 
అనుగుణంగా మార్చలేదూ? “రోషనార” నాటకం మొదట యెంత విరివిగా 
(ప్రదర్శింపబడేదో తర్వాత యీకారణాలచేత (ప్రదర్శన బాహ్యమైనది. ఇచ్చాపురపు 
యజ్ఞనారాయణ గారి “రసపుత్ర విజయం” కూడా ఇంతే! ఇది ఒక విచిత్ర సన్నివేశం. 
ఈని షెధం హిందూకధలకు లేదు. ఏల? హిందువులే హిందువులనే తిట్టుకుంటున్నారు 
కాబట్ట. “మొగుడు ముండా అంటే ముష్టికి వచ్చినవారంతా ముండా అన్నారట." 
ఎనాడు విరేశలింగముగారు హిందూమత నిరసనం (ప్రారంభించినారో, అప్పటినుంచి 
ప్రతి అప్రయోజకునికీ, నీచాచార వర్తికీ, ఉచ్చంఖల వృత్తికీ, వ్యభిచారికీ, నిరసన 
కంద్రమైపోయినది. ఏసినిమా అయినా చూడండి! హిందూధర్మ నిరసనం 


కొంచెమో గొవ్చో తప్పుకుండా ఉంటుంది. సినిమాలువచ్చి ధర్మ(ప్రత్యయానికి చాలా 
దెబ్బకొట్టనవి అనవలె, 


నవ్యాంధ్ర సాహిత్య పథులు 
5 
ఆం ధథోద నుం 


వకృృత్యము: దేశాభిమాన కవిత ము: 


వెనుక కొక్కొండ వెంకటరత్నంగారి వక్షృత్వాన్నిగూర్చి ముచ్చటించినాను. 
అది (ప్రతివాడూ చెయ్యలేని అద్భుతకార్యం. కాని వ్రాతమూలంగాగాని ఉపన్యాస 
మూలంగాగాని (ప్రజల్లో ప్రచారం చెయ్యవలెనంటేనూ, విషయాలను గూర్చి వారికి 
తెలుపవలెనంటేనూ సంభాషణకు దగ్గరగా ఉన్న శైలి వ్రాయవలెను; మాట్లాడవలెను. 


ఈ శతాబ్ద (ప్రధమ దశవర్గాలలో అట్టి అవసరం కలిగినది. వెనుక బంగాళా 
విభజనాందోళనాన్నిగూర్చీ, అది జాతీయోద్యమంగా ఎలా పరిణమించినదీ 
మనవిచేసినాను. ఆజాతీయోద్యమకాలంలో బందరునుంచి ఒక వ్యక్తి బంగాళాదేశం 
వెళ్ళి అక్కడి పరిస్థితులను చూచేటప్పటికి, ఆ ఉద్రేకం సరియైనదనీ, దానిని 
ఆం(ధ్రదేశంలో కూడా వ్యాపింపజేస్తే బాగుండుననీ, ఆయనకు తోచినది. ముట్నూరు 
కృష్ణారావుగారు ఎప్పుడైతే వారు ఆంధ్రదేశం రమ్మని ఆహ్వానం చేసినాడో, వెంటనే 
దానిని (గ్రహించినారువారు. ఆయనతో బిపిన్‌ చంద్రపాల్‌ గారు తదాందోళనా 
'ప్రచారంకోసం దక్షిణదే శం వచ్చినారు. అది 1907 సంవత్సరం. 


అదివరకే కృష్ణాజిల్లా సంఘం అక్కడ స్థాపింపబడి ఉండటం చేతా, 
ఉద్యమాన్ని నడిపింపగల సమర్దులగు పెద్దలంతా అక్కడ ఉండటంచేతా, ఉద్యమానికి 


బందరు కెంద్రమైన పాల్‌గారు ఆం(ధ్రదేశంలో ఇతరత్రా కూడా పోయి (ప్రచారం 


3 నేనుబందరులో చదువుకుంటూ ఉండేవాడను. పాల్‌గారు బందరు వచ్చినప్పటి 
దృశ్యం ఎన్నడూ మరవను. పట్టణమంతా పని స్తంభించిపోయినది. యావత్సట్టణం పాల్‌ 
గారిఊరేగింపుతో ఉన్నది. విద్యార్దులు పారశాలలకు పోలేదు. సభలకు హాజరు కావటం! నేను 
వందేమాతర గీతమూ, కేకా, కూడ మొదటిమారు అప్పుడే విన్నాను 


94 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


చేసినా, అది బందరులో జరిగినంత తీవ్రంగా ఇతరత్రా జరగలేదు. కొన్నాళ్ళు 
బందరు ఆంధ్రదేశానికి ప్రచారకేంద్రమైనది. ఆయన రగిలించిపోయిన అగ్ని 
ఆం(ధ్రయువకులు అందుకుని ప్రచారానికి వైశాల్యం కల్పించినారు. దీనికి తెనుగు 
వకృత్వం అవసరమైనది. “డిమాండు సప్లైలు' అన్యోన్యాశ్రయాలు కాబట్టి డిమాండు 
వచ్చెటస్పటికి యువకులు సప్లయి అయినారు. 

ఒక్కమారు వారిపేర్లు చెప్పితే పారకులు “వీరు చిరపరిచితులైన పెద్దలేనే' 
అని ఆశ్యర్యపడతారు. “మౌనము ద్రాలంకారుడై”న ముట్నూరి కృష్ణరావుగారు అంత్తక్త 
సప్టయిచేసెవాడు. ఆయనకుతోడు చిట్టా సుందరరామయ్యగారు నివురుకప్పిన 
పు య కోపల్లె. హనుమంతరావుగారూ, పట్టాభిగారూ, ఆఊహల 
ా రాలు నిర్మించేవారు. కొండా వెంకటప్పయ్యగారు సలహాదారుగా ఉండేవారు. 


న శ్రీని వాసరావు, *అవటపల్ర నారాయణరావు వగైరాలు పత్రికలలో వ్రాసేవారు. 
గాడిచర్ల హరిసర్యోత్తమరావు, బోడి నారాయణరావు, చెరుకువాడ నరసింహం, 
శ్రీరామశా'స్తిగార్హు ప్రచారం చేసేవారు. కోన సీతారామారావు, ఉన్నవ 


కవుతా 

లక్ష్మీనారాయణ రావుగారు ప్రప్రచ్చన్నంగాఉండి మంచి ఊతయిచ్చేవారు. చెన్నాప్రగడ 
భానుమూర్తిగారు మొదలైనవారు దేశభక్తి కవిత్వం (వసి mere ఉద్రేకం 
జనింపచేసెవారు.ర్తి 


గ 


ఆంధ్ర జాతీయ కళాశాల : 


అప్పటి ఉత్సావాముయొక్క ఫలమే బందరులోజఉన్న ఆంధ్ర జాతీయ 
కళాశాల. ఆం(ధదేశములో “ అప్పటినుంచీ అవిచ్చిన్నముగా జరుగుతూ కాలానుసారంగా 
ఓక్క సంస్థ! 'కృస్హాపత్రికా, 1 జాతీయకళాశాలా అన్నా చెల్లెళ్లనవచ్చు! 
క వ అనే-వారప్రత్రిక 1925లో స్టాపించి-రంగూన్‌లో కృషి సల్పాడు. , 
రావుగారు ప్లుళిందాసుకీలము, _ఆం(ధ్రదేశపు చరిత్ర మొదలైన (గ్రంధాలు 


జ 
fx 
4 (1లో 
ర్త 
రూ 


0 షల i 
6 Cr ట్ల ని 
౪ C9 
ల (0 
జ్‌ 


Cx © 


రీ ఎకెలొ పట్టాధిగారూ, భానుమూర్తి గారూ మాకు నోబిల్‌ కాలేజీలో గురువులు 
+ Shes పంతులు, దాసు నారాయణరావుల సంసా దక కత్యాన 
" బయలుడెరినది. తర్వాత వారపత్రిక అయినది ముట్నూరి వారిచేతులలో పడినది. 


tA 
క్‌ (7 
ఖీ (€ 
(Cy 
Ur 
| 


ప్రథమభాగము 95 


రెండిటికీ. పునాది పురుషులొక్కరే! ఈ కళాశాల చేసిన పని అంతా మనకక్కర 
లేదుగాని దీనితో ఆంధ్రదేశంలో కొందరు వ్యక్తులకు సంబంధం ఉన్నదనటం 
మనకు కావలసినది. ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య, కోలవెన్ను రామ 
కోటేశ్వర రావు, విశ్వనాధ సత్యనారాయణ, అడివి బాపిరాజు, కాటూరు వెంకటేశ్వర 
రావు మొదలైనవారు ఎప్పుడో ఒకప్పుడాసంస్లతో సంబంధం కలిగి ఉన్నారు. 

ఈ సంస్థ అనేకులకు, (డైవర్డుగా, వడ్రంగులుగా, వాచి రిపేరర్లుగా 
ఇంకా ఇతర విధాలుగా స్వతంత్రజీవనం చేసుకోగల శక్తి కలిగించినది. జాతీయభావాన్ని 
ఆంధ్ర దేశంలో పెంపొందించటంలో ఈసంస్థ చేసినంత పని యేదీ చెయ్యలేదు. 
గోపాల రెడ్డి గారి వంటి దేశ భక్తుడినీ, రాజ్యతంత్ర వేత్తనూ, పాలనాకుశలుడినీ, 
విజ్ఞానవంతుడిని, తయారుచేసినది. శంభు ప్రసాదుగారి వంటి పషత్రికాసంపాదకుడిని 
తయారు చేసినది. -వీటన్నిటికంటె ఒక్క విశేషమున్నది. ఈ సంస్థలోనికి 
బెంగాలునుంచి ప్రమోద ఛటర్జీ అనే చిత్రకారుడిని పిలిపించినారు. ఆయన గొప్ప 
చిత్రకళాకుశలుడు. ఇప్పుడాంధ్రదేశంలో ఉన్న చిత్రకారులు, అనగా అడివిబాపి 
రాజు వంటిశి వారంతా ఆయనకు సాక్షాత్తుగా గాని, పరంపరగాగాని శిష్య కోటిలో 
వారని అనవచ్చు. ఈ చిత్రక్షళకూడా సాహిత్యానికి అనుబంధమె! * 

_ జాతీయ భావంతో, జాతీయ విద్యోద్యమం రేకెత్తిన తర్వాతా అంతకు 
ముందూ (ప్రచ్చన్నంగా ఉన్న ఆంధ్ర వ్యక్తిత్వం బయటికి వచ్చి ఆం(ధ్ర్యోద్యమంగా 
పరిణమించినది. కాని ఒక్క మార్పు జరిగినది. బందరులో పుట్టిన జాతీయోద్యమ 
బిజం గుంటూర్తుదాకా వేళ్ళుపాకి అంధ్రోద్యమంగా పరిణమించినది. ఈ సందర్భంలో 

' * బాపిరాజు యెంకిపాటలకేమి, కిన్నెరసాని పాటలకేమి, మధుకలశానికేమి, తన గోధూళికేమి, 
(వ్రాసిన చిత్రాలు కూడా, నవ్య సాహిత్యాలంకారాలే! ఇందులో ఈయన అప్రతిమానుడు రెండు 


లలితకళల్లోకూడా సమాన (ప్రజ్ఞగల ప్రతి భాశాల్ని గుంటూరులో ఉండి కొందరు యువతుల్ని 
చిత్రకళలో తరిబీదు చేసినాడు;-కళాపీరమనే షేరు పెట్టుకొని. 


౫ ఇంతేగాక రాజమండ్రిలో దామెర్ల (1897-1925) రామారావనే ఒకప్రతిభాశోలి ప్రత్యేక 
చిత్ర కళాకౌశలాన్ని స్పష్టించి తదనుసారంగా తాను చిత్రించి కొందర్ని తరిబీదు చేసినాడు. 
ఈయన కొంత కాలంకింద రాజమండ్రి కళాశాలకు ట్రిన్సిపొలుగా ఉండి గొప్ప చిత్రకారుడైన, 
ఓ జే. కూల్‌'డ్రేగారి శిష్యుడు. ఆంధ్రభారతీయ కళాపరిషత్తు అక్టోబరు 1923లో స్టాపితమైనది. 


96 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
జొన్న విత్తుల గురునాధంగారు చిరస్మరణీయలు. దీనికి కారణం ఒకటుంది. 
కొండా వెంకటప్పయ్యగారు బందరునుంచి గుంటూరుకు బసమార్శినాడు. ఈ 
ఆం(ధ్రోద్యమ మనేఅంటుకు దోహదం చేసినాడు. ఈ ఉద్యమానికి కూడా వెనకటివారే 
మూలస్తంభాలు. ఆంధ్రులకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే ఆందోళన మొదలైనది. 
ప్రథమాంధ్ర మహాసభ బాపట్లలో జరిగినది. 


న్యాపతి సుబ్బారావు, ముట్నూరి ఆదినారాయణయ్య, కొండా వెంకటప్పయ్య, 
శెడింబి హనుమంతరావు, గొల్లపూడి సీతారామశాస్త్రి, మోచర్ల రామచంద్రారావు, 
డాక్టరు లక్ష్మీపతి మొదలైన మహామహులున్నారా సభలో. 

ఆంర్రోద్యమానికి సంబంధించిన అంకెలలో పట్టాభిగారు దిట్ట, జాతీయవిద్యా 
తర్కంలో కోపల్లె హనుమంత రావుగారు సమర్షుడు. వారిద్దరు కలిసి ఒక (గ్రంథం 
(వ్రాశారు. " ANdhraProvince— forand aganst" దాని పేరు. ఇది ఆం(ధ్రోద్యమానికే 
“భాషాభేషజం” వంటిది. అది చదివితే ప్రత్యేకాంధ్ర రా|ప్టావశ్యకత ఒప్పుకోవలసినదే! 
అప్పటి నుంచి ఏటేటా ఒక చోట ఆంధ్ర మహాసభ జరిగి ఉద్యమ'(ప్రచారం చేసినది. 
అప్పుడు 2,3 ఏండ్లలోనే రాష్ట్రం వస్తుందనే నమ శకం ఉండేది. పెద్దది హిందూదేశ 
స్వరాజ్యోద్యమం! దానిలో అంతర్ఫూతం ఆంధ్రోద్యమం! రెండూ ఏక 
కాలావచ్చేదకంగా జరుగుతూ ఉండేవి. 


తర్వాత ఆంధ్రులు విశ్వభారత సమస్యలో మునిగిపోయినారు. స్వార్ధం 
వదిలివేసి గాంధిగారికి పయశిష్యులైనారు. ఆంధ్రమహాసభ ప్రాభవ మడుగంటనది. 
తమిళుల బలం యెక్కువైనది. స్వరాజ్యంతో పాటు ఆం(ధ్రరాష్ట్రంకూడా వస్తుందని 
మన పెద్దలు ప్రజలకు నచ్చ చెప్పినారు. కాం[గైసువారు తమ వ్యవహారాలలో 
_ఆం(ధ్రర్శాష్టా”న్నిచ్చి పాలపీకను నోట్లోపెట్టి పిల్లవాడిని ని(ద్రబుచ్చినట్ము 





* చాలా చిన్న వయస్సులో పరమపదించినాడు. భాషాప్రయుక్త రాష్ట్ర విభజనదీజం 
ఆయన బుర్రలో పుట్టినది. 
+ 1913 మే.బయ్యా నరసింహేశ్వరశర్మ ఇంగ్లీషలో ఆధ్యక్షోపన్యాస మిచ్చినాడు. ఆ 


సభాకాలంలో రైల్వే సమె శ్రివచ్చి ప్రతినిధులకు చాలాకష్టంకలిగించినా, ఉత్సాహం యెంతమా(త్రం 
తగ్గలేదు. 
ta 


'ప్రధమభాగము ల / 


నిద్రబుచ్చినారు. స్వరాజ్యంకోసం ఒక్క యింగ్లాండును తృప్తి పరిస్తే చాలు! ఆం(ధ్ర 
ర్యాష్టాని కోసం యింగ్లాండును, కాంగ్రెసును, తమిళులను, గుజరాతీలను కూడా 
తృప్తీ పరచవలసివచ్చినది. స్వరాజ్యము వచ్చినదిగాని ఆంధ్రరాష్ట్రం మాత్రం 
వెనకపడింది! 1941 వ సంవత్సరం నవంబరులో, విశాఖపట్నములో జరిగిన ఆంధ్ర 
మహాసభా, డిసెంబరులో చెన్నపట్నంలో జరిగిన ఆంధ్రవిజయోత్సవాలూ చాలా 
(ప్రచారం చేసినవి. 1908 స్థితికి మళ్ళీ వచ్చినాము. దేశంలో కాంగ్రెసు నాయకులంతా 
స్వరాజ్యసంపాదన మహాకార్యనిమగ్నులై కాం(గెసువారికి అనవసరంగా మనస్తాపం 
కలిగించకూడదనే ఉదారులైపోయినారు. _రాష్ట్రంపట్ల ఉదాసీనులైపోయినారు. 
గుమ్మిడిదల సుబ్బారావు, పండ్రంగి కేశవ రావు, శ్రీ పొద సుబ్రహ్మణ్యశాస్త్రి గార్లు 
గొంతెత్తి అరవడం యెవ్వరికీ వినపడలేదు. 


సారస్వతము: 

ఇంతటితో యీఉదంతం చాలించి ఈ సంబంధమైన సారస్వతానికి 
వస్తాను. ఈ సందర్భంలో కృష్ణాపత్రిక చేసిన సేవకు విలువ లేదు. 'యంగుయిండియా' 
పత్రికను సహాయ నిరాకరణోద్యమం రోజులలో ఎలా వేదం చదివేవారో, కృష్ణాపత్రిక 
నలా చదివేవారు. దుగ్గిరాల రామమూర్తి, చెన్నాప్రగడ భానుమూర్తి, క. భాస్కర రావు 
నాయుడు మొదలైనవారు కొన్ని (గ్రంధాలు (వ్రాసినారు. ఉద్యమం బెంగాల్‌ నుంచి 
వచ్చినది కాబట్టి కొంత ఆ విజ్ఞానమే మనభాషలోనికి కూడా రావటం తటస్థించినది. 
దేశభక్తిని పురికొల్పటం అప్పటి వాజ[యంయొక్క పని. 

అట్టి వ్రాతలన్నిటిలో పీష్వా నారాయణరావు, భానుమూర్తి గారి “భారత 
(ప్రదర్శనం” భాస్కర రావు నాయుడుగారి “ప్రపుల్లముఖీ” దుగ్గిరాల రామమూర్తి 
గారి “స్వాతం(త్ర(ప్రదర్శ్భనము” (Mils' 1063) కొండిపర్తి వీరభ(ద్రాచార్యులుగారి 
“భారతదర్శణము” మొదలైనవి ముఖ్యమైనవి. “ప్రపుల్లముఖి” మంచి ఉదాత్తంగా 
(ప్రారంభమై దేశభక్తి స్సోరకమై వరలినది. దీనికే “దేవీ చౌధురాణి” అని మరిఒక 


* ఇతని సోదరుడు రామారావు “పుష్కరిణి” అనే మాసపత్రిక పెట్టి 1925లో సారస్వత సేవ 
చేసినాడు. 


98 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పేరు. రామమూర్తిగారి శైలి సజీవమైనది. చెప్పదలచిన విషయమును సమ్మెట 
దెబ్బల వలె చెప్పగల సమర్జుడు ఆయన. విరభద్రాచార్యులు అధ్యాత్మచింతగలవాడు, 
తుదకు సన్యసించి సంఘసేవ చేసినాడు. 

ఇక భానుమూర్తిగారుక్షి (1868-1945)విద్యార్దులచిత్తాలలో కలగజేసిన 
దేశ భక్త్యుద్రేకము చాలాగొప్పది. “భారతధర్మదర్శనం” మిక్కిలి ఉత్తేజకరమైన 
గ్రంధము. సాంఘిక, ఆర్థిక, రాజకీయసమస్యలు దానిలో చక్కగా రసవంతంగా 
ఉగ్గడించబడినవి. “ఒక నూటన్‌ పదికైన లేదు తిననయ్యోతల్లి ముప్పొద్దులన్‌”, 
“ఆపద్దర్మములుండవే శృత్రులందద్యాష్తార్హ కాలంబు దేశాపత్కాలముకంటె నొండు 
గలదే” “ఇది యార్య శ్రేష్ట ధర్మం బొకొ!” అనే భాగాలు తార్కాణాలు. “భరత 
ఖండంబు చక్కని పాడి యావు” అనే చిలకమర్తి వారి పద్యభావానికి సమాధానముగా 
ఈ (క్రింది పద్యము చెప్పినాడు. 

“దురుసుదనమున దీరదీ గడుసుదనము 

గాన తాపులు పోటులు కార్యమనక 

లేగ లన్నిట నేకమౌలా గొనర్భి 

నేర్పుతో తల్లి యెగజేప నేరవలయు"' 

1907-8 సంవత్సరములోనే అసహాయ నిరాకరణాన్ని ఈపద్యమూలముగా 
నిరూపించిన మహామహుడు భానుమూర్తిగారు. ఈయన భరతమాతను గూర్చి 
వ్రాసిన మాలికాస్తవము* సారస్వతములో “పూతమెరుంగులు ” వలె శాశ్చతముగా 
ఉండవలసినంత గొప్పది. 





ర్ర్‌ చూ' ఉపేంద్రశర్మ గారి వ్యాసము - భారతి, సెప్టెంబరు 1945. 
భానుమూర్తి గారి కృతులు: జయదేవ పద్మావతుల చరితము, ఒకమహాపురుషుని 
చరితము, బాలచంద్ర చరితము, పరమార్హ తత్వసారము, సత్యహరిశ్చంద్ర చరితము, దేవయానికధి, 
'ప్రయచర్శిక (తెనుగుసేత), వదాన్యుని చరిత్రము మొదలైనవి. 
శ ౬. వై. శ్రీదొారసామయ్యరుగారి ఆనందమరమో కాలానిదే! అంచులోదే వందేమాతరగీతం. 
₹ “శరదభిరామచంద్రికలు చారువసంత సుమోత్కరంబులున్‌ 
సరసిజసౌరభంబు వెదజల్లెడు వేకువ కమ శ తెమ్మెరల్‌ 
పరిమళముల్‌ దిగంతముల బర్వగవీచెడు సంజపయ్యెరల్‌ 


ప్రథమభాగము 99 


గాంధీగారికి పూర్వమే రాజకీయానికీ నైతికానికీ వంతెన గట్టిన వాడు 
ముట్నూరి కృష్ణారావుగారు! గాంధీగారు నిర్మాణ కార్యక్రమము (ప్రారంభించనపుడు 
విరందరూ* హరిజన సమస్యను తీర్మానించిన మహనీయులు! డాక్టరై సమస్త 
విషయాలలో అంకెలు జిహ్య[గ్రమందున్న సర్వతో ముఖ (ప్రతిభాశాలి పట్టాభిగారు! 


శ్రీ గాంధిగారు న్యాయవాద వృత్తిని వదలమనకపూర్వం ఆంధ్రరాష్ట్ర 
నిర్మాణం కోసం వృత్తిని వదలిన న్యాయవాదిధిరుడు కొండా వెంకటప్పయ్యగారు! 


ఈయన కొంతకాలం 'ఆంధోద్యమం'లోనూ కొంతకాలం “భారత 


వరఫలపుష్పసంతతుల భాసిలు రమ్యలతా(ద్రుమావళుల్‌ 
సరసరసాలపల్లవఫలంబులు మేసి యెలుంగులిచ్చెడున్‌ 
బరభృత కీరశారికలు పాడెడు మత్త మధు(వ్రతంబులున్‌ 
ఖరకిరణుందివింబొదవి కార్కొనుమబ్బులు (గ్రొమ్మెరుంగులున్‌ 
సురుచిరరత్న కాంతులను చూడ్కుల కింపగు నింద్రచాపముల్‌ 
తరణికరంబులం ధరణి దాకగనీక తనర్చు వల్లకీ 
సరళతమాలసాల పనస(క్రము కామ్రపటీర కేతకీ 
కురవకకింశు కాదికుజకుంజసమంచిత కాననంబులున్‌ 
హరితత్పణా[గ్రముల్‌ మెసవి యంబరవీధిని (గ్రేళ్ళు దాటుమేల్‌ 
హరిణ చయంబు నృత్త సమయస్సుటపింఛములౌ మయూరముల్‌ 
సరసిజలక్ష్మి జెన్నెసగుసారసభృంగమరాళ చ(క్రబం 
ధురనినదంబులం బొదలు తోయరుహాకము ల్ల సచ్చవి 
స్పురదురువిద్రుమంబులును శుభ్రవినిర్మల మౌక్తి కంబులున్‌ 
తరళతరంగమాలికల దద్దయు నొప్పెడు సాగరంబులున్‌ 
స్పురదమలాంశుజాలముల బొంపిరివోయెడు రత్నసానువుల్‌ 
పరగు గిరివ్రజం బమలవార్లహరీరమణీయవాహినుల్‌ 
ధరపై స్వర్గసౌఖ్యమిడు తల్లిరా! నీప్రజ కెల్ల కాలమ్‌” 
“మతముల సొచ్చి నిల్లు జనమాన్య చరిితుల పుట్టినిల్లు నే 
ప్రతీమదయాశమాది గుణరత్న సమృద్దికి రౌహణాద్రి శా 
శ్యతనిరపాయ సౌఖ్యఫలభాసురవల్లికి నాలవాలమై 
యతులవిభూతి బొల్తు విల నంబరొ! నీ సరిధన్యలుందురే!” 
౫ విరిలో భానుమూర్తి, భాస్కర రావు నాడ: మగా ద్దు సర్మారు నౌకరిలో చేరి గవర్నమెంటు 
(ట్రాంసులేటర్లు' అయినారు. 


100 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
స్వరాజ్యోద్యమం'లోనూ దేశసేవ చేసినారు. ఒక మారు అఖిల భారత కాంగ్రెసు 
సభకధ్యక్షుడు అయినాడు. సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొని అనేకమార్డు శ్రీ 
కృష్ణ జన్మస్థానం అలంకరించినాడు. అఖిలభారత నాయకులలో ఒకడు ఇప్పటికిని 
వృద్దులైనను శరీర దార్ల్యము లేకపోయినను దేశసేవకై జీవితమును వ్యయిస్తున్నాడు. 
1943 వ సంవత్సరములో తటస్టించిన రాయలసీమ క్షామసందర్భాన దూరదే శమునకు 
ధనార్దనమునకై పోయి ధనము సంపాదించి దానిని బీదజనుల కందజేయడంలోను, 
ఇతర విధాల సహాయ పడుటలోను, స్వయంగా కష్టించినాడు; అందుకో సం కృతజ్ఞతను 
తెల్పుతూ, జూన్‌ 44లో అనంతపురంలో అఖండ సన్మానం చేసినారు ప్రజలు. 
ఈ విధంగా జాతీయ సారస్వతం వచ్చిన తర్వాత సంఘ సంస్కారోద్యమం 
వెనుకకు పట్టినది. (క్రొత్తనీరు పాతనీటిని కొట్టివేసినది. కాని సంస్కారమున్న 
చిత్తవృత్తులు కాబట్టి ఈజాతీయ బీజాలు ప్రజా హృదయాలలో నాటుకొనిపోయినవి. 
త్వరలోనే కందళించినవి. యువకులనేకులు గొప్ప వక్తలైపోయినారు. హరిసర్యోత్తమ 
రావుగారూ, బోడి నారాయణ రావుగారూ, కవుతా శ్రీరామశా స్త్రి గారూ చరిత్రాత్మకంగా 


జాతీయోపన్యాసాలిస్తూ ఉంటే వేలకు వేలు ప్రజలు చీమ చిట్టుక్కుమనే శబ్దం కాకుండా 
వింటుండేవారు. ఈ 


ఈవిధంగా మంచిరసవంతమైన శైలిలో ఉపన్యాసాలిచ్చే పద్దతి యీూకాలపు 
విశేషాలలో ఒకటి. సంఘసంస్కరణ దినాలలోకంటె యీకాలములో ఉపన్యాసకుల 
సంఖ్య యెక్కువై పోయినది. జాతీయ కవిత్వం, వక్షృత్వం ఈకాలము సారస్వతాని 
కిచ్చిన (ప్రయోజనాలు.* 

అప్పటి కాలపు మహాపురుషు లిప్పటికీ ఉండి ఈ వక్షృత్వాన్నప్పుడప్పుడూ 
అవసరంవచ్చినప్పుడు (ప్రసాదిస్తూనే ఉన్నారు. ముట్నూరు కృష్ణారావు వేదిక పైన 





శ హరిసర్యోత్తమరావు నారాయణ రావుగార్ల పైన కేసు పెట్టినారు. సర్వోత్తమ రావు గారి 
ఎం.ఏ. పట్టంపోయినది. అప్పటినించీ “ముద్రవేశిన” దేశభక్తుడై జీవితమంతా దేశం కోసమే 
వినియోగించినాడు. 'స్వరాజ్‌ అనే వారపత్రికను 1912లో పెట్టి నడిపినాడు. 


శ ఈ ఆం ధ్రవక్షృత్వశక్తి సహాయనిరాకరణోద్యమంలో గొప్ప ఉన్నతికి నచ్చినది. ఆంధ్ర 
రత్నంలో అది సంపూర్ణ పరిణామం పొందినది. 


(ప్రధమభాగము 101 


మూకుడల్లా వాచాలుడౌతాడు! అనర్గళధార! ఉదాత్తభావాలు! వేదాంతం సంసారానికి 
అన్వయింపచేసే (ప్రతిభ! కృష్ణాపత్రిక సంపాదకీయాలు చదివితే ఆయన 
ఉపన్యాసధోరణికూడా బోధపడుతుంది. నోరూ కలమూకూడాఒక్కబిగిన బుద్ది 
వైభవంతో అడే (ప్రజ్ఞావంతుడీయన.£ (ప్రవర్తనలో (ప్రహ్లాదుడు! వంచినతలను 
ఆఫీసుకు వెళ్ళినదాకా ఎత్తడు. వంకతేరి పొడుగాటి తోకగల తలగుడ్డ, గోచీ 
కుచ్చళ్ళు కలిపి పట్టుకునే ఎడమచెయ్యి, గొడుగుపిడి చేతిలో పట్టుకొని కొస 
భుజానికి తాకేటట్టుగా పెట్టుకునే విన్యాసం, శిరకుంచనం.). ఆలోచనామగ్షమై 
ముఖం, చూస్తే ఆయన ప్రపంచంతో సంబంధంలేని ఒక ఆధ్యాత్మిక వ్యక్తిగా తోస్తూ 
ఉండెది. ఈయన దృష్టు అతి తీక్షాలు.అి 

ఈయనకు సరిగా వ్యతిరేకం పట్టాభిగారు, (జననం 1880) ఆయన 
యెంతమూకుడో యీయన అంత వాచాలుడు. ఎల్లప్పుడూ వాక్కు జీవనదిగా 
ప్రవహిస్తూ ఉంటుంది. ఈయన కూడా ఆంధ్రాంగ్లాలలో అనర్గళంగా ఉపన్యాసం 
ఇయ్యగల సమర్హుడు. ఈయన బుజ్జి ఎట్టిదోగాని దానిలో ప్రపంచమంతా ఉన్నది. 
ఈయన కచుంబితవిషయమంటూ లేదు. తర్కం సహజంగా వస్తుందీయనకు! 
వాదనలో యాయనను మించటం సులభసాధ్యం కాదు. గాంధిగారి తత్యానికీయన 
వ్యాఖ్యాత అయినాడు. మంచి వ్యావహారికాం(ధ్రం మాట్లాడుతాడు. హిందీలో కూడా 
ఉపన్యాసధోరణి అలవాటుచేసి సిద్దప్రజ్ఞడైనాడు. అత్యంతమైన (ప్రపంచ జ్ఞానం 
కలవాడు. ఈయన మాట్లాడుతూ ఉంటే క్లుప్త లేఖకులుకూడా (వ్రాయటం కష్టమే! 
ఆంధ్రదేశ దురదృష్టంచేత అనేక సంవత్సరాలీయన కాంగగ్రెసునాయకుడై ఆంధ్రదేశానికి 
ముఖ్యంగా కావలసిన రా(ష్టోద్యమానికి దూరుడైనాడు. కాంగ్రెసు (పైసిండెటైనా 


+ సర్వవిషయాలలోనూ, సర్వశ్శాస్తాలలోనూ సామాన్య జ్ఞానంతో కాక, కూలంకష 
పరిజ్ఞానంతో విమర్శించేవారు. గిరీశం చెప్పినట్టు కృష్ణా రావుగారితో మాట్లాడటమే వారి 
| డై) ౧౧ ac) ౧ 
సాహచర్యమే ఒక ఎడ్యుకేషన్‌. - భారతి, జులై 45. 

అ రసాన్యాదనకు రెక్కలువిప్సి వెలార్సే విహంగమవ్యక్తి కృష్ణారావుగారు రససిద్దిని 
జడయడానికి విసువు లేకుండా అంచనాలు వేసే రసికమూర్తి.... భారతి 1936 ఏప్రిల్‌ 
పేరికి సంతాననష్టం గలిగినందుకు ఆంధ్రదేశమంతా దుఃఖించినది. 


102 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
కాలేదు. కాని గొప్ప ఆంధ్రవక్తల్ల్‌ చేర్చదగినవాడు. ఒక (గ్రాంధికత్వం వదిలితే 
కొక్కొండ వారితో సమానుడనవచ్చు వకృృత్వంలొ. 


చెరుకువాడ నరసింహం, అవటపల్లి నారాయణ రావుగార్జున్నారు. వీరిలో 
నరసింహంగారు ఎంతవక్తో అంత వ్రాతగాడు.* కృష్ణాపత్రికలో హాస్యప్రధానాలైన 
విమర్శలూ అవ్వీ చదివేవారికి ఆయన సంగతి బాగా తెలుస్తుంది. ఆం(ధ్రదేశంలో 
ఉన్న గొప్పవక్తల్లో ఒకడు. అఇన్‌స్యూరెన్సుమోద ఉపన్యాసాలిచ్చినా అవికూడా 
వివృతవ(క్రాలతో వినవలసినదే! గొప్పవ్యక్తి. 

ఇక నారాయణ రావు గారు (1878 - 1945) దేశ సేవకై అవివాహితుడై 
పోయినవ్యక్తి ఈయన కలమూ, నాలుకాకూడా బెత్తాలవంటివి. ఈయనను 
రంగూనుకు పంపిచ్చినాము.* అక్కడ ఆం(ధ్రులకోసం చాలా పాటుపడ్డాడు. 
ఆంధ్రమహాపురుషులను గూర్చి “విశాలాంధ్రము” అనే పేరుతో ఒక (గ్రంధం 
(వ్రాసినాడు. కొందరు ఆంధ్రమహాపురుషుల జీవితాలందులో ఉన్నవి. యీయన్ని 
గూర్చి భారతి ఇలా (వ్రాసింది :- 


“విరు తొలిజీవితమునందు దేశోపకారి, కృష్ణాపత్రికలకు సంపాదకులుగాను, 
ఆం(ధ్రపత్రికకు సహాయసంపాదకులుగాను, ఆంధ్రజాతీయ కళాశాలలో ఆచార్యులు గాను 
కొన్నాళ్ళపాటు మాతృదేశములోనే గడపి, పిదప బర్మా ఆంధ్రుల సేవకై అక్కడికి పని కట్టుకొని 
వెళ్ళి, అక్కడి కార్మికుల కష్టనిష్టరములలో ఇనుమిక్కిలిగా అదుకొని, వారికి ఆప్తబంధులై 

యినా రుం బ్రతుకంతయు (బ్రహ్మచర్యముతో గడిపిన నైష్టికుడు!” 
ఈ కాలంలో బందరులో ఉన్న ఒక మహామహుడిని (ప్రశంసించ 
వలసివస్తున్నది. ఇదివరకు పరిచితుడైన చెళ్ళపిళ్ళ వెంకటశా స్తిగారు. ఈకాలంలో 
ఆయన బందరు హిందూహైస్కూలులో తెనుగు పండితుడుగా ఉండి సంస్థకు 
గ రవం తెచ్చినాడు. ఆయనకు కోపంవస్తే స్కూలులోనించీ వెళ్ళి పోతాడేమోనని 
భయపడుతూ ఉండే వారు స్కూలు అధికారులు! పింగళి వారికీ, కాటూరు వారికి 





శ ఈయనకు"ఉపన్యాసకేసరి” అని బిరుదునిచ్చిన దాం(ధదేశం. దానికి తప్పక తగినవాడు. 
తి 'కలియుగ' అనే పక్షపత్రిక 1929లో మొదలిడి బందరునుంచి (ప్రచురించేవాడు. 


ఈ 'కార్మికషత్రిక (1925) సాపించి రంగూన్‌ లో కృషిచేసినాడు తిరిగివచ్చి యిక్కడనే 
కొంతకాలం పనిచేసి గతించినాడు. 


ప్రధమభాగము 103 


కూడా అప్పుడే వారి శిష్యత్వం అబ్బినది. ఆయన ఉపన్యాపధోరణి చెబితే 
తేలేదికాదు. సభలో వాళ్ళందరూ ఒక్కమాటు అల్లరి చేస్తున్నారనుకోండి. శా స్తిగార్షి 
వేదిక మోదికి ఎక్కిస్తే ఒక్క పద్యం విసిరి వేసినాడా అంటే అంతా నిశ్శబ్దమే! 
అక్కడినుంచీ ఘంటలు ఘంటలు! కిక్కురు మంటే ఒట్టు! మాటలాడితే ఎక్కడ 
మాటపోతుందేమో అని భయపడే వారు సభాసదులు. ముక్కుతో పద్యాలు 
చదువుతూఉంటే ముద్దులు మూటకట్టినట్టుండేవి. 


అందరూ అన్ని ముత్యాలు - గుంటూరులో శనగపల్లి రామ స్వామిగుప్తశి 
అని ఒక వైశ్యశిఖామణి ఉండేవాడు. బొంగురుపోయిన గొంతు. అనర్గళంగా 
మాట్లాడేవాడు. కాని ఆయనను నవ్వులాటగా హేళనచేస్తూండేవారు అంతా. వద్దన్నా 
సమయం చూచుకుని వేదిక మోద గభిక్కిన యెక్కి ఉపన్యాసము ప్రారంభించేవాడు.*ః 


ఈవిధముగా ఆంధ్రోద్యమము ప్రారంభము కావటము, తత్సలితముగా 
వక్తలు పలువురు తయారవడము జరిగినది. దేశాభిమానము (ప్రోత్సహించగా 
కవిత్వము తెలుగునాట వృద్ది చెందినది కూడా! ఇట్టా ఆం(ధ్రోద్యమము-వక్షృత్వ ము 
- ఒండొంటితో పెనవేసుకుని కవిత్వానికి మంచి దోహదముగా పరిణమించినవి. 


కం మ మమా 

+ ఈయన 'ఆర్యవైశ్య' అనే వారపత్రిక 1911లో స్టాపించి వైశ్యోద్దరణకై పూనినాడు. ఇతని 
తర్వాత యీపత్రిక కొప్పరపు సుబ్బారావు సంపాదకత్వాన కొన్నాళ్లు నడిచింది. 

* ఒకమారు గుంటూరుకు గవర్నరుగారు వస్తున్నారు. ఈగుప్త గారిని ప్లాటుఫారం 
మీదికి రానియ్యవద్దని కలెక్టరుగా రుత్తురువిచ్చినాడు. గుప్తగారు ముందు రైలులో బెజవాడవెళ్ళి 
అక్కడినుంచి గవర్నరుగారి స్పెషలు బండిలోనే గుంటూరువచ్చి, ఈయనతోపాటుదిగి, “ఈయనే 
కలెక్టరు” అని కలెక్టరుగారిని గవర్నరు గారికి పరిచయం చేశాడట! అందరూ ఆశ్చర్య నిమగ్నులైనారట! 


నవ్యాంధ్ర సాహిత్య ఏథులు 
6 
ప్రజల్లో నిజ్ఞానన్యాప్పి - నవల - పరిశోధన: 


అకనంస రుషా రావు సు gt) త్యాదంలు రాజతీయనాతానరణంలో 
సనిచేస్తూడంటే మరోవంక ఇతరులు నిజ్లాన వాతావరణానికి 'ప్రాముఃఖ్యమయ్యుటము 
మొదలుసెట్టనారు. జాలి సర్వ్యతోముఖనుగా అభి కానలెనంటే అన్ని FY 
జ్ఞానమలవడు చేసుకొనవలె. బంగాళా దెశానికి ముట్టముదట ఆంగ్రంబ్బానసంర్కుము 
కలిగినది. అందుచేత నాళ్ళు సముస్తశా(స్రాలు, కళలు, మొదలైననాటిలో.. బ్లానమి 


క్స్‌ 


పెంచుకున్నారు. (ప్రక్కనున్న మసిర్మాష్టలము మూడొ యీ గాలి తగిలినది. వారుమూనా 

తమవిజ్ఞానము అభివృద్ది చేసుకోటా'నికి పూస సననెస్తున్నారు. అసలు మహారా(ష్ట్రులకూ 
ఆం(ధ్రులకూ సంబంధమెక్కున. ఇద్దరూ ఏంచిద్రానీదులలోనారే! లోన "న్య 

బాలగంగాధరతిలకు మహాశయుడు నెనకకాలములో, ఇటీవల సబర్కురుగారూర డా, 

మహారా(ప్ట్రలు రాజ్యాంగమంతా ఆంధ్రుల దగ్గిరనుంచి (గ్రహించినారని చెప్పినారు, 

'ప్రాచీనాం[ధ్రులు పైఠను పట్టణము రాజధానిగా ఏలినారు. ఆంధ్రులరు క్క 

కళాకొశలాన్ని తెలియచేసే ఎల్లోరా అజంతాచి(త్రాలు మరాట్వాడాల్‌ ర. 

మరాట్వాడకు వలస వచ్చినారు ఆంధ్రచాళుర్యులు. రెందుజొములు నానో ఆహాబు, 

మహారా(ప్టులు ఈశతాబ్దాదికె ఒక విజ్ఞానకోశము తియోరుచేసుకుంటూ', “(దరి 
శాస్త్రాలలో (గ్రంధాలు విరినిగా రచించుకుంటున్నారు. _ బంగాభావారు అంధక 
పూర్వము పాఠశాలలో చెప్పే హిందూదే శచరిత్ర తప్పులతో నిండి ఉన్నదని గ్రహ 
నిజమైన చరిత్రను (వ్రాసుకొన్నారు. ఇంకా వ్రాస్తున్నారూను! రమేశచం(ద్రదత్తు; 
బె.ఉ.బాసూ; జడూనాథ్‌ సర్కారు గార్లు చరిత్రపరిశోధన చేసినారు. ఇప్పడు దా 
మరికొందరు చెస్తూ ఉన్నారు. మహార్యాష్టులలోకూడా లోకమూన్యుడు, డాన్లరు 
భండార్కరు, సర్‌దేశాయి, మొదలైనవారు చరిత్రను పునర్నిరా కాము చెయుటూ 48 
గట్టి ప్రయత్నాలు చేస్తూ చాలామట్టుకు వ్రాసినారు. 


ప్రధమఖభాగము 


వలస పోయి అక్కడ స్టావరా లెర్వరచుకున్నువి. అట్టికు పుటాలకు 


క్‌ ల కై వై 
శ 
రాషష్టులయొక్క సంపర్క ముచేత తమ స్వంత విజ్ఞానాన్ని అభివుష్తి చేసుకోవా 


ఇచ్చ జనించినది. అట్టి కుటుంబాలలో కొమజ్టాజు Es 
ళా ర 


అలంటకు= కానా గాం 
మేనమామగారి కుటుంబం ఒకటి. 
కొమట్లాజు నెంకట లక్ష్మణరావు: ఖః 
ప్‌ నిజాంరాష్ట సరిహద్దులలో పెనుకంచి(ప్రోలు ఆశే ప్రమద “క 
(ఆ ల 


కుటుంబం వారిప్పటికీ ఆ ఊరిలో చాలా ప్రాభవంతో ఉన్నారు.* ఈ:మున? 


——— 


ఆంగ్లములో యెం. ఏ. పరిక్ష ప్యాసైనాడు. ఈయన ౩ నన్నప్పటేనుందె హై 
ప్రాంతాలో ఉండేవాడు. (క్రమంగా మళ్లి ఆంధ్రదెశాని 
రాం (up 


ఇ 
హు Ee ఖ్‌ 


రాష్ట్రంనుంచీ రావటంచేత అక్కడి సురా వూ దక. “ర 
స్వదే శభాషాభివృద్దుల కుసయోగించవలెనని సమకట్టినాడు. మునగాల రాజారావు 
కూడా విజ్ఞానవంతుడు కాబట్టి, విజ్ఞానంగల ఈయన, అ TE 
ఆయన ఈయనను దివానుగా పెట్టుకున్నాడు. దివానుపడవి ఎస్తుైనా జరా 
కొరకేతప్ప మిగిలిన యావత్తు కాలము చేశభాషాసేవ త్త న న 
రాజులంతా తమ రాజ్యాలు వదలి పట్టణాలల న్‌ ఉంటూజండటం అట వెద. 


ఆవిధముగా చెన్న పట్టణములో ఈయనకుకూడా ఉనికి లలంచివలు. ఆలు, 
ఆశయాలవంటి ఆశయాలు కలవారు అన్యాన న్యము ఆకర్షంప 
మండలిగాచేరి, ఆంధ్రభాషలోనికి చరిత్రలు, శా(స్రాలు, ఇంకొ కలం. ఆల oe 


తెచ్చుకోవాలని, వీలైతే మప మారా? 1 విజ్ఞానకో శము లాంటిది ఐఇకటి ఉయారు చెయా” = 


ద్‌ ాపకూ జాతికీ నాపి దండా ద. 
సంకఠలించినారు. ఏనాడా సంకల్పము కలిగినదో బ తనూ రాత పళ pe 


ప్‌ కాజా - మలంపలివారి వ్యాసము EEE Ws 
కోశ చూ. సేవావతి శ్రి న్స్‌ కొమజ్య్ఞాజు మల్లంపల్లివారి వ్వా వట 
ఇ పతా యంాందనా యాన చం వర 
శ బెజవాడలో వైద్యవృత్తిలో ఉన్న కొమల్జాజు అచ్చి మ్‌ వ 
వ క 
1 ఈయనకు ఆం(ధ్రాంగ్ర, సం స్కృత, మతం ర శ గ ne జ 


ఉండినది. 1944 జూన్‌ 13 తేదీన యూవదాంధ చకంల్‌ ఈడూ డా 
జరుపబడినవి. బెజవాడలోని అభ్యుదయ రచయితల సంఘం జా 
ఉదాత్త వ్యాసములతో (ప్రకటించినారు మైకా కా. 


106 నవ్యాంధ్ర సాహిత్య విధులు 
తాను స్వయముగా చారిత్రకుడౌటచేత తాను చరిత్రను (గ్రహించినాడు. ఇతరులకు 
వారి రుచినిబట్టీ, యోగ్యతనుబట్టీ విషయాలను ఏరి ఇచ్చినాడు. “విజ్ఞాన 
చం(ద్రికాగ్రంథమండలి” అని ఒక సంస్థ స్థాపించినాడు. 


ఈసంస్ట దేశభాషలకు చాలా ఉపకారము చేసినది. చరి(త్రపుస్తకాలు 
(ప్రకటించినది. నవలలను (ప్రచురించినది. ఆంధ్రులచరిత్ర రచన చిలుకూరి 
వీరభ(ద్రరావుగారికి * లభించినది. రసాయనశాస్త్రం వేమూరి విశ్వనాథ శర్మగారు, 
పదార్థ విజ్ఞాన శాస్తం మంటత్రిప్రగడ సాంబశివరావుగారు, ఆరోగ్యవిషయాలన్ని డాక్లరు 
లక్ష్మిపతిగారు, ఈవిధంగా (గ్రంథాలు వ్రాశారు, కొన్నాళ్ళకు అర్హశా(స్తము కట్టమంచి 
రామలింగా రెడ్డిగారి పాలబడినది. ఇవిగాక చరిత్రాత్మకమైన నవలలు, రాయచూరు 
యుద్దము, విమలాదేవి, విజయనగరసా(మ్రాజ్యము మొదలైనవి రచింపబడినవి. 
అనేక విజ్ఞానవిషయాలు ఈసంస్త అవలోడన చేసినది. పుస్తకాలు కూడా మం చిఅచ్చు, 
మంచిబైండుతో ఉండేవి. లోపలి విషయానికి వంకలేదు. కాబట్టి చాలాప్రచారము 
చెయ్యగలిగినదీ సంస్థ. చందాదారులనుచేర్చి వారికి సంవత్సరానికి కొన్ని వందల 
పేజీలు లభించేటట్టు చేసి విజ్ఞానప్రచారం చేసినది. 


లక్ష్మణరావుగారు (1877 - 1927) గొపు వ్యక్తి. © 
ఆయనబుద్ది యెంత నిశితమో విజ్ఞానమంత విశాలం}$. ఆయనకు రాని ఎఐషయం 
లేదు. వేదాల దగ్గిరనుంచీ చీట్లాటదాకా సమస్తసంగతులు ఆయనకు జ్ఞాతాలె! 


— 
SS SR bl TT TT YT 


* ఈయన 'ఆంధధ్రకేసరి' అనేవారపత్రికను 1913లో స్తాపించి ప్రకటించినాడు కొన్నాళ్ళు. 

ఈ ఆయనను కనుక్కుని, అవసరమైన యెస్ట్రేటుపనిని జాస్తిగా ఆయనకియ్యకుండా, 
దేశభాషాసేవకు సంపూర్ణావకాశం కలగజేసినందులకు మునగాల రాజాగారికి వందనాలు. 
అలాకాకపోతే లక్షణరావుగారి మేధఅంతా బిటగాచిన వెన్నెల అయ్యేది. 


f “మహారాష్టేతిహాసిక పరిశోధకమండలితో వాదించి పంచవటని నాసికనుండి 
భద్రాచలమునకు సాధించినారు తెలుగునుండి త్రిలింగము నోడ్బినారు.” 

-మున్నంగి లక్ష్మీనృసింహశర్మ, 

ఈమున్నంగి మహాపురుషుల జీవితాలు కొన్ని వ్రాసినాడు. భారతం కొంత 

పరిష్కరించినాడు ఆయన అనేక వాక్సిత్రాలు రచించినాడు. '(యుంగంధర అనే వారపత్రిక 


1927లో స్థాపించి కొంత కృషిచేసినాడు. ఈపత్రికను తర్వాత యన్‌. తిరునారాయణ 
నస్యామిగారు నడిపినారు. 


ప్రధమభాగము 107 


అందులో ఎలా? ఆమూలా(గ్రంగా! ఆయన మనిషినిచూస్తే ఇంత విజ్ఞానవంతుడని 
కనపడడు. సామాన్యంగా ఎప్పుడూ మహారా[ష్టులనేపధ్యమే అవలంబించేవాడు. 
మెడమూసిన పొడుగుకోటూ, నెత్తిన తలగుద్దా, కుడిచంకకిందినించీ యెడమభుజం 
మోదికి ఉత్తరీయం అవసరమొస్తే లాగూ లేకపోతే పింజపెట్టి కట్టిన ధోవతీ, ఇది 
ఆయన దుస్తులవివరం. ముఖం (ప్రశాంతంగా సత్వప్రధానంగా ఉండేది. 
తొందరగేదిలేదు మనిషిస్వభావంలో! (ప్రతివిషయము పూర్యాపరాలాలోచించేవాడు. 
విషయచర్చలో ఆయనతోసమానులు చాలమంది ఉండరు. కారణం లేకుండా 
మాట్టాడేవాడుకాడు, (వ్రాసేవాడుకాడు. విషయచర్చలో ఆయనతో సమానులు 
చాలమంది ఉండరు. 

ఇప్పుటి పరిశోధకులు చాలామందివలె ఆయన గప్పాలెప్పుడూ కొట్టేవాడుకాడు. 
ఆయనకు సామాన్యంగా నిర్దుష్టమైన దోనేస్సురించేది. ఆయన (వ్రాసిన 
హాందూమహాయుగం, మహమ్మదీయ మహాయుగం, సర్వకాలాలకూ పనికివచ్చే 
(గ్రంధాలు. (బిటిషమహాయుగం (వ్రాయటానికి భగవంతుడు ఆయురారోగ్యం 
ఇయ్యలేదు. ఆయనకు మనుష్యులను కనిపెట్టి వారికి కర్తవ్యం పంచిపెట్టటంలో నూ, 
తగిన పనులకు తగిన వ్యక్తులనే నిర్ణయించడంలోనూ, చాలా సూక్ష్మదృష్టి ఉండేది. 
ఆయన నిరాడంబరజీవిశి! ఆం(ధ్రుల చరిత్రను పరిశోధించి (వ్రాసిన చిలుకూరి 
విరభద్రరావుగారు కొవ్వూరుచేరి పల్లెటూరి జీవనము గడపి అత్యంత నిరాడంబరముగా 
చివర దినాలు వెళ్లబుచ్చినాడు. అందరూ ఆయన్ను తలచుకునే దినాల్లో కూడా 
హళ్ళూవెళ్ళూ లేకుండా “ఈయనా వీరభద్రరావుగారూ!”క్ర అనిపించుకున్నంత 
ఐుగర్వి! శాస్తవాజ్మ్యయం, రసాునశా(స్తం వ్రాసిన వేమూరి విశ్శనాధశర్మగారు 
ఉద్యోగంలో ఉన్నా ఆడంబర మెంత. ౮(త్రం లేకుండా విశ్రాంతికాలంలో విజ్ఞానార్దనం, 
దేశభాషాసేవా, చేస్తున్న వ్యక్తి.* పదార్థ విజ్ఞానశాస్త్రం (వ్రాసిన మంత్రిప్రగడ 
నాంబశివరావుగారు గుంటూరు కాలేజీలో ఉపాధా పకవృత్తిలో ఉండిరి. 


శ అందుచేత ఈయన సంపర్కం కల్షినవారంతా చాలామట్టుకు నిరాడంబర జీవులే! 

రీ ఈయన తిమ్మరసు, తిక్కన, రామరాజు చరిత్రలు (వ్రాసినాడు. 

* ఈయన ఉపాధ్యాయబోధిని” అనే పత్రిక 1918-27 లలో నడిపి విద్యా విషయకమై చాల 
కృషి సలిపినాడు. 


108 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఆరోగ్యశా(స్తగ్రంధాలు రచించిన డాక్టరు లక్ష్మీపతిగారు.t ఒక ఆదర్శజీవి. 
మత, సంఘిక, రాజకీయ సంస్కారాలను జీర్లింపచేసుకొని ఆచరించిన మహామహుడు, 
దక్షిణదేశంలో దేశీయ వైద్యానికి పండిత డి. గోపాలాచార్యులుగారి తర్వాత (ప్రవక్త, 
ఆలోపలిలోనించి ఆయుర్వేదానికి వచ్చినవాడు. నిరాడంబరజీవి. ఈయన అఖిల 
భారతవ్యక్తియైనాడు. దేశీయవైద్యవిషయంలో ప్రామాణికులలోని అగ్రగణ్యులలో 
ఒకరు. అనేక ఆయుర్వేద(గ్రంధాలు ప్రచురించినాడు. ఈయనకు పూర్వం పండిత 
వ గోపాలాచార్యులుగారు మాధవనిదాన, చరక, శుశ్రుతాది వైద్య(గంథాలను 
సటీకలుగా ముద్రించి ఆం(ధ్రవిజ్ఞానానికి మహోపకారం చేసినాడు, మద్రాసులో 
ఆయుద్వెదకళాశాలను సాపించి దానికి అనుబంధంగా ఆసుపత్రిని నెలకొల్పినాడు. 
ఆ భారమంతాఆయనతర్యాత లక్ష్మీపతిగారిమోద పడినది. నిర్వహించడంలో ఎట్టి 
పొరబాటూ లేకుండా జౌననిపించుకుంటున్నాడు! ఏ దేశక్షేమకరోద్యమంలో కూడా 
మొదటిశ్రేణిలో ఉంటాడు. 

రెడ్డిగారినిగూర్చి నేను చెప్ప సాహసించను. ఈయన గొప్ప విజ్ఞాని, చరిత్ర 
వేత్త, బుద్దికుశలుడు, వక్త. ఈయన వ్రాసిన గ్రంథాలలో అర్హశా(స్తం (విజ్ఞానచంద్రికా 
ప్రచురణం) గొప్పగా రచించినాడు. వర్ణాశ్రమ వ్యవస్థ పైన ఈయన కున్న అసహ్యత 
అర్థశాస్త్రం ప్రతి పుటలోనూ కనపడుతూ ఉంటుంది. ఆంధ్ర విశ్వవిద్యాలయానికి 12 
సంవత్సరాలు వైస్‌ ఛాన్సెలరుగా ఉన్నాడు. ఈయనకాలంలో చెప్పుకోతగ్గ మార్చెమో 
జరగలేదు* కాని మైసూరు, ఉస్మానియా విశ్వవిద్యాలయస్థాపనంలో ఈయన 
సలహాలను స్థాపకులు తీసుకొనినారు. పెరటి చెట్టు మందుకురాదనే సామెత 
రాజకీయరంగంలో ఉండి మద్రాసు మంత్రిణియైన ఆచంట రుకి కొమ్మ గారీయన భార్యయే. 
ఆలిండియా రేడియోలో ఉన్న ఆచంట జానకిరాం, నవ్యసాహితీ పిపాసీ, సాధకుడూ లక్ష్మీపతిగారి 


ఎడ! 


ల 
గ్గ 
గ్‌ 


* “విక్రమదెవ టెక్నికల్‌ కాలేజీ” సర్‌. రాధాకృష్ణన్‌ గారి హయాంలోది. రెడ్డిగారిహయాంలో 
ఎర్క్సిన్‌ కాలేజి అని 'నాచురల్‌ సైన్సుకు' భవననిర్మాణము జరిగినది 
‘ న చ్‌ (గ డి యప త 
ం కా. ws ఎర్బడిన ఆంధ్ర విశ్వకళాపరిషత్తు శ్రీ రెడ్డిగారి యాధ్వర్యమున 
చెప్పదగినంత ఉన్నతస్థితికి రాలేదని చెప్పుట సాహసముకాదు.” - విజయవాణి 17-3-48 


ప్రధమభాగము 109 


ఈయనకు వర్తిస్తుంది. ఇంగ్లాండులో చదివిన భారతీయులకందరికీ పేరు తెచ్చినాడు. 
ప్రపంచమంతా సంచరించి విద్యాపద్దతులన్నీ గమనించాడు. యువకుల కుద్బొధం 
కలిగిస్తూ స్నాతకోపన్యాసాల నిచ్చినాడు. జస్టిసుపక్షంతో శరీకరించి వారి పతనానికి 
చాతుభూతుడైనాడు. కాంగ్రెసుతో తత్కార్యాలను విమర్శించినాడుశి. ఒక కాలు 
రాజకీయంలోనూ, రెండో కాలు విద్యాశాఖలో ను పెట్టుకొని నాట్యమాడుతున్నాడు! 
ఆం(ధములో నివ్హాతమైన (ప్రజ్ఞ కలవాడు. ఆంధ్రాంగ్లాలలో రెంటిలోను చక్కగా 
హృదయంగమంగా మాట్లాడకలిగిన వక్త. _ ఇంగ్రీషులోకూడా ఈయన వలె 
మాటలాడగలవారు చాలామంది లేరు! గొప్ప (ప్రతిభాశాలి. ఇతర విషయాలలో 
ఎంతవాడైనా ఈయనపేరు శాశ్వతంగా నిలిపేది ఈయన సారస్వతసేవే. దాన్ని వేరె 
విపులముగా ముచ్చటించుకుందాము! 

గాడిచర్ల హరిసర్యోత్తమ రావుగారు కూడా కొమజ్ఞాజుతో సంపర్కము 
కల్గిపనిచేసినవాడే ! ఈ కాలమునాటికే ఆయన “విస్టృతరాజ కవి” (FOrgOtten 
Emperor Poet) “అబ్రహం లింకను” మొదలైన (గంధాలు రచించి ఉన్నాడు. 
హిందూదేశ చరిత్రతో పాటు (ప్రజలకు (ప్రపంచ చరిత్రకూడా చెబితే వారి దృష్టి 
విశాలమౌతుంది. ఆ ఉద్దేశముతో ఈయన “ప్రపంచ చరిత్ర” ను సంపుటాలుగా 
(ప్రచురించ మొదలుపెట్టినాడు. కొన్ని సంపుటాలు (ప్రకటించే టప్పటికే ప్రయత్నము 
కుంరీభవించినది. దేశంతోడ్పడలేదు. ఇంతలోనే ఆంధ్రపత్రిక దినపత్రిక అయి 
దానికి సంపాదకుడుగా వెళ్ళినాడు. కొన్ని సంవత్సరాలక్కడ ఉన్నాడు.* 

ఈయనకూడా ధోవతీ, ఉత్తరీయం, చొక్కా, తప్ప యితర దుస్తులు 
వేసుకోడు. బహుక్ష్‌ప్తజీవి. ఈయన వక్షృత్య్వాన్నిగూర్చి యిదివరకే చెప్పినాను. 
ఇప్పటికీ ఇంగ్లీషూ తెనుగూ సమానంగా మాటలాడగల వ్యక్తులలో ఒకడు. దేశసేవ 
చెస్తూనేఉన్నాడు. లక్ష్మి ఆయనదగ్గిరికి పోకుండా తొలిగిపోయినది. అయితే 





శ ఈయన రాజకీయోపన్యాసాలను ప్రకటించినది మ(ద్రాసు ముస్లింలీగు. 
J 
ca “మాతృసేవ” అనే వారపత్రిక (1923-27) నంద్యాలనుంచి నిర్వహించినాడు ఈయనా 
వైప సుబ్రహ్మణ్యశర్మ అనే ఆయనా కలసి 'కౌమోదకి' అనే పక్షపత్రిక వైద్య విషయికమైన 
విషయాలను గురించి చర్చించేటందుకు 1929లో (ప్రారంభించి నడిపినాడు. 


110 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సరస్వతి సేవ చేస్తూ చిరకీర్తిని సంపాదించుకున్నాడు. దేశభక్తుడు. కొన్నాళ్ళు 
రాజకీయంలో పూర్తిగాదిగి శాసనసభ్యుడుకూడా అయినాడు. ([గ్రంథాలయోద్యమానికి 
ఈయన చేసిన సేవ అమోఘమైనది. పవి(త్రజీవి. 

ఈ విజ్ఞానచం(ద్రికామండలివారు కొన్ని నవలలు వాయించినారు. వానిలో 
భోగరాజు నారాయణమూర్తిగారు వ్రాసిన “విమలాదేవి” కేత వరపు వేంకట శాస్త్రిగారు 
వ్రాసిన “రాయచూరుయుద్దం” యెన్నదగినవి. వీనిలో రెండవది ఆం(ధ్రులచరి(త్రకు 
సంబంధించినది. “విజయనగర సామ్రాజ్య” మనే మరో నవలకు 500 రూపాయల 
బహువుతివచ్చినది. + పాత్రపోషణలోగాని, కావ్యనిర్మాణంల్‌ గాని, 
భావవిజృంభణంలోగాని, శైలీవర్లనలలో గాని యెన్నదగిన బష్న్నాయురి ఇందులో లేదు. 
సంభాషణా, శైలీ, కుంటుతూఉంటని. “విమలాదేవి” ఇప్పటికీ ఎప్పుడైనా కంటబడితే 
కొన్ని భాగాలు చదవ బుద్దిపుట్టుతుంది. “రాయచూరు యుద్దం” మళ్ళీ చదివితే 
బాగుండును, అనిపిస్తుంది. “విమలాదేవి”లో ఉన్న “నిన్ను గాదురా! నన్నే రమ్మనెన' 
అనే చిత్రమూ మాటలూ సర్వకాలము జ్ఞాపకం ఉండదగినవి! భోగరాజు నారాయణ 
మూర్తిగారు ఒక వాజ్మయచరిత్రకూడా వ్రాసినారు. '“ఆంధ్రర్శాష్టమ' నే నవల 
వ్రాసినారు. వీరు దివంగతులై ఆంధ్రభారతికి కన్నీరు కల్పించినారు. కీర్తి శేషుడు! 

సందర్భంలోనే ఎ.వి. నరసింహంపంతులుగారి “పాతాళభైరవి” అనే నవలకూడా 
యెన్నదగినది. ఇది “విజయనగర సా(మ్రాజ్యం” కంటె అన్నివిధాలా (ప్రశస్తతరం. 
పరుమాత్రం బాగుండలేదు. లోపలి విషయాన్ని ఇంతకంటె మెత్తగా తెలియ జేసే 
పెరుంటే బాగుండేది! ఈవిధముగా నవలావాజ యాన్ని పెంపొందించినది సంస్థ. 
లక్ష్మణరావుగారు ఆం(ధ్రసాహిత్యానికి చేసిన సేవ అపారము. విజ్ఞానసర్వస్వ 
నిర్మాణానికి సంకల్పించినాడు. తాను ఒక్కడే నిర్వహించడానికి సమర్హుడేకాని, 
వయస్సు మారుతున్నది. అందుచేత తమ పనిలో సహాయముచేయగల యువకులను 
ఎరినొడు. మల్లంపల్లి సోమశేఖరశర్మరాయ(ప్రోలు సుబ్బారావుగార్హాయనకు 
కనపడినారు. చూడండి ఆయన వివేచనాశక్తి! ఈ ఇద్దరుకూడా భావికాలములో 





శ అది దు.రా సచ్చాస్తిగారి అదృష్టమేకాని వేరేకాదని నా అభిప్రాయం. 


(ప్రథమభాగము 111 


ఆం(ధ్రాభ్యుదయానికి అత్యంతంగా తోడ్పడిన వ్యక్తులు! వీరిలో ఉన్న తేజస్సు 
ఆయనను ఆకర్షించినది. వీరి యిద్దరిచేత పనిచేయిస్తూ ఉండేవాడు. 
విషయావలొ డనం, విషయపరీక్ష, విషయవివేచనం, విషయానుకూలపదజాలనిర్మాణం 
మొదలైన పనులన్ని తాను సలహాలనిస్తూ వీరిచేత చేయించినాడు. మెల్లగా మొదటి 
సంపుటము ్రకటించినాడు. దేశముయావత్తు దిగ్రృమచెందినది. ఎంత విషయ 
వివేచనం! ఎంత పరిశోధన!* అప్పట్లో ఈ సంపుటముమోదే అందరికండ్డు పడినవి. 
ఇంతలో పరమేశ్వరుడు తన సాన్నిధ్యానికి తీసుకొనిపోయినాడు ఆయనను. 
ఆంధ్రదేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయినది! ధన్యజీవి! 

ఈ విజ్ఞానసర్వస్వం విశ్యదాతచేతిలో పడినది. _సోమశేఖరశర్మగారు 
ఆపనిమోదనే ఉన్నాడు కొన్నాళ్ళు. సుబ్బారావుగారు 1918 సంవత్సరంలోనే తెలంగాణం 
దోహదంచెయ్యడానికి ఆంధ్రమాత పిల్చినది. వెళ్ళినాడు! శర్మగారు ఒక్కచేతిమోదనే 
తత్కార్యమంతా చేస్తూండే వాడు. మార్పులు కావించినాడు. ప్రచురించినంతవరకు 
నూతనవిషయాలను చేర్చినాడు. తరావాత రెండో సంపుటం కూడా (ప్రచురించినాడు. 
ఇంతవరకు పూర్తిగా 'అ' కారం అయినది. 

విశ్వదాతగారికి ఒక్కపనా! ఒక్కవిషయమా! భాష, దేశం, మతం, దగ్గిరినించి 
తోలుబొమ్మలాటదాకా ఆయన కక్కరలేని విషయం లేదు. వాటిలో సర్వస్వకార్యం 
ఒకటి! పోనీ అలాగైనా కొంతవరకు సాగుతుందేమో అంటే! అది జరగలేదు.* 
వశ్వదాతకూడా శివైక్యం చెందినాడు. సర్వస్వకార్యం ఆగిపోయింది. 

విజ్ఞానచంద్రికా (గ్రంధమాలవల్ల సాహిత్యానికి అలవడిన (క్రొత్తవిషయాలేమో 
అని అడగవచ్చు! అవి రెండుగా కనపడుతున్నవి. మొదటిది పరిశోధనా పద్దతి 
నెలకొల్పబడటం. పరిశోధనమంటె యెలా ఉంటుందో దానికి సరియైన మార్గాలెవో 
వెనకటివారు స(క్రమంగా వదిలిపోలేదు. చారిత్రకుడైన లక్ష్మణరావుగారు ఇంగ్లీషులో 


శ ఆం(ధ్రపత్రికా కార్యాలయమువారు మిగిలిన సంపుటములను (ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము) 
గూడ ద్వరలోః బ్రకటించినచో వీరి యాశయము సఫలము కాంగలదు. 
- ఆంధ్రసాహిత్య పరిషత్పత్రిక సం.27, సం.1. 


112 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పరిశోధనాన్ని తెలిసిఉండటంచేతా, ఆ పరిశోధనం మహారాస్ట్రంలోనూ, బెంగాలులోనూ 
యోలా సాగించారో బాగాచూచి ఉండటంచేతా, దాన్ని మనభాషలోకి తెచ్చినాడు. 
విషయాలను పౌర్వాపర్య ప్రకారం నిర్ణయించటం, విషయాలలో దేని కెంత (ప్రాముఖ్య 
మియ్యాలో తేల్చటం, తర్కం యేవిధంగా ఉపయోగించాలో చెప్పటం మొదలైననన్నీ 
భాషలో సక్రమంగా నెలకొల్పినవాడు లక్ష్మణరావుగారు*. అదివరలో శల్యపుంజుమై, 
పాశ్చాత్యులు తమ అవసరంకోసం (వ్రాసిన చరిత్రను, పరిశోధనచేసి సత్యానికి 
దగ్గిరగా తేవటమూ, సారస్వతంలో ఒక భాగంగా ఉండడానికి తగినట్టు రచించటమూ 
ఈయన మనకిచ్చినధనం!19 శతాబ్దంలో చరిత్రను సాహిత్యంలో చేర్చాలా వదా అనే 
ఒక (ప్రశ్న కల్లింది, యింగ్రీషుసారస్వతచరి(త్రలో. కవులంతా వీలులేదన్నారు, 
చారిత్రకులంతా చేర్చవలెనన్నారు. తుదకు మెకాలే, పూడు మొదలైనునారు 
(వాసినచరితలను సారస్వతభాగంగా ఒప్పుకున్నారు. ఆ విధంగానే అజ్ఞానిచం(ట్రైకా 
మండలివారు రచించిన చరిత్రగ్రంధాలన్న సాహిత్యాంతర్ఫూతాలేనని నానన 
ఆయన రచించిన “వ్యాసావళి” మొదలైనవానిలో వారి పద్దతులు చూడవచ్చు. ఇటీ 


t టి 
నిర్దుష్టమై, పరిశోధనా ఫలమైన చరిత్రరచనకు మూలపురుషుడు లక్ష్మణరానగారు. 
+ ఇక రెండోది శా(స్తరచనకు పనికివచ్చే పరిభాషాపదజాల (ఏిర్మాణు, 


మహారాష్ట్రంల్‌ అప్పటికే వ్యవహారకోశం పుట్టి పదజాలం స్టిరపడుతున్నగి. ఆ 





*౯ ఈపద్దతులే యిప్పుడు ఆంధ్రచారిత్రక పరిశోధకమండలివారు అనుసరించే .. 

శ మద్రాసుగవర్నమెంటువారు, రై. ఆ. శ్రీనివాసశా'స్తెగారి ఆధిపత్యముకింది ఉక ౫ మలి 
ఇందుకోసము ఎర్ప్బాటుచేసినారు. వారు కొన్ని సలహాల నిచ్చినారు. 

“(1) ఇప్పుడూ శాస్తీయపదాలకు సమానార్హకాలుగా దక్షిణదే శభాషల్లో ఉఏయోగింహ గాలు 
స్థిరమైపోయినై కాబట్టి వాటినే ఉంచడం మంచిది. 

(2) దక్షిణదేశభాషలన్నిటిలో అవే ఉపయోగించడానికి ఒక శాస్త్రీయ శబ్దాల పెట్టీ) 
తయారుచెయ్యవలె. 

(3) ఏలులేనిస్టలాల్లో ఇంగ్రీషుపదాలే ఉపయోగించటం మంచిది. 

ఈనూ(త్రాల ననుసరించి (ప్రతిభాష కొక ఉపసంఫుం ఏర్పరచి aur) 
తయారుచేయించవలెను. తెనుగులోని ఉపసంఘం పట్టికను ప్రచురిస్తున్నాను.” చూ." 27 
ఈ సలహాలు కొమజ్టాజువారు 30 యేండ్ల క్రిందటనే ఆచరణలో పెట్టినారు. 


॥ క 
1 


ప్రధమభాగము 113 


పద్దతినే మన సాహిత్యంలో నెలకొల్పినాడు లక్ష్మణరావు గారు. పదార్ధవిజ్ఞానశా(స్రం 
మొదలైన ఒక్కొక్క శా(స్తానికీ, వేర్వేరు పారిభాషికపదాలు అవసరం. ఈ శా'స్తాలు 
సంస్కృతభాషలో కొన్ని ఉన్నవి! వానిలో కొన్ని పదాలున్నవి! కాని ఈ శాస్త్రాలు 
పాశ్చాత్యుల నూతన పరిశోధనలతో అపారముగా పెరిగిపోయినవి. అందుచేత 
వెనకటీ పదజాలము చాలదు. అసలు ఏ పదజాలము ఉన్నదో పరిశోధన చెయ్యటం 
మొదటి పని, ఆ పదజాలముగాక అవసరమైన మిగిలిన పదజాలము సృష్టించడం 
రెండవపని. ఈ రెండుపనులూ కూడా చక్కగా నిర్వహించినారు లక్ష్మణరావుగారు. 
ఇవిగాక వీరుచేసిన మరిఒక మార్పు చాలా గొప్పది. కొన్ని ఇంగ్లీగుపదాలు 
సామాన్యంగా (ప్రజల వాడుకలో ఉన్నవి. అటువంటివాటికోసం మళ్ళీ సృష్టి 
ప్రారంభిస్తే కష్టమే కాకుండా వాడుకలో లేకపోవటంచేత అర్హంకూడా కావు. కాబట్టి 
అట్టిపదాలకు యింగ్లీషుపదాలనే వాడటం వీరు నిర్దారణ చేసినారు. ఈవిధమైన 
పనిమూలంగా వారు భాషకు మహోపకారము చేసినవారిలో ఒకరు. వీరి పరిశోధనల వల్ల 
పూర్వ పండితులూ, తెలిసీ తెలియనివారూ, అనుకునే కొన్ని భావాలు తప్పులని 
నిర్జారణ అయినవి! ఒక ఉదాహరణం, (త్రిలింగశబ్దభవం తెలుగు కాదని 
లక్ష్మణరావుగారు సకారణముగా రుజువు చేసినారు. వీరు శివాజీచరిత్రనుకూడా 
రచించినారు. 


లక్ష్మణరావుగారు చేసిన ఇంకొక గొప్పపనికూడా స్పృశించటం అవసరము. 
ఆయన నిజాంరాష్టాం(ధ్రుడు. అందుచేత తెలంగాణాన్ని కూడా విజ్ఞానవంతము 
చెయ్యడానికి సమకట్టినాడు. ఇప్పుడు “కృష్ణదేవరాయాం ధ్రభాషానిలయ” మనే 
పేరుతో ఏసంస్థ హైదరాబాదులో స్థిరముగా పనిచేస్తున్నదో, అదికూడా లక్ష్మణరావుగారి 
ప్రోత్సాహములో 1-9-1901 లో* స్థాపించబడినది! రావిచెట్టు రంగారావుగారనే 
దేశముఖు ఉండేవాడు. ఆయన గొప్ప సారస్వత(ప్రియిడు. ఆయన సతీమణి 
కూడా దేశసేవాపరాయణ. ఆయనా లక్ష్మణరావుగారూ మునగాల రాజాగారూ, 





% ఈ విషయ ముల్లేఖిస్తూ ఆదిపూడి సోమనాధరావు గారు కృష్ణరాయల చరిత్రమును 
(ప్రబంధముగా రచించి శ్రీ మునగాల రాజాగారికి అంకితము చేసినారు. 
చూ: ఆదిరాజు వీరభ(ధ్ర రావుగారి అధ్యక్షోపన్యాసము, లక్ష్మణరాయ వర్ధంతి 
హైదరాబాదు. 13-7-44. 


114 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సంప్రదించి యీ గ్రంధాలయాన్ని స్టాపించినారు. షం నైజూర రాష్ట్రములో 
ప్రాచీనగ్రంధాలయం. తెలంగాణాం(ధ్రుల సేవ నిరంతరంగా చేస్తున్నది. 3; 
సందర్భములో మాడపాటి హనుమంతరావుగారినికూడా పెర్కొనవలె. ఆయనకూడా 
లక్ష్మణరాయ సంపర్కము కల్లి పని చేస్తున్నవార! ఆయనకూడా ఈ (గ్రంధాలయనిు 
కొరకై పనిచేసినాడు. చేస్తున్నాడు. హైదరాబాదులో ఉన్న ఆంధ్ర సంస్ట్రలలో ఇది 
అ(గగణ్యము. తెలంగాణాం(ధులకు (ప్రాచ్యాంధ్రులకు సమ్మేళన స్టలము. శ, 
లక్ష్మణరావు గారి దూరదర్శిత్వం దీనివల్ల తెలుస్తుంది. 

తరువాత కొన్ని సంవత్సరాలు నిజ్ఞానచం(ద్రికా (గంధనూలయొక్కా సం 
గతులు ప్రచ్చన్నం అయిపోయినవి. నురల కొన్నిదినాలకు ఈసంస్లై పునతుజణ్లీ నీతూ 
బెజవాడకు వచ్చినది. వెనుకటి లక్ష్మణరాయ సంపర్కం ఉండ పనిచేయ సంకల్ఫింటస 
అయ్యదేవర కాళేశ్వరరావు గారు దీనికి నూతన జీవము కల్సించినారు.. అప్పును 
కూడా మరికొన్ని చరిత్ర (గంధాలు పరిశోధించి వ్రాయటమైైనది. “అమెరికా — 
రాష్ట్రములు” “ఫెంచిస్వాతంత్ర్యవిజయం” మొదలైన కాళేశ్వర రాను గారి (| వ us 
వేలూరు సత్యనారాయణ గారి “పాహియాన్‌ భారత వర్షయాత్ర” “బౌద్ద మహో 
మొదలైనవి ఎన్నదగినవి. ఇప్పటికి ఈ సంస్థ కార్యాలయం బెజనాజలో గ! ] 
తెలుస్తుంది. 


ures 


వేలూరి సత్యనారాయణ * గారు విజ్ఞాన చం(దికా మండలి 1 
స్టాపకుల నిరాడంబర జీవనం కలవాడు. కాబట్టే ఈ సంస్థ ఆయనన 
ఆయన చాలా విజ్ఞానవంతుడు. సహాయ నిరాకరణోద్యమంలో ree 

స్దానానికి వెళ్ళివచ్చిన పవిత్ర శీలి. చాలా ఉదారహృదయుడు. కాకినాడ కాం: 
సందర్భములో ఈయనతోనూ, కోలవెన్ను రామకోటేశ్వరరావుగారితోనూ 3. 
పనిచేసే ఆనందం కలిగింది నాకు. ఈయన గొప్పు ధనవంతుడు శాత సక్‌; 
నిరాశలేని తృప్తిజీవి! ఈవిధముగా ఈ సంస్థ దేశభాషాసేవలు చేసి స. + 
=ప్లికాల మొక్క సంస్టయే చెయవలె ననటం న్యాయంకాదు కాలము మూరిని ఓక 
మనుష్యుల చిత్త వృత్తులు మారుతూ ఉంటవి! దానితో సేవా పద్దతులు వాని 
నల త 


ప్రథమభాగము 


ee వాజ్మయంలోనికి తెచ్చినది. చరిత్రకు నూతన నము కళ 


పరిశోధనకు (త్రోవచూపినది. చిలుకూరి వీరభద్ర రావు గారి “ఆంధ్రుల 
సంస్త్రచేసిన పనికంతకూ మకుటము. వరభద్రరావుగారుళ pal 
సామాజ్యము, తిమ్మరుసు, తిక్కన, శ్రీనాథుడు, శివాజీ, కర్లసామాజ్వము 


గ కో రో 


ఓ అ ఆనా ఇ 


న్‌ 


నాయకురాలు మొదలైన రచనలను చేసీ పేరు పొందినారు... ఆంర్రమహాసదివార 


ఇ 
ey tI వం తు a] 


వీరి పరిశోధనలకు మెచ్చి 'చరిత్ర చతురానన' అనే బిరుదమునిచ్చినారు. ఆంధ్రసాహిత్య 


త్తి 
ఇ 


పరిషత్స(త్రికలో (28 సం, 1 సం.) విరిని గూర్చి ఆమా:[80ది విధముగా" దొసితారు: 

“ప్రధమము నుండియు వీరు సంస్కరణాభిలాషులు, ఆంధ్రభాషా, చ 
చేశోపకారి, ఆంధ్ర కేసరి,ప(త్రికాసంపాదకులు. వివిధ గ్రంధ రచయితలు. 
వాదోపవాదముల (బళయతాండవమునుదలపించుననుట యతిశయోక్తి కాడు .. 


(గ్రంథములతోడను వ్యాసములతోడను నాంధ్రులకొక నూతన యుగము 


(nn ౮9 


ee mye త నక. 
అది ప్రధమ యత్నము కావటం చేత నిర్దుష్టముగా ఉండటానికి విలుకెడు. 
చారిత్రక పరిశోధకు లంతా దానిలో లోపాలను చూపించక, తమ 

ఫలముగా దానినిదిద్ది, కీర్తి శేషుడైన వీరభద్రరావుగారు శ్రమపడి చేసిన పనికి 
పరిణామాన్ని ఇచ్చి, దేశంవందనాలకు పా(త్రులౌతారని త 


ఆం(ధ్ర చారిత్రక పరిశోధన మండలి : 

కొన్ని సంవత్సరాల (క్రిందట రాజమహేంద్ర వరంలో “ఆంధ్ర చాకెత్రక 
పదిశోధకమండలి” (Andhra Historical Research Society) అనె ఒ 
స్తాపించినారు. దాని పక్షమున ఒక త్రైమాసిక పత్రిక కూడా ప్రచురిస్తున్నారు. 


UK 


—_ ౬ 
ఆసంస్ట చేసే పని అంతా ఇంగ్లీషులో జరుగుతున్నది. రాళ్ళభం= సూరా 


భావరాజు వెంకటకృష్ణారావు, * * మారేమండ రామారావు, మొదలైన వారాసంస్థకు 
TT oY un జ మ. 


ఛ చూ: మల్లంపల్లి వారి వ్యాసము - ఆం(ధపత్రిక 17-5-1939 
శీ ఇటీవల మారేమండ రామారావు Journal of Andhra History & Cur 


ద 


ఆంగ్ల (తై మాసిక పత్రిక 'పెట్టిసేవ చేస్తున్నాడు. ఇది గుంటూరులోని ఆంధ ఇతిహాస సంక ఇక్‌ 
మండలీ పక్షాన ప్రకటితమౌతున్నది. 


116 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పట్టు కొమ్మలు. వీరిలో కృష్ణారావు రామారావుగార్డు సామాన్యంగా తెనుగులోకూడా 
(వాస్తూఉంటారు. వారు చాలా చరిత్రగ్రంధాలు పరిశోధించి (వ్రాసినారుకూడాను. 
సుబ్బారావుగారు సామాన్యంగా ఇంగ్లీషులోనే వ్రాస్తూ ఉంటాడు. 

ఈ మండలివారు కొన్ని ఉత్సవాలు చేసి కొన్ని సంచికలు (ప్రకటించి 
సాహిత్య చరిత్ర పరిశోధనలకు చాలా దోహదముచేసినారు. మొదట రాజరాజ 
నరేంద్రుని పట్టాభిషేకోత్సవం చేసి “రాజరాజనరేంద్ర సంచిక” ప్రకటించినారు. ఇ? 
ఉత్సవానికి కట్టమంచి వారధ్యక్షపదవి నధిష్టంచినారు. తరువాత “కళింగసంచికా, 
కాకతీయ సంచికా' కూడా (ప్రకటించినారు. కాకతీయ నుహాసభ వంంగల్టులో 
జరిగినది. ఈ సందర్భములో పరిశోధకులలో భిన్నత్వను వచ్చినది. పార్టీలైపోయినని. 
ఈ సభావిషయములో ఈ మండలి వారు చాలా (శ్రమపడినారు. నిజాం కాలేజీ 
చరిత్రాచార్యులైన శిరుగూరు హనుమంతరావుగా అధ్యక్షత నహించినారు. 


నవల: 


ఏరేశలింగం పంతులుగారు రచించిన “రాజశేఖం చరిత్ర” ప్రథమాంధ్ర 
నవల అని వెనక మనవి చేసినాను. తరవాత చిలకనుర్తి వారు (వ్రాసిన నవలలను 
పరామర్శించినాను. నవల, నాటకము, ఈకాలపు సారస్వతవీధులలో ముఖ్యమైసెని. 
ఇవి యే సారస్వతములో ఎక్కువగా ఉంటనో అది గొప్పదని అంటారు. నాటకమెలా 
ఉన్నా నవల మాత్రము మనకు ఆంగ్రభాషాసంపర్కము వలన కలిగినదిగానే 
కనపడుతుంది. మనకూ కధలున్నవి. తల్లక్షణాలున్నవి. అన్నిపురాణ లక్షణం చాలా 
పురాతనమైనది. సంస్కృతము మాట అలా ఉంచినా, మన ఆంధ్రులకు సహజ 
ప్రతిభగల కధావీధీ ఉన్నది. కధాసరిత్సాగరం ఆంధ్రుల సాంప్రదాయానికి చెందినదే! 
ఆం(ధ్రదేశస్టుడై, అమరావతిలో ఉండి, పైశాచి భాషలో వ్రాసిన గుణాఢ్యసండితున 
“బృహత్కధ” యొక్క ఉచ్చిష్టం కధాసరిత్సాగరం. నశించగా మిగిలిన భాగములో 
ఉన్న కధలకు సంస్కృతానువాదము దానిలో కధలు బృహత్కధలోనిని. కాబట్టి ఆ 
కధలు ఆం(ధ్రులవి అనే చెప్పవచ్చు. కథాసరిత్సాగరమంతా ఒక్క కథ కాదు. కొన్ని 
కథల యొక్క సంపుటి. అనేక కధలు అందులో ఉన్నవి. 


ప్రధమభాగము 117 


కాని ఏది నవల అనబడుతున్నదో దానికీ దీనిలోని కధలకూ భేదం 
కనపడుతున్నది. మన కధలలో కధాకధనమే ముఖ్యకార్యం. కాని నవలలో 
సాత్రోని శ్రలనమూ, నాటకీయతా, మనస్తత్వుమూ, సంభాషణ (ప్రాముఖ్యమూ మొదలైన 
గుణాలు తక్కువ. ఈ గుణాలు చేర్చి మొదట కధలో మార్పు కలగజేసినవాడు 
ఏరేశలింగంపంతులు. తరువాత స్కాటును ఆదర్శముగా పెట్టుకుని నవలను 
రచించినాడు చిలకమర్తి. అప్పటినుంచి కొంచెము నవలావీధి తలయెత్తి దేశము 
నలుమూలలా నవలాకారులు వెలువడినారు. కాని సంపూర్ణ్లపరిశామముకల నవల 
తెనుగులో అప్పటికి కాదు ఇప్పటికీ వెలువడలేదనే చెప్పవలసివస్తుంది. 


కొందరు ఇరువదవశతాబ్ద (ప్రధమదశకాన్ని నవలాయుగారంభ కాల 
మనినారు. అది కొంతవరకు నిజమే. 1910 సంవత్సరము నాటికి చిలకమర్తి వారి 
నవలలే గాక కొన్ని (గ్రంధ(ప్రచురణసంస్లలు వెలువడి నవలా(ప్రకటనానికి పూనుకున్న 
నిజ్ఞానిచందిక, ఆం(ధ్రప్రచారిణి, ఆం(ధ్రభాషాభివర్షని మొదలగుసంస్థ 
నవలకు స్తానములను కల్పించినవి! పైమూడింటిలో (ప్రచారిణి కేవలము ఒక్క 
నవలాప్రచురణమే ఆశయముగా పెట్టుకొని ఉన్నది. నవ్యసాహిత్యవ్యాపనములో 
నవల (ప్రధమసోపాన మనవచ్చును. 

ఈః నవలలను వాని కధావస్తువును బట్టు ముఖ్యమైన అదునిధముతుగా 
భా గింపనగును. 

(1) కేవల ప్రణయనవల 

(2) చారిత్రక నవల 

(3) సాంసుక నవల 

(4) అపరాధ పరిశోధకనవల 

(5) శాస్త్రవిషయ (ప్రబోధకనవల 

ప్రతిదానిలోకూడా ఏదో ఒక ప్రణయగాధ అంతర్వాహినిగానే ఉంటుంది. 
కాన మొదటిదానిలో తప్ప మిగిలినవానిలో ఆగాధ కెక్కువగా 'ప్రాముఖ్యములెదు. 
పేరునుబట్టి యే విషయము ముఖ్యమో తెలియగలదు. వీనిలో అన్నిరకముల 


118 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


నవలలు మనభాషలో వెలసినవి. కుప్పతిప్పలుగా నుండి తుదకు మురికినీటి 
కాలువగా (ప్రవహించు గతి పట్టిన దీసారస్వతనీధికి. ఆంగ్రములోనూ యితర (ఫ్రెంచి 
రష్యన్‌ భాషలలోను గొప్పరచయితలు నవలాకారులుగా కనపడుదురు. ఆప్రకారమే 
మన భాషలో కూడా నవలాకారులలో గొప్ప పేరులు గలనారున్నారు. (ప్రథమ 
దినములలో పంతులుగారి తరువాత చిలకనుర్తి, వేంకటసార్వతీ శ్వర, శివశంకరులు; 
వేలాల సుబ్బారావు, భోగరాజు నారాయణమూర్తి, కేతవరపు నేంకటశాగస్తి, న్‌! 
నరసంహంపంతులు, దుగ్గిరాల రాఘన చంద్రయ్య సచ్చాస్తి' మొదలగు నారు; 
వీరి రచనలలో ప్రణయ, చారిత్రక నవలలే కనపడుతున్నని. Seen 
తరువాత సాంఘిక నవలకు రచయిత అంతగా (ప్రాముఖ్యాన్ని ఇయ్యిలేదు, 
-ఈకాలములో బంగాళీ మహారా(స్టుల ప్రాముఖ్యము weg గ. 
యెక్కువగా పడటము ప్రారంభించినది. అప్పుటికే అంధ్రఖాసషలలో అన్నివిధాల 
ననలలూ ప్రచారములో ఉన్నవి. అసరాధపరిశోధకనవల మాడా తలయెత్తిటది, 
ఆంధ్రప్రచారిణివారి “లక్షరూసాయలు” ఆ రకానికి చేరనవానలో ఒకటి, కాని ట్రలి 
నవలలోను ప్రణయము హేతువుగానో మరోహితువుగానో పాత్రలు ఎట్తుపైయెల్సులు 


యు 


వేయటము ఒక గుణము ఈ అపరాధసరిశో ధకతత్వుం ర? ఎట బుసయెట్రులలో 


నుంచే పుట్టినట్టు కనపడుతుంది. మన ప్రధమనవలలు ఇతర భాషాసంసెర్యు ము 


కలవికాబట్టి సన్నివెశాలు, కధాస్టలులు మన దెకానికి నరభంధించు ఉందన ఈర 


హో 


పెర్దుకూడా పరాయివానిగానే కనపడుతూ జంటని. నానిని చూస్తే ఎవ్కననో 
బెంగాలులోనో, మహార్మాష్ట్రంలొనో, ఆరావళీపర్వతాల్టోనో ఢిల్లుఎట్నంలోగో . 
సన్నివేశాలతో నూ, పాత్రనామాలతోనూ, ఆచారవ్యవవోరాలతోనూ' సంది చ ౬ 
అప్పటికికాదు కొన్ని ఇప్పటికి ఆలాగే ఉన్నని. చదువుతూ ఉంటి కొట్ల పలవన 
త్రోవతప్పి (గ్రుడ్డు మిటకరించినట్టు ఉంటుంది. ఇటీవల కొన్ని పంసుత్పురాలంల 
కొంచెము మారినట్లు కనపడుతుంది. ఉన్నవవారి “నూలసల్లీ” వళ్ళి పుం టై 
మరల్సినదని స్పష్టముగా చెప్పవచ్చు. కొంచెము మనవారి దృవ ఉకార షట 
ఈ పరిస్థితులు నాటకానికి కూడా వర్తిస్తని. బారి ఆకనాటకాలు రూ Tt 


షు 


యొక్క, రసపుతులయొక్కా, కధావస్తువులతోనే చాలా ఉన్న. ఆంధ్రుల అగును 


ప్రధమభాగము 119 


(గ్రహించి నాటకాలు (వ్రాసేవారు చాలా అల్పసంఖ్యాకులు 
నవలవిషయమై చర్చించేటపుడు ఒక విషయాన్ని మనవిచేయవలెను. ఇం 
కాలము సతం(త్రప్రణయము వస్తువుగా గల వృధా(ప్రచారమెందుకు లేదు? 


వ. వ కు 
సంస్కృతసాహత్యము సమాధాన మిస్తున్నది. స్వతంత్ర పమ మన హిరడూన శని 
సహజ జ(ప్రకృతి కాదు. వర్షాశగ్రమధర్మాలు ముఖ్యసూత్రాలుగా గల మ. 


స్వయంవరము ఒక్కక్షత్రియులకే చెప్ప బడినది. వివాహాలు అనేకవిధాలుగా ధర్మ 
శాస్త్రాలలో కనపడతవి. కాని అవి అన్నీ ఆచరణలోనే లేవు. రాక్షసవివాహము 
సురాణాలలో కూడా క్యాచిత్కముగా కనపడుతుంది. ఏ రుక్క్మిణేపరిణ ణయమో 
అటువంటిది. గాంధర్యవివాహము కూడా క్షత్రియకన్యలకే ఉన్నట్టు పురాణాలను 
చూస్తే తెలుస్తుంది. మన సంస్కృతకవులు నాటకరచన చేసినప్పుడు సామాన్యముగా 


క్షట్రియులనే నాయికానాయకులుగా చేసినారు.* భాసుడు, కాళిడాసు, మొదలగు 
ఉత్తమనాటకకర్తల నాటకాలన్నింటిలో కూడా నాయికా నాయకులు క్షత్రియులే! 


ధర్మశాస్త్ర స్త్రములు 8 విధముల ఏవాహములను నర్షయించినాయి. . 
లేవిధముగా కలిసినా కలవటం జరిగిన తరువాత దానిని గట్టిచెయ్యటమే హి 
సంప్రదాయము. వివాహము పవిత్రము. అందుచేత అట్ట ప చ తట్టి 
దం[డ్రులయొక్క సమ్మతిమోద ఆధారపడి ఉండటం ఉభయులకు (శ్రేయస్క రము. 
అన్నివిధముల వివాహములలో పెద్దలు చేసేటువంటి దానికే యెక్కువ గౌరవము. 
తుదకు వైశ్యశూ(ద్రులలో కూడా పెద్దలు చేసే వివాహమే పరమావధి. కాబట్టి 





౫ మాలతీమాధవాదుకు క్యాచిత్కంగా ఉన్నవి 
§"While marriages in which personal inclination 15 subordinated rank 
high, those by mutual choice (gandharva). force (Asura) come lower." 
- Sir Radhakrishnan, (The Hindu view of life) 
"Marriage is not the end of the struggle; but the begining of a strennuou: 
life where we attempt to realise a larger ideal by subordinating our private 
interests and inclinations." (Ibid P 85) 


120 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


స్వచ్చంద(ప్రేమ ప్రాచ్యసంప్రదాయానికి కొంచెము విరుద్దము. కాబట్టే నవల - 
ప్రణయం వస్తువుగా కల్గినది - యెక్కువగా (ప్రచారానికి రాలేదు. మిగిలిన చారిత్రిక 
సాంఘిక, అపరాధపరిశోధక నవలకు కూడా (ప్రణయగాధ అంతర్హీనముగా 
ఉండటంచేత వానికి యిదేమాట చెల్లుతుంది. తెనుగు ప్రబంధాలు కూడా యీ 
సూత్రములకు బద్దములే! ఈ కాలం అన్నిటిలోను స్వేచ్చకారేకాలం కాబట్టి 
ప్రణయానికి కూడా ఆ అనవస్త పట్టటం న్యాయమే ! 


ఈ విషయములో మరిఒకమాట కద్దు. నవల సాంస్వతభాగము కాబట్టి, 
నవలలో నీతి అవసరమా అనే (ప్రశ్నకు పెద్దవిషయమే సమాధాననిస్తుంది. దాన్ని 
స్టలాంతరములో చర్చిస్తాను. కాని ఒక్కమాట చెప్పక తస్పదు. వనికర్మ మిక్కిలి 
గొప్పది. సంఘోద్దరణం కవికర్తవ్యాలలో ఒకటి. కాబట్టి సంఘములో అనినీతిని 
ప్రోత్సహించటం మాత్రము కవికి కూడనిపని, అవినితి ఉండదని కాదు, ఉంటుంది. 
దాన్ని చిత్రించవలసినప్పుడు తద్వైముఖ్యం కల్లేటట్టు చిత్రించవలెనే కాసి 
యువకహృదయాల్లొ అవినీతిబీజాలు నాటడము న్యాయంకాదు. ౫ 

తుదకు నవలానాటకకారుల కొక సూచన. తమ (గ్రంథాలలో నున బాత 
చరిత్రనూ, మన సంఘాన్నీ, జీవితాన్ని (గ్రహించి కధావస్తువులుగా చేస్తే జాతికి 


2 వలనా. సబా. కారకాలు నా. టెక భు. ప పనామా. 


స "The perfectly ethical marriage is the monogomous onc." 

(The Hindu view of Life) 

“ప్రేమ ధర్మానికి లొంగిజండాలని అంటారు. (పురాణ సంధావారు) నవ్వామారిం నారు 
ధర్మమనేదే (ప్రేమకు లొంగివుండవలె నంటారు.” - పంచాగ్నుల ఆదినారాయుణశా! స్తా 

కాని ('ప్రేమవ్యక్తిగతం. ధర్మం సంఘగతం కూడాను సంసుం న్యక్తి అంతర్భూముడు. 
ధర్మం సంఘంకంటి కూడా విశాలం. కాబట్ట శతేపంచాశన్న్యాయం చేత న్య, సంసఘుం మూడదా 
ధర్మానికి లోబడక తప్పదు. ధర్మానికీ లోబడని సంఘం (ప్రసంచ శత్రువు, సంఘానికి లోబడి 
వ్యక్తి సంఘశత్రువు. 

"while the pursuit of wealth and happiness is a legitimate human 
aspiration, they should be gained in ways of righteousness (Dharma) if they 
are to lead ultimately to the spiritual freedom of man (Moksha). Each one of 
these ends (ధర్మారకామమోక్షములు) requires ethical discipline." 


(The Hindu View of ౬116 P 80) 


ప్రథమభాగము 121 


భాషకూ కూడా ఉపకారమౌతుంది. వెనకటి యుద్దానంతరం కొందరు ఈ 
విషయాన్ని (గ్రహించారు. ఈవీధి సంచారం ముందు మనము మరల చెయ్యవలసి 

& 
వస్తుంద. అప్పుడు మరల ముచ్చటించుకుందాము. 


ఇతర [గ్రంథమాలలు : 


విజ్ఞానచంద్రికా (గంధమాలతోపాటు ఇంకా కొన్ని (గంధమాలలు లేచినవి, 
బందరులో “ఆంధ్రభాషా భివర్దనీ గ్రంధమాల”, 1908 ప్రాంతములో స్టాపింపబడినది. 
ఈ (గ్రంధమాలలో కొన్ని (గ్రంథాలు ప్రచురింపబడ్డవి. వివేకానందస్వామి జీవితం, 
మొదలైనవి గొప్ప (గ్రంధాలే!శ కాని ఈ (గ్రంధమాల యెక్కువకాలము పని 
చెయ్యలేదు. బందరులో ఉండే రాజకీయవాతావరణమే దానికి కారణము. వ్రాసేవారూ 
చదివేవారూకూడా ఉ(ద్రేకపూరితులై రాజకీయరంగంలో పనిచేయటం వచ్చేటప్పటికి 
(గ్రంధమాల మూలపడినది. ఈమాదిరిగా స్టాపింపబడిన (గ్రంధమాలలో “ఆంధ్ర 
ప్రచారిణీ గ్రంధమాల” చెప్పదగినదిన్నీ, చాలా భాషాసేవ చేసినదిన్నీ అని చెప్పవచ్చు. 

కొవ్వూరు చంద్రారెడ్డగారు నారస్వతప్రయుడు; ఉత్సాహవంతుడు. 
ఆయనకు వెంకటపార్యతీశ్యరకవులు (బాలం(తపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం) 
దొరికినారు. ఈ జంటకవులు మంచి కవితాపాటవం కలవారు. ఉదాత్తమైన 
కవిత్వం చెప్పగల సమర్గులు. ఈ (గ్రంథమాల మొదట తణుకులో అయ్యగారి 
నారాయణ మూర్తిగారి సంపాదకత్యములో స్థాపింపబడి తరువాత నిడదవోలు 
చంద్రారెడ్డిగారి ఆధిపత్యం క్రిందికి వచ్చినది. కవులుకూడా అప్పుడు మంచి 
యౌవనంలో ఉన్నారు. మంచి గ.ఏకా, పట్టుదలా కలిగిఉన్నారు. పోషకుడూ, వీరూ 
కూడా రైలుబండివలె నడిపినారు (గంథమాలను. “వసుమతి వసంతం” “దుర్లేశ 
నందని”” “చతుర చంద్రహాసం” మొదలైన నవలలు**ః రైలుపట్టాల మోద బండి 
మైలాపూరు రామకృష్ణాశమంవారు ఇటువంటి (గ్రంధాలు కొన్ని తెనుగులో వ్రాయించి ప్రకటించినారు. 


౫ “నవలారచన: తెలుగు, ఇతర భాషలు” - ఆంధ్రపత్రిక 26-1-41, 2-2-41 
“శారద” లో నవలపై దర్భా యజ్ఞేశ్యర సోమయాజులు. 


122 నవ్యాంధ్ర సాహిత్య ఏధులు 


తర్వాత బండ నడిచినట్టు ఒకదానివెంబడి ఒకటి చొప్పున నిరంతరంగా నచ్చిన, 
పారకులు ఎప్పుడు వస్తుందా పోష్టు అని కనిపెట్టుకుని ఉండేవాళ్లు “వసుముల 
వసంతం” మొదట చదివి మోహితుడనై పోయినాను నేను. ఏమి నర్లనలు! ఏమ 
(ప్రమాలాపాలు! ఏమి భావశబలతలు ! ఏమి [క్రియాప్రతి[క్రియలు ! నవల మిక్కిలి 
రసవంతంగా ఉన్నదని తోచినది. ళ 

ఈ ([గ్రంధమాలలో నవల లీ దేశములో వ్రాసినవారికందరికీ ప్రేరకాలం 
నానమ్మకం ! పద్దవికాక అనుబంధాలని చిన్నవికూడా (ప్రకటితాలైనన, 
'లక్షరూపాయలు' మొదలైనవికూడా రసవంతాలుగానే ఉండేని. అసరాథ 
పరిశోధకనవలకు కూడా బీజమిక్కడనే పడినదని నా నమ్మకము. మొత్తంనోద 
యీ (గంధమాలవారు నవలా వాజ్మయాన్ని చాలా అభినృద్దిచేసినారనక తప్పడు. 
దీనిలో ప్రచురించినవన్నీ దాదాపు పరివర్తనాలే. ఆ సరినర్తనాలూ ఎక్కువగా బంగా ఛీ, 
కన్నడ భాషలనుంచే ! కొన్ని "Les miserables", "Faust" వంటిని ఇంగ్లీషులో నుంచ 
కూడాను.** స్వతం(త్రాలు చాలా తక్కువ. విజ్ఞానచందద్రిక వారు (ప్రకటించ 
'విమలాదేవీ' త్యాదినవలలకూ, వీనికి ఇది ముఖ్యభేదము. ఈ భేదము సానూన్యమైనది 
కాదు. దాదాపు వీనిలో ముప్పొతికపాలు, అక్కడక్కడా జాతీయుభావాలూ 
(ప్రకృతిచత్రవర్షనలూ ఉన్నా, శృంగారరస(ప్రధానాలై త(ద్రననిర్వహాణాముల్‌ 
ఉపయోగించే సంభాషణలు (ప్రేమపూరితాలౌటచేత ఈనవలలు ప్రజల నాకర్షించినిని, 
ఆడవాళ్ళకు అందులో ఉద్యాగస్తుల భార్యలకు కాలక్షేపానికి చాలా ఉసకలతింటం 
వినిలో ఎక్కడనో కొన్ని “ప్రమదావనం” మొదలైనని ఆంధ్రచరి'త్రకు సంబంధించిన ౪ 








ఈ ఆ నమూనాలో ఒక నవల వ్రాసినాను కూడాను. నా అచ్నష్టించేత ప్రచురించ 
దానికి కారణం ఉన్నది. నేను “లవంగి” అని పేరు పెట్టినాను. నేను చమస్తుముని ముదు, 
నౌ స్నేహితులకు చదివి వినిపించి “బాగా ఉందా” అని వారిచేత టఉన్నువఎ సంచుకంల! 3౮, 
కొన్నిచోట్ల చిన్నమార్పులుచేసి, మళ్లీ చదువుకుని, ఇక (ప్రచురించుదానుని అనుకుంటూ ఉండగా, 
“లవంగి” అనే పేరుతో ఎవరో ఒక పుస్తకం ప్రచురించినారు దానితో నాము ఎరుల్రాళామై 
పోయింది దానిలో రెండు అధ్యాయాలు మా(త్రం ప్రత్యేకంగా ఒకిచిన్నవవలచన 1913-14 
సంవత్సరంలో కృష్ణాపత్రికలో ఒక “చిన్నకధ” అనే శీర్షిక ప్రచురించినాను 

# "Though many of these books published in this $00169 are 61106 
translations or adaptations of Bengali or Canaresc novels there are a few thal 
claim to be original and the present book is one of them " 


- 'మాతృమందిరం' ప్పీదిక, కొముట్టాజా అన్నభగాత 


(Cub 


పథమభాగము 


ఉన్నని. మొదట మొదట (అవ (పధానముగా ఉన్నఎ తర్వాత తర్వాత ఆపరా 
పరిశోధకాలుగా మారినవి. జిత్తులు! ఎత్తుపై ఎత్తులు! ఒక్కొక్కపుడు | చంపా లై 
“వీలులేని విషయాలు! హరాత్సమావేశాలు: ఈ విధముగా ఈ 


EI 
neh Wik 


నవలలూ, గతానుగతికా లైపోయినవి! వినినిచూచి ఆంధ్ర దేశములో అను మూలలా 
నవలాకారులు బయలుదేరారు, హత్యలేకుండా తి నవలే లేదని పించినదె, కౌన్నినాచ్తు& 

చంద్రారెడ్డిగారు కొన్ని సంవత్సరాలకు కీర్తిశేషుడైనాడు. (గ్రంధ మాల కూడా 
విజ్ఞానచం(ద్రికవలె (ప్రచ్చన్నముగా ఉన్నదని నా ఊహ. కొన్నాళ్ళు రాజమం. 


వరములో లక్ష్మిపుత్రుడై, సారస్వ్యతప్రియుడదైనఅద్దేపల్లి లక్షణస్వామిగా చేతులలో 
ఉన్నది.ఈ 


కొంతకాలానికి ఈ (గంధమాల మళ్ళీ కొంచెము విజ్ఞానచందైక వళ ఇైే ప్రవచన 


- be 
near k SLL TR 


కాకినాడ కార్యస్థానమైనది. కొన్నిగంధాలుకూడా (ప్రచురణమైన2. ఈ" ంఢమాల' వాము 


[4 ho wp heh కు 
a 
ఆంధ్రభాషకు నవలాప్రచురణము మూలముగా అమోఘమైన సేవ చేసినారు. తెనుగులో 


ఉన్న నవలలలో ముష్పాతికవంతు వీరి ప్రచురణాలే. వీరిద్దరు క కధలు కూడా పతిడాళాతుకు 


ఈ జంటకవులు వెనుకటి సంప్రదాయములో భాషటై వొసినప్పటికే We Se 
నూతనభావాలతో గీతావళి వ్రాయటములో చాలా సమర్హులు వరి ఏకాంతసేవ చాలా భా? 





అ కళ్ళల్లో అమ్ముతూండేవారు ! పైన “వెల ఎనిమిదణా” లుండటం, అణా కేచ్చున_ం' 
పెల్లలు - పెద్దలు, ఆడవారు - మొగవారు భేదం లేకుండా ఏనిని కొనటం! పైత వార్‌ ముళ్ళల 
ఇవే ! చిత్రవిచి త్రాలై ఆకర్షించే పేర్లు ! అవెంత ఆశ్చర్యకరంగా ఉంటే అంత ఖర్చు. తుచికి 

ర యె లు బు మె 
న. చెత్తకిందికి దిగినది 


వ 


ఈ ఈ యుగానికి వీరే (వెంకటవె పార్వతిశ్చరకవులు) క es Wee వార dE 
వాజ్మయ చరిత్ర సంగ్రహం). 194: ఉసెంబరు నెలలో వేంకటపార్భతిన 
అఖండసన్మానం చేసినారు. నారి కృతులన్ని 'ప్రచురించవలెనని సంకఠి ద కొన్న 
ఆం(ధ్రదేశమంతా వారికి ప్రణతులు సల్సినవి. ఈ ఉత్సవసందర్భముల్‌ వడా wa 
తల్హావరులవారు చేసిన కృషికి వారు వరద సీకములు: ఆంధ్రప్రచారెణీ సంఘం Sess 
(గ్రంథ(ప్రచురణాదికం జరుపుతున్నది. 


GEE 


+ "We have to congratulate the organisers of this senes and their noble 
patron M.R. Ry Addepalli Lakshmanaswamy Naidu Garu..." 


+7 బాలాంత్రపు వేంకటరావు (జననము 1881) 
ఓలేటి పార్వతిశం (జననము 1882) 


124 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


గుంభితముగా ఉంటుంది. వీరి కవిత్వములోఉన్న ఒక విశేషమేమిటంటే పద్య 
పాదాలూ, భావమూ తీగెలవలె సాగుతవి. భావములో పౌనఃపున్యము ఉంటుంది. 
నవలలో వర్షనలు కూడా చాలా పొడుగు. ఎంత వ్రాసినాతనివి లేదు. ప్రమదావనము 
చూడండి! కధ చాలా చిన్నది! ఎందుచేత? ముప్పాతికకుపైగా వర్షనలే! కేవల 
దృశ్యాలవర్లనలే కాదు. చిత్తవృత్తులయొక్క, మనస్తత్వముయొక్క, విషయాలయొక్క, 
విషయసాంకర్యముయొక్క సన్నివేశాలయొక్క వర్లనలు హృదయంగమముగానే 
ఉంటవికాని తీపికూడా ఎంత తినగలము? భావవృత్తవైవిధ్యము పరన (ప్రేరకము! 
ఈ లోపము ఇటీవల (వ్రాసిన నవ్యకావ్యాలకన్నిటికీ ఉన్న లోపమే! కాని, అదే 
గేయమైతే కొంతవరకు ఆలోపము కనిపించదు. బాలనాగమ్మకధా, బొబ్బిలికధా 
ఇందుకు ఉదాహరణములు. 


రామనిలాస గ్రంథమాల; 

ఆకాలములోనే పిరాపురము దగ్గర చిత్రాడల్లో చెలికాని లచ్చారావుగా రుండేవారు. * 
ఈయన దగ్గర ఆస్థానకవిక్టి వంగూరు సుబ్బారావుగారు! ఈయన సామా న్యుడు 
కాడు! ఆంధ్ర సారస్వతోత్సాహము ఆయనకు ఉన్నంత నేనెవ్వరిదగ్గర చూడలేదు. 
ఆయన (పైరణముచేత “రామవిలాస (గంధమాల” ఒకటి స్తాపితమైనది. అప్పటి 
యుగధర్మము నవలారచన. (గ్రంధమాలలో కూడా కొన్ని యెన్నతగిన నవలలు 
(ప్రచురింపబడనవి. వంగూరి “ప్రభాతము” ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన 
నవల. ఈ సుబ్బారావుగారు కొన్ని చిన్నకధల క కాకుండా కుండా “ఆంధ్ర వాజ్మయ 


+ కాన్నాళ్ళు చిత్రాడ సారస్వత కేంద్రాలలో ఒకటిగా ఉండేది అచ్చారావు గారు గొస్ప 
భాషాసేవకుడు, పోషకుడూను కవులు, పండితులు అనేకమందీయన సోషణలో ఉండేవారు. 
ప్రతిసంవత్సరము కవిసమ్మెళనాలను జరిపేవాడు. చాలా ఉత్సాహవంతుడు, 'ఆం(ధ్రభాషావిలాసిని' 
మాసపత్రికను 1923లో సాపించి సారస్వతసేవ చేసినాడు. 

“కవి లక్ష్మణరావుగారు, చెలికాని లచ్చారావుగార లారంభించిన సరిహోధినోద్యమ ములు 
బెంపొందించుట విద్యావంతుల విధ్యుక్తధర్మమై యున్నది. - కవిత్విచేది. 


ర్ర్‌ ఇతను 'వసుంధర' అనే పక్షపత్రిక 1915లో పెట్టి విజ్ఞానానికి తోడ్సడినాడు. 


చరిిత్ర'* 'వెమన యోగి” 'శతకకవులచరిత్ర' అనే (గ్రంధాలు రచించినాడు. ఈ 
ఆం(ధ్రవాజ్మయ చరిత్రను ఆంధ్రపరిశోధకమహామండలి అని ఒకటి స్థాపించి 
తిత్పక్షాన (ప్రచురించినాడు. ఇది ఒక నూతనముగా నూతనపద్దతులమోద రచించ 
ఏలెనని ఉద్దేశించినాడు. కట్ట మంచివారు దీనికి పీరిక రచించినారు. ఆకాలములో 
నూతన త్యానికీ కట్టమంచివారికి అవినాభావసంబంధము. 

“కవుల జీవితములుమాత్రము పరిశీలించినచో భాషాసమిష్టి యొక్క 
చరిత్రము చక్కగా వేద్యము కానేరదు. వ్యష్టికన్న మొత్తము మోద సమిష్టి 
(ప్రధానము. వాజ్మయిసర్వస్వము యేకసత్తుగాగొని చరిత్ర శోధనము చేసినవారిలో 
వంగూరు సుబ్బారావుగారు ప్రథములు. ఈ చరిత్రలోని విషయము 
లితర గ్రంధములలో గన్పట్టినప్పటికిని, కర్తగారిదృష్టియు నవి కూర్చబడినతీరును 
నేలు. దీనికి నూర్గిదర్శకములైన (గ్రంధములు పాశ్చాత్యభాషలలో వేనవేలున్నవి. 
సున భాషయిందు నా కవి యగోచరములు.” అన్నారు రెడ్డిగారు పీరికలో! 

రెడ్డిగారి సర్వదృకృథధమూ, సుబ్బారావుగారి (గ్రంధగుణ ద నోషాలూ 
సైవాక్యాలలో ఉన్నవి. సుబ్బారావుగారి [గ్రంధముమాత్రము నూతనదృకృధముతో 
న్నా, సంపూర్ణముగాగాని, చాలావరకుగాని మన అవసరాన్ని నిర్వర్తింపలేదని, 


fz 





శ ఈయునకు ఆంధ్రాభిమానము చాలాయెక్కువ ఈయనా తల్లాప్రగడ సూర్యనారాయణ 
గారూ, భాగవతుల లక్ష్మేపతిశాస్తిగారూ, నేనూ, 1909 ప్రాంతములో పూనాలో జరిగిన “ప్రధమ 
ఓరియంటల్‌ కాన్ఫరెన్సుకు” పోయినాము. మాకు ఫెర్లూసన్స్‌ కాలేజీహాస్టలుబస ఇచ్చినారు 
డాక్టరు గుణేగారునచ్చి నూకు బస నగైరాలు చూసి సహాయముచేసినారు. ఆ భివనములో 
కొంటిభాగనము “ను ద్రాసు ప్రతినిధులు” అనే శీర్షికతో మద్రాసువారికి మాకూ కలిసి rn 
అది ఘుబ్బారావుగారికి కంటకమైనది. గుజేగారిని సిలచి సగంవచ్చిన యింగ్రీషులో “ 
మద్రాసు నారనిపించుకోటము సిగ్గు, మేము ఆంధ్రులను! ఆంధ్రప్రతినీధులని వేరే ౭ క కా 
నేము ఆగదులలో స్రవేశించము” అని గట్టిగా చెప్పినాడు. ఆయన అప్పుడు మార్పించి తెప్పించి 
కిట్టినతిర్యాత మేమాభవనములో ప్రవేశించినాము. చూచినారా సుబ్బారావుగారికి ఎంత పట్లు ట్టుదలో? 


శ 


| 


తల్లాప్రగడ సూర్యనారాయణ “సునర్లలేఖ" అనే వారపత్రికకు తణుకునుంచ 1917 
(సౌంతాలలో సంపాదకుడుగా ఉండేవాడు 

బాగఎవతుల లక్ష్మీపతిశా!స్త్రి, కొండా సుబ్బారాయుడు కలిసి 'యాజ్ఞవల,) గ్రా ' అనే మాసపత్రిక 
తెనాలినుంచి 1923లో [ప్రారంభించి,యాజ్ఞవల్క్య సంఘోన్నతి కొరకు ' పాటుపడినారు. 


126 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సట్టిచూస్తే మరాకచోటికి వెళ్ళకుండా ఆధికారికముగా తీసుకోదగిన అభిప్రాయాలు 


{ 


~*~ 


ఆస ఏ ఆయిన చేసిని పనికి సూత్రము మనము ఆయునరు కృతజ్ఞాలమై 
a 


a 
€] 


ఎనీ 


జో వావ్‌ బ్య +" 


DI I DIU ముఖ్యనిషయానక అ(వస్తుతాలైన 


ed 


(స్రసంగాలనేకాలిందులో ఉన్నవని! ఆంధ్రినాజ్మయుిముయొక్కి సశిష్టగుణాలేమిటి 


MIT we] ~~ nf 
అంటే దీసివల్త తెలుసుకోటా 


టానికి నలులేదు. అంతేగాక 1914 సంవత్సరములో 
ప్రచురించిన రెడ్డిగారి “కవిత్వతత్వు విచారము” లో చెప్పిన కొ న్న నియో లయొక్క్మా 
సద్దుల యుక్కా ప్రతిధ్వనులిందులో అన్సస్తూటన్నం! 

ఆయనక ఆంధ్రదేశసన చెయ్యటానికి భగవంతు డాయిర్భాన్యమియ్యులేదు. 
సొడుగాటి కాయం, మంచి మోసం, హాస్తభ్రమణాలతో మాడిన మాటలు, గోదానరిబీల్లా 
ఉచ్చారణ, శ శరపరంసరగా వచ్చె నుంభాషణ, నొరు ఇ సట (0 స్యావటు ములో Yay 


మ్‌ ' hg 
tet ere Ee 


సరస్వతీ గంథమండలిః 


క) ప్ల (| os 141 జా. a 
న్‌ లి సంవత్సరాల తర్వాత అట్టు సర్రు అ నా స్యోముగారు రామూ 0 


స్‌ ములో సరస్వతీ స్పైన్‌. సెస్‌ | అనే iS 'యి(( లల సెట్ట WOE NOG సురటి) 


a 


సాసించినారు. డాని సేరు “సరస్యతి (గ్రంథనుండలి”'.. దాన అ.ధ్రసాము మాడా 
ఆఫ ఓ a 


నవలాప్రచురణను! దాసి సక్షానకూడా కొన్ని నవలలు య. GEO 
A (eu CC (ఖు 

వంటి మహావముహులు ఈఃమండలిలో నవలలు య రిఃయిన bro 

rh ఇ అన ద fin టల లం ఆ 

కొన్నాళ్ళు సంసాదకుడుగా అకు OO DTT నాలా న తు మ. 

అననలసె వస్తున్నది. ఈ: (గంధమండ ey ఏచారిణిగ మునౌన్చ్నే అసువరించి 

ఈ నిధముగౌ ఆకాలములో అనేక (గింథినూలలు స్టాపతాలైన. సా 


ప్రచురణములో ఈ (గంథమాలలు చాలా వషెచేసి మొత్తమునసూదడు నార్యత్రసే? 
౪ ' 
చేసినననే చెప్పవరలె! 


ల! 


«ly 


న్‌ 2] ౯1 వశే శ లా లా జా 
వం గుబ ర Own మూల” మదటి టల౦! Du: ములో స్తాసచ్చు Dv, జ శీ ఎ ఫలా! wy తు 
చో 


న్ని ఖు 


సంవాదరుడు లాగె చూలనారు సరదా I అ) లు అటటి (పటురంఎనతు. 


ఎఫమభాగము 


రం(ధ(గంథమాలః 


కొన్ని సంవత్సిరాలనించ విశ్వడాతగారు “ఆంధ్ర[గ్రంధమాల'' అని స్టాపెంచి 
బీ గొస్స (గ్రంథాలు (పైచురించినారు. దీనికి వెనకటి (గ్రరిధమాలిలకూ చాలా 
దము ఉన్నది. ఇది వర్తకపద్దతి మోద స్టాపితమైనది. వెనకటివి జనాదరణముమో 
ఆధారసడి స్తాపంచినని. ఈ గ్రంధమాలలోకూడా “పండితారాధ్య ల 
"బసవవురాణము' నంటి హైచన (గంధాలు ప్రచురితాలైనని. వేటూరి ప్రభాకరశాస్త్రి, 


ఎలుకూరి నారాయణరావు గాంలు ఏటికి (వ్రాసిన పేరికలు ఎశిష్టమైనఎ! 


ఆం(ధపత్రికా స్థాపనముః 


ఈ (గ్రంధమాలనారు ఆం(ధ్ర వాజ్మయ సూచిక (ముదితా — తం 


సట్టుక) వ ఈ (గ్రంధకర్త వ్రాసిన 'తంజాపురాం(డ్ర నాయకరాజ 
చరి(త్ర' పరిశోధక (గ్రంథాలను అచ్చువేసినారు. వేలూరివారు అనువ2ంఇ 


లై సన pee ఈ (గంధమాలలోనే (ప్రచురితమైనది. వ్‌ 
'భగవర్గితా వ్యాఖ్య" వ్రాసి ఈ (గంధమాలలో చేర్చినారు. అంతకు వాతం 
బెల్లంకొండ రామారావుగారి భగవద్గిత వ్యాఖ్య 'ప్రచురించినారు. యోనా జా 
(గ్రంథములు, నాటకములు, నవలలు, చరిత్రలు అనేకము ప్రకటించినది గ్రంధమాల! 
కాశీనాధుని నాగేశ్వరరావుగారు (1867-1938) మొడట బ్‌ నొందాయిలో 

వైద్య క్రియలను తయారుచెస్తూ “ఐలియం కంపెని' అనేపేరుతో వ్‌ య. 
మొదలుపెల్టనారు.* (క్రమముగా (ద్రవ్యవంతుడైనాడు. మొదబినించ కణ నావు 
కూడా యీయన హృదయము చాలా ఉదారమైనది. ఊయంన me 
2 ఈవిలియం కంపెనీవారి “తామరమందు” చాలా ప్రసిద్దికెక్కినది ఆ మండా లో 
నశ్వడాతగారిక “ 'లక్ష్మితామర*' వ్యాపించటము మొదలుషెట్టనది | 
పట్టాభి సేతారామయ్యగారు కాం(గైసు సువర్గోత్సవానికి వ్రాః పెన (ఆంకా రై Son 
ఆనువాదము కొడాలి ఆంజనేయులు చేసినాడు. ఈ (గ్రంధమాలవాలు జ సూరా? 
1945 ఏపిల్‌ 11 తేదీన నాగేశ్య్వరరాయ వర్ణంత్యుత్సేవాలు ఆం ధదెశమాంతిా = 


(జ 


128 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సత్రంలాగుండేది. “త్యాగాయభోగాయచ” అన్నట్టు రెండూ కూడా చేసినాడు 
మహానుభావుడు! ఆ “విలియం కంపెని” (ప్రచారము కోసము “ఆంధ్ర పత్రిక" 
పుట్టినది. మొదట మొదట (ప్రకటనలూ, మందులను గురించిన పాటలూ ఉండేవి! 
(క్రమముగా అది వారపత్రిక అయినది.* కాని అంత యెక్కువగా ప్రచారములోనికి 
రాలేదు. చందాదారులుమాత్రము కొంతమంది ఉండేవారు. ఈ పత్రికకయ్యే 
ఖర్భంతా మందులదుకాణము భరించేది. ఇలా వర్తకమూ పత్రికా ఆస్తిగా బొంబాయిలో 
చక్కగా కాలక్షేపము చేస్తూ ఉండేవాడు విశ్వదాత. 


ఈ దినాల్లో ఆంధ్రోద్యమము వచ్చినది. ఉద్యమ ప్రచారము కోసము ఒక 


తెనుగు దినపత్రికా, ఒక ఆంగ్ల దినపత్రికా ఉండవలెనని మద్రాసులోని ఆంధ్రమహా 
మహులంతా నిశ్చయించినారు. + 


"జ ఆంధ్ర వారపత్రికకు కోపల్లె వెంకటరమణరావు గారు సహాయసంపాదకుడుగా ఉండేవాడు. 
ఈయన ఒంగోలునుంచి 1890లో 'కల్పవల్లి' అనే మాసపత్రికను పెట్టి కొన్నాళ్ళు నడిపినాడు. 
ఈయన మనుచరిత్ర ప్రధమ పీరికా కారుడు ఇది చాల చక్కగా ఉన్నది. ఇతను న్యాయబోధిని అనే 
మాసపత్రిక 1899లో పెట్టి నిర్వహించినాడు. దీని తర్వాత ఆం(ధ్రపత్రికకు సహాయసంపాదకుడుగా 
వెళ్ళినాడ్డు 

* ద్రవ్యమెలా అనే చర్చవచ్చినది. లిమిటెడ్‌ కంపెనీ పెడదామని తేల్చుకున్నారు. షేరు 
నూరురూపాయలన్నారు. నేను కొన్ని షేర్లు తీసుకుంటానని గంభీరంగా పలికినారు, బయ్యా 
నరసింహేశ్వరశర్మ గారు, (ప్రధమాం(ధ్ర మహాసభాధ్యక్షుడు! అక్కడినుంచి వావిళ్ళ వెంకటేశ్వర శాగస్తి 
గారు, కవుతా సూర్యనారాయణ గారు, గంటి వెంకట్రామయ్యగారు, పరి నారాయణమూర్తిగారు, 
న్యాపతి సుబ్బారావుగారు, భూపతిరాజు వెంకటపతిరాజు గారు, ముట్నూరు ఆదినారాయణయ్యగారు, 
టంగుటూరి ప్రకాశంగారు మొదలైనవారూ యింకా చెన్నపట్నంలో ఉండే ఆం(ధ్రవైశ్యులూ కలిసి "షేర్లు 
వేయించడానికీ బయలుదేరినారు. అధమం రెండులక్షల రూపాయలుంటేనే గాని దినపత్రిక 
సాగుతుందా! ఈ సంగతినంతా కనిపెడుతూ కూర్చున్నాడు నాగేశ్వరరావుగారు. 

అప్పటికే అమృతాంజన ప్రకరణము ఎలా ఎవరి దగ్గరినించి తెలుసుకున్నాడో తయారుచేసి 
అమ్మటం మొదలుపెట్టనాడు. దాని ప్రచారం ఆంధ్రపత్రిక వారసంచిక ద్యారా జరుగుతూ ఉన్నది. 
అమృతాంజనం డిపో వెలిసినది. దానికి ఒక బ్రాంచి మద్రాసులో స్టాపించినాడు. (క్రమ(క్రమముగా 
ఈ అమృతాంజనము అమ్మకం యెక్కువైనది. అది ఒక గొప్ప ఆదాయవిషయమైనది. ఈ 
సందర్భముల్‌ మద్రాసుకు తరుచూ రావలసి వస్తూఉండేది నాగేశ్వరరావుగారు. బొంబాయిలో ఒక 
కాలూ మద్రాసులో ఒక కాలూ అయినది. తెనుగుపత్రిక బొంబాయిలో ఉండటంకంటె మద్రాసులో 
ఉంటి తెలుగుదేశ ప్రచారము బాగా జరుగుతుందని నిశ్చయించి బొంబాయినుంచి పత్రికను 
మద్రాసుకు మార్చినాడు. అప్పటినుంచి ఆంధ్రపత్రిక వారసంచిక మద్రాసునుంచీ వస్తూఉండేది. ఈ 
స్టితిల్‌ మనవారంతా దినపత్రికకోసం ప్రయత్నిస్తున్నారు. 


ప్రధమభాగము 129 


అప్పుడే నాగేశ్వరరావుగారి బసకూడా చెన్నపట్నానికి మార్చి ఇక్కడ యెక్కువగ 
ఉంటూ అప్పుడప్పుడూ వర్తకరీత్యా బొంబాయినెళ్ళటము మొదలుపెట్టినాడు. మద్రాసే 
వారికి స్తావరమైపోయినది. పట్టాభిగారంటే విశ్వదాతగారికి మొదటినించీ చాలా 
ఆదరము. పట్టాభిగారితో సలహాచేసినారు; ఇద్దరూ కృష్ణాబిల్లానారే! పట్టాభిగారు 
సలహాఇయ్యడములో చాలా సమర్ద్హుడు. నాగేశ్వరరావుగారిని ప్రోత్సిహించినాడు. 
ఇప్పటి పరిస్థితులు ఒక్కమారు గమనిస్తే అప్పటి ఈ సలహా ఆంధ్రదేశానికి ఎంత 
ఉపకారమైనదో ఆశ్చర్యము అవుతుంది! వెంటనే పట్టాభిగారి సలహాను విన్నాడు. 
ఇప్పుడే భవనములో “ఆంధ్రపత్రిక” ఉన్నదో ఆ భవనాన్ని పట్టాభిగారివద్ద అప్పుతీసుకుని 
కొన్నాడంటారు! అదే ఐశ్చర్యము ఎక్కువకావడానికి పునాది. “స్టలభోగము” 
సాగినది. విశ్వదాత పట్టినదల్దా బంగారమైనది. ఆయన జీనితమంతా ఆంధ్రసంస్కృతి 
యొక్క సర్వతోముఖసేవతో ధన్యమైనది. ఆంధ్రజాతికి మితిలేని ఉపకారమైనది. 
ఆంధ్రచరి(త్రలో శాశ్వతమైనా, ఉన్నతమైనా, స్టానమేర్చరుచుకున్నాడు విశ్వదాత! 

దినపత్రిక * (ప్రచురణమైనది. ఆంధ్రప్రముఖులంతా కలిసి యెన్ని 
దినాలనించో ఆలోచించి, చేయలేనిపని ఒక్కవ్యక్తి చేసినాడు! పెద్దలంతా పాపము 
విశ్వదాత యెడల సానుభూతిని కనపరచినారు. ఆయన యెంతమాత్రము 
వినలేదు. ఆయనదోనే ఆయనది. పట్టాభిగారి వాక్యము వేదవాక్యమై పోయినది. 
విశ్వదాతగారి కీర్తి వ్యాపించటము (ప్రారంభించినది. దేశమంతటా వార్తలయం 
దభిలాష హెచ్చినది. ఆంధ్రపత్రిక దేశము మూలమూలకూ వ్యాపించినది. 
పత్రికాపారకుల సంఖ్య హెచ్చినది. భోజనముతో పాటు పత్రిక అవసరమైపోయినది. 
విశ్చదాత గారి అదృష్టముపండినది. అమృతాంజనముకూడ విరివిగా ఖర్చుకావడము 
తటస్టించినది. అమృతాంజనాదాయము ఎక్కు వైనకొద్దీ ౬౦(ధ్రప(త్రిక సైజు పెరగటము 
మొదలుపెట్టినది. వారపత్రిక వదలిపెట్టలేదు. అదికూడా కొందరికి అవసరము 
తీరుస్తూనే ఉన్నది; వారానికొకమారు సారస్వతానుబంధము వచ్చేది. కొన్నినాళ్ళీ 
ఆం(ధదైనిక ప(త్రికను స్టాపించినారు " 

ఆంధ్రమహాసభ - స్వాగతోపన్యాసము - గద్దె రంగయ్య నాయుడు. 


130 నవ్యాంధ్ర సాహిత్య ఫీధ్గులు 


సారస్వతానుబంధములో 'సాక్షి' ఉపన్యాసాలు వస్తూఉండేవి. ఇదీ అది అన్నీ కలిసి 
ఆం(ధ్రపత్రికను స్టాయిగాచేసినవి. కొన్నినాళ్ళు గాడిచర్ల హరిసర్యోత్తమరావుగారు 
సంపాదకుడుగా ఉన్నాము. చాలా సనుర్టతతో నిర్వహించినాడు. తర్వాత చల్భా 
శేషగిరిరావు వచ్చినాడు. సంసాదకీయవర్గములో కొడాలి శివరామకృష్ణరావు, 
వెదురుమూడి శేషగిరిరావు * వగైరాలు ఉండేవారు. 

విశ్వదాతగారికిశి ధనార్హినతోసాటు, వదాన్యతా, దానితో కీర్తీ పలుకుబడీ 
హెచ్చిపోయినది. ప్రచురణలోనూ, నార్తలలోనూ, అచ్చులోనూ, సనితనములోనూ 
చాలా అభివృద్దికల గజేసినాడు. అముతాంజనము డిసో, పత్రికాకూడా ఒక్క స్టలాసికే 
వచ్చినవి! ఎప్పుడూ ఈగలు ముసిరెటట్టు పని! నిశ్వదాతగారి ఇల్లూ 
ఆం(ధ్రపత్రికాకార్యాలయమూ కూడా చెన్నపట్నములో ఆం(ధ్రులకు కేం(ద్రాలైకోయినని, 
ఈజఉద్యమానికీ విశ్వదాత మూలపురుమిడైనాడు. _ కాంగ్రెసు (్రమునుగా 
బలవంతమైనకొలదీ విశ్వదాత గారికీర్తీ, ఆంధ్రపత్రిక (ప్రచారమూ, మిన్నుముట్ట 
పోవటము ప్రారంభించినది. ఈ నిధముగా ఆంధ్రపత్రిక తన నిధిని నిర్వర్తించినది. 
భాష, సారస్వతము, రా|ష్ట్రము, అన్నికూడా ఆంధ్రపత్రిక ప్రచారానికి విషయోరైన'! 
ఎంతకాలమునించో కలవరిస్తున్న కార్యము ఒక్క వ్యక్తి తన స్వశక్తి మోది మోంగాడు. 
నిశ్చదాతయొక్క శాశ్వత కీర్తికి ఇంకేమి కావలె?ఈ* (క్రమముగా దుర్గానిలాన్‌, 
దుర్గాకళామందిరము, (గ్రామాలుకొనటము, కుమార్తెపెండ్లి దేవేంద్ర వైభివముత్‌ 
చెయ్యడము, అన్నీ తటస్టించినని. కాని ఆయన ఆరోగ్యము, ఆహారము చాలా 








"౫ యుద్దము తర్వాతి సహాయనిరాకరణోద్యనుము వచ్చి ఇంకా సక కార్యాలు 
నిస్పృతాలను చేసినది. 
Wop దద ఆస ఆ cl బలో జ సో 

+ చూ' కాశీనాధుని నారిపై సముద్రాల వేంకటరాఘవాచార్యుల ననోదయిల 24 3- 

వటూరినారి న్యాసము, జనవరి 1946 నరోదయలోను; 

~ ar బ్య ప్ల అజా లై * అ జ జ! టై. 

ఎబ్లంఎల్లవారు వాసిని వ్యాసము, ఏప్రైల్‌ 1947 భారఆలోను, 

వ్‌ 


a 
నే అలు “లీ ఆలో 


వ నా రాత సరిషర్నత్రక, 27సం. 1 సం. 


బాజాన్‌ సృగ్రెకరో కొద్దికాలము సనిచేసి 1944 లొ గతించినాడు 


ప్రధమభాగము 131 


సున్నితాలైపోయినవి. పండూ, మజ్జిగా తప్ప ఆహారము ఇతరములేదు. దానానికి 
అంతులేదు. చేతికి నరములేదు! పోషణకు మితి లేదు! రెండులక్షలరూపాయలు 
ఖరీదుచేసే శ్రీబాగ్‌ నివాసిఅయినాడు. ఆం(ధ్రదేశము భాగ్యము పండినరి. ఆయన 
ఐశ్వర్యము సెరిగినకొద్ది దేశ సేవయే ఫలము. ఆయన సహాయము కాస్తో కూస్తో 
సొందని సంస్టలేదు. ఆయన దానానికి విచక్షణలేదు. మంచిశైలి (వ్రాయగల 
(వ్రాయసకాదు.* దైవభక్తి సాపభితి మెండు. జౌదార్యానికి అవధిలేదు. ప్రశాంతమైన 
ముఖము, తేజోనంతాలైన దృష్టులు, మెత్తని జిహ్య, మరపునకురావు. 

భారతి స్టాపించకపూర్వము ఆంధ్రపత్రిక సమస్త సారస్వత సేవ చేస్తూఉండేది. 
పద్యాలు, వ్యానాలు, కధలు, ఇతరవిషయాలు, అన్నిటికీ అదే న్హానము. 
ఆంధ్రదేశములోకల్లా అప్పటికీ ఇప్పటికీకూడా రెండే పేరుగాంచిన పత్రికలు - 
ఆంధ్రపత్రిక, కృష్ణాపత్రిక ఆం(ధ్రదేశము, దానిలో మధ్యకృష్ణానది! ఈ రెండు పేర్లు 
రెండు పత్రికలతో శాశ్వతమయిపోయినని! ఏమి విశ్వదాత! కీర్తి కాయుడైనాడు! 
నారసులకు దేశసేవ చెయ్యడానికి తామనుభవించడానికీ సంపూర్ణావకాశాలు కలుగజేసి 
పోయినాడు. స్వర్గమునుంచి తమ కార్యాలు నిర్విఘ్నముగా జరగడము చూస్తూ 
ఉన్నాడు. 

ఇంగ్లీషులో కూడా దినపత్రిక అవసరమే! అందరూ ఆందోళన పడుతూనే 
ఉన్నారు. (ప్రకాశంగారు స్వరాజ్యపత్రిక స్థాపించి తాను మునిగినాడు. విజ్ఞానము, 
దేశభక్తి, వదాన్యత, సేవాచికీర్ష ఉండి గొప్పత్యాగిఅయినా అదృష్టముకూడా కలిస్తేనేగాని 
ఉద్దేశితకార్యము సఫలముకాదు. అదివరలో న్యాపిస్తున్న పత్రికావాజ్మయానికి 
దోహదము ఇచ్చిన దాం(ధ్రప(త్రిక. ఏతత్‌ స్తాసనతో దేశీయ(ప్రజలలో విజ్ఞానము 
పెరిగినది. పరనేచ్చ హెచ్చినది. వివేచనాజ్ఞానము కలిగినది. అన్నిటికంటె 
యెక్కువగా భాషలో ఒకనిధమైన సౌలభ్యము కలిగినది. శైలిలో మార్పుకలిగినది. 
రార్తానాజ్మయభాష ఒకటి స్టిరమైనోయినది. అద సర్వజనాదరణీయమైనది. కొన్ని 


మాటలు అసలు అర్థాలు వేరే అయినా, కొన్ని అర్జాలలో రూఢమైపోయినవి. ఇప్పుడు 





% నేను రచించిన “తంజాపు రాంధ్రనాయుక రాజ చరిత్రను” తనురు (స్రకటించిదానికి 
తాము స్వహస్తాలతో తొలిపలుకు రచించి నిన్ను గౌరవం నారు, 


132 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
అఐ తప్పు అనడానికి ఎంతమాత్రము వీలులేదు. “ప పరిస్టితులు” “వాతావరణం” 
“విశాలవిశ్చృమానవజాతి” మొదలైన చాలామాటలు అక్షరాస్యులు కానివారికికూదా 
అర్హమయ్యేటంత సులభాలైనవి! 

ఇంగ్లీషు వాజ (య చరిత్ర చదివితే 18 శతాబ్బమునుంచీ పత్రికలు వాజ్మయాభి 
వృద్ధిలో చాలా పాల్గొన్నట్టు కనపడుతుంది. ఒక్కొక్క పత్రిక కృతులను విమర్శిస్తూ 
ఉంటే కవులు గజగజ వణికేవారు. తాను వ్రాసిన కావ్యాన్నిగూర్చి" యెడింబరో 
రివ్యూ” అనే పత్రికలో చేసిన విమర్శనాన్ని చూచి గుండెలు పగిలి చచ్చినాడు కీట్సు 
మహాకవి! చూచినారా పత్రికల పలుకుబడి! మనదేశములో కూడా వాజ్మయ 
ప్రచారానికి పత్రికలు చాలా తోడ్పడుతున్నవి. ఆంధ్ర, భారతీ, కృష్ణాపత్రికలు 
న నవ్యసాహిత్యానికి (ప్రోత్సాహ మియ్యకపోతే అది ఇంత అభివృద్దికి 
వచ్చేదికొదు.  నవ్యసాహిత్యవిశారదులు (ప్రచారముకోసము పెట్టిన పత్రికలన్న 
మఖలో పుట్టి పుబ్బలో ఆరిపోయినవి. వెనుకటి సారస్వతాన్న కలుపుకొని 
పోతూఉజండవలెనుగాని దానిని బొత్తుగా విడువకూడదు. అలా" విడవకుండా 
(ప్రోత్సాహ మిచ్చినవి కాబట్టి యాపత్రికలు నిలచి ఉన్నవి. అలా చెయ్యలేదు కాబట్టి 
కొన్ని అంతరించినవి. మిగిలినవి యెలాగున్నాసాహితి” అంతరించటము చాలా 
ఎచారకరము. సం(ప్ర She మరచిపోకుండా గౌరవముచెస్తూ 

క 


G 
ty 
/ 

నఖ 
Dt 
PA 
(౫ 
గ 


నవ్యాంధ్ర సాహిత్య పీథులు 
7 
నాహిత్వ మూలసూత్రములు 


నాహిత్యము-నారస్వతము-వాజ్మయము:* 


సాక్షాదిమర్శనమునుగూర్చి ముచ్చటించదానికి పూర్వము కొన్ని పదాలను 
గూర్చి, విషయాలను గూర్చి ముచ్చటించటము అవసరము. వాజ్మయము, 
సారస్వతము, సాహిత్యము అనే మూడుపదాలు దాదాపు సమానార్లకాలుగా 
వాడుతున్నారు. కాని అది సమంజసము కాదు. శబ్దములే భేదాన్ని సూచిస్తూ ఉన్నవి. 
వాగ్రూపమైన-అనగా వ్రాయబడే, పరింపబడే, మాటలాడబడే సమస్త వాగ్జాలమునకు 
వర్తిస్తుంది వాజ్మయపదము. ఇక్కడ విద్వదవిద్వ ద్భేదమేమో లేదు. అనగా 
ప్రపంచములో వ్యవహారములోఉన్న వాగ్తిథిత రూపపదవాక్యజాలమంతా సమస్త 
(గంధజాలానికి వర్తిస్తుంది. సాహిత్యము రసాత్మకమై, గద్యపద్యరూపమైన 
కావ్యజాలానికి వర్తిస్తుంది. దీనివలన వాజ్మయము చాలా విశాలమైన పదమనీ, 
సారస్వ తపదమంతకంటె తక్కువ విశాలమని, సాహిత్యము దానికంటె పరిమితమని 
తేలుతున్నది. సారస్వతము వాజ్మయాంతర్భ్ఫూ తము. సాహిత్యము 
సారస్వతాంతర్బూతము. విద్యానాధ మహాకవి యీ భేదాన్ని ప్రతాపరుద్రీయ 
ప్రథమ క్లొకములో వ్యక్తము చేసినాడు. 
eg “సారస్వత ప్రక్రియా 
నీజన్యాసభువో భవంతి కవితానాట్రైక బీవాతవః” 


దీనివలన సారస్వత(ప్రక్రియలో కవితానాట్య మంతర్భూతమని స్పురిస్తున్నది. 


౫ పిల్లలమట్టేవారి రేడియో ఉపన్యాసము. (చూ : సాహిత్య సమాలోచనము) 1947 
అక్టోబరు భారతిలో పి. వేం. హ. వ్రాసిన వ్యాసము. 


134 ' నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కాబట్ట ఈమూడుపదములు ఇంత భిన్నార్ణకాలుగా ఉన్నప్పుడు సమానార్థకాలుగా 
వాడటము సమంజసముకాదు. 

ఇక అధికారినిగూర్చి చెప్పవలసివచ్చినప్పుడు వాజ్మయానికి సమస్త ప్రజలు 
అనగా ఒక భాష మాటలాడే వారంతా అధికారులే. దీనికి విశిష్టత చాలాతక్కువ. 
వైశాల్యములో విశిష్టత కోల్పోయినది వాజ శ్యయము. సాహిత్య సారస్వతాలు 
వాజ్మయములో అంతర్ఫూతాల న్నప్పుడు, దీనిలో కొంతభాగము సారస్వత లక్షణాలు 
కలదిగానూ, మరికొంత సాహిత్యలక్షణాలు కలదిగానూ ఉండవచ్చు. అంతమాత్రము 
చేత రెండు పదాలచేత నిర్వచింపబడేది ఒకటి అని చెప్పవచ్చునా? ప్రాణులలో 
మానవుడంతర్భూతుడు. మానవులలో హిందువులంతర్ఫూతులు. ఈవిధముగానే 
'పైమూడుపదాలు పూర్వపూర్వ వైశాల్యము కల పదాలు. (ప్రాణులన్నీ మానవులెలాగా 
కారో, మానవులందరు హిందువులెలాగా కారో, ఆవిధముగానే వాజ్మయనమంతా 
సారస్వతమూ కాదు. సారస్వతమంతా సాహిత్యమూకాదు. హిందువులు మానవులూ, 
(ప్రాణులూ కూడాను. అలాగే సాహిత్యము, సారస్వతమూ వాజ్మయమూ కూడా 
అవుతుంది. కాబట్ట సాహిత్యాధికారులూ, సారస్యతాధికారులూ కూడా 
వాజి శ్రైయాథికారులు అవుతారు, 


ఇక సారస్వతాధికారి పండితుడూ కళాభిజ్ఞుడూను. “కవి సారస్వతాధికారి 
అవుతాడు కాని (ప్రతికళాభిజ్ఞుడు కవి కానేరడు. (ప్రతి సండితుడు కవికానేరడు. 
ఒక్కొక్కప్పుడు పాండిత్యమూ, కవిత్వమూ ఒక వ్యక్తిలో ఉండవచ్చును. అట్టివాడు 
పండితకవి. శిల్పి, చిత్రకారుడు మొదలైనవారు కవులను నిర్వచనము సాక్షాత్తుగా 
చేయతగినవారుకారు. లలితకళలన్నీకూడా రసప్రవణాలే కాబట్టి అట్టి రసవన్నిర్మాణ 
కుశలులైన శిల్పి చిత్రకారులు కూడా కవులేనని లాక్షణికముగా చెప్పవచ్చును. కాని 
అట్టి నిర్వచనము పరీక్షకు ఆగదు. 


మూడవది అయిన సాహిత్యానికి అధికారులు కవి, సహృదయుడు. కవి 
కర్త; సహృదయుడు వ్యాఖ్యాత. కవిలక్షణాలు, సహృదయ లక్షణాలు కొన్ని ఏకీభనిస్తవి. 


“శక్తిర్షిపుణతా లోకశాస్త్ర కావ్యాద్యవేక్షణం 
కావ్యజ్ఞశిక్షయాభ్యాసః ఇతి హేతుస్తదుద్భవే : 


ప్రధమభాగము 135 


కవికి ఎలాగా శక్తిమొదలైనవి అవసరమో అలాగే శక్తి సహృదయుడికికూడా 
అవసరమే. దీనిలో చాలా గుణాలు సహృదయునికి కూడా కానలె. కాబ 
సాహిత్యరసాస్వాదనానికి కవి సహృదయులిద్దరు సమాన భాగస్తులు. 


tt 


వాజ్మయమంతా సాహిత్యము అని కాని నారస్వతమంతా సాహిత్యము 
అని కాని అనుకోవటము (భ్రమ. ఇంగ్లీషులో “పొయిట్రి” అనే పదానికెట్టి నిర్వచన 
మున్నదో మనభాషలో సాహిత్యానికట్టి నిర్వచనమే ఉన్నదని దాదాపు చెప్పవచ్చును. 
“లిటరేచర్‌” అనే పదము. “సాయి(టి” అనే పదముకంటె విశాలము. అలాగే 
సారస్వతమనే పదము సాహిత్యపదముకంటే విశాలము. “పాయిట్రి” అనటంతోనే 
ఛందోబద్దత జ్ఞాపకానికి రావచ్చు. కాని “పాొయిట్రి” చందోబద్దంగానే ఉండనవసరము 
లేదని ఆ నిర్వచనమ చెప్పగలదు. 


"Poetry is the expression in melodious words, of thoughts which are 
the creations of feelings and imagination" 


"A poem is a composition of high beauty of thought or language 
although not inverse." 


పాశ్చాత్య విమర్శకులందరు ఈ అభిప్రాయమే కలిగి ఉన్నారు. దీనివల్ల 
కనిత్వానికీ సాహిత్యానికీ సన్నిహితసంబంధము ఉన్నట్టు స్పష్ట మవుతున్నది. మన 
లాక్షణికులు కూడా కావ్యనిర్వచనముచెప్ప అట్టకావ్యము గద్యపద్య ఉభయాత శకముగా 
ఉండవచ్చునని చెప్పనారు. 

ఇంగ్లీషుభాషలో “లిటరేచర్‌” పదమూ మన సారస్వతపదమూ దాదాపు 
సమానార్ధకాలని ఈ నర్వచనమువల్ల తెలుస్తున్నది. 


"Literary=Belonging to letters or learning" 


"Literature 15 the whole body of literary compositions in any lan- 
guage." 


కాని ఇంగ్లీషు నిర్వచనానికీ మనదానికీ ఒకభేదము ఉన్నది. వారి “లిటరేచర్‌” 

లో (ప్రకృతి శాస్తాలకూ, కళలకూ స్థానము ఉండకూడదని కొందరి వాదము. 

ఉండవచ్చునని మరికొందరు. కాని మన సారస్వతములో సమస్త కళలకూ 
శాస్తాలకూ స్థానమున్నది. 


136 ఆ ( అస మ్య 


షల్రెకలలో కనపడే, వాజ్ఞయము అని పిలవబడే సమస్తమూ సారస్వత మస్వనేలాకాని 

సాహిత్యము 5 కాదని స్పష్టము. నాహిత్యాస్వాదనానికి సహృదయుడు ఉండి రను, 

ప్రజలందరు (అక్షరాస స్యులూ , నిరక్షరాస్యులూకూడా) సహృదయులనటాణకి పిలురేదు. 

ప్రతివ్రాయసకాడు కవిఅయి ప్రతిపరిత సహృదయుడు అయిలే మన (ప్రజ చెప్ప 
శక్యముకాని సంస్కృతి కలదనటంలో ఎట్టి అభ్యంతరమూలేదు. కని ఎట్రినాడ్‌ 
సహృదయుడు ఎట్టివాడో విచారింతాము. 


రంభా. 
we 


£3 


వే సహృదయుడు : 
కవికి ప్రాచ్యలాక్షణికులేగాక పాశ్చాత్య లాక్షణికులుకూడా చాలా గౌరనాన్ని 
ఇచ్చినారు. తుదకు మనవాళ్ళు “నాన్నషికురుతే కావ్యం” అన్నారు.*ః కవికి బుపెకి 
ఇచ్చినంత గౌరవాన్ని యిచ్చినారు. ఆయన సృష్టికర్త, ఆయన స్పష్ట బ్రహ్మస్పష్టకంట 
ఎలక్షణము. లాక్షణికుడీ విధముగా అన్నాడు : 
“నియమకృత నియతిరహాతాం 
హ్లాదైకమయీ నునన్యపరతంత్రాం 
నవరసరుచిరాం నిర్మితి 
మాదధతీ భారతీ కనే రయతి”' (మమ్మటుడు) 
సై ee కవి సృష్టివైలక్షణ్యము చెప్పబడినది. (బ్రహ్మసృష్టి సుఖదుఃఖ 
ఉభయాత్మకము. కాని కనిసృష్ట “హాదైకమయి" ఈ ఒక్క వైలక్షణ్యము చాలదా? 
సమస్తకాలాలలో సహృదయునికి ఆనందమే కలుగచేసేవాడు కని. కొందరు 
“నిరంకుశాః కవయకఃి'” అన్నారు. కవి స్వతం(త్రుడు. నిగ్రహానుగహ సమర్హుదు. 
ణి 
సాధారణ వస్తువును అసాధారణముగా చూపుతాడు. అసాధారణ వస్తువును 
మనకండ్రముందు తెచ్చి పెట్టుతాడు. మనము ఎన్నడైనా హంసల నెరుగుదువూ? 





చాలా లూనా అ ఖజనా అవా లక అనా తా 
క్‌ 


** "To the Ancient Hindus and the Greeks the poetic exercise is a 
religious act and the poet invokes the nurse and begins with prayer " 


— An Idealistic view of Lite, p 186 


(ప్రధమభాగము 137 


కొంగల నెరుగుదుము. కాని కాళిదాసు మేఘదూతలో “ఆకైలాసాద్ద్భిసకిసలయచ్చేద 
హెధేయవంతః అనినప్పుడు ముక్కులలో బిసకాండములను పెట్టుకున్న హంసలు 
పాఠకుని మనశ్ళక్షువులకు గోచరము కావటము లేదూ? మనము ఎన్నడైనా 
వైకుంరోద్యాన మెరుగుదుమా? కాని పోతన్నగారు “మందారవనాంతరామృతసరః 
ప్రాంతేందుకాంతోపలో త్సల పర్యంక రమావినోది” అని ఒక్కతృటిలో వైకుంరము 
చుట్టూ ఉన్న మందారవనాన్నీ, దానిలోఉండే అమృతసరస్సునూ, దానిఒడ్డునూ, 
అక్కడ ఉన్న ఇందుకాంతోపలాన్ని, దానిపైన ఉన్న ఉత్సలపర్యంకానీ మన 
మనశ్ళక్షువులకు గోచరించేటట్టు చేసినాడు. కాబట్టి ఎన్నడూ మనుష్యుడు ఎరుగని 
వస్తువులనూ, సన్నివెశాలనూ సహృదయునికి చూపి దాసుని చేసుకుంటాడు కవి. 
ఇట్టిపని ప్రతివాడూ చెయ్యగలడా? ** మనవారిప్తుడు కవి పదాన్ని చాలా నిరర్హకంగానూ, 
ఒక్కొక్కప్పుడు అనర్హకంగానూ కూడా వాడుతున్నారు. ఇప్పుడు కవి కావటానికి 
“కందం” కూడా వ్రాయనవసరములెదు. కార్లెలు మహాకవి కవిని "P?0ph౭t" అనినాడు. 
అంటే [ద్రష్టఅన్నమాట. ఇది మన బుషి శబ్దము వంటిది. అందరకున్నదానికంటె 
చిత్తసంస్కారము కవికి సహజముగా ఉంటుంది. దానికితోడుగా ప్రతిభ ఉంటుంది. 
భావనాశక్తి ఉంటుంది. ఇన్నిశక్తులు ఉండబట్టే అతడు నూతనస్నష్టిచేయకలుగుతాడు. 
ఆయన చేసేపని “ఉన్నది ఉన్నట్టు” వర్షించటమూకాదు. “కన్నది కన్నట్టు” 
వర్షించటమూకాదు. * “భావించినది భావించినట్లు చెపుతాడు” పైరెండువిధముల 
వర్షనమూ చాలాపేలవమూ, సామాన్యమూను. అది కోర్టులో అబద్ధము కాకుండా 


*ః కేనలము మనకు సామాన్యానందము కలుగచేసివాడు ఉత్తమకవికాడు. తన 
చిత్తవృత్తితోసాటు మనదాన్నికూడా గృందింపచేసేవాడు నిజమైనకవి. 

"The great poet is he whose nature it is to represent his experience 
through words winged with magic capable of evoking the expenience." 

(Idealistic view of Life P 188) 
+ సదాతద్భావ భాఎతః” 

"When allis said and done artis an accident, which depends upon what 
we make of conditions and not of what they make of us. The genious of the 
artist is the determining factor. 

“కనటం” బాహ్యదృష్టితోకాక అంతర్షృష్టితో అయితే “కన్నది కన్నట్టే' అని కొంతవరకు 
అనవచ్చు 


138 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
నిజము చెప్పడము వంటిది. కాని కవి సాక్ష్యము చెప్పుతున్నాడా? ఆయన సాక్షికాదు. 
(ద్రష్ట. అవెక్షిస్తాడు, తన్మయుడౌతాడు. పలుకుతాడు. చిత్రస్సందనము కవికి విలక్షణ 
శక్తి నిస్తుంది. ఈస్పందనమువల్ల ఉ(ద్రేకపూరితుడై ఆపుకోలేక గానము చేస్తాడు. 
కవికి ఉద్భవించటానికి కావలసిన సామగగిని వెనుక నిర్వచించినాను. 
వానిలో మొదటిది “శక్తి. ఇదే సంస్కారమనికూడా పిలవబడుతున్నది. ఒక్క 
కవితకేగాక యీ “శక్తి” సమస్త లలితకళలకూ అవసరమైన సంస్కారము. ఇడి 
లేకపోతే ఎంత యత్నమువల్లకూడా కవిగాని, చిత్రకారుడుగాని, శిల్సిగాని కానేరడు 
తిర్యస్టంతువులకు సహజముగావచ్చే ఈత నంటిదీ శక్తి. నేరిస్తేవచ్చే విద్యవంటిదికాదు. 
ఒక వెళ నేర్చుకున్నా ఆశక్తి “పద్యనిరా ్యకాశక్తే' అవుతుంది కాని కవితాశక్తి ఎంతమాత్రము 
కాజాలదు. కాబట్ట కవితాశక్తి ఒక విలక్షణమైన శక్తి, * 
శక్తి ఉన్నంతమాత్రాన ఉత్తమకవి కానేరడు. అట్టివాని కవిత యందు 
సార్వకాలీనతా సార్వజనీనత లుండవు. వాల్మీకి రామాయణము సార్వకాలీన 
సార్వజనీన కావ్యము. దానికి క్షతి ఎప్పటికీ కలగదు. ఇన్ని వేల సంవత్సరాలు కాలాన్ని 
గెలిచి నిలిచి ఉన్నది అంటే దాని సార్వకాలీనత కది ఒక తార్కాణము. సమస్త 
ప్రపంచముచేత కొని యాడబడుతూ ఉన్నది అంటే దాని సార్వజనినత కది 
ఉదాహరణము. (ప్రపంచములో ఉన్న అన్ని ఉత్తమ కావ్యాలు అట్టివే!1 కాళిదాసు, 
St త TR PE FE త ఎ సం త ఈయ 
© "In poetic experience we have knowledge as distinct from knowledge 
by knowing. (Ibid P 184) 
"So long as we are lost in the detarls of sense and intellect our soul is 
inactive. 1015 then (when we see into the life of things) that one passes into the 
object, flings one's self on 1 lives in its rhythm and sees into 1t" (Ibid P 185) 
*న ఈశక్తి రెండుమెట్లుగా ఉండవచ్చు. క్రిందిమెట్టు ప్రతిభ. “నవనవోన్మేషకాలి అయిన 
ప్రజ్ఞ ప్రతిభ. ఎప్పటికప్పుడు నూతన వికాసాన్ని సొందే (ప్రజ్ఞ. దీనికంటే సైమెట్టు 
హోప్రతిభి సహజంగా, అకారణంగా నిజమే స్పురించేశక్తి ఇది. ఈకక్తి ఉన్ననాడికి అది 
ఉన్నట్టు తెలియకవోవచ్చు, ఇది ఉత్తమశక్తి, (ద్రష్టల కందరికి ఉండే శక్తి ఇదే! దీనినే 'ఇన్ఫ్యూషన్‌' 
'Intutron' అని ఆంగ్లంలో అంటారు. 
+ "Poetry then is a form of life a realisation of the meaning of common 
life by living it more intensely. 


"Deepest poetry has the widest appeal". - Sir S. Radhakrishna 


ప్రధమభాగము 139 


భవభూతి, తిక్కన, పోతన, షేక్సియరు, మిల్దను, హోమరు, డాంటి, మొదలగు 
మహాకవుల కాన్యాలలో ఉన్న ఈ రెండుగుణాలే వాని ప్రాశస్యానికి కారణాలు. అవి 
దేనిలో కొరవడుతవో అది మహాకావ్యముకాదు. ఇట్టి సార్వజనీనతా సార్వకాలీనతలు 
సమస్త లలితకళలకూ సామాన్య గుణాలు. ఎల్లోరా అజంతా చిత్రములు, లియొనార్లో 
అవిడ్‌సి మొదలగు చిత్రకారుల చిత్రములూకూడా ఇట్టిగుణాలు కలవే! ఇవి 
అన్నికూడా మానవుని మనస్సుకు ఆనందమును చేకూర్చి విషయాలు. వానిలో 
ఉండే ఆగుణాలవల్ల కలిగే ఆనంద సంధాయకత్వమే వానికి శాశ్వతత్యాన్ని ఇచ్చేది. 
ఈగుణమే మమ్మటుని “హ్లాదైక మయీం” అనే వాక్యములో అంతర్భూతమైనది. 
కీట్సు మహాకవి అట్టి భావాన్నె "A thing of beauty isa joy forever" అనే వాక్యములో 
చెపనాడు. 
ol 
ఈ గుణాలు కవి కర్మకు ఎలా వస్తవి? “నిపుణతా,లోకశాస్త్రకావ్యాద్య 
వేక్షణమ్‌, కావ్యజ్ఞశిక్షయాభ్యాసః' అనే వాటివలన కలుగుతవి. ఇవిఅన్నీ కూడా శక్తి 
ఉన్న కవికి ఆయన జ్ఞానాన్ని విశాలముచేసి, ఆయన కావ్యాలలో సార్వకాలీనతా 
సార్వజనీనతలు కలుగచేస్తవి. అవి ఉన్న కవికర్మ ఉత్తమమైన దంటిమే కాని అవి 
లేకపోతే కవికర్మ కాదనలేదు. అగును. కాని అట్టికర్మ శాశ్యతముకాక తాత్కాలికమే 
అవుతుంది. ఇద్దరికీ ఉండే భేదమిది. అప్పుడు కవికర్మకు సంకుచితత్వము 
కలగటమువల్ల ఎలువ తగ్గుతుంది. 
సహృదయుదని* గూర్చి చెప్పుకుందాము. నామాన్యార్లము హృదయము 
కలవాడు. (ప్రతివానికి హృదయము ఉన్నది కాబట్టి (ప్రతివాడు కూడా సోదరులకు 
కలిగే సుఖదుఃఖాలలో కూడా హాల్లోని, సానుభూతి కనపర్చటానికీ అర్హత కలిగి 
* ఇది చాలా విచిత్రమైన శబ్దము. దీనికి సరిఅయిన శబ్దము ఆంగ్లసారస్వతంలో లేదు. 
“క్రిటిక్‌” అనేపదము “విమర్శకుడు” అనే అర్దము వస్తుంది. విమర్శించేవాడు సహృదయుడై 
ఉండవలెనే గాని విమర్శకుడే సహృదయుడనటానికీ వీలులేదు మరిన్నీ మన భాషలో 
విమర్శకుడంటే లోపాలను చూసేవాడని సామాన్యంగా గ్రహింపబడుతున్నది సరిపెట్టుకోవలెనంటే 
“క్రిటిక్‌ అనే పదంతో తృప్తిపొందవలె రససామ(గ్రికి సంబంధించిన పరిభాషా పదాలన్నీ 


భాషాంతరీకరణానికి అందనివే అని కూడా చెప్పపచ్చు. రసశబ్దం కూడా అట్టిదే. ఒక భాషలో 
ఉండే పారిభాషిక పదాలు మరియొక భాషలోకి తీసుకురావలెనంటే ఉండే చిక్కు ఇదే! 


140 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
ఉంటాడు. ఇది సామాన్య సహృదయత్వము. వాజ శ్రయాస్వాదనానికి కావలసిన 
సామాన్య సహృదయత్వము ఇది. (ప్రజా సారస్వతానికి అధికారి ఇట్టి సహృదయుడే. 
కాని సాహిత్య రసాస్వాదనానికి ఈసహృదయత్వము చాలదు. ఇక్కడనే అనేకులు 
మనవారుచేసే పొరబాటు. సోదరుని ఇంటిలో ఎవరైనా మరణిస్తే దుఃఖములో 
పాల్గొనే సహృదయత్వము మనకందరికీ ఉన్నది. కాని “ఎండినకొమ్మ చెట్టుమోదినించి 
పడినప్పుడు చూస్తూ” ఉన్న కవి వ్రాసిన వాక్యాలలో, భావాలలోఉండే రసాన్నిగ్ర లి 
ఆనందించవలె నంటే సామాన్య సహృదయత్వము చాలుతుందా? కవికర్మ అయిన 
కావ్యము చదివితే ఆనందింపగల సహృదయత్వము కావాలె దానికి. ఇది సాహిత్యానికి 
సంబంధించిన సహృదయత్యముయొక్క విశిష్టత. అసలు సామాన్యుడికి ఇట్లు 
విషయమే అచుంబితము. ఆహారము నిద్రలేకుండటము, శరీర పరిశ్రమచెసి 
కష్టించటము, రోగమువస్తే బాధపడటము, ఆప్తుల మరణమువల్ల దుఃఫించటము 
మొదలైనవి పశుపక్ష్యాదుల కన్నిటికీ సహజములు: ఇట్టివానిలో సానుభూతిచూపె 
సహృదయత్వమే సామాన్యుల కుండునది. కాని సాహిత్య రసాస్వాదనానికి వలసిన 
సహృదయత్యము కలవాడు వెనక చెప్పిన విషయాలలో సానుభూతి చూపటమే 
కాకుండా కవి హృదయ(ప్రవేశముచేసి కవిచెప్పే విషయాన్ని విమర్శించి కవకర్మ 
అయిన కావ్యముతా ఉండే రసాన్ని ఆస్వాదించి కవితో సానుభూతిని పొందుతాడు. * 

రెండుశక్తులను ఒకటే అనుకోటము చాలా పొరబాటు. మొదటి సహృదయత్వము 
సహజము. మానవునిలో ఉండే పశుత్వమే ఆధారముగాకలది. రెండవది సహజమే 
కాకుండా (శ్రమచేసి తెచ్చుకున్న చిత్త సంస్కారమేకాక చిత్తపరిణామము. నిరంతర 
పఠనముచేత సంస్కృతిచేత (క్రమవైశాల్యము పొందుతూ ఉంటున్నది. మొదటిదే 
దీనికి బీజం కూడా అని చెప్పవచ్చు. మొదటిదానివలె సహజమేకాక ఇది (శ్రమనాధ్యము 
కూడాను. లాక్షణికుడంటున్నాడు, 

“బుద్ధిర్యషాం పరిణతా 

కావ్యాభ్యాసాన్నిరంతరమ్‌ 

3 "By means of the work of art, the experience 15 released afresh, in the 

spectator or the auditor. The enjoyer becomes the secret sharer of the creator's 
Sir 5. Radhakrishna. 


ప్రథమభాగము 141 


వా 
రసాన్యాదన తత్సరాః' 

మరియొక లాక్షణికు డలాగ అంటూ ఉన్నాడు: 

“నిరంతరకావ్యాను శీలనాభ్యాస శా ద్విశదిభూతే మనోముకురే వర్లనీయ తన్మయీభవన 
యోగ్యతా సహృుదయత్వం' , 

- అభినవగుప్తపాదుడు 

ఇప్పుడు ఆలోచించండి ఇది ఎట్టి శక్తో? ఇది అవధి లేనిది. ఇంత అని 
చెప్పటానికి వీలులేనిది. ఇట్టి సహృదయత్వము కలవాడే కావ్యాస్వ్యాదనము చేయటాని 
కర్ణుడు. కవిలో అధికారి భేదము ఉన్నట్లే సహృదయత్వములో అధికారి భేదము 
ఉంటుంది. “నేను సహృదయుడిని. నేను ఆనందించలేకపోతే ఇది నిజమైన 
కావ్యము కాదు” అని ఎవ్వడూ అనుకోటానికి వీలులేదు. 

ఒక్కొక కవి కర్మలోఉండే రసాన్ని ఆపాతతః ఆస్వాదించటానికి సులభ 
సాధ్యముకాదు. నారికేళపాక మున్నదనుకోండి. దానిలో కారిన్యాన్ని భేదించి 
ఆస్వాదించవలసి వస్తుంది. ఆ శక్తి లేనివాడు తనకు శక్తి లేదనుకోక అక్కడ రసము 
లేదనుకోటము పొరబాటు. సముద్రము చాలా గొప్పది. కాని ముంచేచెంబు ఎంతో 
అంతేనీరు లభిస్తుంది. అలాగే సహృదయత్వముకూడా! షేక్‌స్పియరు నాటకములో 
ఉండే రసము ప్రతి సామాన్య పారకుడూ ఆస్వాదించగలడా? లేక పోయినంతమా(త్రాన 
షేక్సియరును కవి కాదనటము న్యాయమా? (ప్రతివాడు రసాస్వాదన కార్యము 
చేసేటప్పుడు తన అధికారాన్ని స్మరించుకొనుటము అవసరము. కవులు అనేకవిధాలు. 
ఒక్కొకప్పుడు కవి పండితుడైతే అదికూడా కవికర్మలోకి సం(క్రమిస్తుంది. అంత 
మాత్రముచేత ఆయనను కవి కాదనీ, కావ్యాన్ని అనవసరముగా క్షిష్టము చేసినాడని 
మనము దూషించవద్దు. ఈ విధముగా వ్రాయమని కవిని శాసించే అధికారము 
మనకు లేదు. కాని అట్టిదానిని కూడా పరీక్షించి ఆస్వాదించి ఆనంద జుగుప్పులు 
వెల్లడించే శక్తి అధికారంగల సహృదయునికి ఉంటుంది. 

“శబ్బార్లౌ మూర్తి రాఖ్యాతౌ 
జీవితం వ్యంగ్య వైభవమ్‌ 


హారాదివ దలంకారా 
స్తత స్యు రుపమాదయ;ః”" 


142 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కొందరు కవులకు శబ్దమునందు, మరి కొందరికి అర్హమునందూ, ఇంక 
కొందరికి ఉభయమందుకూడా అభినివేశము ఉంటుంది. ఈరెండు కాకుండా 
భావముమోదనే దృష్టిగల కని ఉండవచ్చును. ఆయన ఉత్తముడు 


భావము - వస్తువు - రచన;4 

కావ్య పఠనము ఆనందజనకము. ఈ ఆనందాన్ని పొందే సామగ్రి 
మూడువిధాలు. కావ్యానికి శబ్బార్ణాలు మూర్తివంటివి. కావ్యచమత్కారమూ, 
రసోత్సత్తీమూర్తివంటి శజ్ఞార్దాలమోదనేగాక భావముపైన కూడా ఆధారపడి ఉంటవి. 
సందర్భాన్నిబట్టి వీటికి ప్రాముఖ్యము వస్తుంది. కవి ఆ సందర్భాన్ని ఆలోచించి ఏది 
ఉపయోగించవలసివస్తే దాన్ని ఉపయోగిస్తాడు. ఒక్కొకచో శబ్దము కావలసి 
వస్తుంది. ఆచోట నలసిన ధ్వనిని (సామాన్యార్థము) సమయానుకూలముగా 
తెచ్చుటకుగాను శబ్దజాలాన్నే ఉపయోగించవలసి వస్తుంది. మరి యొకప్పుడు 
శజానికిగాక వస్తువునకు (ప్రాముఖ్యము ఇయ్యవలసి వస్తుంది. అట్లాకాక పాత్రల 


చిత్తవృత్తులను క్తులను చి(త్రింపవలసి వచ్చినప్పుడు, కవి స్వానుభవము చెప్పనలసి నచ్చినపుడు, 
భావానికి ప్రాముఖ్య మియ్యవలసి వస్తుంది. ఈ మూటికీకూడా నునను ఆనందింప 
చేయగల శక్తి ఉన్నది. పైన యిచ్చినవి దిజ్మాత్రపు సూచనలు. శబ్దము అర్థాన్ని 
తృత్తిచేసి తద్వారా రమణియతను సంపాదించి రసాన్ని చేకూర్చి సహృదయుడి 
ాదయాన్ని ఆనందింప చేస్తుంది, శబ్దము-అర్హము-రమణో యత-రసము- 
ఆనందము- ఇది పరంపర. కాబట్టే లాక్షణికుడు “రమణీయార్డ ప్రతిపాదక శబ్దః 
కావ్యం” అనినాడు. శబ్బార్థాలకు రమణీయ తను పుట్టించే శక్తి ఉన్నది. అట్టి గుణాన్ని 
కొందరు “రసన” అనినారు. “రసన” అనగా రసించుగుణము. ఈ రసన ఎచ్చట 


ఉన్నది? కా నందా? ఆస్వాదించే సహృదయుని యందా? ఉభయులయందు 
ఉన్న దని గుద్దా రాంతము. భావ వసు స్తు రచనలద్యారా కావ్యమందూ, ఎవాటయులచయలల్యారా 


క్‌. సారస్వతోపన్యాసములు - రాళ్లపల్లి ల్లి అనంతకృష్ణశర్మ. 


12 Itis often asked whether the Power of Poetry is due to the music of 
hols or the images they suggest or the ideas they express. Each view counts 


owertul support. 
క Pp - An Idealistic view of life P 190. 


(మ్రధమభాగము 143 


హాఠక సామాబికులయందూ ఆశ్రయించి ఉన్నది. రసాన్ని ఆస్యాదించువాడు 
సహృదయుడు ఆస్యాదింపజేసేది కావ్యము. ఇద్దరి మధ్యను జరుగు కార 


ర గ్‌ 


మూస్వాదనము. ఈత్రిపుటవలన కలిగ పరిణామము రసము. అనగా కా కావ్యమున 
దనాన్ని ఉత్పత్తిచేసే గుణము భావ వస్తు రచనలయం దున్నది. ఇవియే శబా 


uo) ones 
~~ 


లె 
గాకా 


రచన అనగా శబ్దము. అర్హ మనగా భావవస్తువులు. అర్హములో షు as 


Cy ౨ రరర 


(ప్రముఖముగా ఉండనచ్చు, మరి ఒకప్పుడు భావానికి ప్రాముఖ్య ముండవచ్చు.ళి 


శబ్దార్దాలలో ఉండే'యూ గుణాన్ని పురస్కరించుకొని ఉదాహరణాలిస్తాను. 
పెద్దనగారి [క్రింది పద్య మందరెరిగినదే:- 
“లట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిర స్పరి ర్సురి 
సటల ముహు ర్ముహు ర్లుర చభంగ తరంగ మృదంగ నిస్వన 
స్పుట నటనాను రూప సరిపుల్ల కలాస కలాపి జాలమున్‌ 
కటక చరత్కరేణుకర కంపిత సాలము శీత శైలమున్‌ ” 
-ఈః పద్యములో చాలామంది ఆధునికులకు ఎట్టి రసము కనుపించక సోగా కొందరు 
సంస్కృత శబ్దాలనువేసి పెద్దన సంచర్భాన్ని పాడుచేసినాడనీ, శబ్చాడంబరముతప్ప 
టం న కావ్యము దీనివలన పాడైనదనికూడా అన్నారు. కాని చాలా రసవంతమైనదని 
నా ఆశయము. “అభంగ తరంగ మృదంగ నిస్వన” అనేచోట మృదంగ నిస్వన 
స్వారస్యాన్ని స్పురింపచేసే బిందుపూర్వక “గ” కారపౌనః పున్యములోనూ, 'స్పుటనటన' 
అనేచోట నాట్య సాదృశ్యద్యోతకము చేసే “ట” కారద్విరావృత్తిల్‌ నూ, శబ్దగతంసన 
ఉన్నది. “పరిపుల్ల కలాపకలాపజాలము' యొక్క నాట్యానికి గంగాతరంగ నిస్వనము 
మృదంగ నిస్వనముగా పరిణమించినది. నాట్యనాదృశ్యము, మృదంగ నిస్వననా 
దృశ్యము, ఉపయోగించిన శబ్దాలచేత సాధ్యాలవుతున్నవి. హమవత్సర్యతము దానిపై 
నుంచి గంగ తరంగపరంపరతో దుమకటము ఆశబ్దానికి పింఛాలెత్తి నాట్యమాడే 
మ*ః *, (ప్రక్కనున్న సాలవృక్షాలు, వాటిని తొండాలతో ఊపే ఏనుగలు కండ్లకు 
wa కనపడుతున్నవి. ఏనుగులను సాలాలనూ వదిలితే మిగిలిన సద్యమంతా 
శబ్దరసనకు ఉత్తమోదాహరణ మౌతుందనటములో ఎట్టి అభ్యంతరము లేదు. 





ie చ కె నై తప జ wal 
ఛి చూ 'మాటలల్‌ భావార్లములు -పిల్లలమలట్జి ఇచ్చిన రేడియో ఉపన్యాసము 


144 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఇంకొకసంగలి: శబ్దము ఆసాతతః (శ్రవణసుఖాన్ని ఇస్తుంది. అర్హము 
తెలియకపోయినప్పటకి సరళాక్షర సమ్మేళనము (శ్రవణసుఖాన్ని ఇచ్చి తద్యారా 
ఆనందము కలుగజేస్తుంది. ౫: 
“ఏలా లతా జాల డోలా కలిత కీర బాలా స్ఫుటాలాస లాలితంబు 
నుందార మాకంద బృందా మిత మరంద సెంచోహా నంది తేందిందిరంబు 
భిల్లీ కుచో ల్లీథ సచ్లుచ్చ మల్లీ అవల్లీ నుతిల్తీ ప్రవేల్లిపింబు 
పారావత నటన్మయుూరా తితకిశోం వారాసుతోద్గింణంబు" 
పైపద్యములో ఉండే శబ్దాలంకారము చక్కని నడకతో శ్రనణసుఖాన్నిస్తూ, పద్యానికి 
ఉక -విధవరన సంగీతత్వం కల్పించి, ఆసాతతః ఆనందింపచేస్తున్నది, 
శబ్దాలంకారాలకుండే ఒక విధమైన శక్తి ఇది. 
వృత్తులు, రీతులు అని ఒక నిభాగము చేసినారు లాక్షణికులు. ఇవి కూడా 
రసచర్చలో చాలా ముఖ్యమైనవి. ఇఐకూడా శబ్దంసనలో సహకారులు. “సముచితార్హ 
పదన్యాస సౌష్టవములు” వృత్తులు. “సందర్భమూ[త్రి సంగతములు” రీతులు. 
వృత్తులయందు అర్హమ(ప్రసక్తము. రీతులు రిచనామా(తై సంబద్దాలు. అర్జానుగుణమైనె 
రచన వృత్తిసందర్భానికి అనుగుణమైన పదజాలాన్ని ఉసయోగించటము రితి. 
కాబట్టి రెండిటికిని రచనతో సంబంధమున్నిది. కానీ వృత్తికి అర్హంతో కూడా 
సంబంధము కలదు. పరుష సరళాలనే వర్లవిభాగము చాలా అర్హినంతమైనిది. సరుష 
భావకథనములో పరుషాక్ష రోపయోగము యుక్తము; సంళభావ కధనములో సరళాక్షం 
సమ్మేళనము యుక్తము. ఈ విధముగా ఇవి కూడా రసనకు ఉపకారకాలు 
అవుతున్నవ. 
తరువాత అర్థము దగ్గిరకు వస్తాను. శబానికి మూడు శక్తులున్నన. అభిధా 
లక్షణా వ్యంజనలని వాని పర్లు. ఈ శక్తుల వల్ల కలిగే అర్థము కూడా త్రివిధము. 
శబ్ద ముచ్చరించిన వెంటనే స్పురించే అర్ధము అభిధార్హము. “గోడ'' అన్నామనుకొండి, 
మట్టితోకట్టినా, ఇటుక సున్నముతో కట్టినా, రెండు భూభాగాలను ఒకదానికొకటి 


# There1s no doubt that rhythmical words exert an enchanting influence 
on the mind. We restored to music even when we fail to scize the sense. 


— Sir 5. Radhakrishna. 


ప్రథమభాగము 145 


భిన్నము చేయటానికి కట్టబడ్డ కట్టడము “గోడ” అని అర్దము స్ఫురిస్తుంది. కాని 
“నీవు చెప్పిన అబద్దము, గోడ కట్టినట్టున్నది.” అన్నామనుకొండి. ఇక్కడ గోడకు 
వెనక చెప్పిన అర్థము సాక్షాత్తుగా వర్తింపదు. కాబట్టి “వలె”ను ఆధారము చేసుకుని 
'"అబద్దా”నికి ‘Res యొక్క గుణాలను అన్వయింప చేసుకొని “తెలియకుండా” 
అని అర్థము చేసుకోవలెను. ఇలా ముఖ్యార్థము సందర్భానికి సరిపోనప్పుడు దాని 
మోద ఆధారపడే మరియొక అర్హము లక్ష్యార్థము. ఇతర దార్శనికులు పై రెండర్జాలనే 
ఒప్పుకున్నారు. లాక్షణికులు ఇంకొక “వ్యంగ్యా” రాన్ని ఒప్పుకోటమే కాకుండా దానికి 
ఎక్కడ లేని గౌరవాన్ని ఇచ్చినారు. ఈ వ్యంగ్యార్గాన్నే ధ్వన్యర్థమన్నారు. అట్టఅర్హము 
ప్రధానముగా ఉండే కావ్యము ఉత్తమమని అనినారు. ఈ ధ్వని అనగా ఏమిటో 
ముందు మనవి చేస్తాను. లక్ష్యవ్యంగ్యార్దాలు రసనలో చాలా ఉపకారకాలు. ఈధ్వని 
కూడా పదగతముగానూ, వాక్యగతముగానూ ఉండవచ్చు. పదగతరసన వెన క 
చెప్పి శబ్దరసన కంటె భిన్నము. వెనకటిదానిలో ధ్వనిలేదు. శబ్దము శబ్దముగానే 
రసించే శక్తి అది. ఇది ధ్వని మూలముగా రసించేది. అర్థరసన అనగా వస్తుభా 
రసనకు ఒక ఉదాహరణమిస్తాను: 


థ్రీ 


గ 


“ఆరవిందంబులకంటె కోమలములై యందంబులై యొప్పు నీ 
చరణంబుల్‌ కరినంబులై మొనయు మా చన్నుంగవల్‌ మోవగా 
నెరియం బోలు నటంచు పొక్కెదము నీయీ కర్కశారణ్యభూ 
పరిసం చారము కృష్ణ! నీ ప్రియలకున్‌ ప్రాణవ్యధం జేయదే” 


(భమపడకూడదు. గోపికలు భక్తులు, కృష్ణుడు పరమే మేశ్వరుడు. మానవ wen 
పరమాత్మ స్థానాలు మూడు. మొదటిది (బ్రహ్మరంధ్రము. రెండవది కనినిక 
(నల్లగుడ్డు). మూడవది హృదయము. భక్తలగు గోపికలు పరమేశ్వరుడి పాడడ్వయము 
చేతులలో తీసుకొని ఈ మూడు స్థలములకు గ్రహించినపుడు స్తనపాడ సంబంధము 
కలుగుతుంది. ఆభక్తసేవ ఈ పద్యములో ఉల్లేఖింపబడినది. అట్టిసమ మయములో 
ఆ సేవ భక్తి ప్రవణమేగాని శృంగార ప్రవణమెంత మాత్రము కాదు. ఈ స ందర్చముల్‌ 
శంకర భగవత్సాదుల ఈ (క్రింది శ్లోకమున? గమవెంపవలె 


146 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“కదా వా త్వాం ద్వష్టా$ గిరిశ తవ భవ్యాంఘై యుగళం 

గృహీత్వా హస్తాభ్యాం శిరసి నయనే వక్షసి వహన్‌, 

సమాశ్లిష్యాఘాయ స్ఫుట జలజ గంధాన్‌ పరిమళాన్‌ 

అలభ్యాన్‌ బహ్మాద్యై ర్ముద మనుభవిష్యామి హృదయే *ః 
కములో చెప్పబడిన పరమేశ్వర పాదాలయొక్క వక్షోవహనము భాగవత 
లో ఉల్లేఖింపబడినది. అశ్రీలము గల పద్యము నువదించినానని పాఠకులనుకొన 
ఏందురుగాక. 


స వ 


శక 
కు 


UK 


పద్మము “కోమలత్యానికీ” “సౌందర్యానికీ ఉపలక్షకము. అట్టి పద్మముకంటె 

కూడా కోమలాలు సుందరాలు శ్రీకృష్ణుని పాదాలు. స్త్రీ శరీరములో కల్లా 
కోమలమూ సుందరమూ వక్ష: ప్రదేశము. అట్టి ప్రదేశ స్పర్శచేత శ్రికషుని వాదాలు 
కంది నొప్పి పుట్టునని భక్తులు చింతింతురట! ఎతిత మరధురభా వము; అట్టనాదాలు 
కరినమైన అరణ్య(ప్రదేశములో సంచరించటమువల్ల వారికి కలిగే దుఃఖము చెస్పె 
శక్యముకానిడి కదా! ఆ దుఃఖాన్ని “వ్రాణవ్యధగా' బత్రించినాడు కని. మరిణబాథ 
దుస్స్నహము. అట్టిబాధతో సమానమైనబాధ భక్తులకు కలుగుతున్నది. ఇప్పుడు 


న్స 


ఒక్కమారు వారి బాధ మనసుకు తెచ్చుకుంటే కు చెప్పనదా నర రసము సనక 
స్పురించగలదు. వక్షః స్పర్శకు దు:ఖించే భక్తులు “కర్కశారణ్యభూస్సర్శ”' భరించగలరా! 
ఆయన బాధకంటె భక్తుల బాధ చెప్ప శక్యముకా కుండా ఉన్నది. మరలా కల 
ఎంతచిన్న బాధఅయినను భరింపలేరు భక్తులు. సపత్ని సంగమముచేత కలిగిన 
నఖక్షతాలను భరింపలేదు రాద. ఇది భక్తికి పరమావధి. ఈవిధముగా శ శట్టార్దాలు 
సోత్పత్తికి 5 కారణభూతాలవుతవి. కావ్యప్రయోజనాలల్‌ ముఖ్యమైననాని: ని గూర్చి 
ముందు మరిఒకచోట ముచ్చటిన్తాను. 


A 


ఇ 


సామాన్యముగా కవి న్యానుభవానికి ఆకారాన్ని ఇచ్చెటస్తుడు తానాఖానాస్తు 


౪౫; 
అనుభవిస్తేనేగాని తదనురూప భావాన్ని సహృదయుని హృదయములో ఉతుత్తీ 
చేయలేడు. కాని శబ్దార్ధ సంబంధము వల్ల కవికి వ్రాతకాలములో స్ఫురింసెని 

(op) 
బావాలు కూడా సహృదయ ఎమర్శకునకు స్పురెంపవచ్చును. ఈ నఎషయము 


కక నునన కానాల నును న కాల. అనాస క 


ఎ శివానందలహరి 


ప్రథమభాగము 147 


పరీక్షకు ఆగునది కాదు. అందును కవి మృతుడైతే సహృదయుడే ప్రమాణము. 
కాళిదాసు ఎన్నడో మరణించినాడు. ఆయన కావ్యాలకు వాఖ్యానాలు (వాసి మల్లినాధుడు 
సహృదయుడై వానిని విమర్శించినాడు. పాశ్యాత్య నాహిత్య సంపర్కమువల్ల 
యిప్పటికీ కాళిదాస (గ్రంధాలపైన విమర్శనానికి తుదిమాట రాలేదు. ఇప్పటికి 
విమర్శకులు (క్రొత్త ఊహలను కల్పిస్తూనే ఉన్నారు. మన లాక్షిణికులును 
మనస్తత్వాన్ని బొత్తుగా మరనలేదు. కాని దానికి ఎక్కువ ప్రాముఖ్యాన్ని ఇయ్యలేదు. 
శృంగార రసానికి ఎక్కువగా స్టలమిచ్చినమాట నిజమే! శృంగారము సర్వరసబిజ 
భూతమని కూడా లాక్షణికు లన్నారు: అది నిజమే! (ప్రపంచ మూలభూతమైన 
రసము (స్రధానరసము కావటములో తప్పేమి? దాన్ని నాయికానాయకులలో 
పరస్పర (ప్రవణముగా వర్షించినారు. మనస్తత్వమనేది వ్యక్తియొక్క సంస్కృతికొద్దీ 
మారుతూ ఉంటుంది. జానపదుడి మనస్తత్యానికీ, పౌరుని నునస్తత్వానికీ భేద 
ముంటుంది. కాబట్టి వాజ్మయములో నునస్తత్వానికీ, సాహిత్యములో మనస్తత్వానికీ 
భేదముంటుంది. కామాతురులైన స్త్రీ పురుషుల ఇత్తనృత్తులు అన్నికాలాలలో, అన్ని 
స్తలాలలో ఒక్కవిధముగా ఉంటవని చెప్పుటకు ఎంతమాత్రము ఏలులేదు. కని 
హృదయాన్ని ప్రవేశించటము సహృదయుడైన నిమర్శకునకు చాలా అవసరము. 
అటువంటినానికి సానుభూతి లేకసోతే నిమర్శనము సహృదయ (ఏరితముగాక 
దుర్భదయ పేరితమవుతుంది. ఇతర విషయాలు విమర్శనముదగ్గిర ముచ్చటించు 
కుందాము. 

కవి మానవుడు కాబట్టి భౌతికుడు, ప్రాపంచికుడు. అతడు చూచె అనేక 
సన్నివేశాలు వినే అనేక ధ్వనులు భౌతికాలై ఉంటవి. కాని అతనికి అంతర్హర్శన 
ముంటుంది. ఇది ఆధ్యాత్మికము. బుసుల మం(త్ర దర్శనానికి, తాపసుల 
ఆత్మదర్శనానికీ, కవియొక్క అంతర్హర్శనానికి యెక్కువగా భేదములేదు.* నిజమైన 
కవియొక్క అంతరనుభవము తత్వదర్శనమునంటిదె. దానియొక్క ఆకారము 
ఆయన దర్శించిదానిని వాక్యములలో ఇమిడి చెప్పుడానికి యత్నిన్తాడు. ఆదర్శనము 
న్‌ా ఇట్టిదె దివ్యచక్షుస్సు ఇది ఉన్న కవి ఉత్తమ కక్ష్యకు చెందినవాడు. “రవిగాననిచో కని 
గాంచునే కదా” అనె వచనము ఇట్టి అంతశళ్ళక్షువునకు సంబంధించినదే! 


148 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


స్పుటమై దాని అంగాంగీభావము నిర్దిష్టముగా ఉంటేనే గాని దానిని ఇతరుల 
మనస్సులకు గోచరింపచేయలేడు. ఇది ఉత్తమ కవి లక్షణము. ఒక్కొకప్తుడు తన 
దర్శనముతో తాదాత్మ్యముసొంది అనుభవించి, లీనుడై, కొంతకాలానికి వెలికివచ్చి 
తన అనుభవాన్ని ప్రపంచానికి ఇస్తాడు. ఇది ఒక మార్గము. దీనిలోనుండి 
వెలికిరావటము కనపడుతుంది. ఒక్కొకప్పుడు బయటి సన్నివేశాన్ని చూచి చిత్తము 
స్పందించి దానిపైన భావన ఉద్భనించి అప్పటి తన అనుభవాలను చెప్పవచ్చు. ఇది 
రెండోమార్గము. మొదటిది అంతర్మార్గము. రెండోది బహిర్మార్గము. ఉత్తమ కవి 
రః రెండునూర్లాలలో చక్కని నిష్ణాతమైన (ప్రజ్ఞ కలవాడుగా ఉంటాడు. ఈ 
రెండువారాలు కూడా “ఐడియలిజము' (క్రిందికే వస్తవి. రియలిజము అనేది 
ఇంతకంటె క్రిందిమెట్టు. మునచుట్టు ఉండే (ప్రపంచాన్ని ఉన్నదాని నున్నట్టు దర్శించి 
చెప్తటము “రియలిజము” (క్రిందికి వస్తుంది. ఈ శక్తి చాలానుంది కవులకు 
ఉంటుంది. కాని మొదటి రెండు శక్తులు చాలా తక్కువ మందికి ఉంటవి. 


రియలిజను, ఐడియలిజము : 


“బ్రహ్మాండమునం వొక అంశానూత్రమో, ఒక దిక్కో, కేవలము ఉపరిభాగమో 
యునవగు నీ వాస్తనలోక మే స్టూలద్నష్టికి పూర్తి సత్యముగ గన్పట్టును. కను లెప్పుడును దాని 
నత్తిక్రమించుటకే చూచుచుందురు. దాని కావలనున్న వెలుగు నారి నాహ్యానించు చుండును 
నాస్తివలోకాతిక్రమణము భానశబలతకు ముఖ్య లక్షణము. దీనినే వాశ్చాత్యులు "16062130 
అందురు. రసభావస్పూర్తిచే బుద్దియం దంకురించు వ్యక్తి గత సంస్కార నిశేషమునే సాశ్చాత్యులు 
“ఐడియిలిజ”” మందురు అంతియే కాని నారి కది ప్రత్యక్షానుభిన విషయిను కాదు. వారి 
భావనాశక్తి వాస్తవలోకమును ఏడిచి ఎక్కువ దూరము సోజాలదు చాలవరకు దాని సాలిమేరలంచే 
విహరించుచుండును. (ప్రవృత్తి ప్రధాననుగువారి సభ్యతిగూడ న్యావహారిక (ప్రపంచమును 
విడనాడు సాహసమును వారికొసగిజాలదు. వారి సభ్యతయుందు, సంస్కాంమునందు, కొరవడిన 
యీ “ఐడియలిజం" వారి కవితయందు కొంత గోచరించు ననుటరు సందియము లేకున్నను, 
అది (51bje11V౭) న్యక్తి గతమైన చిత్త సంస్కార విశేషమే కాసి అందసరోక్షానుభూతి లేదు. 

భారత కావ్యజగత్తు దీనికంటె భిన్నమైనది. భారితథిర్మిము నిన్నల్హ సూర్వకము 
గావున, ఆధ్యాత్మిక జ్ఞానసంపద, భారత జాతీయ జీవనమును లోసలను బయటను గూడ 


లు పతా న. వా క నానా, నా కాయ యో పకా 


© "Poetry" - Idealistic view of life. 


పథమభాగము 


తరతరములనుండియు, నావరించి (ప్రకృతిగతమై పాదుకొనిపోయి 


ఆఆ చె PY” భై. థధారతకవిత అటి 

జాతీయ సంస్కృతియందు పుట్టి పెరిగినదగుటచే భారతకవుల “ఐడియళి జం” (ప్రత్నక్షవజయము 
పాశ్చాత్యు లోఐడియలిజం'"వలెనది ఊ హాకల్పితమైనది కాడు భారత కవి రస ల. 
వాస్తవ జగత్తు నతిక్రమించి ఆనందరససింధువున నిమగ్నుడగును. అప్పుడూక్షృలోకములన్నియు 
వివృతద్యారములై కవికి అమృతాభిషేచనము చేయును. ఇయ్యడి అప్రయతిపపన్లము 

| as ~ a oa 
ఉపాసనాబలముచె సిద్దించిన ఆత్నప్రతిభ. ఆర్వబుషుల కుపాకటాక్షముచే దేకూకిన 
లా ప బి వ అ 


నిస్తులభాగ్యము. 


భరతవర్షములో గూడ ఆర్యధర్మచ్యుతులైన కుకవులు లేకపోలేదు. జుగుపాకెరము 


నీచ కావ్యము లెన్నియో యిచటకూడా వెలసినవి. ముద్రణా పౌకర్వ్యములే లేని యెడల నవి 
యేనాడో మక్షికములకు భక్ష్యము లయ్యెడివి. అంతియే కాని భారతప్రకృతి వానిన్‌ జేక్ణము 


చేసికొనజాలదు...... ...... అఆ నిచ క్యావముతియందు గూడ భారతియక ప్‌ 
రసానుభము అచ్చటచ్చట కన్సట్టుచుండుబచేతనే వానికి కావ్య 


ఠి వత. కలనవలరం తాం ద 
uc ద 
ES పరిణతిపొందలేదు. ఇటీవల నీకా బిరుసెక్కి ముసేదవించిన డు 


రసజగత్తుయొక్క విస్తీర్లతను గంభీరతను డెలిసికొనవ 
నుపకరించకలిగినది మరియొకటి లేదు 


< చకా ఇ ఇ ET! 
వదత వా అనో ప చ 


ప 
cA 
గ్ర 
గ 
శ 
(x 
y 
, 
న 


దీన్ని బట్టి చూస్తే మూడు మెట్టు కనిపిస్తున్నవి! వాటి నె 
చూపుతాను. 
1. వాస్త వానుభవము = రియలిజం 
* 2. భావసంచారము = వ్యక్తి గత సంస్కారము 
(పాశ్ళాతు ల ఆడు) 


3. రసానుభవము = అపరోక్షానుభూతి 





Yess రనాన్ని యూ విమర్శకు య పచ యమునా మరొకచ టనరతంచినాదు. చని 
శరం: ప. మ. అతీంద్రియ వ. అతను 


విలక్షణమన్నాడు లాక్షణికుడు బ్రహ్మస్పష్టి సేకంటె క 
కొంచెముగా మనవి చేశాను. 
ఈ ఈ 2,3 రకాలనే కలిపి వెనక నేను “కవిహ్నదయ ప్రవేశము చేస్తే” నని ఉక్షథించనది. 
చూ" 'సాహిత్యంలో ఆదర్శకత' పిల్లల మతి వ్రాసిన వ్యాసము. 
“మా తృసేవ జన్మదిన సంచిక 10-1-1948. 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
8 
నవ్యాంధ్ర సాహిత్యము 


నవ్యసాహిత్య నుంటే యెట్టిది?: 

నవ్యసాహిత్యాన్ని గురించీ విశ్వనాథ సత్వనారాయుణగారి మాటల్ని 
గమనించండి. 

“సాహిత్యమంటే ఒక జాతీసంన్కారం.  మనజాట పూర్వం వక గొప్ప 
సంస్కారదశను పొందింది. సృష్టి క్రమంలో, సృష్ట్యాది నుండి కాలనిన్షయింలో, 
భిన్నరాజ చరిత్ర నిర్ణయంలో, సరు ధర్మ అతులలో, ఆం రాజకీయాలలో 
సారస్వతపధాలలో వక విశిష్టమైన సంస్కారంతో గూడిన సిద్దాంతాలమోది మనజాళి 
నడిచింది. ఇవ్వాళ ఆంగిలేయులు మన్ని అట్రమించడంచేత ఆ మహోసంస్కారం 
మోద అభిమానం పోయింది. పాశాత్యదేశియుల సంస్కారము:మోద అభిమానం 
ప్రబలింది. ఏతదభిమాన పురస్కృతములైన భానాతత్వం, బరిత్రనిర్మాణం, 
సృష్ట్యాది కాలనిర్ణయం, సంఘధర్మాలు, విశ్వాసాలు, నటిని యేయే (గంధం 
పరామర్శిస్తుందో అదంతా నవ్యసాహిత్యం.” 

ఆదినారాయణ శా(స్తెగారి మాటలు చూడండి: “ఆంగ్లసనాలన ఫలితంగా, 
మనకు ఆంగ్లఎద్యాపరిశ్రమమూ, ఆంగ్లుల ఆచాత వ్యవనోరాల నొదందటోూ, నార 
రాజకీయ సాంఘిక పరిజ్ఞానమూ, తన్నో ఒప్పో కొంత స్వదేశ నిదేశాలరు సంబంధించిన 
చరిత్రజ్ఞానమూ, స్వదేశ స్వభాషాభిమానము, తన్మూలాన మన పరాశ్రయస్టితీ 
జనసంఘంలో ఉన్న లోపాలూ, వాటిని సవరించుకోడానికిన్ని సిదేశాలతో సాటీగా 
వుందామనేదానికిన్ని తగిన యత్నమూ, ఇత్యాదులు మనలో అంకురించినవి 
ఇంతవరకూ అన్నీ సుగుణాలే అని చెప్పవచ్చు. కాని సుఖదుఃఖాలూ శీతోష్టాలు 


ప్రధమభాగము 151 


మొదలైన వ్వంద్వాలలాగునే, యీ సుగుణాలతోపాటు కొన్ని దుర్గుణాలు కూడా 
మనకు అంటుకున్నవి. ఐచ్చికంగానో నిర్బంధంగానో అబ్బిన విదేశీయ ఆచారవ్యవహార 
భాషాసంపైదాయాలు మంచివనే ఒక న్యామోహం, సజాతి దూషణం, పరజాతి 
కీర్తనం ఆత్మివిశ్వాసశూన్యతా, నిత్యశింకితానస్థా, నీటినన్నిటినీ మించిన దారిద్ర్యం, 
ఆ దారిద్ర్యంలో మునిగి పరస్పరావిశ్వాసాలతో నిండిన అప్రయోజకములైన కుల 
ద్వేషాలు, స్వార్థపరత, అందుకై తన్నుగాని, తన దేశాన్నిగాని, జాతినికాని బలిపెట్టే 
అసభ్యమైన త్యాగం, యిత్యాదులు ఆగుణాలతో అంటుకున్న శాశ్య్వతదోషాలు. 
వీటినన్నిటిని (ప్రతిబింబింప చేసేది నవ్యసాహిత్యం”. శాస్త్రిగారి వివరణము దాదాపు 
సమ(గ్రము. 

చః నిర్వచనాలలో సూచించిన మార్పులు ఉన్నవి అనుకోండి. వానిపైన 
అభిమానాన్ని అనుసరించి వ్రాసేనానికీ విమర్శిస్తూ వ్రాసే వానికీకూడా ఈ నిర్వచనము 
ఎర్తిస్తున్నది. కాబట్టి తదభిమానముతో (వ్రాసే వీరేశలింగము పంతులు మొదలైనవారి 
వ్రాతలూ, మన సాంప్రదాయాన్ని విమర్శించి దానిలో ఉన్న నిగ్గును చూపే వ్రాతలూ 
కూడా నవ్యసా-హిత్యములో చేరునని నామనవి. వ్యావహారిక భాషావాదములో, 
ఆనిరసనమూ, దానికి సమాధానము కూడా భాగాలు కదా! సంప్రదాయ 
విమర్శకుల (వ్రాతలవలెనే, వపూర్య(ప్రత్యయ రక్షకాలైన (వ్రాతలూ కూడా 
నవ్యసాహిత్యములో చేరునని నా మనని. వ్యావహారిక భాషావాదములో, ఆనిరసనమూ, 
దానికి సమాధానము కూడా భాగాలు కదా! సంప్రదాయ విమర్శకుల వ్రాతలవలెనె, 
పూర్వప్రత్యయ రక్షకాలైన వాతలూ కూడా తదంతర్భాగాలే! మల్లాది సూర్య 
నారాయణశాస్తిగారి వ్యాకరణము నన్యాం(ధ్రసారస్వత భాగమైనప్పుడు ఆకాలములో 
వ్రాయబడిన ఉదాత్తరచన లేలకావు? వజ్ఞల చిన సీతారామస్వామిశా స్తిగారి 
'నైయాకరణ పారిజాతము' కూడా నవ్య సారస్వతాంతర్భూతమనని నా ఆశయము. 


యువకులు - భావపరివర్తనము : 
ఆం(ధుల చరిత్ర చూస్తే మొదటినించి ఆంధ్రులు స్వతం(త్రులూ, 
శృంగారకళా(ప్రియులుగా కనిపిస్తారు. ఈ స్వతంత్ర చిత్తవృత్తి అన్ని శాఖల్జా 


152 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కనిపిస్తుంది. స్వాతంత్ర్యము కోసము తల్లిదండ్రులను కూడా విడవటానికి 
వెనక్కుతీయరు. అట్లాగే తమ సోదరులైన ఆర్యులలోనించీ విడిపోయి వచ్చినారు. 
తర్యాత ఆర్యుల మతము వదలి దక్షిణ హిందూ దేశమతాలను స్వీకరించినారు. 
బౌద్దము అత్యంత వ్యాప్తి పొందినది వీరిలో. మొదటినుంచీ పాడిపంటలు 
కలవారౌటచేత నదీతీరాలనే నివాసముగా చూచుకున్నారు. అజంతా, ఎల్లోరా, 
అమరావత్యాదుల్లో తమ కళాభిజ్ఞతను చూపినారు. ఆ స్వాతంత్ర్యమూ, కళాదృష్ట 
ఇప్పుడు మళ్ళీ తలయెత్తినవి. నవ్యత అంటే ఉప్పొంగిపోయే గుణమాం(ధ్రులకు 
సహజము. ఈ నవ్యత ఇప్పుడూ (ప్రతి విషయములోనూ వ్యక్తమవుతున్నది. 
ఎక్కడైనా ఒక నవ్యత కనపడ్డదీ అంటే చటుక్కున పట్టుకుంటారు ఆంధ్రులు. 
ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి : 


“ఆంగ్లభాష ద్యారా మనవారి (కులపతులూ, తల్లిదండ్రులూ) అనుమతితో 
మనం అనుభవానికి తెచ్చుకున్న స్వదేశీయ విదేశీయ చరిత్రజ్ఞానమూ, మన 
విద్యాలయాల్లో మన అధ్యాపకులు బోధించి మన మనస్సున కెక్కించిన విదేశీయ 
సారస్వతాలూ, అందలి కళానంపదా, కవిత్వశోభా, సాంఘఫుకవ్యవస్సలూ, 
ఉన్నతసాధనాలూ, ఆత్మజాత్యభిమానమూ, మాతృభాషా ప్రీతి, ఇత్యాదులన్నీ కలిసి 
మన వేషంలో భాషలో, మాటలో మంతిలో, ఆచారంలో వ్యవహారంలో, ఒకటేమిటి, 
అన్ని విషయాల్లోనూ, ఇంతవీ అంతవీ అనికూడా చెప్పడానికి సాధ్యంకాని మార్పులు 
తెచ్చిపెట్టినవి. ఈ మార్పులు మాత్రమేగాక, ఇంకా ఖండఖండాంతరాల్లోనిని, 
క్షణానికి వేలకొద్దీ మైళ్ళవేగముతో అభివృద్దిపాందిన విజ్ఞానాన్ని గురించిన వార్తలు, 
మనకెప్పటికప్పుడు తెచ్చి గుమ్మములో వినిపించే దినపత్రికలూ, వారపత్రికలూ 
మాసపత్రికలూ మొదలైనవన్నీ వెలిసినవి. ఇంకా యెన్నో వెలుస్తున్నాయి. ఏపాటి 
దృష్టి కలవారికైనా అవి కనిపిస్తవి. 

ఇంతటి విశ్వవిజ్ఞానాన్ని గురించి నిరంతరము నింటూ, కండ్లతో కంటూ 
ఉన్న నేటి యువకజీవితం; తత్రాపీ స్వజాతీ, స్వభాషా, స్వీయ విజ్ఞానం, ఏ పరిమితిలో, 
యేపాటి సుస్టితిలో ఉందో, స్యానుభూతాంగ్ర విజ్ఞానంతో పోల్చి చూచుకొన్న యువక 


ప్రధమభాగము 153 


జీవితం; అఖిల (ప్రపంచంలోనూ తమ స్థానం యేదో తేల్చుకోవాలనే ఉత్సాహ 
వ్యగ్రత గల యువకజీవితం; జొదాసీన్యం వహించి ఉండగలదా? ఉండజాలదుకదా? 
ఎద్దలు అనుమతించినా, అనుమతింపకున్నా, తమ ప్రయత్నం నెగ్గినా, నెగ్గకున్నా, 
మనుష్యులై పుట్టినందుకు, అందులో ప్రపంచజ్ఞానాన్ని రుచి చూచినప్పుడు తమ 
భాషలోకూడా అట్టి విభవాన్ని ఏల నెలకొల్పకూడదు? ఇది యీ యిరవైయో 
శతాబ్దిలో పడ్డ (ప్రధానబీజం.” ఈవిధముగా నాటబడిన బీజాలు అప్పటి 
ఆం(ధయువకులలో కూడా పొటమరించినవి. 

1912 సంవత్సరము నాటికి పూర్వమే మెట్రిక్యులేషన్‌ పోయి స్కూలు ఫైనల్‌ 
పరీక్ష వచ్చినది. ఎఫ్‌.ఏ. పోయి ఇంటర్మీడియేట్‌ వచ్చినది. ఇదే ప్రకారము యువకుల 
చిత్తవృత్తులలో కూడా మార్చు వచ్చినది. (ప్రతి విషయములోనూ సౌలభ్యము కొరకు 
యత్నించటము కనపడుతున్నది. 

మద్రాసులో విక్టోరియా హాస్టలులో ఉండే విద్యార్థులలో ఒక బృందము 
ఉండేది. వారు అప్పుడప్పుడూ కలిసి నూతన సారస్వత మార్గాలనుగూర్చి 
చర్చించుకుంటూ ఉండేవారు. ముఖ్యముగా వీరికి రెండు విషయాలలో మార్పు 
కావలెనని తోచినది. (1) సలక్షణమైన విమర్శనము తెలుగులో రావడము. (2) భావ 
ప్రధానముగా ఖండకావ్య నిర్మాణము; విమర్శనము పెరిగితేనేగాని వాజ్యయవికాసము 
పెంపొందదనుకునేవారు. ఎప్పుడూ గతానుగతికముగా పద్యాలూ, కావ్యాలూ 
(వాయటమువల్ల సారస్వతమంటే అభిరుచి తగ్గినదని అందుచేత చిన్న కావ్యము, 
దానిలో భావప్రాధాన్యము, కవి స్వానుభవ ప్రదర్శనము, ఈ రెండు మిళితముచేస్తే 
బాగుండుననీ వీరు వాదోపవావాలు చేసుకుంటూ ఉండేవారు. ఈవిధమైన 
చర్చలకు విక్టోరియా హాస్టలులో వింజమూరి రంగాచార్యులుగారి గది కేంద్రముగా 
ఉండేది. అక్కడ (ప్రయాగ రాఘవయ్య, రంగాచార్యులు, నేను, స్వయంపాకుల 
సీతారామమూర్తి చర్చించుకూంటూ ఉండేవారము. బసవరాజు అప్పారావు, పాటిబండ 
అప్పారావు, కోలవెన్ను రామకోటేశ్వరరావు మేమంతా కలుస్తూ ఉండేవారము.* 
విరంతా యధాశక్తిగా సారస్వతసేవ చేసిన వారే! చేస్తూఉన్నవారే! 


₹ వేలూరు చందద్రశేఖరంగారు కూడా మాతో సంపర్కము ఉన్నవాడే! 


154 నవ్యాంధ్ర సాహిత్య విధులు 


వింజమూరి రంగాచార్యులుగారు ఆనాటి చెన్నపట్నములో చదువుకునేవారి! 
కొంతవరకు గురుపీరము. 'ఆంధ్రభారతి'లో అచ్చు అవుతూ అప్పుడే వచ్చిన 
గురజాడ అప్పారావుగారి పాటలూ ముత్యాల సర్గాలూ చూస్తే ముగ్దుడైపోయి 
వానివలె ఆయన కొన్ని పాటలు రచించినాడు. 3 శయన చాలా వ్రాసినాడు గాని 
(ప్రకటించలేదు మేము కలిసి విమర్శన విషయమై చేసిన కృషిని గూర్చి తర్వాత్ర 
(వ్రాన్తాను. 

అప్పటికే రాయప్రోలు సుబ్బారావుగారు “అలిత” వ్రాసినాడు. దీనిలో 
చాలా మందికి నూతనమార్గము పొడకట్టినది. కనిగారి భావ్యభివృద్ది యొక్క, 
భావ్యాదర్శాల యొక్క బీజాలిందులో ఉన్నని! ఈ గ్రంధాన్ని యువకులంతా 
పరించినారు. మామండలిలో స్వయంపాకుల సితారామమూర్తి కొంచెము కనితాశి 
కూడా కలవాడు. సుబ్బారావుగారంటే చాలా అభిమానమూ, ఆదరమూను. తాను 
కూడా ఆయనవలె వ్రాయవలెనని యెన్ని మారులో యత్నించినాడు. ఆంజనేయులే 
కదా లంకదాటగలడు! 

ఇట్లాగు యువకులలో నూత్న చైతన్యము ఆదినములలో అంకురించినది, 
తరువాత కాలములో రాబోయే నవ్యసాహిత్యానికి బీజమిలా ఆనాటి యువకుల 
రచనలలో నాటుకున్నట్లు తెలుసుకున్నాము. 


త. a అవల జా కాకా = "wm ఎ - = కలి లా గానా వానో 


* కాని నాకప్పటికి నూతన మార్గముమోద ప్రత్యయము కలగలేదు 


నవ్యాంధ్ర సాహిత్య వీఢులు 
1 
నవ్యనాహిత్యానికి మూలస్తంభాలు 


ప్రతి ఉద్యమమూ కొన్ని మూల స్తంభాల మోద ఆధారపడి ఉంటుంది. 
అట్టి విషయాలు దేశకాల పాత్రాలమోద ఆధారపడి ఉంటవి. యువకులలో 
భావపరివర్తన మెలా జరిగినదో చూచినాము. దానికి ఆంగ్లభాషా సారస్వత 
సంపర్కము మూలకారణమని కూడా గమనించినాము. పరిస్థితులను అనుసరించి 
అట్టి ఉద్యమాలకు నాయకత్వము వహించటానికి బయలుదేరుతారు. ఉద్యమము 
యొక్క నడక వారి తర్కశక్తిపైనా, పట్టుదల పైనా ఆధారపడి ఉంటుంది. తత్కాలములో 
వారి మాటలూ, చేష్టలూ విప్రవమువలె కనపడతవి. కాని వానిలో ఉన్న నైతిక బలాన్ని 
అనుసరించి అఐ నెగ్గుతవి. ఒక్కొక్కప్పుడు నైతికబలము లేని విషయము కూడా 
నెగ్గినట్టు అగుపించినా క్రమముగా తిరిగి సంస్కృతిని సంప్రదాయాన్నీ అనుసరించి 
ఉద్యమము సరి అయిన (త్రోవలో పడుతుంది. 

ఈ ఉద్యమానికి మూల స్తంభాలు నాలుగు. 

(1) గిడుగు రామమూర్తిగారి భాషాసంస్కార వాదము. 

(2) రాయప్రోలు గ"జాడల ఉపజ్ఞ్జకమైన ఖండ కావ్యగీతికా రచన. 

(3) కట్టమంచి రామలింగారెడ్డిగారి “కవిత్వ తత్తవిచార!రచన. 

(4) సాహితీసమితి పత్రికా ప్రచారము 

ఈ నాల్ను కాలాన్నిబట్టి ఒకటి తర్వాత ఒకటి వచ్చినవికావు. మొదటి 
రెండూ దాదాపు ఒకే కాలములో పుట్టి పెరుగుతున్నవి. ఏటికి కొంచెము తర్వాత 
రచింపబడినది “కవిత్వతత్త విచారము. తరువాత వ్యాపనానికి కొన్ని సంవత్సరాలు 
పట్టినది. తుదకు సాహితీసమితి స్థాపించబడినది. తరువాత కొలది దినాలకు పత్రిక 


156 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వెలువడినది. ఈ నాలు విషయాలు కలిసి నవ్యసాహిత్యానికి ప్రైర్యాన్ని యిచ్చినవి, 
గ్‌ డ్డి యము 
నిని ఆనుపూర్విగా వివరినాను. 


గిడుగువారి భాషాసంస్కారము క 


"All new literary movements originate in dissatisfaction of the past 
and aim at turning over new leaf, which in the case of poetry means an attempt 
to return to the method and manner of ordinary speech " -Martin Gilkes 


మనదృష్టి కొంచెము వెనుకకు మరలించవలె. కాల్‌ డ్వెల్‌ వల్ల అప్పటివారిలో 
కొందరికి (ద్రావిడ భాషలు సంస్కృతభవాలుకావని గట్ట అయినది. “కార్టైలు(గానురు 
చదివి (ద్రావిడ భాషల సంప్రదాయము తెలుగుకు నానితోగల సంబంధము, 
ఒకవైపున భాషాశాస్తమనే పేరుతో బయలుదేరినది. “శాస్రానికి అచ్చముగా శ్రీ 
గిడుగురామమూర్తి పంతులుగారు ఆచార్యుడైనాడు, అనినారు నిశ్చనాధనారు. 


భాషా విషయములో పరిశోధనలు దేశమంతటా (ప్రారంభించినారు. తమిళ 
భాష పదజాలాన్నిబట్టి వ్యాకరణాన్నిబట్టి యీ (ద్రవిడ భాషలో వయోవృద్దగా 
కనపడనది. కొందరు తమిళ సోదరులు పరిశోధించి తమిళమే సమస్త ద్రవిడ 
భాషలకు తల్లి అని వ్రాయటము సాగించినారు. వారి తమిళ భాషలో 'సంగం' 
వాజ్మియమున్నదని, దానిని పరీక్షచేస్తే చాలా ప్రాచీనమనీ, చెప్పటము మొదలు 
పెట్టనారు.* 1904-5లో బెజవాడలో మాణిక్యనాయకారని ఒక యింజనీరుండేవాడు, 
ఆయన పరిశోధనచేసి సమస్త ప్రపంచలిపులు తమిళలిపిలో నుంచే వచ్చిననియని 
ఉపన్యానాలిచ్చి నాడు. 

ఈ ద్రావిడ భాషాచారిత్రక పరిశోధన చేసిన వారిలో ఒకడు పి.టి. 
శ్రినివాసయ్యంగారు. ఈయన 1905-6 ప్రాంతములో విశాఖపట్నము కాలేజీ 
ప్రన్సిపాలుగా ఉండేవాడు. ఆయనతో సమావేశము కలిగినది గిడుగు రామమూర్తి 





* ఈ విషయాన్ని గూర్చి డాక్టరు నారాయణరావుగారు ఆం(ధ్రస(త్రిక (ప్రమాది ఉగాది 
సంచికలో వ్యాసము (వ్రాసినారు 


* అట్టి ఉపన్యాసము నా చిన్నతనములో నేను ఒకటి విన్నాను. 


ద్వితియభాగము 157 


పంతులుగారికి. ఏరికి తోడైనాడు$ గురజాడ అప్పారావుగారు. ఈ త్రిమూర్తులు 
ఏకీభవించినారు. తెనుగు భాషను సంస్కారము చెయ్యవలెనని పూనినారు. 
గిడుగువారు అప్పటికే (1892) తన సవర భాషా పరిశోధనము సాగించి ఆ భాషకు 
వాగనుశాసనుడైనాడు.* సవర-తెలుగు, తెలుగు-సవర నిఘంటువులు, సంపాదించి 
సం(ప్రతించి సవర కధలు, పాటలు అనేకములు రచించినాడు. 1913లో వీరి సవర 
[గ్రంధాలు ప్రభుత్వమువారు (ప్రకటించినారు... వీరినెట్లాగైనా సత్కరించవలెనని 
తలచి ప్రభుత్వమువారు వీరికి 1913లో 'రావుసాహెబ'న్న బిరుదు అను గ్రహించినారు. 


ఈయనలో భాషాపరిశోధన బీజాలు సహజముగా ఉన్నవి.@ సంస్కృత 
భాషా సంప్రదాయాలు తెనుగుకు తెచ్చి పెట్ట, వెనుకటి వైయాకరణులు భాషకపకారము 
చేసినారని ఈయన గట్టిగా నమ్మినాడు. భాషావేత్త కాబట్టి, స్టిరమైపోయిన 
సంస్కృత భాషా మర్యాదలు గచ్చద్భాష అయిన _నుగుకు పనికిరావనే వాదము 
లేవదీసినాడు. వెనుకటి గద్య (గ్రంథాలన్నీ అవలోడనము చేసినాడు. చిన్నయ్యసూరి 
నీతిచం(ద్రికను ఎత్తుకున్నాడు. తర్యాత చిన్నయ్యసూరి ననుసరించి పండితులు 
వ్రాసిన గద్యనుకూడా పరామర్శించి నాడు. వ్యాకరణానికిన్నీ, భాషకున్నూ, అంతరమెత్తి 
చూపినాడు. తుదకు చిన్నయ్యసూరి వ్యాకరణ ప్రకారము చిన్నయ్యసూరే (వాయలేదని 
రుజువుచేసినాడు. ఈయన దృష్టి గద్యము మోదికి ఎక్కువగా పోయినది. 





$ “బాల్యావస్టలో శ్రీ విక్రమదేవవర్మగారున్నూ మా తండ్రిగారున్ను కలసి మెలసి 
ఆడుకుంటూ ఉండేవారు. విజయనగరము బడిలో చదువుతూ ఉన్నపుడే మా తండ్రిగారికి 
కొందరితో మైత్రి కుదిరినది. అందులో వీరికిని గురజాడ అప్పారావు గారికిని కుదిరిన మైత్రి 
అత్యధికంగా ఉండేది.” -సీతాపతి. 


*# “రామమూర్తి పంతులుగారు సవర భాషకు నిఘంటువొకటి నిర్మించినారు వాజ్మయము 
మాట అటుంచి లిపియేదియులేక బహుముఖములు గానున్న యీమాటలిక భాషలోని శబ్దముల 
స్వరూపమును అర్హమును నిర్ణయించుట కడు దుష్కరమైన కార్యము. ...గుణదోషములెట్టున్నను 
యీయుద్యమమే మిక్కిలి ప్రశంస్యము. 

-జయంతి రామయ్య పంతులు, ఆంధ్రసాహిత్య పరిషత్స(త్రిక సం.28 సం.5. 

@ గురజాడవారూ, గిడుగువారూ, వారిశిష్యులూ ఒక పది సంవత్సరములపాటు జరిపిన 
ఘోరసం(గ్రామము వర్ణించడానికి ఇది సమయముకాదు. వారు అంతకుముందూ, ఆ పది 
సంవత్సరములూ పడ్డ ( (శ్రమ, ఖర్చుపడ్డ సామ్ము, పొందిన పరాభవములూ పరమేశ్వరునికే ఎరుక, 
అయితేనేమి జయము పొందగలిగారు. -భారతి, 1934 సెప్టెంబరు. 


158 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈ కాలములో జరుగుతున్న కొన్ని (క్రొత్తమార్సులు చెప్పటము అవసరము. 
సామాన్యవిద్య ప్రజలలో వ్యాపించాలని నాయకులు చెప్పటము మొదలుపెట్టినారు. 
గోక్షేగారు తమ నిర్బంధ (ప్రారంభ నిద్యాశాసనాన్ని ఉపసాదించి దేశమంతట 
(ప్రచారము చేసినాడు. మొత్తముమోద సామాన్య (ప్రజలలో ఏ అ lee 
ప్రతివారి ఆశయమైనది. సామాన్య ప్రజలకు (గ్రాంధిక భాషలో వ్రాసే గ్రంధాలకంటె, 
వారు ప్రతిదినమూ వినే వ్యానహారికములో వ్రాస్తే సులభ([గ్రాహ్యమౌతని. పండితులైన 
వారు తమ భాషా ప్రపంచములోనే తాము ఉంటారు గాని వారికి జనసామాన్య విద్య 
అంటే అంత (శ్రద్దలేదు. పైపెచ్చు సండితులకూ సామాన్య ప్రజలకూ మధ్య 
అంతరము పెరగటము మొదలుపెట్టినది. నీజ్ఞానము అందరికీ అవసరమే! 
ప్రజాసామాన్యములో ఇప్పుడున్న స్వల్పవిజ్ఞానము వారికి సులభ(గ్రాహ్యమై, ప్రతిదిన 
రన. ఉన్న పాటలయొక్కా సద్యాలయొక్కా ఫలమని పంతులుగారు 

నిపెట్టినారు. అదే వీరి అభిప్రాయాలకు (పేరకము. చిన్నప్పటినుంచి అడవిజాతి 
అయిన సవరులకు చేసిన వీరిసేవ, వీరికి అభిప్రాయాన్ని గట్టిపరిచినది. సవరభాష 
వదిలి తెనుగుపైన దృష్టి చొప్పించినాడు. కాల్‌చ్వెల్‌గారి ఆంధ్రభాషాతత్వరహస్యము 
ఈయన అభిప్రాయానికి తోడ్పడినది. తెనుగు సారస్వతముల్‌ జటిల సంస్కృతపద 
భూయిష్టమైన భారతము ఈయన విమర్శనకు గురిఅయినది. కాని బొత్తుగా 
సంస్కృతాన్ని త్రోసిరాజనటము ఈయన ఉద్దెశ్యము కాదని తలుస్తాను. సామాన్య 
వ్యవహారములో ఉన్న సంస్కృత పదాలు వాడటానికి ఈయనకెట్టి అభ్యంతరము 
లేదు. ఈయన వ్రాసినాడు. వ్యాకరణము ఈయనకు భాషను కట్టే శృంఖలగా 
కనపడినది. వ్యవహారములో ఉన్న తెనుగు భాషా రూపాలన్ని ఈయనకు (గ్రాహ్యాలే! 

ఈ కాలములోనే కర్టన్‌ (ప్రభువు బెంగాలు రాష్ట్రాన్ని ద్విధా విభజించేటప్పటికి 
బెంగాలు ప్రజలకు కోపమువచ్చి ఆందోళనము మొదలుపెట్టినారు. ఆ ఆందోళన 
మాడు: రూవాలు వారిదినదిః 

1. స్వరాజ్యవాంఛ. 

2. స్వదేశవస్తుప్రేతి - విదేశవస్తు బహిష్కారము. 

3. జాతీయ విద్యావశ్యకత. 


ద్వితియభాగము 159 


వీనిలో మూడవదానికి స్వరాజ్యకాంక్ష దోహదమైనది. దానితో స్వభాషలమిద 
అభిమానము జనించినది. బంగాళానించి ఈ ఆందోళనము యావద్భారతదేశానికీ 
న్యాపించినది. ఆం(ధ్రదేశము కూడా కలవరము చెందినది. (ప్రచారము 
చెయ్యవలసినచ్చినది. (ప్రజాసామాన్యానికి న్యావహారికములో ఉపన్యాసాలియ్యవలె. 
ఈ విషయము కూడా తత్కాలనులో వీరి ఉద్యమానికి సహాయపడినది. 

-ఈ+ ఉద్యమానికి సరి౭కౌమముగా ఆం(ధ్రోద్యమము వ్‌ కస పుట్రైవిజాలు 
పడినవి. ఆంధ్రులు అంవదేశ సంపర్కముచేత సంస్కృతిలోనూ, ఆర్డికముగానూ, 
ష్టపదురున్నాంని నాయకులంతా గమనించి ఆంధ్ర రాహ్టాందోళన స్రారంభించినారు. 
నిక కూడా ప్రచారము కావలె. అందుకు జననామాన్యము దగ్గిరికి వెళ్ళవలె. కాబట్టి 
meres భా శానశ్యకత కలిగినది, *ఇవన్ని కారణాలే అయినప్పటికీ పంతులవారిని 
డైలెసెంచనది నిజమైన (పైజాసనేచ్చే అని చెప్పఎలె. “ప్రజలలో వ్యాపించినలసిన 
పద్య. ఈకాలానకి సనికిరాని (ప్రాచీన కావ్యాలు, న్యాకంణాలు చదివించడనమునల్ల 


రాదు” అని వ్రాసినాడాయన ఒకమారు. “ప్రజలలో విద్య న్యాపిస్తేనేకాని సంఘము 


చ 


కృద్దిల్‌'కి రాదు అనినాడు మరి ఒకమారు. 


జీవద్భాషకుచుట్టూ కట్ట కట్టడము ఎవ్వరికీ సాధ్యమువాదు. అట్టి భాసకు 


u) ఈ 
శాశ్వతమైన వ్యాకరణము (వాయటమను కట్ట కట్టడము వంటిదే! అంతేగాక 
మాటలాడి భాషే నేర్చుకోవలసిన భాషైతే, ఆ భాషలో న్వాకంణాన్ని యెంత 


రుక్కు పెట్టినా, వ్రాయనలసివచ్చి నప్పుడు వ్యావహారిక భాషే సులభిముగా వస్తుంది 
ఈ సంగతి నిజమని పంతులవారు పండితుల అందరివాతలలోనుంచి చూపినారు. 
ఈక్రింది వాక్యము పంతులవారిది. 





* ఈ ఉద్యనును ఒక్క మన భాషలోనేగాక అనేక దేశభాషలల్‌ కలిగినది. చూడండి. 

"The present day literary Bengali 1s often nothing but Calcutta collo- 

qual, with only a few archaic inflections of the verb, it is freely used in 

literature especially in poetry, drama and fiction, and therc 13 a strong body of 

writers who advocate the suppression of old literary language by this living and 
vigorous form of Spoken Bengali." 

(Bengali Phonetics) by Dr. 5. K. Chatterjee 











160 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“మహామహోపాధ్యాయ కొక్కొండ వెంకటరత్నంపంతులుగారికీ, రావు 
బహద్దరు కందుకూరి వీరేశలింగం పంతులుగారికీ (గ్రాంధికాంధ్రభాష రాదనీ, వారి 
(గ్రంధాలలొవున్న తప్పులు చూపించారు కళాప్రపూర్ణులయిన వేదం వెంకట్రాయశా స్త్రి 
గారు. వారు తప్పులు ఒప్పులుగాను, ఒప్పులు తప్పులుగాను చెనవ్సారని చూపించి, 
హైబన (గ్రాంధికాంధ్రభాష వారికి బాగా పట్టుపడలేదని నేను రుజువు చేశాను”. 
ఈనిధముగా సందితులే గ్రాంధికాంధ్రము (వ్రాయలేరని, అట్టి స్టితిలో పామరులు 
(వాయలేకసోనటము విశేషముకాదనిన్ని, కాబట్టి వ్యావహారికమే (గ్రాహ్యమనిన్నీ, అలా 
దాన్ని అనుసరించటము సహజమైన జీవద్భాషాసంప్రదాయమని, పంతులవారి 
వాదము. (స్రజాసామాన్యపరనానికి వ్యావహారికములో (గ్రంధాలు వ్రాయాలనీ, వారు 
కూడా ఆ భాషను వ్రాయటానికి చదవటానికీ సమర్ద్హులుకావాలనీ ఆయన చెప్పినాడు. 

ఈవిధముగా అప్పారాయ సహాయముతో ఈ వాదము లేవదీసినాడు. 
టం(ధ్రచేశములో ఈయన కెట్టి ప్రోత్సాహము కలగలేదు. ఆయనే ఒకచోట, 
"మొదట నేను నామిత్రుడగు గురజాడ అప్పారావూ, మాకు తోడుగా మరి యిద్దరు 
మూత్రము తూ ఉద్యమము ప్రారంభించాము” అని వ్రాసినాడు. ఒకవైపునుండి 
సండితిబృందము అంతా ఈ “రాక్షస కృత్యాన్ని” ఎదుర్కోడానికి నడుము బిగించినారు. 
నీరిరో జయంతి రామయ్యపంతులుగారు ముఖ్యుడు. ఆయన అధికారములో 
ఉన్నవాడు. అప్పటికే తెనుగులో పండితుడూ పరిశోధకుడూ అనిపించుకుంటున్నాడు. 
ఆయినకు అధికారము ఉన్నది కాబట్టిన్ని, ఇది సహజముగా తమ కయిష్టమైన 
సంస్కారము కాబట్టిన్ని, పండితులందరూ ఆయన పక్షమే అయినారు. 
రామమూర్తిగారు విశ్వవిద్యాలయాలలో కూడా వ్యావహారికభాషకే (ప్రాముఖ్యము 
ఇయ్యివలెనని, అట్టి గ్రంధాలే పార్యగ్రంధాలుగా నిర్ణయించవలెనని పట్టుపట్టినాడు. 
వీరితో కొంతమంది పార్య(గంధనిర్ణయసభలో మెంబర్జుగా కూడా ఉన్నారు. 
శ్రీనినాసయ్యంగారూ, అప్పుడు విశాఖపట్నములో విద్యాశాఖాధికారిగాఉన్న యేట్సు 
అనే దొరగారూ వరికి పట్టుకొమ్మలైనారు. మొత్తముమోద అందరూ ఆలోచించి 
వేదము నెంకటాచలయ్యగారు వ్రాసిన “విధి లేక వైద్యుడు” అనే వ్యావహారికములో 
(వ్రాసిన షెరిడన్‌ నాటకపరివర్తనాన్ని పార్య్యగ్రంధముగా నిర్ణయించినారు. దానిమోద 


ద్యితీయభాగము 161 


వాదోపవాదాలు జరిగినవి. శ్రినివాసయ్యంగారు ఆంగ్లభాషలో "Life or death, a 
plea for vernaculars" అనే (గ్రంధాన్ని రచించి ఈవాదానికి సాయపడినారు. 
మొదట ఒకరిద్దరైనా తర్వాత విశాఖపట్నము కాలేజీ (ప్రాత విద్యార్దులలో ఆంధ్ర 
భాషాభిమానులూ ఇంకా కొందరూ వీరికి తోడుపడినారు. 

1911 “ఆంధ్రసారస్వతసంఘ” మొకటికూడా స్టాపితమైనది. అప్పుడు 
పనిచేసినవారిలో సెట్టి లక్ష్మీన్ససింహముగారూ, బుర్రా శేషగిరిరావుగారూ, (1885- 
1941) కిళాంబి రామానుజాచార్లగారివంటివారున్నారు. అప్పుడు ఇక ఊరుకోవడము 
పనికిరాదని రామయ్యపంతులుగారు, ఆం(ధ్రసాహిత్యపరిషత్తు అని ఒక సంస్లను 
స్తాపించి ప్రచారముచేస్తేనే గాని విలులేదని అట్టిదాన్ని ప్రారంభించినాడు. ఈపరిషత్తు 
ఏటేటా ఒక పట్టణములో సాంవత్సరిక సభచేసి ఈ వాదములో నడుముకట్టుకొని 
పోట్టాడేది. మొదట “వ్యావహారిక” పదము అంత యెక్కువగా (ప్రచారములో లేదు. 
“గ్రామ్య” పదముతో ఈవాదానికి నామకరణము చేసినారు రామయ్యపంతులుగారు. 
“గ్రామ్య'"శబ్దము చెడ్డది కాబట్ట గ్రామ్యభాషా' ప్రచారము ఈ సంస్కర్తల యొక్క 
ఉద్దేశ్యమని ప్రజలతో చెప్పితే, అట్టి చెడ్డభాషను ఎలాగైనా సంహరించడములో 
వారెంతో తమకు తోడౌతారని విరి ఆశయము. వాదము లేవదిసిన గిడుగు వగైరాలు 
-వ్యావహారికభాషు' అంటే, జయంతి ప్రభృతులు “గ్రామ్యభాష' అనినారు. ఇప్పటికీ 
యీవాదానికి అక్కడక్కడా అడ్డము తగులుతూ ఉండేవారంతా “గ్రామ్య శబ్దమే 
వాడుతూఉంటారు. కాని వాదము చాలా బలము చేకూర్చుకొనినది. ఈ కాలములో 
వీరిని బహిరంగసభలో గెలవలేమని పండితులంతా తోకలుముడుచుకొనినారు. 
ఈ వాదము యొక్క పోకడకూడా చూస్తే మొదట ప్రాభించినప్పుడు ఉన్నంత 
విష్టవముగా సాగడములేదు. రామమూర్తి అప్పారావుగార్లు మొదట యీ ఉద్యమము 
ప్రారంభించినప్పుడు వారికి సారస్వతముతోనూ, రసముతోనూ, కావ్యత్వముతోనూ 
పని యెక్కువగాలేనట్టు తోస్తుంది. భాషే ముఖ్యముగా కనపడినది. (గ్రంధాలు 
మంచివా అనే ఆలోచన అక్కరలేదు. వ్యావహారికములో వ్రాస్తే సరి. అప్పారావుగారు 
రసికుడు కాబట్ట, తర్వ్యాతనైనా యీ సిద్దాంతాన్ని కవిత్వానికి పట్టించడానికి 
ప్రయత్నించినాడు. కాని రామమూర్తిగారు కేవలము “వైయాకరణి” కాబట్ట ఆభాష 


162 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


(వ్రాస్తేసరి, భావముతో పనిలేదాయనకు; ఇదికూడా వెనకటి ఛాందసపండితుల 
ఫక్కీయే కొంతవరకు. వారూ భాషకే ప్రాముఖ్యము ఇచ్చినారు. రామమూర్తిగారూ 
అంతే. దొంగను దొంగే పట్టవలె కాబట్టి వారి వాదాన్ని వారి ఉపకరణాలతోనే 
డీకొనినాడు. ఇది సమంజసమే 

ఈ వాదాన్ని బాగా పరీక్షిస్తే దీనిలో మూడు అంతస్తులు కనపడతవి 
మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగా రీ సంగతిలో నాకు సాక్ష్యము. 

“వారి వాదము మెదటినుంచి కొన్ని సింవత్సిరములు దేశములో భాష 
వాడుకలో నున్నట్లే వ్రాయవలె నన్నంత తీవ్రముగా నడిచీనది.” ఇది మొవటిమెట్టు. 

“తరువాత భాషాసంప్రదాయ నిమర్శనలన్నమై, ్రాచీనార్యాచీన కని 
('ప్రయోగములకు సరివచ్చు నిష్టవ్యవహారములోని నెట్టములు రచినయుంచు 
(గ్రాహ్యములనుచు, ప్రమాణ (ప్రదర్శినపూర్వకముగా ఎద్బంభించినది." 

ఇది రెండోమెట్టు. కాల్‌డ్వెల్‌ సిద్దాంతి మెక్కడ సనిచేసినది. నాదము 
నియమాల ననుసరించినది. నాదానికి దారి యుర్సడినది కని ప్రయోగాలకూ, 

(ప్రస్తుత శిష్ట ష్టవ్యవహారానికీ, కాలానుసారముగా ల సంస్త్పంసంబంథధను 

కలిగించి వాదానికి స్టాయిత్వమిచ్చి నారీ మెట్టులో 


“పిదప భావాసంస్కారము, భానాసంప్రదాయము, అను శెంటిన 

హెతుకముగా, సోదాహరణముగా విశదీకరించుచు, శిష్టుల వాడుకలోని భాష 

కెప్పటికప్పుడు ఆనాటి (గ్రంధములలోని భాష దగ్గరగా నుండవలెనన్న మతమును 
స్టాపింపబూనినది.”* 

ఇది చారిత్రక పద్దతి. ఈవిధముగా సెరిగిన వాదానికి ఎప్పటికి దుర్చలము 

అనెది ఉండదు. సంప్రదాయానికి కూడా చోటు నచ్చినది. ఈ రెండూ అనగా 


జర ల ల నా లన చ ఇకా కాలా... దనన నాగానాం సర్టాలుతతనాన లు కా ాజాజనాా దా. 


* all poetry, so long as it remains alive and vital must be in touch with 
the life of its own day. 
"ఆంధ్రశబ్ద చింతామణి రచయితయు, తదుపరి అస్పవని, కూబముంచి తిమ్మకవి, 
అడిదము సూరకవి, వీరందరు తమతమ కాలాల్లో గ వ్యావహారిక పదములను ప్రయోగించినటుల 
ప్రబలసాక్ష్యమున్నదని” (గి. వేం. సీతాపతిగారు 30-7-40 ఆంధ్రపత్రిక) 


ద్వితీయభాగము 163 


చరిత్ర, సంప్రదాయము తెలియనివారు అభినివేశముతో పోట్లాడవలసినదే కాని, 
భాషాసంప్రదాయ చరిత్రవేత్తలు నిరుత్తరులై పోవలసినదే! మొండిగా వాదించేవారికి 
సమాధానమే చెప్పలేము. మల్లాది సూర్యనారాయణశా'స్తిగారివంటి లాక్షణికుడు 
ఈ వాదము సహేతుకమైనది అంటే, యింకేమి కావలె? చూడండి. సూర్యనారాయణ 
శాస్త్రిగా రేమన్నారో: 

“పాతబడ్డ మాటలు రచన కర్షములుకావు. వాటి సంప్రదాయము 
నేటివారికి తెలియదు. (ప్రాచీనకవి ప్రయోగములెన్నో పూర్వ వ్యాకరణములకు 
విరుద్దములుగా నున్నవి. దేశ్యశబ్దజాలము మారునట్లి దేశభాషా వ్యాకరణములును 
మారుచుండవలెను. తదనుగుణమైన రచన పండితపామర రంజకము' అనుచు 
సంయుక్తికముగా (గ్రాంధిక వ్యావహారిక భాషలకు సామరస్యము కలిగింప 
నుద్యమించినది. ఇది వారి వాదములోని సారాంశము”. సూర్యనారాయణ శా[స్తిగారు 

సహృదయులు కాబట్టి ప్రతికక్షివాదములో హేతువును కనిపెట్ట దాని సత్వము 
(గ్రహించినారు. ఈ ఇది నిజమైన భాషా వ్యవసాయము. మొత్తముమోద రామమూర్తిగారి 
వాదము భాషకు సంబంధించనదనే చెప్పవలె.* 


భ' ss (1914 పూర్వము) పండితులని పెద్ద పేరుగల పేరి కాశినాధశా, స్తిగారున్ను, 
మహామహో పాధ్యాయి తాతా సుబ్బరాయుడు శాస్తి గారున్నూ, మా వాదము అంగీకరించారు. ... 
శ్ర వజల చిన సీతారామస్వామి శ శాస్తులవారు తెలుగు వ్యాకరణాల ధర్మాన్ని గురించి (ప్రసంగించి 
నేటి వ్యావహారికభాషాలక్షణం కూడా నేర్చుకోవాలన్నారు.” - దాక్టర్‌ గిడుగు సీతాపతి. 

'...ఇట్టి మార్పులన్నిటికి ప్రవాహ రూసమున నుండు me ల కారణము ఈ 
మహాప్రవాహమును నివారింప శక్యముగాదు నివారింప అ ట సనుంజసమునుగాదు 
ఇటు మారుచున్న శబ్దములను వాని యర్ధములను (గ్రహించుచు దినినెబట్ట వ్యవహార బల మన 
నెట్టిదో వాని సరి(గ్రాహ్యతను లోకమునకు బోధించుచు నానందించుట మాత్రమ. భాషాతత్తః 
జిజ్ఞాసువులకు గర్తవ్యము.” న _ 

-దువ్యూరి వెంకటరమణశా[స్తి (ఆంధ్ర సంవత్సు౯డె సంచిక 925) 
సండితులని పేరు పొందిన వారంతా ర న్యావహారిక బాకా వాదమును 
అంగీకరించినారంటే ఇంకా కావలసిన దెమున్నది? 

# ఈ నరకం విశ్వనాధవార. నవ్య సాహిత్య పరిషవథ్యక్ష పన్యాచోపోడ్డాతిము 
చదవమని హెచ్చరిస్తున్నాను 


164 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ప్రతిపక్షులంతా ఆలోచించి సాహిత్యానికి ఈవాదమువల్ల ముప్పువచ్చిన 
దనుకుని, పరిషత్తు స్టాపించినారు. వారి మతము ప్రకారము వారూ భాషా సేవకొరకే 
దానిని స్టాకి పెంచినారనే మనమనుకొనవలె. భాషాసాహిత్యాలను చెడగొట్టవలెనని 
యిద్దరి ఉద్దేశ్యముకాదు. అభిప్రాయ భేదము. ఇది సహజమే. (ప్రతి నవ్యతా, 
(వై హొచీనులకు విప్లవముగా కనబడుతుంది. అడ్డు పెట్టడానికి ప్రయత్నము జరుగుతుంది. 
దానికి కూడా సేవయే వ్యాజము. కాబట్టి పరిషత్‌ స్తాపకులకు దురుద్దేశ్యమని 
యెంతమాత్రము చెప్పడానికి వీలులేదు. పరిషత్తు కేవలము (గ్రామ్య (ప్రతికూల 
ప్రచారము కొరకే పుట్టినట్టు గిడుగువారి అభిప్రాయము. క్రింది వారి వాక్యములు 
చూడరెడ: 

“సుమారు 30 సంవత్సరములై వర్తమానాంధ్రభాషా (ప్రయోజనము గురించి 
పాటుపడుతు న న వ్యానహారికభాషా గౌరవాన్ని నిలబెట్టడానికి నేను ప్రయత్నిస్తూవుంటి, 
చానికి వ. పనిచేస్తూ వచ్చారు. . మొదట నేనూ నామిత్రుడగు 


వ " మాకు తోడుగా మరి యిద్దరు ముగ్గురు మాత్రమే ఈ ఉద్యమమును 
(పావంభతలనాను ఎక్కిన తెనుగు వారందరూ ఆంధ్రసాహిత్యపరిషత్తువారితో కలిసి మా 


కాని పరిషదుద్దేశ్యము కేవలము ఇదేనని చెప్పలేము. తత్కాలములో 
రామమూర్తిగారి వాదానికి బలముకలగలేదు కాబట్టి, ఒకవేళ ఆపక్షములో కొందరు 
య పరిషత్తుకు ఉండే పలుకుబడి వీరికి లేదు కాబట్టి, పరిషత్తువారి 
ప్రచారమే ఎక్కువైనది. కాని రామమూర్తిపంతులుగారు ఎంతమాత్రము నిరుత్సాహము 
కనపరచలేదు. వారి ప్రచారముతోపాటు ఈయన ఉత్సాహము కూడా ఎక్కువైనది. 
కాని తత్కాలానికి పరనియ(గ్రంధనిర్ణ్మయములో మార్పుకలగకుండా రామమూర్తిగారి 
ప్రయత్నాన్ని విఫలముచెసినారు పరిషత్తువారు వారి పలుకుబడితో. రామమూర్తిగారే 
సొక్ష కము ఇందుకు. 


“ఆ కాలంలో ఆంధ్రసాహిత్యపరిషత్తువారి ప్రతిష్టా, గౌరవమూ, ప్రాభవమూ, ఎక్కువగా 
మ దడంనల్లనూ, ఆ సరిషత్తువారి అభిప్రాయము ననుసరించి తెనుగుచేశమందలి పెద్దలందరూ 
ర్మానముచేసి, గవర్షనెంటునారి కెక్కువగా ఒత్తిడి కలిగించి, వాస్తనమైన దేశభాష బడిపిల్లలు 
అభ్యసించకుండా చేశారు ”* 
* “గిడుగు రామమూర్తి నుడుగు నిల్వకపోయె నొగిజయంతి రామయోక్తి గెల్ఫె!” 
- వడ్డాది సుబ్బారాయుడు. 


గ్‌ 


దితీయభాగము 165 


కొంతవరకు ఈ పరిస్థితులు ఇప్పటికీ, అలాగే ఉన్నవి. కాని రెండు 
మార్పులు కలిగినవి. విశ్వవిద్యాలయములో వాడుకభాషకు దగ్గిరగా ఉండే భాషలో 
ఉన్న పుస్తకాలు నార్యగ్రంధాలుగా పెట్టడము ఒకటి, నవ్యాంధ్ర సాహిత్యమంటూ 
ఒకటి ప్రబల స్థావర మేర్చరచుకుని విజృంభించినదనీ, దానికి కూడా విశ్యవిద్యాలయ 
శిక్షలో స్తానము ఉండవలెనని, అభిప్రాయము రెండవది. విద్యార్దులు కూడా తమ 
వ్యాసాలలోనూ పరీక్షా పత్రాలలోనూ అలా దగ్గరగా ఉండే భాష వ్రాస్తే వారిని పూర్తిగా 
శిక్షించకూడదనే భావము కూడా కలిగినది. 


విశ్వవిద్యాలయ' విషయములో కలిగిన యీ రెండు మార్పులేగాక, ఉన్నత 

నిద్యను గూర్చి చాలా గొప్ప పరివర్తనము జరిగినది. దేశ భాషలలోనే ఉన్నత విద్య 
గరపాలని నాయకులందరూ ఏకీభవిస్తున్నారు. అందుకని అన్ని పార్య విషయాలలోనూ 
పాఠ్యగ్రంధాలు కావలెను. కేవల సాహిత్యములో (గ్రంధాలను ఎలా వ్రాసుకున్నా, 
విషయ గ్రహణము ముఖ్యోద్దేశముగా కలిగి, బడిపిల్లల కొరకుపయోగించే పుస్తకాలు 
మాత్రము, సులభ (గ్రాహ్యమయే భాషలోనే ఉండాలని నిశ్చయమైనది. ఇప్పుడు 
సమస్తశాస్తాలను గూర్చి పాఠశాలలో ఉపయోగించటానికి వ్రాసే గ్రంథాలలో దాదాపు 
వ్యావహారిక భాషకు దగ్గరగా ఉండేదే ఉపయోగిస్తున్నారు. ఇక సామాన్య (గ్రంధ 
రచనను గూర్చి ఆలోచిస్తే రామమూర్తిగారి వాదానికి అంతులేని (ప్రచారము 
కలిగినది. ఇప్పుడు సంపూర్ణముగా వ్యావహారిక భాషలో వ్రాసే పుస్తకాలనూ ప త్రికలనూ, 
లెక్క పెట్టలేము! సారస్వతములో యీవాదము తెచ్చిన మార్పును తరువాత 
ముచ్చటించుకుందాము! రామమూర్తిగారి వాదము జయించినదనవచ్చు. ఆయన 
కూడా ఆజయము కళ్ళారాచూచి పరమపదించినాడు. సిద్దప్రతిజ్ఞుడు. కర్మవరుడు.* 
4 “కవిత్వమనేది, ([గ్రాంధికవాదులు తమ బిగింపువదలి, వ్యావహారికభాషకు దగ్గరగా 
వుండేటట్టూ వ్యావహార భాషావాదులు చెత్తనువదలి, (గ్రాంధిక భాషాన్నత్యాన్ని చేర్చుకొని, రెండు 
భాషలకు ఒకవిధమైన సమ్మేళనం కూర్చి, తెలుక్కు దగ్గరగా వుండె సంస్కృత పదాలుపయోగించి 
కవిత్వం (వాయడం మంచిదనిన్నీ”' - (ప్రసాదరావు దొరవారు 30-7-40 ఆంధ్రపత్రిక. 

౩% వజ్ఞలవారి శిష్యుడైన దూసివారి వాక్యాలు చూడండి: 

“లక్షణకర్తల పదసాధుతాసాధతలకు సంబంధించిన వాదోపవాదములను గమనించినను, 
వ్యావహరి కాంధ్రమునకు, లాక్షణికులకును, యుద్దమేకాలమును జరుగు చుండెడిదే యనుట 


ంతులుగారిని (1863-1940) గూర్చి 


రాన ౪ 
ఆయి 
aa 


ol) 


ఇ 


ఇక 


రాము 


166 


గ జ్‌ గ t ళ్‌ సై ఖా m3 య Ya జీ శ శ్‌ హా 
f= a3 3 ఇప శ బి ల 3 3 © న గ వ f= a టై గ 4 1 A 
Sa "Hh, BRAG opt 
hPL oo, Sinn 
క fb | తె 2 న్‌ "లో గ్ర, 9 v3 1 o9 fi 1 3 i తి 0D a [3 
3 P YA 3 కా ౦ 3 నీ ౮ ల, 13 2 రీ 2 f- |. Y 
da Y 2 c 3 %*¥ Dp 2 st hh ఘే 1 yn ae 30 3 hh 
న. ha చ IASB ™ 
(/ ds 3 3 లె €గ౮ O 2 3 లం x3 O గ్గ 7S ఫు ఈ : 
ళ్‌ P [అ ల్‌ 3 ౧ ¥ {en 9 థర ్‌ ౧ | hb TT ః 2 ya [13.1 ws 1 
షన HDR పి 3 ల 540 గ | MHS 
(9 ma 1 ag AR స కా ౧ da b ఫ్‌ ma 230 $s |) hh mn? 
ho 9 ళ్లు a a b 9 ( ద / (౧9 లకి కం 90 33 క గ్‌ 
= 3 0 ch గం D fh 7s Dd 0 3 ౧] Ta) 2 ద్‌ ణా: Ey y2 [ y=? 
9 ef EG a 0 3h 49 on 2 hh |~bay: 
haw ౨ శ పి ప ప పెళ లం [1 
ప an ఈత లం పప చ న స టా స |Paa 
b 9 గూ yw“ "ee నొ, అ సర శ్‌ న fa DT గ y3 13 2 nO 
§ iy ah Ea a9 dd 20h ag ౧ ఉపి సై Ah 
tA 3 ఆ $౭ గ్ర గు లా x39 లే . ౧ ౯౩ (న్‌, 2 fr, 3 hl ట్‌ గ్ల 
న. 
“ c Pe 4 3 4 | = ) డె 
త © fn 40 af} 3] ల్లో 1] y3 y (0 గ | 1. yi Ya గె 1౧69), bh 
u3 గో {on Pa) y 9 ౨ (౮ | క్‌ చ J $f 1 
3 nn ౧ స్ట Na (2 3 Dd | ౧9 /] A గ 29 3 |Y 23 vy} 
“MP 060 Gd oe SO Uh న dN 
hs రు / 8 + ) YY 93 x mn) 1] 
తో 6 hh? నం ఏ 3 ది 3 b bs * క Lm dap 
[| 3 ae 2 2 Pym త్త xj3 2, *p 3 (ప గ ళం అ sy gs 
de £2 [0 ఆ? D f- గు ళ్‌ గా, x3 va TJ Y2 ళ్‌] f Y [1 గ్గ] 2 y4 xy 
hy Pg 8 1] ఫణి గ పప ఇ a0 moO Mla} 
gh DBPro baa Dd పాప (హాలు! 
ణి ల్‌ b గ ఇ 69, భై 9 లో న 13 ad 1 
“ల చ |) తె టు 2 
ra ha సన న శ 2 స స న వ గ స i} గ. 
ff ఎలి sD ఏ J. rd Rs di fh 2 2 2 73 a 00 
ర (౮ Ye కు 3 ఈ, 0 ye Ye షి QO gt uy yd #20 329 0 nn ౨౩|| స్‌ 
ఈ pa పం ఎ Dd జ [౧౪౫౫ dg [౧ ౧౮ (ని భి ive ₹టి 


సీినాచు 


టి చాలసేవ చె 


|) 


దె 
Cd 


౦|క్రమించే ప్రయత్నాన్ని అరికట్టే 


~ 


జో 
రా! 


ఉత్కళంల్‌ోకి 
త్రిక” బరంపురంలో 


అగో 
ol 


ఇవ 


' 
= 
జ్య 


ద్వితీయభాగము 167 


స్వగృహము మీద కూడా నైరస్యము కలిగినది. * ఎంత దేశభక్తుడో చూడండి! “జనని 
జన్మభూమిశ్చ స్వర్ణాదపిగరీయసి” అనే వాక్యము ఈయనకు అన్వర్జమైనది. 
రాజమహేంద్రవరము చేరినాడు. కుమారునికి ఉద్యోగముపోయేటప్పటికి 
వృద్దాప్యములో రామమూర్తిగారు కొంచెము పేదరికము కూడా అనుభవించ 
వలసివచ్చినది. ఇది కర్మవిర లక్షణము. ఆంధ్ర ఏశ్శ్ళవిద్యాలయ మాయన వాదాన్ని 
ఒప్పుకున్నట్లు సూచనగా ఆయనకు కళభా(ప్రపూర చితుదు నిచినారు. ఆయన 
ఆయనకు సమర్పించినదాంధ్రదెశము. గొప్ప భాషాతత్వవేత్త! వాగనుశాసనుడు! 


చూడండి యీక్రింది వాక్వాలు : 


షష్టిపూర్తి చేసి ఆయన గ్రంధాలన్ని ప్రచురించి, వివిధ వ్యాసాలతో నిండిన సంపుటాన్ని 


“ముండారిక్‌, లేక స్టిక్‌, లేక కొలేరియన్‌ భాషాశాఖకు చెందిన సనర భాషలో నారు 
కావించిన వ్యాసంగము మహత్తరమైనది. సనరభాష సవరలలో వాడుకలో మాత్రమే నున్నది 
వారు ఆటవికులు పండితులుగారు స్వయంకృషిచే బహుశరీం కష్టములకులోనై, కంపారిటివు 
ఫైలాలబి శాస్త్రమునకు అత్యవసరమైన ఆభాషను సాధించారు సదజాలమంతయు ప్రకృతస్రత్యయ 
విభాగముజేసి శోధించినారు వ్యుత్పత్తి సహితములైన రెండు నిఘుంటువులను, ఒకబోధినిని 
వ్రాసినారు. అనేక శబ్దములకు ప్రత్యయ ములకు సవర, దానీ జాతీయభాషలగు, గుటోన్‌, సరేంగ్‌, 
ఖాసే భాషలతో పోల్చిచూసి సట్టికలనిచ్చినారు ఈపనిని పంతులుగారు గాక మరెవ్వరూ 
చేయలేదు ఇట్టి శబ్దశ్నాస్తపారంగతులు మరెవ్వరును లేరు.” 

వాగను శాసనత్యానికి ఇంకేమి కావలె? ఒకజాతిని, వారి భాషకు లిపి 
వాజ్యయాలను కల్పించి నాగరకము చేసినాడు. ఆంధ్రులలో ఇంతపని చేసినవారు 
ముమ్మాటికీలేరు. నన్నయ్య భట్టారకుడి తర్వాత ఆంధ్రభాషకు ఈయన చేసినంతపని 
ఎవ్వరూ చేయలేడు. వ్యాకరణభాషకూ న్యావహారికభాషకూ అంతరము తగ్గించి, 
రెంటిని దగ్గరకు తెచ్చి, భాషాసారస్వతాలకు మహోపకారము చేసి నవ్యాంధ్ర 


సాహిత్యవాగనుశాసనుడై* పట్టము గట్టుకొనినాడు! 


* సాహిత్య సమ్రాట్‌ శ్రీ విక్రమదేవవర్మ నుహారాజావారి రాజ్యం కూడా ఆంధ్రోత్కళ 
దేశాల రెండింటిలోనూ ఉన్నది. 

*ః “మనభాషలో యిద్దరే వాగనుశాసనులు నన్నయభట్టుగారు, గిడుగు రామమూర్తిభట్టు 
గారు” అని విశ్వనాధ. 


168 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఆంధ్రసాహిత్య పరిషత్తులో చేరి తమ వాదానికి బలము చేకూర్చుకోవాలని 
చాలా పాటుపడినాడు. కొని ఈయననుగాని, ఈయన శిష్యులనుగాని చేరనిస్తే 
కొంప ఎక్కడ మునుగుతుందో అని పరిషత్తువారు ఇట్టి అభిప్రాయము గలవారు 
పరిషత్తులో చేరటానికి వీలులేని కట్టుదిట్టాలను చేసినారు. 


రామమూర్తి గారి మాటలు చూడండి : 

“దానితో పరిషత్తు పెద్దలు, ఉపద్రవం జరిగిపోయినట్టుగా భయపడి, అటుసైని జరిగే 
సాంవత్సరికోత్సవములలో, అటువంటి తీర్మానాలు మరి కాకుండా వుండేటట్టున్నూ, 
వ్యావహారికభాషా వాదులెవరూ తమ పరిషత్తులో సభ్యులుగా చేరకుండా వుండేటట్టున్నూ, 
కట్టుదిట్టాలు చేసుకున్నారు ” 

దాదాపు గత 35 సంవత్సరాలనుంచీ రామమూర్తిగారు భాషకు చేసిన కృషీ 
సేవా యింతని చెప్పనలవికాదు. ఆయన (ప్రచురించిన “గద్య చింతామణి”, 
“బాలకవి శరణ్యము”, “భాషాభేషజం” మొదలైనవాటిలో (వ్రాసిన విషయముతో 
(గ్రాంధికభాషావాదులు నిరుత్తరులైపోయినారు.* పంతులుగారు చేసిన చాలా యితర 
కృషి అముద్రితముగా నోట్సురూపముగా ఉన్నది. నలుగురు భాషాపండితులు 
కొన్ని సంవత్సరాలు (శ్రమపడితేనేగాని (ప్రచురించలేరు. 


శ చూ: ఆంధ్ర సాహిత్య పరిషత్స(త్రిక సం 13-సం 3-8 
తణుకులో జరిగిన ఆంధ్రసాహిత్య పరిషత్సభలో నేనుకూడా పాల్గొన్నాను. ఆచంట 

వెంకట్రాయ సాంఖ్యాయన శర్మగారధ్యక్షులు. అప్పుడు జయంతి రామయ్య పంతుల వారెందులకో 
రాలేదు. ఆసభలో వ్యావహారికభాషా తీర్మానాన్ని రామమూర్తి పంతులుగారు (ప్రతిపాదించినారు. 
దాన్ని బలపర్చే భాగ్యము నాకు లభించినది పంతులవారు 'మడికట్టుకున్న పూర్వాచార 
పరాయణుడవని అనుకుంటున్నాను. అబ్బాయీ! బుద్దిమంతుడవు' అని దీవించినారు ఆసభలో 
నన్నూ యింకా యితరులను కొందరినీ పరిషత్తులో గౌరవ సభ్యులుగా చేర్చుకునేటట్టు ఒక 
తీర్మానం ప్యాసుచేసినారు. కాని పరిషత్తులో తర్వాత మాప్రశంసే యెరుగము! 

౫ (గ్రాంధిక భాష వ్రాయటము చాలా కష్టమని తాము మాదిరికి “ప్రాందెనుంగు కమ్మ" 
అని ఒక అధిక్షేపకావ్యము (వ్రాసినాడు. దానిమీద మండపాక పార్వతీశ్వర శా|స్తిగారు 'అంపగమి' 
అని విమర్శ (వ్రాసినారు. 


$ ప్రచురించి పుణ్యం కట్టుకుంటే బాగుండును. దీనిలో ఒక నిఘంటువు వ్రాయవలెననే 
ఉద్దేశముతో (వ్రాసుకున్న నోట్సు కూడా ఉన్నట్టు తెలుస్తున్నది. 


ద్వ్యితియభాగము 169 


“తెనుగు” అనే వాద(ప్రచారము చేసినాడు. * పట్టుదల మనిషి చిలకమర్తి 
వారికి నేత్రము లేనిలోటు బుద్దిలో తీరినట్టు, రామమూర్తిగారికి చెవిలేనిలోటు 
బుద్దివైభవము తీర్చినది. ఆయన నిశాలమైన హృదయముకలవాడు. ఒక్క 
గ్రాంథికాంధ్రముతప్పు ఆయన నిరసించే విషయము ప్రపంచములో లేదు. 
నిగర్వచూడామతి, పసిపిల్లవానికి కూడా సులభుడు. తనకు అపకారము చేసినవారిని 
కూడా క్షబుంచె జోదార్యముకలనాడు. యువకులకు మార్గదర్శి. వ్యావహారిక 
భాషాప్రియుడూ అంటేచాలు ఆయన ప్రేమకు సాత్రతకలిగినది అన్నమాటే! ఇటీవల 
ఆయన వాదాన్ని మించి అతిక్రమించే యువకుల విషయములో మనస్తాపము 
అనుభవించినట్టు కనపడుతుంది. విశృంఖలత్వము ఆయన స్వభావములో లేదు. 
ఉపాధ్యాయుడు కాబట్టి క్రమశిక్ష ఆయన పద్దతి. నుల్లాది సూర్యనారాయణ 
శాస్తిగారితో ఒక మారీ(క్రింది విధముగా అన్నారట! 

'ఆధునికులు పెక్కాం(డ్రు వ్రాసిన చిన్నచిన్న గ్రంధములు చదివి సంతులుగారు వకటి 
రెండు సందర్భములలో ఇంతతెగబడి వ్రాయనలెనని నా ఉద్దేశ్యము కాదు అయితే యిపుడెవరిని 
నిర్భంధించగలము? ఇది సంధి కాలము కొత్తయేటినిరు కలకగానుండును_ శరత్కాలము 
రాగానే తేటపడును అట్టే యిదిన్ని కొంతకాలమునకు చక్కబడును అని నాతోననియున్నారు.' 

నవ్యులలొ నవ్యులైన నవ్యాంధ్రభాషా కుమారులు పంతులు వారి విచారాన్ని 
స్వర్గములో ఇనుమడించకుండా చేయుదురుగాక! 

ఈవిషయము చర్చించేటప్తుడు రెండు సంగతులు మాత్రము చెప్పవలసి 
వస్తుంది. తెనుగుభాషలో వ్యవహరిస్తూ ఉన్న అనేక సంస్కృత పదాలున్నవి. 
వ్యావహారికముగా తెనుగు పదాలే మారటము సహజముకాని సంస్కృతపదాలు 
మార్చటము న్యాయముగాదు. పది ను మార్భటమనేది ఒక్క నిరక్షరాస్యులకే జరిగేది 
కాదు. అక్షరాస్యులు కూడా అనేకమంది వ్యావహారికములో శబ్దాల సహజ స్వరూపము 
మార్చడముకద్దు. ఇదీకూడా దేశభేదము చేత కలుగుతూ, ఒక్కశబ్దములోనే వివిధ 
దేశాలలో వివిధ విధాలుగా మార్పుండవచ్చు. వాటిని ఆ (ప్రాంతపు శిష్టులు 





+ మాసపత్రికను పెట్టి 1922లో పర్గాకిమిడినుండి, 1903లో ఏ. కామేశ్వరరావుచే స్టాపితమైన 


“కల్పలత” అనే మాసపత్రికను విశాఖపట్నంనుండి వీరు సంపాదించినారు. 
- భారతి జూన్‌ 1930. 


170 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


మాట్లాడుతూ ఉండవచ్చు. అవన్నీ తద్భవాలుగా వ్యావహారిక భాషలోకి గ్రాహ్యములే, 
నాకేమీ వి'ప్రతిపత్తి లేదు. ఆరూపాలన్ని బహుళోపయుక్తాలైతే వైకల్సికరూపాలై 
భాషను విశాలము చేస్తవి. కాని సంస్కృతములోనుంచీ తత్సమాలుగా వచ్చిన 
పదాలను గూర్చి మాత్రము వ్యవస్త ఒకటి ఉండవలె! 

సంస్కృతము ఒక విశిష్టభాష. దానపైనగాని దాని వ్యాకరణము పైనగాన 
మనకేమీ అధికారములేదు. తద్భవాలనుగూర్చి మన యిష్టము వచ్చినట్లు చేసుకోవచ్చు 
గాని తత్సమాలకు విభక్తులు చేర్చడమే మనము చెయ్యతగినది. అసలు శబ్దములో, 
వర్షక్రమములో మార్పు చేయడము మాత్రమే కూడనిపని. ఒకవేళ శిష్టులాపదాలు 
తప్పుగా గాని, భిన్నముగాగాని ఉచ్చరిస్తున్నా శిష్టవ్య్వవహారమని ఆతప్పు రూపాలను 
వాయడము తప్పని నాఅభిప్రాయము. తద్భవము చేసుకుంటే సరిపోతుంది. 
రెండుదాహరణాలిస్తాను. “పరీక్ష” శబ్దమున్నది. అనేకులు శిష్టులుకూడా యీపదాన్ని 
ప్రూస్యమధ్యముగా “పరిక్ష' అని ఉచ్చరిస్తున్నారు. కాబట్ట ఉచ్చారణ రూఢమైనదని, 
(వాయడములో కూడా “పరిక్ష” అని వాయుదమా? అట్లా వ్రాయకూడదు. ధ్రాసినట్టైతే 
తద్భవమనండి. ఇది మన అధికారానికి మించినపని. ఆ(ప్రకారము గానే 'ఆలస్యం' 
అలసశబ్దభవం. దిన్ని ఒక 'నవ్యనవ్య' నవ్యాంధ్రకని “ఆలిశ్వం” అని వ్రాసినాడు, 
ఇత్య్వమధ్యముగా (వ్రాయడమే కాకుండా “స” కు 'శి వర్షము కూడా వాడినాడు. ఇట్టిది 
కూడదు. 

రామమూర్తి పంతులుగారు వ్యావహారికము వాడటాన్ని గూర్చీ న్యవస్టై 
చేసినారుగాని రెండు భిన్నసంప్రదాయాలుగల భాషలలో మాటలను కలి? 
కలగాపులగము తయారు చెయ్యటము గూర్చి యేమిచెప్పలేదు. ఈ నిషయిములో 
సమానసాంప్రదాయాలుకల భాషలైనా పరిణామను ఒకటే! ఇందులో రెండనుపపత్తు 
లున్నవి. గుజ్జాన్ని గాడిదను కలిపికట్టన బండివలె ఉండడము మొదటిది. తర్యాళి 
ఆనూతనభాషరాని వారికి ఆవిధమైన సారస్వతములోని రస మాస్వాదించలేకసోపడము 
రెండవది. ఇంగ్లీషు తెలుగు కలిపి వ్రాస్తామనుకోండి. ఇంగ్లీషురాని భాషాకుమూరులను 
ఆ రస(గ్రహణమునుంచి బహిష్కరిస్తున్నామన్న మాట! ఏకారణముచేత సంస్కృతము 
వద్దని అన్నామో ఆకారణానిక మనమూ గురిజొతున్నాము. సంస్కృతముమాూటలు 


ద్వితీయభాగము 171 


అర్హముచేసుకునే వారి సంఖ్యకంటె యింగ్లీషు తెలిసినవారి సంఖ్య యింకా తక్కువ. 
కాబట్టి అట్టి వాతలకు మనకారణము మరి యెక్కువగా పడుతుంది. వ్యావహారిక 
భాషావాదానికి పునాది ఐన ప్రజాసామాన్య గ్రహణమనేదే మన ముల్లంఘిస్తున్నామన్న 
మాట! ఇది శ్రీ పంతులవారి వాదానికే వ్యాఘాతము కలుగజేస్తుంది. కన్యాశుల్కమే 
తీసుకోండి. ఆంధ్రాంగ్లమి(శ్ర సంభాషణము అర్హమయ్యేవారి నానందపరుస్తుంది. 
కాని ఆంధ్రదేశములో ఎంతమంది కర్ణమౌతుందో చెప్పండి? “ఏమోయ్‌, మైడియర్‌ 
షేక్సియర్‌ో” -షేక్సియరెవరో, అక్కడున్న శ్లేష ఏమిటో యింగ్లీషురాని 
వాడెంతమాత్రము తెలుసుకోలేడు. తెలుసుకోలేకపోతే, మన ఉద్యమానికే దెబ్బ! 
(ప్రజాసామాన్యాని కుద్దేశింపబడేది, వారిలో నూటికి తొంభైమందికి అర్హముకాకపోతే 
యింక మననాదము మట్టిలో కలిసిపోయిందన్నమాటే! భాషాకుమారులలొ 
ఎక్కువమంది అర్హముచేసుకోలేని భాషలో ఎంతమాత్రము వ్రాయటము సమంజసము 
కాదు. రామమూర్తిగారి ఆశయానికిది విరుద్దము! 


ఈ [గ్రాంధికవ్యావహారికవాదోపవాదాలలో కొందరు పండితులు కొన్ని 
(గ్రంధాలు వ్రాసినారు.* ముఖ్యముగా వేదం వెంకట్రాయశా స్తిగారు, వావిలికొలను 
సుబ్బారావుగారు, కాశీభట్ల సోదరులు మొదలగువారు ముఖ్యులు. చెళ్ళపిళ్ళ 
వెంకటశా(స్తిగారు అప్పట్లో మౌనము వహించినాడు. ఇప్పుడు బాహాటముగా 
వ్యావహారికము (వ్రాస్తున్నాడు. ఇట్టా మౌనము వహించిన పండితులుకూడా చాలామంది 
ఉన్నారు. వావిలికొలను సుబ్బారావుగారి కీవిషయములో చాలాపట్టుదల. ఆయన 
(వ్రాసినదానిపేరు “ఆధునిక నచనరచనా సుప్రబోధ నిరసనము.” ఇందులొ 
ఆనిషయమైన కారణజాతమంలా విమర్శించినాడు. గిడుగు సీతాపతి గారు 'సొడ్డు' 
అని దీనిపై విమర్శవ్రాసి ప్రచురించినాడు. ఎందరు పండితులెంత యెక్కువగా 
వాదించినా వాదానికి బలమే చేకూరినది గాని తగ్గలెదు. బంతినిగనక కొడితే మళ్ళీ 
రెట్టింపు వేగముతో ముఖానికి కొట్టుకున్నట్లు ఈవాదము కూడా ద్విగుణీకృత 
బలముగలదైనది. రామమూర్తిగారు (ప్రతిపక్షులు చెప్పిన కారణాలనన్నిటిని 
సూచకముగా యిలనర్తి రోశయ్య అనే భాషాభిమాని ఒక (గ్రంధం రచించినాడని తెలుస్తున్నది 


వ్‌ 


172 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సహేతుకముగా ఖండించినారు. వారివి చొప్పదంటు వాదాలని రుజువుచేసినారు. 
వేదం వెంకట్రాయశాగస్తిగారికే (గ్రాంధికాంద్రమురాదని సోదాహరణముగా 
చూ పటప్పటికి పండితులంతా భయపడి పోయినారు! 


ఆంధ్రసాహిత్యపరిషత్తు - సంస్కారనిరోధం : 

ఈ పరిషత్చు 1911లో స్టాపింపబడినది. వెనక కొంచెము దీనిని గూర్చి 
చెపి నాను. భాషాసేవే దీనిస్తాప నానికి కారణము. ఏరిపనిని సాగించడాని కవలంబించిన 
పద్దతులు మంచివే! మొదట దానికి ప్రాణాధారుడైన జయంతి రామయ్యపంతులుగారు 
చెన్నపట్నములో ఉద్యోగరీత్యా ఉండేవాడు. కాబట్టి యీ సంస్థకార్యాలయము 
చెన్నపట్నములోనే ఉండేది. కొత్తపల్లి సూర్యారావుగారు* కార్యదర్శిగా ఉండేవాడు. 
ఈయనకూడా పండితుడే! కవిత్వముకూడా ప్రాసేవాడే! వీరు సరిషత్తును, 
(గంధాలయాన్నొక దానిని స్టాపించినారు. తాటాకు (గ్రంధాలను సేకరించినారు. 
మానపత్రిక నొకదానిని స్థాపించి నడిపినారు. దానిలో ఉదాత్తమైన న్యాసాలు 

వరత (వాయబడుతూ ఉందేవి. (గంధ ప్రచురణము 
కూడా విరి ఉద్దేశ్యమే! మన్నారుదాసవిలాసము, శివరాత్రి మాహాత్మ్యము, సింహాసన 
ద్యాత్రింశిక మొదలైన అనేక (గ్రంధాలను (ప్రచురించినారు. ఈ (ప్రకారముగా భాషా 


సేవ చేయటము సాగించినారు. ఏటేట ఒక స్టలముల్‌ సాంవత్సరికోత్సనాలు 


జరుగుతూ ఉండేవి. రామయ్యపంతులుగా రుద్యోగి కాబట్టి ఉద్యోగస్టుల ప్రాపకమూ, 

* సూర్యారావుగారు సంస్కృతాం(ధ్రముల(బండితులై యుండుటయేకాక, ఆం ౦గ్షము, 
అరవము, కన్నడము, మహారాష్టము, హింది, ఉరుదు, భాషలయందు వ ప్రవేశ శముక 
ధీమంతులు. అనేక కృతులను రచించినాడు “దుర్యోధనాభిమానను, కన్యకాసరమేః 
త్రిలోకసుందరి” అనే నాటకాలు, “గుణమంజరి, హరి శృం(ద్ర మహారాజుకధ, నెట్టికి వేయుఏిధములు, 
కమలపాలిక, ఆనందస్తాగరము, రాజలక్ష్మి, నితిభవనము, ఉదయలక్ష్మి, సిరియోళచర్‌!త్రి, 
నాసవదత్త”, మొదలైనవి ముద్రితాలు. 

అనేకాము(ద్రితగంధములున్నవట ఇంకా ఈయన 12-11-1938 తేదీనాడు మరణించి 
ఆంధ్రసాహిత్యపరిషత్తుకు తీరని లోపము కల్గించినాడు. 

- ఆంధ్రసాహిత్యపరిషత్పత్రిక, 27 సం 4 సం, 


ద్వితీయభాగము 173 


సర్కారు పలుకుబడి, ఉండేవి. రామయ్యపంతులుగారి కనుకూలులంతా 
కార్యనిర్యాహకులలో ఉండేవారు. ఇప్పుడు సంవత్సర సభలు మాత్రము తగినవి; 
పత్రికమాత్రము సంకుచితముగానో యేవిధముగానో వస్తూనే ఉన్నది. కార్యస్తానము 
ముక్తేశ్యరములో ఉన్న రామయ్యపంతులుగారికి దగ్గిరగా కాకినాడైనది. ఆంధ్రసాహిత్య 
పరిషత్తు చేసిన పనికంతకూ పరిణామము లేకపోలేదు. రామయ్యపంతులుగారు 
చాలా పరిశోధన చెయ్యటము కలిగినది. దానికిగాను ఆయనకు ఆంధ్ర విశ్వ 
విద్యాలయము “కళాప్రపూర్ణ బిరుదెచ్చినది.* 

సాక్షాత్తుగా పరిషత్తుకు సంబంధించక పోయినప్పటికీ రామయ్యపంతులు గారి 
పలుకుబడివల్ల ఒక గొప్ప కార్యము (ప్రారంభించడమైనది. ఆయన కొంతకాల 
మెస్పటి పిరాపురాధిశ్వరునికి విద్యా గురువుగా ఉండేవాడు. అందుచేత ఈయన 
మోద రాజాగారికి అత్యంత గౌరవము. రాజాగారు సారస్వతసివకుడని ప్రసిద్ది. 
మత నిషయాలలో నాయుడుగారూ, విద్యావిషయాలలో రామయ్యపంతులుగారూ 
యెంత చెబితే అంత అని ప్రతీతి. అందుచేత రాజాగారికి నచ్చచెప్పి, ఒక సమ(గ్రాంధ్ర 
నిఘంటువు వ్రాయటానికి ద్రవ్యము మంజూరు పొందినారు. రామయ్య పంతులుగారీ 
నిఘంటు నిర్మాణము విషయమై చాలామంది సలహానుతిసుకున్నారు. నిజముగా 
ఒక సమ(గ్ర నిఘంటువవసరమే! ఇందరిని సంప్రదించి ఒక ప్రణాళిక తయారు 
చేసినారు. ఈ ప్రణాళిక* విషయములో వారికీ రామమూర్తిగారికి తగాదా వచ్చినది. 


+ “సంతులుగారు (రామయ్య) తను చిన్నతనమునుండియు పాండిత్య ప్రకర్ష విద్యాగోప్టి 
ఆంధ చారిత్రక శాసన పరిశోధనాసక్తి కలిగి" సనాతనధర్మపరాయణులై యుండిరి... . 
ఆమరణాంతము ఆంధ్రభాషాయోషకై అస్టిచర్మముల నప్పగించిరి." 

-శ్రీపాద లక్ష్మీపతిశాస్త్రిగారు, ఆంధ్రపత్రిక 10-4-41 

* ఈనిఘంటు నిర్మాణ పద్దతులు తెలుసుకోవాలంటే రామమూర్తి పంతులుగారు 
ప్రతిభ' లొ “సూర్యరాయాంధ్రనిఘంటువు” అని వ్రాసిన (బ్రహ్మాండమైన వ్యాసాన్ని చదవండి. 

'ఆంధ్ర నిఘంటు నిర్మాణము విషయమున రామయ్య గారికీ రామమూర్తిగారికీ అభిప్రాయ ' 
దం వచ్చించట! తాను చెప్పినట్లు చేస్తే తక్కువ ఖర్చుతో యెక్కువపని చేయించవచ్చునని 
"నుమూర్తిగారన్నారట! రామయ్యగారికి నచ్చలేదు పదముల కర్ణములు వ్యవహారభాషలో 
ండవలెననీ, ప్రాచీన గ్రంధముల శుద్దప్రతులు తయారుచేసిన పిమ్మటనే అందలి పదములు 
(గ్రహించవలసి ఉంటుందనీ, రామమూర్తిగారు ఇవేవీ రామయ్య గారికి గిట్టలేదు. అప్పుడు చేశారు 


q tl 


flr 


174 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


J 


పైన వివరించిన పనులన్నిటితో బాటు పరిషత్తువారు న్యావహారికభాషావాదాన్ని 
ప్రతిఘటించి భాషకు మహౌోపకారము చేసినారు. ఈ సంస్ట యెన్నదగిన సేవే 
చేసినది. కాని య నలానుగలిక మార్తాలలొనే ప్రవర్తించినది గాని, భాషకుగాని 
రచలేదు. 


er 


సారస్వతానికిగాని యెన్నతగిన నూతనాలంకారా లేవి అల 

os నిర్మాణము మూతను ఘనమైనది! ఈ 
నిఘంటు నిర్మాణ ణములో వెంపరాల సూర్యనారాయణ శా స్తిగారు, నిడదవోలు 
వేంకటరావుగారు, మొదలైనవారు కృషిచేసి తమ పచ్వత్తుకు మెరుగుపెట్టుకున్న 
వారైనారు. ఇలాంటి మహత్కార్యములలో పనిచేసేవారందరికీ ఇల్లాగే ప్రసిద్దికి 


యా 


రావదా రిక్తీ నుంచి పాందిత్యాన్న సంపాదించుకొనడానికీ అవకాశాలు లభిస్తవి. 
ముమీద 'ఆంధ్ర సాహిత్యపరిషత్తు' ప్రాచినగ్రంధ ప్రకటనములో, (గ్రాంథికభాషా 
గౌరవమును నిలపడములో కృషం న 


నిరోధము కల్పించడములో తీవ్రముగా సాటుపడినదనఎలె. గిడుగునారి వ్యాపసారిక 


చని చెప్పవచ్చు. ముఖ్యముగా సంస్కార 


భాషోద్యమాన్ని ఖండించిన సంస్టగా మాత్రము బాగా ప్రసిద్దెసాందినది. 
పర్యవసానములో ఓటమే సిద్దించినది. నాధారముదే 


లో 


రన్యక్త 
ఆవ్యక్తి అనంతరము ఆసంస్ట అంత చ అఖినినేశముతో నదువజాలదు. 
ఎలాగైతేనే ము జయంతివారు గతించిన పి 

ల్‌ ం శ్‌ మం... | 

ప్రభావాలు తగ్గినవనే చెప్పుకోవలై! 


ఎమ్ముట ఈ? ఆం(ధఛః tog 


రాయప్రోలు, గురజాడలు - ఖండకావ్య గితికారచన; 


రాయప్రోలు (జననము 1892) పెరు తలుచుకునేటస్సటి టికి “భాన కనిత్వ' 
మనే మోట స్పురణకొస్తుంది. ఈయన విద్యార్షిద? నేలనే. చాతననపనకు ఎత్తులు 


| ౯ న we 
వేస హు బక చెప్పనాను ఎజ్ఞాన సర్వస్య wD Or 


కలుపుకున్నాడు లక్ష్మణరావుగారు అని. ఈ సంబంధముభయులబూ ( రాభక రమైన ది, 
Sel TSC SD 2 


డాం న. ద. అ రాయనా ల టా —_ 
మాన క కాను వూ 


రామమూర్తిగారు (ప్రతిజ్ఞ - మీనిఘంటునురో నేను తస్పులు చూపుతాను స్‌ు ఓస్తురున్న 
కో క i u 

వ రూపాయి నారు యిస్త్పంవగలరా- WEE మర్యగారు వు? 

, ఎన్నినేలు తక అక్షరు ఖర్చు చెయ్యవలసి oe! 


= ఎంతా దకియులుగోయు. 


దిఇతీయభాగము 175 


సుబ్బారావుకు విజ్ఞాన చక్షువఎచినాడు లక్ష్మణరావు. ఆయనకు నూతనదృక్సధా 
న్నిచ్చినాడు సుబ్బారావుగారు. ఈవిధముగా ఉభయతారకులౌతు భాషకు మేలు 


రాయి(సోలు సుబ్బారావుగారిని గూర్చి రెండు ముక్కలు చెపుతాను. 
ఈయన ఒక విద్య్వత్కుటుంబానికి చెందినవాడు. ఈయనకు అవ్యారి సుబ్రహ్మణ్య 
నాస్తిగారుశ ఒక వేలువిడిచిన మేనమామ. సుబ్రహ్మణ్య శాస్త్రిగారి నెరగని 
ఆంధ్రుదుంచడు! శాస్త్రిగారు సంస్కృతాం(ధ్రాలలో గొప్ప (ప్రజ్ఞ కల మనిషి* 
తిరుసతి నెంకటకనశ్చరుల శిష్యుడై శతావధానము చేయడమూ, 
ఆశుకవితాము  చెప్పటమూ, అలనడ చేసుకున్నాడు. ఆగాలి 
ఏనయ్రైదు సుబ్బారాస్రుగారికి రాడా. కొంచెము. 'సోకనద్స్‌ ఆయనా, 


ఈయునా కలిసి జంటకసుల సోట్లాటలలో ఆశుకవిత్యావధానము చేసినారు. 


[a] 


ఆజనైనా తసవంతముగా ఉండేది వీరి కవిత్వము; “సంపద మరెభ్యులాం యో 
ంభ్వులాం” అని అపుదస్తుడూ కొప్పరపు కవులుపయోగించే మకుటము నిరుకూడా 


రు 
గారు కొంత అంతర్ముఖుడైనాడు. క్‌ రు పారశాలలొ ఉనాధ్యాయుడుగా 


rie 
4” 


(౮ 


౦తకాలమున్నాడు. కౌచివ్‌ సంపన్నుడు. 


జుల్‌ 


సుబ్బారావుగారికి ఇటూఅటూకూడా ఎద్యత్కుటుంబాలు కావటము ఒక 


దండికృత “కాన్యాదర్శ”ను తెనుగులోకి సరి వర్తనముచేసినాడు. ఉద్గంధము! దీనినిగూర్చి 


= నే జ న పసు శంఖ సా - | స ౬] a 
ఈల పూనవల్లి రామక్నషుకసిగా: రేమన్నారో హహామఠరే 


“శ శ్నాస్తులనారు దీని నలిశ్రమచెసి యిధామూలముగా తెనిగించిరనుట 
నస్పుంశయము భాషలో నలంకార గ్రంధములు లేవను న్యూనతిను విరు తొలగించి నందులకు 
ISTO SOT ధన్యాతొకముమాడా పరివర్తనము చేసినట్టు తెలుస్తుంది 
హముక్తి, దైవబలము మొదలగునవి రచించినాడు. 


ఆంధ్రధ్వన, శెపతిత్యసుల ధి, జీవన్ముక్తి 
| రుతో కొన్ని [గ్రంధాలను విమర్శించినాడు కూడా. 


176 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విశేషము. ఈయన పినతల్లి విజ్ఞాని; ఆమె యీయనకు చాలావిషయములలో 
దారిచూపినది. ఆమెయొక్క ప్రోదృల మియనమీద చాలఉన్నది. అనేక నిషయాలలో 
ఆమె యీయనకు వివేచనాచక్షస్సు నిచ్చినది. 

శంకరాచార్యులవారి భజగోవిందాన్ని ఆమెకోరిక మీద ఈయన తెనుగులోకి 
పరివర్తనము చేసినాడు. ఈయనలో సంస్కారము చాలా యెక్కువగా ఉన్నది. 
“శక్తిర్షిపుణతా చైవ” అనేదానిలో ఉన్నశిక్తి యాయనకు సహజముగా ఉన్నది. 
దానితోబాటు నిశితమైన బుద్ధి, జిజ్ఞాసా ఉండటముచేత ఈయనలో ఉన్న ఆ 
సంస్కాం కుసుమము వికసించడమైనది. ఈయన 5 ఫారం చదివేటప్పుడు 
“హెర్మిట్‌” అనే ఖండకావ్య మీయనకు పార్యభాగముగా ఉండేది. దాని అందము, 
అందులో ఉన్న రసము చూచుబప్పుటికి దాని అనుకరణము వ్రాయవలెననిపించీన 
దీయనకు. “లలిత” అనే పేరుతో వ్రాసినాడు నెంటనే. దీనిలో నవ్యసాహిత్యబీజాలు 
కొందరికి కనపదినవి. రాయ।[ప్రోలువారు [న్రాసిన “తర్వాతకావ్యాల'' కన్నిటికీ బీజమీ 
“లలిత”లో ఉన్నది కథా, భావమూ, శెలీ, అన్ని లలితాలే! ఇది నవ్యకవిత్వములో 
ప్రధమ ([గ్రంధాలలొ ఒకటనవచ్చు కొందరు తృణకంకణమని అంటారు.ఈ 

కాని అవ్యక్తముగా లలితలో ఉన్న “ఆధునికత్వ” లక్షణాలే తృణకంకణములో 
వ్యక్తమై నవనవలెను. సుబ్బారావుగారిలో ఉండే సంస్కారము నూతనత్వము కోసము 
పరితపించినది. ఆ నూతనత్వనము మొట్టమొదట 'లలిత' ద్యారా వెలువడినది. ఈ 
లలిత 1909 నాటికే ప్రచురణమైనది. అప్పటికి 'కన్యాశుల్కమొ క టే 


(పచురించినారుగాని యింకా 'నిలగిరిపాటలు” 'ముత్యాలసరాలూ' (ప్రచురించలేదు 





*£ “ఈకవికి సినతల్లి మీద ప్రీతి చాలా హెచ్చు. ఆమె వాక్యాన్ఫుతం ఆస్వాదిస్తూ, కొన్ని 
సందర్భాల్డ్‌ ఆమె సలుకులే సద్యాలలో సుబ్బారావుగారు చొస్పించారు. ఆమె అనేక నిషయాలు 
అనగాహన చేసుకున్న విశాలహృదయి. లోకయాత్రలో క్షిష్ట [గ్రంధులు విప్పి నేయగల నివేకవతి. 
ఆమె సూక్తులు యీ కవింద్రుని కళకు దోహదం చేసినై ” 

- తృణకంకణ రజతోత్సవ సంచికానీరాజనం. 

శి తల్లానరులవా రిట్లా అన్నారు ' 
ఆధునిక కఎత్వమునకు తృణకంకణము ఆదిగ్రంధమని ఆస 
- తృణకంకణ రజతోత్సవసంచికా నీరాజనం. 


దాదుల ఆనయము." 
కా 


ద్వితియభాగము 177 


గురజాడ అప్పారావుగారు. 1912 సంవత్సరమునాటి కింకా 'తృణకంకణం' 
తయారౌతున్నది. ఈమధ్య అనగా 1909 సంవత్సరానికి 1912 సంవత్సరానికి 
మధ్య యీయన రెండు ఖండకావ్యాలు “అనుమతి” “కష్టకుమారి” అనే పేర్లతో 
(వ్రాసినాడు. వీటిలో “అనుమతి”, “డోరా” యొక్క అనుకరణము. ఈ (ప్రకారముగా 
ఆంగ్రకవిత్య సంపర్కమూ, సహజసంస్కారమూ, యీూయనలో ఒక నూతనత్వము 
కలగజేసినది. ఆ నూతనత్వమూ, ఆకళాదృష్టీ యూయన కావ్యాలకు నవ్యత 
నాపాదింపజేసినవి. వర్దువర్హు, షెల్లీ, కీట్సు, టెన్నిస్‌, బ్రౌనింగు మొదలైన ఆంగ్ల 
కవుల కావ్యాలలో ఉండే “జీవకళ”ను వెంటనే పట్టుకొని తన స్వంతము చేసుకో 
గలిగినాడు. వాళ్ళు వ్రాసేపద్దతిని తెనుగు సారస్వతానికి అవలంబింపజేసి సారస్వతాని 
కొకనూతనకళ కలగజేసినాడు.* 

ఈ లలితలో ఉన్న విశేష మేమిటో, అది యీయన తర్వాత వ్రాసిన 
కవిత్వములో బీజభూతముగా ఎలా ఉన్నదో మనవి చేస్తాను. చెళ్ళపిళ్ళ వెంకటశాస్తిగారీ 
“లలిత” కావ్యములో ఉన్న రసాన్ని గ్రహించి తానుకూడా సారస్వతనిర్మాతలలో ఒక 
డౌటచేత నిష్పాక్షికముగా ఈ ఖండకావ్యాన్ని గూర్చి ప్రశంసించినారు. 

వారి వాక్యాలనుబట్టి వెంకటకవిగారికి దీనియందు కనపడిన నవ్యత 
తెలుస్తుంది. “ఇతివృత్తము హూణకవికల్పనమునుండి గైకొనబడుట, మాత్ఫకలో కంటె 
స్వకపోల కల్పితములైన వర్షనలుండుట, కధాముఖము సనాతన సాంప్రదాయకముల 
ననుసరింపక నాయికావిలాసములతో ప్రారంభించుట”, వీరికి కనపడిన విశేషములు. 
కవిత లలితపదభూయిష్ట మనేది యీయన కావ్యాలలో ఉండే కవిత్వానికి సామాన్య 
లక్షణము. కాబట్టి ఏరు చెప్పినవాటిలో అన్నిటికంటె కావ్యముఖనవ్యత ప్రశంసనియము. 

ఇదివరలో 'మంగళాదీని, మంగళమధ్యాని, మంగళాంతాని కావ్యాని ప్రథంతే' 
అనే వాక్యము కవులలో అమలులో ఉన్నది. అప్పటికి దానికి భిన్నముగా కష్టాదిగా ఈ 
కావ్యాన్ని ప్రారంభించినాడీకవి. ఇది ఒక నవ్యత. వెనకటి 'మంగళాంత చాదస్తు'ల 


3 The principal object then proposed (in this kind of poetry) was to 
choose incidents and situations from common life, and to relate them through- 
out, as far as was possible, in a selection of language really used by men." 

- Wordsworth in preface 


178 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఇ 


వలెగాక ఆధునికులకు “కష్టాదిచాదస్తానికి” మార్గదర్శి అయినాడీకవి. ఈపద్దతి 
యీ కవిగారి చాలా కావ్యాలకు అనువర్తించినది. తృణకంకణములో “అడుగుల 
బొబ్బలత తో” ప్రారంభించినది కావ్యము. నవ్యులకూ, పురాతనులకూ ఉన్న భిన్న 
అభినివేశాలలో ఈ 'మంగళాది కషైదిచాదస్తమూ', మంగళాంత కష్టాంత చాదస్తమూ' 
ఒకటి. కాని వెనుకటివాళ్ళ 'మంగళాంతచాదస్త' మెటువంటిదో నవ్యుల 
“కష్టాంతచాదస్తమో” మరో “నికృతచాదస్తమో” అట్టిదే నంటే వారికి నచ్చదు తమ 
చాదస్తము సమంజసమని విరి అభినివేశము! 

“లలితను గూర్చి రమాకాంతాచార్యులుగా రింగ్లీషులో ఇలా అభిప్రాయ 
మిచ్బునారు. శ 


'This poem... I believe 1s the first successful attempt on the part of a 
Telugu poet to sing the glories of the sacred passions of love under the direct 
inspiration of the Votaries of English in use, and as such, marks a new epoch 
in the development of modern Telugu Literature. The author unlike his 
predecessors (who have enriched the Telugu Literature by translating and 
imitating the western masters) infused fresh life and blood into the composi- 
tion by photographing his images direct from nature 


The 506103 through which the heroine passes on her way to her lord 
have been described with a keen sense of the Beautiful in nature and a profound 
admiration of the ways of Providence as reflected in her. The author has 
reached the highest watermark of poetic excellence in his glowing description 
of Love, which he idealises and enthrones in the very heart of nature The poem 
on the whole is a lyrical 01606 of rare beauty and finish...." 


ఈ ఆచార్యులవారి మాటలవల్ల “లలిత”లో చాలా(క్రొత్తవిషయాలున్నట్టు 
కనపడుతున్నది. ఇన్ని నవ్యతాసాదక విషయాలున్నవని యింగ్లీషు సారస్వతపరనమూ, 
విమర్శనాజ్ఞానమూ, (ప్రకృతి రహస్య పరిశీలనమూ, సృష్టి రహస్యగ్రహణమూ, 
ప్రకృతిలో ఈ పవిత్ర ప్రణయాన్ని చూడటమూ, ప్రకృతిప్రోద్బలముచేత కవిలో కల్లే 
చిత్తసంస్కారమూ, భావ(ప్రాధాన్యమూ, ఈ మొదలైన నవ్యలక్షణాలన్నీ ఆచార్యుల 
వారికి “లలిత”లో గోచరించినని. ఇవే ఆంగ్ల సారస్వతములో వర్షువర్తు, షెల్లీ 

లొ గా 
మొదలైన కవుల వ్రాతలలో ఎన్న లక్షణాలు. 
© Vide Introduction to Lalita. 


ద్వితీయభాగము 179 


ఈ లక్షణాలన్నీ మన వెనకటికవుల వ్రాతలలో లేవా? అని అడగవచ్చు. 
ప్రకృతికవిత్వాన్ని తీసుకుందాము. _ వెనకటి (గ్రంథాలన్నిటిలో బుతువర్లనము 
సూర్యోదయ సూర్యాస్తమయాదివర్షనము మొదలైన వర్లన లున్నవి. కాని వాటిలో 
తత్కవుల దృక్పధము లేదు. కొందరీ వర్షనలను అలంకారయుక్తముగా చేసినారు. 
కొందరు స్వభావసిద్దముగా చేసినారు. మరి కొందరు వారు చెపే ప్ప కధావస్థంత 
ర్ఫాగాలుగా చేసినారు. కాని వాటిని ఉన్నదిఉన్నట్టు చెప్పడమేగాని వాటిలో ఉండే 
అంతరార్థమూ, వాటికీ కవికీ ఉండే పరస్తరసంబంధమూ, వాటికీ సృష్టికీ ఉండే 
పరస్త్పరసంబంధమూ, వాటివల్ల కవి నేర్చుకుని పాఠకులకు విప్పి చెప్పే ఉపదేశమూ, 
వాటికి అంతర్బూతమైన తత్వమూ, ఆతత్యాన్ని జీవితానికి సమన్వయించడము 
మొదలైన విషయాలు వెనకటికవులు పరామర్శించలేదు. అంతేగాకుండా ప్రకృతికి 
కధావస్తువును సంబంధింపచెయ్యడము వెనకటికవు లందరు కూడా చేసిన పనికాదు. 
ఈనవ్యతే తృణకంకణాదికములో అనువృత్తమై రాటు తేలినది ఆయన చేతులలో. 
ఈ నవ్యదృక్పధము సుబ్బారావు గారిలో ఒక మతమువంటి సంస్కారాన్ని అభివృద్ది 
పరచి ఆయన తరణోపాయముగా సాధించే తపస్పైనది. ఈవిధమైన పవిత్రత 
అనేక నవ్యకవులలో లేదు. ఇతరులకూ ఈయనకూ ఉండే భేదాలలో ఒకటిది. 

కష్టసుఖాలు జీవికి నిసర్లాలని, వాటినిగూర్చి దుఃఖపడ వద్దని, ఉత్సాహమే 
సర్వదాధార్యమని, దుఃఖములోకూడా సుఖమే భావించాలనీ, చిత్తము శబలము 
చేసుకోకుండా స్థిరముగా ఉంచుకోవాలనీ మన అభివృద్ది బీజాలు మనలోనే 
నిసర్గముగా ఉన్నవనీ యీ పారాలన్నీ (ప్రకృతిలో ఉన్ఫవనీ, బుతుపరిణామమే యీ 
పాఠము మనకు తెల్పుతున్నదని, అనేక కవిగారి సిద్దాంతవిషయాలీ లలితలో 
కనపడతవి. (ప్రేమ పావిత్రబీజా లిందులో ఉన్నవి కాని యింకా అమలిన (ప్రేమ 
సిద్దాంతము కనిగారికిప్పటికి దృఢము కాలేదు. 

ఇక సుబ్బారావుగారి సహజమైన కళాదృష్టి, పదలాలిత్యము, పరస్సరపద 
సమ్మేళన చాతుర్యము, ఇందులో నిసర్లాలుగా ఉండి తర్వాత కావ్యాల్లో బాగా 
పరిణామము పొందినవి. మొత్తముమోద సుబ్బారావుగారి యీ “చినృవాత్తం" 
నవ్యమార్గాన (ప్రవర్తించి, పండితులనూ, ఎడ్యార్హులనూ, ఆంగ్రవిద్యాపారంగతులనూ, 


180 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అందరిని కూడా ఆనందింపజేసినది. పండితులను భాష, శైలి తృప్తి పరిచినవి. 
విద్యార్దులకు వెనకటి కావ్యమర్యాదలను అనుసరించకపోవడము నచ్చినది. 
ఆంగ్రవిద్యాపారంగతులను దానిలోని నవ్యత ఆకర్షించినది. ఈ విధముగా 
నవ్యసాహిత్యానికి పునాదివేసినదీ కావ్యము. 

“లలిత”తో ప్రారంభించిన ఈనవ్యతను (ప్రచారము చెయ్యవలెననే 
అభినివేశము గట్టిపడి 'తృణకంకణము” నాటికి పాతుకుపోయి “అభినవకవితా 
మండలి స్థాపనముగా పరిణమించినది. “లలిత” అలజడి అంతగా 
కలిగించకపోయినా “తృణకంకణము” మాత్రము కలిగించినది.* ఉత్సాహముతో 
ఉవ్విళ్ళూరుతూ ఉండే ఆంధ్రయువకులలో “లలిత” కలగజేసిన భావపరివర్తనాన్ని 
దృఢపరిచినది “తృణకంకణము.” కవితా సంస్కారమున్న కొందరు యువకులలో 
సంకల్ప బిజాలు నాటినది. 

సుబ్బారావుగారు మొదట్లొ లక్ష్మణరావుగారి వద్ద పనిచేస్తూ ఉండేవాడు. 
తర్వాత కొన్నిదినాలకు శాంతిని కేతనము వెళ్ళి, అక్కడ కొంతకాలము రవిం[ద్రసేవ 
చేసి, ఆ వాతావరణములో సంచరించివచ్చినాడు. ఆంధధ్రసారస్వతానికి ఈయన 
రవింద్ర సాన్నిధ్యమత్యంత ముపకారమైనది. తృణకంకణములో వ్యక్తమైన యీయన 
నవ్యతా, మనస్తత్వమూ, కళాదృష్టి, మొదలైనవన్నీ కలకత్తానుంచి వచ్చినతర్యాత 
స్వతం(త్రాలైనవి. అంతేగాక రవీంద్రుడి గూఢత (మ్వు/:ష౦15యి కూడా కొంత పట్టు 
పడినది. "స్నెహలతాదేవి”, 'కష్టకమల' మొదలైన కావ్యాలన్నీ వచ్చినవి. ఇట్లు ఒకటి 

స The Telugu school of Romantic revival. 
+ “ఈ సూర్యాలోకమువల్ల (తృణకంకణకృత) సాహిత్యసీమలో నూతనరుచి వ్యాపించి 


కన్నులు మిరుమిట్లు కొలిపింది. కొంతమంది కన్నులు మూతపడ్డవి. కొంత మంది నేత్రపటలాలు 
నిరైపోయినవి.” - రజతోత్సవసంచిక నీరాజనము, 

+ ఒకమారు నేను వ్రాసిన యీ వాక్యాన్ని చూడండి. 

' “ఇదివరకు గర్భితముగా ఉండే సుబ్బారావు గారి శక్తికి రవింద్రసాహచర్యము నివురుకప్పిన 
నిప్పును ఊదినట్టైనది. అప్పటినుంచి యీ నవకవి దివ్యతేజస్సు గోచరించి నట్టై, దైవసాక్షాత్కార 
మైనట్టు, మారిపోయాడు. (ప్రతి వస్తువును పరిశీలించే సామర్హ్యమలవడింది. దృష్టి విశాలమైంది. 
సకల విద్యలూ నేర్చినవాడల్లే ప్రతి సంగతీ ఆలోచించి తత్వాన్ని తెలుసుకునే శక్తి కలిగింది.” 


ద్యితీయభాగము 181 


తర్వాత ఒకటి ఆయన కావ్యాలు బయలుదెరి ఆంధ్రభాషామతల్లికి 
నూతనాలంకారాలైనవి.1 వీటిని చూచి సంస్కారమున్న మహనీయుల కందరికీ 
కండ్లు తెరిచి నట్టినది. ఈ విధముగా రాయ(వ్రోలుగారు నవ్యాంధ్ర సాహిత్యానికి 
పితృస్థాన మాక్రమించినాడు.*ః మోసములు వచ్చీరాని నవ్యాంధ్ర కవులుకూడా 
ఈయనను తమకు భావనాగురువుగా అంగీకరించినారు.* 

ఈయన ఆస్తీకుడు. వాజ్మయతపస్వి. జిజ్ఞాసువు. తత్యాన్వేషి. మిగిలిన 
చాలామంది ఆధునికకవులమనుకునేవారివలె పర సాంప్రదాయాలలో కొట్టుకొని 
పోయ్యేవాడుకాడు. నిర్గణమైన పరతత్వము సాధించటము 
కష్టమై సగుణమైన ప్రకృతిని వాజ్బయము ద్యారా భాషామతల్లిగానూ 
మనస్పాలలితగానూ ఉపాసించినాడు. కీ ఈయనయొక్క హృదయ పావిత్రానికీయన 
తన కావ్యాలలో చిత్రించిన “అమలినశృంగారమే”' సాక్షి, ఈయనకు శీలము చాలా 
ముఖ్యము. పూర్వుల సాంప్రదాయము పవిత్రము. పూర్వవాజ్మయము, వారు మన 


+ నవ్యసాహిత్యసరిష న్నవమ వార్జికపు టుసన్యాసములో రాయప్రోలు తన రచనలు 
జరిగిన తర్వాతే తాను శాంతినికేతనము వెళ్ళి వచ్చినట్టు చెప్పినాడు. 

శ రాజమహేంద్రవరములో జరిగిన నవ్యసాహిత్య పరిషత్తు కధ్యక్షుడైనాడు, 1940 
సంవత్సరము మార్చి నెలలో జరిగిన నవ్యసాహిత్య పరిషత్సభలో వారికి అత్యంతమైన గౌరవను 
జరిగినది ఉస్మానియా విశ్వవిద్యాలయములో చాలాకాలము ఆంధధ్రాచార్య సీరాన్ని అలంకరించి 
ఇటీవల వరంగల్లు కళాశాల ప్రిన్సిపాలై అంధ్రులకు గర్వకారణముగా నిలిచాడు. 

+ దేవులపల్లి రామానుజరావు మొదలైనవారున్నారు. 

కీ “కానబడ కనుమాన ప్రమాణమునకె 

అంది యందని పరతత్వ మవల నుంచి; 

పంచభూత దృశ్యం వైన (ప్రకృతి యొకటి 

సన్నిహిత లక్ష్య మనియె వచస్వి నేడు” 

“అందు నివిలక్షణ జీవయాత్ర కైన 

పృధివినే నవ్యులు సమాశ్రయిం(త్రు భక్తి 

తల్లిగా ధాత్రిగా దేవతామతల్లి 

గా సమస్త పరాపర కార్యములకు” - రమ్యాలోకము 


182 నవ్యాంధ్ర సాహిత్య వీరులు 


కిచ్చిపోయిన మాన్యమని యాయనతలంపు.1 కాని దేశకాల పాత్రాలననుసరించి, 
నాగరికతావిజ్ఞానాల ననుసరించి సార్వస్వతక్షేత్రములో (క్రొత్త పంటలు పండించి 
క్షేత్రాన్ని ఫలవంతము చెయ్యవలెనని వీరిమతము. తుదకు తన నవ్యతకూ, తన 
వాజయతపస్సుకూ కారణభూతాలైన అంతశ్చక్తులను చెబుతూ తన కావ్యాల 
కన్సయించే అక్షణ (గ్రంధము “రమ్యాలోక”+ మనే పేరుతో రచించినాడు. ఇట్లా 
నవ్యాంధ్రకవి (బ్రహ్మకిర్తి పొందుతున్నాడు 

కాని నవ్యసాహిత్యమంటే ఫలానా అని నిష్కృష్టమైన అభిప్రాయము 
ప్రబలలేదు. ఇంతవరకిచ్చిన నిర్వచనాలన్ని దీర్జాలు. ఇంకా కొత్త రోజులు కనుక 
నిషృష్టలక్షణ మేర్పడడానికి కాలము పట్టినది. ఇప్పటికీ యిట్టది నవ్యసాహిత్యమనే 
విషయములో చాలా అభి ప్రాయభేదాలున్నవి. 


భావన కఐత్యము: 


“భావకవిత్వ”* మనే మాటను గూర్చి విచారించుదాము. ఈమాట 
యెట్లాపుట్టినదో చెప్పటానికి విలులేకుండా ఉన్నది. మొదట మొదట యాపేరును 
గ్రహించినారీ రచయితలూ, తత్సిపాసులూను. రాయ(ప్రోలువారుకూడా యీమాటతోనే 
తమ కవిత్వాన్ని నిర్వచించే వాడు.$ ఏలాగ్రెతేనేమి యీ మాటకు ప్రచారము వచ్చినది. 
వేలూరు శివరామశాస్తీత్యాదు లీమాటనే వాడి దానిపైన భారతి మొదలైన పత్రికలలో 





+ “పరిణతవాక్కు, లస్మదనవద్యకలాకవితాపితామహుల్‌ 

స్తిరముగనిచ్చిరీ తెలుగు తీయని మాన్యము, నిందు నూత్నవ 

ల్లరులను, (కొత్త యంట్లను ఫలద్రుమజాతుల నాటి పెంతు సం 

బరముగ, నే వనప్రియులు మంచెలపై నెలుగెత్తి పాడగాన్‌.” - తెనుగుమాన్యము 
+ చూ: నేను వ్రాసిన రమ్యాలోక సమోక్ష-ఆంధ్రపత్రిక ఉగాది సంచిక. 
*౯ “గానయోగ్యము, ఆత్మనాయకము, వ్యంగ్యప్రధానము, ఏకభావాశ్రయము నగు నొక 

లఘురచన భావకవిత్వమని తెలియనగుచున్నది ” 
- పాటిబండ మాధవశర్మ, భారతి - శ్రీముఖ, పుష్యము. 

రీ గాడిచర్ల హరిసర్యోత్తమరావుగారీమాట పట్టించినారనినారు గిడుగు సీతాపతిగారు. 


ద్యితియభాగము 183 


వ్యాసాలుకూడా వ్రాసినారు.+ ఇప్పటికీ ఈమాటకు కొంత నీచార్దమొచ్చినది. 
నిరర్ణకమైన అయోమయ కవిత్యాని కీమాటను కొందరుపయోగించటము 
మొదలుపెట్టినారు. “నేటికాలపు కవితిలో ఉమాకాన్తపండితుడు వాడిన మాటయిదే! 
ఈమాట కవిత్వాన్ని తిట్టే ఒక తిట్టుకిందికి దిగినది. అప్పుడీ కవులీ మాటను 
ఉపయోగించటము మానివేసినారు. దానిని “నవ్యసాహిత్య” మనినారు; “నవ్య 
కవిత్వ” మనినారు.* ఈమాట బాగుందని దీనినే (గ్రహించినారందరూ. ఈ 
పేరుతోనే యిప్పుడ సాహిత్యమంతా వ్యవహారములో ఉన్నది. “నవ్య కవిత్వము” 
“నవ్యసాహిత్యము” అనే మాటలలో ఒకవిధమైన అనిర్వచనీయతా, అనవస్సా, 
అవ్వాప్తి అతివ్యాప్తులూ, అనిష్కృష్టతా, ఉన్నదేమో అంటాను. ఇప్పటికీ దీని పరిమితి 
యింత అని, లక్షణాలివి అనీ, యెవ్వరూ చెప్పినవారు లేరు. వెనక విశ్వనాధ, 
పంచాగ్నులవారి నిర్వచనాల లిచ్చినాను. అవికూడా యెంత దీర్భములో మీరు 
చూచినారు. 1850 సంవత్సరము తర్వాత తెనుగులో కలిగిన రచనఅంతా 
దీన్నిక్రిందికి వస్తున్నట్టు కనపడుతున్నది. కాబట్టి వెనకటి లాక్షణికుల నిర్వచనము 
(ప్రకారము లక్షణానికి అతివ్యాప్తిదోషము పట్టినది. ఇక “భావకవిత్వ” మనేమాటే 
కొంతవరకు సమంజసముగా ఉన్నదేమో అనిపిస్తుంది. 


ఇప్పటికీ భావకవిత్వాన్ని నిరసించేవారు, 'భావంలేని కవిత్వ ముంటుందా?' 
అని హళనగా మాట్టాడటముకద్దు. వారికి సమాధానముగా ఉంటుంది అలాంటిది 
అంటున్నాను. కావలసివస్తే పెద్దన మొదలైన గొప్పకవులలోనుంచి ఉదాహరణాలు 
లెక్కకు మిక్కిలిగా ఇస్తాను. భావమంటే సామాన్యముగా అనుకునే అర్హముకాదు. 





ఈ కవికుమారులు భావగీతా 
రవళిలో మగ్నంబునొందుచు 
భువి మరచి తన్మయతజెందగ 
బొంగిపోయెదరు. - పెనుమర్తి వెంకటరత్నం, “ప్రకృతి' లో. 
* సుఖ్బారావుగారే కష్టకమల సూచికలో 'నవ్యకవిత' అనే పదము ఉపయోగించటముచేత 
దానినికూడా ఆయనే మొదట వాడినట్లు తోస్తుంది. 
+ “కవి ఆలోచనచే మధించి, [గ్రథించి, దర్శించిన యొక రసమయ గోళము భావము. 


- సిఅలమలతి. 
రా ద) 


184 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విషయముకాదు 'భావము' అంటే లాక్షణికు లుపయోగించే “విభావం' 'అనుభావం' 
'సాత్వికభావం' 'భావష్టైర్యం' 'భావశబలతా” అనే మాటల్లో ఉండే భావశబ్దానికి 
యేఅర్హమో ఆ అర్హము! అటువంటి “'భావమును' కవులందరి కవిత్వములో 
(అ 

ఉంటుందని చెప్పడానికి వీలులేదు. అటువంటి భావ(ప్రధాన ముగా వ్రాసిన కవిత్వము 
కాబట్టి “భావకవిత్య్వ” మనవచ్చు దినిని. పూర్వులలోకూడా యీభావానికి ప్రాధాన్య 
మిచ్చిన స్టలాలు అక్కడక్కడ లేకపోలేదు. దానిని మనవారు ఏ అలంకారము 
క్రిందికో తెచ్చి దానిని అప్రధానము చేసినారు. చూడండీ (క్రింది పద్యము: 

“తరుణి ననన్యకాంత నతిదారుణపుష్ప్రశిలిముఖవ్యధా 

భరవివశాంగి నంగభవుబారికి నగ్గముచేసి (క్రూరుడై 

యరిగె మహీసురాధము డహంకృతితో నని రోషభీషణ 

స్ఫురణవహించెనో యన నభోమణి దాల్చె కషాయదీధితిన్‌.” 

దీనిలో ఉన్న భావప్రాధాన్యాన్ని నిరాదరించి దాన్ని అలంకారము క్రిందికి 
తెచ్చి “ఉత్రేక్షాలంకారము” అనినారు పెద్దలు. కాని యిది కనియొక్క ప్రకృతి 
పరిశీలనజ్ఞానమూ, కవి (ప్రకృతులకు కల్గిన పరస్పరసంబంధమూ, ప్రకృతి కవి! 
కలిగించిన చిత్తవృత్తి మార్పూ, కధావస్తువుకూ ప్రకృతికి ఉన్న సానుభూతీ, మొదలైన 
అనేక విషయాల కుదాహరణము. ఏటిలో ఒక్కదానికైనా (ప్రాధాన్యమియ్యరు మన 
పెద్దలు. నాయికకు కలిగిన చిత్తవికారానికి (ప్రకృతికీ పరస్పరసంబంధము కల్పించి 
ప్రకృతి నాయిక అవస్థనుగూర్చి సానుభూతి చూపినట్టు చెప్పడ మోపద్యములో 
విశేషము. కాబట్టి యీ మొదటి నవ్యకవి అయిన సుబ్బారావుగారి కవిత్వములో 
కనపడిన యీబహుళాంశమే వెనకటి కావ్యాలకూ దీనికీ వైశిష్ట్యము కల్పించినది. 

ఇట్లా భావము ముఖ్యాంశముగా పెట్టుకునే కవిత్వాన్ని “భావకవిత్య" 
మనినారు. ఇది సమంజసమే! కాని తర్వాత వ్రాసిన కొందరు కవుల అవ్యక్తపు 
వ్రాతలతో ఈ మాటకు అపార్హము రావటమువలన ఈ మాటను పరిహరించినారు 
తదనుయాయులు.* ఈ మాటకు సామాన్యముగా "కది అర్ధం” అని అర్దము 
a స్స 


* నోరి నరసింహశా(స్తిగారు “పండితుల మనుకునేవాళ్ళ (ప్రసాదంవల్ల భావకవిత్యమనే 
మాటకు 'అర్హంలేని పనికిమాలిన లుల్హాయిపదాలు” అని వక కొత్త అర్హం కూడా లోకంలో 
(ప్రచారానికి వచ్చింది” అన్నారు. 


ద్వితియభాగము 185 


చెప్పటానికి ఎంత మాత్రము ఏలులేదు. అది కావ్య విషయములో ఒక పరిభాషాపదము. 
వస్తువుకు పర్యాయ పదముగా భావశబ్దాన్ని తీసుకౌనేటప్పటికి నీచార్ల మొచ్చినది. 
రెండూ ఒకటే అయితే “భావము” “వస్తువు” అని రెండు పదాలు వాడుకలోకి 
ఎలావస్తవి? పారిభాషికముగా సామాన్యవ్యవహారములో ఒకవేళ “దీని భావ మేమి 
తిరుమలేశ” అన్నట్టు “అర్హ” మనే అర్హములో ఉపయోగించినా, యీ సందర్భములో 
అట్లా ఉపయోగించడము (ప్రతిపక్షులు నిరసించడము కోసము చేసినపనే అని గట్టిగా 
చెప్పవల. 

గురజాడ అప్పారావుగారు (1861-1916) కూడా సుబ్బారావుగారి వలెనే 
ఒక వంక నుంచి స్వతంత్రముగా (వ్రాయడము మొదలు పెట్టినవారే. 

“అప్పరాయకవి** బహుపల్చని మనిషి. అతి దుర్చలుడు. వేసవికాలంలో 
సైతం ఉన్ని చొక్కామిద కోటు వేసుకొని శాలువ కప్పుకొని, మేజోళ్ళు తొడుక్కుంటేనే 
గాని ఉండలేక పోయేవాడు. మితభాషి పెద్దకళ్లు, సాగసైనయవననాసం, అతివిశాలమైన 
ఫాలం”. “పెద్దచెవులు చవుకపు చెక్కిళ్ళు, నిండుగల గడ్డము. ఇంపుగా కొనలు 
సాగిన మీసం”. “ముఖంలో శాంతం, మాటలో శాంతం, నడివడిలో శాంతం; మెల్లని 
మాట. మీద పడికొట్టినా తొందరలేని వ్యక్తి; మంచిగంభీర ముఖ లక్షణాలు గలవాడు. 


ఈయన 1861 నవంబరు 30వ తేదిన విశాఖపట్టణము జిల్లా 
రాయవరములో జన్మించినాడు. హైస్కూలులో చదివే దినాలలోనే కవిత్వము 
వ్రాయడము 'ప్రారంభించినాడు. కాలేజీలో చదివేనాటికి ఆంగ్లభాషలో కవిత్వము 
వాయడము, విజయనగరము నుంచి వెలువడే “ఇండియన్‌ లీజర్‌ అవర్‌” అనే 
పత్రికలో ప్రకటితము కావడము విశేషమే. 'సారంగధర' అనే ఆంగ్ల కావ్యాన్ని, 
శంభుచం[ద్రముఖర్జీగారునడుపుతూవుండే 'రీన్‌ అండ్‌ రయ్యత్‌' అనేప(త్రిక ద్యారా 
లోకానికి అందించినాడు. కళాశాలోపాధ్యాయులుగా 1887 నుంచి 1896 దాకా 
పనిచేసినాడు. ఆరోజులలోనే 'కన్యాశుల్కం' 'కొండు భట్టయ' మనే నాటకాలను 

క చూ. ముత్యాలసరాల పీర్రిక్ర 
'నవోదయ'లో గిడుగు సీతాపతిగారి వ్యాసము. 
డిసెంబరు 1946 అభ్యుదయలో “ప్రయాగ' వ్యాసము 


186 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రచించినాడు. చరిత్రపరిశోధనము కొంత కాలము చేసినాడు. ఆనందగజపతి 
మహారాజావారి ఆంతరంగిక కార్యదర్శిగా పనిచెసినాడు. 1910లో “ముత్యాల 


సరాలను' ప్రచురించినాడు. 


గిడుగు రామమూర్తి పంతులుగారీయనకు ఓనమాల తరగతి నుంచి 
సహాధ్యాయులు కావడము కూడా ఒక విశేషమే. వీరిద్దరూ కలసి మెలసి అన్నదమ్ములవలె 
ఉండేవారు ఆతరువాత కాలములో ఆంధ్ర సాహిత్య చరిత్రలో ఉత్తమ స్తానాలను 
అలంకరించిన మహానుభావులూ అయినారు. 

అప్రారాయకవికి సంఘసంస్కారము* వ్యావహారిక భాషా వాదము ప్రధాన 
విషయాలైనవి. ఒకవంక వీరేశలింగముగారు మరొక వంక గిడుగు వెంకటరామమూర్తి 
పంతులుగారు! ఈఇరువురి ఉద్యమాలను ఆకళించుకొని రచన సాగించిన 
ప్రతిభాశాలి గురజాడ అప్పారావు. దీనికి ఆయన వ్రాసిన కన్యాశుల్కం ఉవోద్దా తములో 
మొదటి వాక్యమే సాక్షి చూడండి: 


11౭706 it to advance the cause of social reform and to combat a 
popular prejudice that the Telugu language was unsuited to the stage " 


ఆయన ఇంగ్లాండు పోయివచ్చిన హైందవులయొక్క, అధికారములో ఉన్న 
మనవాళ్ళయొక్క, దొరలయొక్క సహాయముపొంది ఈ వ్యావహారిక భాషావాదముతో 
ల ల 


*ః ముత్యాల సరాలలో మొట్టమొదటి గీతము సంఘసంస్కరణమును గూర్చి వ్రాసనాడు: 
“బరంపురంలో 1910 సంవత్సరమందు ఒకరింట పెద్దవిందు జరిగింది. అప్పుడు, 
నాలుగు జాతులవారు కలిసి పంక్తులు తీర్చి కూర్చుండి భోజనం చేశారు. దాని పైన సనాతిని 
ధర్మం పోషించాలనే పూర్వాచారపరాయణులు విందారగించిన వారిని వెలివేశామన్నారు. 
ఆవిందు మనసులో పెట్టుకుని... అనే పద్యము తన ముత్యాల సరములలో చేర్చినారు. 
అప్పారావుగారికి సంఘసంస్కరణ విషయంలో ఉదారాశయాలుండేవి. అందుకు నిదర్శనంగా 
ముత్యాల సరములలో... “ముత్యాల సరాలు' - 'లవణ రాజు కల' - 'కన్య' - 'డామన్‌ పెతియస్‌' 
- 'పూర్ల్ణమ్మ' మొదలైన వానిని ఎత్తి చూపించవచ్చు". 

+ "Since I wrote the preface to the first edition, the spoken dialect has 
gained ground. My friend, Principal P.T. Snnmivasa lyengar, recently started 
a Telugu teaching reform Society among the aims and objects of which the 
cultivation of Venacular Telugu holds a prominent place and Mr. Yates whose 
name will always be remembered in the Telugu districts for introduction of 
rational methods of Telugu teaching into our schools, has lent weight to the 
movement by accepting the Presidentship of the Society" 


ద్వితీయభాగము 187 


లోకాన్ని ఢకొన్నాడు. వ్యావహారిక భాషావాదము - భావకవిత్వము : ఈ రెండూ 
సోదరోద్యమా లనవచ్చు. ఈ రెంటిలోను భావకవిత్య్వము బలవత్తరమైనది. దీనికి 
వ్యావహారిక భాషోద్యమము సహకారి. దానిని త్వరగా వ్యాపింపజేయడములో 
సహాయపడ్డది. 

అప్పారావుగారి 'ముత్యాల సరాలు’ సుబ్బారావుగారి “తృణ కంకణము'తో 
పాటు నవ్యాంధ్ర కవిత్వానికి (ప్రోత్సాహకాలని చెప్పవచ్చు. “ముత్యాల సరాల' నే 
నూతన ఛందస్సును సృజించినాడు, గురజాడ కవిశీ ఈయన తరువాత నవ్యకవులైన 
వారంతా యీఛందస్సును అనుసరించిన వారే. 'దేశభక్తి' ప్రబోధగీతాలు వాసి 
గురజాడ (ప్రశస్తిగన్నాడు.* సంఘానికి ఒక ఉపదేష్ట అయినాడు. తన ఉపదేశాలను 
_ శిగుత్తునాయని,జాతిముత్యాల్‌ = 

గుచ్చినాడే మేలిసరముల 


ఇత్తునాయని తెలుగుదల్రికి 
ఇచ్చినాడే భక్తితో ! 


యుగయుగంబుల నుండి (మోగెడు 

భంగముల నుప్పొంగునాతని 

గీత శీకరముల్‌ - దేవులపల్లి కృష్ణశా'స్తి 
శః దేశమును (ప్రేమించుమన్నా 

మంచి అన్నది పెంచుమన్నా 

వొట్టి మాటలు కట్టి పెట్టోయ్‌ 

గట్టి మేల్‌ తలపెట్టవోయ్‌ ! 


దేశాభిమానం నాకు కద్దని 
వొట్టి గొప్పలు చెప్పుకోకోయి; 
పూని యేదైనాను వొకమేల్‌ 
కూర్చి జనులకు చూపవోయి ! 


స్వంత లాభం కొంత మానుకు 
పారుగువాడికి తోడుపడవోయి 
దేశమంటే మట్టి కాదోయి 
దేశమంటే మనుషులోయి! 


మొదలైన గీతాలు దేశమంతా మారుమోగిపోయినవి. 


188 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రచనలద్యారా ప్రజల హృదయాలను హత్తుకొనేలాగు (వ్రాసినాడు. ఈయన రెండు 
చిన్నకధలను కూడ [వ్రాసి నవ్యసాహిత్య ప్రక్రియలలో ఒకటైన చిన్నకధకు కూడా 
మార్గము వేసినాడు. అనేక కధలను వ్రాయడము (ప్రారంభించి పూర్తిచేయక వదలి 
వేసినట్టు ముత్యాలసరాల పీరికాకారుడు చెప్పుతున్నాడు. 

మొత్తము మీద గురజాడ అప్పారావుగారిని నవ్యాంధ్ర సాహిత్య నిర్మాతలలో 
ఒకరినిగా ఎన్నుకోవలె! 


ఎవరు ముందు? 


భావకవిత్వానికి ప్రధములెవరు అనే ప్రశ్న ఒకటి ఉన్నది.ఈ రాయప్రోలు, 
గురజాడలలో ఎవరు నవ్యాంధ్రసాహిత్యవృక్షానికి ముందు బీజవాపము చేసినారు? 
ఈ విషయములో కొందరి అభిపాయాలను ఇచ్చి వాటిని గూర్చి రెండుమాటలు 
చెపుతాను. 'ఆధునిక కవిత్వము నకు 'తృణకంకణము' ఆది(గ్రంధమని అస్మదాదుల 
ఆశయము'- అని తల్జావజ్ఞలవారు సెలవిచ్చినారు. “అప్పారావుగారి' “నీలగిరి 
పాటలు; ముత్యాల సరాలు' “కొత్తపాతలకు మెలుకల యిక” కూర్చిన నవ్య సాహిత్యపు 
తొలికృతులు' - అని నోరి నరసింహశాస్త్రి గారన్నారు. 'అప్పారాయోపజ్ఞకమైన 
రసగీతాలను రాయప్రోలు సుబ్బారావుగారందుకున్నారు. ఏరేశలింగం, తిరుపతికవుల 
తర్యాతకవి గురజాడ అప్పారావు’ అని ఒకనవ్యుడు. 'ఆధునికాం(ధ కవిత్వ ఫక్కికి 
సాంఘిక నాటక రచనకుమాగ్గము చూపినవారు వాస్తవముగా కీ.శే. గురజాడ వెంకట 
అప్పారావుగారే అని చెప్పవలెను." అని గిడుగు వెంకట సీతాపతిగారి వాక్యము. 
దేనిని ప్రమాణముగా తీసుకోవలెనా అని చారిత్రకులు కళవళపడతారు. 

ఇక్కడ రెండు విషయాలున్నవి; “గంధము - పద్దతి" అని! ఈ 
రెంటిలోను కూడా గురజాడవారి నీలగిరి పాటల కంటె, ముత్యాల సరాలకంటె 
రాయ'్రోలువారి తృణకంకణము అర్వాచీనము. అప్పారావుగారి నీలగిరిపాటలు - 


* 'అదివర కప్పుడే నేను చిలకమ్మ పెండ్లి... మొదలైన పాటలు కొన్ని రచించి వివేకవతిలో 
(ప్రకటించాను' అని గి.వెం. సీతాపతిగారంటారు (చూ: నాట్యకళ వ[క్రమ మార్గ శీర్ణ్షము,) 
బాపిరాజుగారు కూడా ఇలాగే అంటారు. 


ముత్యాల సరాలకంటె సుబ్బారావు గారి 'లలితి ప్రచురణములో ప్రాచీనము. 
ఎరిద్దరూ స్వతం(త్ర రచయితలే కాని కొందరన్నట్టు ఒకరి పద్దతిని ఒకరు అందుకోలేదు. 
భావ, వస్తు, రచనల మూడింటిలోకూడా రాయప్రోలు, గురజాడ లిద్దరూ 


భిన్న మార్గాలు (త్రొక్కినవారే! “లలిత' పండితులలో కూడా ఒకవిధమై 
భావపరివర్తనము కల్లించినది. దానికి సుబ్బారావుగారు భాషావిషయముల్‌ 


CA 


ఖ్‌ 


త 


రామమూర్తి, అప్పారావు గారల మార్గము త్రొక్కక, చ్యుతసంస్కారముకాని 
భాషవాయడము ముఖ్యకారణము.* అందుచేత రాయ(ప్రోలువారు పండితులకు 
కూడా ఉపాదేయుడైనాడు. వెనకటి భాషా సారస్వత సంప్రదాయాలు వదలి 
నూతనత్యము కల్పించడము మంచిది కాదని ఆయన (గ్రహించినాడు. పూర్వులను 
కూడా కలుపుకొనడము నవీనుల కవసరము. కాకపోతే సారస్వతానికి అనువృత్తి లేక 


సూత్రము తెగిపోతుంది. కొందరాధునికులు దీనిని గమనించడము లేదు. 


ఇది యిట్లా ఉంచి యీనవ్యతకు పునాది వేయడమునుగూర్చి మరొక 
విధముగా చెప్పవచ్చు. తృణకంకణమే మొదట యీ నూతన మార్గానికి పునాది 
వేసినదనిగాని, నీలగిరిపాటలే పునాది వేసినదని గాని ఒప్పుకొనడానికి ఇంకొక 
విషయమును చర్చించడ మవసరము. వీరిద్దరిలో సారస్వత క్షేత్రమును దోహదముచేసి 
ఫలింపజేసిన వారెవరు? ఈవిషయము చర్చించవలసి వచ్చినపుడు రాయప్రోలు 
వారేనని చెప్పవలె.ఈ* కాలమునుబట్టి నిర్ణయించవలెనని నపుడుకూడా అప్పారావు 
గారికంటె సుబ్బారావుగారె మార్గదర్శి అని గమనింపగల్లుతాము. 

* కాని భావనవ్యతాపాదనా విషయములో ఎంత దీక్ష వహించినాడో చూడండి: 
“పండితలోకమునకు నూతన భావపక్షపాతముదయించి తీరవలెను. ఆంగ విద్యాభ్యాసకుల 
కేవల హృదయచ్చాయలకు స్వరూప వైచిత్రి నిర్మింపక విడువరాదు " (స్వపష్నకుమారము౫) 

శ కీ.శే. ఆచంట వెంకట రాయసాంఖ్యాయన శర్మగారు (1864-1933) తమ “కల్పలత' 
లో “చందమామ” మొదలగు ఖండకావ్యాలు రచించారని తెలుస్తుంది(1903-9) 

ఆం(ధ సర్వస్వము పుట : 306. 

ఇట్టే “సరస్వతీ” పత్రిక (1903-8)లో కూడ ప్రకటింపబడినవట! bid 306 

పైవ్యాసములో ఆనుపూర్విని పురస్కరించుకొని అప్పారావుగారే నవ్యసాహిత్య బీజస్థాపకులయి నట్టు 

అర్హము వస్తున్నది. కాని జాగ్రత్తగా చదివిన యడల నావాదనను సర్వస్వమునందలి వ్యాసకారుడు 
ముట్టలేదు. తత్ఫూర్యము '్రకటితమ్మైనను దాని నెత్తకుండుట ఆశ్చర్యం 


190 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


అప్పారావుగారు సంఘసంస్కర్త కాకుండా భాషాసంస్కర్త కూడ. సుబ్బారావు 
గారు కేవల కవితా మార్గ సంస్కర్త. ఈవిషయాన్ని ముఖ్యముగా గమనించవలె. 
అప్పారావుగారు అభినివేశముతో వ్రాసినది 'కన్యాశుల్కము' గాని “ముత్యాల సరాలు’ 
గావు. ఆ 'కన్యాశుల్కము' వ్రాసినది వ్యావహరిక భాషావాద(ప్రచారము కోసమేననడము 
నిశ్చయము. నవ్వకవిత్యానికి మార్గము చూపవలెననిగాని, ('కొత్తపాతల మేలుకలయిక 
అనినప్పుటికీ) నేనట్లా చూపుతున్నాననిగాని, అవ్యొారావుగారికి అహంకారము లేదు. 
సుబ్బారావు గారట్టాగాక నవ్యత తీసుకరానలెనని, ఆనవ్యతను (ప్రచారము 
చెయ్యనలెనని, అభినివేశముతో వ్రాసినారని యిదివరకే తెలుపుకున్నాము. 


రాయప్రోలు: మొదటి మార్గము 

భాషావిషయములో రాయ'్రోలువారి అభిప్రాయము సౌలభ్యమే, సాక్షాత్తుగా 
వ్యావహారికము వ్రాయక పోయినా, సామాన్యముగాను, సులభముగాను ఉన్నటువంటీ, 
అర్జానుస్వార శకటరేఫ నిబిడము కానటువంటి - ఒక నిశిష్టశెలిని యీయన 
వ్రాస్తాడు. ఈయన శైలికి శ్రవణ సుఖమే ప్రమాణము*ః అఆకారములోను, 
పధ్యములోనూ, ఈయన కళాదృష్టి గోచరమౌతూ ఉంటుంది. 'వాగర్ణ ప్రణయము, 
ఈయనకు తెలిసినట్టు నవ్వులలో చాలమందికి తెలియదు శబ్దజాలాన్ని ఎట్టి 
సందర్భాలలో ఎట్టిదాన్ని ఉపయోగించవలెనో తెలుసుకొనడములో ఈయన చాల 
శక్తమంతుడు. ఈయన వ్రాసన కావ్యాలను గూర్చి యీకక్రిండి వాక్యాలను 
గమనించండి: 


“సుబ్బారాయకవి వైతికముగాను, సాంఘికముగాను, బార మార్షికను గాను 
రచించుటయేగాక దేశకల్యాణమున కు, విశ్వసాభాగ్యమునకు తోడ్పడు రచనలుగూడ 





శ గురజాడ 'రివల్ఫూషను' తెచ్చిపెట్టితే రాయప్రోలు 'రిఫర్మేషను' తెచ్చిసెట్టినారిని 
(Pp) (౮ ఇ 
గమనించడము అవసరము పఏ,వేం,వహ 
9 మృదుల సరళాక్షరముల సమ్మేళ నాస్తి 
నా(ర్ట నవనిత మార్దవమగును నుడువు 
(శ్రవణసుఖమిచ్చు సలలితొచ్చారణమున 
భింగిమయటందు రీ పదబంధసరణి' = రమ్యూలోకము, 


ద్వితీయభాగము 191 


నొనరించుచున్నారు _ పరిశుద్దంబగు (పేమస్వరూపంబును బదర్శించుచు బద్దానురాగ 
పరిణామపోషకములైన, “సరసములైన వావివరుసల్‌ తెలుపంగ సభేదరాగముల్‌, తిరముగ 
చాదుకో ప్రణయవీనులు*, ఐన వృత్తమును 'వియోగమం దమృతమున్‌ విసము సమవృత్తులే' 
అను సిద్ధాంతమును వెలిబుచ్చినాడు తృణకంకణములో. 

'కడుపు అంపపుగోతల ఘటించు, కష్టదైవమునుగూర్చి విలపించు' (పేమశాలియగు 
ముగ్రబాలిక విషాదగాధ కష్టకమలలో సృజింపబడినది (ప్రేరణధర్మమే పితృగృహ రక్షణమునకు 
దారిచూప శుల్కవాంఛాపరులగు సోదరులకు దివ్యసందేశము సంపుచునాత్మోపహార మొనర్చిన 
చరిత్రము “స్నేహలతాదేవి'.** యా(త్రార్డులూ దేవపూజ (ప్రవణులై వెడలు బాలికల కిడిన 
నివాళింపు ' తెనుగుతో(టి. కుమార ప్రేమ బంధురమతియైన యొక మాత్సదేవి యాదేశము 
'స్వప్న కుమారము భీ నివిధరస భూయిష్టంబై, రసవత్‌ పుష్పసమన్వితమై, అమృతమధురమైయున్న 
ఖండకాన్యము 'జడకుచ్చులు', ఈతని కావ్యముల నన్నిటిం బరించిన (ప్రత్యేక వైలక్షణ్యము 
ఇస్సష్టమగును చేశకళ్యాణమునకు తోరణములు కట్టు పూర్వగాధల వర్షించు నీతని పద్యములు 


3) 


Wu NW" నో 
పవమతరంగములు 


- - భారతి. జూలై 1930. 

ఇందుతో ఈయన వ్రాసిన దాదాపు అన్నిగ్రంధాలకూ విమర్శనము 

వచ్చినది. తుది నూటలో “ఆంధ్రావళి” ఉల్రేఖింపబడినది. ఇక మధుకలశ 

రమ్యాలోకాలున్నవి. శృంగార రసానికీ ఆముష్మికానికీ వంతెన, అన్యాపదేశానికి 

పరమావధీ అయిన “ఓమరుఖయ్యామున"' కనువాదము “మధుకలశము”. తన 

కవిత్వానికి లక్ష్యలక్షణభూతమై, సార్వకాలిక సారస్వత లక్షణాల నుగ్గడించు 
లక్షణకావ్యము “రమ్యాలోకము”.౫ 

సుబ్బారావుగారు సారస్వతానికి చేసిన కృషిని స్పృశిస్తూ విశ్వనాధ వారిట్టా 
అన్నారు: 

'సుబ్బారావుగారు వారి గీతనూతనత్వం పండితులకు తగిన భాషలో (ప్రకటించి 
భాషను గురించి మాట్లాడడానికి వీల్లేకుండా చేసి, ఆమార్గంలో వున్న కొత్తదనము పండితులచేత 
కూడా కొత్తదనమని వొప్పించాడు” ఇది సత్యము. . 

* వేమూరి వెంకట రామనాధముగారు “స్నేహలతాదేవి పైన ఒక విమర్శవ్యాసము 
(ప్రజామిత్రలో వ్రాసినాడు. 

ఈ గాదిరాజు వెంకటరమణయ్యగారు 'స్వప్నకుమార స్వరూప సందర్శనమ'ని ఒక వ్యాఖ్యా 
(గంధము (వ్రాసి ప్రకటించినాడు. 

ప చూ. ఆంధ్రపత్రిక ఉగాదిసంచికలో నేను వ్రాసిన 'రమ్యాలోకస మోక్ష 


192 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రాయ(ప్రోలును 'కవిబ్రహ్మ అనవచ్చు. నూతన కవి సమయాలను 
సృష్టించినాడు.* వెనకటి నుంచీ వస్తున్న ఉపమా రూపకాలంకారాది సామగ్రి కాక 
(క్రొత్తదానిని నిర్మించుకున్నాడు. తెనుగు పలుకుయొక్క మార్షవాన్ని చూపుతూ, 
మామూలుగా వాడుకుంటున్న అందమైన అనేక పదాలను పద్యాలలో పెట్టి వాటికి 
గౌరవ మిచ్చి భాషాసేవచేసినాడు. నుడికారానికి అచ్చమైన తెనుగుదనాన్ని 
అలవడచేసినాడు. నూతనత్యాన్ని ఏవగించే పండితులచేత తలలూపించినాడు. 


ఇదివరకు సంభోగమే పరమావధిగాగల శృంగార రసానికి పావిత్ర్యము 
కల్పించి, అమలి నముచేసి, సంభోగముకంటె విప్రలంభము అమలినమనీ, దానికంటె 
తల్లిబిడ్డల మధ్యనూ, సఖులమధ్యనూ ఉండెది శాశ్వతమై, స్యార్థరహితమై, 
పవిత్రమైనదనీ, అమలినతమమనీ సిద్గాంతీకరించినాడు * 

ఒక ఉన్నతలక్ష్యం కలిగి, ఒక తత్వరహనస్యాన్ని తాను కనుక్కుని సోదరుల 


౫ “విరి కన్నెలు సమర్హాడు కాలమందు'. 'దుఃఖరజస్సు స్థలనమంది. 'విశ్యాసాశ్రువులు' 
'కసుగందిన కవటాకన' ముదలైనవి కొన్ని. 
4 “విషయమయ మైన సంభోగ విధి జగాన 
క్షయమ యయ్యు, రూపాంతర సం(గ్రహమున 
సుప్రజాతం(త్ర నిర్యాహ సూత్రమగుట 
తలచెదరు దంపతీ నిష్ట ధర్మముగనె 
మూఢు లిచ్చయించెదరు సంభోగసుఖము, 
నే వియోగ మాధుర్య లీలావిపాక 
మనుభవింప నజ్ఞాడెద ననడె యాంధ్ర 
రసిక కులరాజు పండితరాజు మున్ను! 
తీవెమోద సుతారంపు రీవి నిలిచి, 
పగలబడి నవ్వు పువ్వుపై కెగయు అలిని 
ప్రియుడు ప్రియురాలినట్టు చేర్చెనొక సుకవి 
బిడ్డ తల్లిని భాతి కలె మరొకండు- 
కులశుభాంగీ వయోధీర కుసుమమందు 
మోహమధువె గవేషించె మున్ను సుకవి; 
సాత్విక (పేమ కోశపేశలము లయిన 
వత్సలామృత రుచులను వలచె నేడు.” - రమ్యాలోకము 


ద్వితీయభాగము 193 


కియ్యవలెనని, తనతోపాటు వాళ్ళనుకూడా కూడ గట్టుకుని పోవాలని, వ్యక్తిత్వముతో 
వ్రాసిన వాడీయన. ప్రకృతి తనకు సాక్షాత్కరించినట్టు ఆయన ఆమెను పరిశీలించి, 
ఆమె తత్వాన్ని (గ్రహించి, దాన్ని లోకానికి విప్పి చెప్పినాడు. ఆశ్రీలమంటే పనికిరాని 
సచ్చీలముతో నిండిఉంటాయి కావ్యాలన్ని. దేశ భాషాభిమానాన్ని వెదజల్లుతూ 
ఉంటవి. ఉత్సాహమే తప్ప దుఃఖ మెక్కడా కనపడదు. శృంగారార్భనమేగాని 
శృంగారానుభవముకాదు ఈయనకు ప్రాప్యము!** భాషాసేవ యీయన కొక 
తపస్సువంటిది:'* ఈయనకు మాతృభాష యందు, మాత్సదేశమందు ఉన్న 
అభిమానమూ (ప్రీతీ నవ్యాం(ధ్రకవులలో చాలామందికి లేదు ఈయన వ్రాసిన 
ఆంధ్ర ప్రబోధ గీతాలు, పద్యాలు నేటికిన్నీ మంచి ప్రచారములో ఉన్నవి.+ ఈవిధముగా 
సుబ్బారావు గారిది ఒక మార్గము. 


౫ “ఏతదమల సౌందర్యార్భనాతిరేక 

మాత్మభావన,నానందమై ఫలించు” 

* “భాషకంటె నవ్యులకు తపస్సు లేదు” 

ఫ “ఏ ప్రపుల్లపుష్పంబుల నిశ్యరునకు 

పూజ సల్సితినో యిందు పుట్టినాడ! 
కలదయేని పునర్జన శై కలుగుగాక 
మధురమధురంబైన తెనుగుమాత్సభాష” 

“తెనుగు దనమే వారియందు మూర్తీభవించినది. ఉత్సాహపూరితమగు నుద్చోధము 
వారికలమును ఆశ్రయించి ఆనాడు పెన్నానదీ తీరమున ఈర్చ్యాద్వేషములతో కుమిలి పోవుచుండిన 
యాం(ధ్రులను కర్తవ్య పరాయణులనుగా జేసినది. జాతిని చైతన్యపూరితముగా చేసిన కవిత్వ 
మహత్యము వారిది.” - దేవులపల్లి రానూనుజరాను 

+ “ ఏదేశ మేగినా ఎందు.గా లిడిన 

ఏపీర మెక్కినా యెవ రెదు రయిన 
పాగడరా నీ తల్లి భూమి భారతిని 
నిలుపరా నీ జాతి నిండు గర్వమ్ము .... 
అమరావతీ పట్టణమున బౌద్దులు విశ్వ 
విద్యాలయములు స్తాపించు నాడు 
ఓరుగల్లున రాజ వీరలాంఛనముగ( 
బలు శ(స్తశాలలు నిలుపునాండు, 
విద్యానగర రాజవీధులంగవితకు 
పెండ్లపందిళ్ళు కప్పించునాండు 
పొట్నూరికి సమావమున నాంధ్రసామ్రాజ్య 
దిగ్రయస్తంభ మెత్తించునాడు. 


194 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


గురజాడ: రెండవ మార్గము 

అప్పారావుగారు రెండవమారానికి మార్గదర్శి. ఆయన సంస్కార ప్రియత్వం, 
వ్యావహారిక భాషాభినివేశము కలవాడయినా చాలా సహృదయుడు. రసవేత్త, 
కళాభిజ్ఞాడు. మనస్తత్వ మర్మజ్ఞుడు. ఇందులకు ఆయన (వ్రాసిన కన్యాశుల్కమే 
ప్రమాణము. హాస్యరసము ఈయన సొమ్ము చేసుకున్నాడు. 

“కన్యాశుల్కం (ప్రకృతి సాదృశ్యమూ, కదలికా, వ్యక్తిత్వమూ, పోను పోను 
గాంభీర్యమూగల అది ఒక తాత్కాలిక దురాచారహేళన నెపంగా రచింపబడినా 
కధాచమత్కృతీ, భావసారస్యమూ, పాత్ర చైతన్యమూ అందులో కలకలలాడుతూ 
ఉండడంవల్ల జనహృదయాలకి ఎక్కి నిల్ఫిన అపూర్వ ఆం(ధశిల్సం. దానిలో పడ్డ 
ఒకటి రెండు పుంజీల స్థానిక పదాలవల్ల అది ఆంధ్రలోకాన్ని ఆకర్షింపక పోవడం 
జరగలేదు, సరిగదా, అట్టాంటివి ఉన్నా అది ఆంధ్రులకి హృదయమై చరితార్దం 
అయింది. _హాస్యరసోత్సత్తికి సూత్రకారులు సూచించిన లక్షణాల కన్నింటికీ 
లక్ష్యాలు అందులో ఉన్నాయి. దాని స్వారస్యం భాషలోనూ, భావంలోనూ, పాత్రలలోను, 
సంఘట్టన లోనూ, కూడా చిమ్మి ఉంది. దానిలోని పాత్రలయొక్క గుణసమ్మేళనం, 
ఎవరినో చూచి ఒక్కొక్క పాత్ర చిత్రించారా అన్నంత స్వభావసిద్దంగా అతుక్కుని, 
అటువంటి వాళ్లు మనకి నిత్యకృత్యంలో కనపడ వచ్చుననే విశ్వాసం కలిగిస్తుంది....... 


కన్యాశుల్కం కూడా మృచ్చకటిక లాంటి సాంఘిక (ప్రదర్శనమే గనుక 
మధురవాణి వసంతసేనని మనజ్ఞప్తికి తెస్తుంది. గిరీశం శకారుణ్ణి జ్ఞప్తికి తెస్తాడు. 
మధురవాణి వసంతసేనకి మల్లే హృదయం కలది అవడమే కాక, మాటమాధుర్యం 
కలదై ఇతరుల్ని దిద్ది సన్మార్గాన్ని పడేటట్టు చేస్తుంది. జ్ఞానాజ్ఞానాల కలయిక, 
సం(ప్రదాయాలలో గల శకారుడి రాక్షస హాస్యంముందు, అటువంటి కలయికే 
భాషలోకూడాకల, గిరీశం యొక్క తుంటరి హాస్యం మార్దవం అని తోస్తుంది!" 


ఆం(ధసంతతికే మహితాభిమాన 
దివ్యదీక్షాసుఖ స్ఫూర్తి తీవరించె 
నామహావేశ మర్దించి యాం(ధ్రులార 


చల్లు డాం(ధ్రలోకమున నక్షతలు నేండు 
మొదలైనవి 


ద్వితీయభాగము 195 


ఈయనను జానపదగీతాలు ఆకర్షించినవి. వాటిలో ఉండేనుడికారమూ, 
హృదయాకర్షకత్యమూ (గ్రహించినాడు. _మా(త్రాఛందస్సులతో ఉండేగీతాలను 
(గహించినాడు. అవి చక్కనిజాతీయాలతో నిండిఉండడము చేత, అదివరకు 
నిరాదరింపబడుతూ, (స్త్రీలకూ, నిరక్షరాస్యులకూ అనుకునే యిటువంటి గీతాలు 
చిత్తసంస్కారం కలుగుతూ ఉన్న యువకులను బాగా ఆకర్షించినవి. వాటికిచ్చిన 
'ముత్యాల సరాలు'# మొదలైన పేర్లుకూడా యీయన ప్రతిభా సృష్టిలో నివే!* 
ఈయన గీతాలుకూడా సుబ్బారావుగారి గ్రంధాలవలెనే యువకులలో భావపరివర్తనము 
కలుగజేసినవి. 


వెనుక నేను మనవిచేసినట్టు ఎవరిది వారి మార్గమే గాని ఒకరినిచూచి 
ఒకరు (వ్రాయలేదు. అప్పారావుగారు సామాన్య గణఛందస్సులను (గ్రహించి 
భావ(ప్రధానముగా ఖండకావ్యాలు (వ్రాయలేదు. సుబ్బారావుగా రప్పట్సొ గీతాలనూ, 
వ్యావహారిక భాషనూ తలపెట్టలేదు. రెండు మార్గాలూ (క్రొత్తవే! 

పౌర్యాపర్యమానుషంగిక మని వదలి, యిద్దరీనికూడా నవ్యసాహిత్య 
పితృసమాను అనడము సమంజసముగా కనపడుతున్నది. ఈ రెండు మార్గాలూ 
(క్రమముగా అన్యోన్య సహకారులై కలసి నవ్య సాహిత్య నది ప్రవహించినది. ఈ 
విధమైన రాయప్రోలు గురజాడల ఖండకావ్య గీతికారచనలనే రెండు మార్గాలను 
తరువాత వారు అనుసరిస్తూ వచ్చినారు. అను యాయు లెప్పుడైతే కన్సిస్తారో 
అపుడు ఆమార్గాలకున్న గౌరవము స్టిరమైనదనే భావించవలె. ఆ మార్గాలయొక్క 
'ప్రవక్తలుకూడా విశిష్టన్టానము కలవారౌతారంటి విచిత్రమేమోలేదు. ఉండదు. ఇంక 
యీ రాయషప్రోలు గురజాడలకు ఏర్పడిన అనుయాయులను గూర్చి తెలుసుకుందాము. 

# “కొత్త పాతల మేలు కలయిక (క్రొమ్మెరుంగులు జిమ్మగా” 
'ప్రేమకలుగక (బ్రతుకుచీకటి' - 'మగడు వేల్పన పాతమాటది' (బ్రతికి, చచ్చియు, 


ప్రజలకెవ్వడు (బ్రీతిగూర్చునొ, వాడె ధన్యుడు' మొదలైన వాక్యాలలో దేశికుడువలె కన్పిస్తాడు. 
ఇతడు (ప్రజాకవి. 


శ చూ: వావిళ్ళ సమ్మాన సంపుటములో వ్యాసము. 


196 నవ్యాంధ్ర సాహిత్వ వీరుల 


పథనూనుయాయులు: 


రామలింగారెడ్డి గారు వుదలైనవారు సుబ్బారాయ, అశ్నారాడి: 
మార్గానుయాయులు కొందరున్నారు. రెడ్డిగారు ముసలమ్మ మరణము" ౪౫ 
ఖండకావ్యాన్ని 1900 సంవత్సరము నాటికే (వాసినప్పటికి అది అప ప్పట్టా ఎ ఎవ్వడి 
ఆకర్షించలేదు. కాబట్టి యువకులపైన ఆనాడు దీని ప్రభావము పడలేదనే చెప్ప? 
కాని సుబ్బారావు గారి తృణకంకణ ప్రచురణము తర్వాత ఈ రెడ్డిగారి (గ్రంధముమోడిః 
కొంచెము దృష్టి మరలినది. అంతవరకు రెడ్డిగారి ఖండకావ్యముగాని, 1914౮ 
వ్రాసిన 'అర్దశాస్తాంకిత పద్యాలు' గాని యువజన మనస్తత్వ పరివర్తనములే 
భాగము తీసికోలేదు. అయినప్పటికీ -ఈ ఖండకావ్యాలు కొంత నవ సమౌర్మా 
అనుసరిస్తూ ఉదాత్తముగాను, రసవంతముగాను ఉన్న వనడానికెట్టి అభ్యంతరము 
లేదు. ఈ విషయాన్ని ఇంతటితో విరమించి, అప్పట్లో యీ సుబ్బారాడు, 
అప్పారాయ మార్గాలను అనుసరించిన వారిలో ముఖ్యులను గూర్చి తెలుసుకుందాము. 

రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు (జననము 1893) ఈ మార్గాన మొద 
కొంతసాధన చేసినవారిలో ఒకరు. విశ్వనాధవారన్న మాటలు చూడండి; 

“వారి శమిపూజా, పెనుగొండపాటా, మొదలైనవి తెలుగులో చావవు" 

ఇటువంటి గొప్ప మేధావి కవిత్వాన్ని వదలివెసెననగా ఆంధ్రసరన్యుం 
దుఃఖించవలసిన విషయము. ఇటీవల యీయన “శాలివాహన సప్తశతి” పరివర్తము 
చేసి శ్రీనాధుడి గ్రంధమంతరించినదే అనే లోటును తీర్చినాడు.* ఈయన 
గూర్చి భారతి (వృష, కార్తీకము) ఏమని అన్నదో గమనించండి: 

“నాటకోపన్యాసములలో శర్మగారు విశదీకరించిన 'లయ' విచారిషు 
చాలా పరినిస్టితమైనది. 'రాయలనాటి రసికత'యను నుపన్యాస మాతని సారస్వతమ: 
కుదాహరణము. “గాని మోతని సంగీత పాండితికనుప్రాసము. 'నాచనసోము.. 
యుపన్యాసము లాతని సాహితీ పటిష్టత కన్వాదేశము. 'నాటకోపన్యాసము' లాయ: 
పరీక్షదృష్టికి కర్కశతార్కిక దృష్టికి నిక్షేపములు. 'వేమన' యాతని సర్వస్వము. గ 


* గట్టి లక్ష్మీనరసింహశాగస్తి అనే నవ్యుడుకూడ సరళమైన శైలిలో సప్తశతిని అను వదించినాపి 


దిొఇతీయభాగము 197 


రచనలో శర్మగారిని మించిన నారాంధ్రదేశమున తేరు” ఇప్పుడు మైసూరు 
విశ్వ విద్యాలయములొ' ఉన్నాడు. 

అబ్బూరి రామకృష్ణరావు (జననము 1896) గారిని గూర్చి యిదివంకు 
కొంచెము ముచ్చటించినాను. రఇయన సంస్కారము ఆజన్మముగా ఉన్నన్వక్తి; 
ఆంగ్ల కవితారీతులను బాగా సరిశిలించినాడు. ఈయినకు ఉత్సాహము, 
సంతోషమేగాని, దుఃఖము బాధ పెట్టేది కాదు; దుఃుఖములోకూడా నన్వేవ్యక్తి. కాయబారి 
శరీరము సొట్టి గింజాలు. నువత చెడని సూటు. ఆకర్షవంతంగా ఉంటాడు. 
మద్రాసునుంచి మైసూరు నలస నెళ్ళినాదు. అక్కడ కొంతకాలముండ ఆంధ్ర 
విశ్వవిద్యాలయము లోనికి వచ్చినాడు. ఈడయిన విద్యార్దిగా ఉన్నపుడే యాయన 
(వ్రాసినకావ్యాలు పరనియ (గంధాలుగా నిన్మయింపబడినవంటే యాయన (ప్రతిభ 
ఎంతటిదో ఆలోచించండి. 'మల్లికాంబ', 'ఊహాగానం' అనే కావ్యాలు, “నదిసు6దరి' 
అనే నాటికా ఈయన కృతులు. రాయఫప్రోలువారి కవిత్వము ఈయనను లోగొన్నది. 
ఆ ప్రోద్బలమువలన ఈయన కావ్యాలు ఉద్బుద్దాలైనవి. అబ్బూరి నారివలన 
దరిమిలా యువకులనేకులు కవితాభిరుచి అలవరచుకున్నారంటి అతిశయోక్తికాదు. 

గలి లక్ష్మీకాంతం (జననము 1893) కాటూరి వేంకటేశ్ళర రావు 
(జననము 1895) గారలు కూడా యీప్రకృతి కనిత్వము చేత ఆకర్షింపబదినవారె 
పరిద్దరూ జంటకవులు. వీరి సంస్కారానికి చెళ్లపిళ్ళవారి శిష్యత్వము వన్నె తెచ్చినది. 
ఏరి హృదయాలుకూడా నవ్యకవిత్వానికి దోవతీసినవి. వీరు 1915 - 1919 లో వ్రాసిన 
'సం(క్రాంతి-తొలకరి' అనేవి నవ్యమార్గానికి చెందినవే. నటిని “జానపద కావ్యా 
(Pastoral poetry) లనవచ్చు. వ్‌రి యీకావ్యాలు నవ్యాంధ్రసాహిత్యములో కొన్ని 
తొలకరి (గంధాలనడములో ఎట్టి సంశయము లేదు. మళ్ళీ వీరిని గూర్చి ముందు 
తెలుసుకుంటాము. 


ఇంతకు పూర్వమే అడివి బాపిరాజుగారు (జననము 1895) 'తొలకరి' అనే 
కావ్యాన్ని (వ్రాసి 1922 లో (ప్రకటించినాడు. చదువుకునే దినాలలోనే యీయన 


198 నవ్యాంధ్ర సాహెత్వ ఏధులు 


నవ్యకవిత్యాన్న స్పృజించటము (ప్రారంభించీనాడు. ఈయనకూడా తనచుట్టూ ఉన్న 
ము వకుతనుటనలుకరింలి గేయాలు, పాటలు అనెకముగా రచిస్తూ ఇతరులచేత 
వయునూఉండదెవాదు.. ఇతనిది బాలుని చిత్తవృత్తి. ఆబాలగ గోహాలమూ ఆనందపరిచే 
న Gp అభినయములో వాటిని పాడి నినిపెస్తాడు. ఆ॥ర్రహ్నదయుడు. 
లోకములో ప్రతి సన్నివేశమూ ఇతని హృదయములో హత్తుకొని సాటరూపేణ తిరి! 
వస్తుంది. ఇతని హృదయవిణకున్న తంత్రులు అతిసున్నితమైనవి 

రాజమండ్రిలో 1915 ప్రాంతములో కూళ్రేగారికి శిష్యుడుగా ఉండి 
“ఆధినవాంధ్ర సాహిత్య” మనేపేరుతో ఒక పత్రిక పెట్టి క ఏ కొన్ని మాసాలు నడిసినాడు. 
దెనికి సంపాదకుడుగా కవికొండల వెంకట్రావు గారుండేవాడు. 1912 నాటికే 
బాపిరాజుగారు గేయాలు (వాయడములోను, నవలలు (సారంభించడములోను 
కొంత సాధన చేసి నాడు. అయితే నవలలకు చిలకమర్తి వారి ధోరణి నచ్చిందా లేదా 
అనె ఆనాటి పరీక్ష! పాటలను పల్లెటూరి సాటల వరుసలలో నడపడమే సరదా! 
'గ్రంధాలయ సర్వస్వము'లో ఆపాటలను ప్రచురిస్తూ వచ్చినాడు ముత్యాలసరాల 
ప్రభావము బాపిరాజుగారి పైనా లేకపోలేదు. కూళత్లే ప్రభావము మాత్ర మితనిపైన 

పరిమితముగా ఉన్నదని చెప్పవలె.* అటు చిత్రలేఖనములోను, ఇటు కనిత్వము 

లోను (ప్రతిభను చూపంచిన నవ్యుడు బాపిరాజు. 

కవికొండల వెంకటరావుగారు (జననము 1892) కూడా ఆదినాలలో 
కవితారచన ప్రారంభించిన వాడే. మొదట్లో ఇంగ్లీషులో కవిత్వము వ్రాయడము 
మొదలుపెట్టి తర్వాత తెలుగులో పాటలు, గేయాలు (వ్రాస్తూ వచ్చినాడు. జానపద 
కఎత్వము (Pastoral Poetry) ఎక్కువగా వ్రాయడములో సాధన చేసినాడు 
కవికొండల. అప్పటినుంచి ఇప్పటిదాకా అవిచ్చిన్నముగా గేయాలు (వ్రాస్తూ గురజాడ 
మార్గాన్ని విస్పృతము చేసినాడీయన అనవలె. 


వ 





; 


ను చదివిన కళాశాల (ప్రిన్సినాలుగారైన ఆన్యాల్డు కూ(ల్లైగారు, ఉత్తమ కవులు, ఉత్తమ 
విత్రకారులు, 6 యమునా గంగా స్వరూపమై, నా యీజీవితాన్ని ప్రయాగను చేశారు. 
బాపిరాజుగారి 'కవిత్వానుభివాలు' - మోజాన్‌ 13-8-44 


మ. 


ద్వితీయభాగము 199 


దువ్వూరి రామిరెడ్డి గారు* 1917-1919 ప్రాంతములోనే తలయెత్తడము 
మొదలు పెట్టినాడు. 'నలజారమ్మ అగ్నిప్రవేశం (1917), కృషీవలుడు” (1919) 
అనేవి యూయన (వ్రాసిన ప్రథమ కావ్యాలు. “కృషీవల కావ్యములో కరకుడి జీవితాని 
య య 0౫ 

బహుంసఎంతముగా చి(ఆంచినాడు. & 'నలజారమ్మ' కావ్యము పతివ్రతా చరిత్ర. 
1920 సంవత్సరానికి '“ఆజలదాంగన' వ్రాసినాడు. కట్టమంచివారి 'ముసలమ్మ 
నురణము దువ్వూరి రచనలకు ప్రోదృలకమైనట్టు తెలుసుక్‌ గలుగుతాము. దువ్వూరి 
కని తానే అంగీకరించినాడు దీనిని. 'కవికోకిల' అనే బిరుదాన్నిచ్చి ఈయనను 
గౌరవించిన దాంధ్రదేశము. కజిన్సు అనే మహాశయుడీయన కవి తాన్ని అత్యంతముగా 
కొనియాడినాడు. ఇతనిని గురించి “శ్రీవాత్సవ ' వ్రాసిన వాక్యాలను గమనించండి: 
“దువ్వూరి రామిరెడ్డి ప్రకృతి ఉసాసకుడు-ఆగర్భ శ్రీమంతుడు అయినా నిరుపేద. 
నిరాడంబర జీవితము చవిచూచినవాడు. నవనాగరెక సట్టణవాసి. అయినా గాని స్వచ్చందమైన 
(గ్రామసౌభాగ్యాన్నే అభిమానించుకొన్నాడు. ఆంగ్లవాజ్మ్యయాల అమృత మాధురులూ, సంస్కృత 
సాహిత్యంలోని మేలి తెరగుల అలవరచుకున్నాడు. శా(స్తము-విజ్ఞానము కూలంకషముగా 
తరచి-నూతన భావాల సైతము తన జిలుగు నుడికారములో తేనెతోడ రంగరించి తెలుగు 
జాతీయతకు కొత్తయందను కొని తెచ్చినాడు కొత్తరుచులు నేర్చినా, భావగాంభిర్యాన్ని 
క సామాధుర్యంతో పులిమి- అన్నయ చోషంతోనో - అర్హకారిన్యంతోనో అగమ్యగోచరం లస 
“భావకవుల” చికిలితనం రామిరెడ్డిగారిలో లేదు. తేటతెల్లని సూదిమాటలతో చప్పున మనస్సునకు 
హత్తుకొనేరీతి చేస్పే చాతుర్యం ఆయన శైలిలో ఉన్నది. అందుకే ఆయన సర్వజన సులభుడు. 


4+ ఇటీవల ఈయన కాలధర్మము సాందినాడు 
కట్టనుంచివారు పీఠికలో దీనిని (Pastoral Poetry)లో చేర్చి ఏమన్నారో గమనించండి. 
“ఇందు వస్తువూ, వర్షనాకూడా, స్వాభావికములై కర్షక జీవితమును ప్రతిబింబింప 
జేయుచు హృదయము నాకర్షించుచున్నవి .. (క్రవితకు మేలైన యన్యకర్మములు) ఉన్నవి 
యనుటకు ఈ 'కృషీవలుడు' ను, అబ్బూరి రామకృష్ణారావు, రాయప్రోలు సుబ్బారావు మొదలైన 
యునకులు ఎరచించి యుండడు నవ్యకావ్యములు ప్రమాణములు", 

ఈ “రామిరెడ్డి కర్షకకవి. ఆంగ్లంలోని ౨250121150 అనే ప్రకృతి కవితను - కర్షక జీవితాన్ని 
యధా తధంగా అమృత(ప్రాయంగా తెనుగునాట వెలయజేసిన ప్రకృతి కవి. ఈయన లోని జిగి- 
గాంభీర్యం జిలుగు తనము-సౌకుమార్యము ఎంతమంది (ప్రకృతి గీతాలు రాసిన కవులకు 
అలవడింది? దానికి ముఖ్యకారణం రెడ్డిగారి అనుభవసిద్ది కావచ్చు అట్లే - కధా కావ్యాలు 
వప్రాయుటలో రెడ్డిగారిదే అందెవేసిన చేయి.” 


జంటకవులు సుబ్బారావు, అపాం రావుగారలలో ఎవరిని సం! 
అస్సారావుగారి భాషాతత్యాన్ని తమ “హారావళి” లో నిరసించినారు. కాని గీతపచ్య 
గుచ్చాలల్‌ చక్కని శైలిలో సవన మార్గాల క్‌ కొన్ని ఖండకాన్యాలు రచించినారు. కనుక 
పేరినికూడా నవ్యమార్గ (ప్రవర్తకులలో చేర్చవలె. వీరి “ఏకాంతసేవ” నవ్య కావ్యమే. 
“భక్తుడు ప్రణయిన స్వరూపమున పరమేశ్వరుని గూర్చి పాడిన దివ్యగానమిది”. 
దీనిలోనిది హృదయాకర్షవంతమైన రచన! నిరి కనిత్వము స్వతంత్రమైన దయినా, 
ఖందకావ్య గేతికా రచనను బట్టి వీరిని యీ అనుయాయులలో స్మరింపవలసి 
వబ్బనది. 

నింజమూరి రంగాచార్యుల వారిని గూర్చి వెనుక ముచ్చటించినాను 
ఈయన రచించిన గీతాలు చాలాతక్కువ. కాని (ప్రచురించిన రెండు మూడు 
అచ్చముగా బసవరాజు అప్పారావుగారి నాటిని మరపించేటట్టు ఉంట * 

తుదకు బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావుగారలున్నారు. 
బసవరాజు అప్పారావుగారు. (1894-1933) భావోన్మాది. అపారావు సనన 
దేహము; ఈతనిదేహ మెంత మెత్తనో మనసూ, భావమూ అంత మెత్తనిని; 
మనస్సు పసిపిల్ల వాని దానివలె వంకరలు లేనిది, చిత్తవృత్తి ప్రేమపూరితమైనది, 
ఎప్పుడు క దుఃఖము లేదతని మనస్సులో; ఆ ఆశెగాని 
తానెంత ఉదారుడో అందరూ అంతే ననుకునేనాడు. అందుచేత కొందరితనిని 
పిచ్చివాడన, ఇతనికి చిన్నతనమన నవ్వేనారు. కాని నిజానికి ఈయిన తని 
కాలాఎకంటె 15 సం వత్సరాలు ముందు పుట్టినాడని చెప్పవలె! తన కాలానికంకా తని 


ల 








నే 
Pr nd Wann =| md న ఠి mr) మ ఇర దో fy cE ఇదం ఆ Ihr 
-ంగాచాయ్యలుగాం! ఇటునంట వారంత నుంది ఇంకా దెశంల్‌ ఉండవచ్చును. - ఎశ్యనాథ 


ద్వితీయభాగము 201 


గ 


మ(దాసులో చదువుకునే రోజులలోనే ర డవ రాతరబిరిచినారు 
1916లో పట్ట భ(ద్రుడైనాడు. ఠఈఃయన కొన్నాళ్ళు నిశ్య్వదాతగారి అనుగ్రహము వలన 
ఖారితి- అ సహాయ సరాదరుడోగా ఉన్నాడు. 1925-1926 లలో 


ఖు Coy} ~~ చో 


మ(ద్రాసు లాకాలబి లో చది, 1926లో బెజవాడచేరి న్యాయ వాద వలల 


౮ 


తి 


(ప్రవేశించినాడు 1932లో ఆనృత్తిని నిసర్దించి స(త్రికా ] బట ఖతం. 


చేరడానికి ఢిల్తీ వెళల్లినాడదు అనంతరము 1933లో ఆంధ్రదేశాన్ని దుఖములోముంచ 
పెలళ్లినోయినాడు.? బీనించిన దినాలు కొద్ది అయినా ఆధునక he 


మ ల ఆ యాగా వాన 
నానమెర్శరుచుకొని వోయినాడు. 
సాల 


బసవరాజు అ= హారాను (వ్రాసిన గేయాలు అ అసంఖ్యాలు వీనిలో న 


దిగవల్లి వెంకట శివరావుగారు ఒకచోట చేర్చి 'అస్పరాయ గీతములు' అను సేత 
(యీయన సోయిన మ. ప్రచురించి లోకానికి ఉపకారము చేసినాడు. ఈయన 
వ్రాసిన గేయాలలో చాల ప్రసిద్దిసౌంది ప్రజలకు న. “గుత్తివంకాయ 


తెలి 


UK 
J 


“యి జానా, కొల్లాయి గట్టి తేనేమి, మాగాంధి కొమటై పుట్టి తేనేమి?' 'ఒంటిగా 
ను నుయ్యాల లూగిలినా కృష్ణు - 'నల్లవాడే గొల్ల పిల్లవాడే” “మామిడి కొమ్మను 
పకొన్నది ; మాధనిలత కాకటీ” మొదలైన గేయాలు ఆంధ్రుల సొత్తు అయిసపోయినవి.ర్రి 
సో చరిత్ర'మని అప్పారావుగారొక వాజ్మయ చరిత్ర 1921లోనే వ్రాసినాడు. 

$ బతుకు బరువు మోయలేక 
చితికి చినికి డస్పివాడి 
రుపుట్టి సారినోయి 
ఒక. యేతోటలోనో 
పాట బాడుతుండగ నా పాణి దాటి యేగెనా? 
(ప్రాణి దాటి యేగుతుండ పాట నోట మోగనా? 
దిగులూ విచారను లేకుండా సెదవులమోద కనిత్వము ఉండగా (ప్రాణి దాటి పోవాలని 
తాను పైన కోరుకున్నట్టే జరిగినది 
న్వ్‌ 

ర్‌ ఈయన పాటలు యిపుడు సెనీమాల్లో విరినిగా గ్రహిస్తున్నారు 'గుత్తొాంకాయ' పాట 
భరత నాట్యానికి వాడుతున్నారు తుదకు ఈయనవని చెప్పకుండా యీయన పాటలు 
ఇతరులవని చలామణి చెస్తున్నారు సినిమాలో! ఇంకా ఇంతకంటె యీయన పాటలకు 
యోగ్యతాపత్రం కావాలా? - ఆంధ్రపత్రిక 25-10-40. 


202 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


దానిని 1932లో వావిళ్ళ వారచ్చు వేయించినారు. అయితే ఏమి లాభము? తాను 
(వ్రాసన [గ్రంధానికి పోలిక లేదని చివరకుదు :ఖించి నట్టు కన్పిస్తుంది.) ఇతని సెలయజి 
గౌనము' సంపూర్ణముగా గురజొడ వారి మార్గావలంబి. గేయాన్ని (గ్రహించి 
ముద్దులు మూటకట్టి తీరు కీయాలుగల వ్యవహారములో ఉన్న భాష వ్రాసినాడు. 
భాషా, పద్దతీ కూడా అత్యుత్తమాలు. ఆదర్శకాలున్నూ. 1 నవ్యసాహిత్య నిర్మాతలలో 
ఒకడై తనపేరుకు శాశ్వత స్థితి కలుగజేసుకొనినాడు! 

ఈ నవ్యమార్గ విషయములో యీ వింశతిసంవత్సరాలలోనే ఒక గొప్ప 
సంగతి జరిగినది. అది యావదాంధ్ర సారస్వతాన్ని తల్ల (క్రిందు చేసినది. “యెంకి 
వొటల”* నెరగని ఆంధ్రు డుండడని గట్టిగా చెప్పవచ్చు. 'ఇవీ, వీటిని వ్రాసిన 
నందూరి సుబ్బారాయ కవి (జననము 1895) సారస్వత క్షేత్రములో ఒక హిమాలయ 
పర్వతమంత పదవిని సంపాదించి భూమ్యాకాశాలకు వంతెన కట్టినారు. ప్రథమాప్పారా 
(గురుజాడ) యోపజ్ఞకమైన నవ్యాంధ్ర గీతా(స్రవంతి, ద్వితీయాప్పా రాయ 
(బసవరాజు)హృదయసీమలో పడి, పొంగి, పార్లి, నండూరి సుబ్బారాయ హృదయ 


2 
| "అబ్బే, నే వ్రాసిన పుస్తకం కాదిది. ఎవరు వ్రాసిందో; ఇదేం గొడవ-అంటూ సణుక్కుంటూ 
Proof లు దిద్దటం మొదలెట్టాను ” - బసవరాజు లేఖ, భారతి 1933 ఫిబ్రవరి. 


1 'శ్రీ బసవరాజుగారి వాణి ఆరోజుల్లో మధురంగా వినిపించిన వాటిలో వకటి. ఆయన 
సలుకుబడి గుండెకు సూటిగా ఉండేది. ఆయన కొన్ని కావ్యాల్లో హృదయాన్నే మాటల్లో 
పెట్టినాడు వర్చువర్తు కవి వలె ఒక ఆవేశం వస్తే దివ్యంగా పాడి తక్కినప్పుడు భౌమంగా 
రాపవాడు' - విశ్శనాధ సత్యనారాయణ 

ఆంధ్రుల జాతీయములైన యాచార వ్యవహారములకు చక్కని రూపుకట్టుటకు బసవరాజు 
అన్నారాయ కని మొదట ప్రయత్నించినాడు .. ఆయన వ్రాసిన నాగుల చనితి - వటపత్రశాయి 
- గుత్తొంకాయ - మొదలైనవి చక్కని ఉదాహరణములు. - పిల్రలమతజ్ది. 

తన వాణిని గూర్చి తానే అప్పారావిట్లా చెప్పుకున్నాడు: “మా కవితా కన్య 
బన్నతనమునుండియు రాగిణి, భావనోద్దీపిత, గానలోల, రసజీవిని” అని! 

*: ఎంకిపాటలకు అనుయాయలు అనేకులు అగుపిస్తున్నారు 'పిల్లలమజ్ఞి' కాపు పాటలు 
అనీ' చిరంజీవి పాటలుకొన్ని, ప్రయాగ నరిసింహారావు (వ్రాసినవి, భాగీ నారాయణమూర్తి 
లంబాడీల మోద వ్రాసినవి ఇలాంటివే. 

ఎంకివాటలపైన గాలిదుమారం వచ్చినది. దాన్ని అణగ గొట్టడానికి ఆదినారాయణ శాస్త్రి, 
అడఎబాపిరాజు గారలు ప్రయత్నించి ఎంకిపాటలను సారస్వతములో నిలబెట్టినారు. 


ద్యెతీయభాగము 203 


క్షేత్రాన్ని ఫలవంతముబేసి దానిలోనుంచి శాశ్వత గీతామృతాన్ని ఉద్భవింపచేసినది! 
ఇప్పటి కిది గురుపరం పర! ఈకార్యములో తృతియఅస్పారావు (పాటిబండ) 
చెయ్యికూడా పడిరిది 
1917-19 నాటికి నండూరి సుబ్బారావుగారు [క్రైస్తవ కళాశాలలో చదువుతూ 
ఉండేవాడు. నల్లగా, గుం[డ్రనిమొగము; ఏదొ కొంచెము సారస్వత్యప్రైమ 
ఉన్నవాడనుకునేవారముగాని ('ప్రధమస్సొ రావు, (గురజాడ) ప్రధమ సుబ్బారావు 
(రాయ(ప్రోలు) గార్జాకర్షించినంత నూ హృదయతం|త్రుల నాకర్షించ లేదు. కాని- 
"Full many a gem of the purest ray serene, 
The dark unfathomed caves of ocean bear," 
అన్నాడు (గ్రే మహాకవి. ఏపుట్టలో యేసామున్నదో! ఆయన వ్రాసుకున్న ఈక్రింది 
నూటలు చూడండి: 
ఈపాటలు నేను మద్రాసులో |కైస్తవ కళాశాలలో పట్ట పరీక్షకు చదువుకునే దినాలలో 
య 
(జానకపలి) స్రేహభా భాగ్యం లభించుట, ఆయనతో కలిసి వాసంచేయుట, 
కలిగింది, నన్నంతకు మునుపు ws నిషయాల్లో అంతో యింతో oS sey 
బసవరాజు అప్పారావు కూడా అక్కడే వుండేవాడు వారితో ముచ్చట్టరు మ. రా. శ్రీ. సాటిబండ 
ఏట మామూలు వారందరూ యెవరి రచనలను గురించి వారు సొంపుగా 
నె నొకప్రక్క కూర్చుని నస్తుపోయి వినటం రివాజు _ నకనాడు 
టాంబండిలో కాలేబేనుండి వస్తుండగా, hh సన్నని రాగం బయలుదేరింది దానిని నాలో 
నేను పాడుకోవాలని సాహిత్యం చేసుకోచోయాను ఎప్పుడో విన్న పదం లాగున “గుండె 
గొంతుకలోన క కొట్టాడుతాది” అన్గ 3ల్లవి వచ్చింది. అదే మననం చేసుకోగా చేసుకోగా, ఇల్లు 
చేరేసరికి నేను రాసిన మొదటిపాట రౌలింది ' 


(1917-18) వాయ మొదలెట్టినాను. కు నా అదృషస్టంవ వల మరా 


ఇది చదువుతూంటే వాల్మికి “మా నిషాద” కధ చదివినట్టున్నది. ఎట్లా 
విశ్వామిత్రుడు పుట్టకోవలోనుంచి ఊదిన “కూ” శబ్దాన్ని విని వాల్మీకి పుట్టలో నుంచి 
“కూజంతం రామ రామేతి” అంటూ లేచినాడో, అట్టా గొంతులో వినపడిన, మిత్రుల 
కవితాసల్టాపాలు వింటూ ఉంటే అవ్యక్తముగా ఉండి కాలేజీనించి వస్తూంటే చెవిలో 
వినబడ్డ “సన్నని రాగం” యెంకిపాటలకు “అ” కారమైనది. ఎట్లా “అకారఉకార 
మకారాత్మకమైన (ప్రణవములోనుంచి సమస్త వేదాలూ పుట్టినవో అట్లాగే యీ 


204 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కావ్యవేదము పుట్టినది. ఇది ఒక విధముగా చూస్తే యీ కావ్యానికీ సుబ్బారావు 
ద్రష్టేగాని రచయిత కాడన్నట్లు కనిపిస్తుంది. ఈ (క్రింది మాటల్ని గమనించండి: 

“మా జానకీపతికిన్నీ,** అప్పారావుకున్నూ, యీపాట గద్గదికతో వినిపించాను. 
'సెబాస్‌ వ్రాయ'మన్నాడు జానకీపతి 'నీవు నిత్యం వాడే భాష కాదది” యీ భాషసాయమున 
సత్యాన్వేషణం చేయలేవ' న్నాడు మా బసవరాజు అప్పారావు. ఏ సమయమున వెన్ను చరిచాడ్‌, 
సూర్యనారాయణ! అప్పటి నుండియు 'యెంకిని' కవితారీతిని స్మరించుట నిముసమైన 
మనలేదు. అతడును అంత కంతకూ తన అభిప్రాయమును బలపరచుకున్నాడు. మా 
అప్పారావు రాను రాను తన అభిప్రాయం మార్చుకొని యిటీవల అతడును వలైై అనుచున్నాడు, 
పాటలు అప్రయత్నంగా వచ్చేటట్టు ప్రసాదించిన యెంకికి కృతజ్ఞుడనా? ప్రోత్సాహంచేసి వీపు 
తట్టిన అధికార్తవారికా? కవిత్వ కళా రహస్యాలు తెలియ చెప్పిన మా బసవరాజు అప్రారాయనికా? 
మువ్వురకును!” 

ఈ పైదానిలో బసవరాజు, రాయప్రోలు మార్గమువాడు కాడని, గురజాడ 
మార్గమువాడనీ అంతస్పాక్ష్యముచేత స్పష్టము. “నిత్యం వాడే భాషలో సిద్దిపొందిన 
వాడు.” గురుజాడప్పారా యోపజ్ఞనందుకున్నవాడు. 

మా అప్పారావు (బసవరాజు) నండూరి సుబ్బారావుగారికికూడా “మా 
అప్పారావె” గాక “కవితా కళా రహస్యాలు తెలియచెప్పిన” వాడైనాడు. గురు 
శిష్యులు నవ్యాంధ్ర సాహిత్య మెలినవాళ్ళు. ఇప్పుడు బసవరాజు నొక్కమారు 
తల్చుకోండి! అతనిసేవ యెంతగా తేజరిల్లుతున్నదో! ప్రధమాప్పారావు దగ్గిర 
నేర్చుకున్నాడు. నండూరు సుబ్బారావును తయారుచేశాడు. ఈ గురు పరంపరలొ 
పరమ గురువును మించిన వాడు గురువు. గురువును మించిన వాడు శిష్యుడు. 
వాడుక భాషలోనే సిద్దిపొందినవాడు గురజాడ. వాడుక భాష జానపద భాషలను 
రెంటిని గ్రహించి సిద్ది పొందినవాడు బసవరాజు. వాడుకభాష ఊసు యెత్తుకోకుండా 
కేవల జానపదభాషలో సంపూర్ణ రససిద్దిని సాధించినవాడు నండూరి సుబ్బారావు 


ఈ సంవత్సరాల ప్రాంతములోనే ఆదినారాణ శాగస్తిగారు చెన్నపట్నము 
వచ్చినారు. ఉత్తర దేశము మంచి సర్వవిద్యాపారంగతులై వచ్చి నిగర్వచూడామై, 





DS అధికార సూర్యనారాయణగారు చాల సహృదయుడూ, భాషాసేవచేసిన వాడునూ, 
పౌటిబండ అప్పారావు సహృదయుడు, ఇతర వృత్తిలో ఉన్నా సరస్వతిని మరచినవాడు కాడు 


ద్వితీయభాగము 205 


యిన్ని విద్యలు వీరిలో యెట్టాఉన్నాయా అనుకునేటంత సన్నని శరీరము గలిగి, 
అనర్గళమైనధారతో మాటాడా (వ్రాయా శక్తిగల పంచాగ్నులవారు అద్భుతవ్యక్తి.* 

విరు దక్షిణదేశము రావటము కూడా నవ్యసాహిత్య నిర్మాణానికి 
సంబంధించిన ఘనకార్యాలలో ఒకటి! 


ఈ ('ప్రధమవింశతి సంవత్సరాంతానికి వీరేకాక ఇతరత్రా కూడా ఈ 
మాదిరి అవ్యక్త మధురగానము వినబడుతునే ఉన్నది. 1 కాని దాని కింకా రాజమార్గ 
మేర్పడలేదు. ఖండకావ్యము తలెత్తి వ్యాపించడము మొదలు పెట్టినది! 


పే 
శ ఈయన పరిచయము నాకు 1917 సంవత్సరములో నేను వారివద్ద కౌముది చదివే 


శిష్యుడుగా ప్రవేశించినప్పుడు కలిగినది. 
1 చూ' 'అభినవకవిత' అనేవ్యాసం భారతి జనవరి 1946 


నవ్యాంధ్ర సాహిత్య పిథులు 
సాహిత్యములో సంప్రదాయ సంస్కృతులు 


సంప్రదాయములు - సంస్కృతి 

రంపర్యముగా, అనుశుతముగా, తరతరాలుగా, అనుస్యూతముగా, 
వచ్చే కొన్ని నమ్మకాలయొక్కగాని, అభి ప్రాయాలయొక్క గాని, కర్మలయొక్కగాని, 
సమూహానికి సంప్రదాయమని చెప్పవచ్చును. ఇట్టివి కొన్ని కుటుంబాలలో, జాతులలో, 
ఉండనచ్చును. “కుటుంబ సంప్రదాయము” “జాతి సంప్రదాయము” మొదలైన 
పదాలు సామాన్యముగా వాడుకలో మన మెరుగుదుము. అవి అంటే ఆ కుటుంబాలకు 
జాతులకు చాలా ఆదరము. వారు వానిని చాలా పవిత్రముగా ఎంచుకుంటారు. 
కొన్ని ఆచార వ్యవహారాలుకూడా ఈ సంప్రదాయములో అంతర్బూతాలుగా 
ఉండవచ్చు; ఆ కుటుంబాలయొక్క జాతులయొక్క నిత్యజీవితానికి సంబంధించిన 
(ప్రతి విషయములొ సూత్రవ్రాయముగా (ప్రవహిస్తూ ఉంటుంది. మతానికి 
సంబంధించినవి మత సంప్రదాయాలు. భాషకు సంబంధించినవి భాషా 
సంప్రదాయాలు. ఆచారానికి సంబంధించినవి ఆచార సంప్రదాయాలు. సాహిత్యానికి 
సంబంధించినవి సాహిత్యసం(ప్రదాయాలు. -ఈః సాహిత్య సం(ప్రదాయాలను గూర్చి 
వెనక కొంత ముచ్చటించినాను. 


ఈ సంప్రదాయాలు ఒక జాతికి సంబంధించినవి అయినప్పుడు ఆ జాతి 
యొక్క సంస్కృతి పైన ఆధారపడి, ఉంటవి. 'సంస్కృతి' అనగా సంస్కారము; 
ఆంగ్లములో “కల్చర్‌” అనే మాటకు సమానార్హకముగా ఇప్పుడు వాడుతున్నారు. ఈ 

౧ © 
సంస్కృతి భిన్నజాతులలో భిన్న రూపముగా ఉంటుంది. ఈ సంస్కృతి వల్ల 


ద్వితీయభాగము 207 


సం(ప్రదాయమువల్ల** జాతికి ఉపకారములున్నవి. కాని చాలాకాలమైవోయిన తర్వాత 
ఈ సంస్కృతి సంప్రదాయాలు ఘనిభవించి జాత్యభివృద్దికి ప్రతిబంధకాలు కావచ్చు. 


శ సంప్రదాయ శవం' అని ఒకనవ్యుడు ఒకపాట రచించినాడు కొన్ని చరణాలను అనువదిస్తాను 

సంప్రదాయపు కుష్పురోగం 

జాతి భేదపు పక్షవాతం 

నీకు పెద్దల వారసత్వం 

నాకు వద్దని చాటవోయీ. 

చచ్చిపోయిన సంప్రదాయపు 

శవము కౌగిలి విడువలేవా? 

శవము చుట్టూ ఎప్పవాగ్ని 

జ్యాల లవిగో చూడలేవా? 

మనిషి నెత్తురు చవులు మరిగిన 

మతమునకు చితి పేర్చినామోయ్‌ 

కాల కీటక భుక్తశేషపు 

తాళ పత్రములని' తేవోయ్‌ 

విద్యలను బ్లాకు మార్కెటులో 

విక్రయించిన నీచ నరులకు 

దేవు డెందుకు మతము లెందుకు 

దివ్య కాంక్షా స్వ్పప్పమెందుకు? _-- మోజాన్‌ 23-7-44 

అనుస్యూతార్హ మున్నది. దీనిలో ఉద్రేకమేగాని విచక్షణ లేదు. కవి తన ఆవేదనను 

తెలియపరిచినాడే కాని చరిత్ర తెలియని ముక్కుపచ్చలారని వాడని వ్యక్తమౌతున్నది. లోకములో 
“జాతి భేదపు పక్షవాతం” వాండ్లు “హుష్‌” అంటే పోయేది కాదు. ఈ భేదము ప్రపంచములో 
అంతటా ఉన్నది భిన్నరూపాలతో! ఆసంగతి రచయితకు తెలియదు. కనపడే కుళ్లు అంతామతమని 
(భ్రమపడుతున్నాడీయన! ఏదో ఒక మతములేనివాడు సంఘశత్రువు. విద్యలు దాచుకుని 
స్వలాభము పొందుతున్నారని వ్రాస్తున్నాడు. వెనక ఏమోకాని అచ్చువచ్చిన తర్వాత సమస్తవిద్యలు 
ప్రపంచపు ఆస్తి అయిపోయినవి. సంప్రదాయము శవమైతే తత్సంప్రదాయాంతర్వర్తి నేమని 
అనవల? 


[రాధాకృష్ణ పండితుడనినాడు . "OUI attitude to those whom we are pleased to call 
pimitive must be one of sympathy" 


"The task of the civilised 1s to respect and foster the live impulses of 
backward communities and not destroy them"! 


208 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


కాని యీ సంస్కృతి సంప్రదాయాలు కూడా కాలానుగుణముగా మారుతూ వస్తి, 
మహామహులు తలయెత్తి జాతి సంప్రదాయ సంస్కృతులలో కొంచెము మార్చు 
తెస్తేనేగాని జాత్యభివృద్ది నిరోధింపబడు తుందని గమనించి ప్రవక్షలై వాటి మార్పునకు 
యత్నిస్తారు. కాని ఒక్క రహస్యము. ఈ సంస్కృతి సంప్రదాయాలకు మూలభూతాలైన 
కొన్ని విషయాలుంటవి. ఏ మార్పు కూడా ఆ మూల సూత్రాలకు భిన్నము కాకుండా 
ఉంటేనేగాని అవి వర్షిల్లవు. ఈ మూల సూత్రాలే ఆయాజాతులను ఇతర జాతుల 
నుండి వేరుచేసి పృథక్యాన్ని నిలుపుతవి. ఈ మూల సూత్రాలకు క్షతివస్తే జాతి 
యొక్క పార్థక్యము నశిస్తుంది. కాబట్టి బుద్దిమంతులైన నాయకులు ఈ సంగతిని 
గమనించవలెను. “తాము భాషా సాహిత్య మత విషయాలలో చేసే, చేయబోయే, 
చేయవలెననుకునే, మార్పులన్నీ కూడా మూలసూత్రాలకు భిన్నము గాకుండా 
చేయవలసియున్నది*ః నశిస్తే ఏమి? అనే నాయకునికి నేనెట్టి ప్రత్యుత్తరాన్నీ ఇయ్య 
లేను. ఆయన “పాండిత్య ప్రకర్ష" “మూలచ్చిది”గా ఉన్నదని మాత్రము చెప్పగలను, 
ఒక చెట్టుపైన నిలుచుని ఆ చెట్టు మొదలు కొట్టివేయడ మెట్టిదో ఈ సంప్రదాయ 
మూలచ్చేదన మట్టిది! 

ఒక జాతి సంప్రదాయ మెప్పుడూ ఒకే నిధముగా ఉండదు. ఇతర జాకి 
మత సంస్కృతి సంఘర్షణమువల్ల, అది అప్పటప్పటికి మారుతూ ఉంటుంది 
పూర్వము ప్రయాణ సౌకర్యాలు తక్కువగా ఉన్నప్పుడు ఈ మార్పు చాలా టఆలస్యముగ్‌ 
వచ్చేది. ఇప్పుడు మార్పులు త్వరగా వస్తున్నవి. అసలు ఈ మార్పులకు చాళా 
కారణాలున్నవి. లోకములో జన సంఖ్య హెచ్చుతున్నది. రాజులకు రాజ్యకాం 
పెరుగుతున్నది. జనసంఖ్య పెరగడముచేత దేశము చాలక ఇతరదేశాలన 
కనుక్కొనడము, వాటిని ఆక్రమించడము తటస్థించినది. రాజ్యకాంక్ష చేత రాజు 





ఇటీవల యువకులకు ఎప్పుడూ, పేగులు, శవాలు, అని తగలసడేమంటలు, దానిలోసో 

వచ్చే ధూమం, దానినించీ వచ్చే వాసన, మొదలైనని తప్ప నునస్సులలో ఆ(ర్టత ఎండిపోయి 
"Leaders of Hindu thought and practice are convinced that the tint 
requires not a surrender of basic principles of Hinduism but a restatementd 
them with special reference to the needs of amorc complex and mobile orde 
Sir S. RADHAKRISNA 





ద్వితీయభాగము 209 


నూతన దెశాలను జయించి తమ సంస్కృతిని అక్కడ వ్యాపింప చేస్తారు. ఈ రెండు 
పనులు అనాదిగా జరుగుతున్నవి. ఈరెండూ వలసలకు వాఖ్యకారణాలు. 
కొలంబసు అమెరికాను కనుక్కున్నాడు. అప్పటినుంచి జనసంఖ్య హెచ్చిన 
ఐరోపాఖండానికి ఊపిరి విడిచినట్టు అయినది. డారయసు, అలెగ్జాండరు మొదలగు 
చక్రవర్తులు దండయాత్రలు మన దేశము పైకి దండెత్తివచ్చినట్టు మనచరిత్రలు 
తెల్పుతున్నవి. ఈ దండయా(త్రలవలన యవన (ప్రోద్చలము మన దెశముపైన 
పడినది. ఈ విధముగా అనాదినుండి (ప్రతిదేశము ఇతర దేశస్తుల సంస్కృతి 
(బోద్బలానికి పాలవుతూనే ఉన్నది. కొన్నిటికి ఒత్తిడి ఎక్కువగా కలిగినది. కొన్నిటికి 
భిన్నజాతుల ఒత్తిడి కలిగినది. ఈ విధముగా సంస్కృతులల్‌' భిన్నత కలిగినది. 
కలుగుతున్నది. సామాన్యముగా బలవంతమైన సంస్కృతి దుర్చలమైన దాన్ని 
ముంచి వేస్తుంది. అదికూడా బలము కలదైతే పరస్పర (ప్రోద్బలము కలిగి ఉంటని. 
ఈ విధముగా అమెరికాలో అదివరకు ఉండే సంస్కృతి ఐరోపీయుల సంస్కృతి 
సంపర్కముచేత నశించిపోయినది. దాదాపు ఎక్కడనైనా మారు మూలల ఉన్నా 
ప్రచ్చన్నముగా ఉండవలసినగతి పట్టినది.* రాజవిడ్వరముకూడా దానికి ఒక ముఖ్య 
కారణము. మన దేశములో కొండలలో క కొన్ని జాతులున్నవి. అవి ఇతర సంపర్కము 
తక్కువ కావటముచెత వాళ్ళ అనాగంక సంస్క (బ్రతి ఇప్పటివరకూ అలాగే ఉన్నది. 
ఇటీవల కొంచెము కొంచెముగా సంపర్కము కలుగుతూ ఉండటముచేత వాళ్ళ 
దుస్తులు మొదలైన వాటిలో మార్పులు కలుగుతున్నవి. అలాగే మతమూ, భాషలూ 
కూడాను, 
కొన్ని జాతులు బహుకాలము సంపర్కము కలుగటముచిత పంస్సరము 
కలిసిపోయి, ఒక సంకీర్ణ సంస్కృతి పా ందుతవి. ఆలాగే నారి సాంప్రదాయాలలో కూడా 
సరత వస్తుంది. ఆజాతివారే ఇతరత్రా లేక వెనకటి సంస్కృతి 
నాంప్రదాయాలనే కాపాడుకుంటూ ఉండవచ్చు. అప్పుడీ తులు రెందూకలిసి 








౫ ఆ స్రైలియాలోకూడా అంతా ఆఫ్రికా ఖందములో యింకా కొన్ని జాతులు తమ స్రాచీన 
సంప్రదాయోూలు కలిగి ఉన్నవఎ అనికూడా నమిషురీ సంపర్కమువల్ల కొంత [కనుముగా 
మారుతున్నువి. 


210 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వచ్చిన సంకీర్ణ సంస్కృతి మరి ఒక మూడవ సంకీర్ణ జాతికి తావిస్తుంది. పశ్చిమ 
హిందూ ప్రాంతములో “కచ్చిమోమ”నులని ఒకముసల్మాను తెగున్నది. వారి 
ఆచార వ్యవహారాలు చాలావరకు హిందువులవే! ఒక కాలమందు వీరు హిందువులై 
మతాంతర (గ్రహణముచేత వారి సంస్కృతిసం(ప్రదాయాలు కొన్ని సంకీర్షములుగా 
ఉన్నవి. జాతి సాంప్రదాయాలు నూతనమత సంప్రదాయాలతో కలిసి మెలసి 
ఉన్నవి. ఐరోపీయులు, హైందవులూ కలసి రెండు జాతుల కంటే రంగు వగైరాలలో 
భిన్నత కల్గిన ఒక సంకీర్లజాతికి పుట్టినది. శాస్త్రవేత్తల అభిప్రాయము (ప్రకారము 
వెనక ఎలాగ ఉన్నా ఇప్పుడు మాత్రము సంపూర్ణముగా ప్రత్యేక రకము కల్షిన 
జాతులు భూమండలములోనే చాల తక్కువగా ఉన్నట్లు అభిప్రాయ పడుతున్నారు. 
మన హిందూ దేశములో “మాది సంకీర్లము కాదు” అని చెప్పుకునే జాతి లేదని 
పండితుల అభిప్రాయము. ఇలాగ ఉన్నప్పటికి ప్రత్యేక నాగరకతా సంప్రదాయాలు 
ఉన్న జాతులు ఇప్పుడు కూడా ఉన్నఏ 

ముసల్మాను (ప్రవేశానికి పూర్వమున భారత దేశానికి అనేక కారణాలచేతి 
అనేకజాతులు నచ్చినవి. వారి సంస్కృతి నాగరకతా సాంప్రదాయాల సంపర్కము 
కలిగి ఉన్నది. మొదటిలో వచ్చిన జాతులలో ఆర్యులు చాలా బలవంతులూ, 
నాగరతా సంస్కృతులు కలవారున్నూ, వారి సంస్కృతి సంప్రదాయాలు (క్రమముగా 
దేశమంతటా ఆసేతు హిమాచలము వ్యాపించినని. తుదకు కొండజాతులు కూడా 
కొంతవరకు వీటికి తోడైనవి; తరువాతవరకు యవనులు, హూణులు, మొదలైన 
అనేక జాతులు వచ్చినవి. వారి సంస్కృతి సంప్రదాయాలు ఆర్యుల వాటిని 
జయింపలేదు. కాని కొన్ని మార్పులు మాత్రము కలిగించినవి. మతములో 
కాకపోయినా శాస్త్రాలలో, కళలలో, భావాలలో, సాహిత్యాలలో చాలామార్పులు 
కలిగినవి. ఇవన్నీ పరిశోధకులు చూపుతున్నారు. అదివరలో ఉద్భవించిన మతాలన్నీ 
దేశీయాలు. బౌద్దము, జైనము, వైష్ణవము, శైవము, శాక్తము, మొదలైన మతాలన్నీ 
కూడా ఆర్యమతముమిద (ప్రోద్పలము కలిగించి తరువాత (క్రమముగా దానిలో 


1 See Risely 


దితీియభాగము 211 


లీనమై పోయినవి. తుదకు వీరశైవముకూడా లీనమై పోయినడి.,? ఈ సమ్మేళనము 
కలిగినప్పటికి సంస్కృతి, సంప్రదాయాలూ దాదాపు ఏకముగాదే ఉన్నవి. తుదకు 
బుద్దుడు అవతారాలలొ ఒకటి అయివోయినాడు. బౌద్దము యొక్క సత్యాహంసలు 
కర్మప్రధానమైన ఆర్యమతములో అంతర్ఫూతాలైనవి. అనార్యమతములో ఉండే 
ఐగహారాధన ఆర్యబౌద్ద మతాలను ముట్టడించినది. తర్వాత పురాణాదులు 
వ్రాయబడి యావత్తు భారత సంస్కృతి కాశ్మీరము నించి కన్యాకుమారి డాకా ఏకమై 
పోయినది. దానికి మూలభూతాలైన సంప్రదాయాలే యావద్భారతములో ఉన్న 
బాందూసంస్కృతికి మూలభూతాలైనవి. 

తర్వాత ఇస్టాము, [కైస్తవమతాలు వచ్చినవి. ఈరెండూకూడా అదివరకు 
ఉండే సంస్కృతినీ మతాన్నీ మైంగవలెనని యత్నించినవి. చాలాశ్రమపడినవి. కాని 
కొందరు ప్రజలను తమ సంఘములో చేర్చుకొనడము తప్ప అంతకంటె ఏమి 
ఎక్కువగా చేయలేక పోయినవి. అమెరికా ఆస్టేలియా ఉండే దేశీయ జాతులవలె 
ఏమాత్రము అల్పసంఖ్యాకమైనా, హిందూజాతి అయినట్టయితే అది నశించి పోయేదే! 
రెండు మతాలూ నూతనాలు కావటముచేతా, మతపరివర్తనమే సూత్రముగా 
కలవగుటచేతా, అనుయాయులలో ఉండే ఉత్కంర తీవ్రము కావడముచేత చాలా 
(శ్రమపడినవి. పడుతున్నవి. కాని ఇతః పూర్వపు సంస్కృతి ఎశాలములు కావడముచేత 
వ్రేళ్ళు పాతుకొని ఉండడముచేత ఈ పరివర్తన కార్యమంతా పైపైనే జరిగినది. కాని 
కొంత జనసంఖ్యను మాత్రము లొంగదీసికొని రెండు బహుసంఖ్యాకములగు 





f+ ఈ వివిధ మతాలను అధికారభేదం చేత అంగీకరించడము కలిగినది. 


"The bewildering polytheism of the masses and the uncompromising 
monotheism of the classes are for the Hindu the expressions of one and the 
same force at different levels " (The Hindu view of Life. P. 32) 

హిందూనుత సంస్కృతిలో అధమం అయిన పశుహత్యనించి నేనే బ్రహ్మను అనే నరకు 
అధికారభేదంచేత తరగతులు ఉన్నవి. 


"The Aryan and the Dravidian do not exist side by side in Hinduism but 
are worked out into a distinctive pattern which is more an emergent than a 
resultant." (Ibid P. 40) 


212 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


eA 


౦ఘాలుగా ఏర్పాటు చేయకలిగినారు. రాజ్యము హస్తగతము కావడముచేత ఇంత 
వరకు చేయగలిగినారు. వీనిలో మళ్ళీ ముసల్మాను హిందూమతాలను కలపటానికి 
యత్నాలు జరిగి భాగవత సిక్కుమతా లుద్భవించినవి. కొంత సౌకర్యము వచ్చినది. 
ఈరెండు మతాలలో పెద్దరెందుమతాల ఆచారవ్యవహారాలు నేపధ్యము సంస్కృతి 
సంకీర్షాలైనవి. తుదకు ఈ రెండు నూతన మతాలు ఎక్కువ హిందూ సంప్రదాయాలే 
కలిగిఉన్నవి. ముసల్మానులలో కూడ హిందూమతా చారములుకల కొన్ని సంఘా 
లున్నట్టు వెనుక మనవి చేసినాను, |కైస్తవ మతము కూడా కొంత మార్పు కలగ 


మాజాని 


చెసినది, ఇప్పుడు మూదు మతాలు కలసిన ఒక సంస్కృతి ఉద్భవించ వలెను. అది 
జరుగునో జరుగదో తెలియదు. ఇస్లాము అనుయాయులు తుదకు హిందువులతో 
పాటు తాము దేశములో శాశ్వతముగా వసింపవలెను కాబట్టి ఏదో ఒక విధముగా 
సోదరులవలె మెలగవలసిన ఆవశ్యకత ఉన్నట్టు భావించడ మారంభించినారు. కాని 
పరివర్తనానికి వచ్చిన |కైస్తవు లంతా పరివర్తనమే ముఖ్యోద్దేశ్యము కలవారుగా 
ఉన్నారు. వారు పరివర్తన కార్యమయిన తర్వాత తమ స్వదేశానికే నెడలవలె ననేదే 
దృష్టి పాలకులు ఏరు ఒకే మతస్తులు కావడముచేత, వారికి కూడా ఇచ్చట 
చిరస్థావరమేర్చాటు చేసుకో వలె ననే వాంఛ లేక దృష్టి పశ్చిమానికే మరలి ఉండటము 
చెత ఈ దృష్టి బలపడినది. ఇందుకు వారును పాలకులును కలసి దేశాన్ని 
వైజ్ఞానకముగా జయించవలె నని రెండు శతాబ్దాలు చాలా కష్టించినారు. సాధ్యము 
కాలేదు. మొన్నటిదాకా పాలనమే ఆశయము, ఇంకను మత పరివర్తనము ఆగలేదు. 
జరుగుతూనె ఉన్నది. 

భారతీయులలో జ్ఞానవంతుల దృష్టి కొంచెము వెనకకు తిరిగినది. భారతీయ 
సంస్కృతిపైన, సాంప్రదాయముపైన కొంత అభిమానము (ప్రబలినది. భారతీయ 
సంస్కృతియొక్క ఉత్కృష్టతను చెప్పే సంస్థలు వ్యక్తులు దీనికి కారకులు. వారికి 
భారతీయులు సర్వదా కృతజ్ఞులై ఉండవలెను. రామకృష్ణామరమువారు సంస్థగాను, 
ఆచార్య రాధా కృష్ణ పండతు శు, మదనమోహన మాలవ్యా మొదలగువారు వ్యక్తులు 
గాను చెసిన చెస్తున్న సేవ అవారము. (ప్రాచియొక్క తత్రాపి భారత దేశముయొక్క 
ప్రాచిన వైజ్ఞానిక వైభవాన్నీ, తాత్మి కదృష్టినీ, ప్రపంచానికిచాటి, వైభవమూ, సుఖసక్తతా, 


ద్వితీయభాగము 213 


తత్సంపాదనకార్యమూ, ద్రవ్యకాంక్షా, తదార్జనయత్నమూ మొదలైనవి మానవా 
దర్శములు కావనీ, వానికొరకై శమపడటము పరస్పర ద్వేషానికేగాని, సహకారానికి 
మార్గముకాదన, వాటిని వదలి అధ్యాత్మచంత, తన్మార్లాలైన సత్యాహంసలూ, 
అవశ్యాచరణీయాలనీ, భోగము కాక త్యాగమూ, ఐహికముకాక ఆముష్మికమూ, 
ఆదర్శాలుగా ఉండవలెననీ, తమ (వ్రాతలద్యారా, ఉపన్యానాలద్యారా పునః పునః 
ఉగ్గడించినాడు. 

ఈ సంస్కృతీ సంప్రదాయాలేమిటీఅని ప్రశ్న? దాని చిహ్నాలను చెప్పవీలగునే 
కాని దానిని వర్షించడము కష్టము. అది ఆసేతు హిమాచల మనుసరింపబడే 
ఆచారాలలోనూ, సేవింపబడే యా(త్రాతీర్ణాలలోనూ, అవలంబింపబడే మతాలలోనూ, 
ఉచ్చరింపబడే మంత్రాలలోనూ, అనుష్టింపబడే కర్మలలోనూ నమ్మబడే నమ్మకాల 
లోనూ, ఆచరింపబడే వ్రతాదులలోనూ, కొలువబడే దేవుళ్ళలోనూ, తుదకు కట్టు, 
బొట్టు, జుట్టు మొదలగు వానిలోనూ ఇమిడి ఉన్నది. 

ఉత్తరాన ఉన్న కాశ్యాదిక్షేత్రములు దాక్షిణాత్యుల కెంత పవిత్రాలో, సేవ్యాలో 
దక్షిణాన ఉన్న వెంకటాచల శ్రీశైల రామేశ్వరాది క్షేత్రాలు జొత్తరాహుల కంత 
పవి(త్రాలు. ఇక్కడ ఉన్న శైవులదీ, వైప్లవులదీ మతమూ అర్చనా [క్రమమూ ఒకటే. 
స్నానసంధ్యాద్యనుష్టాన మంత్రాలు ముఖ్యమైనవి అంతటా ఒకటే. వివాహోపనయనాది 
పంచదశ కర్మలు అంతటా ఒకటే. దశావతారాలు మొదలైన నమ్మకాలు ఒకటే. 
వినాయక (వ్రతాదులు అందరికీ సమానాలే. శివ విష్టాది దేవతలందరికీ ఒకటే. 
ఏపుణ్య క్షేత్రానికైనా, నదీపుష్కరానికైనా పోతే ఈ ఐక్యత కళ్ళకు కట్టనట్టు 
కనపడుతుంది. ఇంతకంటే సంస్కృతి సంప్రదాయెక్యము ఎక్కడనైనా ఉంటుందా? 
ఈ సంస్కృతి సంప్రదాయాలే సమస్త భారతీయులనూ ఏకముచేసే సంస్థలు. 
ఒకవేళ కాలకర్మవశముచేత, ఇంకా ఇతరకారణాలచేత వీరిలో వీరు కలహించినా, 
ఆడి అన్నదమ్ముల కలహము వంటిదే కాని బద్దశత్రువుల కలహము కాదు. 
ఆకలహము సంస్కృత్యైక్యతకు భంగకరము కాదు. 


214 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈసంస్కృతి సంప్రదాయాల ఐక్యతకు మూలభూతాలైనవి సూత్రాలే 
అనే ఒక ప్రశ్న వస్తున్నది. వానికి ఈ (క్రిందినిధముగా చెప్పవచ్చు: 

(1) చతుర్విధ పురుషార్ధ, సాధనకు, వేదమే (ప్రమాణముగాని అనవస్టకు 
సరిఅయిన తర్కముగాదు. దీనినే కొందరు ఆప్త్రవాక్యము, మరికొందరు శబ్దము, 
అని పరిపరి విధాలుగా అన్నారు. అంతే ఇతః పూర్వ మెవరైతే ద్రష్టలున్నారో నారు 
దర్శించిన విషయాలయొక్క ఘనీభవించిన ముద్ద వదము.ఇది (భ్రమ ప్రమాదాలకు 
లోనయ్యే (ప్రత్యక్షానుమానోలవలె కాక స్వతఃప్రమాణము.ఈ భారతదేశములో 
ఉండే ధర్మశాలలో రెండుభోదాలు. నాస్తికదర్శనాలు, ఆస్తికదర్శనాలు. 
వేదప్రామాణ్యాంగీ కారమే ఏటికి కొలబద్ద. ఆస్తిక్య మనగా ఎద ప్రామాణ్యాంగీకారము. 
షణ్మతాలు కి ఆస్తిక మతాలు. అర్హత చార్యాకాదులు నాస్తికాలు. 

(2)సచ్చిదానంద*ః రూపుడగు పరమాత్మ ఒక్కడే. బహు దేవతాత్వము 
చూచి ఇదే భారత సంస్కృతి అని భ్రమ పడకూడదు. ఒక బంగారమనేక నగలుగా 
పరిణమించినట్టు ఒక్క మృత్తిక అనేక పాత్రలుగా నాముకంణము చేయబడినట్టు 
ఒకటే అయిన పరమాత్మ అనేక రూపాలతో పెల్లతో వ్యవహరింప బడుతున్నాడు.) 
ఏ పేరుతో కొల్ఫినా, ఏశక్తి ఉన్నట్టు కీర్తించినా, ఒక పరమేశ్వరుడికే చేరుతుందనటము 
లోకములో ఏకేశ్య రారాధనపరు లందరికీ చోటివ్వటము ఎంత నిశాలమైనదో భారత 
సంస్కృతి, అని దీనివల్ల తెల్లమౌతుంది. ఏకేశ్వరారాధనకు బహు ముఖత్వము 
— tPrimerofHindusm—D.S.Sarms 

+ ప్రత్యక్షేణాను మిత్వా వ్యాయ స్తూపాయో న విద్యతే! ఎతం నిదంతి వేదేన 'తస్మాడ్వేదస్య 
వేదతా॥ (సాయనభాష్యం) 
"Authoritartianism is useful against the claims of scientific knowledge. 
There are aspects bf reality where Science 1s insufficient " 
(Idealistic view of Life, P. 78) 
కీ ఆయన సృష్టిస్తితి సంహారకర్త. 
% న్యాయ, వైశేషిక, సాంఖ్య, యోగ, వేదాంత, మీమాంసములు. 


f “ఏకం సద్విప్రా బహుధాదవం త్యగ్నిం యమం మాతరిశ్యానమాహు:”' “సర్వదేవ 
సమస్కారః కేశవం ప్రతిగచ్చతి” (ప్రతిదినము దీనిని సంధ్యలో జపిస్తారు.) 


ద్వితియభాగము 215 


కల్పించినారు. బహుదేవతా తత్వము కలహకారణమైనా వాటిని మనము అతిశయోక్తి 
చేయనవసరము లేదు. చిల్లర పోట్లాటలు ఏ మతానుయాయులలోనూ, ఏ సంఘాల 
లోనూ ఉంటవి. తుదకు ఒక కుటుంబములోనే ఉంటవి." 

(3) కర్మ సిద్దాంతము. అనగా మానవుడు తాను చేసుకున్న కర్మఫల 
మనుభవిస్తాడు. ఈకర్మ సిద్దాంతము భారతీయ సంస్కృతికి విశిష్ట లక్షణము. 
“యద్బావి తద్భవతి” ఏది ఎట్లా జరుగ నున్నదో అది అట్లా జరుగుతుంది. ఇది 
పురుషకారానికి వ్యతిరేక మెంతమా(త్రమూ కాదు, మానవ ప్రయత్నము విఫలమై 
నప్పుడు, అన్యధా పరిణమించినపుడు, రెండు ఎషయాలకు కార్యకారణభావము 
రూఢిగా తెలియనప్పుడు అట్టి పరిణామమునకు తెలియని ఏదో ఒక అమానుష, 
అనిర్వచనీయమైన శక్తి ఉన్నట్టు భావించటము సహజము. తుదకు (ప్రకృతి 
శాస్త్రజ్ఞులు పరమాణువాద మంతా చెప్పి చెప్పి చివర మెట్టులో ఈ పరమాణువుల 
నడక సమముగా ఉండదనీ, ఎటు నడుస్తాయో తెలియదని చెప్పినారు. ఒక శాస్త్రవేత్త 
సాక్షాత్తుగా కర్మ అనే అర్జమువచ్చే “ఫేట్‌” (౯212) అనే పదాన్ని ఉపయోగించినాడు 





f "Wars of religion which are the outcome of fanaticism that prompts 
and justifies the extermination of aliens of different creeds were practically 
unknown in Hindu India. Of course here and there there were outbursts of 
fanaticism but Hinduism as a rule never encouraged persecution of unbelief. 
Its record has been a clean one relatively speaking. It has been able to hold 
together in peace many and varied communities of men." 


"Tt accepts the obvious fact that mankind seeks its goal of God at various 


levels and in various directions and feels sympathy with every stage of the 
search." (S.R.) 


£ Eddington suggests that many of the laws of physics are statistical and 
no predictions about the behaviour of particular electrons can be made but only 
about their behaviour in the mass. (Realistic view of life - P 20) 


"In brief, old age appears to mean nothing to the individual radium atom; 
it does not die because in some way, FATE knocks at the door." 


(The Mysterious Universe-Jean, P.33) 


"Thus although we are still far from any positive knowledge, it seems 
possible that there may be some factor for which we have so far found no better 
name than fate. (Ibid P.38) 


216 నవ్యాంధ్ర సాహిత్య న్‌ు 


“పురుషకారం” ఎక్కడున్నది అనేది ప్రశ్న. కర్మ మూడు విభాగ్యా 
ఆగామి, సంచితము, ప్రారబ్దము. ఆగామి రాబొయ్యేది; సంచితము వ 


వలో 


ఉంచినది, అనుభవించటమారంభించినది (వ్రారబ్దం; మొదలు పెట్టనందున ఎట్టదాని? 
అనుభవించక తప్పదు. కాని ఆగామి సంబతాలు మానవుడు తన సత్సవర్తనవలన, 
భగవత్కటాక్షము వలన, గెలవవచ్చును ఇలా కాకసోతే ఇక ముక్తికి తావే ఉంచక! 

(4) మోక్షానికి మూడు మార్గాలు; కర్మమార్గము, భక్తమార్గము, జ్ఞానమార్లము, 
కర్మమార్గమంటే ఫలాభిసంధి కాకుండా కర్మాచరణము. దీనినే కర్మయోగ మంటా 
అనగా (ప్రతి మానవుడు ఫలము సంగతి తలవకుండా స్వకర్మను టం. 
ఇదే భగవద్గీతలో “తదేత్కర్మసన్యాసాత్కర్మయోగో విశిష్యతే” అనే వచనములో 
శ్రీకృష్ణుడు చెప్పినది. “కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన” - ఈ సిద్ధాంతవ 
మనస్సుకు స్టాయిత్వమిచ్చి సత్యాన్ని వృద్దిచేస్తుంది. “యత్నము వ. న 
ఉండవద్దు. ఫలమపేక్షించవద్దు.” ఫలము దైవాధీనము. దైవమనగా కర్మకావచ్చు 
భగవంతుడు కావచ్చు. వెనుకటి కర్మవల్ల ఫలము పొందకపవోవచ్చు. భగవంతు 
డన్యధా చేయవచ్చు. ఏలాగైనా మనస్తాపానికి తావులేదు. 


¢ 
£ 


(5) ప్రవర్తన చాలా ముఖ్యమైనది. మనోవాక్కాయ కర్మలలో శుచి, ఇంద్రియ 
నిగ్రహము, సత్యాహింసలు- ఇవి (ప్రవర్తనలో అవలంబించవలసిన ముఖ్యవిషయాలు, 
ఈవిధముగా నియతమైన జీవి తము శుద్దసత్యాత్మకమై, భగవదను గ్రహానికి పా 
మవుతుంది. ఈ గుణాలూ, దైవభక్తి, పాపభీతి, మొదలైనవి కలిగి ఉండడము చా 
మంచిదని, ఈవిధముగా జీవించిన భగవత్కటాక్షము పొందినవారి చరిత్రలు, 
భిన్నముగా ప్రవర్తించిన వారి పతనాలూ, సుహృత్సమ్మితాలుగా, కధారూవాలుగా 
సులభ గ్రాహ్యాలుగా చెప్పబడినవి, పురాణేతి హాసాలలో. శాస్త్రవేత్తలకూ పండితులకూ 
కాక, సామాన్య జనానికి ఉద్దేశింపబడినవి పురాణేతి హాసాలు. వీనిలో గాధలూ 


ల 

ఆలో 
౬ 

యా 
శ 


1 "For what counts 1s conduct and not belief." 
(The Hindu view of Life.P 38: 


"After all what counts 15 not creed but conduct- Religion is not core! 
belief but righteous living." (10102311 


217 


- డా కాజ బ్‌ 
దండా 


దరౌనని తాతా లికముగా ఏవిషయాన్ని చెప్పదలచినచో తదనుగుణాలుగా 


a 


ఒక్కొక్కప్పుడు ఇవి పరమేశ్వరుడి లీలలుగా నర్షింపబడి 
y శక్య్వముగా ఉండవు. అంటే వాటిలో తుదకు చెప్పే 


ఎదంతాన్టై గ్రహించవలెగాని ఆమూలా(గ్రముగా అవి నిజమైన చరిత్రను చెప్పుతున్నవి 
మస వ ఎక్కువ జ్ఞానవంతులు కాని జనులకు ఉదాహరణ చ. 


(6) సంసార తరణమే మోక్షము. సంసార మనగా షడ్భావ వికారాత్మకమై 
నశ్చరమైన ఈప్రపంచము. జీవుడు తన కర్మచేత దీనిలోకి వచ్చి తన జ్ఞానముచేత 
కర్మను భస్మీభూతముచేసి శాశ్య్వతానందము పొందటము మోక్షము. ప్రతిబీవుడికీ 
వె ప్రాష్యము. ఆ స్టితినుంచి పునరావృత్తి లేదు. 

పైసిద్దాంతాలు=*ః కాక ఈ(క్రిందివిషయాలుకూడా ఈసంస్కృతి చిహ్నాలు: 


(2) పురాణగాధలు, అవతారాలు 
(3) విగ్రహారాధనము 

(4) చతుర్విధ, పురుషార్థాలు 
(5) గోపవిత్రత 





T"Supernatural elemen,." కూడా మనస్తత్వానికి వ్యతిరేకము కాదు. స్వల్ప విషయాలు 


మానవ జీవితాని న్ను మార్చటము లోకమ లో సామాన్యముగానే ఉన్నది. 
జాయతే, అస్తి, వర్రతే, పరిణమతే, అపక్షయతే, నశ్యతి. 


#* " These ideas are not the monopoly of the learned, they are shared in 
great measure by the man in the street. If you talk to a fairly intelligent Hindu 
about the Paramatma, Karma, Maya, Mukti and so forth -- you will find -- that 
the terms are familiar to him and that he has formed a rough working theory 
of their bearing on his own future." (S. Risely) 


218 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వర్ణాశ్రమములు 
ఇది ఆర్య సంస్కృతియొక్క విశిష్ట లక్షణాలలో ఒకటి. ఆర్య సంస్కృలి 
ఎంతవరకు వ్యాపించినదో ఈ సంస్థ అంత ఐరినిగా వ్యాపించినది, ఈ సంస్ట 
మంచిదనీ చెడ్డదనీ వాదోపవాదాలు (ప్రబలుతున్నవి, కొంత కాలమునుంళీ, 
తత్సరిణామము ముందు మనవి చేస్తాను. ఈ సంస్త * అనేక కులకక్షలకు కారణము 
కావచ్చు. అయినది. ఒక కాలములో ఇదిచాల గొప్పసంస్త్రఅయి సంఘానికి చాలా 
సహకారి అయినది. ఇప్పటి పరిస్థితుల కది తగిఉండకపోవచ్చు. సాహిత్యములో 
ఇది ఒక స్థానమా(క్రమించి ఉన్నది. దానిని తీసివేయటానికి వీలులేదు. చరిత్ర 
సహాయముతో విమర్శించే సహృదయుడికి ఇదికోపానికీ, అసూయకూ, 
కారణభూతము కాదు. కాకూడదు; ఒక్క సంఘములో ఉండే వర్షవైవిధ్యము భిన్న 
సంస్కృతి సంకీర్లత్యానికి తార్కాణము. ఒక కాలములో ఈ వర్ణాలన్ని కలిసి మెలసి 
ఉన్నవి అంటే అది ఆ సంఘముయొక్క ఉత్కృష్టతను సూచిస్తున్నది. అప్పుడు 
అవసరమైన సంఘజీవన మిప్పుడు భిన్నమై వ్యక్తిప్రాముఖ్యానికి తావిచ్చిన దన్నమాట. 
ఈ వ్యక్తి స్వాతంత్ర మనే నూతన సిద్దాంతము వచ్చి సంఘబీవితములో కల్లోలము 
కల్గించినది. భార్యాభర్తలమధ్య, తం(డ్ర కుమాళ్ళమధ్య, అన్నదమ్ములమధ్య, 
స్వామిభృత్యుల మధ్య ప్రజా ప్రభువులమధ్య, పోరాటము పెట్టినది. తుదకేమి 
గడించినది? స్వాతంత్యేచ్చ. పైసంస్థ్ర లట్లే ఉన్నవి. పోరాటమే పరిణామము. 
3 The institution of caste illustrates the spirit of comprehensive 


synthesis characteristic of Hindu mind with its faith in the collaboration of 
races and the co-operation of cultures. (The Hindu View of Life,’ P. 937) 

“చాతుర్వర్ష్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః” (భగవద్గీత) 

"Every society consists of groups working for the fulfilment of the wants 
of the society - - The cultural and the spiritual, the military and political, the 
economic classes and the unskilled workers constitute the four-fold caste 
organisation." (Ibid P. 107) 

"The sincerity of the teacher, the heroism of the warrior, the honesty of 
the businessman, and the patience and energy of the worker all constitute 
social growth. (Ibid P. 108) 


ద్వితీయభాగము 219 


స్వార్థపరులు పైసంస్థల అస్తిత్వాన్ని సృష్టించి పారతం[త్యము కల్పించినారని వారు 
వాదిన్తారు. ఇలావాదించేవారు కూడా పరార్థపరులు కాక స్వార్ధ (పేరితులుగానే 
కనిపెన్హారు. (ప్రజా సామాన్యానికి తాత్కాలిక కష్టాలుమా(త్రము తప్పడము లేదు. 
వెనుకటి వర్లవిభాగము సంఘస్యాార్ధ (ప్రేరితమైతే యిప్పటి యౌ స్వాతం|త్రేచ్చ వ్యక్తి 
స్వార్థ (ప్రరితముగా కనబడుతున్నది.* కాబట్టి ఏసూత్రము మీద ఈ వర్షాలు 
యఖ తు ౮వ 
పుట్టినవో ఆసూత్రానికి క్షతిలేకుండా మార్పు చేయటము న్యాయము.ఈ అంతే 
కాని విషము వెడల(గక్కటము న్యాయముకాదు. దాన్ని కంరస్టముగా చేసుకొని 
శివుడిని అనుకరిస్తే ప్రపంచానికి అత్యంత క్షేమము. 


పురాణగాథలు - అవతారాలు 


పురాణాలలో వివిధ దేవతా (ప్రాశస్త్యమూ, పరమేశ్వరుడు అవసరాన్నిబట్టి 
అవతారాలెత్తినట్టూ శివ విష్ణు పారమ్యమూ, సత్యాహింస సూత్ర ప్రాశస్త్యాన్ని 
ఉగ్గడించే గాథలూ, ఇంకా సచ్చీలవంతులగు (స్తీ పురుషుల కధలు చరిత్రలు, 
మొదలయినవి చెప్పబడినవి. 


“సర్గశ్చ ప్రతిసర్లశ్ళ వంశో మన్వంతరాణి చ, 
ta a 
వంశానుచరితం చేతి పురాణం పంచలక్షణమ్‌” 


అని నిర్వచనము. దిని ప్రకారము కొంత చరిత్రకూడా ఈ పురాణాలలో 
ఉన్నట్టు చెప్పబడినది. ఇది కొంతవరకు నిజమే! మత్స్య వాయు పురాణాల నుంచే 


# "We are not so certain today as we were a century ago that the 
individualistic conception of snciety is the last word in social theory. 


(The Hindu View of Life, P. 115) 

+ వర్లధర్మము జన్మచేత పూర్వులు నిర్ణయించినారు అలా కాకపోయినా ఆధర్మాలు 
ఎల్లపుడూ ప్రత్యేక సంఘాలను ఆ(శయించే ఉంటవి 

"While we should remove the oppressive restrictions, dispel the igno- 

rance of the masses, increase their self respect and open to them opportunities 

of higher life, we should not be under the illusion that we can abolish the 


distinctions of the genius and the fool, the able organiser and the submissive 
worker" ౧016 114) 


220 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఆంధ్ర సాతవాహనుల చరిత్ర మొదట బయటకు దీయబడి (క్రమముగా చారిత్రకుల 
చేత అంగీకరింపబడినది. ఈ విషయమలా ఉంచండి. హరిశ్చంద్ర నలుల వంటి 
చక్రవర్తుల చరిత్రములూ, చం[ద్రమతి, దమయంతి, సావిత్రివంటి శిలవతుల 
చరిత్రలూ, జాతియొక్క సొమ్ములయి జాతియొక్క సంస్కృతిలో కలిసిపోయి నిత్య 
జీవితములో (ప్రవహిస్తున్నవి. మానవ (ప్రకృతికి పారపడటము సహజమని, కాబట్టి 
ఇట్టి చరిత్రలు కేవల మబద్దమనీ, పుక్కిట పురాణాలై నమ్మ శక్యాలు కావని, ఆదర్శ 
మనేది ప్రపంచములో ఉండజాలదని, ఏత్మద్గంధ రచయితలు ఇట్టి కల్పిత గాధలను 
సృష్టించి మనలను మోసగించినారనీ, అవి ఎంత మరిస్తే అంత మనకు క్షేమమని, 
ఇట్టివి లేని జాతులు మనకంటే అభివృద్దిలో ఉండటము చేత వానిని అనుకరించడము 
మంచిదనీ, మనస్తత్వ శాస్త్రమే ప్రమాణమని, ఆ్రకార్వము పాతివ్రత్య మనేది 
ఏకపత్నీవ్రతమనేది అసంభవమని మొదలైన భావాలు దాదాపు 30 సంవత్సరాలుగా 
పుట్టి ప్రచార మౌతున్నవి. కాని ఈ సంస్కృతికి ఇట్ట వితండవాదాలవల్ల ఎట్ట 
క్షతిలేదని గట్టిగా చెప్పవచ్చును. చెప్పేవాళ్ళ చిత్తవృత్తులను, “పరప్రత్యయ నేయత' 
' నూ, వ్యక్తపరుస్తవి అట్టి అభిప్రాయాలు. 
ఆశ్రమాలను గూర్చి ఎక్కువగా అభిప్రాయభేద ముండక పోవచ్చు. 
విద్యాభ్యాసకాలమూ, తర్వాత గార్హస్థ్యధర్మము నిర్వహించే కాలమూ, బుద్దికి పరిణతి 
కల్లి (ప్రాపంచిక భొగవైముఖ్యమూ, తుదకు జీవితాన్ని సంఘసేవ కొరకు 
వినియోగించటమూ, అనే (క్రమశిక్షణము (ప్రతివాడి జీవితములో ఉండవలెననే 
దానికి ఎట్టి వైముఖ్యమూ ఉండకూడదు. ఏతదనుసరణము జీవితానికి ఒక విధమైన 
స్టైర్యాన్ని ఇచ్చి మానవుని శీలానికి పరిణతి కల్పించి మానవుని (ప్రపంచానికి 
ఉపకరించేటట్టు చేస్తవి. విద్యాభ్యాసకాలము విజ్ఞానాన్ని సేకరించటానికి ఉపయుక్తము. 
ఇహపర సాధకమైన విద్య నిజమైన విద్య. తరువాత “ధర్మప్రజాసంపత్తి” మానవుడి 
కర్తవ్యాలలో ఒకటి. మానవునికి ఏవయసులో ఏది అవసరమో ఈఆ శ్రమ (క్రమమువర్ణి 
తెలుస్తుంది. యౌవనములో విషయైషిత్వము సహజగుణము.  తతూర్తిక 


అను “అమనస్కవివాహముల "ట! ఈలా తటి స్వచ్చంద వర్తనుల ree 


"ఇ స = 
bo wee ఇ లాం లు గె - ~ నిగ గ్‌, ఇ పో 33 ఇ చౌ 
ఒక్కిమౌ రు జనాభా తీసుకుంటే siecle ఎవాహాలణ్న సతృుంణా ము ఏలనిగా 
~*~ 
. a ae oe] చా a ఇ పా అన్ని న నా గై 
ఉంట, సుఖ; "రృన్యానికెత తశానలాలుగొా ఊఉ ఉన్నవో, bu అనముముతిచె దరుపబడిన 


జా 


వెట్ల న్నవో తెలుస్తుంది. రుచులలో, అత్మ సృెత్తులల 
ఇద్దరు వ్యక్తుల లకు సంపూర్ణముగా ఐక్యత కల్లట ముస 


కేలతోచ చలేదో ఆశ్చర్యము. అట్టిఐక్యత సాహి తము న. అందువలననే 
ఉత్తమ సాహిత్యమురో సత్రలు సచ్చిలాలు కలనిగా చిత్రింపబచతవి 


Rene: ఆర్యస ంస్కృతి కర్మకాండ క అప ఈర ర! తర్వాల 

జ్య ఆ చౌ చిన ఆః వ క లే శ క్ర వాలాను 

రసమ మము దానిల గు వనముకలిలచుకునిదుుకలుకార ఉపను కూప 
వ! ta cc 3 న్‌ా 

ప్రక్క(ప్రక్క నడుస్తూ జండెవి. ఇతె; పూర్యమున్న శవవైష్టఎశాక్త మత ఎసానమొు 
న్నా సల వ ఇ రి చ న్ని ముఖ్‌ 

Beene soa ns ఆఅపెటనుంళ విగ్రహారాధన 


r లై 


fF లగి 
2 UT 


సతారూంసలను  ఆర్యసంస్కృతిని ఇచ్చినది. క్‌ు = ిరాధిన ధన బౌదాన్స్‌ జైనాన్ని 
se ee ముట్టదించినది. తుదకు ' (బ్రహ్మ సత్యం జ జగన్మిధ్యా బీవో (బహ్మావ 
నాపరః” అని బోధించిన శంకరుడుకూడా మూర్తిధ్యానము చేసి విగ్రహారాధనను 
౨ధికారి భేదముతో ఒప్పుకొని నాడు తి చిత్తెకాగ్రతకు మూర్తి పూజ ముఖ్య సాధన 


ఫల "Monastic tendencies were discouraged until one had a normal 
expression of natural impulses. He who runs back frorn marriage 15 in the same 
boat with one who runs away from battle. Only failures in life avoid occasions 


fo virtue. He (man) does not worship a bachelor or a virgin." 
(The Hindu view of Life, P 83,84) 
1 "Except in the pages of fiction, we do not have a pair agreeing with 
each other in everything, tastes and temper, ideals and interests." (Ibid P 85) 
అ “భజగోవిందం” 
“లక్ష్మీనృసింహ మమ దేహి కరావలంబం” 


222 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


మని పెద్దలంటారు. కన్నుమూసి ప్రార్థన చేయటము సర్వమతాలలో ఉన్న 
ఆచారము. కన్నుతెరచి ఉన్నంత కాలము (ప్రపంచములో ఏదో వస్తువో, వస్తు 
జాలమో ఇం(ద్రియముద్యారా చిత్తములో హత్తుతుంది. కాని కన్ను మూస్తే లోపల 
ప్రపంచమంతా పరిభ్రమించటానికి అవకాశమున్నది. పరిభ్రమిస్తుంది కూడాను. 
ఈ ఏకేశ్వరారాధన చేసేవారు వారికండ్లు మూసుకొన్నప్పుడు లోపల చిత్తములో 
శూన్యముగా ఉంటుందో ఎదో ఒక మూర్తి కనబడుతుందో వారి అనుభవాన్ని 
గుండెపైన చేయివేసుకుని తెలియజేస్తే లోకానికి ఉపకారమవుతుంది. ఆంగ్ల 
అరబ్బీ, భాషలు, ఫార్సీ భాష ఇంకా ఇతర భాషలు విని తెనుగు కూడ విని, 

సంస్కృతము వినడు కాబోలు భగవంతుడు. కీర్తనలు నినే, గద్యలు నినే, ఇతర విధ 
(ప్రార్దనలు వినే, భగవంతుడికి స సస్వరవేద భాగము తలనొప్పి కలిగిస్తుంది కాబోలు, 
ఈవిధముగా (ప్రార్థనే దెవుడు వింటాడనటము కంటె పొరబాటు వేరే ఉండదు. 
లోకములో ఎందరు (ప్రజలందరి మొరలు విని, వారి వారికి ఉండే దుఃఖాలను 
తొలగించి సుఖము కలిగించి వారికి మోక్షమిచ్చేటట్టు అయితే ఆయనకు ఎంత 
ఆఫీసున్నదో తెలియదు. అలాగే పెద్దకార్యస్థానము కలవాడైతే వారు వారు చేసిన 


పనులు నమోదుచేసి తగిన శిక్ష విధించటములో విప్రతిపత్తి ఏమి ఉంటుంది. నీరెట్టి 


పశ్చాత్తాపము పడకుండా దినదినమూ అవే పొరబాట్లు చేస్తూ ప్రార్థిస్సు ఉంటే తృప 

చెంది వారి హొరబాట్టన్ని క్షమించటమా ముసలిదేవునిపని! అంతేకాని తప్పు 
గా a 

పనులు చేయకుండా ఉండటము మన బాధ్యత కాదుకాబొలు*ః ఈ విషయములో 

క మతానుయాయులు ఇతర మతాల వారిని చేసే హేళన లన్నీ నిరర్ధకాలు! విటిని 

ఎంత తలవకుండా ఉంటే అంతర్జాతీయ సఖ్యతకు అంత యుపయుక్తము. ఈ 





* "The punishment for a desecrated body 1s an enfeebled understanding 
and a darkened soul. If we deliberately fall into sin, shutting our eyes to moral 
and spintual light, we may be sure that in God's world sin will find us out and 
our wilful blindness will land us 19 the ditch. .. The past guilt cannot be wiped 
away by the atoning suffering of an outward substitute. Guilt cannot be 
transferred It must be atoned for through the sorrow entailed by self-conquest 
God cannot be bought over and sin cannot be glossed over " 


Hindu view of Life.... 24-75) 


దోతియభాగము 223 


సూత్రాన్ని మరిస్తే మత వైషమ్యము పెరుగుతుంది. ఒకజాతిలో సంఘములో 
ఘనీభవించిన (ప్రాచీన సంప్రదాయాలను నేలుపెట్టి ఇతరులు చూపించటము 
పారబాటు. ఆపని తదనుయాయులకు వదలితే మంచిది. అనుయాయులు కూడా 
ఈనిషయములో చాలా జాగరూకులై వర్తించవలె. ఏకేశ్చరారాధన ముఖ్యసూ(త్రముగా 
ఉన్న మతాలు ఎన్నిటితో భారతీయ సంస్కృతికి సంఘర్షణ కలగలేదు? మనవారే 
వీరేశలింగము వంటివారీ సంప్రదాయము మీద ఎందరు దండెత్తలేదు? పర్యవసాన 
నెమైనది? న. దిక్సూచికాదా? శూన్యాన్ని ప్రార్థిస్తే మనస్తత్వ శాస్త 
ప్రకారము శూన్యాన్ని పొందటము తటస్తిస్తుంది. వద్దన్నా కళ్లు మూసుకుని 
వనములో భగవంతుడు ఉంటే ఆయనకు ఊహాను గుణమైన ఒక ఆకారాన్ని 
ందుతాడు. ఇది తపస్సుచేసి వారికందరికి స్వానుభివము. 


చతుర్విధ పురుషార్గాలు 

ఈపురుషార్లకధనము గొప్ప విషయము “ధర్మార్హ కామమోక్షములు” అనే 
వాక్యములో ఇరుప్రక్కల ధర్మమోక్షాలుండ మధ్య అర్హకామాలను ఉంచినారు. 
ఈవరుసలో చాలా అడ్డమున్నది. ధర్మము మొదటిది. ప్రతివ్యక్తి తన ధర్మాన్ని 
చాను అవలంబిస్తూ ఉండవలె. ధర్మము చాలా విశాలమైన పదము.* మానవజీవిత 


J 


cp tf, 





శ “ధర్మం” అనే శబ్దానికి ఈక్రింది అర్జాలన్ని కనపడుతున్నవి (1) దానం 
(2) న్యాయం (3) పోలిక (4) స్వభావం (5) ఆచారం (6) అహింస (7) వెదొక్తవిధి (8) క్రతువు 
(9) పురు గారం. ఈక్రింది ఉదాహరణములు చూడండి. 

బీడలకు ధర్మం చేయనలెను. 

. ధర్మం చేత ఊన్చలోకం లభిస్తుంది 

ఇలా చేయటం నీకు ధర్మం కాదు. 

ముఖచంద్రులకు ఆహ్హాదకరత్వ్యం సమాన ధర్మం 

ఆ్మశమ ధర్మాలు అనశ్యానుసరణీయీలు. 

ఆవులకు నాలివ్వటం ధర్మం 

ధర్మశాస్త్రం అనశ్యాచరణీయం 

అహింనా సరమో ధర 


oOo ౦0౦ NOU ౪౭ 6౮౩ [౮ ౯ 


చి Lea gaan Se నె న్‌ జ్‌ తో 
క గళము వంటిది. దానిలొ కొంత లసుకుంటె అసలు ఆకారానికి భంగము 


స్తు వితాన్ని చుట్టుకుని ఉన్నది ధర్మము. అతని కోరికలు, 
= ఈ జ చు ౫ Ul 
యుడ్చాలు, తత్పాఫల్యాలు, దెనందినచర్య, స తత్రాపి ప్రయత్నములు, 


హీ 
బద్దుతై ఉందనలె. లేకపోతే నాల్గొపురుషార్తానికి క్షతివస్తుంది. కాబల: ధర ను Ye 
స్‌ Fan ca | భీ 
చాలా అఆపత.తము ఈ సూ[తపకారము మానవబీ వితమెంత సంచిము కావటానికి 
గ వు 
నటనల తెలు లుస్తుంది. ఆదర్శము మోక్షము. తత్యాప్తికి ధర్మబద్దమైన జీవితము 
సరము. జీవితములో శరీరనిర హణానికీ, గాం సా(నికి అరకామాలు అవసరాలు * 
ప తల స ఠా 
శరింమాద్య్గంఖలు ధర్మసాధనం”' కాబట్టి నరిరభరణానికి అర్హమవసరము. కామము 
న పడా సంపత్తి" క కి వాహమససరము: స్వచ్చందత 
వ్యక్తి వవలాన్సి అపవిత్రము చెయ్యటమే కాకుండా సంఘనీతికి కూడా భంగకరము. 
అ ul 
ఆర్షికావూలు ధర్మబద్దాలుగా ఉండటానికి వ్యక్తులకు వివాహము నిర్ణయింపబడినది. 
త 


దనుసారముగా ఉండవలె. వివాహము వర్ష 


తురీయ మ ఈ (ప్రకా ఆత క పో కట్టుదిట్టాలలో కళ. 
అవసరము. ఈ ప్రణాళిక పూర్వుల దూరదర్శిత్యాన్ని వేనొళ్ళ య 

వారికి ప్రవర్తన చాలా ముఖ్యము. శీల స్వచ్చత కొసపతు స్వచ్చందతను విడనా 

కకాలములో ఒక ఆశయము కలదిగా ఉండకపోతే దానిలో ఒక 


* "Each individualin him has the sex and parental instincts, love of power 
and wealth, desire for the common good and the hunger for communion with 
the unseen These different activities react upon and modify one another. 
They function in interdependence in man's life. If life is one, there 1s one 
master science of life which recognises the four supreme ends, of Dharma or 
righteousness, Artha or wealth, -Kama - artistic and cultural hfe, and Moksha 
or spintual freedom The Hindu code of practice links art the realm of desires 
with the perspective of the eternal ..It binds together the kingdom of earth and 
heaven " (The Hindu view of life, P.79) 


225 


౦ఘాన్న తనను 


- 


(a) 


జ ct) రు గళ క ను. ఉర జ్‌ rp గ, య (| C| yo ల్‌ 
13 Cp ల అం లం ట్‌ ల లంటి 
గ్‌ వ 21 2 Mam Ya l= | [9 సల్ల] 
Yo 6 లే Ne 3 9 2 ట్‌ f= [2 fi :} స ప బో ] 
ఇ cp గ స a ఖ్‌ గ గ్‌ ల్‌ నో 3 కే 
ఖ్రి la Ah la బై In. Ww We 3 ళో స YE 
x3 (0 బె Va Y2) [3 గ 3 [౧ ణ్‌ ల్‌ fa Ee, గ) 
గ్గ పిన్‌ పొర్లి స్త్‌ ధాటి పాసి స టిట్ల + 
a G ళీ రి స్‌ లే చీ # న్‌! గ్‌ / 
ya so ల్ల cn 2 ఇ [3 ఫ్‌ /] (6) ఖ్‌ / te a |" 
(గ గం. dh హ్‌ తృ 26/4 ౧) 1) స "3 Mp | 3 | స్ట్‌, గ్‌ 
భీ (౮ } r {12 4 
ye PU ye 3 “2 fn ౧ vy} న్‌ PP +) నం. Ya 
7 fn ఇ ఊఉ ౫ యం అం 1 ౫ C) 
[2 | 9 3 
y2 ce él 1 LOC TD sp TO 
ళ్‌ 2 1 0 యో ౯ ం 
స్‌ న వ స స UE: 
ల్స్‌ 92 oo 2 2 5m తల + 2 న 1 2 2 
Tan స 3 8 22 29 
ణా 6 స% 1౫౧౫౯౯౭౯ ఈ ౫ fh Mh Tay srw 
నం గ్‌. షే స్‌ శస ౨ nn క నో nm 
x3 2 | పా క గ యళ aN జ గ్‌ 0 9 
9 as ER ros 
| . Gran 3 qf y2 0 స్త Ep fn రదు J గ 
x య్‌ గురో “2 fn ట్ర) నె 3 3 సతో { న గ్ల! ER a “3 
[) బశ bh ph ౯ యం 4 0. గ 
గూ రప న్‌ లీ | Se స: 2 a2 13 /3 2 ౧ 2. 
fn 23 3 Bb 5 గ : x RR CECE: 
| 7 20 కా ల్లి fn శే శ 3 BT 5 9 
క 6 mg, గ 3 2 nn WB Pv గ్గ గ్‌ 
లో a య టా 3 
టు 
సే రి శ (టాం ప తత ప స టంత 
గా 4) f- చట) ¥ r 2 Ho “2 fb |) fn 3 వ్‌ 2 ji 
౮ జ - శ £2 క్ల 4 3d Fa a = జ్‌ | ఫో గ 2 qq ¥ 
న్న హే, క n2 | నే ఖీ * | 4 = 3 ve / ల్‌ 
(౯ మ్‌ . ర స ల. bh గ ॥ [) . 3 1 
స శ 4 c pT i స్ట wi సళ శ ఆ a శ్వా 
కట Wo 
[ఏ 0! (| hy స DOG) స షస. 
17 an IP IX ye Sl Ah 1 EE ID. AY AY టం ha yor 


a 


~CNN 


బలు చ; 


be 


వా 


శ్వా 


త్‌ 
“| 
a! 


30 


mye 


ఆ 


వై 


డు అని 


ప్ప 


a 


డాయాన్‌ికి 


ఇ 


ంప్ర 


స 


సంప్రదాయము - దాన ఐలువ 


కండి 
సుంది. 


అలో 


ఖో 


వచ్చును. 
తను తెలియ 


oo 


చ 
ు._ ఆఈఆంగాయులు 


ly 


టే 


డై 


ఇ” 


కాన్ని తెలియబచేస 
టికి హలంతములు 


న్న 
వ 


న. 


ఏ? అని అడగ 
బయ 


ఆగాను మరా 


అదై॥న 


వగా కలవా 


జాతె 


గణా! 


వెం 


తే (త్రోవ కొరకు వెదకవలసి 


అ 


చ (ప్రత్వయము పోయి నూతన 


తులయొక్క విలె 


జించటము 


OE 
యొక్క 
3 
Nm 
ల) 


ఆ 
అక 


దండ్రులను 


తల్లి 
లా 


త్న 


చును. 


226 


1) 1a 
| రు 
గే ye 
ER 
సబై 
౧ [. 
హ్‌ ఏ 
గో hb 
5 స్టా 
fa WO 
%) 
mn 3 
0 11 
3 bh 
O 
(1 ర్ట 
3 9 
Ye 
uu fn 
న కై 
6) 
¥ (0 
9 ౧. 
గ «20 
fr క 
రి 9 
రం (] 
గక | 
ఫ్‌ 3 
x3 
9» 0 
గీ [౧] 
Ye y 
h3 


వటమువల 


సగ 


య 


మరవటమవుతుంది. సంశయము హెచ్చుతుంది. 


mm 


అనుసరించటవము (శ్రయస్సు. 


కను 


(3) సంప్రదాయము జాలియొక్క నిజ్ఞాన సర్వస్వము. అట్టి దానిని 
నిరాదరణ చేస్తి మళ్ళీ మనము చరి ర త్ర మొదటికి రావలసి వస్తుంది. ఒక జాతి చరిత్ర 


ల 
చరిత వద్దనే వారు, జాలియత వద్దనే వా వారే. సర్వమానవైక్యములో జాతీయత ఒక 
మెట్టు. మన సన్నిహితుల నుండి ఎక్కడనో ఉన్న నారితో నమ్మకాలలో ఐక్యము 
పొంచినామనటానికి వ. ములేదు. మన కుటుంబానికీ సంఘానికీ దూరులై, 
అసంబద్దులైన వ్యక్తులలో తో ఉద్దేశెక క్యత వారిదడ మింటికి చిచ్చంటించడము వంటిది 
“ఉట్టకె కెక్కలేనివాడు స్వర్గాని కెట్టక్కును.'' సన్నిహితులను విడనాడువాడు ఎందుకైన 
పనికి వస్తాడా? తాను నిర్దుష్టుడై ఇతరులను వెలుతురు లొనికి తీసికొని వెళ్ళవలె. 
తానే చిత్రచాంచల్యముఉన్నవాడు, ఇతరులను ఎట్టా వెంబడి తీసుకుని వెళ్ళగలడు? 
తనకే నిశ్చితాభిప్రాయము లేక సందేహములో కొట్టుకులాడేవారు, ఇతరులను 
తరింపచేయగలరా? అందుచేత వ్యక్ష్యభిప్రాయానికి దెబ్బ అని 'అనుకొనరాదు. 
వ్యక్ష్యభిబ్రాయ స్వాతంత్రానికి సంప్రదాయము కంచవంటిది. దానికది గీటురాయి. 
ఆస్వాతంత్ర్యము సరియైన త్రోవన ప్రసరిస్తున్నదో లేదో పరీక్షించుకోటానికి కొలగజ్ఞ 


f: "If we are not to lapse into individualistic rationalism and ultimate 
negation, if we are not to be lead astray by our wandering whims, if our 
personal intutions are to be guided by the accumulated wisdom of the race, 
only tradition can help us." (Idealistic view of Life, P. 78) 


228 నవ్వాంధ్ర సాహిత్య విధులు 


సం(ప్రదాయము f సం(ప్రదాయానుసరణము, సన్మార్మప్రవర్తకయి, సంప్రదాయానికి 
దాస్యము స్వాతంత్ర్య విచ్చేదకము. కాబట్టి దానికి దాసులు కారాదు. దేశకాల 
పొత్రలు దానిని మారుస్తూ ఉంటవి. ఆమార్వుకూడా తదనుసారమె కాని 
తద్విచ్చేదనము వల్ల కారాదు 


నావజానము వెలిబిపోతుందో స ం(పదాయ ఎ | 
ss దా 
ద్రష్టల కది (ప్రత్యక్ష జ్ఞానమే. వారు దా దానిలో లీనమై అనుభవించినదే! బుద్ది మేధిలు 
rd డ్‌ — (ఆల 
వెళ్ళోజాలని ఫలాలకు ఆరజానము కనుకు) న్న సెదల అంత రుషి నెలినది. +! శ ou 
ళా యా ౮ ద యజ ౧౫) జ 


ళ్వ/ 
వారి అనుభవాలు సంప్రదాయ నిజ్ఞానమురో ఇమెడ ఉన్నవి. సులభముగా వారం 


ల 
కలవాడి జ్ఞానము కంటె విశాలము (ప్రజ్ఞానంతుడిది అంతకంటె ఎశాలము 
ప్రతిభావంతుడిది అంతకంటె విశాలము. ఊహా (ప్రతిభానంతుది అంతకంట 





న. 


f : "It takes centuries to make a little history and it takes centuries of 
history to produce a little tradition, and we cannot set itaside Mankind does 
not begin completely afresh with each individual. The first principles need not 
beproved byeach of us. There is a body of accepted know ledge, a deposit of 
faith on which we can all draw... The past helps us to reach more elevated 
heights from which, as ages move, we may gain a clearer vision of the relations 
of God and man." S. Radhakrishnan. 


న 


%£ "There are aspects of reality where science is insufficient." 


"While the dominent feature of Eastern thought is its insistence on 


creative intuition, the Western systems are generally characterised by a greater 
adherence to critical intetigence. .." 


"The Hindu thinkers use the term Aarokasha for the non-sensuous 
immediate knowledge. This intrinsic knowledge arises from intimate fusion 
of mind with reality It is knowledge by being and not by senses or by 
symbols." —S. Radhkraishnan 


దితీయభాగము 229 


ఇకో 


అనిషయ నుబద్దమనకూదదు. ఊహా(ప్రతిభకు (140గు కార్య కారణ సంబంధానికి 
ఎట్టిపాత్తు లేకుండా సత్యాన్ని కనుక్కునే శక్తి ఉన్నది. 
(5) సంప్రదాయములో లోపాలున్నవని దానిని ధ్యంసము చెయ్యటము 
య్యముకాదు. అది ఒక జీవత్సంస్ల. జీవత్సంస్తను దేశ కాలానుసారముగా 
మార్చటము బుద్దిమంతుడి కర్తవ్యము. ఆ మార్పు కూడా సంప్రదాయ 
మూలసూత్రాలను అనుసరించి ఉండవలె. భారతీయ సంప్రదాయములో గోహింసను 
ప్రవేశ పెట్టటము తప్పు. అలాగే కర్మ సిద్దాంతాన్ని త్రోసిరాజని దానిని మార్చటానికి 
వీలులేదు. దానిని నాస్తిక్యము పునాదిగా కట్టకూడదు. అవినీతి మన (ప్రకృతికి 
సహజమన మన స్తత్యము వైన ఆమార్వు ఉండకూడదు. 
ఇది సంధియుగము. వెనకటి నమ్మకాలపై ప్రత్యయము తగ్గినది. (క్రొత్త 
నమ్మకాలు పుట్టలేదు సంప్రదాయము ఘనిభవించినది దానిపై నైరస్యాన్ని 
చూపుతున్నారు యువకులు. ఇట్టి కాలములో జాతికి మార్గదర్శకులైనవారు 
దొ(గ్రత్తగా ప్రవర్తింపవలె. ఇప్పుదు నాయకత్వము వహించెవాడు (ద్రష్టగా ఉండవలె. 
అతివాదిగాను సంప్రదాయ నిరసికుడిగాను ఉండకూడదు. (ప్రతివెంగళపు 
సంప్రదాయాన్ని దూషించి తాను ద్రష్టననే ఆత్మవంచన పడకూడదు. ఎరేశలింగంగారి 
సాన నిరసన మెవ్వరైనా చేసినారా? ఫలమేమిటి? సంశయాత్ములు 
రారుకావటమె! ఆసంశయాత్మ లిప్పుడు నాయకత్వము వవాంచట మాపత్తు 
అయినా నిరుత్సాహానికి ఎంతమాత్రము తావు లెదు. ఇన్ని వేల సంవత్సరాల నుంచి 
నెబ్బిన సంప్రదాయ సంస్కృతులను ఒక వ్యక్తికాని కొందరు వ్యక్తుల సమూహముకాన 
నచ్చిన్నము చేస్తా మనుగొవడము ఆత్మవంచనమేగాని మరిఒకటి కాదు. 


Ne 
ee) 


Ur 
0౮ 
[ణి 


Un 


"ందరు “సంప్రదాయము మనను ఈ దాస్యములొకి దింపినది. అదిమన 
మెదలకు పడిన గుదిబండ అది ఎప్పుడు నశింపజేస్తే మన మప్పుడు బాగుపడతాము. 
సనమ దానివల్ల పెరికిపందలమై ఉత్సాహ (ప్రభు మం(త్రశక్తులు నశించి అనదలమై 


tA 


i "However corrupt the Church may be, it is a live organisation, 
responsive to new influences." - Sr. Radhakrishnan 


వలో య గ మం chee 
230 అబా నోొబాత్య అయురు 


పోయినాము.” అని వాదిస్తూ ఉన్నారు. ఆత్మశక్తితో చాలి లినశక్తి ఆదు వ్యాపిత 
తన శక్తి అంతా ఉపయోగించినాడు. అంతా ఆత్యశై త్త శ 
గాంధిమహత్ముని సత్యాగ్రహోద్యమమే ఇందుకు నిదర్శనము. ఈ సంచర్హుడు 
ఈ [క్రింది వాక్యాలు చూడండి.- 


"In anger let the thought be ever present thal indigination 1s not a fom, 
of courage, but that meakness and gentleness are not only more human, bh: 
also more manly and itis he who posseses these, that has strength, nerve and 
bravery not the angry and discontented." 


Oo క్‌ ల షి జ ba 


“శాంతులు ఉత్తములు. స్వర్లల్‌ కము వారిది” అనినాడు, యసుక్రిస 


పైన చెప్పిన సంప్రదాయ నెజ్ఞానము అంలా న సాహిత్వములోనకి నచ్చినది. 


మహో | oie aa 


రక్షింప బడటానికి ఉపలక్షకము నామాన్యముగా ప్రబంధాలన్నిటిలొ కూడా ఇ 
ఆశయాలే అనుసరింపబడినవి. కృష్ణుడు దక్షిణ నాయకుడుగా సృష్టింస బడినప్పడీక 
ఆయన భార్యలంతా అన్యరక్తికి తిరగబడి తాము కూడా అట్టవ్పత్తికె డిగినయు 
చిత్రంప బడలేదు. ఎక్కడనైనా బహుభరత్వము చెప్పవలసి వచ్చినపుడు ౨2౩ 
వేశ్యలనో, మనుష్య వేశ్యలనో గంధర్వాంగనలనో సృష్టించినాడు. వి(క్రమో ర్వశియబుళి 
ఊర్వశి, మనుచరిత్రలో వరూధిని, కళా పూర్ణోదయములో కలభాషిలకో రందిలు 
మొదలైనవారు ఇట్టివారె. స్తీ పాత్రలను ఆదర్శ న్రాయముగా చిత్రింప. అస్త 
సీతనూ, సావి(త్రినీ, (ద్రౌపదినీ, చంద్రమతినే చిత్రంచినారుగాని చంచలులు! 
సృష్టించలేదు. తుదకు రాక్షసుడైన రావణుని భార్యను మండోదరిని పెత్‌ప్రితిగ 
చిత్రించినారు. ఈవిధముగా శిలస్వచ్చత స్తీకూడా పతికొరకూ, తాను ప్రైమింఒన 
ఓక పురుషుని కొరకే తపించినట్లు చిత్రించినారు. దుష్టులు స్త్రీలను లోజరచు 


వ లం 231 


ములు టో కాలా వ స ee వర్షించినారు.* ౬ గృహస్ట ధర్మ 
స్టందన్యత్తి అవలంబించిన వారి వాదాలకెక్కువగా 

కి మన స్తత్వశాస్త్రము (ప్రమాణమై ఉండవచ్చు. ఈ 
సంక్‌ కలస చేన్సృహస్ట ధర్మము కామపురుసార్హ సాధనమని చెప్పినారు. 


హాహరనులో మాడా ప్యయవఐవరాదులను చేర్చి గాంధర్వాది వివాహాల కు చోటిచ్చినారు. 
వుంచింది నాంచర్వ నిహము. రుక్కిణిది రాక్షసవివాహము. దమయంతిది 


సం టు హాసం లట రాజ్యము కొరకు మతంగ కన్యకలను అంగీకరి" స్తె 
త రాజును అంగీకరిస్తెనేమి? సీత రావణుని విజ్ఞప్తికి 
వాకా en అట్లాచేస్తే వారికి సహజమానవ ప్రమాదము సిద్దించి 
= ఎడ భొతకత్న్వము వస్తుంది.” అని వాదించేవారికి నేనేమి సమాధానము ఇయ్యలేను. 
ఒఎనయు గొపుతనముగా తీసుకునే ఈ కాలములో కొందరు యువకులకే అది 
*వెయినది. అ. మామూలు (ప్రపంచములోనూ తదనుకరణమై సామాన్య 
స న్యమురనూ అట్టి విషయాలు ఉండనే ఉన్నవి. ఉత్తమ సాహిత్యముకూడా 
ఇచైడే ఏలకాకూడదని ఏమో వీరి ప్రశ్న! ఇది మానవపతనమేగాని మనస్తత్వము 


ఎ 
జ్‌ 
f 
Vs 
(0) 
(| 
GU 
6] 


శః షేక్సియరు మిల్టను మొదలగు మహర్షులుగూడా ఏకపత్నీ వ్రతంలోనూ సాతిన్రత్యంలోనూ 
ఒకకా ఎంచిన ప్రణయాన్నె ఉగ్గడించినారు. "కాని స్వచ్చందతను (ప్రేమించి అట్టిసాత్రలను 
ఎద వాయంగా చిత్రంచలేదు. 

అ "Weare confusing self-expression and self-development with 211601 
insuncts and passions. We tend to look upon ourselves as healthy animals and 
nut spiritual beings. We have had sin with us from the beginning of our history 
bu we have recently begun to worship it. Itis not very modern for a man or 
a¥oman whos sick of his or her partner to take to another, but what is really 
modem is the new phylosophy in justification of it Disguised feeling is 
musquerading as advanced thought .... .... ..... sex irregularities are becoming 


19 shocking and more popular." (The Hindu view of Life, P 88) 


+ : గలే 
ష్ణ బస 7 1 గ 
టు స) భి yr2 న్‌ 2. ) క్‌ 
క్‌ జ్‌ ర్‌ కనా y2 గ]! a . జ్జ 08 1 
౮౯) గ్‌ Css 3 na be 03 ణ్‌ క్‌ హా ర oP) i 1 ణా కై 
గ్‌ pl | గ్ర a 1 3 UE గం y2 గ్ర జ 
3 ct) r య! గే న్‌ x (౮ fo 
4 గ p గ్‌ చ 9 7 లి గ Yr గారే 
a కల్ల శ మ న ba a m3 ల్‌ Ra స 3 
ty |: గ వ 9 / గ క | “30 గ 2 అ స నే [3 pl fa 9 
9 5 bm do M2 9 fg he y 2 «3 ౧ hh 3 
< | “3 గ్‌ PI “ల ¥29 గా క గ 3 Ya |] ( i 
2 3 pe mh dz A a ee గ్‌ శ Dg 5 
x3 ర 42) క నే ఇ f స్‌ ~ FQ 7 ల ౧ <n) ) నం! Py df గ్‌ ఆ 
J) గ్‌ () క్‌ ౮ ) ని = గ్‌ గ్‌) 3 ల ల ళ్‌ "ఆ నా స్‌ 3 
Ye 7 [గ x1 y ( | గ్‌! న్‌ fal f Pp ఫా] toff) Ra ian 
(గ్‌ Drs. త! ry) “J లి e y ft 46 3 గ = y3 MW 
నా ల న్‌ు శ్‌ (౮ J Ye du} 1] $f x3 {|} 9 (1 yy జే >» fa YA 
hy ‘bs x0 Id, [0 భి / f జ గర y3 ౯ గ x} న్‌ 9 
1) ?) (/ ం c3 ry n a y శ్‌ h {2 wn sy / 0 క షే గ 
cr fo PY ) on «3 hb (6 /] <a ty 
(0 ‘2 భ్‌ స్‌ ్‌ 42 గ) ర్స 9 3 హ్‌ య .. (0 ‘fp th లో f 
|) (౧2 ళా లే / 72 52 {0 BY zn fa "3 | = xf pO 3 
3 a (oe os B rn a2 ( 3 39 + 9 fp oY 
| iy ' ays | = అ ‘] పగి 13(} |) స ౪ ళ్‌ 3 Ya స్స (0౮ 
3 x} hy G) Y) a y లీ # లె తా y3 y శే Ya స ' 
2, £3 | $2 బో ల) (౧) 43 x3 3 : ha a 3 Yh xy) 0 (1 m2 గ 
గ hy da a Gan 1 భం 9 యష్‌. Wx? da ra 
mn: pe #9 | Ce a 3 
Se bp de 9 9 4m Bh (౧. 
న్‌ు స్త గ Mae ప - స సే ౮ సా 4 శీ dy న! తే ra 4 1] గ fj హో 3 
4] ( ణీ | 7) టు () y tA i ) 4) y 1 ల్‌ ళీ 
(గ 4 ॥ f L “1 2 é (\ 3 ( | ట్‌ గే fr జ్‌ 1 కీ న్న తే క |] 
“ral గ స Ee న 
ఖ్‌ lh) hi) ళ్‌ స్‌. y { ళ్‌ | “) గ )] fn [3 | 2౧ గో ల f, 4) 
A.) i 1 ౧ గ. i (ఎ న >» గా | 
[1 1) q (3 ww ఖా ౯// ॥ Jy 61 dd 9 mn (0) 11 ) an లే n 
లో ¥ “| ‘ln : ) y /) న టీ | 1 Y' | బీ శీ / న్ని ఎలో ry x ] 1} ( } 
l= 3} oy 0 సో a వ | శ |] ౮ న] (1 () 
?? (| 1 | ] | +] /. |. సో 1) | ట్‌ xu} x} | I గ 1 [' i ra 
a ) 2 iia | ry / yy ¢ ల్‌] క i! i | | 13 
rt tf) న Pr } | శ. Do ah) 2} Fs 1) fs 
sy స స rh i nA 5 hb ప తక స. 
(1 గ tt" క! స్‌ 7 f j “9 లీ లో ఈ J : క్ష i ౯ oi అ 
(. న్‌ i ‘ శ (| 7 ఎ గ్‌ స్త ఇ >: 
+ 2 1) క “a ' OT a0 న బటి UR | స శ | (. 
టి . స “ol స 1) 13 నే న ళం) fr) 71 a) [2 ¥) yn 4} ల 
|] ( 3 no y స 2 bh na 
స్‌] /| ) వ 0) 2 na TY | 
1 Me, 


a 


ల్‌ 


వల యువజనులలొ కల్షిన 


డ్‌ 


టికి మూలము పూర్వమత 


వా 


జా 


చ 


G 


టి క 
rs అన్నిటి 


ఓ 


హా 
వ] 


ఖ్‌ 


క 


ఒీ 


నవ్యాంధ్ర సాహిత్య పీథులు 
3 
తిరుగుబాటు-కవిత్వతత; విచారము 


ఈ ఘట్టమునుంచి విమర్శన ఘట్టానికి వస్తాను. ఇంతవరకు విమర్శన 
మెట్లాఉన్నదో తెలుసుకోవలె. అప్పటికి సరియైన విమర్శనము నెలువడలేదు; 
మూడు రకాలుగా ఉండే దిది. వెనుకటి (గ్రంధాల కొకపద్దతి. తాత్కాలికాలై, 
సమకాలికుల నాటికొక పద్దతి. సాశ్సాత్యనాసన కలనాళ్ళు[వ్రాసేది మూడోది. ఈ 
మూడు పద్దతులా నడుస్తూ విమర్శన మెక్కునగా సండితుల చేతులలోనే ఉండేది. 
భారతాది (గ్రంధాలకు పీఠికలలో మొదటి తరగలి నిమర్శన ఉండేది. వాటిలో అంతా 
పొగడ్త! ఆ పొగడా కూడా కార్య కారణ భావము లేకుండా జరుగుతూ ఉండేది. 
ఎప్పుడూ. ఉత్తమశబ్దాలేగాని సరీక్షలేదు భాషాంతరీకరణాలైతే సంస్కృతానికీ 
తెనుగుకూ తారతమ్యచర్చ వీటిలో కొంత ఉండేది. పండితులలో గర్భశైత్యాలు! 
అందుచేత రంధ్రాన్వేషణము ప్రధానముగా ఉండేది. ఒక్కమాటు అముద్రిత (గ్రంధ 
చింతామణిగాని, మర పత్రికగాని, వెనక సంచికలు తిరుగవేస్తే నీటి సంగతి 
తెలుస్తుంది. నిమర్శకుల పాండిత్య (ప్రకర్ష పరమావధి. సానుభూతి అనేదే లేదు. 
అటువంటివి ఇప్పటికీ కనపడుతూనే ఉంటవి! వ్యాకరణదోషాలు చూపటము 
విమర్శకుడి ముఖ్యవిధి అని నిం అభిప్రాయము. కృతిలో రసము చూపించి, దాని 
ప్రాశస్త్యాన్ని చెప్పటము వాళ్ళ కర్తవ్యమునలె నారికి తోచనేతోచలేదు. ఇక మూడోరకను 
ఎమర్శనమెట్టా ఉండేదో వావిలకొలను సుజ్బారానుగారి మాటలతో చెబుతాను: 

“ఇంతవరకీ భాషయందుండు శమర్శనములను సర చిలువబడు (గంథములు 
బందుబూతుల (వపోవులు రామాయణ భారత ఖాగివతాదుల పై సంన్కార దికీర్మువులు (వ్రాయు 
([గ్రంథధములయుందు, దబ్బరలు, నపలాసములు ముందు గావున నానిని బుద్దిమంటుడు 
చదువరుండుట మేలు చదువబూనినచో మూల[గ్రంథటము నంతయు సరెంచి సత్యాసత్యము 


రరుంగనలయు. కేవల ఎనుర్శనములను నమన ననత్తము అస్పుదు ” 
గ ఆ & 


234 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈ మూడు రకాలలోకూడా సరియైన పద్దతులు లేవు. ఒక వ. 
విమర్శించే పదతుల్మాగ్రంధము ననుసరించే ఉంటవనీ దేశకాల పాత్రలూ కవియొక్క 
సన్నివేశమూ మొదలైనవికూడా విమర్శనములో (గ్రహించవలె ననీ, ముఖ్యముగా 
సానుభూతి సహృదయత్వ మనేవి అవసరములని, యీ విమర్శనలు తోపజేయ్య, 
రంధ్రాన్వేషణమే విమర్శనమనీ, భాషే విమర్శనియాంశమనీ వీటి పరమావధి;*ః ఇట్టి 


వద్యాధికుడైన కట్టమంచి రామలింగారెడ్డగారు (జననము 1881) యీ 

పరిస్టితులను గమనించినాడు. ఆయన ఆంధ్రములో నిష్షాతమైన విజ్ఞానము 
భారతము చదివి తిక్కన హృదయము తెలిసిన వాడు. ఇట్లా తెలుసు 
) చెళ్లపిళ్ల వెంకటశా స్తిగారూ, యీ రెడ్డి గారూ - వీరిద్దరేనని నా నమ్మకము. 
arte డై డ డ్‌ (౮ 
ముఖ్యముగా తిక్కన, పింగళి సూరనలను ఈరెడ్డిగారు తెనుగులో మెచ్చినాడు. 
అత్యంతమైన దేశభాషాభిమానాలు కలవాడీయన. గొప్ప విద్యాధికుడైనా, వె పాశ్చాత్య 
వాసనతగిలినా, స్వభాషను మరచిపోని భాషాభిమాని. విమర్శనముసరియైన (తోవలో 
లేకపోవడము చూచి, ఆలోటును భర్తీచేయడానికి పూనుకొని “కవిత్వతత్వవిచార”' 
మనే గ్రంథమును రచించినాడు. ఈయన ఇంగ్లీషు సారస్వతము, మనస్తత్వము 
క్షుఖ్బముగా సవిమర్శముగా చదివినవాడు కావడముచేత తెనుగులో (గ్రంధాలను, 
అటువంటి సూత్రాలతో విమర్శించడము ప్రారంభించినాడు. “వర్టువర్తులో ఉండే 
ప్రకృతివర్లనలూ, షేక్షియరులో ఉండే మానవ జీవిత చిత్రాలూ, మిల్టనులో ఉండే 
పవిత్రతా, పెల్లీకీట్సులలో ఉండే చిత్తవికారమూ, బ్రౌనింగులో ఉండే వేదాంతమూ, 
మన సారస్వతముల్‌ లేదని దుఃఖిస్తే ప్రయోజనమేమైనా ఉన్నదా?” శి వీటికి బదులుగా 

రి వేరుగుణాలున్నవి. అవి అన్నీ మరచి వారి సారస్వతమే పరమావధిగా తీసుకొని 

ప క్యాచిత్చముగా కొందరు కొంచెము వాశ్సాత్య వాసనా సహిత విమర్శనలు వ్రాయటము 
సూజస్తున్నారు. “ఆధునిక వచన రచనా విమర్శన” మనీ “కవితా విమర్శనమ” నీ, “మనువసు 
ఎక అనిని, ఇ దానిమోద (ప్రతి విమర్శనలూ మొదలైనవి మూలమూలలుగా వెలువడు 
తున్నవి. వెన్నేటి య విమర్శకాశ్రేసర కాశీభట్ట (బ్రహ్మయ్యశా[స్త్రిగారూ 

మొదలైనవారు వీటిలో జ్‌క్యము ఎ కలిగించుకొంటున్నారు. 


కౌన్నవా 


ల 


© మనవాళ్ళు క్‌ అ అంటూ ఉంటారు 


దెతీయ భాగము 235 


మ్‌ 


పరీక్షించడము న్యాయముకాదు. ఒకజాతి నాజ్మయము దాని సంప్రదాయము 
మోదా, నాగరికతమోదా, దాని దెశకాలసా(త్రల మోదా, ఆధారపడి ఉంటుంది. 
మరిన్ని దానికి సహజమైన యే విజ్ఞానమున్నదో దానిని ప్రతి బింబిస్తూ ఉంటుంది. 
హ్లాదరామణీయకాలు సమస్త సారస్వత సూత్రాలైనా, ప్రత్యేక సారస్వతానికి ప్రత్యేక 
పద్దతులున్నవి. భావానికీ భాషకూ సన్నిహిత సంబంధమౌటచేత యీ సారస్వత 
గుణాలు భాషమోదకూడా కొంత ఆధారపడి ఉన్నవి. ఏదీ! రాఘవ పాండవీయుము 
వంటి ఒక్క ద్వ్యర్థికావ్య మింగ్రీషులో వ్రాయమనండి. చూదాము! గీత గోవిందము 
వంటి భక్తి రసభరితమైనది గాని, మేఘదూతవంటి ఖండకావ్యముగానీ, ఇంగ్లీషులో 
చాలా అరుదు. భారత మంత విజ్ఞాన సర్వస్వమైన కావ్య మింగ్రీషులో ఒక్కటి 
చూపండి! మనకు మతము, సారస్వతము, విజ్ఞానము, అన్యొన్యాశ్రయాలు కావడము 
చేత మన సారస్వతము పాశ్చాత్య వాసనగల వాళ్లకు కొంతమందికి గిట్టదు. మన 
జీవితాదర్శమువేరు.. నారానికొకమారు దేవుణ్ణి జ్ఞాపకము తెచ్చుకొనడము కాదు 
మన కర్తవ్యము శి ఎల్లప్పుడూ జీవితానికీ ధర్మానికీ లంకె ఉంటుంది. “బొత్తుగా 
రెంటికీ దూరమైపోయి రెందోదెన్నాళ్లున్నా మళ్లీ ధర్మము గెలిచి సత్యాన్ని స్టాపిస్తుందని' 

మనవాళ్ల నమ్మకము. మనకు జీవితము గదుల వరసవంటిది కాదు. ఇది ఒక 
దేవాలయము. దానిలో ఎన్ని పాపాలు జరుగుతున్నా దేవాలయమే! కాబట్టి వాళ్ల 
నాగరకతా విజ్ఞానమూ మనకు సంప్రదాయ సిద్దముకావు. ఈ సం(ప్రదాయాలమోద 
ఆధారపడ్డ సారస్వతాన్ని సంప్రదాయానికి విరుద్దనియమాలతో పరీక్షించడము 
తప్పు. * కొన్ని సామాన్య సారస్వత నియమాలుండవచ్చు. మన వాజ్మయము చాలా 


© "The English mar prays for six days in the Bank of England and for 
one day in the Church of England." - John Gunther 


3 " There has never been a time when scientific knowledge was more 
wide spread than itis today. We have overcome great barriers Yet, in spite 
of many things, we are engaged in devilish pursuits Why? The answer 1s this. 
Man's spirit has descended to the more intellectual level Unless man rises to 
the spiritual level, there is no hope for him. It1s thus principle that the world 
needs today " 

"Hinduism is great because of certain fundamental principles, universal 
in value and which are not open to question by any scientific discovery" 

-Sir S.Radhakrishnan on 26-6-44 


మటుకు శొంగారరస (పధానము. ఈ శృంగారమం 


Es 
౦ 
టు 
న్‌ 
౦ 
Mh t 


టె 
కనపడలారు గాని, లొపల యిష్టమెనని ప్రవర్తనవల్ల కనపడు 


ఢర్నబదమెన గార సయు ఉండవల! లేకపోచే చిత్తచాంచల్యములేని సెత ప్రజ్ఞత్యము 

౪6 యా ఆజ 5 ణి క 

ఉంటదనలె. కాజటియూ ధర్మబద్దమైన గార సము పరమావదియె దానికి శృంగారము 
వ్ర ఠా ణ — 


ఆ గ (అ mm WC ఒం ఇ a గార్‌ = of 
ముఖ్యరసమైనది. శృంగారరసము ఏసాంస్త్వతముల్‌ లేదు? నాయికా నాయకులు 
లేని నాటకముంటుందా సామాన్యముగా? ఇదీగాక నున (ప్రాచ్యనాగరకత, (ప్రాచ్య 


మె 


రాజ్యాంగము, బ్రాచ్య సంప్రదాయము, నాశ్ళాత్యుల నాటికి భిన్నాలు.* 
మరీ 18 న శతాబ్దములో యూరపంతా పౌరిశ్రామికమై పోయిన తర్వాత 


యా జ ఇ చౌ ఇ వ్య 2 ష్‌ శ్‌ ~ NTN మె జ! యై ~ ఇ 
దవౌబు నుర, మానవకొట శరరకషము చెయ(ఃటనుు, దానివల సొాటసిందకపోవటనము, 
నాలు ఈం వ రా శు 


గ న గారీ లకి 4 | నా 3 EME షై 
ధనమంతా యెకొందరి చేతులతోడో ఘనిభనించి ఉండటము, దానిచేత కలిగిన 


న్‌. 

ఢా రు mp 
ha చ EE కౌ వ EE 3 ష్‌ వో wu లా | ఇ ఇ నా ఇ 
ఇంగ ౫ Ye ఎ ఎబుటలు ఎలట్మనార UR లల wees రు + 

న్‌ చం 
ఆ సధ న. rou వ ఇ అ pg అకు ఇఒ గ ET 
అంంగ౧బూతరాత మరొక తరత మూ చొ హరన నెలిరాన టమ తదారంనరి. ఈ 
లా అ 


కె af శ Ts aa షం చ ద ఇ ద్ర న చె నైన న్‌ ఇ ఇ “Nn ‘Ns 
5 9దరు ఉదగాలుచెసి (ద్రవ్వార్హ ము చె నుఖది నన కు యాట నుం మొదులు 
ల వో ళ్‌ 


పెటేనారు. ఇంకా కొందరు తక్క పద్దతు అక్కడ. నాట ఏలెనని యర్నరబ తారక 
న్‌ 





3 "No poet, no artist of any art has his complete meaning alone. His 
significance, his appreciation is the appreciation of his relation to the dead 
poets and artists. You carinot value him alone He must invariably be judged 
by the standards of the Past ..... స్ట -T.S 11110 


"To disregard tradition completely is the most dangerous course any artist 
can pursue, Whatever has been gained by our predecessors has been hardly 
won and the mental anarchy which lays it in ruins in ordcr to build the new 
Jerusalem 1% its place smacks the sin which Lucifer shared" -100 Evans 








ద్వితీయ భాగము 237 


అక్కడి పద్దతులన్నీ యిక్కడ సరిపడవని తలచలేదు. ఇటువంటి ఒక తరంగములో 
నాదు రెడ్డిగారు . ఆవిజ్ఞానముతో 'కవిత్వతత్వనిచారమ'నే (గ్రంధాన్ని వ్రాసినాడు. 

ఈ కనిత్వతత్వ విచారము వెలువడగానే ఆయన గొప్పవాడౌట చెత 
సత్రికలు గాని, వృక్తులుగాని దానిని విమర్శించడానికి మొగమోట పడినారు. 
ప్రతివారు ఈయనను లోపల విమర్శించిన వారే ! కాని ఒక్కరికి కూడా పైకి చెప్పే 
సాహసము లేక పోయినది. ఈయన పాశ్చాత్యులయొక్క “కవిత్వం జీశిత ప్రతి 


పరబ న నద్దాం రాత ులాభోారను చేసుకున్నాడు. మన (గంధాలు నూనవుల 
సహజ(ప్రవాల్తెకి కొంచము భిన్నాలుగా ఉంటవి! ఈ దృష్టి మన లక్షణశా (స్తాలు 
ఏదివితేగాని తెలియదు ఈయనే గనక సంస్కృత లక్షణ (గ్రంధాలు చదివి ఉన్నట్టైతే 
భకర శాతిస్వతానకి అమూలోభుకారక మయ్యేది. 

చా యునక హృద తకాలల' ఒకవిధమయిన అలజడి 


రలుగజేసెనది! ఈ (గ్రంధములో ప్రధమ భాగములో మొదటి, మూడవ అధ్యాయాలలో 
చడింంన లలితకళా నామాన్య సిద్దాంతాలలో చాలామట్టుకు క్‌ లాక్షణకులు 


ముగా ఉన్నవి. ఇక్కడ ఈయన అవలంబించినది సమన్వయ 


క 


న్న సూ(త్రాలనుబట్ట మన (గ్రంధాలను విమర్శించచము. 
పోరడు , టన గానూ, మరొకప్పుడు నర్మగర్భముగాను దూషంచడము - యిది 
యోయన చెసినపని.£ “భావనాశక్త” “ప్రకృతి భావత్రైక్ష్యము"” “భావనాశక్తికి 
నకు నుండు నామ్యము “అలంకారము లనావశ్యకములు * 


. 





+ ప్రంధకర్త సాహితీ విమర్శనము (కొలది మాత్రములు లోపములు గలదియయ్యు) 
అద్భుతమైనది... వేదాంతమును గురించియు సత్త్యగుణమును గురించియు నిమర్శకునకు 
వెజ్హై వెడ్డై అపోహలు కలవు (గ సాహిత్య విమర్శనమేగాక సంఘ విమర్శనముకూడ 
గ్రంథమందు (ప్రవేశమందినది. [గ్రంధకర్త మనువు పై కారములు మిరియములు నూరి పోసినాడు 
వర్ణావ్రమధర్శములను చూచి కనులెజ్జచేసినాడు. (గ్రంధకర్త సంఘనిమర్శనము పుస్తకమునికు 


రాచపుండగు చున్నది, .... సందర్భ శుద్దిలేని మాటల నెట్టో నడుమదొర్లించి కుల స్పిల పేరున 
కగ్గిపుల్ల వెలిగించుట యేని ధర్మము?” - ఆంధ్రపత్రిక యువ ఉగాది సంచిక. 
* “ఏరి అలంకారశ్నాస్తమును దూషించిన దూషణ మసమంజసము, నిర్హేతుకము" 


-- భారతి 1938 మార్చి, -- వెంకటేశ్వర్లు 


238 నవ్యాంధ్ర సాహిత్య విధులు 


దృశ్యతత్వము” “పాత్రరచనాతత్వములు"” “వికృతిలేని పాత్రములు జద 
సమానములు” “మిశ్ర చరిత్రములు గాని పొత్రములు పకృతి ఏరుద్దములు 
“సర్వలక్షణ సమేతముగా వస్తువులను నిర్దేశించటము తప్పు” మొదలైన వన్నీ కూడా 
కొన్ని మనవారి దృక్స్పధా ధానికి. విరుద్దాలు. మనస్తత్వ శా స్త్రముతో సంబంధము 
డా చెప్పినా దానితో సంపూర్ణముగా జోడించి వీటిని నిర్దారణ చెయ్యలేడు 
మనవాళ్ళు.** ద్వితీయ భాగములో కూడా యిట్లాగే ఉన్నవి. “కొాలసరణి - 
కథఢాసరణి” ఇదె మన లాక్షణికులకు అచుంబితవిషయము. 'ఐక్యమను లక్షణము' 
ఇది కేవలము (గ్రీకు రోమను సిద్దాంతము. రెడ్డిగారు వీటితో మనవాటిని 


సమనయింపజేసి ఒక నూత; న్ని చూపడానికి సమరుడెనపషటికీ, ఆయనకు 
సహజముగా లోపల సరసు క షు వర్గాశ్రమాచార నైరస్యమూ 


| | 
4 
[స 
(00 
గ 
వ 
po 


ఒ,తెరుదాల్ఫిన బొమ్మలు. అలంకార శాస్త (ప్రకారము 
ఇకుజడినపి. సలా నతు me అలంకారశా!స్తము లాదేశించినట్లును విరచింప 


తెగకు చేరిన మన వేడాంతులు మొదలైనవారిచే సృష్టింపబడిన పదముట! ఇం 
చాలు! పాతి! వత్యతత్యమే వీరికి గిట్టదు. అది అసహజమని విరి భావము. + తర్వాత 


ల్‌ ఉన్న పశుత్యానికి సహజమైన మనస్తత్వాన్నే (గ్రహించి, వాడిలో ఉన్న 
మానవత; దెవతాలకు సంబంధించిన మనస్తత్వాన్ని వదలడము విమర్శనము కాదు: 

చిత్తసంస్కారము లేని మానవుడి చిత్తవృత్తికి తగిన మన స్తవ్వమే కవికూడా 
గమనెతచ వలసిన మనస్తత్వ మనుకోవడము పారబాటేమో? 





ఛ లాక్షణికులు సద్యఃపరనిర్వృతి' కావ్యప్రయోజనమని చెప్పినా “కాంతా 
సమ్మితతయోపదేశయుజే” అని చేర్చినారు. కాని రెడ్డిగారు “కావ్యము శిల్పము. నీతి శాస్త్రము 
అరకు అన్నారు ఒకచోట. మరిఒకచోట “జార స్త్రీలెల్ల చెడ్డవారయట! 
కండకావరముచే నన్యుల గోరువారట! ప్రబంధములోని పతివ్రతలు మాత్రము కండకావరమునే 
గోరువారుకారా? ఇకేవరము వారి కున్నది? . మనుష్యస్వభావమును పరీక్షించి వ్రాయక యలంకార 
శాస్త్రముల దలనిడి కొన్నందుకు కలిగిన యధోగతియిది!” అన్నారు. రామాయణమన్న వీరికి 


ద్వితీయ భాగము 239 


శృంగార వరనములో పాశ్చాత్యపద్దతిని మన కావ్యపద్దతినీ, పోల్చి సకారణముగా 
ae డు బబ జూ 

విమర్శించినాడు. ఇక్కడ కూడా ఏరిక్సి సామాన్య మనస్తత్వశా(స్తమే ప్రమాణము. 

ఇంతవరకు వీరు చేసిన పాశ్సాత్యసాంప్రదాయాను సరణము చూపటము 

చాలుననుకుంటాను. 


ఈ నైరస్యానికి మన (ప్రబంధ కవిత్వధోరణి ముఖ్యకారణము. భారత 
రామాయణాది పురాణ భాషాంతరీకరణాలను గూర్చి కొన్ని అపోహలున్నా మొత్తము 
మోద మంచివి అనే వీరి సిద్దాంతము. ఇక తర్వాత ప్రబంధాలంటే యీాయనకున్న 
అసహ్యత చెప్పడానికి వీలులేదు. తత్రాపి ప్రధమ (ప్రబంధకాలము తర్యాత కాలములో 
(వ్రాసిన వాటిమోద (నిజయవిలాసము తప్పు) పరిపూర్ణ కటాక్షము! వాటిని 

“ఆగ్నేయాస్తమును ను నాహుతిగా నిచ్చిన యడల లోకమున 
కెంతో ఉసకారము చేసినవారగుదురు,” అని ఆశించినారు రెడ్డిగారు ప్రబంధపాత్రలనుగూర్చి 
(వొస్తూ 'ఇక వ. ప్రబంధములన్ననో వాని యందలి స్త్రీ పురుషు లెండిన కట్టెలవలె నున్నారు 
పంగలేరు. పెరుగలేరు కాబట్టి ప్రాపులు రెండు. విరువబడుట! సొయ్యిన నిడబడుట!' 
న చూచినారా యెంత యసహ్యమో! 

తర్వాత ఈయన భావా లిక్కడివి కావని తెలియజేయడానికి గ్రంధములో 
ఈ క్రింద అనువాదాన్నస్తున్నాను : 
ఏవగింపు. చూడండి “చవి సారములేని పాత్రములకు దారిచూపినది రామాయణము.” అన్నారు. 
శృంగార తత్వాన్ని గూర్చి ఒక్కమాట ప్రకృతి సుందరము! సౌందర్యమంతా ప్రకృతిలో ఉన్నది 
యీ ప్రకృతి స్వరూపిణి! ఆమెలో సౌందర్యమంతా మూర్తీభవించుచున్నది! మనుజుడు 

ందర్యపిసాసి! ఆ సౌందర్యము ఆయనకు ఉపాస్యమూ, వర్షనీయమూ అయినది! ఆశ్చర్యమేమి? 
వర్చువర్తు షెల్లీ మొదలైనవారు ఆపక్షుల నే, ఆమబ్బులనే, “ఆసామ(గ్రినే యెందుకు వర్షించవలె? 
శ కళాపూర్ణోదయములో సూర్యోదయ నర్లనములలో నొక దానిని గూర్చి “ప్రబంధములు 
(శ్రాద్దమునకై తేబడిన యెజ్జగుమ్మడికాయ యనరాదా?” అన్నాడు. “45 సంవత్సరముల (క్రింద 
(అపా రావుగారు) రచించిన కన్యాశుల్కనాట కమును విమర్శించి నప్పుడు కొన్ని విషయములలో 
మనము యిప్పటి మనదృష్టితోను, మన ఆశయములతోను, మన సంఘ సరిస్టితుల పరిచయము 
తోను, మనము నిమర్శించగూడదు. ఆ కాలనుందలి పరిస్టితులు, అభిరుచులు, యెట్టుండెనో 
కొంతవరకు తెలుసుకొని మరీ విమర్శించవలెను.” 


(గి. వెం సీ స. నాట్యకళ విక్రమ మార్గశిరము ) మన విమర్శకులు చెసే గొప 
ఈ నియమమును బొత్తిగా మరిచినాడు రెడ్డిగారు. 


3 గబాల్న 


పష 
0 త్త 
U 


ren) 
(an 


ణు 
ఇ 


౮6 
క్‌ 


( 


శ 


wy 


నెలదృష్టి ముంచున 


తెగలయు 


Jy 


ఇఇ 


SCO. 


mee) 


ఇ 
- 


షొ 


)త్యములు, గంఖర్‌ 


నై 


న 


ఎటు ౦£ట 
శాన్‌ 
నుల సె 


~ 


pe) 


అ” 


240 


షి ళ్‌ ళ్‌ దడా ఖీ pe ~~ t 2 ణే జీ a 2 zr 8 క్‌ 13 oa ofn uu) ~~ 

3 2823835330 ED a | 2 నఖ ° ౬ 5 

HBB గ 2 ప్ర క్‌ క్లే ఎ సస Hoh, ag 

న 9 G 2 నె 52 3 Sa h 3 nia mn OB ౧ 2 1 ర నా (౧ 

72 Se ati) 73 3 ps న, గి ్‌ nd 23 x స 3 oY లం నీ రూ (2 గం ్గ జ 

3 3 0౧0 ౫౩ (6 Fas స్‌ గా గ ([ fa, + న 2 #3 hh Ee - 

9S ౭ h : zn % = 3 y3 * = క గ్‌ ర్‌, iN 

She వ పి సి స ఎప SL Imre ల గి 

: 3 గ | కేస ప లా కాట ం a 1 3 క గ 3G శ ౧ స్‌ 

ల్‌ ర న ఇ క్త 0 లే y (1 జ్‌ or ప 

న 3 uo 2 13 2 స్‌ నం హ్‌ 7] ౧ ప గ 

7 ళీ a శ్‌ p c i ౧౦ యై “ ౨ ల జో 
తు. సె gm “౮ 9 ప bn ప్ర సక్స = 
లో / క్ష / న 

చ 7 2 

న _ 

ప స సస శో స గి గ 9» hb ౧వ MM. ] 

22 ( జ 4 |) = a tn np 3 సడి 3 గక |] ( (1 D 3g ల్‌ 

> ) | 0౮ గొ 9 

ఎ న చ్తెం శ్రే ( G 2 4 ళ్‌ గు న్‌ (5. ౯ p (౧ స r ల ౦ fD 

pe aad s 9 Sh AER UC వ [ 

Did గ స స. 4 hs Gs ౫ యు 
x ఇం) ౭ 3 (౮ ౧౮ fA y 3 9 ౧ 

2 9 3 ci 0h 5 : స డ్‌ ct) స చం ౧ W యే 

య? MS ఎల 39 Who వొ by et) 

Dea PILOT ITP PPO "3 

క rn : 2 "2 ళ్‌ ళం ణ్‌ ల్‌ pe) క క్‌ ం గ్‌ ఈ ( 

LITRE ప | 

ల్‌ Tn 4 / గ ఈ a > 

9 | | లె 3 1 mp oy “ hh "| డ్‌ న. టు గ్య 

స్‌ మ PUTED Ma A 4. సనా fn ) స్ట్‌ pet) Ma, 0 _ న వ, 0 

షస 2 ల 7 713 2 3 [ 2] 73 ణు 

12 De స 7 3 mw (| 3 12 ధ్‌ లా ం క్‌ dh a) ౧ fs గ re p 

Phe 2 Ie [౧ స |! ( . [3 an 3 were ణీ [ క 3 

క ప స స ea 

న్న 12) ల +! నీ Y గ్‌ r శత “3D ' జ్జ - స్స గా 3 

|i ¥3 0 ౪ 0 3 టె 9 3 y y2 శే య్‌ | ల్‌ 5) xh - కా bh 3 a 

శ సే fp O09 hh 92 శ 4. = య 6 — 

ఖో టే ‘3 డ్‌ గ . [2 య pa) డయ. లో 3 {> శ PS; 1] న hh (| x3 సే ( a -(|3 వ 

| న 2 2D 2 nn OG “3 *“ 6) 3 \ | (౧ 1౧ 62 «1309 

౧ త “a “| హి ఈ శ్‌ troy | జ్‌ ( 1) un 4 ఓ fh కత cn Tf గం 

ల 3 1 ఇ గ ) 49 fo it ] శ | 12 #3 ¥2, గ్ర ౦ | శ. 03) | సే స అ ya న్‌ 3 

"3 5 13 "3 y (౧ కె ( శ] al Ei a గ్‌ జ్జ ల్‌ గి గ AA టా ఖ్‌ 

రె 6 i సీ ల స గ p గ నే Oo ra 0 య [} న గ 3 i స్‌ త్‌ గ a2 

ళ్‌ r (1 లా శి ల ల్‌ భు 4 a 3 క y ౫ ౧2 

4౧ ఎన lw 19 ih 3p ॥] ఫే a vy n3 yA Ga Ga da, x గి 


ర గు 
2 | 
ya5 ౯౪|| 
రో గా 
ళ్‌ 

a సో 

ల్ల గ 
My 
9 జ 
fn xh 
Ue 
a3 

1] Er 


gy హి 
ih 
be 
fh 
లి fh 
bh YN 
(/ యే 
స 
111 


నే సి గ్గ! 
9 3 y 
xs a 
sg yD 
తం > Te! 
rE: 
13 - 
g «3 A 
d ఇట 
; న | 
న. 

ర 5 
a2 హై శ 
మ 
a [2d 
32 1m 50 
GD 
hor 
స A YA 
x7 Po) స] 
వ 109 

hh 
రె తో SE 
3A 9 f° 
ర్క), ౪2 3 
bro 2 
2 భ్‌ న్న 

13 3 
y3 బన 
గై 2 
hb 5 
hn 2 స 
స. 
Sy [0 mh 


1 ps జ 
, zt | 
fn3 Aa 
న. ₹| 
hh fh య 
9g se 5 
bp BG a 
౮ ౪2 fra 
xP TY DR 
9 
0 / నో 
9 3 
3 ya స్స్‌ 
fo 
౪ 
Ye 10 
ట్ట 
na A 
«9 లే y 
గ లి 
“ (7 (11 
క్‌ న! 
క్‌ ' 
wh yh 
ల 
VY oo . 
~~ డ్‌ గ 
belo es 
fn Re 
a} భి fo 
“ల గ సలు 
క GE 
xn a) 2) 
x  y2 hh 
md 1 |. 
pa] ల ల 


యియ్యలేదు. 


నా 
స 


అ 


2 


జ 
oA! 


- 


, వెదాంత దూ 
పులాక న్యాయముగా కొ 


ఇ 
వో 


_— 


౯లతోను 


షో 
య్య 


న్నఐ. 


) మనుదు 


మొ 
స్తా 


రాహరణాళి 


న్ని 


లీ 


ము! 


షా 

ర) 
హా 
అనా 


Aa 


ఆరతి్ననూ 


ఇ 
(lye) 


We 
Ws 


= 
oo 


Pra | 
3 hb 
YY a3 
5 8 
ue 
ry | 
As 
న్‌. 


జ 
ఇ టు 
అననుడా 


25 
wt 23 
fe } 
ల్‌ ఖగ 
స జగ్‌ 
y2 § 
hh) * 

ra 
య {in 
» ya 
ap ట్‌ 
a 
NE 
cB 2 
జా 3 
Mm ల 

లో Ww 
5 ల్ల 
CE: 
6 ౨6 
12 [0 
కఫ 12 
ఫ్‌ 72 


ల్‌ 


టికి మూలం 


త్వాలూ ని 


ఇ 
Ol 


Nn en 
పయి 
“ 


ముతుడు ౮ 


నునా 
ఇయింగా 


కా 


జరిగింది. నే 


ఏ అనేచోట 


ay 


న్న (ఇత 


tebe 


3 


యు 


242 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వర్జాదుల వ్యత్యాసముకతన, పూజ్యులైన మనువుయొక్క సంతతి, రారో కారోయను నంశమునకు 
బాత్రులైన విదేశీయుల చేతను, నీగ్రంధమెంత గాశథముగ స్వీకరింసబడిని చనుట విశదమవును ' 
అన్నారు “హిందూదేశములో మనుస్ఫృతి దెబ్బతగిలిన నాటినుండి ప్రజ యీవరకును లేవలేక 
సడియున్నది దానిది పరాశ్రయమైన బ్రతుకు “జాతిభేదములనలన శ్రేష్టకులులకు తదితరుల 
పక్షమున మర్యాదయు గౌరవమును గలుగని, శ్రేష్టులరునూత్ర నుర్హింప దగినదను నియితిని 
విద్య దాల్సీన దనుట '" “అగ్రజూతులనా ది యహంభానము, అశ్రద్ద, ఉత జ్ఞ నరస న 
అన్యజాతివారిని తమనూర్లమున నధీనులుగా చేయుటను, కవిత్యోచితమైన విషయమును 
క్కిలి సం్యగ్రహపరచనవి” “వారిని (స్త్రీలను). ఎద్య, న్యాతం్యాము, మొదలగు దానంబులచేత 
త్రమపదనికిం దెచ్చిన ననేగాని, యీ దేశమెన్నటికిని కఘభములమ సెత్రంబు కాదు”. “మనలో 


హి 


గ్ర 
eK 


బెండ్లికి నునసునకును సంబంధము లేదు పరిణయము వ్యవహారములలో నొకటి. చత్తజము 
కాదు. నురి పితృపితామహజము మనసును నిరోధించి పీడించు నర్గములలో మొుఖ్యములు 
pene ae తమ యుపశాఖలను మారి హృదయము వ్యాపింప గూడదట! డీనివలన 
గలుగు ఫలమేనునగా, అనునస్కనివాహములు అనగా దేహమొకచోట చిత్తమింకొకచోట! 
మాటలిక్కడ తలపులక్కడ! చిత్తము శివునిమూడ! భక్తిరందులాడి మూద! ” “సనాతన ధర్మ[గ్రస్తమా 
ేశము”” ఇవి చాలుననుకుంటాను అనకాశము వసి యూయున యీగొడవ చెయ్యని స్టలము 
లెదు. 


ఈ (వ్రాతలకు ఇంకొక బీజము మరొక చోట ఉన్నది, ఈయన ఐరోపాల్‌ 
చదువుకున్న వాడని వెనక మనవి చేసినాను. ఈయన అక్కడ చదువుకున్న కాలము 
ఇంగ్లాండులో సారస్వత విషయాలలోనూ అన్నివిషయాలలోనూ, చాలా మార్పులు 
జరుగుతున్నకాలము. “విక్టోరియన్‌ యుగము” లో ఉండే మర్యాదలన్ని నశించినని. 
డార్విను యొక్క మానవజన్మ సిద్దాంతము నెనకటి నమ్మకాలను తారుమారు 


ద ద నులు తననన నను 


ఈ “రంగనాధ రామాయణమును ఆంధ్రవిశ్వకళా పరిషత్తు తరపున రెడ్డగారు 
ప్రచురించినారు. దానికి తాము “మీమాంస” అని వ్రాస్తూమళ్ళీ యూలాంటి నిషయార్నే 
చర్చించారు. తుదకు తమకు గురుప్రాయులైన శ్రీ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారి కికూడా 
అసహ్యత కల్గించుకున్నారు. వారికెంత జుగుప్ప కలిగిందో భారతి (1943మే నెల) పత్రికలో 
శర్మగారు రంగనాధ రామాయణము మోద (వ్రాసిన విమర్శను చూడవచ్చు. సమయము దొరికితే 
చాలు రెజ్టిగారు యీ(ప్రస్తావన తేకుండా ఊరుకోలేరు. శ్రీ శర్మగారి గాధాసప్తశతి సారానికి 
పీరికృవాస్తూ మళ్లీ యిదే ప్రశంస. సంప్రదాయ నిరసనానికి రెడ్డిగారికీ అవినాభావసంబంధం, 
తుద కీయన బ్రాహ్మణుడని మర్యాదగా కూడా పిలువలేదు. “ప్రభాకరశాస్త్రి, లక్ష్మీకాంతుడు, 
సోమశేఖరుడు” అని వ్యక్తులను గూర్చి ప్రసంగించినాడు. ఈయన చిత్తవృత్తిని భగవంతుడు తిప్ప 
యెవ్వరూమార్భలేరు. 


దితీయ భాగము 243 


పిన మాన స్తత్వ శాస్త్రము పెరగడము మొదలు పెట్టినది. ప్రకృతి శాస్త వరనము 
సరిగినది: ప్రతినిషయములోనూ మార్పులు, చెప్పిన విషయాలను (ప్రశ్నించటము 
కలిగినది. ఈయుగాన్ని చారిత్రకులన్నారు, "Age 0 question, examination 
andtest" అని. అనగా పరీక్షాయుగము, లేక అ ప్రత్యయయుగము అండాము. ఈ 
యుగానికి కర్తలలో బెర్జార్డుషా, వెల్సుగార్హుకూడా ఉన్నారు. ఆవాసనే మనకు 
కొట్టటముకూడా (ప్రారంభించినది. (క్రమముగా పూర్వమర్యాదలు నశిస్తున్నవి. 

సాంఘికముగా, సారస్వతములో వాటి వైఖరి కొంత వెనుక మనవిచేసినాను. 
సాంపికముగానూ, మతనిషయములో వీరేశలింగము గారి కాలమే యీపర్‌క్షకు 
మొదలు. భాషావిషయములో గిడుగురామమూర్తి పంతులుగారూ, కవిత్వ 
విషయములో సుబ్బారావు అప్పారావుగారూ, ఉపలక్షకులు. వారి పని (క్రమముగా 
వ్యాపిస్తున్నది. సారస్వత విషయాలలో కూడా వెనకటియుగాన్ని తల్ల క్రిందుచేసి 
వెనకటి విశ్వాసాలనూ, నమ్మకాలనూ, సూ(త్రాలనూ పరీక్షచేసిన డీ ద “కవిత్వతత్వ 
పిదారవకత.” వాశ్చాత్యవాసన బాగా తగిలినవారు కాబట్ట విష షయాన్ని అతిగాఢముగా 
చెప్పినారు. రెడ్డిగారు. మనము బ్రిటిషు సామ్రాజ్యములో చేరి ఉండటముచేత 
యింగ్గాండులో జరిగిన మార్పులు కొంచెము ఆలస్యముగా మనకూ వచ్చినవి. 
అటువంటి మార్పులలో ఇదొకటి. చూడండీ (క్రిందివాక్యము : 


"Once again in the early twentieth century, as in the early years of the 
neneteenth, political prejudice and literary criticism became confounded" 
-A.C. Ward. 


మనకు రాజ్యాంగముతో సంబంధములేదు కాబట్ట యీమార్వు 
సాంఘికముగా తలెత్తినది. ఇది సమంజసమే! రెడ్డిగారీ సంవత్సరాల లలో ఇంగ్లాండులో 
ఉన్నవాడు కాబట్ట ఆపరివర్తనాన్ని అక్కడ కండ్డారా ? ాచినాదు. దానిని ఇక్కడ 


కలుగచెయ్యటానికి ప్రయల్స్నించినాడు. 

* క్యాచిత్మముగా కొందరు కొంచము ra సహిత ల (వాయటము 
స్తూ “ఆధునిక వచన రచనా విమర్శన” మని “కవితా నిమర్శన"ముని, “నునువసు 
ప్రకాశిక” అనిన్నీ, దానిమోద ప్రతినిముర్భనలూ మొదలైనవి మూలమూలలుగా వెలు వడుతున్నవి 
నెన్నేటి రామచం(ద్రరావుగారు, విమర్శ కాగ్రేసర కాశీభట్ట బ్రహ్మయ్యశా[స్తిగారూ మొదలైనవారు 
ఏటిలో జ జోక్యము కలిగించుకుంటు న్నారు 





(| 


[1 


244 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఎంజమూరి మండలి ; అలంకారతత; విచారము 
1914 నాటికి నేను పట్నములో బి.ఏ. ఆనర్సు saa వ్‌ 

“వంజమూకిమండలి” వార మందరమూ యీ "కవిత్వతత్వవిచారం చదినుచా 

రక దాము కూడా ను! చెప్పిన విషయానికి సంతోషము; 


0 
7 
9 


చూచెటపిటికి చితము నిలువలేదు. శ ee “అలంకారతత్వవిచార” మనే 

'గ్రంచము వ్రాసే ముద్రించినానుః (15-10-1915). అచ్చుగాకపూర్వము దీనిని 

చన్నాప్రగడ భానుమూర్తిగారికి చదివి వినిపించినాను. చాలా ఆనందించినారు. 

ఆయన 'పోతాహమె చాలను కొన్నాను. అచ్చువేసినాను. సర్యోత్తమరావుగారు 
ఇ ౬౬ 


ఆవర్రపత్రికా సంపాదకులుగా ఉండేవారు రు అప్పుడు. ఆయన ఆపుత్రికలో దీనిమోద 
ఒక్కపేజే విమర్శనము వ్రాసినాడు. దూషణ భూషణలు చెరిసగముగా ఉన్నవి. 
కట్టిస్తితెలో ie ధసాహిత్య ప పరిషత్సత్రికలో” కొమ్ముటేనుగైన వరు వరుల 
చినసీతారామ శాస్త్రిగారు నాపుస్తకముమోద దిర్దమైన విమర్శన (వ్రాసినాడు. ఒక 
వ్యాకరణ దోషాల లిస్టు నిచ్చినాడు. అంత వైయాకరణీ విమర్శకుడూ క్‌ erp 
డయ్యను? రాళ్ళపల్లి అనంతకృష్ణశర్యగారుకూడా ఒక విమర్శనము ట్రాసినారు. 
డానికి నెను సమాధానము వ్రాసి కృష్ణా పత్రికలో ప్రచురించినాను. తర్వాత 
క న్నాళ్ళకు శర్మగారి దగ్గరనుంచి ఒక ఉత్తరము వచ్చినది. 'దూషించుకొనుటకు 





_ Tren 
శి అనంత కృష్ణకర్మగారతో నేను కోట్లావగలనా అనీ తోచలేదు! ఈ (గ్రంధాన్ని సౌగడిన 
జ, 


ఆ సు “a + చ్‌ = 
ఒ ప్రసా 0 ర రార ర న దా చా న 
ఇర a hI ర “ఆమం Sy! కాయము వెయ్యలేదు! 
ai త 
«tf వ నా a ని 
పీ యాట త. = ఖు ద — క Mm a] a] గ ళో 
iN వ ఖ్‌ త వా Ee. కాలాలు వోని జడ పు య ఇనా సు బ్య టు ఇ ప్రవ 
44 ఎం వ /, ~ are న అ] ఎంతా ను ఉక్‌ గ మో చెత జంక ఇ! త్రో ంచరును. ye 
వ ణ్‌ వె = చే (జ న్‌ా కే 
జమ ఇళ - 
సంక ఆ మ ఆ ఎ వయం అణ దారు ను నా 2 
స ల ~ - ~~ = ఇ 
Tee ee మాలా చలు ఆంటికి SOIC BOOTIE IEG! Teron 
టు! నన 
అ ఆజ 
వ న య SEY మ్స tee జా ౨ జు న 
ae ఇ ఇ ఆ వా “ప షు ల అలా వెం క లన్‌ ఇ పౌ pc! బవ మ ఓ ఇ అం rm he 
జా ఓ చం మన చకా నా ఆ ల అల అ eh De) (gD అవ ౮ సబ ల్‌ త ర జీ వెం 
వనాల 
a 
జ జ బస —™— వ ఇ నెలల వం మం ఆ వ ష్‌ మ 
జో కా ఎ ఖ్యక _— వా అరం ధా ఆక ఎవరా. ర్‌ు కు ఖ్‌ ఇ ~~ ~~ 
oe an TTT Wome Ul lute tp ఆవ పంచన “ము! [1 en! లవ ర మం లం వం జ NS కం 
5 = లా ౬ జీ ఎ షా యు 
RY నేలా న్‌ 
reese 


ద్వితియ భాగము 245 


మనము ఛాందస పండితులము కామనీ' 'యిక రాసుకోకుండా విరమిస్తే మంచిదనీ” 
దాని భావము అనుకున్నాను. 

ఇన్ని వ్యాసాలు (గ్రంధాలు వ్రాసుకుని తుదకు రెడ్డిగారూ నేనూ ఒకే 
సిద్దాంతానికి వచ్చినాము చూడండి: “సాదృశ్యములలో కొన్ని (సామ్యములు) 
సహజములును, ననివార్యములును. అవి తమంతటన యే ప్రయాసమును లేక 
వచ్చినయెడ గథాసందర్భములో కలసిమెలసి యుండును.” (కవిత్వ తత్వవిచారము). 
“అలంకారముల నుపయోగింపవలెనని మన లాక్షణికులు చెప్పినపుడు 
సందర్భోచితముగనని మన మర్దము చేసుకొనవలసి యున్నది. (అలంకార తత్వ 
విచారము). మొత్తముమోద వాదోపవాదాలవల్ల భాషకుపకారమైనది! 


కవిత్యానికి భావము, వస్తువు, రచన అనేవి ఉండవలెనని వెనక మనవి 
చేసినాను. రెడ్డిగారికి ఒక్క భావముతప్ప మిగిలిన రెండూ ఉపసర్దనాలు. (ప్రతి 
పద్యభావము ఉండటము సాధ్యమూ కాదు, సమంజసమూ కాదు. ఈ సందర్భములో 
రెడ్డిగారి గురుప్రాయులైన అనంతకృష్ణశర్మగారి “సారస్వతోపన్యాసాలూ” 
“నాటకోపన్యాసాలూ” చదవమని మనవి.సాధారణముగా ఈమూటికీ ప్రత్యేకముగా 
మననానందపరిచే గుణముందని ఆయన సిద్దాంతికరించినాడు. అది సర్వధాసత్యము. 
హృదయమూ, బుద్ది అని రెండున్నవి మనిషికి. హృదయాన్ని భావమూ, బుద్దిని 
వస్తుశెలులూ ఆనందింపజేస్తవి. అందరూ రెడ్డిగారి వంటి కళోపాసకులూ, రసలుబ్బులూ, 
భావప్రియులూ ఉంటే, ఛాందసుల గతేమిటి? పారకులలో అందరూ రెడ్డిగారివంటి 
వారెప్పుడైపోతారో అప్పుడు కవిత్వము ఉత్తమకక్ష్యలోకి వెళ్లిపోతుంది. కాని అటువంటి 
సందర్భ మెప్పటికీ ఉండదు. పారకృప్రపంచము మిశ్రము. పాఠకులెట్లా ఉత్తమ 
మధ్య మాధములుగా ఉంటూఉంటారో అట్లాగే కవులుకూడా ఉత్తమ మధ్య మాధమ 
కక్ష్యలలో ఉంటారు. కాబట్టే కావ్యాలను కూడా మన లాక్షణికులు ఉత్తమ మధ్య 


ఐం అప్పటినుంచి పరిచయము లేకపోయినా శర్మగారంటే నాకు చాలా గౌరవము. అప్పటినుంచీ 
రెడ్డిగారు కూడా నన్ను కొంచెము బ్ఞాపకముంచుకున్నారు. 


గ్రంథాలయ సర్వస్వ సంచికలో “సహవాసి”, అలంకార తత్వవిచారము మోద విమర్శ 
(వ్రాసినాడు (సం. 1 సంచిక 3) 


246 నవ్యాంధ్ర సాహిత్య పీదులు 


అ త ~~ 5 వ్‌ ర్‌ ఎవని క్యా త 
మ కాస ఇంతో “కవిత్వతత్వవిచారము ల్‌ రెడిగారు 


నిజముగా ఆలోచిస్తే మొడటి యే అయిదారో తప్ప యితరప్రబంధాలస్హు ఉచ్చిష్టాలే 


జ CREE ee a జ 
Scheer CREE రెడ్డగారు కూడా సర్టిఫికెట్టు యిచ్చిన జు అస ః 


ల నే షానా తే 
“తాతగా సలహా క్రమాల్యద, మనుచరిత్ర, పారిజాతాపహరణము, కాళహాబ్త 


ఆ 2 
మాహాత్యుము వనియండెల్ల నవ్వతయను గుణమున్నది.” అన్నాడు. 17,18 
G&G 


Nera వ్‌ 

టా సా దాం ౫ స జ నె ఇ డాగ్‌ 
నతాపాలల 6 ముద శతాబము మధ్యము వరకు (వాయబడ్డ వాటిలొ యేకొడ్డ 
Se Cr గతానుగతికాలైనవి. కాబట్ట ప్రబంధాలను గూర్చి రెడ్డిగారు 


'వాసినడి అసలు సత్యమే. కాని ఆ పతనకాల వాజ్మయాన్ని గూర్చి వ్రాయటముల్‌ 


ర | ఇ ఇల ఇ శె న 3 చ sae 
(1) సవివరముగా కూ సరాసమ్మతముగానూ వాయనలసిన చొట చాల 
( ~*~ 
కరనముగానూ, కూరముగానూ వ్రాయటము 


Lig 


(2) ఏళిలాన్న పాతివ్రత్యాన్ని చాలా ఉదాత్తమని మనవాళ్లు అందరూ 
ఎంటునారో, వాటిని విచముగా నిరసించటము. ఈ 


నొ ౧ 
(3) లక్షణశా[స్తాల్లా యేముందో తెలుసుకుని, అందులో విషయాలు 
సహేతుకాలుగా ఉనాయోలేవో తెలియకుండా వాటిలో ఉండే అలంకారాల కటల 
క్‌ కా అవశ్యాపయోజ్యాలని (భ్రమించి? వాటిపైన అసహ్యించుకో వడము. 


కావ్య ప్రకాశిక, సాహిత్యదర్చణము, ధ్వన్యా లోకము చదివినాడా? అవి చదివి వాటిలొ 


విషయాన్నెట్లా చర్చించినారో తెలుసుకుని వాటికీ, పాశ్చాత్యులు వ్రాసిన వాటికి, 


ఉట వా (2) 


ఎంతసమన్న్వయం కుదర్శటానికి ఏలున్నదో పరీక్షించి కుదర్చటము తమవంటి 


* ఈయన భావమని చెప్పేది ఉదాత్తమై “ఐడియలిజముకు” సంబంధించిన భావమో, 
“కియళిజము” కు సంబంధించిన భావమో తర్వాత వచ్చే యిట్టి చర్చలవల్ల తెలుస్తుంది. 
గ లు ఇ రా ఆ 
© "Intentionally making great things small" అనే పద్దతి ఇక్కడ పొటనురించినదె. 


+ ఇది శాస్త్రము. వాత్స్యాయనుడు చెప్పిన సంగతులన్నీ ఆచరణలో ఎట్లాలేవో, అట్లానే 
న్‌ 


3 ౯౮ల 

చె en యనా. 

యుజఫజ.. శౌ స్త్రకారుడు సమస్తాన్సి చరించటము విధి 
రా శా యూ. ఇ 


ద్వొతియ భాగము 247 


విద్యాధికుల కర్తవ్యము. అట్టా చెయ్యకుండా మన పుస్తకాలను పరీక్షించడము తగని 
పైక 

(4) విమర్శనములో అనేక రకాలున్నప్పటికీ వాటిని స్మరించకుండా. మన 
కీనాటికున్న లలితకళా జ్ఞానముతో ఎప్పుడో వ్రాసిన (గ్రంధాలను పరీక్షించడము, 
ఎన్నో శతాబ్దాల(క్రింద అప్పటి సన్నివేశాలతో వ్రాసిన (గ్రంధాలను ఇరవైయ్యో 
శతాబ్దాదర్శాలతో విమర్శించడము సమంజసము కాదు. పిడుక్కూ బియ్యానికీ ఒకే 

© బి 

మం|(త్రమా? 


(5) మనభాషలా వాటి సంప్రదాయాలూ, మన వాజ్మయ మాత్పకలూ, 
వాటి సాంప్రదాయాలూ (గ్రహించకపోవడము. 


(6) ఎంత మాత్రము సానుభూతి లేకపోవడము. ఇది అన్నింటి కంటె గొప్ప 
మం. విమర్శనానికి అది మూలాధారము. ఇది లేకపోతే పెడ(త్రోవ బట్టుతుంది 
మమర్శనము. 


(7) (గంధ విమర్శనమూ, రసచర్చా, కాకుండా అనవసర (ప్రసంగాలు 
చెయ్యడము. వాటిచేత [గ్రంధ ప్రాశస్త్యము కూడా తగ్గిపోయినది.* 

ఇవన్నీ యెట్లాఉన్నా ఈ (గ్రంధములో మాత్రము గిడుగువారి భాషావాదము 
వలె ఇది యువక మండలిలో అత్యంత కలవరము కలగజేసింది. వెనకటి 
సాంప్రదాయాలు తెలియకుండా, కవితా సంస్కారమున్న యువకులు దీనిలో తమ 
కనుకూల పద్దతిని కనిపెట్టారు. పూర్యసారస్వ తముమోద నైరస్యముగల యువకు 


౫% ఒక్కొకచోట రెడ్డిగారు వ్రాసిన అశ్లీలాలు ప్రబంధాశ్లీలాలను మించిపోయినవి. (ప్రభావతీ 
పౌత్ర పిమర్శనములో, యింకా యిట్టివే అనేక స్థలాల్లో, ఈయన వ్రాసిన వ్రాతలు మనస్సులోకూడా 
లవతగినవికావు. _ అన్నిటికి మకుటాయమానంగా ఈక్రిందివాక్యమిస్తాను: కలభాషిణీ 
ముధురలాలసల తారతమ్యను నుగ్గడించుచు, “మన దేశములో కుల(స్రీలకన్న వారకాంతలే 
యుత్తములనుట కిది యొక తార్కాణము. మన యిల్లాండ్రు యేకత్తెలుంగాదు. వంటకత్తెలు 
తప్పు! విద్యయు స్వయంవరణము గలవారు గాన గణికలు సౌమనస్యమున మిన్నలు. తక్కినవారి 
(బ్రతుకెట్టిది? శారీరక (క్రియలచే నిండినది” ఈ వాక్యాలు సహృదయానివా? దేశములో సమస్త 
(మ్రైలపై వ్రాసిన యీ (గ్రంధము నేమనవలయునో యేమి చేయవలయునో యోజింపుడు. 
కులస్రీలు గాని వారి సంతానముగాని చదవదగినదిగాదీ (గంధము. 


ot 


K 


తా జ్‌ JA 
a ళా t3 నలె నే 72 
న ళా (౨ ళ్‌ ళ్‌ 4h ట్‌ | 
$$ 2b 29 2 9 Ip గే 1 3 14 Eee స 
న cd శ ల ఇ an టో న్‌ y లో చ 
క్‌ త్‌ో i £- తే ళు 3 | గె ? b oo శ్‌] 
శ Ya [౧ ళు 9 4౧౩ డ్రి fh fo అ Zl 5 Ff $e x ళ్‌ = 0 
2 Aas 2 o Bh BAF 3 291 ర! మ fn 
- § 4 2? a 3 nr sa fh Yo WP న గై న (౧2 3 
మ టి స్‌ హు స Swe తం 
వ స శ్ర తంత ఇఇ? బిడి సిసి ల Bo We BG de 
స్‌ న bg ag లి 
mn - ళ్‌ ణ్‌ // 0 
గ్‌ | గ ట్ర a లై య్‌ 3g ప్‌ 2 tp #3 గ్ర ma 3 12 2 6 fy న a 
0 రం త 3 ' / ; క గ్ల ప. 
కు acd (3 ¥ ౮౮) cat) 4g 2 Den 2! ఆన న 6్రి 3 | yf స 3 గి శే వ్ల గట 3 
| గి గి a సి న కష || స్‌ 4 vy) . il క h f) J Se క 3 
Jy (0 ఈ ల కష ౯ fa గ్‌ ఇ గ్ర J శ ల లై చవ bn / , 
న. గ్‌ | 63 క్షా Bg A 3 > hh స bp [| a 3 Mt 3 a గ 
aD yy ై y3 tale) గుర vp రా Ye y న (0, Y8 y ౮ i fe Ta గ్‌ x) సై ॥ శ్‌ ] స్ట 
గు ~ గ Ye 3 ap | యూ గ {|} గ Ya న! క - క |) ణం [౧ గు | 
fa సి ల re” ఫ్ర గ 9 “౨౨ ౫ హ్‌ 3 nn (౧ af y 3 ra 2 lb) ‘fra 
గ్‌ చే... 
a ట్‌ 9 వ 0 6a (| క్‌ స | గ నాన 83 
సళ వ. న. 
జ స వ y3 x3 wy V3 న్‌ [ 3 యో Wy wy sr ) ts nh Ol, "43 . 
FS) ॥ + న 4 వ wg వ =e ve YY (| aa wl 2౫] a3 5 
వ్‌ గ hn nH QQ | (2) ౧౧ న సే “33 74 nha qd 29 : pr IT hy a 
hh b 5s 3 0 ie v3 a 2 Ce |. Ga lp గే Pe సే ad 
Pa ఇస 2 2 hn. Op Ch క్ష న | 
ao) ॥| iy . ? " సి 42 [0] ‘ fn Tn (౮ v3 1 | bo} 1 ౮౧ y a |) ఇ 
నే bs wh స్‌ “®t య hh 7 i ya స / iva hh Hp 3 య 
ట్‌ లీ ౧౮ లోపు థీ వ. Y2 fea ౬ | శ యం స శ క్ష శ (వా టి ల్‌ గ్‌ 3 (౧ 
a 1] . h 9 న hkl [+ tm fy a స 
ile [3 £ | ] స P ) 1} /| dy . |" (1 3 గోకి ల 3 ఈ] (0౧ 5 (a గ గ “3 వ £ 
సహా yy ణి 2 3a | స ప ja 2 ఛో a 
] (tl | న [ ౧ గే ల్‌ త నై (0 «2 Le (0 a ట్‌ (1 | ya గ 0 «33 క [ల ణీ pan ర 
| 2 > నే YA వ |. [ గ లే |, నో 2 pr /1 త్తే (౧ (| బే గత్తె లల [౧ Ww xy [0 ya | )) | } 1D) క్ష 
3 pa fy 13 uy గ స Ij} 3 nf |) tn 1! wh 5 om 320 గ శే | hd 
|... ; 
of ( Tae) ' | 3 ల a A Psy వ x) ss (_ ifr? లోల 
ti re 9 FE TIS sr 3 చ. 1 సత sD 
UE శ సా. x3 al 9 ad fp gs aE i a ria 
i; ged 2! RIE per Mads. వం 
క్ష ఏ౧ ౧జీ న్‌ ఏ 
ళా “ 


ద్వితీయ భాగము ఆశి 


(a 


ఈయన అర్థశాస్త్రము పెడర్దాలతో నిండిఉంది. శా(స్తముగాలేదు. అందులో 
వ్రాసిన విషయాలన్ని పాతపడిపోయినై. దానిని మించిన గ్రంథాలొచ్చినై యిప్పుడా 
విషయముమోద! మిగిలిన ఉపన్యాసాలు మొదలైనవన్ని తాత్కాలికాలేగాని వాటికి 
చిరస్తాయిత్వము సున్న. ఇక మిగిలినది “కవిత్వ తత్వ విచారము”. ఇది మాత్రము 
తప్పక చిరన్హాయిగా ఉంటుంది. ఉండదగిందిని! వ్రాసినప్పటినుంచీ పాఠ్య 
గంగ ఉండీ తర్వాతచాలా [గ్రంధాలు కావ్యవిమర్శనము మోద పుట్టినా దీని 
స్ట్రానము దీనిదే! శ చక్కని, నిర్దుష్టమైన, చురుకైన, హృదయాకర్షకమైన, శైలిలో 
వ్రాసినాడీయన. ఈయన శైలికి సూదిగుచ్చుకున్నట్టు హృదయానికి సూటిగా వెళ్లే 
గుణమున్నది, ఇటువంటి తెనుగుశైలి న్రాయగల వారు చాలా అరుదు. చక్కని 
హాస్యరసము. ఆయనలో ప్రబంధాలు కలగజేసిన జుగుప్ప యొక్క పరిణామమది. 
ఆయనేమి చేస్తాడు? భావ(ప్రధాన వాది కాబట్టి భావతీక్షత చాలా యెక్కువ. 
ఇప్పటికైనా ప్రాచ్యపాశ్చాత్య నిమర్శనా సూత్ర సమన్వయము చేసి దేశానికీ భాషకూ 
ఉపకారము చెయ్యాలని ఆయనకు బుద్దిపుట్టించమని భగవంతుణ్ణి ప్రార్దిస్తున్నాను. 
నవ్యకవుల కొక (ప్రోత్సాహమియ్యడమే కాకుండా రెడ్డిగారు చేసిన పని 
ఏరియైన విమర్శనము బైలుదేరటానికి మార్గము చూపించనే చూపించినది. అప్పటి 
చీ కొంత నూతనమార్గములో విమర్శ, వాజ్మయావలోకనము సాగినది. దర్శ్భా 
యుస్టేన ర సోమయాజులుగారు నవలావాజ్మయాన్ని యెత్తుకొని విమర్శించినారు. 
రామమూర్తిగారూ, భావరాజు కృష్ణారావుగారూ, నాటకాన్ని గూర్చీ (ట్రాజడీల 
యొక్క లక్షణాలు మొదలైన విషయాలనుగూర్చీ గద్యచరిత్ర తీసుకుని పరిశ్రమ 
చేసినారు. ఆంధ్ర ప్రబందాలనుగూర్చి గంటి జోగి సోమయాజులుగారు 
పరామర్శించినారు. “కావ్యప్రయో *నము” మొదలైనవి కూడా విమర్శకు పాత్రాలైనవి. 
తర్వాత యిప్పుడు పొటిబండ మాధవశర్మ, జమ్మలమడక మాధవరాయశర్మ,బులుసు 
ంకటేశ్వర్లు, తల్గావజ్ఞల కృత్తివాస తీర్లులు. పిల్లలమజ్జి హనుమంతరావు, వావిలాల 


జ్‌ జ్ర 


ff ia 


గ 


ఛ దెనికి సునర్ముద్రణము జరుగుతున్నది అలంకారాలకు కావ్యములో స్టానాన్ని గూర్చి 
తనూతి తనముద్రణములో చర్చిస్తారని వినికిడి. నా “అలంకారతత్త్య విచారము” పునర్ముద్రించ 
చనాను. అప్పుడు యీ (గ్రంధాన్ని పరామర్శిన్తాను. 


ల 


హో 


చాలా. 
- 


ఆజ ఆలో పజ 
© av 
Th కీ 


వ 
త 


ల 


లి 


— అ వాల్‌ కీ 
YE 
అ క 
CLO) 


he 


దధానా రశ జ 


ర్స 


జో 


ణా 


న్నే 


రా ఆ 


నా. 


అంట 


తగిన చ 
Le] సో (ye) 


ఇ 
Oe) 


el 
ు 


ya ch a x1) zs ళల Jn ant ఇం J వ శీ కాం ~t sth) 
fo) a న్‌ Ee క | క! ర్ట్‌/6 స్ట న = i co} గ్‌ జ "౧ 
x3 lB vy 4 fo (రే (4 4) ఖే |} tal gn a 4 11 
1] శే 4. J ™ +) bn ల్‌ ళ్‌ (గ్‌ 2 {1 
Gary గ క | న గ ౧ [వత్తా | 
ఫా శ 53 3 ల్‌ pon ఇ చు టై, 
ం /1 ల్లి ad, ళ్‌ fn? ౫] “3 1] ర ల జగ 3 కా గ 
లేళ స్‌ 13 r ళ్‌ | X డె (ఎ) 4) re CR / 
Dh ల. స © 7 
ళ్‌ ( న్‌ ఖ్‌ £ |” క + బేటీ | 53 “a 
న్‌ ta % 3 3 WwW 2 | ఈ ఫ్‌ స్‌ 
(౧) yn 13 x} EB ళ్‌ శై qr} J + J Y = 6} | "నే ప్‌ oT 
ళీ "క J ల \ W lr) | ర x మ = 11) 
4 hb kf om mM 9 mh 0 గ 
A pb a ఆ సి dg WY wr lr wr |Sas Sy 
a} 1 Fa OO 39 ff Ice గగ! 
౧ 2 2B ww, సప ; 
1 9 ౧ Y3 Ya sal ఓల) / 1 జీ / £ a 0 2D 
౧ స్త “గే! (0) 7 | 12 2 ఎ ఓ గయా. ఇ "3 శ్‌ 
ఇ గ ల mA LR థె గ / క, Ce = { 
లా? ౮ 2 d+} ta) tu x}, క J ?] సే |- జాగో | 
9 i “= ర న a గ 2 (ట్ర ) y స ల్‌ శే | na) Ca & i a 
a SET) సస ఏ న సంకట nop 
ro fra “© rm స చచ ౧ 
Mos Ty aR ER: 
‘3 ల 3 గ. $0 స) 7) ౮] స న్‌ i | p= 3 i} 
ర Ba, pr Wb 1 హస అ క i 20 
[ శై / 3) సగ ‘fo ఖే : ల స (౧ /) () | 3 CG 2} “+ 
ప స సై ళం స Whi, 393 D|a 5h న 
గః yy hr a “9 “vb Sl. ly. 3d ay | ల fr 
le y? + 1] ట్‌ y లో ళల శ 4) ? ] ఎ! స్‌ శ) rt Ea "7 xz} pa 
న or hr bh ఉక్త ha 
4 1, | శి 9) |. (1 (tt) tn |} (0) వ న న 1) 1) 
ర త్య (. తీ న fe [| | ౯) స్ట బే 5 షే [| 
Sh DH cq tl hone lg, My 
న (1 1 ww {' [1 తే లో 23 2 a) fj. షు లై mn} ణ్‌ 
a, hh © 4 ప Ho, 
LD న 
న్‌ fy () 3?» | "1 గ ) ట్‌ (1 €.] |) ఖ్‌ t~ ” wo x} 
ఇ | 2!) Ww) ' F ఖీ క్‌ 1 y | ) x || hs సా న్‌ | | 
క [ |; య... 1, ష్‌ Pp | 1) స్ట ॥ మ 
| Oi: గ | (బప ra srl 
“a tt) క. శ! () |) Fa 3! ' $$ 0 క్‌ క్‌ శ a 
॥ జ్ర ™ [| న్‌ (4 : 14 1) | గ 
4) ॥ జ 1 |, ] ) 11 చ్‌ హ్‌ 
జ్‌, 7 శ హలీ లీ + 
“ys 4) మ ॥/ ర్‌, న. IE రు "nr మే 
క] ak స zl sa శి] ః గా (. | న్‌ i 
ల్‌ 2 |, 1, ") రే య్‌ 2 క 7/2 1/1 = ) ~ 


“4 


శా 


కాబట్టి యా గ్రంధమాలిక క్రిందే ప్రచురిడ్డామని నిశ్నయించాము. “పింగళి 


సూరనార్వుడు” అనేది ప్రచురణమైనది. ఈ (గ్రంథము ప్రకటింప బడ్డది. రెండూ 
చదివితే పారకులకే తెలుస్తుంది.*ః ఆంధ్రయువకులు పట్నములో విద్యార్దులుగా 


ఉండేవారంతా చాలా సంతోషించినారు. అలంకారాలను గూర్చి రెడ్డిగారి అభిప్రాయాన్ని 
చం ce 

విమర్శింతామని నాకు తీవ్రముగా యిచ్చ కలిగే టప్పటికి, అదివరలో నేను వ్రాస్తున్న 
— Oo 

“అయ్యలరాజు ర రామభద్రుడు” అనేదాన్ని సూసి “అలంకారతత్వవిచారాన్న” 


వ్రాసి ప్రచురించినాను. ఇది యీ (గంధమాలలో రెండవ (గంధము. ఇదో పెడ 


'వాసిన వ అక గని an 
“కవలాంగ్ల మా నియమములు మన యాంధ్రవాజ్ఞ్యయమును Shorten తలో 


౪ 
టముల్‌ పనికిరావు. కేవలము మన పూర్వ విమర్శనా నియమములు ప్రస్తుతకాలమునకు 
తగవు. కావున నీ రెండు విధముల నియమములను సమ్మేళనము చేసి సంప్రదాయములు 
చెడకుండ విమర్శనమును సాగింపవలయును ........ .. సంప్రదాయ నిరసనము విమర్శనమును 


ని కలుగును. కావున 


విమర్శనము సరియైన త్రోవల న నడుపవలయు. శ యీ ([గ్రంధమాలిక 


యేర్తురుప బడినది. ......... ఇందు వెలువడు (గ్రంధముల యందు 'సంఘ సంస్కరణొపన్యాసములు' 
గ పూర్వాధునిక సంఘచరిత్ర విమర్శనములు' గాని యుండవు. సాకు పెట్టుకుని 
యాం ధ్రకవులగాని, వాజ[యమునుగాని తిట్టుటలుండవు ... ....... ... ఈ 

అ  రంగాచార్యులుగారు ' 'బుతుసంహారం” అనే (గ్రంధాన్ని తెనిగించినట్టు కౌన్ని పద్యాలు 
భారతిలో ప్రచురితాలైనై ! - భారతి. . రక్త్షి కార్తీకం 


+ I was unlike others of my generation in one thing only. I had made a 
new religion, almost an infallible church of poetic tradition, of a fardel 
(bundle) of stories, and of personages and of emotions, inseparable from their 
first expression passed on from generation to generation." - W.B. Yeats 


252 నవ్యాంధ్ర సొహిత్య పీరు 


ఇట్టి యుద్దేశ్వములతో వెలువడిన గ్రంధమాలికను సాగించలేక పోయిన్న్వా 

“వింజమూరిమండలి” వారం అప్పటినుంచికూడా నూ యవాష్తా 
దెశభావాసేవలు చేస్తూనే ఉన్నాము. కాని మాపని అంతా (ప్రపంచానికి శ్రైెక్షో 
దార్జ్యము లేకపోవడముచేత కనపడ్డాని కవకాశము లేదు. 

ఒక ఉదాహరణము : 

నేను కొన్ని సంవత్సరాల[క్రింద భారతిలో “తంజావూరు నాయక రాజన్న 
సంస్కృతాంధ్ర కవుల "ని ఒకవ్యాసావళి వ్రాస్తూ ఉండేవాడిని. వాటిలో ఒకదాన్లో తెనుగువాడదూ 


(| ణు 
We జు 

ర - 
= కావాలా. ట్‌! -“ 





ఉడుత కుడుతాభక్తి అన్నట్టు సంతోషిస్తున్నాము. రంగాచార్యులు గారూ, నేనూ బా 
అప్పారావూ, సీతారామమూర్తి అందరము ప్రెసిడెన్సీ కాలేజీ విద్యార్హులమే! మా కందరికీ క 
వావిలకొలను సుబ్బారావుగారే ఆంధ్రగురువు “ఆంధ్రభాషాభివర్దని సమాజ” మని కాళిడే- 
ఒక తెనుగు సారస్వత సంఘముండేది దాని పక్షాన ప్రతి సంవత్సరము ఒక బహుషా 
ప్రచురించి యేటా ఒక ఉత్తమ విమర్శక వ్యాసానికిచ్చి దాన్ని సంఘ పక్షాన (ప్రచురించుదాబ. 
మేము మా గురువుగారి అనుమతి పొందినాము మొదటనే “ఆంధ్రవాజ్మయమున వావ 
సోమనాధుని స్థానము” అనే దానిని గూర్చి వ్రాసిన ఉత్తమవ్యాసానిక రూ 50 బహుమతివైవ. 
(ప్రచురించినాము. సంఘానికి నేను కార్యదర్శిని అయిదో, ఆరో న్యాసాలు పోటికీవేరయః 
నాకు జ్ఞాపకము. అందులో నెల్లూరినుంచీ రామదాసయ్యంగారిదొకటి తుద కా బహుజ= 
రాళ్లపల్లి అనంతకృష్ణశర్మగారికి వచ్చింది. వ్యాసము చాలా ఉత్తమముగా ఉంది ఇల్ల 
హరివంశముచాలా (ప్రశంసనీయమనీ, సోముడు తిక్కనంతవాదని వీరేశలింగం సంతులు” 
దగ్గరన్నుంచీ వచ్చేవాదాన్ని తీసుకుని, సమస్త విధాలా ఎజ్టా(పైగ్గడే సైచేయని సోదాహరణము” 
నిరూపించినాడీయన. (ప్రచురించుటము మాసంఘముచేత గాకపోయేటప్పటికి పాపము ఆమి] 
ప్రకటించుకున్నాడు. ఈ వ్యాసము మీద ఆధారపడి తన “సారస్వతోపన్యాసాల్డో” “నా? 
పోమన నవిన గుణములు” అనే వ్యాసముకూడా రచించాడనుకుంటాను రెడ్డిగారివలె ఈయ: 
అతిస్తుతికి గాని అతిదూషణకుగాని లోను గాడు. శైలి చాలా ఉదాత్తముగా జంబు: 
కారణజాతము దృఢముగా ఉంటుంది. మంచి పటుత్వముగలఖాష సాండిత్యమేగాకు?= 
మంచిలోకజ్ఞానము. ఈయనకు మంచి కవితాధార ఉన్నట్టు “శాలివాహన సప్తశతి" ఇక 
విదితమైనది. సంగీత జ్ఞానముకూడా ఉన్నట్టు మద్రాసు రేడియోలో యిచ్చిన ప్రదర్శనాలవలన 
ఆంధ్రపత్రిక (వార) లో ప్రచురిస్తున్న సస్వరాలైన త్యాగరాయ కృతులవల్లా విదితము ఇప్పుడా 
పండిత విమర్శకులలో ఈయన ఒక అగగ్రస్టానము వహించ తగినవాడు ఈయన నెల్లూపల 
జరిగిన నాటక కళా పరిషదధ్యక్షుడుగా ఇచ్చిన ఉపన్యాసము చదివి చాలా సంతొషించిశాము, 
ఈయనను పదికాలాలపాటు ఉంచి ఆంధ్రభాషాసేవ చేయించాలని భగవంతుని వేడుతున్నాను' 
ఆయన వ్రాసిన భావకవిత్వాన్ని గూర్చి వెనకనే స్పృశించిఉన్నాను. 


253 


గారు "Heritage of India" పుస్తకనూ లలో 


MNES" 
History of és Literature" వాస్త, కానిలో దక్షిణదేశ వాజి శ్రయాన్ని థ్రిరగక్‌ ట్టు యు 
ల రెప రవ ఇ ఆలా క ఇళ చను చూ wre నిజముగా చూస్తు తనని 


(క rn 
gi 
{ 
{ 
{ 
వే 
{ 
{ 
t 


తు 
అబ శానా” న్ని 


ఆధ చానా మ 
దో ఆ్య 


ల్‌. \ dogs rw అం ప అ we) రే 
ష్‌ క్ష గ న ? యస్‌ 
వంం;తము చెంచయ్తానారికి భుజంగరావుగారికి బిడ్డఅయి నాకు బిడ్డ కాలేదూ? వాళ్ళ యిష్టము 
~~ లు జు ~ wc 
మలం. అకార ల్యూ ఇవాోనులూ (వాయవచ్చునా? కను దాన్ని ఖండించగూడదా? ఎక్కడుది 
వ ఇన్‌ ఇ ల లల ల్లీ 
Re వనాలలో 
స్‌ a వ | ఖీ 10 
పై [గ్రంధానికి డాక్టరు రెడ్డిగారు ఉపోద్దాతము వ్రాసినారు ఈ ఉపోద్దాతాన్న గూర్చి 
po అ జ uo న! wn) 
దాకతియిట్లు వైసిండె, “అది వలవకలదెకాని యందు వచింపబడిన విషయములు ఎజమునున 
ారమగుటచే దాని విలువ బుంచుక తగ్గిపోయినది? దేశభాషల్లో గ ఉన్న జైన బౌద్ద 'వా'జ్మయోలను 


జాంధణము నాశనము చేసినదట! ప బౌద్దులు, జైనులు 


వన లా నట అతదు! వ. మ ను నిందను sane సె షు సం 
వంత" ఇంతవర కుపోద్దాతంగూర్చి తర్వాత పుస్తకాన్ని గూర్చి. “ఇందు ప్రమాదము అనికవబలు 


స ఇందు 2మర్శఫకి_కంటె కవిత్వఫక్కి యెక్కువగ కనపడుచున్నది Meee Me 
ఈా ౧౦ధకక్త లాంగ్రమున నెట్ట గ్రంధ మును వాయుటచే ఆం(ధ్రేతరులకు ఆంధ్ర నాజ శ్రయుమును 
బాలి తప్పుటధి పాయములను గలిగించుచున్నారు. అందువల్ల వీరు ఆంధ్రులకు ఆంట్రఖాసము 


ఇపకారముచేసిన వారుగ పరిగణింపబడరు”. వీరు రఘునాధరాయలు (వ్రాసిన వాల్మీకి బుర్రా 
“ది గంధమని వ్రాసినారు. సరస్వతిలో ప్రచురింప బడ్డది. పద్యప్రబంధము. ఏరు సామాన్వాలైన 
క గ్రంధాలను చూచినట్టుగాకూడా కనపడదు. -- భారతి. విభవ. నొల్లుణము 

ఈ దక్షిణదేశ వాజ్మయాన్ని గూర్చి వారన్నమాటలు రెడ్డిగారు “కనిత్వతిత్వు 
వచారములో (వాసినమాటలకు మించిపోయినవి. నారస్వతచర్భ్చ చేసట! ప్పుడు 
మనసుల ఉన్నమాటచెప వలసిందే, కాని దాన్ని చెప్పటములో ఒక ఎధమైన 
సౌమ్యతా మెత్తదనమూ అవలంబించవలె! వ్యక్తులు ఇష్టమువచ్చినట్టు తిట్టుకోవచ్చు. 
తప్పులేదు. ఎప్పుడో పుట్టి పెరిగి గ్రంథాలువాసి భాషాసేవ చేసిన కవులనుగూర్చి 
వొస్తూ, తమస్యాభినివెశాలను పురస్కరించి అవాకులూ చెవాకులూ [వ్రాయడనము 
చాలా కూడనిపని. అది భాషాసేవ యెంతమా(త్రముకాదు. రెండు ప్‌ నా 
శ్రింథములోనించి అనువదిస్తాను. "The 110013 undeniable that the Southern 
School is immoral ......... The poets of the Southern School do not deal 


50 much with marnage as with violation of chastity 


254 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


preach immorality as a creed." వాతివ్రత్య మంటె తలకంటకముగాఉండి, 
మనస్తత్వ శ్యాస్తముమీదే ఆధారపడి ఉన్న విమర్శకులు ఎరికి యేమి సమాధానము 
చెబుతారో? 
ఈవిధముగా సాహిత్య సంప్రదాయము పైన తిరుగుబాటుద్యమాన్ని 
రామలింగారెడ్డిగారు లేవదీసి చెంచయ్య భుజంగరావు గారల వంటి అనుయాయుల్ని 
సంవాదించుకున్నారు. వాశ్సాత్య విమర్శక సూత్రాలలో మనవాళ్ళు సాహెత్యాన్న 
విమర్శించడము తరువాత కాలములో బాగా హెచ్చింది; మన దంతా చెత్తఅని 
పాశ్చాత్యుల దంతా ఘనమైనదని భావించీ విమర్శించేటంత దుస్థితి పట్టింది. 
ఏమైనా రెడ్డిగారి ‘కవిత్వ తత్త నిచారము' వచ్చిన తర్వాతనే కేవలశాబ్రిక విమర్శ 
నశించి, ఒక నూతనమైన విమర్శక దృష్టి మనవారికి అలనడిందని మా(త్రము 
చెపివల! 


oJ 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
4 
సాహితి సమితి స్తాపనము 


నవ్యసాహిత్య వ్యాపనానికీ, వెనుకటి వింశతి సంవత్సరాంతానికీ తుది 
విషయము సాహితీ సమితి స్లాపనము. నవ్యసాహిత్యానికి మూల స్తంభాలుగా ఎన్ను 
కున్న వాటిలో ఈ సాహితీ సమితిః ఒకటి అని ముందే తెలిపినాను. 


అది 1918-1919 సంవత్సరాల మధ్యకాలము. అప్పటికి మన కీనాడున్నన్ని 

పత్రికలు లేవు; రేడియోలు లేవు; టాకీలు లేవు; తెలుగు దేశములో వాజ ఇయ పత్రిక 
అంటే ఏమిటో తెలియని స్టితి ఆనాటిది! ఆంధ్రప(త్రికవారి సంవత్సరాది సంచికా, 
గ్రంథాలయ సర్వస్వమనే మాసపత్రికా, శారదా, అనసూయ మొదలైన కొద్ది పత్రికలే 
ఉన్న దినాలవి. ఖండకావ్యాలు వాటిల్డొనే తరచు అచ్చౌతూ ఉండి, వెర్రిఆవేశం 
యువకుల్లో కల్గించేవి. వేంకట పార్వతీశ్వర కవులు, రాయ(ప్రోలు సుబ్బారావు, 
గురజాడ అవారావు, బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావు మొదలైన కొలది 
ఆధునిక కవుల రచనలే (ప్రచురితాలవుతూ కవితాత్మ కల యువకులను ఊరిస్తూ 
ఉండేవి. ఆనాడు కవిత్వానికి పరమావధి అవధానాలూ, ఆశుకవిత్వమూ అంటే 
సత్యదూరం కాదు. ఒకప్రక్క అవధానాలు, మరొకప్రక్క ఛందోబద్దమైన సంఘ 
సంస్కరణోపన్యాసాలు! గిడుగువారి శిష్టవ్యావహారిక భాష 'గ్రామ్యభాష' అనే పేరు 
సంవాదించుకొని దూషణ తిరస్కారాలకు గురి అయినది. అలాంటి దినాలలో 
కార్యదిక్షగల కొందరు యువకులుచేరి, నిర్భయముగా ప్రజలా - పండితులా 
(వ్రాసిన వ్యాసములు. 

భారతి రజతోత్సవ సంచికలో దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి వ్యాసము. 

డిసెంబరు 30, 1946 ఆంధ్రపత్రికలో కురుగంటివారి ఉపన్యాసము. 


256 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


జమ్మలమడక వారన్న వాక్యాల్ని ADO: 


ప్రథమ ప్రపంచ యుద్దానంతరము కనపడవలసిన పరిణామము తత్సరీత 
ఫలమున్నూ యుద్ద సమయములోనే భారతదేశములో పొడచూపినది. అంతకు 
పూర్వము భగ్నమై పోయిన సాహితిని బాగా సమోక్షించిన శ్రీ శివశంకరశాస్తి సాహితీ 
హృదయములలో అపూర్వ మధురస్పందము కలిగింది. 1916 సంవత్సరములోనే 
ఆయనలో కలిగిన సాహితీ నాట్యస్పందము మిత్రసోదర లోకములో సంచలించింది. 
ది అందరిలోనూ నాహిత్య శక్తులను సృజించి గుప్తశక్తులను వికసింప జేసి తెలుగు 
దేశాన ఒక నెలుగును నిర్మించింది. శివశంకరా లోకమును సహృదయ లోకము 
క్‌ 


3 


(6 


మరచిపోలేదు. చుట్టుపట్ల సాహితీ స్తందము రూపుపొంది ధారావాహికమయి వెలసి 
1918 వ వసే టప్పటికి శివశ్రీ సాహిత్య స్పంద ధార ప్రాంతీయ సాహిత్యమును 


స్వదృష్టి సమోక్షించి సమాకరించుకొన్నది. అప్పటికి కొంతగా వంగ దేశియ 
ర ర. యిన శివశంకరుని హృదయము సాహితీ సమితి స్టాపనముల్‌ 


సాహితి సమి సభ్యత్వార్హతను గూర్చి శివశంకరశాగస్తి గారి వాక్యాలనే 


బహుకాల పరిచయము, అన్యోన్య ఆదరానురాగములు, మనస్సుల 
కలయిక, భారతీయ సంస్కృతీ సంప్రదాయ విద్యలపై లక్ష్యము, శాంత చిత్తముతో 
వినయముతో పనిచేయు స్వభావము, కళ, భాష విద్యాశా(స్రాదులలో దేనియందైన 
'ప్రావిణ్యము, అమంగళకరములు, జుగుప్పాకరములైన వానిని పరిహరించి, 
ఉదాత్తములు ఉల్లాస (ప్రదములు, విజ్ఞాన దాయకములైన కృషులు నెరవేర్పగల 

వారితో ఈ సోదరవర్గము సాహితీ సమితిగా వర్తిల్చుతున్నది. 
-ఆం(ధ్రపత్రిక మె7, 1947. 


అలా స్టాపితమైన ఈ స సంస నవ్యసాహిత్య నిర్మాణములో ముఖ్య భాగ 


ద్వితీయభాగము 257 


స్వామి కావడము ఆశ్చర్యకరమైన విషయమే. ఈ సంస్థ అనంతరకాలములో 
ప్రచురించిన కావ్యాలు, అది ప్రచారము చేసిన భాష అది నిర్వచించిన సాహిత్వ 
సూత్రాలూ ఇప్పటికీ ఆంధ్రదేశానికి వరవడిగా ఉన్నవని చెప్పడము ఎంతమాత్రము 
సత్యదూరం కాదు. దీనితో సంబంధము కలవారే ఇప్పటికీ నవ్యసాహిత్య రంగములో 
ముఖ్యవా(త్రలుగా ఉన్నారంటే ఇంత కంటే ఒక సంస్థకు అభ్యర్షనియ మే మేము మున్నది? 

ఈ సమితి తెనాలిలో నె నస్టాపితమైనది. కవిత్వమూ, లలిత కళలూ అంటె 
శేషము అభిమానమున్న అనెక యువకులు కూడడము తటస్టించినది. వారంతా 
మి(త్రులైనారు. అంతా ఇంగ్లీషు వాజ్మయాన్ని అభినివేశముతో చదివి అవగాహన 
చేసుకున్నవారు, బెంగాలి, హిందీ, మరారీ మొదలైన భాషల్ని అభ్యసించి ఆభాషలలోని 
కొవ్యాల్ని చదచవసాగినారు. నిరంతరము సాహిత్య నగోష్టితోనూ, చమత్కార 
భాషణలత్ననూ కాలము గడిపిన బిజ్లా ైసువులు వారంతా. కీర్తి కామ్య స్వార్థమూ, 
అహంకారమూ వాళ్ళ మనస్సుల్ని కలుషితము చేయలేదు. ఒక్కచోట తారసిలిన 
ఆనాటి మధురప్రకృతుల సమావేశమే (క్రమముగా సంస్ట్లయె సాహితీ లోకాన్ని 
ఎలుతున్నదంటే ఎంతచి(త్రం! 

బాపిరాజుగారి యీకక్రింది వాక్యాల్ని అవ లో కించండి: 

“సాహితి సమితిలో మహాకావ్యకర్తలున్నారు. ఉత్తమకావ్యానికి కర్తలున్నారు. 
ఉద్దండులైన కథానికా స్రష్టలున్నారు. గేయ కావ్వ(స్రష్టలు, నవలాకారులు, ఎకాంకికా 
నాటక రచయితలూ, మహానాటక రచయితలూ, ఉత్తమ వ్యాస(స్రష్టలు, బమర్శకులు, 
కావ్వస్వరూప చరిత్ర (స్రష్టలూ, వచనాలు రచించేవారు, ప్రజ్ఞావంతు లెందరో 
ఉన్నారు. ఉద్దండ పండతులై మహాకావ్య కర్తలైన పెద్ద లున్నారు. (ప్రజ్ఞావంతులైన 
నూతన కావ్యరచనోత్సాహ పూరితులైన యువకు లున్నారు. వీరిలో ఇత్రకారులు, 
చరిత్ర పరిశోధకులు, శాస్త్రజ్ఞులు, బహుభాషావేత్తలు, సంగీత కళాభిజ్ఞాలు, 
నాట్యరనానంద పరిపూర్ణులూ ఉన్నారు. ఇట్టి ప్రజ్ఞా పూర్ణమై పైతిభావంతమై, 
ప్వాుత్సన్నతాశక్తి కలిగిన సంస్థ యీ సాహితి సమితి.” 


(ఆం'ధపటత్రెక, జనవరి 18, 1948) 


258 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈ సాహితీ సమితికి తల్హావజ్ఞల శివశంకర శాస్త్రిగారు సభాపతి. ఈయన 
సన్నగా ఉండి, మధ్యపాపటతోను, వల్లెవాటుతోను, కనిపిస్తూ నేపధ్య రచనములో 
(స్రీలవలె చాలాజా(గ్రత్తగా ఉండేవాడు. ఈయన మూర్తి విలక్షణమైనది;*ః పలుకు 
దారుణా ఖండల శ(స్తతుల్యము, మనసు నవనీత సమానము. 


శివశంకర శాస్త్రి (జననం 1892) అద్భుత వ్యక్తి. వ్యక్తేకాడు, మహా సంస! 
ఈయనది పదమూడు తరాలుగా పండితవంశము. తం(డ్రిగారూ, పెత్తండ్రిగారూ, 
గొప్ప సంస్కృత విద్వాంసులు. ఈయన భార్య ఉద్దండపండితుడై “ధర్శజ 
రాజసూయ” మనే యినపగుగ్గిళ్ళ గ్రంధము మొదలైనవి (వ్రాసిన నేతి సుబ్బారాయ 
శా(స్రీగారి కుమార్తె! అటువంటి మామగారి(క్రింద తర్పీ తైనా డీయన. 

1911, 1912 సంవత్సరములనాటి కీయన (గ్రంధరచన ్రారంభించినాడు. 
అది నవలలు తయా రౌతున్నకాలము. అప్పట్లో వ్యక్తుల సారస్వతసేవ 
నవలారచనముతో (ప్రారంభ మయ్యేది. అందులో పరివర్తనాలు. అందుకోసము 
ఈయన బెంగాలీ హిందీ భాషలు 1911లో చదివి వాట్లో నుంచి నవలలను పరివర్తనము 
చెయ్యడము మొదలు పెట్టినాడు. “రఘనాధజీ; తేజసింగు” అనేవి ఈయన వ్రాసిన 
ప్రధమ నవలలు. ఈయన గొప్ప పరీక్ష యేమో ప్యాసుకాలేదు, ప్రతిభాశాలులమ 
పరీక్ష లెందుకూ? ఇప్పు డఉయనతో మాట్టాడితే ఆయనకున్న విజ్ఞానము 
ఆంధ్రదేశములో ముస్పాతికమందికి లేదు! అప్పటి కింకా ఈయన విజ్ఞానార్హనములొనే 
ఉన్నాడు. (క్రమముగా విజ్ఞానవంతుడైనాడు. నూతన భాషా సారస్వత మార్గాల్ని 





3 Twenty ౧౫౦౩7625 ago, he was lean. bony and a littlestiff in his figure 
and movements. His behaviour used to be 1162 masculine' as we used to call 
it. Although he was always of a deeply affectionate temperament, in those 
days he never liked any expression of sentiment and 02116616 'sentimentality 
He used to politely move away if anybody touched him affectionately on the 
shoulder In his manners also there used to be much of the formality of an 
Englishman. For instance, he would never talk to an 'unintroduced' person in 
company When a stranger plied him with kindly questions, he replied curtly 
and referred to it afterwards as a '‘question-paper' with great disgust 

- Tnveni March 1938 


ద్వితీయభాగము 259 


గమనించాడు. ఇవి యితర దేశములో యెటువంటి మార్పును ఎట్లా పొందినయ్యో 
గమనించాడు. ఇవి యితర దేశములో యెటువంటి మార్పును ఎట్లా పొందినయ్యో 
తెలుసుకున్నాడు. కాలగతి పరీక్షించినాడు. భాషా సారస్వతాలు తప్పుక నూతన 
విజ్ఞానానికి లోబడవలెనని నిశ్చయించుకున్నాడు. 


కాని ఈయన యిక్కడ నిర్దారణ చేసుకున్న పద్దతి చాలా ముఖ్యమైనది. 
రాయప్రోలువారి భావానికీ, అప్పారావుగారి భాషకూ, మధ్య ఒకవంతెన యేర్సరిస్తేనే 
కాని, అభివృద్ది భవన నిర్మాణము కాదని గట్టిగా మనస్సులో నిశ్చయించినాడు. 
పండితులకు సమాధానము చెబుతూ ఉండవలె! మళ్ళీ వాళ్ళచేత ఒప్పిస్తూ 
ఉండవలె! అప్పారా యోపజ్ఞ్జకమైనవాటికీ అవకాశము కలగ జేస్తుండవలె! 
ఆద్యారాకూడా వాజ్మయాభివృద్దికి దోహద మియ్యాలె! ఈ అన్ని భావాలకూ 
సమ్మేళనము కలగజేసేవాడు “రసవాది”, కేవల భాషావాది కాదు. కాబట్టి రస 
మెక్కడ మార్పును అభిలషంచినా, ఈయన (వ్రాసేదిమా(త్రము (గ్రాంధిక భాషేఃః 
మిక్కిలి సహృదయుడు. అన్నింటికీ సానుభూతేగాని, ఖండన లేదు. ఎప్పుడూ 
సమాధాన పద్దతి. ఈయనతో మాట్లాడి అందరు తృప్తిపడి వెళ్ళేవాళ్లు. ఎటువంటినాడి 
కెట్లా స మాధానమియ్యాలో అట్టాయిచ్చేవాడు. సంస్కృతములో ఉన్నై 
సాహిత్యసిద్దాంతాలకు సంబంధించిన లక్షణ (గ్రంధాలూ, యింకా ఆంగ్రముల్‌ ఉన్న 


పాయటిక్సుమోద ఉను పుసకాలేకాకుండా, (ఫెంచి జర్నను భాషలు చదువుకుని * 
స బ్ర అ న్డ్‌ శ్ర 





* ఈయనలో ఒక వింత ప్రకృతి ఉంది. ఈయన వ్యావహారిక భాషావాది. వ్రాసేది అంతా 
గ్రాంధికం. అందులోనూ కనిత్వం నిర్దుష్టం. వీరిని వ్యావహారిక భాషానాదులలోని గ్రాంధికాభిమాని 
అని అంటారు కడంవాళ్ళూ. ఈయన యెంత న్యావహారిక భాషాధిమానియైనా సభలో 
“ఇప్పటికైనా ఆకస్మికముగా నిద్రలోనుండి లేపి విద్యాంసుల యెదుట ఉసస్యసింప వలసినచని 
కోరితే శకటరేఫలు, అర్జానుస్వారాలు స్పష్టముగా వినబడేలాగ ఉపన్యసింసగలను” అని అన్నారు 
అట్టివారే శాస్త్రిగారు, వారి వ్యవహారిక భాషాపాదమును. 

- కోటమర్తి చినరఘుపతి, ఢంకా, 1945 ఫిబ్రవరి 

© Heis a great lingust. Hehas aperfect knowledge of Sanskrit, Telugu 

and English. He is well versed in the Bengalee and Hindi languages and has 
translated famous books from them into Telugu. He knows, in various 
degrees, Pali, Prakrit, Marathi, Persian. Urdu, German, and maybe other 
languages. — NORI 


260 నవ్యాంధ్ర సాహిత్య వ్‌డ్రు 


వాటిలో వ్రాసిన లలిత కళావిజ్ఞానము చదివి హృదయాన్ని ప్రపంచమంతా విశ్వా 
చేసుకున్నమనిషి. 

ఈయన సహాయనిరాకరణములో రెండవమారు అరెస్టు అయిన్నా 
అరెస్టు చేసిన ఇన స్పెక్టరుగారు ఈయనగది సోదాజే జేసినప్పుడు ఆయనకు కనపడ్డవ్ని 
పుస్తకాలే! అవికూడా ఆయన యెన్నడూ పేర్లు విననివీ కననివిని! హ్‌ 
ఆశ్చర్యపడిపోయినాడు. “ఇదేమిటీ! ఈయన సహాయ నిరాకరణమంటాప? 
ఈయన దగ్గిర లలితకళా (గ్రంధాలు తప్ప యేమో లేవే? అయినా నాపనిని న్వు 
నిర్వర్తించవలెగా!” అన్నాడు దగ్గ రున్న వారితో. దీనినిబట్టి ఈయన ఎన్ని గ్రంథా 
చదివినాడో గదా అని మనకున్నూ ఆశ్చర్యము కలుగక తప్పదు. 

నవ్యసాహిత్యానుసారుల్లో యేదైనా (ప్రశ్ళవస్తే దాన్ని గూర్చి చర్గతే 
ప్రత్యుత్తరము సోపపత్తికముగా బ్రాయగలవారు చాలా తక్కువగాఉన్నారు. పద్యాల్లో 
వచనాల్లోనో, వచన పద్యాల్లోనో “బూతు” నిర్విశేషముగా, నర్మగర్భమున, 
ఊహకందనట్టుగా, తిడుతూ (వ్రాయసమర్జ్హులు చాలా మంది ఉన్నారు. ఇటువంటివాు 
పోట్లాటను తెచ్చిపెట్టగలరు. కాని సమర్షించలేరు. వెనకటి తరములో అనుకునే 
వారు- “వెంకటశా(స్తిగారు పోట్లాటలు తెస్తే తిరుపతిశాస్తిగారు నాటిని సెక 
ఆయన పనైపాయ్యేద”ని. కాని వెంకటశా(స్తిగారు దీనిని ఒప్పుకోరు. దాని సశా 
సత్యాలతో మనకు పనిలేదు. డికొంటే ప్రత్యుత్తరాలను సహేతుకముగా చెప్పడము 
ప్రతీ వ్రాయసగాడికీ సాధ్యమా! ఎప్పటికీ కాదు! దానికి పాండిత్యమూ, తర్కశ 
ఉండవలే. పంచాగ్నుల ఆదినారాయణశా (స్త్రి, తల్గావజ్ఞల శివశంకరశా 
విశ్వనాథ సత్యనారాయణ, నోరి నరసింహశాగస్తి మొదలైన కొందరు యీపని కు 
యుక్తులూ, తగిన వారూను. ఏరీ ఉద్యమానికి ఉపద్రష్టలు. శివశంకరశాగస్తి గారు 
కార్యవాది. ఈయన నె నామాన్యంగా పోట్లాట తెచ్చుకోడు. సాధ్యమైనంతవరకు 
తగువు చంపడము యీయన పద్దతి. మన పని మన కయితే చాలు. ఈ సమాధాన 
పద్దతిత యే పని చేస్తా నన్నవాడికి ఆ పనికి ప్రోత్సాహమిచ్చినాడు. ఇంతమందిని 
సాహితీసమితి సభ్యులను వ్యావహారికం రాయమని ప్రోత్సహించినాడు, వడ్డః 
వాళ్ళకు సమాధానం చెప్పినాడు; కాని తా నెక్కువగా సాధ్యమైనంతవరకు (గ్రాంధికమే 


గ్‌ న | స 


Sg = వచ్చినాడు. ఏదో చిన్న వ వాళ్ళని క్‌ కొందరి విషయంలో, వాళ్ళ బులపాటం 
ఖ్‌ నునన ఎయ్యమన కొందరి విషయములోనూ, భాషనీ యిష్టము, భావము మూత్రము 
వ్యముగా ఉంటే చాలునని కొందరి విషయములో, రెండిటియందు నన్యత 
మ లవాళ్ళను వి అపుతడుతూ యీ ప్రకారంగా అందరిని కూడదీసుకుని కార్యనాధ ధనం 
చెయ్యడమే యీయన సభాపతిత్యానికి పరిణామం. 
యావత్సమితీ ఈ కేం(ద్రముచుట్టూ పరి భ్రమిస్తున్న దీనాటికీ. ఖగోళానికి 
వార్యుదెట్టివాడో సమితికి శివశంకరశా(స్తిగారట్టివారు. 
శివశంకరశా(స్తిగారు కూడా ప్రాచీనానికీ, నవీనానికీ, లంకె అని చెప్పవచ్చు. 
ప్రాచి నాన్ని తెంచుకుందా. లును కూడకట్టు కుంటూ, నవినాన్ని (ప్రోత్సహించి 
ఇథధయులకూ సమ్మేళన నమైనాడు. నిజమైన నె సారస్వత సేవకుడు! ఇప్పటికి 
హిత్యములో ఆయన స్టానాన్నెవ్వరూ ఆ(కమించలేరు. ప్రవక్షృ స్తానానికి 
లయన్నే వ యెన్నుకుంటాడు. 
శివశంకర శాస్తి, చింతా భీమశంకరం, చింతా దీక్షితులు, నోరి నరసింహ 
, కొడవటిగంటి వెంకట సుబ్బయ్య, (త్రిపురారిభొట్ల విరరాఘవ స్వామి, పెద్దిభొట్ల 
వార్ల శర్మ, వర్డు బాబూరావు, కొమ్మూరి హనుమంత రావు, కోపల్లె శివకామేశ్వర 
వాను ల మాణిక్యం నరసింహారావు, పెద్దిభొట్ల రామచం(ద్ర రావు, చామర్తి 
ఖర రావు, కొత్తపల్లి సుబ్బన్నా చార్యులు, సాహితి సమితిలో ప్రధమ సభ్యులు. 


2) 
. 1919 లో సాహితీ సమితి నె స్థాపన జరిగింది. 


గ్ర. 


{2 
£9 


Um: 
(2 
pl 


1920లో 'సాహితీ' పత్రిక వచ్చినది. అనంతరము వేదుల సత్యనారాయణ 
కొస్తీ దేవులపల్లి కృష్ణ శాస్తి ఆయన అక్కగారు శ్రీమతి వింజమూరి వెంకటరత్నమ్మ 
(అనసూయా పత్రికా సంవాదకురాలు,) కొప్పర్తి నారాయణ. మూర్తి, నూతక్కి 
రామశేషయ య్య,కొమాండూరు కృష్ణమాచార్యులు, మొక్కవాటి నరసింహ శాస్త్రి విశ్వనాధ 
ఎత్యనారా రాయణ, కొడాలి ఆంజనేయలు, నండూరి వెంకట సుబ్బారావు, నాయని 
సే రావు, వింజమూరి పార్ధసారధి, శ్రీనివాస శిరోమణి, సమతిలో చేరినారు. 


వ సద ఇ 


న మమూర్తి పంతులు గారు తర్వాత గొరవ సభ్యులుగా చెరడము 


ళ్‌ 


262 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రం 


విశేషముగా భానించవల. ఆతర్యాత ఎంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి, అడి 


బాబరాహాు: రాయు ళకుసుక్నా లావు కురుగంటి సీతారామ భట్టా చార్యులు 


'నాహిలి' శివశంకర శా(స్రెగారి సంవాదకత్వము కింద వెలువడుతూ 
న. మ. నవ్య సాహిత్య ప్రచారానికి బాగా స. గిడుగువారి 
వ్యావహారిక భాషోద్యమానికి సాహితీ సమితి, తత్సక్షాన వెలువడే 'సాహితీ' సంచికా 
దోహడము చేసినవి. (గ్రాంధికవాదులైన యీ సమితి సభ్యులలో క్రమముగా 
వ్యావహారిక భాషపై ఆదరము కల్గదము ప్రారంభించినది. నిజానికి చూస్తే సాహితీ 
సంచికలలో చాలా భాగము వ్యావహారిక భాషారచనలు కన్బస్తై. 

ఈవిధమైన సాహిత్య సాధన చేసేవాళ్ళు ఒకవిధమైన నిర్భయత్వము 
కలగజేసి యీరకమైన సారస్వతానికి స్టాయిత్వ మిచ్చినై. సమితి పత్రికకు 
వాసెవాళ్ళంతా జడిసి (వ్రాసేవాళ్లు. ఇప్పుడా జడుపు నదలిపోయినది. “పైనించివచ్చే 
దెబ్బలను కాచుకోడానికి శా(స్తిగారున్నారు” అనే ఒక నిర్భయత్వము కలిగిపోయినది! 
ఇది యీశాస్తి గారూ, యీప(త్రికాకూడా ఏళ్ళకిచ్చిన ప్రధమదోహదం! ఈపత్రికా, 
వ్రాసినవాళ్ళూ, వాళ్ళు చెసిన పనికూడా రాబోయే వింశతి వర్షాలకు సంబధించినవి 
కాబట్టియిక్కడ ఆసంగతులను స్పృశించ నక్కరలెదు. 

మొదట యీ సమితి సభ్యులు యెంతమా(త్రము పూచిలేని వ్యక్తులవలె 
కనపడెవాళ్ళు! (ప్రతివాళ్ళకూ హాస్యస్థానమైనారు. పెద్ద లనుకునేవాళ్ళు. వీళ్ళను 
లక్ష్యము చెయ్యలేదు. కొన్నాళ్ళుండి వెనక్కు తిరిగి చూచేటప్పటికి యీ సారస్వత 
మప్పుడే స్టి స్టిరమైపోయి కొంత జనాదరణాన్ని పొంది, యీ సాధకులు బాగా నిర్భయముగా 
(వ్రాస్తూ, కొందరిచేత గౌరవింపబడుతూ వచ్చినారు. అప్పుడు కొందరు చాలా 
దుఃఖించినారు. మరికొందరు కాలస్టితిని తెలిసి కొక వనక టు గతవార 
భాషాసంస్కారవాదాన్ని డీకొన్నట్టు డీకొన్నారు. కాని యీదఫా వాళ్ళ ప్రయత్నాలన్నీ 
నిష్పలాలైనై. నవ్యసాహిత్యము స్థిరమైపోయినది. 


ఇళత్రయబాగము 263 


సాహితిసత్రిక చోహద మిచ్చిన మ వీధుల్లో wee 

చిన్నకధ, పెద్ద నవల, ఏకాంకిక అనే నూతన (ప్రక్రియలు. ఈ (క్రొత్త ప్రక్రియలకూ, 
6౬ త్‌ కా 

రీతులకూ వ. వేసినారు అనవచ్చు. అనేక యువ కవులను 


నవ్వకవి లేడంటే అ ప, ఈ (క్రింది కయ గమనించండి: 


“సాహిత్వ ప్రపంచములో క్రొత్తరీతులకు దోవ చూపించింది, క్రొత్తరుచులు ఎరిగించింది, 
కవితా కన్యను మనోహరముగా, చూడ నుచ్చటగా అలంకరించింది. ఆమెరు క్రొత్తసోకడలు, 
నేర్పింది, నవకవు లందరిలోకి తొలిదొల్త శ్రీశివశంకరశాస్రిగారే ఆయన చూపని సులభోపాయమ 
ఆకు కాన్యరచనా ఏధానానికి అవుననకనోయినా అనుకరించన ఆధునకులూ లేరు” 

- రామకృష్ణశాస్తి 


ఈ విధముగా శినశంకరశా'స్తిగారి సభాపతిత్వము (క్రింద సాహితి సమితి 
నవ్యసాహి త్యములో ను నూతన ప్రక్రియలను సాధనచేస్తూ వచ్చినది 
ఆ నూతన ప్రక్రియలను గూర్చి ప్రత్యేకముగా గమనించుడాము. 





4 If modern Telugu writers can pride themselves on their very good 
sense స form in all fields of literature, - Drama, Poetry, or Story - the credit 
should largely go to Sastry. 


It can be said without fear of exaggeration that there 15 no modern writer 
in the Telugu land who has not been influenced by Sastry to some extent It 
was he that was manly responsible for the establishment of the 'Navya- 
Sahitya-Parishat' Triveni March, 1938 


5 


నవ్యనాహిత్యప్ర క్రియలు 


ఖండ కావ్యము 


సాహిత్య వీధులు 


డ్రా 


nts 
అాట్రై నా 
బి 


నవ్యాం 


3 క న్‌ a 2? bh «a ed న న అశ గీ x3 3 FE a 
క... 
తి n ¥3 
hme 399 ఇర న డో Ah 
| క Tr Bg 2 
hy 20 కై ల భి 250 ya Ke గ 
bh? 2 et FE: గ్గ 
(| య. | గ... 3 సె f 
CR NE సై రూ వ్ర ౨2 5 
భి +) EE sah «on (0 ) 10) Ay 3 లె 3 
CERI శల టై Seo 2. స్‌ 
వ. గై Pre 2 HOM Sow 5 Mh pols 
oJ tp లస 0౮ fy} ళు గ్‌ నలో ప గి ర్‌ ల లీ ya 
Sr స Wg hg] ౪ 
‘a ల్‌ ‘27 st r గార D ఫై (€ 
5 0 జ f° 62 Pp Ye [| 
Su Amar 2242 వ్ర తీ ల్లి 8 
చ్‌ స 2 న 9 0. లి @ గ్గే 12 ॥ 
వి ఎ YG లి కు స్త వలి లమ BD, 19 
A hh 9 1 (a hh గ్‌ గ గ్‌ «2 At 31 3 0 bh ఏర! స 
ర చ ల gH mn Pea గ్ర త 
b HH: చరా gg? sg pe . 
లం A EMR త 2 43 0G n|f 
3 గ fg mW Re # ww ® m me oo Bly & 
గం ఛ్‌ U3 . థి hn (ఏ ౧ Ya, 6 శ Y, A ్క, x3 x x) 
సఖి [3 ర 3 #2 / ¢ వలో [స ళ్‌ YA స్‌ స Oo > | 
శ సర ఫి em య 9g 2 8, ప yg లో అఆ P| అ 
౧ గ న ge 7 
న స or త tb 9 dD ob 
a _ ” 5; | on (0) న్న గో fa fr lf 
sl సగ] య (0) {3 సడ ల్‌ (0 1) a) ha /] | 1 లబ్యం wi | 
GO ph Im" gree aM 
x) || [1 ల్లో X 3 (1 7] nt} సీ 3 సశ Ui 3 x} Y2 [) | ణీ (౧) f 1 “), 
9 « sa! 3 ot) శ 9p yh TWD sy 
wa uy ay టబ 0M] 2 fp he fy Fe) J ర క ళ్‌ i} ఫ్‌ |] ౫ 
స శ స స Ye Ber ln ve gy ఈ } గ 42 
hai ay bf pp సే క స | సక్‌ qr 
ఫి యంత yl oe న 9 nla b' 
ls way ew లా ( 42 ET ౧4 క 
న మ Woo py 
న 1 |. ల 


ద్వితీయభాగము 265 


దీనిలో కూడా కొంత్‌ నిజ ముండ వచ్చును. ఒక్కటి మాత్రము గట్టిగా చెప్పవచ్చును. 
భాషాంతరీకరణాలలో ఉన్న ఇట్టి వర్లనాస్టలాలలో ఉన్న భాగాలు తీసివేసినా గ్రంథము 
యొక్క నడకకుగాని, కధకుగాని క్షతిలేదు. ఈ విషయము పై ఊహకు బలమిస్తున్నది. 


శాలివాహన సప్తశతి ఆంధ్రుల నామ్ము. కర్త ఆంధ్రుడైన శాతవాహన 
చ(క్రవర్తి హాలశాతవాహనుడు. శాలివాహనా పరనాముడు.* 'తద్రచితమైన సప్తశతి 
సమస్తకావ్య వాజ్మయానికి మూలభూతమని పరిశోధకులచేత తలచబడు తున్నది. 
ఆ (గ్రంథము కాళిదాస కావ్యాలకు పూర్వము క్రీ.శ. ప్రధమ శతాబ్దములో సంపాదింప 
బడినది.*ః దానిలో అనేక కవుల కృతు లున్నవి. హాలుడు వాని నన్నిటిని సేకరించి 
స్వయముగా కొన్ని రచియించి పరిష్కరించినాడు. దానిలో (ప్రతిశ్టోకమూ ఒక 
కావ్యము. ఒకళశ్లోకానికీ అనుస్యూతార్లములేదు. ప్రతిశ్లోకమూ రసగీతమే! ఇట్టి 
కావ్యాన్ని సంస్కృత లాక్షణికులు “ముక్తకం” అనినారు. ఒక్కొక్క ఖండకావ్యము. 
దీనిలో దాదాపు అన్నిశ్లోకాలలో శృంగారమే ముఖ్య రసముగా ఉన్నది. అది ఒక 
విప్రతిపత్తికి కారణము కాదు. కాబట్ట ఇట్టి అసంఖ్యాకఖండకావ్యసంపుటి కల మన 
ప్రాచ్యసాహిత్యములో ఖండకావ్యము లేదనీ అది కేవల పాశ్చాత్య సాహిత్యానుకరణమనీ 
చెప్పటము సాహసమని తలుస్తాను, కాని అట్టి గ్రంథాలు ఎక్కువగా లేవు అంటే 
కొంత సత్యము ఉండవచ్చును. పాశ్చాత్య సాహిత్య పరనము త।ద్రచనానికి దోహద 
మియ్యవచ్చును. 1 ఇచ్చినది. శృంగారమే గాక ఇతర రసాలను కూడా గ్రహించినారు 
రచయితలు, ఇతర సాహిత్య పఠనము మన సాహిత్యములో ఉన్న సారస్వత 


ఈ ఆయన పేర “శాలిగుం :మను” స్తలం మన ఆంధ్రదేశమునందున్నది. సప్తశతిలో 
అనేక తెనుగు మాటలు కలవు. తె గు దేశపు మర్యాదలు, పంటలు, ఆచారవ్యవహారములును 
కలవు. 

3 It (Saptasati) stands at the root of all Romantic Literature in India and 
may be of the rest of the world as well." 

Some contributions of South India వాగు Tyyangar 

+ “కధలకేం, ఖండకావ్యాలకేం, పాశ్చాత్యుల వరవడి”. విశ్వనాధ (జయంతిలో) 

చూ:,1939 డిసెంబరు భారతిలో ఇంద్రగంటి వ్యాసము. 

మొదటి మోజుకు భ్రమపడి మనయువకులు “ఇది ఎక్కడిదా” అని తెలియక అలా 
అన్నారని నా ఊహ. 


266 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విధులను విసృతము చెయ్యటము సమంజసమే! ఖండకావ్యము మహా కావ్యము 
యొక్క, కధానిక కథయొక్క, ఏకాంకిక నాటకముయొక్క సూక్ష్మ రూపాలు.* ఈ 
స్థూల సూక్ష్మ రూపాలు అన్యోన్వాశయాలు, సూక్ష్మమైనవి కొంతకాలానికి తర్వాత 
స్థూలరూపము తాల్చవచ్చును. వెనుక స్టూలములో భాగమైనది ఇప్పుడు సూక్ష్మముగా 
కనపడవచ్చును. 

మనకు కూడా యీ ఖండకావ్యమనే పదము నూతనము కాదు. పూర్వ 
లాక్షణికులు ఈ పదాన్ని ఉపయోగించినారు.1 ఇప్పుడు నవీనులు ఖండకావ్యానికి 
ఏయే లక్షణాలని చెప్పుతున్నారో ఆయా లక్షణాలున్న మేఘసందేశ కావ్యాన్ని 
ఖండకావ్యమని నిర్వచించినారు. ముందు నేను చెప్పబోయే ఖండకావ్య లక్షణాలన్నీ 
కూడా మెఘసందేశానికి తప్పక వర్తిస్తాయని కనపడుతూ ఉన్నది. కాబట్టి నవినులు 
చెప్పేవాదము సంపూర్ణముగా సత్యము కాదని గట్టగా చెప్పవచ్చును. 

మన చాటుపద్యాలు (ప్రాస్తావిక పద్యాలు మొదలైనవి పరీక్షిస్తే ఖండకావ్యా 
లేలకావు? ఎపద్యాని కాపద్యము గీతము. (ప్రతిదీ ఒక కావ్యము, ఇదికూడా నావాదానికి 
బలాన్ని ఇస్తున్నది. నవ్యసాహిత్యములో వీనికి రెంటికీ (ప్రశస్తివచ్చి. సాధకులు 
సాశ్చాత్య వాసనచేత వ్రాస్తున్నారు అన్నంత మాత్రముచేత ఇవి అంటని ఎక్కడనుంచో 
తేబడి వాడబడినవనీ అనుకోటము న్యాయము కాదు. ఈ అవస్థను నవినుల 
కధానికకు కూడా పట్టించినారు. దాని సంగతి వచ్చినప్పుడు ఆ విషయము మనవి 
చేస్తాను. ఖండకావ్యానికి లక్షణాలు కొన్ని క్రింద ఇస్తున్నాను. 

మన పెద్దలందరూ కొన్ని వృత్తాలుగల కొన్ని శ్ల నోకాలు, అటువంటి కొ కొన్ని 
శ్‌కాలుగల కొన్నిసర్గలూ, ఒకపూర్ణమైన కధ, అనుగుణమైన అహ్టాదశవర్లనలూ, 
అలంకారయుక్తమైన యి తరవర్లనలూ గలదే కావ్యమనే ఒక అపోహలో ఉండటముచేత 
నే నుల్లేఖించవలసి అ ఇట్లా అనుకోక యిప్పుడు వ్రాయబడేవాటినికూడా 
“రమణియార్హ సహితా” లౌటచేత కావ్యాల (క్రింద చేరిస్తే నాకు చాలా సంతోషము! 
కాని ఒక్క విషయమున్నది. వెనకటి కావ్యాలనుకునే రఘువంశ, కుమార 

ఈ పి. వేం. హనుమంతరావు రేడియో ఉపన్యాసము, హైదరాబాదు సమాచారము 
+ ఖండకావ్యానికి ముక్తకానికీ భేద మున్నది 


ద్వితీయభాగము 267 


సంభవాదులకూ, యిప్పుడు వ్రాయబడేవాటికీ కొన్ని విషయాలలో భేదము చెప్పి విటి 
పార్హక్యము చూపదలచినాను: 


1. పరిమితి 


వెనకకావ్యాలు ధఘువంశాధులు సంస్కృతములోనూ, మనుచరిత్రాదులు 
తెనుగులోనూ, కొన్ని వందల పద్యాలతో నిండి ఉండేవి. కొన్ని ఆశ్యాసాలక్రింద 
విభజింపబడి ఉండేవి. ఖండకావ్యాలనే పేరువల్లనే వీటిపరిమితి వాటికంటె తక్కువనీ 
అన్ని పద్యాలుండవనీ తెలుస్తున్నది. ఎంత? అనే ప్రశ్నకు ఇంత అని ప్రత్యుత్తరము 
ఇయ్యడము కష్టము! కాని ఒక్కటి చెప్పవచ్చు. సంస్కృతాంధ్రాలలో కావ్యాలనే 
శబ్దముతో ఏవి వ్యవహరింపబడుతున్నవో వాటి అన్నిటి కంటెను చిన్నవి అని 
మా(త్రము చెప్పవచ్చు. ఒక్కొకప్పుడొకపద్యమే ఉండవచ్చు. లేక కొన్ని పదులు 
ఉండవచ్చు. కాబట్టి వెనకటి వాటికంటె పరిమితి తక్కువ. 


2. వస్తువు 

సామాన్యముగా కావ్యములో కథకుమొదలు, మధ్య, చివర, ఉంటవి. కాని 
వీటిలో ఒక అనుస్యూతమైన ఇతివృత్తముంటుందని చెప్పడానికి వీలులేదు, ఒక్కొక్క 
ప్పుడు ఒకటే సన్నివేశ ముండవచ్చు. మరొకప్పుడు కతిపయ సన్నివేశా లుండవచ్చు. 
అంతేకాని మొదటినించి కధా పర్యవసానము దాకా కధ జరుగదు. అంటే నవలలో 
వలె వచ్చిన ముఖ్యపాత్ర లన్నిటికీ పరిణామము ఉండడమనేదిక్కడ ఉండదు. 
అసలొకప్తుడు పాత్ర మ! ఒకముండ్లకంప! ఒకపుల్లాకు! ఒకమెరుపుతీగ! 
ఒ కయెండిన చెట్టు! ఇద్దరు ( ( =ఛాస్సదుల కలయిక! ప్రణయానికి అభ్యంతరము! 
ఒక “లొటిపిట్టచావు”!! ఈ విధముగా కధ ఉండనవసరము లేదు! ఉంటే అది 
పరిణతి పొందనవసరములేదు! కవికి హృదయాన్ని కరగించి కవితగా పరిణమింపజేసిన 
యెసన్నివేశమైనా ఉండవచ్చు.* చూసినారా ఎంత జేదమో? తృణ కంకణాదులైన 


*ః “ఒక చిన్న ఖండకావ్యము ఎట్టి పూర్ణానుభవాన్ని క్ష కణికంలో రా జేసి మన 


యెొట్టదుట విస్పష్టమైన రేఖలతో భావ ప్రతిమను సృష్టించగలదో టట 
(మల్లవరపు 1939 ఏప్రిల్‌ భారతి) 


“రమ్యాణి విక్ష్య మధురాణి నిశమ్య శబ్దాన్‌ 
పర్యుతో కో భవతి యత్సుఖిసాపి జంతు: బ్ర జననావాంతర సౌహృదాని'' (కాళిదాసు) 


268 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రాయప్రోలు కావ్యాలలో కొన్నింటిలో కధ ఉండి ఇది యేకదేశముగా ఉంటుంది. 
మళ్లి జడకుచ్చులు, మొదలైన వాటిలో అదీ లేదు. తొలకరి మొదలైన వాట్లో 
కవియొక్క ఊహామాత్ర గోచరాలైన సన్నివేశాలు! ఈ (ప్రకారముగా ఉంటుంది. 
ఖండకావ్యము. ఇది ఒక గొప్ప భేదము. 


3. భావ ప్రాధాన్యము 


కధావస్తువు కవిహృదయానికి బైట ఉండకుండా కవి హృదయములో 
నుంచే ఉద్భవిస్తుంది. భావ వస్తు రచనల్లో భావానికి యిందులో ప్రాధాన్యము 
ఉంటుంది. భావమనగా వెనక నేను మనవి చేసినట్టు “అర్ధం” కాదు, ఒక సన్నివేశము 
చూసినప్పుడు కవికి కలిగే చిత్తవృత్తి వికారము, “భావ” మనవచ్చు కొంతవరకు.* 
ఈసన్నివేశము కవి చూడనే అవసరమేలేదు. తలపవచ్చు, వినవచ్చు. ఒక వార్తవిన్నా 
డనండి! వెంటనే కవియైన వాడికి మనస్సులో ఒక విధమైన మార్పు కలుగుతుంది. 
ఇక్కడ మనస్సు, బుద్ది, చిత్తము అనే పదాలకు ప్రత్యేకత నేను పాటించటము లేదు. 
వాటిని మూటిని దాదాపు సమానార్ధకాలుగా ఉపయోగిస్తున్నాను. ఒక గానము 
విన్నప్పుడుగాని, ఒక పదార్థము తిన్నప్త్పుడుగాని, ఒకవ్యక్తిని కలసినప్పుడుగాని, ఒక 
దృశ్యము కంటపడ్డప్పుడుకాని, చిత్తములో ఒకవిధమైన వికారము కలుగుతుంది. 
అది వాగ్రూపము గొనేటప్పటికి యీ ఖండకావ్యముగా పరిణమిస్తున్నది. ఇందులో 
ఉన్న రహస్యమిది. 


4. కని న్యానుభవము 


వెనకటి కావ్యాలలో కవి పరోక్షుడుగాని ప్రత్యక్షుడు కాడు. వాట్లో కధకు 
భాధాన్యముకాబట్టి ఆయా సన్నివేశాలలో కవిచెప్పె భావాలూ అనుభవాలూ కధలోని 
నాయికా నాయకులవేగాని కవివి గావు. ఇక్కడనో కధ ఉపసర్గము. కాబట్టి చేప్పే 
భావాలూ చిత్తజన్యవృత్తులూ పాత్రల కాపాదింప చేసినప్పటికీ అవి కవియొక్క 
స్యానుభవాలే! ఎక్కడైనా యిక అర్జాంతరన్యాసాలంకారాలుంటే వాటిని కవి 





వ దీన్నే "mood" అని కొందరంటారు 


ద్వితీయభాగము 269 


అనుభవాల క్రింద తీసుకోవాలె పాతకావ్యాలలో. కాని యీ అర్జాంతరన్యాసాలన్నీ 
దాదాపు లోకోక్తులో, లేక సర్వజనవిదితాలో నిత్యసత్యాలో, అయి ఉంటాయి. అవి 
కవిస్వానుభవాలని యెట్లా అంటాము! వెనటి వాళ్ళ “బుద్ది జాడ్య జనితోన్మాదుల్‌ 
కదా (శ్రోత్రియుల్‌' అనే మొదలైనవన్నీ యిటువంటివే! కాని యీ కావ్యాలలో అట్టా 
కాదు. కవి సన్నివేశాలను బట్టి తాననువదించే తత్యోపదేశాలు! ఈ క్రింది 
ఉదాహరణము చూడండి :- 


“పరమ ధర్మార్హమైన దాంపత్యభక్తి 

స్తన్యమోహనమైన వాత్సల్యసక్తి 

సాక్షిమాత్ర సుందర మైన సఖ్యరక్తి 

అందు నాదిమమగు (పేమయందె ముక్తి” 

ఇక్కడ కవి భార్యాభర్త , మాతాపుత్ర, స్నిగ్దుల మధ్యజఉండే మూడురకాల 

పైమనుగ్గడించి, వాటి కన్నిటికీ మూలసూ(త్రమైన ప్రేమను గూర్చి చెప్పి వరుసలో 
తారతమ్య చర్చ చేసినాడు. ఇట్టివే కవి స్వానుభవాలనేవి! ఇట్లాగే “ప్రేమ నలయించు 
సృష్టిదైవికము కాదు.” “వియోగ మందమృతమున్‌, విషమున్‌, సమవృత్తులే సుమో” 
మొదలైనవికూడా యిట్టివే! సంస్కృతములో ఇటువంటివి ఎక్కడైనా కాళిదాసులో 
కనపడతాయి. అంతేగాని సామాన్యాలు కావు! ఇటువంటివి మనవాట్సొ కూడా 
లేవా? చాటుపద్యాలు అటువంటివి కావా? అనవచ్చు! కాని చాటుపద్యాలలో 
మెగిలిన “పరిమితి” మొదలైన లక్షణాలున్నా అవి అర్హ(ప్రధానాలూ, హాస్యరస 
ప్రధానాలూ, అంతేగాని తత్వాన్వేషణాది లక్షణాలు వాట్లో లేవు! భావప్రధానాలు 
అనడములొనే వీటికి వాటికి భేదము తెలుస్తుంది. తిరుపతి వెంకటేశ్వరుల 
'నానారాజసందర్భన” ముందనుకోండి. అదికూడా అర్హప్రధానమే! (ప్రాసంగికమే! 
కాని అందులోనూ యెట్టి తత్వాన్వేషణమూ, భావగంభీర్యమూ లేదు! 


ఈ (క్రింది యెంకిపాట అంద రెరిగినదే: 


యెలక జన శ్రములోన ఎవరమోనంటి 
సిగ్గొచ్చి నవ్వింది సిలక నాయెంకి! 


270 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ముందు మనకే జన్మముందోలె యంటి 
తెల్ల తెల్లపోయింది పిల్ల నాయెంకి! 
యెన్నాళ్ళు మనకోలె యీ సుకము లంటి 
కంట తడి బెట్టింది జంట నాయెంకి! 


ఇది తత్వకథనానికీ, భావ(ప్రాధాన్యానికీ, పరాకోటి అనడములో తప్పేమి 
లేదు! “సిగ్గు తెల్లబోవుట, కంటతడి” వీటిలో కవితత్వము యిమిడి ఉన్నది! 


5. ప్రకృతి చిత్రాలు 

ఈ నవ్యకవిత్వములో ఉండే ప్రకృతి వర్షనలకూ, వెనకటి వాటిలో ఉన్నవాటికీ 
వెనక భేదము చెప్పినాను. ఈ ప్రకృతి చిత్రాలు స్వాభావికముగా రమణీయముగా 
ఉండడమే గాకుండా వాటి అంతరార్థమూ, దాన్ని విప్పి కవి చెప్పడమూ, కలుగుతుంది 
ఏటిలో. అట్లా చెప్పడము అలంకారము క్రింది కొచ్చే టట్టుండదు. 


6. ప్రణయ కీర్తనము 


మన పూర్వకావ్యాలలో (ప్రేమకూ, రతికీ, ప్రణయానికీ యెట్టి భేదము లేదు, 
“రతి” లొ, అంటే యిటు “సంయోగము” లోనో “విప్రలంభము”' లోనో పర్యవసించే 
(అమ తప్ప మిగిలిన (పేమకంత (ప్రాముఖ్యము లేదు. రసాలలో “శృంగారా" 
నికిచ్చిన ప్రాముఖ్య మితరాలకు లేదు. ఉండవలసినదే. కాని నవ్యుల దృక్పథము 
వరు; పైరెంటిలో ' 'విప్రలంభము” రమణీయము. కొందరికి అంతకంటె “సఖ్యము 
రమణీయతమము. జీవితానికి పరమావధి! అది స్వార్థరహితమైన అమలిన 
శృంగారము. సౌందర్యార్భనమే గాని సౌందర్యానుభవము లేదు, వీళ్ళకు! ఇది చాలా 
గొప్పభదము. విప్రలంభము కంటె యెంత సునిశితమై పోయినదో శృంగారము 
చూచినారా? శృంగారమంటే శి సౌందర్యమే వీరికి! కాని రతిగా పరిణమించే 
చిత్తవికారము కాదు! ఇట్లా కొందరు. చాలామంది స్త్రీకి వెనకటి వాళ్ళవలె గాక చాలా 
గొప్పు స్టాన మిచ్చినారు, శృంగారముగా పరిణమించేదిగాక (స్తీ పురుషుల మధ్య 
(పణయము ఎళ్ళకు ముఖ్యము. 


ద్యితీయభాగము 271 


7. గూఢత 

దిని సంగతి తర్వాత విపులముగా చెబుతాను. (ప్రస్తుతము దీన్ని 
“అన్యాపదెశము”గా ఎంచుదాము. అంటే కవి ఒక భావము హృదయములో 
ఉంచుకుని దాన్ని వేరే విధముగా చెప్పడము. 


8. నునస్తత్వము 
N= 

ఇది కూడా దాని లక్షణాలలో ఒకటి అంటారు. ఈ విషయము 
“సర్రియలిజము”లో చెబుతాను. 

ఇంత మాము ఏటి పార్టక్యము మనవి చేసినాను. ఇంకా వివేచన కొద్దీ 
సూక్ష్మభేదా లుండవచ్చు! కాబట్టి ఇట్టి ఖండ కావ్యానికి ప్రాధాన్యమిచ్చినది సాహితీ 
పత్రిక. ఈ మార్గములో సాధకులు అనేక ప్రత్యేక పద్దతుల ననుసరించినారు. 
వాటిలో ముఖ్యమైన వాటిని గూర్చి వచ్చే అధ్యాయములో తెలుసుకుందాము. 


“కధానిక” 
ప్రతిభ పత్రికలో నవ్యసాహిత్య విమర్శకులలో ఒకరైన ఇం(ద్రకంటి 
హనుమచ్చా[స్తిగారు “కథానిక”ను గూర్చి ఒక వ్యాసము వ్రాసినాడు. మొదట వారు 
నామనిర్వచనములో “కధానిక” అని నిర్ణయించినారు. ఇది యితర 
సారస్వతాలలోనుంచి మనము (గ్రహించినది కాదనీ, మన పూర్వ సాహిత్యములోదనీ, 
లక్షణాలు సంపూర్తిగా నిర్వచింపబడ్డాయని, అగ్నిపురాణములో కధావిభాగ మో 
విధముగా ఉందని, చెప్పి యీ క్రింది శ్లోకా న్ననువదించినారు. 
“ఆఖ్యాయికా, కధా, ఖండకధా, పరికధా తధా 
కధానికేతి మన్యంతే, గద్యకావ్యం చ పంచధా” 
గద్యకావ్యము అయిదు విధాలు. (1) ఆఖ్యాయిక (2) కధ (3) ఖండకధ 
(4) పరికధ (5) కధానిక అని. వీటిలో మనకు కావలసినది “కధానిక”. ఈ (క్రింది 
భాగము అనువదిసాను. 


272 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“భయానకం సుఖపరం గర్భే చ కరుణో రసః 
అద్భుతోంతే సుక్స్‌ ప్పార్డా నోదాత్తా సా కథానికా.” 
కధానిక: బాహ్యలక్షణాలు రెండు : (1) కథ సుదూరముగా సాగిపోక 
పొందికగా ఉండవలె. (2) పెద్దసమాసాలు, వర్షనలతోనూ కథా శరీరము బిగిసి 
పోగూడదు. 


అభ్యంతరలక్షణాలు మూడు : (1) పఠితను భయసంభ్రమాశ్చర్యాలలో 
ముంచే విచిత్రసంఘటన లుండవలె. (2) కధాగర్భములో హృదయము కరిగించే 
సన్నివేశము కూర్చవలె. (3) పాఠకులు అనుకొనని కొత్త మళుపులతో కధ తమాషాగా 
ముగిసిపోవలె. ఇది కధానికా లక్షణము. 

మహాకావ్యానికి చెప్పబడిన అష్టాదశవర్లనలలో కొన్ని ఉన్నా ప్రబంధత్యానికి 
క్షతి లేనట్టు, దీనిలో బాహ్యలక్షణములు తప్పకుండా ఉంటూ, అభ్యంతర లక్షణాలలో 
యే ఒకటైనా లోపించవచ్చును. అయితే అద్భుత నిర్వహణము మాత్రము 
విడిచిపెడితే “కధానిక” రక్తికట్టడము చాలా కష్టము. 

ఈ లక్షణములే ఇతర “భారతీయుల చిన్న కధలలోనూ, పాశ్చాత్యుల 
shortstorn1esల "నూ, బహుళముగా కనిపిస్తున్న వి.” “అగ్నిపురాణమునకు పూర్వము 
దండ్యాచార్యులు, ఆఖ్యాయిక, ఆఖ్యానము, కధ అనే విభాగాలే చెప్పినట్టు సాహిత్య 
దర్భణములో విశ్వనాధ కవిరాజు చెప్పి, తానుకూడా వాటినే నిర్వచించి చాలా 
సూక్ష్మముగా ఆభాగము వదిలేశారు. 

పాశ్చాత్య కధకులు “గోర్కీ” “చకోవ్‌” “గాల్స్‌వర్షీ” “వెల్స్‌” మొదలైనవారి 
కథల్స్‌ చాలావరకూ ఈ లక్షణములు కనుపించును.” ఇంద్రకంటి నాపనిని చాలా 
తేలిక చేసినాడు. దిన్ని “కథానిక” అనే పేరుతో వ్యవహరించుదాము. ఈకధానికకు 
సాహితీ పత్రిక చాలాదోహద మిచ్చినది. ఈ కధానికకు వెనక విక్రమార్కచరి(త్రలో, 
హితోపదేశములో పోలిక లగుపిస్తాయనీ, పూర్వము ఉండవచ్చుననీ, అవి కాలగర్భములో 


శః చూ :1. 'ఏకాదశి' 'కదాలహ'రు లకు శివశంకర శాస్త్రిగారు రచించిన పీరికలు. 
2. 'శోభిలో భాస్కరభొాట్ల కృష్ణరావు ఉపన్యాసము. 
3. 1928 ఆగస్టు, 1939 సెప్టెంబరు, 1946 నవంబరు భారతీ సంచికలు. 





ద్వితీయభాగము 273 


లీనమైపోయినవనీ కూడా చెప్పినాడు. మొత్తము మిద ఈ ఖండకావ్యానికి, 
కథానికకూ పట్టుకొమ్మలైనవి సాహితీ సమితి, తత్పత్రికాను. 


పాటలు : పదాలు*ః 

ప్రసంగవశముచేత రెండు విషయాల నిక్కడ ముచ్చటిస్తాను : (1) పాటలు 
(2) పదాలుశ వీటి నిర్వచనము, భేదము, చెప్పటము చాలా కష్టము. పాటలు 
చిన్నవి. పదాలు పెద్దవి అని అంటారు. అంటే పొడుగాటి పాటలు ఉండకూడదని 
కాదు. ఉండవచ్చు. ఉన్నవ కూడాను. సామాన్యముగా పదాలుకూడా చిన్నవిగా 
ఉండవచ్చు. క్షేత్రయ్యపదాలు చూడండి.? మూడు చరణాలు ఉంటైసామాన్యముగా. 
పాటలకు తుదిపాదములో మకుటము ఉంటుంది. పదాల్లో ఉండదంటారు. 
క్షేత్రయ్య వాసుదేవ పదాలలో తప్పక తుదిపాదములో పేరు ఉంటుంది. కాబట్టి ఈ 
అవ్యాప్పి, అతివ్యాప్తె ఎందుకు? రెండూ సమానార్థకాలని చెప్పడము సమంజసముగా 
కనబడుతున్నది. ఇవి కూడా ఒకప్పుడు భావప్రధానముగానూ, రసవంతముగానూ 
ఉంటవి. కొని అవన్నీ జానపదాలు కావడము, వాటిలోకొన్నిటికి కవి ఎవరో మొదలైన 
విషయాలు తెలియక పోవడము, (ప్రొాంతీయాలు కావడము, అంగాంగి భావ 
సంపూర్ణమైన కావ్యత్వము లేకపోవడము, “కళాసౌభాగ్యము” కొరవడడము, 
సహజముగా ఉండడము, ఎరమో కరుణో ముఖ్యరసముగా ఉండడము, కథకెక్కువ 
(ప్రాముఖ్య ముండడము, మొదలైన సంగతులు చూస్తే వాటికీ వెనక మనము చెప్పిన 
ఖండకావ్యాలకూ చాలా భేదమున్నది. వాటిని ఈ కక్ష్యలో చేర్చడానికి వీలులేదు. 


౫% “వీరగీతములు” (ఆంధ్రపత్రిక 29-9-40) 
+ ఇంగ్లీషులో వీటిని “బాలడ్సు” (Ballads) లో చేర్చినారు. మనవాళ్ళు కొందరు “జానపద 
వాజ్మయ” మనీ, మరికొందరు “ప్రజారంజకాంధ్రసారస్వత” మనీ పరిపరి విధాలగా వాడినారు 


+ “పదాలు - క్షేత్రయ్య అని చిత్రభాను సం॥ ఉగాది సంచికలో రాళ్లపల్లివారు చక్కని 
వ్యాసము (వ్రాసినారు. 
'పద కవిత్వము' (సాహిత్య సమాలోచనము షి. వేం హు) 


274 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కాని ఒక్కటిమాత్రము జరిగినది. ఈ ఖండకావ్యాలు తలెత్తిన తర్వాత ఈ విధమైన 
జానపదకావ్యాలకు చాలా ప్రచారము హెచ్చినది.* 

ఆం(ధరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్యగారు ఇంగ్లాండు నుంచి వచ్చిన 
మొదటదినాల్లో రాజమండ్రి (ట్రైనింగు కళాశాలలో ప్రాఫెసరుగా ఉండేవాడు. చరిత్ర 
చెబుతూ ఉండేవాడు. ఆయన గొప్ప దేశభక్తుడూ, భావోన్మాది! గీత గోవిందగీతాలు 
నినాలంటే ఆయన నోటనే వినవలె! ఆయనను గూర్చి తర్వాత మళ్లీ ముచ్చటిద్దాము. 

ఈ ఏరగాధలు వింటూఉంటే చాలా మనస్సుకు ఉత్సాహముగా ఉంటుంది. 
వాటిని నారస్పతదృష్టితో చదవక, సహజధోరణిలో, వాయిద్యముతో, నాట్యముతో, 
పాడుతూఉండగా వింటూ ఉంటే చాలా హృదయోత్సాహకరముగా ఉంటుంది. 
విటికి ఈ కాలములో అనగా నవ్యసాహిత్య సృష్టికాలములో చాలా ప్రాముఖ్యము 
వచ్చినదిశి ఇప్పుడు వటి నన్నిటిని సేకరించి అచ్చువెయ్యవలెనని చాలా (శ్రమ 
పడుతున్నారు పెద్దలు. ఇవి (ప్రాంతీయాలు కావడముచేత చాలా (శ్రమ పడనలె 





- 


3 లక్ష్మీరంజనంగా రిట్టా అన్నారు. 

'ఒక విలక్షణమైన కవిత్వచైతన్యం, శ్రోతలకు యేదో ఒక విధమైన అవ్యాజాను రాగం 
కలిగించే శక్తి నాగరిక కవిత్వంలో దొరకని వక నిర్మలానందం, అకృత్రిమ భావం, వీటితో నిండిన 
జానపదగీతాలను తెనుగువాజ ఇయములో వకశాఖగా అంగీకరించి తీరాలి. అజ్ఞాతఏరుల శౌర్యం 
లోకం మరిచిపోకుండా, తెనుగువారెంత వీరులో లోకం తెలుసుకునేటట్టు చెయ్యాలె. వీర గీతాలు 
'వ్రాసివోయిన అజ్ఞాతకవులకు ఆంధ్రజాతియెంతయు బుణపడి వుంది” ఈ వాక్యాలతో నేను 
యెకిభవిస్తున్నాను. 

+ చలమచర్ల రంగాచార్యులు మంజరీ ద్విపదలో వీరగాథ నుద్బోధించినాడు. రేడియోద్యారా 
వరగాధలని అప్పుడప్పుడనేక వీరులను గూర్చికూడా వింటాము తెలుగులో. 

+ దేవేంద్ర నత్యార్థ్‌గారనే ఆయన వీటిని సేకరించటానికి చాలా శ్రమపడుతున్నాడు. 
టెకుమళ్ళ కామేశ్శరరావుగారు యీాయనకు చాలా సహాయముచేసినాడు. పాతపాటలని 
కామేశ్చరరావుగారు కొన్ని సంపుటాలుకూడా (ప్రచురించినాడు. ఈయనకు ఆం(ధలోకము 
చాలా కృతజ్ఞము. 

నేదునూరి గంగాధరంగారు 4000 పైగా పాటలను పదాలను సేకరించి పాటుపడుతున్నాడు. 

(ప్రయాగ నరసింహశాస్త్రి, మునకపాటి విశ్వనాధశాస్త్రి మొదలైనవాళ్లు బుర్ర కథలను 
రచించి పదసాహితిని పెంపాందిస్తున్నారు. 


( 


I" 


hy 
జ 


ద్వితీయభాగము 275 


వీటిని సేకరించడానికి. ఈ విషయములో కూడ సాహితీ సమితీయులు కృషి 
చేసినారు. చేస్తున్నారు. 


ఏకాంక నాటిక* 

నవ్య సాహిత్యములో వచ్చిన మూడు విశిష్ట ప్రక్రియలలో ఖండకావ్య 
కథానికలను గురించి ముందు మనవిచేసినాను. మూడవది ఏకాంక నాటిక. ఇది 
కూడా సై రెంటివలెనే పరిమితావకాశము కలిగినది. నవ్యులకు దీక్షతో ఒక 
వస్తువుమోద తమ దృష్టిని కేంద్రికరించి, అంగాంగి భావ నిర్వహణము చేసి 
మహాకావ్యాన్ని అందించే శక్తి ఉన్నట్టు తోచదు. ఈనాటి ప్రజలకుకూడా ఘట్టిగా 
రెండు మూడు గంట లొక్కచోట కూచునే ఓపిక లేకుండా పోతున్నది. నూటికో 
కోటికో ఉంటే ఉండవచ్చునేమో కాని ఇది సామాన్యముగా ఉన్నస్థితి. దీనికి 
తగినట్టుగా 'కావ్యానికలు’, కధానికలు, ఏకాంకికలు బయలుదేరినవి. అల్బార్జి 'కప్‌' 
అనే సూత్రాన్ని బట్టి ఇవి సూక్ష్మ రూపాలని తేలిపోయినది. అయినప్పటికీ ఇవి 
స్వయంపూర్ణత కలిగినవేకాని మరొక దానికి అంగాలుకావు. దేనికదే ఒక రసగోళము. 
ఉన్న ఒక విషయాన్ని సంపూర్ణముగా దర్శిస్తాడు; సమగ్రముగా చి(త్రిస్తాడు కవి. 
సూక్ష్మములో మోక్షము పొందించడము నవ్వులు సాధించే పరమసూ(త్రము. 

ఖండకావ్య కథానికలలాగా ఏకాంకికా స్వరూపము మనకు (ప్రాచీనమైనదే! 
ఇప్పుటివాళ్లు దీన్ని కొత్తఅంటుగా భావిస్తున్నారు.ధనంజయుడు తన 'దశరూపకము” 
లో దశవిధ రూపకాలకు లక్షణము చెపుతూ ఏకాంకికను గురించీ చెప్పకపోలేదు. 
అంకమని, భాణమనీ, (ప్రహసనమనీ, వీధి అనీ వ్యాయోగమని కొన్ని రూపక భేదాల్ని 
సూ(త్రించి లక్షీకరెంచినాడు. అంకమంటే ఒకే అంకము కలిగిన రూపకము. ఇది 
నాటకాదులలో భాగమైన అంకము కాక (ప్రత్యేక లక్షణము కలిగినది. అంకమనే 
పేరుతో ఉన్నది. చూడండి : 





ఈ* 1, చూ : “రూపక వికాసము” పిల్లలమజ్దీవారి సాహిత్య సమాలోచనము. 
2. “ప్రతిభ - భారతులలో' డాక్టరు శ్రీపాద కృష్ణమూర్తిగారి వ్యాసము. 
3. “ఏకాంకికలు” శివశంకర శాస్త్రిగారి పీర్రిక్ర 


276 నవ్యాంధ్ర సాహిత్య వీధుల 


“ప్రఖ్యాత కల్పిత వృత్తంబు (వ్రాకృత నరనాయకంబు కరుణ రసముఖ్యంబు 
స్తీ పరిదేవిత బహుళంబు వాగ్యుద్ద, జయాపజయంబు భాణ తుల్యంబు", 
తత్సృష్టేకాంకంబు దీనిలో వస్తువు ప్రఖ్యాతమైనదీ కావచ్చు. లేక పోతే కల్పితమూ 
కావచ్చు. కరుణరసము (ప్రధానమైనదిగా ఉండవలెనట. స్త్రీ విచారము, లోభము, 
వాజ్మాత్రాన్ని విధించవలెనట. భాణమువలె భారతీవృత్తి, కలిగి ఉండవలెనట, 
ఇలాంటిది అంకం” అని వ్యవదేశించినాడు. మన కిపుడున్న “ఏకాంకిక ఇలాంటి 
లక్షణాన్నే కలిగింది కాక పోయినా, ఇందులో కొన్ని విషయాల్ని ఇముడ్చుకున్ని 
ఉన్నవి. 

నాటకము (ప్రకరణములనేవి కొన్ని అంకాలు కలిగి, అంగిరసముకలిగి, 
నాయికా నాయికలుండి నిర్వహింపబడుతవి. అందులో “అంకము యొక్క 
లక్షణాన్నిలా చెప్పినారు :- 

'నానాప్రయోజన రసాశ్రయంబు బిందు వ్యాప్తి పురసృతంబునగు 
ప్రత్యక్షనాయక చరిత మంకము' 

అంగిరస పోషణము సర్వధా ముఖ్యకర్తవ్యము కూడ. దానికి చోటిస్తూ 
అంగరసాన్ని పోషించుకోవలె. అంటే అంగాంగ సంబంధము చెడకుండా, జొచిత్యాన్న 
పాటించవలసిన బాధ్యత ఉన్నది. ఇలాంటి బాధ 'ఏకాంకికా' కారునికి లెదు. 
ఇందులో ఒకే అంకము ఉంటుంది, ఒకే సన్నివేశాన్ని పురస్కరించుకొని, 
అంగరసమంటూ ఉండదు. 

ఇక మిగిలినవి చూదాము. 

“భాణం” ఏకాంకమే. ఇతివృత్తము కల్పితముగాను, ధూర్త చరితముగాను, 
ఏకపాత్ర ప్రయోగముగాను ఉంటుంది. “ఏకాంకిక'లలో కూడా ఇలాంటి వస్తువు 
ఉంటూన్నవి లేక పోలేదు. కాని ఏకపాత్రాభినయమున్నవి కావు. 

ప్రహసనము కూడా భాణతుల్యమే. ఇందులో 'హాసము' ప్రధానము 
కాబట్టి ఆపేరు వచ్చినది. మన ఏకాంకికలలో (ప్రహసనాలు, చాలా ఉన్నం 
వ్యాయోగముకూడా ఏకాంకమే. విఖ్యాత చరిత్రము, హాస్యశృంగాలే తరాలైన రసములకు 
ప్రాధాన్యము, కలిగినది. ఇప్పుడు వస్తున్న ఏకాంకికలలో ఇలాంటివి ఉంటున్నవి. 


దితీయభాగము 277 


అయితే ఏకాంకికా లక్షణము గమనించుదాము. పూర్వము దశవిధ 
రూపకాల్లో కన్పిస్తున్న 'ఏకాంకము” కలిగిన భాణ, ప్రహసన, వ్యాయోగ విధులతో 
సొజాత్యము కలదిగానే కన్పిస్తున్నదీ ఏకాంకిక. కాని సంపూర్ణముగా ఆ లక్షణాల్న 
కలిగి మట్టుకు లేదు. పాశ్చాత్య సాహిత్యాల (ప్రభావము నూతన (ప్రక్రియల మీద 
ఉండనే ఉన్నది. (ప్రాచీన సాహిత్యాన్ని స్వరూపాన్ని మరచిపోతూ, పొశ్చాత్యానికి 
మురిసి పోతూ ఉన్న దినాలు రావడము వల్ల నవ్యప్రక్రియలు అక్కడినుంచి 
దిగుమతి చేసుకుంటున్నామని తలుస్తున్నారు; నిజానికి అంతే జరుగుతున్నది. 
ముందు మురిసిపోయి, వారి ప్రక్రియలనుకుంటూ తెచ్చి నాటుకున్నారు. ఒక్కమాటు 
పెద్దలు వీపుచరిచి వెనక్కుచూచుకోరా అబ్బాయి అనాల్సి వచ్చినది. ఖండకావ్యము 
ముక్తకాదుల్లోను, కథానిక (ప్రాసంగికాదుల్లోను, ఏకాంకిక భాణాదుల్లొను, 
దీజభూతముగ ఉన్నవే కాని సరికొత్తవి కావు. 

కధానికకు ఏకాంకికకుపోలిక ఉన్నది. ఒక్క సంభాషణము మినహాయిస్తే. 
కధానిక లక్షణము ఏకాంకిక లక్షణము ఒకటే. దీన్నే 'I॥ dramatic composition, 
the equivalant of the short story is the one-act play, be it drama or 


comedy or farce.' అని (బాండర్‌మాధ్యూస్‌ అన్నాడు. 

ఏకాంకికా లక్షణాన్ని ఇలాఇలా చెప్పుకోవచ్చు : 

1. ముఖ్యముగా 'ఏకాంకికిలో ఒక్క సన్నివేశమే ఉంటుంది. దానికి 
తగినట్టుగా పరిమిత పాత్ర సంఖ్య - అంటే నాలుగైదు పాత్రల కన్న ఎక్కువ 
ఉండకూడదు. 

2. దీర్ణసంభాషణ లేకుండా కధాగమన వేగానికి అనుకూలించే చిన్న చిన్న 
సంభాషణలు ముచ్చటగా, చిత్రముగా ముక్తసరిగా ఉండేవి రచించవలె. 

3. వస్తువు ప్రఖ్యాతమూ కల్పితమూ కావచ్చు. 

4. (ప్రధానముగా ప్రయోగ గౌరవము కలది ఏకాంకిక. సులభముగా 


ప్రయోగించేందుకు ఏలైయేటట్లే ఉండవలె కాని అన్యధా ఉంటే ముఖ్య ప్రయోజనము 
చెడుతుంది. 


278 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


5. దీనిక్కూడా కావ్యత్వము ఆపాదించడము కర్తవ్యము. సంపూర్త్ల 
రసానుభూతి కల్లించవలె. 
6. దానితో సందేశాన్ని కూడా అందజేయాలి. 


ఇలాంటి లక్షణము కలిగిందీ ఏకాంకిక మన (ప్రాచీన రూపకాలతో కేవలము 
భిన్నంగా కాకుండా ఉన్నటువంటిదీ ఏకాంకిక అని తేలుతుంది కాని తెలుగులో 
పూర్వము న వ నాటికలున్నట్టు తెలియటము లేదు. 

ఈ ఏకాంకికలు వస్తువును బట్టి కొన్ని విభాగాలుగా కన్పిస్తున్నవి : 
సాంఘికము; చరిత్రాత్మకము; మనస్తత్వ చిత్రణము, పౌరాణికము, - అని. 
రచననుబట్ట కూడా విభజింపవచ్చు. పద్యనాటిక; వచననాటిక, గేయనాటిక. 

ఈ విధముగా ఏకాంకిక విశిష్టరూవాన్ని వాంది నవ్యసాహిత్య (ప్రక్రియలలో 


నము, వలొరల నని; 


oq’ 


సాహితీ సమితి సభ్యులలో శివ శంకర శాస్త్రి నోరి నరసింహ శాస్త్రీ, 
శ్రీనివాస శిరోమణి, మొక్కపాటి, కొడవటిగంటి, వెంకట సుబ్బయ్య మొదలైన వాళ్లు 
ఏకాంకికను వ్యావహారిక భాషలోనే రమ్యముగా రచిస్తూ వచ్చినారు. తరువాత 
చాలామంది బయలుదేరినారు. వాళ్లనుగూర్చి తరువాత తెలుసుకునేందుకు 
అవకాశము వస్తుంది. 


నవ్యాంధ్ర సాహిత్య ఏథులు 
6 
కొన్ని తిరుగుబా టుద్యమాలు 


ఈ సంవత్సరాలలో ఎలాగైతే జస్టిసు పక్షము తలెత్తినదో అలాగే నియోగి 
వైదీకి కక్ష కూడ కొంత కలకలము కలుగచేసినది. ఈ ఉద్యమానికి రెండు 
కారణాలున్నై. మొదటిది నియోగులలో వైదిక కర్మాసక్తి; రెండవది సర్కారుద్యోగాలు. 
ఇదివరలో వైదిక వృత్తి అంతా వైదికుల చేతులలో ఉండేది. ఆబ్దికాదులలో 
నియంత్రణ వగయిరాలకుకూడ వైదికులనే నియోగులుకూడా ఆహ్యానించేవారు. 
పంచదశ కర్మలు చేయించడములో (బ్రహ్మత్వము కూడ వైదికులకే ఉండేది. అసలు 
ఎన్నోవందల సంవత్సరాలనుంచి వస్తున్నదీ రెండు శాఖలకూ వ్యత్యాసము. ఇక్కడ 
రెండుదాహరణలిస్తాను. సంస్కృత కవులంతా వైదీకులనీ తెనుగు కవులంతా 
నియోగులనీ ఒక ప్రతీతి ఉన్నది. ఇందులో మొదటి దెట్టా ఉన్నా రెండవది మాత్రము 
సత్యమనే తోస్తుంది. అధిక సంఖ్యాకులైన ఆం(ధ్రకవులు నియోగులే; ఇది ఒకటి. 
నియోగులు రాజులదగ్గర మం(తులుగాకూడ ఉండడము రెండవది. తర్వాత 
వీరిద్దరికీ ఆచార వ్యవహారాలలో, వేషభాషలలో కొంత భేదము కూడా కనబడుతున్నది. 
ఏటి నన్నిటినీ అలా ఉంచండి. 


జ్‌ 


ఏటిని పురస్కరించుకొనినది వైదీకులమిద తిరుగుబాటుద్యమము. దీనికి 
దైవాద్వెత కోటీశ్చరశర్మశా(స్తిగారు నాయకుడు. ఈయన కొక తమ్ముడుండేవాడు. 
మార్కండేయ శర్మగారని. వీరిద్దరిలో చాల భేదమున్నది. కోటీశ్వరశర్మగారు మంచి 
స్సురద్రూపి. వాగ్దాటి కలవాడు. గౌడల తావళము వేసుకుని శాలువ కప్పుకుంటే 
శంకరాచార్యుల అవతారమువలె ఉండేవాడు. ఈయన ఉపన్యాసాలకూ ప్రచారానిక్తీ, 
చందావసూలుకూ తగినవాడు. మార్కండేయ శర ్యగారు చాల సౌమ్యుడు. పండితుడు. 
(వ్రాయసగాడు. అన్నగారి కంటె నిజమైన కర్మాసక్తి కలవాడు. మార్కండేయ 


280 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


శర్మగారు భారత ధర్మానికే కాకుండా, ఆం(ధ్రభాషకు కూడా మహోపకారము చేసిన 
వ్యక్తి ఈయనకు నియోగ ఉద్యమముకంటె ధర్మప్రచారాసక్తి ఎక్కువ. వీరిద్దరిలో 
కోటీశ్యర శా(స్తిగారు గుంటూరు నివాసముగా ఏర్పరచుకున్నాడు. మార్కండేయ 
శర్మగారు పటములో ఉండేవాడు. “నియోగి అనే మాసపత్రికను 1920లో 
(ప్రారంభించి నడిపినాడు. వీరు తదుద్యమ (ప్రచారము కోసము 'స్వధర్మ(ప్రకాశిని'*ః 
అనే మాసపత్రిక ఒకటి 1923 లో స్టాపించినారు. దానికి సంపాదకుడుగా ఉండేవాడు 
మార్కండేయ శర ్యగారు. అది ధర శ్రప్రచారమే గాకుండా సారస్వత కృషికూడ చేస్తూ 
ఉండెది. 
గుంటూరీ ఉద్యమానికి కేంద్రము. అక్కడి న్యాయవాదులూ, ఉద్యోగస్టులూ 
యీకక్షతో తొణికిస లాడుతూ ఉండేవాళ్ళుశి వీళ్ళలో కొందరెపుడో వదలిన 
సంధ్యావందనాలు, జొపాసనలు, అగ్నిహో(త్రాలు, మళ్ళీ (గ్రహించినారు. ఈజఉద్యమానికి 
మూలము ఇంతకు వెనకనే ఉన్నది. నందిరాజు లక్ష్మీనారాయణ దీక్షితులుగారని 
వెనక తరములో ఒక మహనీయుడు ఈ ఉద్యమాన్ని లేవదీసినాడు. నియోగులలో 
నిజమైన కర్మాసక్తి కలుగజెయ్యాలని ఆయన లేవదీస్తే అది యీ కాలానికి ఇట్లాగా 
పరిణమించినది. దీనికి “పద్దతి నియోగ” మని పేరు. ధర్మము జీర్లమైపాయ్యే 
కాలముల్‌ ధర్మోద్దరణానికి తలపడ్డ ప్రతీ ఉద్యమము మంచిదే! వైదికులు కూడ 
అధఃపతితులయ్యె ఉన్నారు. వాళ్లు వృత్తి వదిలి ఉద్యోగ కాంక్షతో ప్రవర్తించే టప్పటికీ 
ఉద్యమము బలవంతమైనది. ఇప్పుడు ఈ రెండు తెగలే కాకుండా యావద్భారత 
జాతీ కూడా ధర్మచ్యుతమయ్యే ఉంది. అది పరమేశ్వర సంకల్పముగా ఉన్నట్టు 
కనబడుతుంది! ఈ రెండు ప్రశ్టలకు సమాధానము చాల కష్టము. ధర్మ మెపుడూ 
ఒకటే అని ఒప్పుకున్నా, త(త్పవృత్తి మార్గాలలో మాత్రము భేదము కనబడుతుంది. 
కాబట్ట వెనుకటి మార్గాలెల్లప్పుడూ ఉండమంటే ఉండవు. మార్గ పరివర్తనముతో 
ధర్మ పరివర్తనమే అవుతున్నదని (భ్రమపడుతూ ఉంటామేమో? ఈ నియోగి 
క ఇందులో వ్యాసాలు నాకు చాల ఉపకారకాలైనై, 
+ ఈ ఉద్యమానికి పరిణామముగా చిల్లర ఉద్యోగులకు చాలా (ప్రమాదముగా ఉండేది, 
ఎడ్డూ ఎడ్డూ పోట్టాడితే లేగ దూడల కాళ్లు విరగకొట్టినవట! 


౧ 


ద్వితీయభాగము 281 


ఉద్యమము కూడా తిరుగుబాటు మార్గాలలో ఒకటి. ఈ ఉద్యమ వీకాలములో 
సారస్వతానికి గొపు కార్యము చేసినది. 


కవుల పోట్లాటలు 
న్నా 
అప్పటి కింకా తిరుపతి వెంకటేశ్యరుల శతావధాన (ప్రజ్ఞకు కొంచెము 
వాళ్లవలెనే వార్దక్య చిహ్నాలు పట్టినా, ప్రచారములోనే ఉన్నది. ఇంతలో కొప్పరపు 
సోదరకవులు (సుబ్బరాయకవి, రమణకవి) దేశములో ఆశుకవిత్యావధానాలు 
చెయ్యడము మొదలు పెట్టినారు. ఇందులో ధారణాశక్తి అంత అక్కరలేదు. వరసగా 
పద్యాలు ధారగా చెప్పుకొనిపోవడమే అందులో ముఖ్యము. చెప్పడము మా(త్రము 
చాలా తొందరగా చెప్పేవాళ్లు. ఆ చెప్పినవి తప్పులు లేకుండా, రసవంతముగా 
ఉన్నాయా అనే చర్చ అక్కరలేదు. రసమంటే అంత వేగమైన ధారలో ఎక్కువగా రస 
ముండడము అసంభవము. రెండవది తప్పులు ఉన్నాయా అని పరీక్ష చెయ్యడాని 
కవకాశమేదీ! మన మొక్క పాదము ఆలోచిస్తుండగా అప్పుడే కొన్ని పాదాలు 
ముందుకు వెళ్లిపోతారు కవులు. వెనకటివి వారికీ మనకూ కూడ జ్ఞాపక ముండవు. 
ధారణ అక్కరలేదు. వీరి కవితాధార అమోఘముగా మద్రాసు మెయిల్‌వలె వెళుతూ 
ఉండేది. మధ్య మధ్య అడ్డము వచ్చిన వాళ్లమీద కూడా పద్యాలు. ఈవిధముగా 
ఒక సారస్వత విషయమైన పండగగా ఉండేది వళ్ల ఆశుకవిత్యావధానము. ఇక 
తిరుపతి వెంకటేశ్సరులా! అప్పటికి దాదాపు పావుశతాబ్దము నుంచీ అనేక శతావధానాలు 
చేసి ఆరితేరిన వాళ్ళు. 'మావలె శతావధానాలు చెయ్యమని విళ్లూ 'మావలె 
ఆశుకవతాధార చెప్పమని వాళ్లూ తొడచరుచుచున్నారు. కొప్పరపువారు నియోగులు 
కావడము, తిరుపతి వెంకటకవులు వైదీకులు కావడము దైవికము. మొత్తముమీద 
కొంత అవ్యాప్తి అతివ్యాప్తు లున్నా ౧యోగులంతా కొప్పరపువారి పక్షము. వైదీకులంతా 
తిరుపతి వేంకటేశ్యరుల పక్షము. ఈవిధముగా శతావధాన, ఆశు కవిత్యావధాన 
పరంపరలు జరిగినవి. వీళ్లు చేసిన చోట వాళ్లు ఎక్కువగా ఉండలేదు. వాళ్లున్నచోట 
ఎళ్లుండలేదు. ప్రత్యేకముగా ప్రగల్ఫాల కంతులేదు. ఇందులో తిరుపతి వెంకటేశ్వరుల 
కొక విశేషముంది. దేశములో అన్ని మూలలా శిష్యగణము.* 
భః కొప్పరపు కవులకిప్పుడుకూడా ఒక శిష్యుడు దొరికినా డనవచ్చు. దొంగలు పడిన ఆరు 


నెలలకు కుక్కలు మొరిగినవి అన్నట్లు ఇపుడు నెల్లుట్ల రామకృష్ణామాత్యుడనే అతను వైదిక 
కవులపైన దుమ్మెత్తి పోయడము శోచనీయము 


282 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈ (ప్రకారముగా నియోగి వైదీకి (ప్రోత్సాహాల ననుసరించి గుంటూరు 
జిల్లాలో - బాపట్ల, గుంటూరు, పినపాడు. తెనాలి, నర్సరావుపేట, వేమవరం 
మొదలైన స్టలాలలో - శతావధానాలు జరిగినవి. ఉభయపక్షాల నుంచీ అనేక మంది 
పెద్దలకు వీటిలో పేర్లు బైటికి వచ్చినవి. 

కాశీ కృష్ణాచార్యులుగారిందులో ముఖ్యులనవలె. ఈయన స్వయముగా 
శతావధానియె, సంస్కృతాం(ధ్రాలలో గొప్ప వక్తయె, బహుగ్రంధాలు నిర్మించి నాడు. 
సంస్కృత వాచకాలు బాలురకోసము రచించినాడు. “కాశీ కృష్ణ పండితీయము' అనే 
పత్రిక ప్రకటించి సారస్వత సేవ చేసినాడు. “మాతృభాష” అనే మాసపత్రిక 1921లో 
స్థాపించి సంస్కృతము మాతృభాష కావాలని ప్రచారము చేసినాడు.* 

జానపాటి పట్టాభిరామశా(స్తిగారు మరొకరు. ఈయన 'అభినవ సరస్వతి' 
అనే సారస్వత మాసపత్రికను నలభై ఏండ్లనుంచీ నడుపుతూ ఆంధ్రములో చక్కని 
నిర్దుష్టమైన శైలి వ్రాయగలిగి “నాగర ఖండా” ద్యనేక (గ్రంధాలను రచించినాడు. 

దంటు సుబ్బావధాన్లుగారు పండిత వంశానికి చెంది సంస్కృతాం(ధ్రాలలో 
చక్కని పాండితీ కవనశక్తులు కలిగి పండిత రాయలవారి భామినీ విలాసాని 
కనువాదము మొదలైన (గంధాలు రచించినాడు. శ్రీ తిరుమల శ్రీనివాస (త్రిలింగ 
విద్యాపీరాన్ని కొంతకాలము నడిపి “అమృత సందేశ మనే మాసపత్రికకు 
సూత్రధారుడుగా ఉండేవాడు. మంచి ఆయుర్వేద పండితుడని ప్రసిద్ది వడసినవాడు. 

బెల్లంకొండ రామారావుగారు గొప్ప వేదాంతి. సంస్కృతములో బహు 
[గ్రంథ నిర్మాత. భగవద్గీతా భాష్యానికి 'భాష్యార్క (ప్రకాఠిక' అనే వ్యాఖ్య వ్రాసినాడు. 

వేలూరి శివరామశా(స్తిగారు గొప్ప ప్రతిభాశాలి. వ్యాకరణ సాహిత్యాలలో 
మంచి ప్రజ్ఞ గడించి, ప్రాచీన నవ్యాంధ్ర కవితా మార్గాలలో సమానముగా విహరిస్తూ 
తమ గురువులైన తిరుపతి వేంకటేశ్య్వరులతో అనేక చిన్న చిన్న అధిక్షేప కావ్యాలూ, 
ఇంకా కొన్ని కావ్యాలూ, చిన్న కధలూ వ్రాసి దేశములో పేరు మోగిన కవి పండితుడు. 
శతావధానాలు చేసి మంచి ఖ్యాతి గడించినాడు. 


* ఈయన కుమారుడు కాశీ వ్యాసాచార్యులు కూడా పండితుడు. శాకుంతలానికి వ్యాఖ్య 
వ్రాసినాడు; 1944లో మృత్యువాత పడినాడు. 





ద్యితియభాగము 283 


అవ్వారి సుబ్రహ్మణ్యశా(స్తిగారు ప్రసిద్దపండితుడు. ఈయన రాయప్రోలు 
సుబ్బారావుగారితో కలిసి అవధానాలు చేస్తూ ఉండేవాడు. వీరేగాక చావలి 
వెంకటకృష్ణయ్య, నడింపల్లి జగన్నాధరావు, వులివాక పూర్ణయ్యగార్లు, మొదలైన 
వారున్నారు. వీరిలో జగన్నాధరావుగారు ఆంధ్రుల చరిత్రవ్రాసి, 'ఆంధ్రభారతీతీర్ణ' 
వారిచేత “పురాతత్వ విశారద అనే బిరుదాన్ని పొందినాడు. ఇలా అనేకులు 
సాక్షాత్తుగానో పరోక్షముగానో |ప్రతిష్టపాందినారు. 

మొత్తముమీద ఈవాదోపవాదాల యొక్క ఇతర (ప్రయోజనా లెట్లాఉన్నా 
భాష మాత్రము చాల వృద్దిపాందినది. అన్నిటి కంటె విశేషము తిరుపతి వెంకటేశ్వరులు 
గేరతము'తోపాటు 'గుంటూరు సీమి. అది భాషకు ఒక అమూల్యాలంకారము. 
గుంటూరు మాత్రము అదివరలో ఈకక్ష్యకు స్తానమనే మాటను సార్హకపరుచుకున్నది. 
ఈ ఊరేకాకుండా జబిల్హా అంతా వ్యాపించిన దీకక్ష్య. నర్భారావుపేట (గ్రామములో 
అది మిక్కిలి బలిష్టముగా వ్యాపించి వ్రేళ్ళు ప్రాకిపోయినది. రెండుదాహరణాలిస్తాను. 
హైస్కూలుకు నియోగిగానీ, వైదికిగానీ, హెడ్మాష్టరుగా ఉండకూడదని సర్కారువారు 
జీ.ఓ. ప్యాసుచేసినారు. ఆఊళ్ళో మున్సిపల్‌ ఎన్నికలు మొదలైనవి జరిగేటప్పుడు 
అభ్యర్థులకిదే ముఖ్యయోగ్యత. ఇతరకులాలవాళ్ళను కూడా చెప్పడములో 'నియోగి 
తురకి 'వైదీకి తురకి నియోగి మాల, వైదీకి మాల, అనే నామకరణము. పట్టణ 
ప్రారబ్దమిప్పటికీ అనువ్యక్తిగా వస్తూనే ఉంది. కొప్పరపు కవులుకూడా భాషాసేవ 
చేసినవాళ్ళే! దీక్షతస్తోత్రాదులు చాల గ్రంథాలున్నై విళ్లు వ్రాసినవి. ఈవిధముగా ఈ 
కక్ష భాషోపకారమైనది. 

పైవిగాక ఇంకాకొన్ని ఉల్లరుద్యమాలున్నై. వాటిలో విరివైనది కమ్మవారికి 
సంబంధించినది. వెనుక బ్రాహ్మాణులమీద మొదలుపెట్టిన జస్టిసు ఉద్యమము 
గూర్చి ముచ్చటించినాను. అది అరవ దేశములో పెరిగిపెరిగి, ఇప్పుడు ఇది 
రామస్వామి నాయకారుగారి ద్రావిడోద్యమముగా పరిణమించినది. తుదకు “జూ 
లను జర్మనీనుంచి వెళ్ళగొట్టినట్టు ఆర్యులనేవాళ్ళను తమిళ దెశము నుంచి 
వెళ్ళగొట్టటము క్రిందికి దిగుతుందెమో తెలియదు. అంత భయపడ నవసరము 
లేదనుకుంటాను. (బ్రాహ్మణులలో అంతా ఆర్యులనీ (బ్రాహ్మణేతరులలో అంతా 


284 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ద్రావిడులని నిర్దారణ చేయలేనంత కలసిపోయినారు. ఈ జస్టిసు ఉద్యమము మన 
ఆంధ్రదేశములో కులకక్షల క్రిందికి దిగినది. కమ్మ ఉద్యమము, రెడ్డి-కమ్మ విభేదము, 
కమ్మ-కాపువిభేదము విశ్వ(బ్రాహ్మణోద్యమము, తుదకు ఆదిఆం(ధ్ర అరుంధత 
తోద్యమాలూ అన్నీ దీని శాఖలే! ఎవళ్ళ కులము వాళ్ళు అభివృద్ది చేసుకోటానికి 
తప్పక ప్రయత్నించవలసినదే. అది ద్వేషపూరితమూ, సకల దేశక్షేమ నిరోధకమూ, 
కానంతమట్టుకు అవశ్య భావమేనని నా ఊహ. అది అట్టా ఉంచండి. కమ్మవారు 
పూర్వము ఉపనయనాధికారమున్న క్షత్రియులని తర్వాత దాన్ని స్వార్థపరులైన, 
బ్రాహ్మణుల మూలముగా కోల్పోయినారనే ఒకవాదము. ఈ ఉద్యమానికి కృష్ణా 
గుంటూరు జిల్లాలు స్టావరాలైనవి. వాళ్ల కుపనయనాధికారము ఉన్నదని వేదములో 
నుంచీ చూపిస్తూ ప్రచారము చేసినాడు, జి.బి.యస్‌. సరస్వతి అనే స్వాములవారు. 
ఈయన పంచముల చరిత్ర ఒకటి వ్రాసినాడు కూడా. దేశమంతా సంచారముచేసి 
ఈ స్వాములవారు కొల్లూరు మొదలైన అనేక స్థలాలలో వాళ్ల కుపనయనాలు 
చేసినాడు. వాళ్లలోవాళ్లు యాజ్ఞికాలు చేసుకునేటట్టు కూడా ఏర్పాట్లు చేసినాడు. 
దీనివలన వైదిక వృత్తిలో ఉన్న (బ్రాహ్మణులకు ఇబ్బంది కలిగినది. ఈ విధముగా 
ప్రతి గ్రామములో విరోధాలు (ప్రబలినవి. 

ఇంతకు పూర్వమే విశ్వ బ్రాహ్మణోద్యమము, వైశ్యోద్యమము ఇంకా 
యిటువంటివాటివల్లనే విరోధాలు ప్రబలి ఉన్న (గ్రామాలు ఈ (క్రొత్త విరోధానికి గురి 


అయినవి. 


విశ్వ్శబ్రాహ్మణోద్యమానికి నిరంజనశాగస్తి, గానాల రామమూర్తిగారలు 
ప్రముఖులు. వీరిలో రామమూర్తిగారు శాసనసభ్యుడై చాల (ప్రశస్తి పొందినాడు. 
మద్రాసులో “జస్టిసు'కు తెనుగు తోబుట్టువైన 'సమదర్శిని” అనే పత్రికకు 
సంపాదకుడుగా ఉంటూ ఉండేవాడు. ఈ పత్రిక కొద్దిలోనే అంతరించినది. 
ఈయన కూడా శివసాయుజ్యము పొందినాడు. రామమూర్తిగారు మంచి వక్త 
వ్రాతగాడున్నూ. ఈయనదీ గుంటూరే. గుంటూరు అన్ని ఉద్యమాలకూ 
జన్మస్థానమైనదని చెప్పవలె. 


ద్వితియభాగము 285 


ఇవిగాక నిమ్న జాతులలో కూడ ఈ ద్వేషబీజాలు నాటబడినవి. దేశమంతా 
కులకక్షలతో నిండిపోయినది. ఇది అంతా వెనుక నేను మనవిచేసిన అసంతృప్తి 
వీజఫలమే. కాని చాల భయంకరమైన ఫలము! తిరుగుబాటు భయంకరాకారాన్ని 
దాల్సినది. ఈ పరిస్టితులింకా ఇప్పటికీ ఇట్లాగే ఉన్నవి. ఇందులో ఒక చిత్రము. 
ప్రతికులమూ (బ్రాహ్మణులను దూషించడము. మళ్లీ (బ్రాహ్మణ ధర్మాలనే 
అనుసరించడము. ఇదేమిటో! 

ఇట్లా తిరుగుబాటుగా పుట్టిన యీ కమ్మోద్యమములో కొందరు సారస్వత 
సేవకు లున్నారు. తెనాలి తాలూకా కొల్లూరు (గ్రామములో సూర్యదేవర రాఘవయ్య 
చౌదరిగారని ఒక ఆయన ఉండేవాడు. నల్లగా ఉన్నా మంచి మోసాలుకలిగి, చక్కగా 
మాట్లాడే శక్తి కలిగి, గంధము వ్రాయగల భాషాజ్ఞానము కలిగిన వ్యక్తి. ఈయన 
“కమ్మవారి చరిత్ర” అని అతి పరిశోధనముతో ఒక (గ్రంధము రచించినాడు; 
కమ్మవారి ఉదంతము తెలియజేసే ప్రధమ గ్రంధ మిది. ఈ (గ్రంథము వలన 
కులానికి చాల ఉపకారమైనది. ఇంకా పరిశోధన చేస్తే* కుల చరిత్ర సమ(గ్రముగా 
(వ్రాయవచ్చునని ఈ (గ్రంధము వలన దృఢమైనది. “ఆర్య కవి కుతంత్రమ”ని 
మరొక (గ్రంధాన్ని కూడా ఈయన వ్రాసినాడు. 


అలాంటి పరిశోధనలు చేయడానికి త్రిపురనేని రామస్వామి చౌదరి గారు 
మొదలైన వారొక సంఘముగా చెరినారు. రామస్వామి చౌదరిగారు (1890 - 1943) 
గుడివాడ తాలూకా అంగలూరుకు చెందినవాడు. ఈయన చిన్నతనము నుంచి 
జస్టిసు భావాలు కలిగిన వాడైనా, కవిత్వ విషయాలలో తిరుపతి వేంకటేశ్వరుల 
శిష్యుడు. ఆ గురుభావము మాత్రము జస్టిసు మనస్తత్వానికి లోబడలేదు. ఈయన 
మంచి కవితాధార కలవాడు. అది తిరుపతి వెంకట కవుల కృప చేతను, చెన్నా (ప్రగడ 
భానుమూర్తిగారి దయవల్లనూ అభివృద్ది చెందినది. ఎఫ్‌.ఎ. దాకా ఇక్కడే చదివి, 
ఇంగ్లాండు వెళ్ళి బారిస్టరై తిరిగి వచ్చినాడు. ఇంగ్లాండు వెళ్ళివచ్చినా, మాతృభాషను 
ఏ గుంటూరు జిల్లా కారంచేడులో కుప్పస్వామి చౌదరిగారంటూ ఒక లక్ష్మీ పుత్రుడున్నాడు. 


ఈయన నిర్జుష్టముగా పరిశోధనము చేసి కమ్మకుల చరిత్ర వ్రాయడానికి గొప్ప విరాళ 
మెచ్చినాడు. 


286 నవ్యాంధ్ర నాహిత్య వీధులు 


మరచి పోకుండా, మోదుమిక్కిలి మాతృభాషాభివృద్దికి తోడ్సడడములో ఈయన 
కట్టమంచి వారితో సమాను డనవచ్చు. విద్యార్డి దశలోనే కొన్ని నాటకాలు వ్రాసినాడు. 
ఇంగ్లాడునుంచి వచ్చిన తరువాత ఈయన జస్టీసు చిత్తవృత్తికి పాలైనాడు. అప్పటినుంచీ 
(ప్రాంతీయ జస్టిసు నాయకులలో ఒకడైనాడు; విజ్ఞాన వంతుడు కావడముల్ల కులస్న 
లందరికీ గౌరవస్తాన మైనాడు. తెనాలిలో ప్రాక్టీసు చేసి, మ్యునిసిపల్‌ చైర్మన్‌ 
అయినాడు. 

ఈయన మంచి భాషాసేవకుడు. “కుప్పుస్వామి శతక” మని వ్రాసినాడు; 
“సూతపురాణమ”ని తన సిద్దాంతాలను ప్రచారము చేస్తూ ఒక (గ్రంధము (వ్రాసినాడు; 
ఈయనకు రాముడు దుర్మార్గుడు; కృష్ణుడు (ద్రోహి; “కురుక్షేత్ర సం(గ్రామ' మని 
మామూ లభిప్రాయాలకు భిన్నమైన వాటిని ఆశయముగా పెట్టుకుని ఒక నాటకము 
కూడా వ్రాసినాడు; ఇది విమర్శకు పాత్రమైనది. ఈయన సహాయముతో కమ్మకుల 
చరిత్రను గూర్చి చేస్తున్న పరిశ్రమ కొంతవరకు ఫలించినది. హృదయాన్ని దాచుకుని 
పైకి మెత్తగా మాట్టాడట మెట్లాగో ఈయన ఎరుగడు. పాండవులకు భాగమేలేదని, 
దుర్యోధనుడే స(త్రవర్తనుడై నిజమైన క్షత్రియుడనీ ఈయన వాదము, భారతాన్ని 
గూర్చి.* గుడివాడ పొరులు ఈయనను సమా ్యనించి “కవిరాజు బిరుదాన్నిచ్చినారు. 
ఈయన చనిపోవడము వలన తదుద్యమానుయాయులకు తీరని నష్టము కలిగినదని 
చెప్పవల! 

తెనాలి తాలూకా సంగం జాగర్లమూడి (గ్రామానికి చెందిన కొత్త భావయ్య 
చౌదరిని గూడ ఎన్నవలె. ఈయన కమ్మవారి చరిత్రను విపులముగా వ్రాసినాడు. 
రెడ్డ తెగను గూర్చి కూడ (వ్రాసినాడు. నేటి కమ్మవారు పూర్వము ఒకప్పుడు 
క్షత్రియులని యూయన తన అభిప్రాయాన్ని వెలిబుచ్చినాడు. ఇందులో “విస్మయ 
జనకాలైన సిద్దాంతాలు’ చేయబడినవని “విషయాల్ని బట్టి నిర్ణయం చేయబడ లేద'ని 
“విషయాలు తారుమారు చేయబడినివనీ ఆం(ధ్రప్రతికలో డాక్టరు మారేమండవారు 
తెలియ జేసినారు. వాద (ప్రతివాదాలు జరిగినని. కాని మనకు వాటితో (ప్రసక్తి లేదు. 





*ః విమర్శనలు చేయడములో ఈయన పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారిని 
మాత్రము మించలేదు. 


ద్వితీయభాగము 287 


కమ్మవారి ఉద్యమములో భావయ్య చౌదరిగారిని ఉల్లేఖించుకొనడమువరకే మనకు 
సంబంధించినది. 


వీరేగాక ఇంకా కొందరు వ్యక్తులున్నారీ ఉద్యమముతో సంబంధమున్న 
వారు. వారిలొ ఒకడు దుగ్గిరాల రాఘవ చం(ద్రయ్య సచ్చాస్తి. ఈయనది కూడా 
అంగలూరు (గ్రామమే. యధాశక్తిగా సచ్చాస్తిగారు కూడా సారస్వత సేవ చెసినవాడె. 
విద్యార్ది దశలోనే ‘విజయనగర సాొ(మాజ్య' మనే నవలను వ్రాసి 500 రూపాయల 
బహుమానాన్ని పొందినాడు. కాంగెసువాది అయినాడు.; జైలుకు వెళ్ళినాడు; ఖద్దరు 
కట్టినాడు; సద్భాహ్మణ మహాసభను జరిపించి ఉద్యమ ప్రచారము బాగా చేసిన 
వ్యక్తి! ఈయన చిత్తరంజనదాసు జీవితము మొదలైన దెశభక్తి ప్రేరకాలైన గ్రంథాలను 
కొన్నిటిని రచించినాడు. మంచి వక్త. మొత్తముమోద ఈయనను విజ్ఞానము కలిగిన 
దేశభాషా సేవకుడని చెప్పవలె. కొన్నాళ్ళు (1923 - 26) బెజవాడలో 'స్వరాజ్య' అనే 
పుత్రికను నడిపినాడు. మళ్ళీ సత్యాగ్రహుల లిస్టులో ఉన్నాడు; ఏమి చేసినా సహజ 
(ప్రకృతి జస్టిసు చిత్తవృత్తి. ఈయనకు కులకక్ష ఒక స్వభావము (క్రిందికి దిగిపోయి 
'అస్థాదశమహాపాతకి' అని (బ్రాహ్మణ్ణి తిట్టించిన దీయన చేత. ఇప్పటికీ ఈయన 
ఇలాంటి రచనలు, ఉపన్యాసాలు చేస్తూనే ఉన్నాడు. 

ఈ సందర్భములో ఉల్లేఖించవలసిన ఇంకొక వ్యక్తి వేమూరి రత్నయ్యగారు. 
ఈయనది కృష్ణా జిల్లా ఘంటసాల అనే (గ్రామము. ఈయన చిన్నప్పుడు తానొక 
పెల్లికి వెళ్లితే జరిగిన స్వల్పావమానాన్ని పురస్కరించుకొని, విజ్ఞానార్దనొద్దేశ్యము 
కలిగి, విజ్ఞానము నార్జించినానని చెప్పినాడు. ఈయన ఆర్యసామాజికుడుగా 
కనబడతాడు. హిందూ ధర్మరహస్య'మని ఒక (గ్రంథము రచించినాడు. అదికూడ 
తిరుగుబాటు సూచకమే. ఈ (గ్రంథానికి కట్టమంచివారు పీరిక (వ్రాసినారు. 
రెడ్డిగారంటే వెనుకటి విజ్ఞానము మీద కలిగిన తిరుగుబాటుకు మూర్తి! కాబట్ట అట్ట 
తిరుగుబాటు ఎందులోనైనా ఉండనీ, సాంఘికముగానీ - సారస్వతముగాని - 
అక్కడ ఆయన వాక్కో, కలమో, మనిషో ప్రత్యక్ష మౌతాడు. తిరుగుబాటు రచయిత 
లందరూ ్రోత్సాహానికిగాని, సహాయానికిగాని ఆయన చుట్టూ మూగుతూ ఉంటారు.* 


ఈ% కొంత కాలమునుంచీ ఇదివరలో ఈ తిరుగుబాటుద్యమాలలో పాల్గొన్న జనులంతా 
ఆర్యసమాజములో చేరుతున్నారు. ఆర్య ధర్మచ్యుతులు కాకుండా బ్రాహ్మణ్యము సిద్దిస్తుందని 
వీరి ఆశయము |! 


288 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈ సందర్భములోనే మరియొక విప్లవపక్ష గ్రంథాన్ని స్పృశించవలె. నవ్వుడైన 
ముద్దుకృష్ణ అనే ఆయన రచించిన 'అశోకమినే పేరు గల నాటకమది. ఇందులో కధ 
రామాయణము. రామస్వామి చౌదరి గారి అర్థము కంటె విశేషార్థాన్ని దానికి 
కల్ప్సించినాడీ ముద్దుకృష్ణగారు. నాటకములో సీతను మానసికముగా అపవి(త్రగా 
చిత్రించినాడు. సామాన్యముగా, జాతి యే విషయాన్ని పవిత్రమూ, గొప్పదీ అని 
అనుకుంటూ ఉంటుందో దానిని నిరసించడము అతినవ్యులలో కొంతమందికి 
గుణమై పోయినది. అటువంటి సూత్రముతో పుట్టినది నాటకము. కవికుమారుడు 
కాబట్టి గద్యనాటకాన్ని ఏదో తన ఇష్టము వచ్చినట్లు వ్రాసుకోనియండి; కాని తాను 
వ్రాసిన దృక్పధాన్ని సాధిస్తూ పెద్ద “సింహావలోకనం” వ్రాసినాడు. ఇది అసలు 
పుస్తకమంత ఉన్నది. ఇందులో - నీతియేమి, ధర్మమేమి, చరిత్రమేమి - భారత 
సంస్కృతి అంతా చర్చించి తన సిద్దాంతాలను (ప్రతిపాదించినాడు. సారస్వత 
సేవకుడైన తనకీ గొడవ అంతాదేనికీ? దీని నిండా నిందలే; దూషణమే ! సీతకంటె 
రాముడు విమర్శనానికి గురిఅయినాడు. రామ స్వామి చౌదరి వలెనే శంబూక వధ 
సీతా త్యాగము ఈయనకు 'సతా(గ్రహము' కలుగజేసినవి. ఈయన దృష్టిలో రామ 
రావణుల కేమి భేదము లేదు. మంచి చెడ్డలకూ, కర్తవ్యా కర్తవ్యాలకూ అతీతుడైనవాడు, 
స్టిత ప్రజ్ఞుడైనా అయి ఉండవలె; లేదా సంఘానికి శత్రువైనా అయి ఉండవలె! ఈ 
(గంధాన్ని ఆత్మహత్య చేసుకున్న ప్రాణస్నేహితునికి అంకిత మిచ్చినాడు. హత్య 
చేసుకున్న ఆ (ప్రాణస్నేహితుడి గొప్పదన మిట్లా చెప్పినాడు : 

“తుష్తుబట్టన ధర శ్రబంధాలకు కట్టుపడిన పాతసంఘమూ, నిండుసత్యం 
తేజస్సు భరించలేని నూతనసంఘాలు కూడా .... .... నిన్ను ఒక రాక్షసునిగా 
నిరూపించినవి.” 


ఈయన “సింహావలోకనము'లో తాను భవభూతి అంతవాడినని 
చాటుకున్నాడు. (గ్రంధములో విలువ ఏమన్నా ఉంటే దానిని సింహావలోకము 
నళింపజేసినది. భారత సంస్కృతికి ఎదురీతగా రచించే (గ్రంథాలు ఈ దేశములో 
ఆదరణ పొందడము చాలా కష్టము! 


ద్వితీయభాగము 289 


సికింద్రాబాదు నివాసి అయిన పెదగాడ గంగయ్య (మృతి 1933) అనే 
విశ్వబ్రాహ్మణుడు తన పరిశోధనలకు ఫలముగా 'అయిదుగురు కవుల సం[గ్రహచరిత్ర' 
అనే గ్రంథము రచించి భాషాసేవ చేసినాడు. ఇందులో ఈయన 'కవికర్ల రసాయన 
కర్త ఇంటిపేరు 'సంకుసాల' కాదనీ 'టంకసాల'అనీ, ఆయన విశ్వ బ్రాహ్మణుడని 
బుజువు చెయ్యడానికి ప్రయత్నించినాడు. ఈ ప్రకారముగా ఈయన (గ్రంధములో 
నూతన మైనవీ, నమ్మడానికి కష్టమైనవీ అనేకమైన సంగతులు చెప్పినాడు. అందులో 
చేమకూర వెంకటకవి నందిగామ (ప్రాంతములో పుట్టి తరువాత తంజావూరు 
వెళ్ళినాడని ఒకటి. ఇటువంటి పరిశోధనా విషయాలెన్నో ఉన్నవి పుస్తకములో. 

ఇది యావత్తూ ఈ కాలపు తిరుగుబాటు లక్షణ ఫలము. ఈవిధముగా 
కులకక్షలు కూడా సారస్వతానికి ఉపకారము చేసినవని. (ప్రతినూతనోద్యమము 
పరమేశ్వర సంకల్ప ఫలితమే. తత్కాలానికి కొంత ఆందోళన కలుగజేసినా 
ఆద్యంతాల కన్నీ కలసి దేశక్షేమాన్నే సమకూరుస్తై ఈ విధమైన ఆందోళనమే 
గిడుగువారి భాషా సంస్కార ప్రారంభములో కూడా చూచినాము. అట్టి ఆందోళనమే 
యీ తిరుగుబాటుద్యమములలోను చూస్తున్నాము. సాంఘిక విజ్ఞానమే 
సారస్వతములో (ప్రతిబింబిస్తూ ఉంటుంది మరి! 
నారస్వత చర్చలు: 

ఈ కాలములోనే ఇంకా కొన్ని సారస్వత చర్చలు జరిగినవి. వాటిలో 
ముఖ్యమైన వాటిని గూర్చి ముచ్చటిస్తాను. ముందు కొన్నిటి పెర్ల నిస్తాను :- 

1. నన్నయ్య వైదీకా, నియోగా ? 

2. ఆంధ్రంబున ననుస్యారంబు కలదా ? 

3. కృష్ణరాయలు క్షత్రియుడా?శూద్రుడా ? 

4 నన్నెచోడుడు నన్నయకంటె పూర్వుడా ? 

5. భట్టుమూర్తి రామరాజ భూషణు లిద్దరా? ఒక్కడేనా? 

6. ఒంటిమిట్ట - వరంగల్లు వాదము. 

7 నాచన సోమన, యోజ్టాప్రగడలలో నెవరి స్తాన మెట్టిది ? 


290 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


8. కురుపాండవుల దాయభాగ చర్చ. 

9. ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ కృతమేనా ? 

వీటిలో ఉన్న అంశాలనుబట్టి కొన్ని సాంఘికాలు, కొన్ని చారిత్రకాలు, 
మరికొన్ని కేవల సారస్వతాలు అని కనబడుతున్నవి. వీటిలో కొన్ని నిరర్ధక చర్చలు. 

1. నన్నయ వైదీకైతేనేమి? నియోగైతేనేమి? ఇది సాక్షాత్తుగా శతావధానుల 
పోట్లాట దినాలలో చర్చకు వచ్చిన విషయము.వంగూరి సుబ్బారావుగారీ విషయాన్ని 
గూర్చి బహుఅభినివేశముతో మాట్లాడేవాడు. వెనుక ఆయనను గురించి చెప్పినాను. 
ఆయన చారిత్రకముగా ఆంధ్ర సారసత్వము పొందిన మార్పులను, పరిశోధన చేసి 
చాలా (శ్రమపడి 'ఆం(ధ్రవాజ్మయ చరిత్ర” అనే పేరుతో గొప్పు (గ్రంధము వ్రాసినాడు. 
సారస్వతానికి సంబంధించిన చారిత్రక విషయా లిందులో చాలాబాగా చర్చించినాడు. 
కాని సారస్వతములో కలిగిన వివిధ తరంగాలను గూర్చిగాని, గొప్ప కవులనూ, 
తద్రచిత (గ్రంథాలనూ గూర్చిగాని అంత ఎక్కువగా స్పృశించలేదు. కట్టమంచివారే 
దీనికి పీరిక వ్రాసినారు. వాజ్మయ సేవ చేసేవాడు తప్పక చదవవలసిన (గ్రంథమిది. 
ఆధునికు లెవరైనా దీన్ని తీసుకుని దానిలో ఉన్న విషయముతో బాటు నేను పైన 
ఉల్లేఖించిన విషయాలను చర్చించి పరిష్కరిస్తే వాజ్మయానికి చాలా ఉపకారమౌతుంది. 
ఈయన కొన్ని చిన్న కథలు కూడా రచించి కధకుడైనాడు. 


2. ఆం(ధ్రములో అనుస్వారము విషయములో అక్కిరాజు ఉమాకాన్త 
పండితుడు* (1889 - 1932) చాలా కృషిచేసి లేదని నిర్దారణచేసి తనపేరు కూడా 
'ఉమాకాన్రమ్‌' అని (వ్రాసుకునేవాడు. ఈయనలో ఒక మాదిరి పట్టుదల చాలా 
ఉన్నది. ఈయన కెక్కడా చుట్టుపట్ల మైలుదూరములో మంచి అనేదున్నా 
కనపడదు; పెడర్లవాదము; కాని భయమనేది యెంతమా(త్రము లేదు. మంచి 
వ్యాకరణ, సాహిత్య జ్ఞానము కలవాడు. స్వయంకృషిచేత విజ్ఞానాన్నార్టించి నాడు. 
ఇంగ్లీషులో కూడా మంచి |ప్రజ్ఞకలవాడు. ఈయన సంస్కృతములో నుంచి పతంజలి 
మహాభాష్యములో ఉన్న విషయాన్ని తెనుగులోనికి తేవాలని చాలా (శ్రమపడి కొంత 
(వాసి అచ్చు వేసినాడు. కాని పని చాల పెద్దది; అంతరించినది. ఈయన రచించిన 

౫ చూడు : '"TNVYeni' 1943 June. 


ద్వితీయభాగము 291 


[గ్రంధాలలో “టిప్పుసుల్తాన్‌” అనే నవల చక్కని శైలిలో ఉన్నది. ఈయన మంచి 
సుశిక్షితమైన తెనుగు వచనశైలి వ్రాయగలవాడు. “నేటి కాలపు కవిత్వము” అనే 
పేరుతో భావకవిత్వాన్ని విమర్శించినాడు. అందులో దంతా సమంజసము కాకపోయినా 
ఆ పుస్తకము ఈయన సాహిత్య శా స్త్రజ్ఞానాన్ని మాత్రము తెలియజేస్తుంది; వ్యావహారిక 
భాషలోనే రచించినాడు. గీరతములో వెంకటశా(స్తిగారి పద్య విభాగములవలె 
అధికరణ విభాగము చేసినాడు. ఈయన చర్చించిన కొన్ని విషయాలలో కొంత 
అర్థమున్నా మొత్తముమీద చూపిన సంకుచిత దృష్టి గ్రంధ ప్రాశస్త్యాన్ని తగ్గించినదనే 
చెప్పవలె. ఈయన “పల్నాటి వీర చరిత్రను గొప్ప పీరికతో సంపాదించి 
ప్రకటించినాడు. అది ఈయన చెసిన ఒక గొప్ప పని. “త్రిలింగ” పత్రికకు 
సంపాదకుడుగా ఉన్నాడు. అప్పుడా పత్రిక పెరు “త్రిలిజ్ఞ'గా ఉండేది. వావిలికొలను 
సుబ్బారావుగారి తర్వాత ప్రెసిడెన్సీ కాలేజీలో తెలుగుపండితుడుగా ఉన్నాడు. 
పాండిత్యానికి తగిన శరీరదార్ష్యము లేని వాడు. ఈయన సార స్వతానికి చేసినది 
గద్యశైలీ రచనములో కలగ చేసిన మార్పు! షేక్సియరు నాటక కధల నింగ్లీషులో 
నుంచి పరివర్తనము చేసినాడు. ఈయన కూడా ఒక ఆంధ్ర చంద్రాలోకము 
రచించినాడు. భాషకు చాలా సేవచేసిన మహనీయులలో ఎన్నదగినవాడు! 


3. కృష్ణదేవరాయలను గూర్చిన్నీ, విజయనగర సామ్రాజ్యాన్ని గూర్చిన్నీ, 
తత్సంబంధమైన చాలా విషయాలను గూర్చిన్నీ ఆంధ్రుల చరిత్రతో పాటు పరిశ్రమ 
చేసినవాడు చిలుకూరి ఏరభ(ద్రరావుగారు. ఆయనకు “చరిత్ర చతురానన” బిరుదిచ్చిన 
దాం(ధ్రదేశము. చారిత్రకమైన అనేక (గంధాలు రచించినాడు. ఆయన రచించిన 
(గ్రంధాలన్ని ఒక బండె డవుతవి; అవేగాక “నవరసిక మనోల్లాసిని” “హిందూ 
గృహము” “హాస్య తరంగిణి” మొదలైన వాటిని కూడా రచించినాడు. వార్హక దశలో 
కొందరితో ఈయనకు వైరము తటస్థించినది. ఈయనచాలా పట్టుదలకల మనిషి, 
చారిత్రకదృష్టి ఒక్కొక్కప్పుడు అహంకారానికి లోబడి పొయ్యేది! హైద్రాబాదులో 
ఉండే మున్నూరు కాపుల ఉదంతాన్ని కొంత పరిశోధన చేసి, తన ఆంధ్రుల చరిత్ర 
పునర్ముద్రణోద్యమములో కాకతీయ యుగ సంబంధమైన సంపుటాన్ని ముందు 
ప్రచురించి, అదివరలో తనను త్రోసిరాజని కాకతీయ సభను వరంగల్లులో జరిపి 


292 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కాకతీయ సంచికను (ప్రచురించిన వాళ్ళమీద తత్సంచికను విమర్శించి కసితీరుకొని 
ఏక కాలములో వాళ్లకు మనస్తాపమూ మున్నురు కాపులకు సంతోషమూ కల్పించిన 
మహానుభావుడు. “జీర్ల కర్ణాట చరిత్రను సూయల్‌ ననుసరించి (వ్రాసినాడు.* 
వీరు చివర దినాలలో తమ అల్లుడు మామిడన్న సుబ్బారావు గారింట్లో ఉండి 
కొవ్వూరులో పరమ పదించినాడు. ఆంధ్రుల పూర్వ చరిత్రను తెల్సి ఆంధ్రజాతి 
పునర్నిర్మాణానికి తోడ్పడ్డ మహనీయుడు. కీర్తి శేషుడు. ఆయన వ్రాసిన ఆంధ్రుల 
చరిత్ర విషయమై కర్తవ్యాన్ని వెనకనే మనవి చేసినాను. 

4. నన్నెచోడుని పేరెత్తేటప్పటకి రెండు మూడు పేర్లు తలవ వలసి వస్తుంది. 
మొదటివాడు. మానవల్లి రామకృష్ణకవిగారు.+ సారస్వతములో పరిశోధన మంటే 
యేమిటో యెవ్వ రెరుగనికాలములో ఈయన చాలా పరిశోధనము చేసినాడు. 
ఈయన చేసిన పరిశోధనలలో ముఖ్యమైనది బరోడా (గ్రంధాల పక్షాన అభినవగుప్తుని 
వ్యాఖ్యానముతో భరతమహర్షి భరతశాస్త్ర ప్రచురణము, కాని పూర్తి చేయలేదు. 
నన్నెచోడుని కుమారసంభవ ప్రచురణము మరొకటి. -ఈపుస్తకము ఆం(ధ్రదేశములో 
సారస్వత సేవకులకు కలగజేసిన అలజడి యింతంతన టానకీ వీలు లేదు. 
(గ్రంథము గొప్పది. చాలా ఉదాత్తముగా వ్రాసిన (గంధము. ఇది ప్రచురించినందుకు 
రామకృష్ణయ్య గారికి ఆం(ధ్రదేశమంతా కృతజ్ఞమై ఉండవలసినదే! కాని యీ (గ్రంధ 
పీరికలో రామకృష్ణ కవిగారు కొన్ని కారణాలిచ్చి, యీ(గ్రంథము నన్న య్యకు 
పూర్వము రచింపబడినట్టు స్పష్టముగా అభిప్రాయ మిచ్చినాడు. “పరప్రత్యయనేయ 





*ః కాకినాడలో కుందూరి ఈశ్చరదత్తనే ఆయన కూడా ఒక “విజయనగర సామ్రాజ్య" 
మనే (గంధము వ్రాసినాడు. కాని తత్సా(మ్రాజ్య విషయాల నామూలా(గ్రముగా రచించినవాడు 
వీరభ(ద్రరావుగారే! 

© 1928 June Modern Review లో Jayaswall రామకృష్ణకవి గారిని గూర్చి 
(ప్రశంసించిరి. 

“ఆయనకు ప్రభువుల సో*ోయ్యము లేదు. హృదయమే సహాయము. దారిద్యమాయన 
రాజ్యము. ఒక మాధ్యమిక పాఠశాలలో నాయన యొక యుపాధ్యాయుడు... శ్రీరామ కృష్ణ కవియే 
స్పయముగ నూత్న్‌పలబ్ద వస్తువు; ఆయన సంస్కృత సాహిత్యజ్ఞాన మతిమానుషము అనగా 
అపారము; సవిమర్శకము...” - భారతి, జులై, 1928. 


ద్వితీయభాగను 293 


బుద్దు'లంతా నిజమేనని (భ్రమ పడినారు.* ఇప్పటికి యీ చర్చ అటూ యిటూ 
జరుగుతూనే ఉన్నది. 

మద్రాసు విశ్వ విద్యాలయములో తెనుగు పరిశోధన శాఖకు చెందిన 
శ్రీపాద లక్ష్మీపతి శాస్త్రిగారు విశ్వవిద్యాలయ పత్రికలో గొప్పవ్యాసము ఈ విషయాన్ని 
గూర్చి యావత్సంగతులూ (క్రోడీకరించి (వ్రాసినాడు. ఇది పుస్తకరూపాన వచ్చినది 
కూడా. ఈ లక్ష్మీపతిశా(స్తిగారు కూడా పరిశోధకులలో ఒకడు. ఈయన రఘునాథ 
రామాయణము మొదలైన మూడుగ్రంథాలలో భాగాలు “రత్న పేటిక”నే పేరుతో 
ప్రచురించినాడు. ఈయన సూర్యరాయాంధ్ర నిఘంటు కార్యాలయములో 
పండితుడుగా కొన్ని సంవత్సరాలు పనిచేసినాడు. తర్వాత అక్కడ యిమడ లేక వెళ్ళి 
వచ్చి వేసినాడు. ఇంతలో వరుల చినసీతా రామస్వామి శా(స్తిగారు మద్రాసు విశ్వ 
విద్యాలయము నుంచీ ఆం(ధ్రవిశ్శవిద్యాలయానికి వెళ్ళగానే యూయనను ఆ స్టానానికి 
నియమించినారు. 1944లో కాలధర్మ మొందినాడు. ఈయన ఒక నిఘంటువు 
వ్రాసినట్టూ దాని పేరు “వావిల్లియ”మని “మాదిరి ఫార” మొకటి అచ్చుది చూచినాను. 
కొని అది యింతవరకు రాలేదు. ఈ శాస్తిగారుశి కూడా భాషా సేవ చేసినవారే! 


ఈయనకు పూర్వమే యీ కుమార సంభవాన్ని పూర్తిగా విమర్శించి 
కాలనిర్లయము చేసిన వాడు నడకుదిటి వీజ్టాజు పంతులు గారు. ఈయనది 
పరాపురము. ఈయన కూడా మంచి పరిశోధకుడు. కవిత్య్వముకూడా చెప్పగల 
సమర్హుడు. ఈయన పరిశోధన, విమర్శన, వ్యాసాలు ఆంధ్ర సాహిత్య పరిషత్పత్రికల్‌ 
చూడవచ్చు. నన్నెచోడుని మోద అన్ని సంగతులు చర్చిస్తూ ఒక (గ్రంధము 
రచియించినాడు. ఇప్పుడీ నన్నెచోడుడు నన్నయ్యకు పూర్వమువాడని నమ్మే 
వాళ్లెక్కు వగా లేరు! ఈ విషయము నిర్జారణ అయిన దనుకోవచ్చు.? ఈవిధముగా 


ఖః నేనూ అట్టా భ్రమపడ్డ వాళ్ళలో ఒకడిని. పూనాలో 1919 లో జరిగిన ఓరియంటల్‌ 
నుహాసభలో నేను తెనుగు సారస్వతాన్ని గూర్చి ఒక వ్యాసము చదువుతూ, యీ కుమార 
సంభవము నన్నయ్యకు పూర్వముదని నిర్వచించినాను. తర్వాత అభిప్రాయము మారినది. 


ఈ ఈయన పాపము చిత్తచాంచల్యము కలిగి 1943లో పరమపదించినాడు. నిడదవోలు 
వెంకట్రావుగా రీయన స్థానములో వచ్చి మంచి కృషి చేస్తున్నాడు. 

శ మద్రాసు విశ్శవిద్యాలయమువారు నన్నెచోడుని కుమారసంభవము మోద విమర్శక 
గ్రంధము (ప్రకటించినారు. 'కుమారసంభవము' కూడా త్వరలో (ప్రచురిస్తారని తెలుస్తున్నది. 


294 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈ చర్చ లేవదీసినందుకు రామకృష్ణకవిగారికి మనము కృతజ్ఞులము. ఈయన 
పరిశోధక వ్యాసాలు “ఆం(ధ్రచారిత్రక పరిశోధక మండలి పత్రిక” మొదలైన పత్రికలలో 
ప్రచురింపబడుతూ ఉండేవి. “అపురూపమైనవి, చెపితే ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచేవి. 
అనేకమైన విషయాల కాధారాలు నావద్ద ఉన్నై.” అని చెప్పడములో ఈయనా, 
వెంకటరమణాచార్యులుగారు ముఖ్యులు. చేప్పేవాటిలో దశాంశమైనా, ప్రకటితముగా 
ఉండవు. మన పరిశోధకులలో ఉన్న విశేషాలు కొన్ని తర్వాత సమయము వచ్చినప్పుడు 
ముచ్చటిస్తాను. పాపమింత పరిశోధన పండితుడైనా ఈయనను ప్రపంచము 
తగినట్టు గౌరవించక పోవడము శోచనీయము. ఈయన కాలూది యెక్కడ 
యెక్కువ కాలము ఉండలేదు. ఇప్పుడు తిరుపతిలోని తిరుమల ప్రాచ్యపరిశోధనా 
లయములో పరిశోధకుడుగా ఉన్నాడు. 

5. భట్టుమూర్తి రామరాజభూషణులను గూర్చి తద్రచిత (గ్రంథాలను గూర్చీ, 
ఆం(ధ్రశబ్ద చింతామణిని గూర్చి వరుల చినసితారామస్యామి శాస్తి, మేడేపల్లి వెంకట 
రమణాచార్యులు (1862 - 1943) మొదలైన పెద్దలు చాలా (శ్రమపడి చర్చించినారు. 

ఇప్పటికీ యీ చర్చ జరుగుతూనే ఉన్నది. ఇటీవల గొట్టెపాటి వెంకట 
సుబ్బయ్య అనే విమర్శకుడు 'భట్టుమూర్తి-రామరాజ భూషణుడ'నే పుస్తక మొక 
దానిని వ్రాసి, అందులో వారిద్దరూ భన్నులని తేల్సినాడు. 

6. ఇక ఓరుగల్లు ఒంటిమిట్ట చర్చ: దీనిలో వావిలికొలను సుబ్బారావుగారు. 
జయంతి రామయ్య పంతులుగారు, శేషాద్రి రమణ కవులు మొదలైన వారు చాలా 
పరిశ్రమ చేసినారు. మొదటి యిద్దరిని గూర్చి వెనకనే కొంతవరకు ముచ్చటించినాను.* 
ఈ చర్చ కూడా-నన్నెచోడని చర్చవలె నిర్జారణమైనది. 


వావిలికొలను సుబ్బారావుగారు పరమ పదించినాడు. శేషాద్రి శర్మగారి 


*ః ఇది తెలంగాణాం(ధ్రలకు చాలా అభినివేశము గల విషయము. “పోతనజయంతిని” 
జరిపించి “హాలికు”డనే నాటకము (వ్రాయించి హయిడదడ్రాబాదులోని “కృష్ణరాయాం(ధ్రభాషా 
నిలయము” వారు భావికాలానికి సాక్ష్యాన్ని బలపరిచినారు. ఒక విషయాన్ని గూర్చి (గ్రంథాలు 
బయలు దేరిన తరువాత దాన్ని తిప్పటము చాలా కష్టము. శిరోమణి రంగాచార్యులుగారీ 
నాటకాన్ని చక్కని శైలీపాకాల్లో వ్రాసినాడు. 


ద్వితీయభాగము 295 


కంత అభినివేశము లేదు. ఇతర దత్తమండ లాం(ధ్రకవిపండితులుదాసీనులు! ఇక 
ఒంటిమిట్ట రోదనమును వినేదెవరు? 


7. నాచన సోమనను గూర్చి వెనకనే రాళ్ళ పల్లి అనంత కృష్ణశర్మ గారు 
చేసిన పనిని స్పృశించినాను. నాచన సోమనాధుడి కాలాన్ని, (గ్రంధాన్ని గూర్చి, 
వేలూరు శివరామశాసస్త్రిగారొక పుస్తకము రచించినాడు. 


8. కురు పాండవ దాయభాగ విమర్శనాన్ని గూర్చి వ్రాసిన వాళ్ళలో 
విమర్శక్రాగేసర కాశీభట్ల బ్రహ్మయ్యశాస్త్రి, శ్రీపాద కృష్ణమూర్తి శా(స్తిగారలు పెదపెద్ద 
(గంథాలే రచించినారు. 

9. ఆం(ధశబ్ద చింతామణి కర్భత్వాన్ని గురించి ఒక నివాదము 
బయలుదెరినది. వరులపండితుడు నన్నయకృతమని వాదించినాడు. వీరేశలింగం 
పంతులు, చిలుకూరి నారాయణరావు, మల్లాది సూర్యనారాయణశాగస్తి గారలు 
మొదలైనవారీ చర్చలలో పాల్గొన్న ముఖ్యలు. ఇప్పటికీ ఈ చర్చ పరిష్కృతము 
కాలేదు. పండితులిలో నన్నయ కృతమే ఆంధ్రశబ్దచింతామణి, అనే విశ్వాసము 
మాత్రము (ప్రబలినదని చెప్పవలె! 

-ఈ విధముగా ఈ కాలములో పండితులూ కవులూ సారస్వత చర్చలు 
జరిపి దేశభాషా సేవచేసి కీర్తిపొందినారు. కాలానికి తగినట్టే చర్చలు జరుగుతూనే 
ఉంటవి. వాటివలన సారస్వతానికి ఉపకారమే అవుతుంది. 


మొత్తము మోద ఆ కాలములో తిరుగుబాటుద్యమాల ఫలితముగా అనేక 
పండితులు బయటికి వచ్చినారు. వారి వారి అభిప్రాయాలు, అభినివేశాలు ఎలా 
ఉన్నా, కొంత సాహిత్యము మా(త్రము వెలిసినది. అనేక (గ్రంథాలు, పత్రికలు 
వెలువడినవి. వైదీకి నియోగి కక్షలు-కమ్మోద్యమము--విశ్వబ్రాహ్మణోద్యమము-- 
కవులపోట్లాటలు-విడిగా చూచినప్పుడు అసహ్యముగా కన్పించినా, తద్వారా సాహిత్య 
కృషి బాగా జరిగినదని ఒప్పుకోవలె. 


నవ్యాంధ్ర సాహిత్య ఏథులు 
7 
పరిశోధనము 


పరిశోధనము మూడు విధాలుగా విభజింపవలసి ఉన్నది. చరిత్ర పరముగా, 
సారస్వత పరముగా, భాషా పరముగా పరిశోధనలు విరివిగా సాగుతున్న కాలమిది. 
కొంత పరిశోధనాన్ని గూర్చి వెనుక చెప్పడము జరిగినది. సరియైన చరిత్ర 
పరిశోధనానికి పునాది వేసినది కొమజ్జాజు వెంకట లక్ష్మణరావు గారని వెనుక 
తెలుసుకున్నాము. భాషాసారస్వత పరిశోధనలు కూడా అవే మార్గాలలో నడిచినవి. 
ఈవిధముగా పరిశోధన జరిపినవారిలో కొందరిని పేర్కొనడ మవసరమే! మానవల్లి 
రామకృష్ణకవి, తేకుమళ్ళ రాజగోపాలరావు, వేటూరి ప్రభాకరశాస్త్రి, జయంతిరామయ్య, 
చిలుకూరి వీరభ[ద్రరావు, మల్లంపల్లి సోమశేఖర శర్మ, భావరాజు వెంకట కృష్ణరావు, 
డా.నెలటూరి వెంకట రమణయ్య, రాళ్లబండి సుబ్బారావు, డాక్టరు మారేమండ 
రామారావు, రంగస్వామి సరస్వతి, కురుగంటి సీతారామ భట్టాచార్యులు, డాక్టరు 
పుట్టపర్తి శ్రీనివాసాచార్యులు, డాక్టరు చిలుకూరి నారాయణరావు, కోరాడ 
రామకృష్ణయ్య, గంటి జోగిసోమయాజులు, మల్లాది సూర్యనారాయణ శాగస్తి, వరుల 
చినసీతారామస్వామిశాగస్తి, కోన వెంకట రాయశర్మ మొదలైనవారిందులో ప్రముఖులు. 
వీరినిగూర్చి, వీరుచేసిన పరిశోధనాన్ని గూర్చి కొద్దిగా తెలుసుకుందాము. 

మానవల్లి రామకృష్ణ కవిగారి పరిశోధనాదికాన్ని గూర్చి ఇంతకుముందే 
చెప్పి ఉన్నాను. 


తేకుమళ్ల రాజగోపాలరావు 


తేకుమళ్ల రాజగోపాలరావు గారు మన ఆంధ్రులలో సర్వతోముఖ ప్రజ్ఞకల 
వారిలో ఒకడు. ఈయన మొదట ఏరేశలింగముగారి శిష్యుడు. _(బ్రహ్మమత 


ద్వితీయ భాగము 297 


ప్రచారము చేస్తూ విగ్రహారాధనమును గూర్చి ఈశ్వర తత్వాన్ని గూర్చీ, భోజన 
ప్రతిభిజనాలను గూర్చీ వ్రాసి, తుదకు హిందూ సంఘ సంస్కార చరిత్రను 
వ్రాసినాడు. ఈయన సన్నని శరీరము గలవాడు. మంచి వాచాలుడు, నిశితమైన 
బుద్దీ, మంచి పరిశోధనా శక్తీ కలవాడు. బెజవాడ హైస్కూలులో మాష్టరుగా ఉండి, 
అటుతరువాత ఈయన క్రైస్తవ కళాశాలలో తెనుగు లెక్సరరైనాడు. ఆకాలములో 
ఈయన (కైస్తవమతము స్వీకరించినాడని చెప్పుకునేవారు. ఈయన ఇంగ్లాండు 
కూడ వెళ్ళి వచ్చినాడు. ఈయనకు చరిత్ర, భాషా పరిశోధన మంటే చాలా పీతి. 
ఛంద శ్చాస్తములో చాలా పరిశ్రమ చేసినాడు. ఈయన 'పరిశోధక పత్రిక (6024 
Indian Research) అని ఒక మాసపత్రికను కూడ కొన్నాళ్ళు నడపినాడు. ఆం(ధ్రదేశ 
చరిత్ర కూడా ఒక సంపుటము (ప్రచురించినాడు. అందులో తెలుగు” శబ్దముమోద 
చాల పరిశోధనము చేసినాడు. టిబెటు దేశములో నుంచీ తెలుగువారు వచ్చినట్లు 
బుజువు చేసినాడు. ఇప్పటికీ హిమాలయ (ప్రాంతములో ఉన్న ఒక జాతివారికి 
'తెలంగం' అని దేవుడి పేరట! ఈ విధముగా చిత్ర విచిత్ర విషయా లందులో ఉన్నవి. 
ఈ (క్రింది వాక్యములు చదవండి: 


“అరఖాన్‌ దేశానికి రాజధాని నగరం పేరేమిటో విన్నారా? దానిపేరు 
“తైలింగ”ట...బర్మాదేశంలో ని పెగూ రాజ్యాన్ని సాధించి దాన్ని యేలినవారు 'తలైంగుల' 
ట. ఈ తలైంగుల వృత్తాంతాలు (క్రీ.పూ. 4వ శతాబ్దం నుంచి పరంపరగా వస్తున్నవి 

(ప్రమాది, భాద్రపదము, భారతి) 

ఈ విషయాలు 'తెయుగు' కాకతీయ వాసనగల “త్రిలింగ' శబ్ద భవమని 
చెప్పే వాదాన్ని భగ్నపరుస్తున్నవి. ఇటువంటి వనేక విషయాలకు రాజగోపాలరావుగారికి 
మనము కృతజ్ఞులము. 


వేటూరి ప్రభాకరశాస్త్రి 
వేటూరి ప్రభాకరశా(స్తిగారు గొప్ప పరిశోధనము చేసిన, చేస్తున్న వ్యక్తి, 


మంచి నిశితమైన వివేచనాశక్తి, మంచిబుద్ది, రచనా చాతురీ-విటికి తగినట్టు పదవీ 
పరమేశ్వరు డీయనకు కలుగ జేసినాడు. |ప్రాచ్యలిథఖిత పుస్తక భాండాగార మంతా 


208 నవ్యాంధ్ర సాహిత్య వీధ్రులు 


ఆయన చేతిలో ఉండేది. కొంత కాలము తాళపత్ర (గ్రంధాలను సేకరించే పదవిలో 
ఉండేవాడు. ఇప్పుడు తిరుపతిలో ప్రాచ్యపరిశోధనా మండలిలో పని చేస్తున్నాడు. 
పరిశోధనకు తగిన వాతావరణము ఈయనకు కల్లడము విశేషము. మొదట 
శ్రీనాధుని కాలాన్ని గురించి యూయన పరిశోధన మొదలు పెట్టినాడు. తత్సలి తముగా 
'శృంగార శ్రీనాథము”, 'కనకాభిషేకము' అనే (గ్రంధాలు వచ్చినవి. శ్రీనాధుని మిదా 
ఆయన కాలము మోదా వేటూరివారే అధికారజ్ఞానము గల వ్యక్తి అనవచ్చు. 'చాటు 
పద్య మణి మంజిరి'ని ప్రచురించి (1913) మహోపకారము చేసినాడు. ఇవిగాక అనేక 
విషయా లీయన పరిశోధనము చేసినాడు. (క్రీడాభిరామము, బసవపురాణములను 
పరిష్కరించి, వాటి మోద సుదీర్హమైన పీఠికలు వ్రాయడమే ఇందుకు తార్కాణము. 
తంజావూరు వృత్తాంతాన్ని (త్రవ్వి 'టైలరు' (గ్రంథాన్ని మొదట (ప్రచురించిన దీయనే, 
ఆంధ్ర విశ్వవిద్యాలయమువా రిటీవల (ప్రచురించిన రంగనాధ రామాయణమును 
పరిష్కరించి పెట్టిన దీపండితుడే. దానిలో వీరి పీరిక లేకపోవడము విచారకరము. 


తిరుపతి వేంకటకవుల శిష్యుడై చక్కని కవితాశైలి నలవరచుకున్న వ్యక్త 
వేటూరివారు. ఈయనది పండిత కుటుంబము. భాసనాటకా లీయనను 
ఆకర్షించినవి. “ప్రతిమా నాటకము” మొదలైన వాటిని పరివర్తనము చేసినాడు. అవి 
చాల రసవంతముగా ఉంటవి. ఈయన అనేక వ్యాసముల రచించినాడు. సులభ 
బోధకమైన గద్యశైలి యాయనది. 

ఈయనను గూర్చి “భారతి రజతోత్సవ సంచిక” లో వ్రాయబడిన ఈ 
వాక్యాల్ని చిత్తగించండి :- 

“ఏరు మహా మేధావియగు సంస్కృతాంధ్ర భాషా విశారదులు. పండిత 
ప్రపంచమున దప్పబుట్టిన మహనీయులు; కేవల భాషా పండితుల యందులే 
చరిత్ర జిజ్ఞాస వీరియందు గానవచ్చుచున్నది... వీరి పరిశోధనా పద్దతుల 
నిర్దుష్టములు... శృంగార శ్రీనాధ రచనచే ప్రభాకర శా(స్తులవారు రెడ్డిరాజ్య సంశోధనకు 
బునాది వేసిరని చెప్పవచ్చును.” 

ఇటీవలనే 'తెలుగు మెజుగులు” అనే వీరి వ్యాస సంపుటి ఆంధ్ర [గ్రంధమాల 


ద్వితీయభాగము 299 


పక్షాన వెలువడినది. ఈనాటి ఆం(ధ్ర సాహిత్యకులలో ఈ వేటూరివారు పేరెన్నికగన్న 
మహనీయుడనే చెప్పవలె. 


జయంతి రామయ్య పంతులు 


జయంతి రామయ్య పంతులుగారు (1860-1941) గొప్ప భాషా సేవకుడు; 
పరిశోధకుడు; పండిత పోషకుడు, కవి. ఈయనది అమలాపురం తాలూకాలో 
ముక్తేశ్వరం అనే (గ్రామము. ఈయన పెద్ద సర్కారుద్యోగము చేసినాడు. జిల్లా 
కలెక్టరైనాడు కూడ. పీరికాపురాధీశ్వరుడికి ఈయన విద్యాగురువు కావడము, 
ఆంధ్రనిఘంటు నిర్మాణోద్యమ (ప్రారంభము, (గ్రాంధికభాషావాద (ప్రచారము 
నిమిత్తము, సాహిత్య కృషికొరకు ఆంధ్రసాహిత్య పరిషత్తును స్టాపించడము మొదలైన 
విషయాలు వెనుక మనవి చేసినాను. చారిత్రక పరిశోధనములో, శాసన వ్యాఖ్యానములో, 
భాషా గ్రంధుల్ని విప్పుటలో ప్రజ్ఞావంతుడని పించుకొనినాడు జయంతి. వారక్యములో 
కూడా పరిశోధన మానని భాషాసేవకుడు; 'ఆంధ్ర వాజ్మయ వికాసము" మాద 
ఆంధ్రవిశ్వవిద్యాలయములో ఉపన్యాసాలిచ్చినాడు. అవి (గ్రంధరూపము దాల్ఫినవి 
కూడ. ఆంధ్ర చారిత్రక మండలివారి (త్రైమాసిక పత్రికలో ఆంగ్ల భాషలో తెలుగు 
వాజ్మయము మోద వ్యాసాలు (వాసి ప్రచురించినాడు. 


ఈయన చేసిన కృషి ఎంతటిదో ఈ క్రింది రచనల ద్యారా తెలుసుకోవచ్చు: 
“శాసన పద్యమంజరి - దక్షిణదేశపు టాం(ధ్ర శాసనములు - Dravidian Lexi- 
cography -- శాస్త్ర పరిభాషా _దముల పట్టిక-(కొంతవరకు ఇది ఆంధ్ర సాహిత్య 
పరిషత్సత్రికలో ప్రకటితమైనది.) ఆధుని కాంధ్ర వాజ్మయ వికాస వైఖరి -Defene 
of Literary Telugu-” అనేవి పరిశోధనాజనితాలు. 

పరిశోధనము మాత్రమేకాక, ఈయన చక్కని శైలిలో కవిత వ్రాయగలవాడు 
కూడ అని యీక్రింది (గ్రంథాలు తెలుపుతవి: “ఉత్తరరామ చరిత” - 
“చంపూరామాయణము” - “అమరుకము” అనేవి అనువాదాలు; “ముక్తీశ్వర 
శతకము” తమ ఇలవేల్పు అయిన మ్యుక్తీశ్వరుడి మోద (వ్రాసినది; ఈయనకు 
చెళ్ళఎళ్ళ వారు 'జయంతి' అనే తమ (గ్రంథాన్ని అంకిత మిచ్చినారు. 


300 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పిశుపాటి విశ్వేశ్యరశా(స్తిగారు జయంతివారి పైన వ్రాసిన ఈ క్రింది శ్లోకాన్ని 
గమనించండి: 

శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటు రాంధ్ర 

సాహిత్య సంస్థా చ భవత్సమజ్ఞామ్‌ 

అపార మేధావిభవం చ నూన 

మాచంద్రతారం (ప్రకటీకరోతు॥ 


దనన బట్టి జయంతి రామయ్య పంతులు గారెంతటి భాషా సేవకుడో 
స్పష్టమౌతున్నది గదా! 


చిలుకూరి వీరభద్రరావు 


వీరభ(ద్రరావుగారిని (1872-1939) గురించి వెనుక చెప్పియున్నాను. 
ఈయన లక్ష్మణరావు గారి సహాయమును పొంది చరిత్ర పరిశోధనము చేసిన వ్యక్తి. 
ఈయన రచించిన “ఆంధ్రుల చరిత్ర” ఇప్పటికి మనము లోపాలతో కూడినదని 
విమర్శించినా, అది తప్ప మరొక (గ్రంధము గతి లేదు; మనలో నెరసులు ఏరే వారి 
సంఖ్య హెచ్చు. చేసిన కృషికి సంతోషించి, తరువాత వారు పరి(శ్రమజేసి అందులో 
కొరపడిన విషయాలను భర్తీచేసే దృష్టి లేనివారే చాలామంది. వీరభద్రరావుగారు 
అనేక వ్యాసాలను, శ్రీనాథ చరిత్ర మొదలైన (గ్రంధాలను, రచించినాడు. ఈయనను 
గూర్చిన ఈ క్రింది వాక్యాలను పరిశీలించండి: 


'తెనుగున చరిత్ర రచనకు గడగిన (గంధకర్తలలో రాజవంశ చరిత్రతోపాటు 
ప్రజల యభ్యుదయమును వర్ణింప మొదట దలపెట్టిన వారు వీరభద్రరావు గారే. 
వీరిది మనోహరమైన శైలి... వాదముల నడపుట యందు వీరి దండెవేసిన చేయి; వీరి 
భాష... అమ్ముపోటువలెను, శూలఘాత విధమునను, కత్తివేబు తెజుగునను 
నొప్పింపగలదు. పామువలె బుసకొట్టును, పులివలె చీజివేయును.” 


చరిత్ర పరిశోధనములో లక్ష్మణరావు గారూ ఈయనా సూర్యచంద్రులవంటి 
వారని చెప్పవలె. వీరిద్దరి ప్రభావము తరువాత వచ్చిన ఆంధ్ర చరిత్ర పరిశోధకుల పైన 
బాగా ఉన్నదనడము సత్యము. - 


ద్వితీయభాగము 301 


నుల్లంపల్ల్తి సోమశేఖర శర్మ 


మల్లంపల్లి సోమశేఖరశర్మ గారొక సుప్రసిద్దాంధ్ర చరిత్ర పరిశోధకుడు.* 
(జననము 1891). ఈయన కొమజ్టాజు వెంకట లక్ష్మణరావు, చిలుకూరి వీరభద్రరావు 
గారలచేత ఉద్చోధితుడైనాడు. మనకు చరిత్ర పరిశోధనాని కున్న ఆధారాలు మూడు 
విధాలైనవి. మొదటిది శాసనాలు, రెండవది సారస్వత (గ్రంథాలలోని అవతారికలు, 
ఆశ్వాసాంత గద్యలు, మూడవదీ సమకాలికుల వ్రాతలు. ఈ బాపతువాటి నన్నిటిని 
శర్మగా రవలోడనము చేసినవాడు. చాలా శాసనాలను మూల ఉన్నవి పెళ్ళగించి, 
వాటిని చదివి, వాటిలో ఆంధ్రుల చరిత్రకు సంబంధించిన విషయాలను (క్రోడీకరించి 
ప్రచురించినాడు; వాటిమోద విషయ చర్చ చేసినాడు. ఈయన చేసిన పనిలో 
ప్రచురణమైనది చాల తక్కువ; నాల్గవవంతేమో అనవచ్చు. 'ఆంధ్ర విజ్ఞాన సర్వస్వ" 
కార్యములో 1924 సం॥ నుంచి 16 సంవత్సరాలు పనిచేసినాడు. అనంతరము 
కొన్నాళ్ళు 'భారతి'కి సంపాదకుడుగా ఉన్నాడు. అటు తరువాత ఆంధ్ర 
విశ్వవిద్యాలయములో చరిత్ర పరిశోధకుడుగా పనిజేసి ఇటీవలనే రిటైరు అయినాడు. 
మనిషి చాలా సహృదయుడు; సరసుడు; మనస్సు భావ శబలతకు లోనయ్యేది కాదు. 
ఎల్లప్పుడు చిత్తవృత్తి సరియైన మార్గములోనే ప్రవర్తిస్తుంది; అత్యంత స్నేహ పాత్రుడు. 
కష్టము కూడా సుఖముగా తీసుకోగల చిత్తస్టైర్యము కలవాడు. హసన్ముఖుడు. 
కీర్తికాముడు కాడు. పరిశోధనమే యీతని జీవితలక్ష్యము. “ఆంధ్రవీరులు” 
“అమరావతి స్తూపము”, “చారిత్రక వ్యాసములు”, “హిందూదేశ చరిత్ర” అనే 
గ్రంధాలు ప్రచురితాలు. ఆయన వచన శైలి సజీవమై హృదయాన్ని పులకరింప చేస్తూ 
ఉంటుంది. చరిత్ర రచనకు మిక్కిలి ఉపయుక్తమై, పాఠకులకు అభిమానాన్ని 
కలుగజేసే శక్తి కలిగి ఉంటుంది. ఎంత చిక్కువిషయాన్నైనా చిక్కువిడదీసి 
అరటిపండు వొలిచి చేతులో పెట్టినట్టు చెప్పగల సమర్హుడు. ఆంగ్రభాషలో కూడ 'A 


న చూ: 1946 అక్టోబరు “అభ్యుదయ” లో ప్రయాగవారి వ్యాసము 
1947 మే “నవోదయ” లో పిల్లలమజ్టివారి వ్యాసము. 


302 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


Forgotten chapter of Andhra History' అనీ, 'The History of the Reddi 
Kingdoms' అని రెండు. గ్రంథాల్ని రచించినాడు. నేలటూరివారు శర శ్రగిరిని గూర్చి 
వ్రాసిన యీకక్రింది వాక్యాలను గమనించండి: 

“.శర్మగారికి చరిత్రపరిశోధన సహజ (క్రీడ; శాసన పరిష్కారమభిమాన 
విద్య. లిపిశాస్తమున ఏరితో సమానమైన జ్ఞానము గల వారి సంఖ్య యల్పిష్టము. 
లిపి మర్మ విశారదుడగుటచే నెట్టి ప్రావిన శాసనముయెక్క గుప్తార్థమును నాయనకు 
బట్టబయలు. శర్మగారు సంపాదించి ప్రకటించినన్ని శాసనములను మటే యెవ్వరును 
(బ్రకటించి యుండలేదు. (ప్రాచీన దక్షిణ హిందూదేశ చరిత్రయందు శర్మ గారికి 
దెలియని విషయము లేదు; ఎంతటి గూఢ సమస్యయెనను ఏరి దృక్పృధమున బడిన 
చిక్కులను బెడబాసి విశదము కాగలదు.” (భారతి - రజతోత్సవ సంచిక) 

మల్లంపల్లివారు మొదటి రోజులలో కవిత్వాన్ని (వ్రాసినట్లు తెలుస్తుంది 
'పాదుకా పట్టాభిషేకము” అనే నాటకాన్ని వ్రాసి, దానిని ఆడించి పేరు గడించినాడు; 
'రోహిణీ చంద్రగుప్త," 'కధానువాదాలు,' అరణ్య రోదనమ'నే నవల, 'వివేకముగల 
మంత్రి, 'దేశోద్దారకులు' మొదలైనవి చిన్ననాడే రచించినాడు; రచించిన వనేకము 
ముద్రితము కాలేదు. ఇప్పటికీ ఈయన చరిత్ర పరిశోధకుడుగానే కాకుండా 
సారస్వత (స్రష్టగానూ కన్పిస్తూనే ఉన్నాడు; అనేకములైన రేడియో నాటికలు బహు 
రసవంతాలుగా రచించి (ప్రసారింప జేస్తున్నాడు. “ఆంధ్ర చరిత్ర సం(గ్రహమ'నే 
పేరుతో తాను రేడియోలో యిచ్చిన ప్రసంగాలను గ్రంధరూపేణ ఇటీవల లోకానికి 
అందించినాడు. 


'నిరాడంబరత్వం, సహృదయత్వం, అన్నిటిని మించిన ఆంధ్రత్వం ఉండటం 

వీరిలో విశిష్టత అని పిల్లలమజ్జివారు, “శర్మగారు కవి, విమర్శకుడు, కృతికర్త, 
లా 6 

కృతిభర్త కథకుడు, చారిత్రక పరిశోధకుడు,ఈ మహా పండితుడు, (ప్రజా సేవకుడు 


ఈ ఆంధ్రసారస్వత ప్రపంచములో ఈనాడు మన సోమశేఖరుడు సర్వజన సమాదరణీయుడై, 
మాన్యుడై, ఉత్తిమ చరిత్ర గ్రంధ రచయితగా పేరుపొందుతున్నా డంటే లక్ష్మణరాయ డాతని 
కిచ్చిన ఉన్నత విద్యాశిక్షణమే కారణమని మనవి చేస్తూన్నాను. 

-నిడదవోలు వెంక(ట్రావు-ఆంధి: జులై 1994 


ద్వితీయభాగము 303 


- ఇదే ఆయనలోని విశిష్టత” అని ప్రయాగవారు (వ్రాసిన వాక్యాలు శర్మగారి మూర్తిని 
సమ(గ్రమముగా అందిస్తున్నవని చెప్పవలె! 


భావరాజు ఎంకటకృ్పష్టరావు 


భావరాజు వెంకట కృష్ణరావుగారు కూడా ఆంధ్ర పరిశోధకులలో ఎన్నదగిన 
వ్యక్తి న్యాయవాది వృత్తిలో ఉన్నా, సారస్వత సేవ, చరిత్ర విజ్ఞానము నిరంతరము 
ఆకర్షిస్తూన్న వ్యక్తి. చారిత్రక పరిశోధనలో స్టిత ప్రజ్ఞుడు. ఆంధ్రేతిహాస పరిశోధక 
మండలీ నిర్యాహకులలో ముఖ్యడై మంచి సేవ చేసినాడు. ఆ మండలి తరపున 
1922లో ప్రకటితమైన '“రాజరాజనరేంద్ర సంచిక'కు సంపాదకుడుగా ఉండి, ఈయన 
రాజమహేంద్రవరి చరిత్ర వ్రాసినాడు. “ప్రాచీనాంధ్ర నౌకా జీవనము” అనే (గంధమూ, 
ఆంధ్రేతిహాస పరిశోధన పత్రికలోని ' అనేక వ్యాసములు కృష్ణరావుగారి చారిత్రక 
పరిశోధనా పాండిత్యాన్ని వెల్లడిస్తాయి. ఇటీవల ఆంగ్లములో 'Early Dynasties 
of AndhraDesa' అనే ఉ(ధ్లంధాన్ని వ్రాసి ప్రకటించినాడు. ఈయనకు ఆంధ్రాభిమాన 
మసరిమితము. “ఆంధ్ర అనే శబ్దము తప్పనీ, “అంధ్ర అనే అనవలెనని 
సిద్దాంతీకరించినటువంటి స్వతంత్రుడు. దేవాలయాదాయ సలిస్టకు కమిషనరుగా 
కొంతకాలము పనిచేసినాడు. అక్కడున్నప్పుడు కూడా చారిత్రక దృష్టితో అనేక 
విషయాలను (గ్రహించినాడు. వాటి నన్నిటినీ ముందు ముందు తన పరిశోధనలో 
వినియోగపరుస్తాడని విశ్వసించవచ్చు. 


రాళ్లభండ సుబ్బారావు 

రాళ్ళభండి సుబ్బారావు గారు ఆంధ్రేతిహాస పరిశోధక మండలిని 
రాజమహేం[ద్రము నుంచి నడుపుతున్న కర్మిష్టి మంచి పండితుడు. ఆంధ్ర 
సాహిత్యాన్ని బాగా చదివిన సాహిత్యపిపాసి. కాళింగు లంటే ఈయన కపరిమితా 
భిమానము. “కళింగ సంచికికు సంపాదకుడుగా ఉండి కళింగ దేశ చరిత్ర 
సవిమర్శకముగా వ్రాసినాడు. ఈయన చేసిన మండలి పరిశోధన పత్రికలో 
పూర్వగాంగుల చరిత్రపైన అనేక వ్యాసాల్ని రచించి ప్రకటించినాడు. మంచి 


304 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కార్యదీక్ష కలిగినవాడు; రాజమండ్రి ప్రభుత్వ కళాశాలలో చరిత్రోపన్యాసకుడుగా 
చాలా కాలము పనిచేసి ఇటీవల ర్షిటైరైనాడు; ఆంధ్ర ఇతిహాస పరిశోధక మండలి 
కార్యములో సంపూర్ణముగా తనకాలము సంతటిని వినియోగిస్తున్న మహనీయు 
డీయన. 


నెలటూరి వెంకటరమణయ్య 


డాక్టరు వెంకటరమణయ్యగారు తెలుగులోను, ఆంగ్లములోను, అనేక 
చారిత్రక విషయ పరిశోధక వ్యాసాల్ని రచించి భారతీత్యాది పత్రికలలో ప్రచురించిన 
మహనీయుడు. (ప్రాచీన పల్లవరాజులపైనా, లేములవాడ చాళుక్యులపైనా అనేక 
వ్యాసముల రచించినాడు. మదరాసు విశ్వవిద్యాలయపు చారిత్రక పరిశోధకశాఖలో 
పనిజేసి ఆంగ్లములో అనేక గ్రంధాల్ని ప్రచురించినాడు. "082 046 city and 
Empire of Vijayanagar - Studies in the History of Vijayanagar - Early 
Muslim Expansion in the South India - Further Sources of the History 
of Vijayanagar" మొదలైన వాటిని రచించి ఈయన విజయనగర సా(మ్రాజ్య 
చరి(త్రపైన కొంతవరకు అధికారి అయినాడనవచ్చు; ప్రాచీన తామ్ర శిలా శాసనాలను 
కొన్నింటిని పరిష్కరించి (ప్రకటించినాడు. ఇప్పుడుద్యోగమునుండి విరమించినా, 
చరిత్ర పరిశోధనము మాననటువంటి మాననీయుడు. 


మారేనుండ రామారావు 


డాక్టరు రామారావుగారు మంచి (ప్రతిభాశాలి. ఈయనది కోనసీమ. 
రాజమహేంద్రవరములోను మద్రాసు క్రిష్టియన్‌ కాలేజీలో చదివి సుప్రసిద్ద చరిత్ర 
పరిశోధకులైన ప్రోఫెసర్‌ కె.ఎ. నీలకంఠ శాస్త్రి గారి శిష్యుడైనాడు. మద్రాసు 
విశ్వవిద్యాలయములో పరిశోధనము చేసి డాక్టరు బిరుదాన్ని గడించినాడు. 
ఆంధ(ధ్రాంగ్లాలలో అనర్గళముగా మాట్లాడగల శక్తి కలవాడు. రాజమహేం(ద్రవరములోని 
ఆంధధ్రేతిహాస పరిశోధక మండలి పక్షాన వెలువడిన “కాకతీయ సంచిక” కు 
సంపాదకుడై కొకతీయచరి(త్ర (వ్రాసినాడు. అంతేగాకుండా కాకతీయ, రెడ్డి రాజ్యాల 


ద్వితీయభాగము 305 


చరిత్రల్ని కూలంకషముగా పరిశోధించి అనేక నూతనంశాల్ని కనిపెట్టినాడు. దాదాపు 
పన్నెండు సంవత్సరాలు గుంటూరు హిందూ కాలేజీలో చరిత్రోపన్యాసకుడుగా 
పనిజేసి ఇటీవలే హైదరాబాదులోని నిజాం కాలేజీలో (ప్రొఫెసరుగా వెళ్ళినాడు. 
ఈయన చాలా పట్టుదల కల మనిషి స్నేహపా(త్రుడు; చారిత్రక విషయ 
పరిశోధనములో గాని; శాసనాన్వేషణములోగాని, నిద్రాహారాలు మానేటంతటి 
దీక్షగలవాడు; గుంటూరు జిల్లాలోని పల్నాడంతా శోధించి శాసనాలను, నాణెములను 
అనేకము సంపాదించినాడు. లక్ష్మణ రాయ పరిశోధక మండలి పక్షాన 'తెలంగాణా 
శాసనాల'ను పరిష్కరించినాడు. ఆంధ్ర ఇతిహాస సంశోధక మండలి అని ఒక 
సంస్థను స్థాపించి, ఆంగ్లములో “త్రైమాసిక పత్రికను” నడుపుతూ ఆంధ్ర చరిత్రకూ 
సంస్కృతికీ చాలా సేవ చేస్తున్నాడు. అమరావతిలో సాతవాహన సా(మ్రాజ్య వర్దంతిని 
మహా వైభవముగా జరిపించి తచ్చిహ్నముగా 'సాతవాహన సంచికి సంపాదించి 
ప్రకటించినాడు; దీనిలో ఈయన రచించిన వ్యాసాలమూల్యాలని చెప్పవలె. ఆంధ్ర 
కావ్యాలలోని అవతారికల్నీ ఆశ్యాసాంత గద్యల్ని ఆంగ్లములోకి అనువదించి యూయన 
మంచి ఉపకారము చేసినాడు. ఆంధ్రాంగ్లాలలో అనేక చారిత్రక వ్యాసాల్ని రచించి 
ప్రకటించినాడు. “భారతీయ విద్యాచరిత్రము' 'భారతీయ నాగరకతా విస్తరణము' 
'మధ్యాచార్యుల చరిత్ర "Libraries in Ancient and Medeival India" 
'కవిసార్యభౌమచరిత్రి మొదలైనవి ఈయన గ్రంధాలు. ఆంధ్రాభిమానము 
విషయములో ఈయన తరువాతనే ఎవరినైనా చెప్పవలె. కాలేజీలలో ఆంధ్రాభ్యుద 
యోత్సవాల్ని యేటేటా యేర్పాటు చేయించి తద్యారా ప్రజలకు ఉత్సాహో ద్రేకాల్నీ, 
ప్రచార ప్రబోధాల్నీ కల్పించిన ధీమంతుడు. 

చరిత్ర విషయములోనేగాక ఈయన నాటక రచనమందు కూడ (ప్రవేశము 
కలవాడై, అనేక ఏకాంక నాటికల్ని (వ్రాసి విద్యార్థుల చేత ఆడించి, ప్రచురించినాడు. 
ఈనాటకాలలోని కధావస్తువుకూడా ఆం(ధ్రచరిత్రకు సంబంధించినది కావడము 
విశేషము. 

ఈయనను గుజించి నేలటూరివా రేమన్నారో చూడండి: “అపారమైన కృషి 
వలన కీర్తి వహించి నాడు. మంచి వక్త నెజువాది.” చారిత్రకుడికి కావలసిన దింకేముంది? 


306 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 
రంగస్వామి సరస్వతి 

రంగస్వామి సరస్వతి గారిని మన ఆం(ధ్రులెవ్వరూ ఎరుగరను కుంటాను. 
ఆయన తెలుగులో చాలా కృషి చేసినాడు. డాక్టరు కృష్ణస్వామయ్యంగారితో కలిసి 
పనిచేసినాడు. మనిషి గొప్ప ఉత్సాహవంతుడు. గవర్షమెంటువారి శాసన శాఖలో 
పని చేస్తూండేవాడు. భారతీత్యాది పత్రికలలో ఈయన వ్రాసిన వ్యాసా లమూల్యాలు. 
విజయనగర సా(మ్రాజ్యచరిత్రకు మాతృకలైన ఆంధ్ర(గ్రంధాలలో పీఠి కలన్నీ సేకరించి 
వాటి నింగ్రీషులోకి పరివర్తనము చేసి విజయనగర చరిత్ర నిర్మాణానికి పనికివచ్చే 
సాధనాలను తయారుచేసి పరిశోధకుడికి సిద్దాన్నము చేసి పెట్టిన మహనీయుడు; 
ఈయన కృషి కృష్ణస్యామయ్యంగారు (ప్రచురించిన "5010069 of Vijianagar 


History" అనే (గ్రంధములో ఇమిడిఉన్నది. పేరు మాత్రము అయ్యంగారికి 
వచ్చినది. రంగస్వామి సరస్వతిగారు చేసిన కృషి కొనియాడదగినది! 


కురుగంటి సీతారామభట్టాచార్యులు 


కురుగంటి సీతారామయ్య గారు (జననము 1890) సంస్కృతాంధధ్రాంగ్లాలలో 
గొప్ప పండితుడు. ఈయనది తెనాలి తాలూకా వేమూరు (గ్రామము; పేరుమోగిన 
పండిత కుటుంబములో జనించినాడు. ఈయన తండ్రిగారు చైనముచేసిన 
సుబ్రహ్మణ్య మహాగ్ని చిన్నామధేయులు; (తరువాత సన్యసించి అద్దైతానంద 
తీర్జులైనారు.)- ఈయన ప్రపితామహుడు అనుగమ భట్టాచార్యుడని, తర్కసింహమని, 
అపరగొతముడని (ప్రసిద్ది పొందిన కురుగంటి వెంకటరామశా'స్త్రి గారు. 


అటువంటి తం(డ్రిగారివద్ద వేదాధ్యయనమూ, ఇటు కొల్లూరు స్కూలులో 
ఆంగ్లవిద్యాభ్యాసమూ చేసినాడు. (ప్రెసిడెన్సీ కాలేజీలో సంస్కృతము ఆనర్సు చదివి 
1917 లో ఘనముగా పట్టాన్ని పొందినాడు. అనంతరము గవర్నమెంటులో స్కూళ్ల 
ఇనస్పెక్టరుగా పనిచేస్తూ సతాకగ్రహోద్యమములో పాల్గొని ప్రభుత్యోద్యోగాన్ని త్యజించిన 
దేశభక్తుడు. కొన్నాళ్ళు బెజవాడలో జాతీయ పాఠశాలకు |ప్రధానాచార్యుడుగా 
పనిచేసినాడు. అప్పుడే “విద్యార్థి అనే పత్రిక పెట్టి, సంపాదకుడైనాడు. కొవ్వూరులో 


ద్వితీయభాగము 307 


సంస్కృత కళాశాలకు (పిన్సిపాలుగా కొంతకాలము పనిచేసినాడు; ఫస్టుగ్రేడు ప్లీడరై 
తెనాలిలో ప్రాక్టీసు పెట్టనాడు. తర్వాత తంజావూరు మాన్యు(స్క్రిప్లు లెబరీలో 
సూపరింటెండెంటుగా పనిజేసినాడు. అక్కడ ఉన్నప్పుడే ఈయనకు పరిశోధన 
చేయడానికి అవకాశము, చేయవలెననే కుతూహలము కలిగినది. 'తంశాఫురాం(ధ్ర 
నాయక రాజ చరిత్ర' అనే గ్రంధము అప్పుడు ప్రాసినదే. అప్పటినుంచి ఈయన 
అవిచ్చిన్నముగా పరిశోధనము చేస్తూనే ఉన్నాడు. హైదరాబాదులోని నిజాంకళాశాలలో 
సంస్కృతాం(ధ్రాచార్యుడుగా, నిజాంప్రభుత్వ (ప్రచారశాఖలో - రేడియోలో 
(ట్రాన్స్‌లేటరుగా పనిచేసి ర్మిబైరైనాడు. 

మనిషి నిగర్వి; మంచి సహృదయుడు; గొప్ప విమర్శకుడు; పండతుడు; 
పరిశోధకుడు, కర్మిష్టి నవ్యులలో నవ్వుడు; (ప్రాచీనులలో ప్రాచీనుడు. స్వరయుక్తముగా 
వేదాన్ని పఠించగల సమర్హుడు. భారతి, గోలకొండ, దివ్యవాణీత్యాది! పత్రికలలో 
ఆం(ధ్ర భాషా, సాహిత్య, చరిత్ర సంస్కృతుల పైన అనేక వ్యాసాల్ని రచించిన 
పండితుడు. ఆంగ్లభాషలో వ్యాసాల్నీ, (గ్రంధాల్నీ రచించి ఆంధ్రుల సార్ధక్యాన్ని 
చాటిన మహనీయుడు. “అలంకార తత్వ విచారము” - “ఆంజాపురాం(ధ్ర 
నాయకరాజ చరిత్ర” - “నిజాము చరిత్ర” - “కొందరు తంజావూరు కవులు 
పండితులు” - "A Hand Book of Telugu Literature"“'నవ్యాంధ్ర నాహిత్య 
విధులు” (ప్రస్తుత (గంధము) - మొదలైన (గంధాలు రచించి (ప్రచురించినాడు. 
విమర్శకుడుగా, పరిశోధకుడుగానే కాక కధాకారుడుగా కూడ ఈయన కొంత కృషి 
చేయడము విశేషము; “కధాత్రయి” మొదలైన కథలు దీనికి నిదర్శనాలు. గిడుగువారి 
వ్యావహారిక భాషా వాదాన్ని అంగీకరించిన పండితులలో ఈయన కూడా ఒకడు, 
విసుగు గల్లించకుండా, నవల లాగా ఆకర్షణీయముగా, వైశద్య (ప్రధానముగా 
చరిత్రను రచించడము ఈయన విశిష్టత అని చెప్పవలె. 

తంజావూరు లైబ్రరీలో ఉన్నప్పుడు ఈయన చేసిన కృషి మరొకరికి ఖ్యాతి 
తెచ్చి పెట్టనది. చూడండి ఆయన (వ్రాసుకున్న యీ వాక్యాలు: 


“నేను తంజావూరు లై(బరీలో ఉన్నప్పుడు తెనుగు పుస్తకాల పట్టేకూడా 
తయారుచేయ్యాలనే ఉద్యమము వచ్చినది. ఇందులో నాకు పూర్వము పింగళి లక్ష్మీకాంతంగారూ, 


308 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అక్కడ తయారుచేస్తున్న సంస్కృత క్యాటలాగు సంపాదకులైన పి.పి.యస్‌. శాస్తిగారూ, 
ఈ విషయములో కొంత (ప్రచారము చేసినారు. నేను వెళ్ళిన తర్వాత దానికి బలమిచ్చి పోషించి, 
అక్కడి విశృ్వవిద్యాలయంచేత ఒప్పించాము. (ద్రవ్యం శాంక్షన్‌చేసి వాళ్ళు ఉద్యమాన్నంతా 
శాస్త్రిగారి చేతుల్లొ పెట్టారు. బందరు నించీ శాస్త్రిగారి ఆప్తస్నేహితుడైన వరదాచార్యులుగా రిద్దరు 
పండితులను పుస్తకావలోడనం చేసి వ్రాతకాపీ తయ్యారుచేయ్యటానికి పంపారు. శాస్త్రిగారికి 
తెనుగు యెంతమాత్రం రాకపోవడం చేత ఆపనంతా నా అధ్వర్యం కిందనే జరిగింది. వ్రాతంతా 
దాదాపు తయారైంది. ఇంతలో నేను హైదరాబాదు రావడం తటస్టించింది. అచ్చుపని అంతా 
యితరుల సహాయంతో చేయించారు శాస్త్రిగారు. అంతా తయారైన తర్వాత, అక్కడ వున్న 
(గ్రంధాల్లో వున్న విశిష్టత తెలిపి, వాట్లో ముఖ్యమైనవాటిని గూర్చి తెలియచేస్తూ పీఠిక 
రాయాలసివచ్చింది. ఆపని శాస్తిగారూ చెయ్యలేరు. ఇతరులు చెయ్యటానికీ చాలా శ్రమచెయ్యాలె. 
అప్పుడు అచ్చైన ఒక కాపీ పంపి శాస్త్రిగారు నన్ను పీరికరాసి పంపమని హయి(ద్రాబాదుకు ఉత్తరం 
రాశారు. అప్పటికి నేను తంజావూరుద్యోగములో లేకపోవడంచేత నాపేరుకూడా వేస్తారనే ఆశతో 
రాసి పంపాను. తరువాత కొన్నాళ్ళకు నాకొక క్యాటలాగు ప్రతి “ఆంధ్రయూనివర్సిటీ రిజుష్ట్రారు 
అభివందనాలతో” అని వచ్చింది, చూతునుకదా పీరికకూడా తానే రాసుకున్నట్టు శాస్త్రిగారే 
సంతకం చేసి అచ్చేసుకున్నారు. చూశారా? దీన్నియేమంటారో! లైబ్రరీ సంగతులు చెబుతూ 
యిట్లా అన్నారు. “ఈలైబ్రరీలో ఉన్న తెనుగు [గ్రంధాలనుగూర్చి కురుగంటి సీతారామయ్యగారు 
నాదృష్టిని తిప్పాడు. పని (ప్రారంభమైంది. పూర్తి అయ్యేలోపునే సీతారామయ్య ఖాయపు 
ఉద్యోగరీత్యా హయిద్రాబాదు వెళ్ళాడు.” కొందరికి పనితక్కువైనా పేరువస్తుంది. కొందరికి 
పనియెంత చేసినా పేరు రాదు. ఈరెండోరకం వాడిని నేను!వందనాలకైనా పా(త్రుడిని కాలేదు!" 


ఈ ఒక్క ఉదాహరణము చాలు. ఆంధ్ర పరిశోధకులకు ఎలాంటి 
అవరోధాలుంటాయో తెలుసుకోడానికి. 


కురుగంటి వారిని గూర్చి నేలటూరివారి వాక్యాలు చూడండి: “దేశచరి(త్ర 
యందు వీరికిగల గాఢాభిమానము వీరిని వాజ్మయరంగము నుండి చరిత్ర పరిశోధనకు 
దింపినది ... ... విరి భాషాజ్ఞానమును చరిత్ర రచనయండు చక్కగ వినియోగపెట్టి 
యన్యచరిత్ర పరిశోధకుల కందని విషయముల ననేకములను బయలు బజచినారు. 
వీరి రచన ఇంపైనది ...” 


తంజాపు రాంధ్ర నాయకరాజచరిత్ర రచనలోను, నవ్యాంధ్ర సాహిత్య 
చరిత్ర రచన లోను, ఏది ఎట్లాగున్నా, మొదటివాడీయనే అనే గౌరవము దక్కినది. 
ఈనాటి ఉత్తమ పండితులలో ఒకడుగా ప్రసిద్ది వడసిన భట్టాచార్యుడీయన! 


ద్వితీయభాగము 309 


దిగవల్లి వెంకట శివరావు 


దిగవల్లి వెంకట శివరావు గారనే న్యాయవాది చరిత్ర పరిశోధనములో 
సహజాభిలాష కల్గినవాడు. ఈయన బాగా పరిశోధించి 'కధలు-గాధలు' అనే 
పేరుతో (గ్రంధాలను (ప్రచురించినాడు. విటిని అంతకు పూర్వము ఆంధ్ర పత్రిక 
ద్యారా లోకానికి అందించినాడు. అందులోని విషయాలు పరిశోధననాజనితాలైనా, 
చక్కని కథలుగా, చదువుకొని ఆనందించడానికి వీలయ్యేటట్టు రచించినాడు. 
విషయకథనములో ఈయనకున్న ప్రతిభ కొనియాడ దగినది. ఈయన 'పారిభాషిక 
పదనిఘంటువు' నొకదానిని రచించి మహోపకారము చేసినాడు. ఇంకా అనేకము 
రచించినాడు. ఈయన (గ్రంధాలలో, వ్యాసాలలో కనబడే వచన శైలి ఆకర్షవంతమైనది. 


మరి కొందరు 

వీరేగాక ఇంకా చరిత్ర పరిశోధనములో కృషిచేసిన, చేస్తూన్న పెద్దలున్నారు. 
గ్రంథరూపేణ వారి కృషి బయటికి రాలేదు. వారిలో డాక్టరు శ్రీనివాసాచార్యులు 
గారొకడు. ఈయన పరిశోధనాన్నంతా ఇంగ్రీభాషలోనే రచించినాడు. లండను 
విశ్వవిద్యాలయములో చరిత్ర పరిశోధనము చేసి డాక్టరు బిరుదాన్ని పొందినాడు. 
హైదరాబాదు ప్రభుత్వ పక్షాన కాకతీయ శాసనాల్ని చక్కగా పరిష్కరించి పెట్టినాడు. 
బెజవాడ కాలేజీ ప్రిన్సిపాలుగా చాలాకాలము పనిచేసి ఇటీవలే అస్సాంలో ప్రొఫెసరుగా 
వెళ్ళినాడు. ఈయన మంచి వక్త. చేయవలసిన కృషి చాలా ఉన్నది. 


వంగోలు వెంకట రంగయ్య గారుకూడా కొంత పరిశోధనము చేసి జన శ్రను 
సార్ధక పరుచుకున్నాడు. ఈయనది నెల్లూరు. 'మేము పరిశోధనలను చేశామని' 
విజ్ఞవీగే యువకుల కంటె నిగురుకప్పిన నిప్పు వలె జీవిత మంతా పరిశోధనకు 
ధారపోసిన మహనీయుడు. వృద్దుడైనా ఉత్సాహము తగ్గలేదు. 


ప్రయాగ శేషాద్రి శాస్తి గారొకడు మంచి ఉత్సాహవంతుడు. ఈయనది 
గుంటూరు. అక్కడ హైస్కూలులో మాష్టరు. చరిత్రకు కావాల్సిన సాధన సామగ్రిని 
సేకరించడములో దిట్ట. అనేకాముద్రిత శాసనాల్ని సంపాదించి ప్రకటించినాడు. 
చరిత్ర అంటే వివశుడై ఉపన్యసించే వాళ్ళలో ఈయన ఒకడు. శిల్పి. చిత్రకారుడు. 


310 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఇప్పుడు యువకు లనేకులు చరిత్ర పరిశోధనము చేస్తున్నారు. వాళ్ళను 
గురించి చేప్పి అవకాశము తరువాత వస్తుంది. 

మన పరిశోధకులలో గర్భశైత్యాలుండడము గర్హింపదగినది. ఈ 
సందర్భములో రెండు మాటలు చెప్పవలె: పరిశోధనానికి సత్యము పరమావధి. 
పరిశోధకుడు సత్యాన్వేషి ఇది (ప్రతి పరిశోధకుడికీ ఉండవలసినది. మన 
పరిశోధకులలో కూదా సత్యాన్వేషణ లేకపోలేదు. పరిశోధకులంతా ఒక కుటుంబము 
వలె తాము చెస్తున్న పనినిగూర్చి కూడ బలుక్కుంటూ సమిష్టి ఫలాలను భాషకూ 
దేశానికీ అందచెయ్యడము విధి. ఇట్టి సందర్భములో మన పరిశోధకులలో 
కొన్నికూడని విషయాలున్నై. మొదటిది అసూయ. అయ్యో! అతనికి పేరువచ్చిపోయెనే! 
అనే మాట సత్యాన్వేషకుడి కుండకూడదు. రహస్యము మరొక దుర్గుణము వీరిలో 
తమకు తెలిసిన విషయాలు తమలోనే ఉండవలె. ఇతరులకు తెలిస్తే వాళ్ళెక్కడ 
తమకంటె ముందు (ప్రచురిస్తారో అని బెంగ! విటన్నిటికేమిగాని మరొకటున్నది. 
అది క్షమించటానికి వీలులేని విషయము. ఇతరుల మాటలను తమ స్వంత వాటివలె 
(ప్రచురించు కొనడము, కొంతమందికి యితరుల మాటలేగాకుండా యితరుల 
(గ్రంథాలలో ఉండే భాగాలే దొంగిలించడము. పోని, యెవరి దగ్గరనుంచి గ్రహిస్తారో 
వాళ్ళ పేరు చెప్పడానికి సిగ్గనుకోండి! తుదకు తనది గాదని చెప్పటమూ, అటువంటి 
మాటలనుగాని, భాగాలనుగాని అనువాద చిహ్నము (Inverted Comma) తో 
ఉంచటమూ విధి. ఒకప్పుడు అభిప్రాయాలు కూడా సుప్రసిద్దాలైతే పర్వాలేదు 
గాని, ప్రత్యేకాలైతే తప్పక చెప్పడము విధి. ఇంకా పరిశోధకులలో ఉన్న గర్భశైత్యాలు 
మరెక్కడా లేవు. పిల్లులు పోట్లాడుకున్నట్టు పత్రికలలో పోట్లాడుకొనడము ఎంత 
విచారకరమైన విషయము! ఈ దోషారోపణచేసేవాళ్లు తాము స్వయముగా 
నిర్దుష్ణులా అంటే మళ్లీ అట్లాగూ కనపడరు. పరిశోధన విషయములో చర్చించిన 
అంశమ్లు సరి అని చర్చవల్ల తేలి సర్యాదరణము పొందినదాకా అది సత్యమని 
స్వీకరించడానికి వీలులేదు. పరిశోధనలో తర్కము నిశితముగా ఉపయోగిస్తేగాని 
సత్యము తేలదు. దయా దాక్షిణ్యమూ లేకుండా పరీక్షించవలె. కాని వ్యక్తి దూషణము 
(క్రిందికి దిగరాదు. పరిశోధన యెట్టి గర్భశైత్యాలకూ అవకాశ మియ్యవలసిన 


రితీయభాగము 311 


Cl 


విషయము కాదు. ఒక పరిశోధకుడు దుఃఖిస్తూ ఉంటే మరొకడు నవ్వడం కంటె గర్హ్య 
మింకొకటి లేదు! అంతేగాక అనేక బహిస్సాక్షాల మోద ఆధారపడి ఉన్న ఆంధ్ర 
చారిత్రక సారస్వత విమర్శనము 'ప్రధమములోనే నిర్హుష్టముగా ఉండడానికి ఎంత 
మాత్రము వీలులేదు. నా దగ్గర యేదో అపూర్వమైన విషయముందని పత్రికలోనో 
ఉపన్యాసములోనో చెప్పడము, బయట పెట్టకపోవడము, ఇదొక పరిశోధక రహస్యము! 
పరిశోధకులు ఒకరిమోద ఒకరు వ్రాసుకునేటప్తుడు భావాలను కేవలము ఇష్ట 
మొచ్చినట్టు పోనియ్యకుండా కొంచెము చిత్త వృత్తులను నిరోధించుకుంటూ ఉండవలె. 
నిజమైన పరిశోధనము లక్ష్మణరావుగారు ట్రాసినట్టుండవలెనని మనవి. 

ఇక భాషాశాస్త్ర పరిశోధనములో ముఖ్యముగా మనకు (త్రిమూర్తు 
లగుపిస్తున్నారు. వీరు చిలుకూరి నారాయణరావు, కోరాడ రామకృష్ణయ్య, గంటిజోగి 
సోమయాజులు గారలు. కాల్టైల్‌ ప్రతిపాదించిన (ద్రావిడ భాషా వాదము ప్రసిద్దముగా 
ఉన్నది లోకములో. ఈ వాదానికి మంచి ప్రచారముకూడా వచ్చినది. ఆంగ్లము 
చదువుకున్న ఆంధ్ర పండితుల ద్వారా చిలుకూరివారు ఆంధధ్రానికి సంస్కృత 
ప్రాకృతాలకు జన్య జనక సంబంధమున్నట్టు పై వాదాన్ని ఖండిస్తూ మరొకవాదాన్ని 
బయలుదేరదీసినాడు. కోరాడవారు, గంటివారు కాల్టైల్‌ మతానుయాయులైనారు. 
వీరు చేసిన కృషి ప్రత్యేకముగా గ్రహించుదాము: 


చిలుకూరి నారాయణరావు 


డాక్టరు నారాయణరావుగారు (1890 జననము) విశాఖపట్నము జల్లా 
ఆనందపురం అనే [గ్రామములో జన్మించినాడు. శ్రీకాకుళం మున్సిపల్‌ హైస్కూలులో, 
పర్షాకిమిడీ రాజావారి కాలేజిలో, విజయనగర మహారాజావారి కాలేజిలో చదివి 
' విద్యార్థి దశ పూర్తి గావించినాడు. మద్రాసు విశ్చవిద్యాలయము నుంచి తెలుగు 
కన్నడ భాషలలో ఎం. ఏ. పట్టాన్ని పొందినాడు. యల్‌.టి. ప్యాసైనాడు. పదకొండవ 
శతాబ్దమునాటి ఆంధ్రభాషనుగూర్చి పరిశోధన చేసి మద్రాసు విశ్చ విద్యాలయపు 
డాక్టరేటును పొందినాడు. తమ కాలాన్ని, విజ్ఞానాన్ని వృధా వ్యయించకుండా భాషా 
సారస్వతాల కోసము వినియోగించిన వ్యక్తి. ఈయన సర్వతోముఖ (ప్రజ్ఞగలవాడు. 


312 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“భావ కవిత్వము' చెప్పగల నవ్యుడు; పరిశోధకుడు; వాయసకాడు; ఈయన కూడ 
వీరేశలింగం గారివలె పరభాషావాజ్మయాన్ని తెలుగులోకి తీసుకు రావడానికి 
(ప్రయత్నించినవాడు; అందుకోసము అనేక భాషలలో పరిశ్రమ చేసినాడు. 'ఖురాన్‌ 
షరీఫ్‌" ను తెలుగులోనికి పరివర్తనము చేసినాడు. “సంగం వాజ్మయా”న్ని గూర్చి 
ఉన్న అపోహలు చాలామట్టుకు ప్రపంచానికి తెలియజేసినాడు. గొప్ప పరి(శ్రమజేసి 
“ఆం(ధభాషాచరిత్రి అనే ఉద్లంధాన్ని రెండు సంపుటాలుగా రచించినాడు. ఆంధ్ర 
విశ్వవిద్యాలయమువారు దీనిని ప్రకటించినారు. [ద్రావిడ భాషా తత్వమని యింగ్రీషులో 
ఒక (గ్రంధాన్ని కూడ (ప్రచురించినాడు. వెనుకటి మన విద్యాపద్దతి నుగ్గడిస్తూ 
“ప్రాచీన విద్యాపీరము” అనే (గ్రంధము వ్రాసినాడు. “పండితారాధ్య చరిత్ర'ను 
పరిష్కరించి ఉత్తమమైన పీరికనవ్రాసి, దేశభాషోపకారము చేసినాడు. దీనిని 
ఆం(ధ్రగ్రంధమాలవారు (ప్రచురించినారు. “ఓమర్‌ ఖయ్యాం” తెనుగులోకి 
అనువదించినాడు. అరవములోని కంబ రామాయణాన్ని ఆంధ్రీకరించినాడు. 
“అశ్షత్తామ-అచ్చి-అంబ” మొదలైన నాటికల్ని రచించినాడు. అశోకుని ధర్మశాసనాలపై 
నొక పుస్తకము (వ్రాసినాడు. త్యాగరాయ కృతుల్ని కొన్నిటిని ఇంగ్రీషులోకి తర్జుమా 
చేసినాడు. ఆం(ధ్రవిశ్శ్వవిద్యాలయమువా రిటీవల ఈయనకు 'కళాప్రపూర్ణ 
బిరుదాన్నిచ్చి గౌరవించినారు.* 

ఈ విధముగా నిరంతరము (గంధ వ్యాసంగమూ, పుస్తకరచనా, నూతన 
విజ్ఞాన సాధనా త(త్రచారమూ చేస్తున్న భాషాసేవకుడీయన. 


కోరాడ రామకృష్ణయ్య 


కోరాడ రామకృష్ణయ్యగారు ప్రసిద్దాంధ్ర భాషావేత్తలలో ఒకడు. మనిషిచాల 
సాత్వికుడు; నిరాడంబరుడు; నిండుకుండ! ఈయన బందరులో 1891లో 
జన్మించినాడు; + పండిత కుటుంబము. సంప్రదాయ సిద్దముగా పినతం(డ్రిగారివద్ద 


౫% చూ:12-12-47 తేది 'ఆంధ్ర రిపబ్లిక్‌'లో “కళాప్రపూర్ణ చిలుకూరి”సై పిల్లలమజ్జివారి 
పట్టప్రదానోత్సవములో విశ్యనాధవారి ఉపన్యాసము (ఆంధ్రపత్రిక 13-12-47) 
+ చూ : ఏప్రిలు 1947 'అభ్యుదయ'లో ప్రయాగవారి వ్యాసము. 


ద్వితీయభాగము 313 


సంస్కృతాన్ని చదువుకున్న వ్యక్తి. 1915 లో బి.ఏ. పూర్తిచేసినాడు. అనంతరము 
విజయనగరము కాలేజిలో ట్యూటరుగా చేరినాడు. చిన్నప్పుడు పద్యాలూ, పాటలూ, 
వ్రాసినాడంటే ఆశ్చర్యముగా ఉండవచ్చు.  వాటిల్ల్‌ జాతీయోద్యమము, 
సత్యా(గ్రహో ద్యమము- వస్తువు! 1921 లో ఎం.ఏ. పట్టాన్ని పొందినాడు; మద్రాసు 
విశ్వవిద్యాలయములో అప్పుడు (క్రొత్తగా ఏర్పడిన ప్రాచ్య పరిశోధక శాఖలో చేరడము 
తటస్థించినది. అప్పుడే 'ఆంధ్రభారత కవితావిమర్శని మనే విమర్శక (గ్రంధాన్ని 
రచించి (ప్రచురించినాడు. అప్పటినుంచి భాషా సారస్వత పరిశోధనలలో 
నిమగ్నుడైనాడు. తత్సలితముగా “కాళిదాసుని కళా ప్రతిభలు - సారస్వత వ్యాసములు 
- భాషోత్పత్తి (క్రమము - Sandhi - Dravidian Philology" మొదలైన (గ్రంధాలు 
వెలువడినవి. భారతీత్యాది పత్రికలలో ఈయన వ్రాసిన భాషావిషయక వ్యాసాల 
కంతులేదు. అఖిల భారత ప్రాచ్య విజ్ఞాన పరిషత్తులో (All 6412 Oriental 
Conference) దద్రవిడభాషల పైన అనేకోపన్యాసాలిచ్చినాడు. దానిలో (ద్రవిడభాషా 
శాఖాధ్యక్షుడుగా ఒకసారి ఈయన ఎన్నుకోబడడము గర్వకారణమె! 


గంటిజోగి సోమయాజులు 


గంటిజోగి సోమయాజులు గారు (జననము 1900) కూడ సుప్రసిద్దాంధ్ర 
భాషావేత్తలలో ఒకడు. ఈయనది విజయనగరము; విజయనగరము కాలేజీలో 
చదివి 1921లో బి.ఏ. పట్టాన్ని పొందినాడు. మరు సంవత్సరము ఎల్‌.టీ. అయినాడు. 
1926లో తెలుగు విద్వాన్‌ ప్వాసైనాడు. కొంత కాలము ఆదోని హైస్కూలులో 
మాష్టరుగా పని చేసినాడు. 1528లో సంస్కృతములో ఎం. ఏ. పట్టము పొందినాడు. 
మద్రాసు పచ్చయప్ప కాలేజీలో ఆంధ్రోపన్యాసకుడుగా కొద్ది కాలము పని చేసి, 
అనంతరము ఆంధ్ర విశ్శ్వవిద్యాలయములోనికి వచ్చినాడు. పింగళి లక్ష్మికాంతంగారి 
తర్వాత ఇప్పుడీయన ఆంధ్ర విశ్వవిద్యాల యాంధ్రశాఖలో (ప్రధానాచార్య పీఠాన్ని 
అలంకరించినాడు. మొదటినుంచి యీయన జిజ్ఞాసువు. మంచి పట్టుదలగల 
మనిషి. కవిగా (ప్రారంభమై భాషాపరిశోధకుడుగా పరిణమించినాడు. 


314 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


'బసవచరిత్ర'మనే పద్యకావ్యాన్ని (1925) - 'ధర్మసా(మ్రాజ్యమనే చారి(త్రక 
నవలనూ (1927) - రామచంద్రుని హంపయాత్ర' అనే కావ్యాన్నీ (1930) రచించి 
కవి అనిపించుకున్నాడు. మేఘ సందేశానికి ఆంగ్రములో వ్యాఖ్య రచించి (1930) 
విద్యార్దులకు మేలొనర్చినాడు. అనంతరము భాషావిషయముపై దృష్టి సోకినది. 
అప్పటినుంచి కాల్టైల్‌ సిద్దాంతాన్ని బాగా పరిశీలిస్తూ వచ్చినాడు. మొదట్లో (1930) 
ద్రావిడ భాషలు” అనే చిన్న (గ్రంధము ప్రచురించినాడు; భాషాతత్యాన్ని క్షుణ్ణిముగా 
పరిశోధించే నిమిత్తము తమిళ, కన్నడ, మళయాళ భాషల్ని కూడ నేర్చినాడు. 
ఇటీవలనే 'ఆం(ధ్రభాషావికాసము' అనే ఉ(ద్లంధాన్ని (1947) ప్రకటించి లోకానికి 
తాను జేసిన కృషిని వెల్లడించినాడు. 


భాషా విషయములో పరిశోధనముచేసిన వారనేకులుండవచ్చు. కాని పై 
ముగ్గురినీ ముఖ్యులుగా చెప్పినాను. ఉద్దండపండితుల్ని మరి ఇద్దరిని ఇక్కడ 
పేర్కొనవలె. వారే మల్లాది వారు; వజ్మల వారు. విరిద్దరిని గురించి కొంచెము 
విపులముగా చెబుతాను: 


మల్లాది సూర్యనారాయణశాస్త్రి 

సూర్యనారాయణ శాగస్తిగారు రాటుదేలిన పండితుడు; కవి; వ్యాఖ్యాత. 
ఈయన వాక్కు అశనిపాతము వంటిది. అతి స్వతంత్రుడు. ఈయనది 
ధవళేశ్వరము. సంస్కృతాంధ్ర పండితుడుగా రాజమహేంద్రవరములోనూ ఆంధ్ర 
విశ్చవిద్యాలయములోనూ పనిజేసి 1941లో రిటైరైనాడు. సంస్కృత వాజ్మయ 
చరిత్రను రెండు సంపుటాలుగా వ్రాసినాడు; దీనిని ఆం(ధ్రవిశ్యవిద్యాలయము వారే 
ప్రచురించినారు. అమూల్యాలైన అనేక వ్యాసాల్ని (భాషాపరముగా, సాహిత్యపరముగా) 
(వాసి ఆంధ్రసాహిత్య పరిషత్సత్రిక మొదలైన వాటిల్లో ప్రకటించినాడు. అన్నిటికన్న 
ఈయన రచించిన 'ఆంధ్రభాషానుశాసన'మనే వ్యాకరణ (గంధము వలన ఈయనకు 
ఖ్యాతి హెచ్చిన దనవచ్చు. గిడుగు రామమూర్తి పంతులుగారి వాదములో ఉన్న 
ఆంతర్యాన్ని [గ్రహించి దానికి బలము చేకూర్చిన పండితుడు మల్లాది. “విద్వానేవ 
విజానాతి విద్వజ్ఞన పరిశ్రమం” అన్నారు పెద్దలు! గిడుగువారి పద్దతి ననుసరించి 


ద్వితీయభాగము 315 


నూతన వ్యాకరణము చారిత్రక పద్దతి ప్రకారము వ్రాయడ మవసరమైనది. ఈ 
అవసరాన్ని మల్లాది సూర్యనారాయణశాగస్తిగారు (గ్రహించి చక్కని పద్దతులతో 
వ్యాకరణాన్ని నిర్మించినాడు. చిన్నయ సూరికంటె అనేక విషయాలలో విలక్షణముగా 
రచించినాడు. ఈ వ్యాకరణము సంపాదించిన విశిష్టత ఏమంటే చిన్నయసూరి 
కట్టిన (ప్రాకారాన్ని ఇది ఛేదించినది. గచ్చద్భాషకు (ప్రాకారాన్ని నిర్మించకూడదని 
సిద్దాంతీకరించినది! అందుచేత శాగస్తిగారన్నట్లు ఈ వ్యాకరణమూ సమ(గ్రము 
కాదు. ఎమైనా ఈ వ్యాకరణము (వ్రాసి ఈయన మంచిభాషాసేవ చేసినాడు. ఇంతే 
కాకుండా ధనంజయుని 'దశరూపకము'ను ఆం(ధ్రీకరించినాడు. “ఉత్తరరామ 
చరితము, ప్రతిజ్ఞా శాంతనవము, భీష్మ( ప్రతిజ్ఞ, వీరచరితము,” మొదలైన నాటకాల్నీ 
'ప్రేమ తత్త్యమ'నే పద్యకావ్యాన్నీ, 'భాసనాటకకధల'నే వచన కావ్యాన్నీ, ఇంకా ఎన్నో 
గ్రంధాల్నీ వ్రాసి ఖ్యాతి గాంచినాడు. సంస్కృతములో ఉన్న వాజ్మయాన్ని ఈయన 
యధాశక్తిగా అనువదించి ఆంధ్రుల కుపకారము చేసినాడు. ఉపాధ్యాయ పండిత 
పరిషత్తును స్థాపించి దాని కధ్యక్షుడై సంస్కృతాంధ్ర పండితులకు దేశములో 
గౌరవము పెంపొందింప జేయడములో కృషిచేసినాడు, ఈయన పింగళి సూరన 
రచియించిన 'కళాపూర్జోదయాననికి గొప్పవ్యాఖ్య రచించి ఆవిధముగా మంచి సవ 
చేసినాడు. దివాకర్ల వెంకటావధాని మొదలైన శిష్యులీయనకు సన్మానముచేసి 
ఆయన పేర ప్రత్యేకసంచిక నొకదాన్ని ప్రచురించి గౌరవించినారు. 


వజల చినసీతారామస్వామిశాస్తి శ 
యు 

ఈయన గొప్ప వైయాకరణి. చిన్నయ సూరిపైన మంచి అధికారి; మహా 
పండితుడు. ఒడ్డూ పొడుగూ ఉన్న మనిషి విజయనగర మహారాజా వారి సంస్కృత 
కళాశాలలో పండితుడుగా పనిచేసినాడు. తర్వాత మద్రాసు విశ్వ విద్యాలయ 
పరిశోధక శాఖలో కొంతకాలము పనిజేసినాడు. అనంతరము ఆంధ్ర విశ్వ 
విద్యాలయములో పండితుడుగా ఆనర్సు విద్యార్దులకు పాఠాలు చెప్పి 1941లో 
రిట్రైరైనాడు. ఈయన 'మార్హోపదేశిక' అని విద్యార్థుల కోసము వ్యాకరణ మొకదాన్ని 
రచించినాడు. “వైయాకరణ పారిజాత” మనే ఉ(ద్లంధాన్ని పెద్దల కోసము రచించినాడు. 


316 వవ్యాం(ధ్ర సాహిత్య ఏధులు 


ఇది వ్యాకరణ భ*ష్యము. దినిలో వీరవలంబించిన శాస్త్ర పద్దతి ప్రశంసనీయ మైనది. 
“ఆంధ్ర శబ్ద చింతామణి విషయ పరిశోధన”మని (వ్రాసినాడు; నన్నయ కృతమే 
'ఆం(ధ్రశబ్ద చింతామణి” అని బుజువు చేసినాడు. ఈయన గొప్ప వ్యాఖ్యాత కూడా, 
“హరిశ్చంద్ర నలోపాఖ్యాన” వ్యాఖ్యను పరిష్కరించి చక్కని పరిక రచించినాడు. 
ఇందులో రామరాజభూషణ భట్టుమూర్తుల ఐక్యతను సమంజసముగా చర్చిస్తూ శ్లేష 
భేదాలను సోదాహరణముగా నిరూపించినాడు. ఈయన 1915లో వ్రాసిన 'వసుచరిత్ర 
విమర్శనము” సమ(గ్రమైనదై తరువాత వచ్చిన విమర్శకులకు చాల ఉపకారక మైనది. 
'భాషాపరిశోధనమును ఈయనవలె దీర్భముగను, అగాధముగను, సూక్ష్మముగను 
చేసినవారనేకులు లేరు” అని కట్టమంచివా రీయనను ప్రశంసించినాడు. నిజమున 
కంతే! ఈయన “వీరసింహుడ”నే కావ్యమును రచించి వైయాకరణి కావ్య మెట్టా 
వ్రాసినాడనే ఆశ్యర్యము కలుగ జేసినాడు. మళ్ళీ ఆంధ్ర విశ్చ విద్యాలయము తరపున 
వేతనము పొందుతూ ప్రస్తుతము ఉద్లంధ రచనము చెస్తున్నాడు. వృద్దుడైనా 
వ్యాకరణ మంటే పరిశోధన మంటే అపరిమితోత్సాహము కలవాడు. ఈయనకున్న 
శిష్యకోటి కంతులేదు. ఆంధ్ర విశ్వ విద్యాలయము వారిటీవల ఈయనకు 'కళా ప్రపూర్ణ 
బిరుదాన్నిచ్చి గారవించినారు. ఆ సందర్భాన విశ్వనాధ సత్యనారాయణగారు 
పలికిన వాక్యాల్ని కొద్దిగా ఉల్రేఖిన్తాను. చూడండి: 

“.....ఆంధధ్రదేశమున సంస్కృత వ్యాకరణ ప్రసక్తి కలిగినంతన కీర్తిశేషులు శ్రీతాతా 
సుబ్బరాయశాస్రిగారి దివ్యమూర్తికెట్టి ప్రధమ స్ఫురణముకలదో, యాంధ్ర వ్యాకరణ (ప్రసక్తి వేళ 
శ్రీ చిన సీతారామస్వామిశా'స్తిగారి మూర్తి కట్ట స్పురణము కలదు. . ... అహోబలపండితుని 
తరువాత నీదేశమున నాంధ్రవ్యాకరణమునకు శాస్త మర్యాద తెచ్చిన వారిర్వురే: సూ(త్రకర్షయెన 
సూరి, వ్యాఖ్యాన కారులైన శాస్తిగారు.....ఈ మహనీయుడొక్క వైయాకరణుడే కాడు; 
విమర్శకా[గ్రేసరుడు కూడను.” ఆంధ్ర రిపబ్లిక్‌ 19-12-47 

ఇటీవల ఈయన శిష్యులంతా జేరి విజయనగరములో ఈయనకు 
సన్మానము చేసినారు. ఇంతకన్నా ధన్యత్వ మున్నదా? 

వీరేగాక ఇంకా పరిశోధనము చేస్తూ ఉన్న పెద్దలూ, పిన్నలూ, చాలమంది 
ఉన్నారు. కాని వాళ్ళలో చాలాభాగము [గ్రంధరూపేణ అందించని వారు. పత్రికలలో 
వ్యాసాలు రచిస్తూ వారు చేసిన సేవ అపారమైనదే. వారిని కొద్దిగా చెబుతాను. 


కోన ఎంకటరాయశర్మ 


కోన వెంకటరాయ శర్మగారు నిరాడంబర జీవి; నల్లగా పొడుగుగా ఉండి, 
శాంతమైన సంభాషణ వైఖరి గలిగి, పనే ప్రధానముగా పెట్టుకున్న వ్యక్తి ఎప్పుడూ 
సారస్వత సాధన చేస్తూ ఉంటాడు. ఆంధ్రసాహిత్య పరిషత్తు నుంచి చీలిపోయి 
'ఆంధ్ర సారస్వత పరిషత్త' ని స్థాపించి యేటేటా సభల్ని జరిపిస్తున్నాడీయన. ఆంధ్ర 
మహా పండితులలో కొందరి జీవిత చరిత్రల్ని సంగ్రహిస్తున్నాడు. 'ఆంధ్రవాణి', 
'ఆంధ్రపత్రిక' మొదలైనవాటిలో అనేక వ్యాసాల్ని రచించినాడు. “ఆంధ్ర 
సచివోత్తములు;ఆంధ్రదండనాధులు” మొదలైన (గ్రంథాల్ని రచించినాడు. మంచి 
విమర్శకుడు. 

'ఆంధ్రవాజ్మయ చరిత్ర సం[గ్రహమును వ్రాసి 'కవిత్వవేది' గారు, 
'విజయనగర సామ్రాజ్య మందలి ఆంధ్ర వాజ్మయ చరిత్ర'నూ, ఆంగ్లములో పింగళి 
సూరన' అనే గ్రంధమునూ రచించి తేకుమళ్ళ అచ్యుతరావుగారు మంచి భాషాసేవ 
చెసినారు, 

వేదము వెంకటాచలయ్య, మామిడిపూడి వెంకటరంగయ్య, డాక్టరు గిడుగు 
సీతాపతి, పింగళి లక్ష్మీకాంతం, నిడదవోలు వెంకటరావు, బండారు తమ్మయ్య, 
చిదిరెమరం వీరభ(ద్రశర్మ, సురవరం (ప్రతాపరెడ్డి, నండూరి బంగారయ్య గారలు 
మొదలైనవారు కూడా ఇంతో అంతో పరిశోధనముచేసి కీర్తి గడించిన భాషా 
సెవకులే. 

వేదము వెంకటాచలయ్యగారు (వ్రాసిన 'కతిపయ శబ్దార్థ విమర్శనము” 
చాలా విజ్ఞానదాయకమైన వ్యాసావళి. భారతిలో ఈయన అనేక వ్యాసాల్ని 
(ప్రచురించినాడు. 


మామిడిపూడి వెంకటరంగయ్యగారు గొప్ప పండితుడు. విజ్ఞాన వేత్త, 
రాజనితిజ్ఞుడు. ఈయన విజయనగరము రాజావారికి దివానుగా, వెంకటగిరి 
రాజావారి కాలేజీకి ప్రిన్సిపాలుగా, ఆంధ్రవిశ్యవిద్యాలయములో చరిత్రాచార్యుడుగా, 
భీమవరము కళాశాల ్రిన్సిపాలుగా పనిజేసి ర్నిటైరైనాడు. ఎంతటి క్లిష్టమైన 


318 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సమస్యనుకూడా అరటిపండు వొలచి చేతిలో పెట్టినట్టుగా బోధించగల సమర్షుడు, 
ఆంగ్లములో అనేక (గ్రంధాల్ని ప్రచురించినాడు. 

గిడుగు సీతాపతిగారు రామమూర్తి పంతులుగారి కుమారుడు. భాషా 
శాస్త్రములో పరిశోధనము చేసినవాడు, డాక్టరేటు బిరుదాన్ని పొందినాడు. 'భారక్తీ 
శతకము” రచించినాడు. సినిమారంగములో నుంచి (ప్రవేశమున్నవాడు. 

పైన ఉల్లేఖించిన మిగతావారు ఏరికలూ, వ్యాసాలూ వ్రాసి సాహిత్య 
విమర్శచేసినా, చేస్తూన్నవారు. విరి సాధనను మళ్లీ చెప్తుకునే అవకాశము వస్తుంది. 

ఈ విధముగా ఈ కాలములో పరిశోధనలు చరిత్ర పరముగా, భాషా 
పరముగా, సాహిత్య పరముగా బహుళముగా జరిగినవి. జరుగుతున్నవి. ఆంగ 
విమర్శనా పద్దతులు, ఆంగ్ల విమర్శ (గ్రంధాలు వీళ్ళకాదర్శాలుగా నిలిచి ప్రోత్సహించిన 
వనడానికి ఎట్టి సందేహము లేదు. అయినా మన పూర్వ విమర్శనా. పద్దతులు కూడా 
ఆదరింపబడుతూ వచ్చినవనే చెప్పుకోవలె. ఏమైతేనేమి చక్కని విమర్శ వీధి మన 
కిప్పటికి ఏర్పడిన దనవలె. ఈ కాలానికి పరిశోధనము అన్ని ముఖాలా తృప్తికరముగా 
జరుగుతూ వచ్చినదని మనము హర్షించవచ్చు! 


నవ్యాంధ్ర సాహిత్య పథులు 
8 
నూతన ప్రక్రియా సాధనము 


నవ్య సాహిత్యములో వచ్చిన నూతన ప్రక్రియలను గూర్చి ముందే 
తెలుసుకున్నాము. ఖండకావ్య, కధానికా, ఏకాంకిక అనే ఆ నూతన ప్రక్రియల్ని 
ముఖ్యముగా సాహితీ సమితి సభ్యులు సాధన చేస్తూ వచ్చినారు. 'సాహితి”, 'సఖి' 
శారద “గ్రంధాలయ సర్వస్వము”, మొదలైన పత్రికలు ఈరకమైన సాధనకు 
రంగస్టలాలైనవి. సాహితీ సమితీయులకు సభాపతి శివశంకర శాస్త్రి గారు కేం[ద్రమని 
పూర్వము మనవి చేసినాను. శాగస్తిగారు సమితి సభ్యులు చేసిన రచనల్ని సరిదిద్దుతూ, 
వారిని (ప్రోత్సహిస్తూ ఉండేవాడు. ఈసమితి (ప్రధమ సభ్యులు చేసిన సాధనను, 
రచించిన (గ్రంధాలను గూర్చి కొంత చెబుతాను. 

ముందు సభాపతిగారిని గూర్చి తెలుసుకుందాము. ఈయన వ్యక్తిని 
గురించి వెనుక తెలిపి ఉన్నాను. యువకులల్‌ ఉన్న కవితా ప్రతిభను గుర్తించి, 
వారికి చేయూత నిచ్చి, ఈయన తనతోపాటు అనేకుల్ని సాహిత్య సాధకులనుగా 
తయారు చేసినాడు. ఖండ కావ్యాలను, కథలను, వ్యాసాలను బహుళముగా 
రచించినాడు. బహు భాషాపండితు డగుటవలన అన్యభాషా (గ్రంథాల్ని అనేకము 
ఆంధ్రీకరించి నాడు. జీవన (ప్రభాతము (1913) మాధవీ కంకణము (1918) కాంచన 
మాల (1923) కుంకుమ భరణి (1926) మొదలైనవి శాస్త్రిగారు భాషాంతరీకరించిన 
వంగభాషా నవలలు. ఈయన వ్రాసిన ఖండ కావ్యాలలో 'హృదయేశ్చరి'* (1925)కి 
లభించిన (ప్రశస్తి ఇంతా అంతా కాదు. ఇది కవి హృదయాన్నుంచి ప్రత్యక్షముగా 


* శాస్త్రిగారి ఆంతస్సు హృదయాగ్నిలో వెన్నవలె కరగి భావములను పాదరసము వలె 
యెగబ్రాకిస్తుంది.' - వంగల, సహృదయకలశి. 


320 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వెలువడిన భావ కావ్యము. 'ఆవేదని అనే కావ్యముళీ తరువాత (1929) వచ్చినది. 
ప్రచ్చన్న నామముతో 'నీలకంర కధలు' రచించి (ప్రకటించినాడు. అన్నిటికన్నా 
ఈయన గేయనాటికల్నీ, పద్యనాటికల్నీ సృజించి అందులో మార్గదర్శకుడైనాడు. 
నలుమూలలా ఉన్న యువకుల్ని ఆకర్షించి వారిని సాహిత్య రంగములో (ప్రవేశపెట్టి, 
గిడుగువారి వ్యావహారిక భాషావాదానికి ప్రాచుర్యము కలుగజేసి నవ్యాంధ్ర సాహిత్యానికి 
మూల కందముగా నిలిచినాడు. 


చింతా భీమశంకరంగారు (1891-1941) అప్పుడప్పుడు ఖండకావ్యాలు 
భారతిలో (వ్రాస్తూఉండేవాడు. “రఘుపతి శతకమ”నే అధిక్షేప కావ్యాన్ని (3249) 
(వ్రాసినాడు. “సాంఘిక దౌర్దన్యము-అగ్గిరాముడు” అనే నవలలు (వాసి పేరు 
సంపాదించినాడు. అపరాధ పరిశోధక నవలలంటూ తెలుగులో వ్రాసినది మొదట 
ఈయనే అనవచ్చు. కధానికల్ని రచించినాడు. “స్వేచ్చ” మొదలైన కధలు మంచి 
పాకాన వ్రాసినటువంటివి. (ప్రభుత్వ విద్యాశాఖలో ఉద్యోగముచేసి 1941లో 
కీర్తిశేషుడైనాడు. 

చింతా దీక్షితులుగారు (1891జననము) ఈనాడు ప్రసిద్ది పొందిన కథా 
రచయితలలో ఒకడు. ఈయన చిన్ననాటినుంచీ పాటలూ, ఖండ కావ్యాలూ 
సాధనచేస్తూ వచ్చినాడు. 'రాజగిరిరాజు' అనే పేరుతో 1913 నాటికే “కౌంటు ఆఫ్‌ 
మాంటె(క్రిస్టో” అనే డ్యూమన్‌ నవలను అనుసరించి వ్రాసినాడు. “పరిణామవాదో' 
మనే పేరుతో 1920లో సాహితీ సమితి (గ్రంథపరంపరలో మొదటి (గ్రంథాన్ని 
ప్రచురించినాడు. ఈయన పైన గురజాడ కవి (ప్రభావము ఉన్నదని వింటాము. 
ఈయన స్వతంత్రముగా పిల్లలకు పాటలు వ్రాయడమే కాకుండా కాలగర్భములో 
కలిసిపోతూ ఉన్న పాతపాటలన్ని పోగు చేస్తూవచ్చి మంచి ఉపకారము చేసినాడు. 
'ఏకాదశి' (1925) అనే పేరుతో పదకొండు కధల్ని (ప్రచురించినాడు. తరువాత 
కాలములో కథాసంపుటాలు “దీక్షితులకథలు, వటీరావుకధలు, హాస్యకథలు” అనేవి 


స్నేహితుల విషయాలు, తన యభ్యాసాలు ప్రతిఫలింప జేశారు. శివశంకరశాస్త్రి గారి రచనలన్నిటిలో 
మానసిక వ్యధ, సుఖ దుఃఖముల ప్రకటన, భగవద్భక్తి స్ఫురిస్తవి. -- వంగల శ్రీరామావధాని. 


ద్వితీయభాగము 321 


వచ్చినవి. 'మొదట్టో ఈయన (గ్రాంధిక భాషలో కథలు వ్రాస్తూ క్రమముగా 
వ్యావహారిక భాషను (గ్రహించినాడు. సజీవమైన వ్యావహారిక భాష వ్రాసే కొద్దిమందిలో 
ఈయన ఒకడు. ఈయన “శబరి” అనే నాటకము మంచి (ప్రశస్తి పొందినది. “నీలా 
సుందరి” అనే చరీటేల్‌ రచించినాడు. ఈయన వ్రాసిన “లక్కపిడతలు” పిల్లల్ని 
బాగా ఆకర్షించినది. ఏకాంకికలను కూడా సాధనచేసినాడు. బాల సాహిత్యములోను, 
కథా సాహిత్యములోను ఉత్తమ స్థానాన్ని ఆక్రమించి యాయన రచనలు ఆబాల 
గోపాలమూ, అలరింపజేస్తున్న వంటే అత్యుక్తి కాదు. 


మనిషి నిరాడంబరుడు, సన్నగా పొడుగ్గా ఉంటాడు. అంతర్ముఖుడైనా 
హాస్య ప్రియుడు. రమణమహర్షి భక్తుడు. ప్రభుత్వ ట్రైనింగు స్కూలు హెడ్మాష్టరుగో 
పనిజేసి ఇటీవలనే రిిటైరైనాడు. ఇప్పటికీ సాహిత్య సేవచేస్తూనే ఉన్నాడు. 
నోరి నరసింహశాగస్తిగారు జననము (1900) ఈయనది పండిత 
కుటుంబము. ఈయన, సంస్కృతాం(ధ్రాలలో గొప్ప పండితుడై గుంటూరు మిషన్‌ 
కాలేజీలో పనిచేసిన నోరి హనుమచ్చాగస్తి గారి కుమారుడు. ఈయనది గుంటూరు 
జిల్లా బ్రాహ్మాణకోడూరు గ్రామము. బి.ఏ., బి.యల్‌. ప్యాసై వకీలుగా రేపల్లె 
చేరినాడు. చిన్ననాటి నుంచీ సంస్కృతాంధ్రాలలో మంచి (ప్రవేశము కల్లినవా 
డీయన.* వీద్యార్థిగానే కవిత్వము చెప్పడము (ప్రారంభించినాడు. సాహితి, సఖి 
భారతీత్యాది పత్రికలలో అనేక ఖండకావ్యాలను, కధానికలను, ఏకాంకికలను, 
వ్యాసాలను ప్రచురించినాడు. “గీతమాలిక (1921) అనే ఖండకావ్య సంపుటిని, 
'భాగవతావతరణమ'నే పద్యనాటికనూ, “సోమనాధ విజయమ”నే వచన నాటకాన్ని 
(1923) (గ్రంథ రూపాన అందించినాడు. సోమనాథ విజయానికి మంచి (ప్రశస్తి 
వచ్చినది. ఈయన వ్రాసిన ఏకాంకికలు భావపరిపూర్ణాలై, ధర్మప్రబోధకాలుగా 
ఉంటవి. ఈయన కెంతటి విమర్శజ్ఞాన మున్నదో ఈయన వ్యాసాలు తెలుపుతై. 
మనిషి సనాతనాచార సంపన్నుడు. కర్మిష్టి, ఈవ్యక్తిత్యము తరువాత కాలములో 
౫ చూ: ప్రతిభలో నోరి ఖండ కావ్యాల పైన వావిలాల వారు వ్రాసిన వ్యాసము “నేటి ఆంధ్ర 


సాహితీ లోకంలో సంస్కృతాం(ధ్రాంగ్ల సాహిత్యాలను విశేషంగా జీర్లించుకొన్న వాళ్ళలో వకడు. 
- వావిలాల, ” (ప్రతిభ - సం 6. సం.1) 


322 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


బాగా స్టిరపడినట్టు తరువాత వచ్చిన రచనల వలన గమనిస్తాము. కవి సమ్రాట్‌ 
బిరుదాంచితుడు. 


కొడవటిగంటి వెంకటసుబ్బయ్యగారు (జననము 1898) తెనాలి నివాసి, 
చక్కని ముఖవర్నస్సు- పొడుగాటి కాయము-మెత్తని జిహ్వా, కలిగి ఆహ్హాద కరుడుగా 
ఉండేవాడు. 1922లో “సంధ్యా రాగమ” నే ఖండకావ్య సంపుటిని ప్రచురించి నాడు, 
ఈయన వ్రాసిన 'మాయపెండ్డి' అనే ఏకాంకిక ఆకర్షణీయమైనది. చిన్నతనములో 
(1915) ప్రబంధము నొక దానిని వ్రాసినాడు. కాని ప్రచురించలేదు. ఈ నూతన 
మార్గములో గేయమును సాధనచేసి సఫల మనోరధుడైనాడు. ఈయన (వ్రాసిన 
మేలుకొలుపు’ హృదయంగమమైనది. 'పోయిననగ' అనే కథ మంచిగమనము కలిగి 
ఈయన కథారచనా (ప్రాశస్త్యాన్ని చాటుతున్నది. చిన్నవయసులో మంచి ఆశచూపి 
కీర్తికాముడు కావలసిన యీ వెంకటసుబ్బయ్యగారు అదృశ్యుడు కావడము 
శోచనీయము.* 


(త్రిపురారిభొట్ల వీరరాఘవస్వామిగారు (జననము 1892) సంస్కృ 
తాంధ్రాలలో మంచి పండితుడు. వేదాంత, ధర్మ, అలంకార, జ్యోతిష శా(స్రాలలో 
కృషి చేసినవాడు. పద్య కవిత్వమును చెప్పినాడు గాని ఎక్కువగా (ప్రచురించలేదు. 
బెంగాలీ భాషను బాగానేర్చి అనువాదాలు చేసినాడు. 'కపాలకుండల' (1922) అనే 
నవల, 'కుంతలి, 'నవమాలికి లనే కధా సంపుటాలు, ఈయన (గ్రంథాలు. చాలా 
కాలానికి గాని వ్యావహారిక వాదాన్ని (గ్రహించలే దియన. కొంత కాలము సంస్కృత 
కళాశాల (పిన్సిపాలుగా పని చేసినాడు. ఈయన సాహితీ సమితికి మంత్రిగా 
వ్యవహరించి నాడు. 


కోపలై శివకామేశ్చరరావుగారు (జననము 1898) వ్యాకరణాలంకార వేదాంత 
శాస్త్రాలలో విద్వత్తు కలవాడు. కాకినాడ కళాశాలలో పండితుడు. ఖండకావ్యాలు, 
వ్యాసాలు అనేకము రచించాడు. శతావధానిఅనిపించుకున్నాడు. 'స్వ్పష్నవాసవదత్త, 
'కర్లభారము' మొదలైన (గ్రంథాల్ని ప్రచురించినాడు. 'సాహిత్యమిమాంస' మొదలైన 


*౬ ఈయనను గూర్చి శివశంకర శాస్త్రిగారు “అజ్ఞాత మిత్రమ'నే పేర గీతా రూపముగా 
ఆ(శువుల నిచ్చినాడు. 


ద్వితీయభాగము '323 


(గ్రంథాల్ని ప్రచురించినాడు. “సాహిత్య మోమాంసి' అనే మంచి లక్షణ (గ్రంధాన్ని 
రచించినాడు. ఈయన సాహిత్య క్షేత్రములో సృష్టివిమర్శనాలలో రెంటిలోను 
కృషిచేసిన వ్యక్తి ( 

మునిమాణిక్యం నరసింహారావుగారు మొదట్లో ఖండ కావ్యసాధన చేసి 
మానినాడు. విద్యార్థిగా ఉన్నప్పటినుంచే కథలు వ్రాస్తూ ఉండేవా డీయన. 'సంసారము 
దుఃఖభాజనము కాదని అది సౌఖ్య నిలయమనీ నిరూపించిన ఉత్తమ హాస్యరచయిత 
మునిమాణిక్యం” అని అనిపించు కొనినాడు. ఈయన సృష్టించిన 'కాంతం' అనే 
పాత్ర అద్భుతమైనది. 1921-22 (ప్రాంతానికే ఈయన “కాంతం” పుట్టి, పెరిగి, 
పెనిమిటితో కాపరము చేస్తూ ఆయనచేత 'టీ'ని మాన్పించి నగలు చేయించుకున్నది. 
ఈయన కాంతం కధలు “క్లాసికల్‌ అయిపోయినై. కాంతం కధలు-వక్రరేఖ- 
ఉపాధ్యాయుడు మొదలైన గ్రంధాల్నిమొదట ప్రచురించినాడు. తరువాత కాలములో 
అనేక (గ్రంధాల్ని ప్రచురించి మంచి పేరు సంపాదించుకున్నట్టు తర్వాత గమనిస్తాము. 
బి.ఏ., బి.ఇడి. అయి బందరు హైస్కూలులో మాష్టరీ చేస్తున్నాడు. ఈ 


వేదుల సత్యనారాయణ శాగస్తిగారు (జననము 1900) శతావధాని; శ్రీపాద 
కృష్ణమూర్తిశా(స్తిగారి శిష్యుడు. చక్కని పాకములో ఖండ కావ్యాలు అనేకము 
రచించినాడు. '“దీపావళి'*ః అనే పేరుతో కొన్నిటిని ప్రచురించినాడు. గౌతమి 
కోకిల' అనే బిరుదాన్ని పొందినాడంటే ఈయన కవితా శక్తి వేరుగా చెప్పవలెనా! 
'అపరాధిని' 'ధర్మసాలుడు' మొదలైన బెంగాలీ నవలల కనువాదాలు చేసి 
ప్రచురించినాడు. స్వతంత్రముగా కథల నల్లుతూ ఉండేవాడు. హైస్కూలు 
పండితుడుగా జీవయాత్ర గడుపుతున్న నిరాడంబరుడు. 


దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు (జననము 1897) పండిత కుటుంబానికి 
చెందినవాడు. ఈయనది పిరాపురము. ఇంటివద్ద జరుగుతూ ఉండే పండిత 


శి చూ: 'ఆంధ్ర శిల్పి” (1948లో మునిమాణిక్యం వారిపైన వ్యాసము. 

*ః ఈ పుస్తకములో ...సంఘ బహిస్కరణ ఒక వైపు, (పేమ తరంగము లొకవైపు 
హృదయమును కలచివేయ కవి దుఃఖపుటూర్సుల సందడి (పేమ గాయకుడై వలపు వెదజల్లి 
'అన్యతాభావపథమున రెక్కలు గట్టుకొని ఎగురుచున్నాడు. --వంగల శ్రీరామావధాని 


324 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


గోష్టులు, సర్‌. ఆర్‌. వెంకటరత్నం నాయుడుగారి శ్ముశూష, రవీంద్రుని 
[గ్రంథావలోకనము ఇతణ్ణి మంచి సంస్కారిగా తీర్చిదిద్దినవి. బి.ఏ. ప్యాసై కాకినాడ 
కాలేజీలో కొంత కాలము పనిజేసి విద్యార్థులలో కవితాభిరుచి కల్గించినాడు. 
గేయాలు, పద్యాలు, నాటికలు సాధించినాడు. ఈయన "కృష్ణపక్షము" (1925) 
'ఊర్వశి', ప్రవాసము’ (1929) అనే ఖండ కావ్యాలను (ప్రచురించినాడు. ఈయన 
కవిత్వములో సుఖాంశ కన్నా దుఃఖాంశ ఎక్కువగా ఉంటుంది; శబ్లాలంకార 
భూయిష్టమైన, చక్కని శయ్యాసౌలభ్యము కల కవిత్వాన్ని వ్రాస్తాడు. సభారంజకముగా 
గంటలకొలది మెత్తగా మాట్లాడగల సమర్గుడు. మంచి ప్రతిభావంతుడు. తరువాత 
కాలములో పరు(ప్రతిష్టలు పొందిన నవ్యకవులలో ఒకడు. 


కొమాండూరి కృష్ణమాచార్యులు గారు (ప్రాచీన కావ్య పద్దతిలో కావ్య రచన 
చేసిన నవ్యుడు. గుంటూరు (క్రిష్టియన్‌ కాలేజీలో పండితుడుగా పనిజేసి రిటైరైనాడు. 
'కుసుమాంజలి” (1923) అనే ఖండ కావ్య సంపుటి, “హర్ష చరిత్ర' అనే చంపూ 
(ఆంధ్రీకరణము) రచించినాడు. ఇవేగాక (పాదుకా సహ(స్రము' అనే వేదాంత 
దేశికాచార్యులవారి సంస్కృత కావ్యాన్ని ఆం(ధ్రేకరించినాడు. (ప్రాకృతము నుం! 
“సితుబంధ' మనే కావ్యాన్ని తెనిగించినాడు. ఈయనను విద్వత్కవి అనవచ్చు. 

మొక్కపాటి నరసింహశాస్త్రి గారొక విశిష్టమైన వ్యక్తి ఈయన ఇంగ్లాండు 
పోయి వచ్చినాడు. హాస్యరచనల్ని చేయడములో సిద్దహస్తు డనిపించుకున్నాడు. 
ఈయన వ్రాసిన బారిష్టరు పార్వతీశం (1924) అనే నవల ఈయనకు శాశ్వత కీ 
తెచ్చిపెట్టినది. 'పార్వతీశం' పాత్ర నవ్య సాహిత్యములో స్థిరముగా నిలిచిపోతుండి, 
ఈయన అనేక కధల్నీ, నాటికల్నీ రచించినాడు. లోకవృత్తములో జరిగే సామాన 
విషయాలను యథాసంభవముగా చిత్రించడములో మొనగాడీయన. ఏకోదరుజ 
(1927), “ప్రతిబింబములు' అనే (గ్రంథాల్ని కూడా (ప్రచురించినాడు. 

ఈయన (ప్రకృతే హాస్య ప్రకృతి. గుండ్రని మనిషీ - పొట్టి ఆకారమూ- 
చక్కని భాషోచ్చారణా కలిగి ఎప్పుడూ చిరునవ్వు మొగములో తొలకాడుతూ 
ఉంటుంది. తరువాత కాలములో పేరుపొందిన నవ్యులలో ఈయన కూడా ఒకడు, 


ద్వితీయభాగము 325 


విశ్వనాథ సత్యనారాయణగారు (జననము 1895) విద్వత్కవి. ఈయన 
అతి స్వతం(త్రుడు. ప్రధమ దినాలలో తిరుపతి వెంకట కవుల శుశ్రూష చేసినాడు. 
ఎం.ఎ. పట్టము పొంది కొంతకాలము గుంటూరు క్రిష్టియన్‌ కాలేజీలో పనిజేసి 
ఇపుడు బెజవాడ కాలేజీలో ఆంధ్రాచార్యుడుగా ఉన్నాడు. ఖండ కావ్య, కధానికా, 
ఏకాంకికలనే కాక నవల, మహాకావ్య, నాటకాలను రచించినాడు. "కిన్నెరసాని 
పాటలు” - 'కోకిలమ్మ పెండి - 'నర్తనశాల' - అనార్కలి - 'వేనరాజు' - గిరి 
కుమారుని (పేమగీతాలు' - మొదలైనవి ఈయన తొలి కృతులు. ఈయన సాధన 
చేయని (ప్రక్రియ అంటూ లేదు. ఈయనకు మన సంప్రదాయ సంస్కృతులంటే 
అపరిమితాభిమానము. తరువాత కాలములో కవిరాజుగా, కవిసా(మ్రాట్టుగా పేరు 
పొంది నవ్య సాహిత్యాన్ని ఏలినాడు. ఈయన గూర్చి మళ్లీ వ్రాసుకునే అవకాశము 
వస్తుంది. 

శ్రీనివాస శిరోమణిగారు (అసలు పేరు కరణం శ్రీనివాసరావు) కధా 
రచనలో మంచి సాధకుడు. తరుచు వ్యాసాలు వ్రాసినాడు కూడా. ఒడ్డూ 
పొడుగుగల మనిషి. పెద్ద మోసం! ఈయన ఆంధ్ర పత్రికా కార్యాలయములో చాల 
కాలము పని చేసినాడు. “పునర్జన్మ చైతన్య చరిత్ర” మొదలైన (గ్రంధాలు 
రచించినాడు. నాటికాసాధన కూడా చేసినవాడని చెప్పవలె. 

సాహితీ సమితి ప్రధమ సభ్యులలో మిగతా వారుకూడ నవ్యసాహిత్యములోని 
నూతన ్రక్రియల్ని సాధన చేసినవారే. గతానుగతికమైన రచనగాక, వీరంతా 
ప్రత్యేకము, విశిష్టమైన వ్యక్తిత్వము, ప్రతిభ కలిగిన వారై చిత్రగతులలో ఖండకావ్యరచన 
చేసినారు. 


నాయని సుబ్బారావుగారు (జననము 1899) 'సౌభద్రుని ప్రణయ యాత్ర 
మాత్పగీతాలు” అనే ఖండకావ్యసంపుటులను (ప్రచురించినాడు. ఈయన సౌమ్యుడు; 
కవితాహృదయము కలవాడు. నరసరావుపేట హైస్కూలుకు హెడ్మాష్టరుగా ఉన్నాడు. 
చామర్తి రాజశేఖరరావుగారు (1898-?) మంచి సాధకుడై ప్రతిభ చూపిన 
నవ్యులలో ఒకడు. చిన్నతనమునుంచీ ఖండకావ్య రచనచేస్తూ ఉండేవాడు. “విజయ 


326 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ధ్వజము’ 'బృందావనము' మొదలైనవి రచించినాడు. చిన్నవయసులోనే 
పడనోడు;, 


పెద్దిభొట్ల పూర్ణశర్మగారు భావోన్మాది. నల్లని దేహముకలిగి, ఎత్తైన 
క్రాఫింగుతో, గుండ్రని ముఖము మందహాసముతో ఉండేది. ఖండకావ్య సాధనము 
1916 - 20 లలో చేసి వంగభాషా ప్రభావము కలవాడుగా కన్సించినాడు. అభివృద్దికి 
రావలసిన కాలములో మృత్యువీతణ్లి తీసుకు వెళ్ళినది. 

కొత్తపల్లి సుబ్బన్నాచార్యులు గారు చక్కని ప్రకృత్యువాసకుడు, కవి, 
ఖండకావ్య సాధనము చేసినవాడు. ఈయన రచనలలో అంతటా నవ్యత గోచరిస్తుంది. 

కొడాలి ఆంజనేయులుగారు, విశ్య్వనాధవారితో కలిసి కవిత్వము చెప్పినవాడు; 
ఇద్దరు జంట కవులుగా వ్యవహరించినారు కూడా. ఆంజనేయులుగారు చక్కని 
కవిత్వము వ్రాయగలవాళ్లలో ఒకడు. కాంగ్రెసు ఉద్యమములో చేరి తర్యాతకాలములొ 
కవిత్వసాధన మరచినాడు. 

కొప్పర్తి నారాయణమూర్తి, వింజమూరి పార్ధసారథి, వజ్జ జ బాబూరావు గారలు 
కధారచనలో కొద్ది సాధన చేసినవారు; వజ్ఞ బాబూరావుగారు. గొప్ప చిత్రకారుడని 
పరుపాందినాడు. సప్తపది అనే పేరుతో తనకధానికల్ని గుదిగూర్చినాడు. వచన శైలి 
బాగుంటుందని గిడుగువారిచేత మెప్పుపొందిన వాడు. ఇటీవలే గతించినాడు. 

అడివి బాపిరాజు, రాయ(ప్రోలు సుబ్బారావు, నండూరి వెంకటసుబ్బారావు 
గారల కృషిని గూర్చి పూర్వమే మనవి చేసినాను. ఇంక పోతే పంచాగ్నులవారు, 
గిడుగువారు, కురుగంటివారు మహా పండితులై ఈనవ్య సాహిత్యానికి బాసటై 
సిల్ఫినారణ చెప్పవలె. 

ఈ విధముగా పైన పేర్కొన్న సాహితీ సమితి సభ్యులు పత్రికలద్యారా 
తమ (గ్రంధాల ద్వారా నూతన ప్రక్రియా సాధనము చేసి నవ్య సాహిత్యానికి ఒక 
స్టితిని చేకూర్చినారు.! 

వీరి ననుసరించి తరువాత అనేకులు నవ్య సాహిత్య సృజనము చెస్తూ 
వచ్చినారు. వారిని గూర్చి తర్వాత భాగములో ముచ్చటించుకొందాము. 


ద్వితీయభాగము 327 


నవ్య సాహిత్య సౌధానికి మూలస్తంభాలుగా అమరిన గిడుగు వారి 
భాషావాదము - రాయషప్రోలు గురజాడల ఖండకావ్య గీతికా రచన - కట్టమంచివారి 
కవిత్వ తత్వ విచార రచన - సాహితీ సమితి స్థాపనము లనేవి ఎలా సంభావితాలై 
సాహిత్యానికి దోహదభూతాలై నవో గమనించినాము. 

ఈ విధముగా ఒక స్థితికి వచ్చిన నవ్య సాహిత్యము ముందు ముందెలా 
విస్తరణము పొందినదీ, ఎవరెలా కృషి చేసినది. ఏయే ఉద్యమాలు దోహదభూతాలైనవి 
వారి కృషిలో ఉన్న గుణదోషాలెలాంటివో తర్వాత భాగములో తెలుసు కొందాము. 


నవ్యాంధ్ర సాహిత్య పీథులు 
(నవ్యసాహిత్య విస్తరణము) 
1 


జాతీయోద్యమము: వాజ్యయము 


“కవులు కొందరు దేశభక్తినే విషయముగా చేసుకొని కావ్యాలను రచించిరి. 
కొందరు గాయకులు దేశభక్తినే గానము చేసినారు. చిత్రకారులు దేశభక్తి పూరకాలైన 
చిత్రాలే చిత్రించినారు” అని యీ శతాబ్దపు ప్రధమ సంవత్సరాలను గూర్చి వ్రాస్తూ 
మనవిచేసినాను. యూరోపు దేశములో కవికుమారులు సాక్షాత్తుగా కొంతమంది 
యుద్దములో స్వయముగా పాల్గొన్నారు. అవసరము వచ్చినప్పుడు యుద్దముచేస్తూ 
గుంటలలో అవకాశము దొరికినప్పుడు కావ్యాలు రచించినారు. తుదకు అక్కడే 
ప్రాణాలుకూడా వదలినారు. విల్‌ ఫ్రెడ్‌ ఓవెన్‌ అనే కవి 1918 సంవత్సరములో 
ఫ్రాన్సులో యుద్దములో పాల్గొంటూ పరమపదించినాడు. అట్టాగే (ఫ్రాన్‌జుమార్కు 
అనే జర్మన్‌ లలితకళోపాసకుడు 1916 సంవత్సరములో యుద్దము చేస్తూ విరస్వర్లాన్ని 
చూరగొన్నాడు. ఈయన ఒక లలిత కళాసూ(త్ర భాష్యము రచించినాడు. గుంటలలో 
తీరిక దొరికినప్పుడు గొప్ప లలిత కళాభావాలను అత్యుదాత్తముగా వివరించినాడు. 
ఈవిధముగా అనేక కవులున్నారు. వీరి కావ్యాలు చూస్తూఉంటే కొన్ని విషయాలు 
కనపడతవి. మొదటిదినాలలో ఉత్సాహము ధైర్యము పురికొల్పడము; తర్వాత 
యుద్దము ముగియక ఆలస్యమైనప్పుడు నిరుత్సాహము, ఎప్పుడు చావు వస్తుందో 
అనే అనిశ్చయము, చూస్తున్న నాశనానికి జుగుప్పు; తుదిదినాలలో యుద్దము చాలు 
అనేభావము, అప్పటి యింగ్లాండు రాజకీయవేత్తల కార్యాలు చూస్తూ అసంతృప్తి, 
మళ్ళీ యుద్దము వస్తుందనే సూచన; ఈవిధముగా మూడంతస్తులున్నై ఆకాలపు 


330 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సారస్వతములో!* మన అప్పటి నవ్యసారస్వతములో అనగా యుద్దవాజ్మయములో 
వీనిలో యేదీ కనపడదు! ఎందుకు కనపడుతుంది? ఆ అనుభవాలు మనవారికేవీ 
ఆలక్షణాలు కనపడ్డానికి? కాని ఆకాలములో మరిఒక విధముగా కవుల హృదయాలు 
ప్రవర్తించినవి! ఆ హృదయ పరివర్తనమే మన కవుల భావనవ్యతగా పరిణమించినది! 
తర్వాత వత్సరాలలో అనగా 1920 సంవత్సరానంతరము మన రాజకీయాందోళనా 
దినాలలో వెనుకటి ఆంగ్లకవిత్వ యుద్దలక్షణాలు కొన్ని ఉన్నవి! మొదటి సత్యా[గ్రహ 
దినాలలో ధైర్యమూ, ఉత్సాహమూ కనపడుతుంది! తర్వాత త్వరలో రాజకీయసమస్య 
పరిష్కారము కాకపోయేటప్పటికి అసంతృప్తి ఆందోళనా కనపడుతుంది! కాబట్టి 
యుద్దకాలములో ఆంగ్లకవిత్వగుణాలు సహాయనిరాకరణ దినాలలో వెలువడ్డ 
కొంత మన సారస్వతములో కనపడతవి! దీనిలో నవ్యులనుకొనువాళ్ళుమాత్రము 
బహుళముగా పాల్గొనలేదు! 


కొందరు సేవకులు + 


ఈ కాలములో గేయాలనూ, కావ్యాలనూ (వాసినవారిలో బలిజేపల్లి 
లక్ష్మీకాంతకవి, గరిమెళ్ళ సత్యనారాయణ, బుచ్చి సుందర రామశాగస్తి వగైరా వార్తను 
సెర్కొనవలె. లక్ష్మీకాంత కవిగారు “స్వరాజ్యరథము”, “స్వరాజ్యసమస్య"' అనే 
అత్యంత దేశభక్తి పూరితాలైన ఖండకావ్యాలను రచించి ప్రకటించినారు. ఇవి చాలా 
హృదయాకర్షకముగా ఉంటవి. వీనిలో స్వరాజ్యాద్యమమూ, తదాకారమూ, 
తత్రచారమూ, తద్వివరణమూ, తిలక్‌ మహాశయుడు చేసిన సేవా, ఆయన తర్వాత 
నాయకత్వము గాంధీమహాత్ముడి హస్తగతమవడము, ప్రజల కర్తవ్యము, మిక్కిలి 
శరం men who came home from the war with decorations rubbed 
shoulders with the mutilated and the dead." "It (Dzdaism) expressed protest 
and resignation, disgust and fury." (Modern German Art) 

* ఈభాగాన్ని గూర్చి (వ్రాసేటప్పుడు నామనస్సు సంకోచిస్తున్నది. సారస్వత సేవే 
ఆశయముగాని మరొకటి కాకపోవడము చేతనూ, ఈ సారస్వతాన్ని వదలడానికి విలులేదు 


కాబట్టిన్ని, విషయకధనము అత్యవసరము కాబట్టిన్నీ, తదాకారమూ, తత్‌స్టానమూ తెలపడము 
నా విధి. 


తృతీయభాగము 331 


ఉత్సాహకరముగానూ హృదయంగమముగానూ చిత్రించినాడు. సరసమై నిర్దుష్టమై 
వాక్య చిత్రాలతో కూడిన యీ ఖండకావ్యాలు తత్కాలములో ప్రచారానికివచ్చిన 
కావ్యాలన్నిటిలోను సారస్వతదృష్టితో చూస్తే గొప్పవి. ఒక్క పద్య మనువదిస్తాను: 

“తరి గాంధియుగ మేగుదెంచె నిక నేతద్భారతీయ స్వరా 

జ్యరధం బాతని సారధిత్వమున వే సాగింపు డంచున్‌ జగ 

ద్గురు డేగెన్‌ దివి లోకమాన్యుడవె యుద్దోషించె తూర్యధ్వనుల్‌ 

ఉరు తద్దివ్యరధంబు లాగుటకు రండో భారతీయప్రజల్‌!” 

- స్వరాజ్యరధము 
ఇట్టి ఉద్బోధలతో నిండిఉన్న దేశభక్తి పూరితమైన కావ్యాలివి. 

తర్యాత గరిమెళ్ళ సత్యనారాయణ గారి ౫ పేరాంధ్రదేశములో అన్న 
మూలలా వ్యాపించి ఉన్నది. ఈయన చాలా ఉత్సాహవంతుడు. 1920 డిసెంబరులో 
తనచదువు మానివేసి స్వదేశోద్యమములో చేరిపోయినాడు. మనిషియెంతమాత్రము 
స్సురద్రూపిగాడు. బట్ట, కట్టు, జుట్టలో చాలా అశ్రద్ద! ఎంత చూడటానికి ఆకర్షణ 
లేదో వాక్కులో అంత రస మున్నది. ఈయన గేయకవి. ఈయన వ్రాసిన గీతాలలో 
కల్లా ఒక్కటిమా(త్రము సర్వాంధ్రదేశ మెన్నటికి మరవని దై ఉన్నది. దాని మొదటి 
పాదాన్ని మాత్రము సూచిస్తాను. 

“మాకొద్దీ తెల్లదొరతనమూ...” అనేపాటను 1921, 22, 23 వత్సరాలలో 
పాడని యువకుడు లేడు! యావదాంధధ్రదేశమూ పాకిపోయిన పాటయొక్క కర్త జాతి 
కెంత ప్రియుడో వేరే చెప్పే పనిలేదు! ఆంధ్రుల హృదయ క్షేత్రాలలో శాశ్ళ్యతస్థానమూ, 
ఆంధ్రసారస్వతములో మృతిరహ తమైన పేరూ సంపాదించుకున్నాడు. కాని యాయన 
పదతన మనుభవిస్తున్నాడు. దేశభక్తులంతా దారిద్రాన్ననుభవించడానికి 
వెనకాడకూడదు. వాళ్ళను భరించవలెననే బాధ్యత దేశము వహించడము లెదు. 
పైపెచ్చు వీరిని నిందించడమే. “ఎవరుద్యోగం వదలమన్నా రీయన్ని?” అని ఒక 


*న ఈయన నాకు యల్‌.టి. క్లాసులో సహాధ్యాయి. ఈయన చేయితగిలిన ప్రతి 
విషయమూ సరసమేననీ చెప్పడములో ఎట్టి అతిశయోక్తి లేదు. 


332 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ప్రశ్న! వారి స్వార్హత్యాగమువల్లనే తాను సుఖజీవనము చెయ్యడము సంభవిస్తున్నదని 
యీ సుఖజీవికి అనిపించదు! ప్రపంచధర్మము! వెనుకటి సహాయ నిరాకరణోద్య 
మములో సత్యనారాయణగారివలె కష్టపడ్డవారు వేలకునేలున్నారు. తుదకు కాం(గ్రెసు 
వారధికారానికి వచ్చినప్పుడుకూడా వీళ్ళకు మోక్షము కలుగలేదు. ఒకమారు 1921 
సంవత్సరములో ఒక సన్నివేశము కలిగినది. ఆం(్రదేశములో నాయకులంతా 
జైళ్ళకు వెళ్ళారు. జాతీయవిద్యోద్యమములో పనిచేస్తున్న వాళ్ళము మిగిలిఉన్నాము. 
మాకు రెండు పూటలా కడుపునిండా తిండిలేదు. ఆసరస్వతిని నమ్ముకుని 
ఉన్నాము. తిలకు స్వరాజ్యనిధి ఉండే దప్పుడు. దానికి గాంధీగారు సర్వాధికారి. 
ఆంధ్రదేశములో ఉండే జాతీయ పారశాలోసాధ్యాయులము చాలా మందిమి కలిసి 
గాంధీగారికి మహజరొకటి పంపుకున్నాము. అందులో మాకు శరీరపోషణ చేసుకోడానికి 
అవసరమని తమకెంత తోస్తుందో అంత వేతనాన్నియ్యమని విన్నవించినాము! 
“ఆంధ్రజాతీయవిద్యాపరిషత్త”ని ఒక కారిగ్రెసు పోషణలో ఉన్న సంస్ట ఉండేది. 
తత్పక్షాన వెళ్ళింది మహజరు. గాంధిగారి దగ్గర్నించి ఉత్తరం వస్తుందని 
అనుకుంటున్నాము. అప్పుడాయన “యంగు ఇండియా” అనే ఒక పత్రిక ఆంగ్లభాషలో 
ప్రకటిస్తూ ఉండేవాడు. అందులో ఒక వారములో వ్రాసినాడు ఈ సంగతి. దాని 
అర్హమిది: “ఇటువంటి మహజరొకటి నాకు వచ్చింది. నా సానుభూతంతా వాళ్ళదే! 
కాని ప్రతిఫలము కోరి వీళ్ళు త్యాగము చెయ్యలేదు. త్యాగానికి సేవే ప్రతిఫలము 
కాబట్టి వాళ్ళంతా చావవలసిన అవసరం వస్తే చావవలసినదె!” ఇది అమానుషమైన 
ప్రత్యుత్తరం, తమవలె సర్యావస్థలలో సర్వకాలము త్యాగము చెయ్యగల వాళ్ళుఅందరూ 
అయితే భారతదేశానికి స్వరాజ్యమే అక్కరలేదు. అందరి రక్తమాంసాలూ తనంత 
స్వార్ధత్యాగము కలవి కావు. ఇప్పటికి అసలుసూత్రము యిట్లాగే ఉంది. ఒక్క 
జవహర్జాలుమాత్రం సంయుక్త రాష్ట్రాల్లో కాంగ్రెసుసేవ చేసేవాళ్ళకు వేతనాల 
నేర్సాటు చేయటానికి (ప్రణాళిక వేసి కొంత అమల్లో పెట్టినాడు. గొప్పు గొప్ప 
నాయకులకు కావలసిన సౌకర్యాలన్నీ లభిస్తూనే ఉంటవి! ఇతరులు తమకు సమస్త 
సౌకర్యాలు చేస్తారని తెలిసీ చాటుగా లక్షలు దాచుకుని పైకి పేదవాడని కనపడుతూ 
సేవ చెయ్యడము సుళువే! వీరిలో కొందరికి సామాన్యవాలంటీరు అనుభవించే 


తృతీయభాగము 333 


కష్టాలు ఎంతమాత్రము తెలియవు. మళ్లి ఎరు సాధించిన అన్ని కార్యాలూ 
వాలంటీర్లు సాధించి పెట్టినవే! అటువంటి వాలంటీరు సత్యనారాయణగారు. 
చిత్రకారుడీయనపటాన్ని చిత్రించ లేదు! ఈయన గొప్ప ఉపన్యాసకుడు కొడు. 
ఎక్కువగా శబ్దం చేసే మనిషి కాడు! ప్రాతినిధ్యానికి ఏస్టానిక సంస్టకూ నిలవ లేదు! 
తుదకు సహకారోద్యమిములో కూడా పాల్గొనలేదు. స్థానిక కాంగ్రెసులలోకూడా 
అధికారము లేదు. ఇక ఎవ్వరుచూస్తారీయన్ని? కాని యివ్వేవి లక్ష్యము చెయ్యకుండా, 
మాబోటివాళ్ళవలె మెత్తబడి వెనక్కు వెళ్ళకుండా, ఇప్పటికి యధాశక్తిగా దేశసేవ 
చేస్తూనేఉన్న దేశభిక్షాగ్రేసరుడు! అర్జాన్నం తింటూ దేశసేన చేస్తున్న వాళ్ళు నిజమైన 
దేశభక్తాగ్రేసరులు! పైనున్న వాళ్ళకు సమయము వచ్చినప్పు డేదో అవకాశం 
లభిస్తుంది! అటువంటి స్వార్ణనింహితుడు సత్యనారాయణగారు. ధన్యజీవి! 
సమస్తాంధ్రుల జిహ్యా[గ్రాలలో డన్న గీతానికి నిర్మాత! భానిఆం(ధ్రులు గీతగోవింద 
కర్తనువలె నిరంతరగానం చేస్తూ ఉంటారు. ఈమధ్య హిందూపుర ఆజాద్‌ 
పరనమందిరము వారన్న మాటలు సరికించండి : 

“సుప్రసిద్ద జాతీయ గీతరచయిత శ్రీగరిమెళ్ళ సత్యనారాయణగారి "సరు 
నెరుగనివారాంధ్రదేశమున లేరు - వారు రచించిన “మాకొద్దీ తెల్లదొరతనము” 
మొదలగు పాటలవలన నారు దిర్హ కారాగారవాసశిక్ష ననుభవించుటయేగాక, 
వేలకొలది ఆంధ్రులు ప్రతిజాతీయోద్యమమునందును వారి పాటలను పాడి 
సంవత్సరమునకు తక్కువకాని కరినశిక్షల ననుభవించినారు. ఆం(ధ్రదేశములో గత 
మూడు దశాబ్దములాయన (ప్రజాసామాన్యముతో జరుగుచున్న రాజకీయ 
ప్రబోధమునకు వేలకొలది నాయకులిచ్చిన ఉపన్యాసములకంటె వారిపాటలే ఎక్కువ 
కొరణములనుట నిర్వివాదమైన అంశము.” 


మాధవపెద్ది బుచ్చి సుందరరామశాగస్తిగారుకూడా ఆ దినాలలో గొప్ప 
పాటలు (వ్రాసి దేశాభిమానము కలుగజేసినవారిలో ఒకడు. ఈయన చూడటానికి 
ఆహాదకరుడుగా కనబడడు గాని నోరువిప్పేటప్పటికి సమక్షాన్ని వదలలేరు 
ఎదుటున్నవాళ్ళు. పద్యపరనములో ఈయనతో సమాను లిప్పుడున్నవాళ్ళలో 
ఎక్కువగా లేరు. ఈయన వ్రాసిన దేశీయ గీతాలకు ఈయన “సమ్మానం” కూడా 


334 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


షాందినాడు. ఈయన పాటలు అటి మనోహరముగా రచించి స్వయముగా పాడే 
వాడు. ఒక్కపాద మనువదిస్తాను: 


“అంటరానివా రెనరో కారు మా 
వెంటరానినారె.”' 
ఈయనను గూర్చి మళ్ళి తర్వాత చెప్పుకునే అవకాశము వస్తుంది. ఇట్లాగే యీ 
కాలములో అనేక గేయాలు రచింపబడ్డని. అప్పటి సరిస్థితులు వీనిలో ప్రతిబింబిస్తవి! 
భారతదేశాని కెప్పుడైతే కోపమువచ్చినట్లు ఆంగ్లేయు అనుకున్నారో, భారత (ప్రజలకు 
“నావిష్టుః పృధివిపతిః'' అనే నమ్మక మున్నది కాబట్టి యువరాజును పంపితే 
దేశమంతా రాజభక్తి పూరితమైపోతుందని, యిప్పుడు రాజ్య త్యాగము; చేసిన విండృరు 
(ప్రభువుగారిని (అప్పుడు యువరాజుగారు) యిక్కడికి పంపినారు. కాని భారతీయులు 
ద సంచారాన్ని ఉదాసీనముగా చూచినారు. ఈ (క్రిందిగయ మందుకు తార్కాణము 
“ఎమయ్యో! యువరాజ! 
ఎందుకొచ్చావయ్య! ఏమయ్యో! 
ఆకాలములో విరల్‌భాయి పటేలుగారు ఎసెంబ్లీ ప్రెసిడెంటుగా ఉండేవాడు. 
ఆయన ఏవిధముగానైనా యీ భారత సమస్యను ఉభయపక్షాల ఆనుకూల్యముతో 
పరిష్కరింప జేదామని రీడింగు ప్రభువును, గాంధీగారితో మాట్లాడటానికి సమ్మతింప 
జేసి ఒక సంభాషణ ఏర్పాటు చేసినాడు. అప్పుడీ సమస్య అంతా యిద్దరూ 
చర్చించినారు! తర్వాతనే | (ప్రయోజనమేమీలేక _సహాయనిరాకరణము 
ప్రారంభించినాడు గాంధీగారు. 
“రీడింగు గాంధీప్రభువు 
మేడ మీద కూరుచుండి 
ఆడినట్టి మాటలకు, 
అర్దమేమి తెలుపగోరన్నా ! చిన్నన్న ! 
ఇది ఒక సంభాషణరూపముగా ఉన్నది. గాంధీగారిమోద దేశ (ప్రజలకు 
నమ్మకము కలగజెయ్యవలె! ఎట్టా కలుగుతుంది ఆనమ కము? ఆయన్ను 
ఆంధ్రదేశ మెరగదు! ఆయన సేవ నుగ్గడించనలె! 


al 


తృతీయభాగము 335 


“మమ్ముబ్రోవ, మహిని వెలసితివీ 
మహాత్మగాంధి" 
కూరులైన బోయరుల 
ఫర కష్టముల బడిన 
భారతీయుల బాము లుడిపితినీ 
వారందర మొరవిని 
భారతీయుల బాము లుడిపితివీ 
ఇది వక్షిణాఫ్రికా సత్యాగ్రహోద్యమోదంతము, 
పంటలన్నీ మంటగలియగ, 
పన్నులియ్యగ లేని రైతుల, 
నిన్నపమాలించి ట్రోచితినీ 

ఆకరా (ప్రజల 
విన్నపమాలించి బ్రోచితిఏ! 

ఇదికైరా రైతు సత్యా[గ్ర హోదంతము. 

సహాయ నిరాకరణ దీక్ష 
సాధనమూనూని నీవు 
బానిసత్వము బాప నెంచితివి 
మా భారతీయుల 
బానిసత్వము బాప నెంచితివీ! 


ఇది తత్కాలములో జరుగుతున్నపవి. చూచినారా మూడు చరణాలలో 
గాంధగారు చేసిన ముఖ్యసేవ నుగ్గడించి, రెంటిలో నూ ఆయన జయము పొందినాడనీ, 
కాబట్ట తప్పక జయము పాందుతాడనీ, ఉద్యమములో పాల్గొనటానికి 
సంకోచించవలదని ఉద్బోధము! 


మరిఒక కవికుమారుడు భారతీయులకు (బ్రిటిషు సామ్రాజ్యములోనే 
గౌరవము తక్కువనీ, కాబట్టి యాఉద్యమములో చేరి త్యాగము చేసి పోయిన కీర్తిని 
నిలవబెట్టుకోమనీ, తప్పక అప్పట్లో ఉద్యమములో ముఖ్యాంశమైన నిర్మాణ 
కార్యక్రమములో పాల్గొనమని ఉద్భ్బోధము చేసినాడు, చూడండి - 


336 


నవ్యాంధ్ర సాహిత్య విధులు 


“దేశమాత సేవ చేయండీ 
జనులార మీరలు 

దేశదాస్యము తొలగ ద్రోయండీ"” 
దేశవ(స్తంబులనె దాల్బండీ 
జనులార మీరు వి 

దేశవ(స్తము లంటబోకండీ, 
దేశనాశనకరములగు నీ 
వేషభాషల రోసి మోహో 
వేశమును బరిమార్సి గాంధ్యుప 
దేశమును మీ మది దలంచుచు॥ 


ఇందులో స్వదెశవ(స్తాలనే వాడమని, విదెశవ(స్తాలను బహిష్కరించమని, 


నిరాడంబరజీవనము చేయమనీ ఉద్బోధమున్నది. ఇది ఖద్దరుద్యమము. 


మనకు గౌరత లేనెలేదండీ 

పాశ్చాత్య మోహ 

మ్మునను మునిగియు తెలియరేమండీ॥ 
కానడా మరి ఆ(ఫకాది 

ఖండములలో నుండు వారలు 

మనల బానిసలని దలంచుచు 

మదిని చాలగ నేవగింతురు॥ 


బ్రిటిషు సామ్రాజ్యములో మనకు గౌరవము తక్కువనీ దానిని మనము 


గుర్తించడము లేదని దీని భావము. 


అంటరాని తనమె లేదండీ 

మన దేశవాసుల 

నందరిని నొక రీతి చూడండీ 
కంటి కగపడు నిమ్నజాతుల 
నంటుకున్నను దోష మనుచును 
కంటగింపక వారి మీ 
వంటివారలవలె దలంచుచు॥ 


తృతీయభాగము 337 


ఇది అస్పృశ్యతా నిరసనము; హరిజనసమస్య దీనిలో ఉద్చోధింపబడినది. 
ఈ విధముగా ఉద్యమాన్ని ప్రచారము చేసినాడీ కవి కుమారుడు. 


ఒక కవికుమారుడు భరతపు(తుని మేలుకోమని యీవిధముగా 

(ప్రబోధించినాడు: 
“మెలుకొనుమీ! భరతపుత్రుడ! 
మేలుకొనుమీ! సుజనమిత్రుడ! 
మేలుకొనుమో! సచ్చరిత్రుడ! 
మేలుకొనవయ్యా! వత్సా! మేలుకో! 

ఇటువంటి పాటలతో తెల్లవారుజామున స్వచ్చంద సేవకులు వీధులలో 
తిరిగి నిద్రమేల్కొలిపేవారు. వీనినే “ప్రభాతభేరీ” లనే వారు. భూపాళరాగములో 
పాడుతూఉంటే చాలాఉత్సాహము కల్పించేవి ఈ పాటలు. ఆ సంవత్సరాలలో 
కాంగ్రెసు సమావేశాలకు వెళ్ళడ మొకయాకత్ర. 

ఈ కాలములో కొన్ని పదాలుకూడా పుట్టినవి. ఒక దానిలో పుట్టు 
పూర్యోత్తరాల దగ్గరనుంచి చరిత్రవిషయాలన్నీ చాలామట్టుకు మంచి చమత్కారముగా 
రసవంతముగా చెప్పినాడు. భరతమాతకు నమస్కరించి తమ గొడవ 
చెప్ప్తుకుంటున్నాడు భారతీయ కుమారుడు. 


“దండాలు దండాలు భరతమాతా 
అవ, 
అందుకొని దివించు 
రెండు వంద లేండ్డ కింద ,, 
అల్ల, 
కుంపినోడు దిగినాడె 
దిగి యూరకున్నాడ 
మాకు, 
చిప్ప చేతికిచ్చాడె 


338 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


కట్టైలైన కొట్టకుండ 
చిన్న, 
కత్తి కూడ లాగినాడె 
kx x x x 
తాటిచెట్టు వాడివంట భరతమాతా 
వాడీ 
తాతవచ్చి పాతినాడో 
ఈవిధముగా తెనుగు నుడికారాలుగల చక్కని రసవచ్చైలిలో వ్రాసినాడి 
కవికుమారుడు. ఇందులో ఆయుధశాసనం, మద్యపాన సమస్య, దేశాన్ని ఆర్ధికముగా 
బలహీనము చెయ్యడము మొదలైన చారిత్రికార్హిక విషయాలు చక్కగా వర్లింపబడ్డవి! 
మరో కవికుమారుడు భారతమాత సమాశ్యాసమని కొన్ని చక్కని 
గెయాలను రచించినాడు. ఈవిధముగా అనేకు లీ వీధిలో సాధన చేసినారు. ఒక 
సాధకు డిట్టా తల్లిని ఓదార్భినాడు:- 
“భరతమాతరో బాయుము, నీ దుఃఖము, 
కొరతేమో, కొరతేమో, 
మనకింక గలుగు సౌఖ్యము” 
కొన్నిటిలో నాయకు లొక్కొకరిని ఉల్లేఖించి వారుచేసివ సేవకూడా చెప్పినారు 
కొందరు. మరిఒక సాధకుడు భారతవర్షములో ఉన్న పన్నులు చమత్కారముగా 
పేర్కొన్నాడు చూడండి:- 
“దండాలండోయ్‌, మే ముండలేమండోయ్‌ బాబు ॥దండా॥ 
ఉప్పుకును, పన్ను బాబు 
పప్పుకును, పన్ను బాబు 
కొప్పు కాస్త, దేవుడికి 
వొప్పుకుంటె, పన్ను బాబు 1దండా॥ 
ఈ గేయాలలో కొన్ని భాగాలు వెనకటి యిప్పటి పరిస్థితులలో ఉండే 
భేదాన్ని తెల్పుతవి! రాజకీయములలో చూస్తే ఒక కాలములో రాజుద్రోహము 
మరొకతరములో కాదు. 1907 సంవత్సరములో స్వరాజ్య పదమంటే రాజద్రోహము! 


తృతియభాగము 339 


తర్వాత అది పరిపాటి పదమై పోయినది. అట్టాగే ఉప్పు సంగతీని. గాంధీగారు ఉప్పు 
సత్యా(గ్రహము చేసిన తర్వాత ఉప్పు పండే స్టలాలదగ్గర ఉన్న వారు ఉప్పును తమ 
స్వంత ఉ ఉపయోగానికీ, స్వయముగా నెత్తిమోద మోసుకొని పోయి వర్తకము చేసుకోటానికీ 
సర్మారువారు ఒప్పుకున్నారు 

“పన్నెండు దేశాలు పండుతున్నాగాని 

పట్టె డన్న మె లోపనుండీ 

ఉప్పు ముట్టుకుంటె దోష నుందీ”' 

మన భారతదేశములో 12 రాష్ట్రాలున్నని! బాగా పండుతున్నని. కాని 

కరువు పరిస్టితులే! ఉప్పు ముట్టుకోకూడదు! ఆ కాలములో ఉప్పుముట్టుకుంటే 
తప్పే! అందుచేతనే గాంధీగారు ఉప్పుమోద సత్యాగ్రహము చేసినాడు! మరొకటి, 
ఆరోజులలో గాంధిటోపి పెట్టుకో కూడదని ఒక కలెక్టరుగా రుత్తరు; ఎట్బనారు. ర? 
సంగతి పార్లమెంటు దాకా సోయినది! యెవరైనా రాట్న పరిశ్రమ శః a we 
అది తప్పు! 


రాజుద్రోహమంలా, రాట్నములో సున్నదట"” 
ఇది చరిత్ర విషయమై నోయినది. తుదకా కాలములో గాంధినౌక దేవుడిగా 
భావించి ఆయనకు దేవుడికి వాడినట్టు హారతులు కూడా సాడేనారు. 


“జయ గాంధిదేవా మంగళం నర షావతాలిమ[బ్రమా 
జయు మంగళంబు నీకు సాంచాలసరిథవనేపనా 
సత్యాగ్రహా శ్రమతాపసా నవ్యభారితియుపాలనా 
అరవిందసంస్తుతిపాత్రమా కస్తూరిసాధ్వీనల్లభా” 


ఇందులో కూడా అప్పట్లో ఉండి యిప్పుడు అంతరించిన సత్వాగ్రహాశ్రమము 








నా వలనా నా వానా. wr అ అజా ద. ద దానాలు ఆగాలా. _ 


త్‌ ఇప్పుడు గృహపరి శ్రమ క్రింద స సెర్మా రువారే దాన్ని ఒప్పుకున్నారు! ఈవిధముగా 
చూరచై ప పరెస్టితులు. 


340 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సంగతి, అప్పుడు గాందీగారికీ షాకతాలీగారికీ మిక్కిలి స్నేహ ముండేదని 
ద్యోతకమవుతున్నది.ఈ మరిన్నీ అరవిందఘోషుగారుకూడా గాంధిగారిని వారొనర్చే 
సేవకై కొనియాడినట్టుకూడా తెలుస్తున్నది. ఈవిధముగా ఆ కాలములో తాత్కాలిక 
పరిస్టితులను గూర్చీ, చారిత్రక రాజకీయార్థిక విషయాలనుగూర్చీ, కాలోచితముగానూ, 
ఉత్సాహజనకముగానూ, రసవంతముగానూ పాడి యితరులచేత పాడించినారు 
కొందరు కవులు. నాయకులు చెపే ప్ర ఉపన్యాసాల కంటె యీ పాటలూ పద్యాలూ 
చాలా ప్రచారము చేసినవి. బసవరాజు అప్పారావుకూడా ఆకాలములో యీ ఉద్యమ 
(ప్రచారము చెసిన మనిషి 

“కొల్లాయి గటితే నేమో 

కరక - 

కోమటై పుట్టితే నేమో?” 
మొదలైన గేయా లప్పటివే! అత డీఉద్యమములో మునిగిపోయి వృత్తినికూడా 
వదిలివేసి తిరిగినాదు! భావోన్మాది కాబట్టి యీ ఉద్యమ మాతనిని ఆకర్షించినది! 
ఈవిధముగానే కొందరు మద్యపాన set ఇధాన్ని గూర్చి గేయాలనే రచించినారు. 
మరికొందరు పారశాలాబహిష్కారాన్ని గూర్చిన్ని యింకా కొందరు ఇతర 
విషయాలనుగూర్చి చాలా హృదయంగమముగా పాడినారు. ఏరీ పాటలను 
పాడుతూ ఒక ఊరునించి మరిఒక ఊరికి పోతూఉండేవారు. ఎక్కడనైనా పెద్ద సభి 
జరిగేటప్పు డీ పాటలను పాడుతూ ద్యారముదగ్గర కొందరు త్యాగజీవులు వాలంటీర్షు 
నిల్చునిఉంటే ఉపన్యాస వేదికదగ్గరకంటె యీ గేయాలను వింటూ అధికసంఖ్యాకు 
లుండెవారు అట్లా ఆకర్షించిన వీ గేయాలు! 


కొందరు త్యాగజబీవులు 

జాతీయోద్యమములో ఎన్నదగిన కృషీ త్యాగము, (ప్రబోధము కల్గించిన 
వారిలొ దామరాజు పుంధేకాక్షుడు గారు ఒకరు. (జననము 6-7-1898). 
ఈయనది గుంటూరు శ్రీ గురులింగలీల మొదలైన కధల వ్రాసి పెరుగన్న 


© “మహాత్మాగాంధికిని, మౌలానా షాకతలి మహమ శ్రైదాలికి జెజైజై!” 


తృతీయభాగము 341 


కీ. శే. పాటిబండ్ల వెంకటప్పయ్యగారు వీరి మాతామహులు. చెన్న పట్టణములో బి.ఏ. 
చదువుతూ లోకమాన్యుని నిర్యాణానంతరము గాంధీపిలుపు విని జాతీయోద్య 
మములోకి ఉరికిన దేశభక్తుడు పుండరీకాక్షుడుగారు. 1920-24లలో అనేకములైన 
జాతీయ రచనల సలిపి దేశీయులలో దేశభక్తిని, త్యాగగరిమనూ, పురికొల్సినాడు. 
అసహాయోద్యమములో పాల్గొని కృషి చేసినాడు; 1925లో న్యాయవాద వృత్తిని 
స్వీకరించినా లోపలఉన్న కాంక్ష కొద్దీ జాతీయ (ప్రబోధకాలైన నాటకాలను రచించి, 
నటసమాజాలచేత వాటిని ఆడించి, దేశాన్ని ఉజ్జూతలూగించిన వ్యక్తి. స్వరాజ్యసోసాన 
నిలయమని పేరుపెట్టి దానితరపున ఆ నాటకాలను (ప్రచురిస్తూ ప్రచారము 
గావించినాడు. అప్పుడు ప్రభుత్వము విటిని ఆడరాదని ఆంక్షకూడ వేసినది. 
“స్వరాజ్యసోపానము” (1920), గాంధి మహోదయము” “గాంధివిజయము” (ఇది 
అసహాయోద్యమము, కలకత్తా కాంగ్రెస్‌కు సంబంధించినది), “పాంచాల పరాభవము” 
(1921) లేక పంజాబు దురంతములు అనే నాటకములు 'కలియుగ ప్రహ్లాద అనే 
హరికధ, “స్వరాజ్య మహాసభ”, 'గుంటూరిగొప్ప', (పన్నుల నిరాకరణము', “కెమాల్‌ 
పాషాచరిత్ర”, “సంస్కారిణి”, ‘కలియుగ భారతము”, మొదలైన (గ్రంథాలను 
రచించి ఎంతో ఉద్భోధము (ప్రజలలో కల్పించినాడు. ఈయన నాటకాలు నాటి 
రాజకీయ పరిస్థితులను (ప్రతిబింబింప జేయడమేగాక, తీవ్రమైన ఉ(ద్రేకమును 
కల్పించునవియై కవిగారి నిశితమైన రచనాపద్దతినికూడ వెలిబుచ్చుతూ ఉన్నవంటె 
అతిశయోక్తికాదు. ఈయన వ్రాసిన నాటకాలలో నుంచి కొన్ని పద్యాలను 
అనువదిన్తాను : 

కత్తులులేవు శూలమును గాండివమున్‌ మొదలే హుళక్కి, నో 

రెత్తి ప్రచండ వాక్సృటిమనేనియు(జాటడు, వైరిమీద దం 

డెత్తగ సేనలేదు, బలహీనము కాయము, కోపతాపముల్‌ 

బొత్తుగ సున్న, అట్టి వరమూర్తి మనోబలశాలి గాంధి6 జే 

యెత్తి నమస్కరించి స్మరించెదమెన్హు స్వరాజ్యసిద్దికిన్‌ 

మీ తాత ముత్తాతలౌ తాతలకుగూడ నాగరికత నేర్పినాము మేము 


సు దేహేయటంచు మా దేశంబు జేర రానిచ్చి వర్తకహక్కు లిచ్చినాము, 
బలపరాక్రమ పౌరుషంబులను మీకు దీసిపోలే ది కెన్నడు తీసిపోము. 


342 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


శ్రీ గాంధీనామం మరువాం మరువాం 
సిద్దము జైలుకి వెరువాం వెరువాం 
కూడి భరతమాత గొలుతాం గొలుతాం 
భూదేవి గుణముల దలతాం దలతాం 
దేశచరిత చెవుల విందాం విందాం 
వేరే కథలు చెవుల మందాం మందాం 
దేశభక్తులు మాకు సారాం సారాం 
దేశద్రోహులు మాకు దూరాం దూరాం 
మాగాంధినే మేము నమ్మేం నమ్మెం 
మరి యితరులను మేము నమ్మాం నమ్మాం । 
భరతమాతనెపుడు మరువాం మరువాం 
ప్రభువుల శిక్షకు వెరువాం వెరువాం 
అవనీ జనని సేవను మానాం మానాం 
మరియొక జోలంటే మౌనాం మౌనాం । 
స్వరాజ్య (ప్రాప్తిని కందాం కందాం 
స్వాతం[త్యమున మన ముందా ముందాం:॥ 


ఈ కీర్తనను పాడని ఆంధ్రుడాకాలంలో లేడంటే ఇది ఎంతగా ప్రాచుర్యము 
పొందినదో (గ్రహింపవచ్చు. 

ప్రజలలో జాతీయ భావమును పురికొల్సినకవులు ఇంకా లేకపోలేదు. 
వారిలో సోమరాజు రామానుజరావు, శ్రీపాద కృష్ణమూర్తి శాస్తి మారేపల్లి రామచంద్ర 
శాస్త్రి, మాగంటి అన్నపూర్హ అడవి బాపిరాజు, శివశంకరశా[ స్తై అబ్బూరి రామకృష్ణ 
రావు, వేదుల సత్యనారాయణశా స్త, మొదలైనవారున్నారు. 

కేవలము రచనవలననేకాక ఉపన్యానముద్యారా, ఉద్యమకర్తలుగా 
ప్రఖ్యాతి వడసిన మహానుభావు లనేకులున్నారు. దుగ్గిరాల గొపాలకృష్ణయ్య, పట్టాభి 
సీతారామయ్య, కొండ వెంకటప్పయ్య, టంగుటూరి (ప్రకాశం, బ్రహ్మజ్‌ శ్యుల 
సుబ్రహ్మణ్యం, ఉన్నవ లక్ష్మీనారాయణ, బులుసు సాంబమూర్తి వేదాంతం లక్ష్మీ 
కాంతం, చెరుకువాడ వెంకటనరసింహం, గొల్లపూడి సీతారామశాస్త్రి, దువ్వూరి 
సుబ్బమ్మ, వేదాంతం కమలమ్మ, నడింపల్లి నరసింహారావుగారలూ ఇంకా పలువురు 


తృతీయభాగము 343 


త్యాగమూర్తులు జాతీయోద్యమమును బహుముఖములుగా వ్యాప్తి నొందించిన 
మహామహులు. వీరి వకృృత్వ మసాధారణమైనది. ఒక విధముగా ఆంధ్రులలో 
మహావక్తలున్నారని, ఆంధ్రభాష వక్షృత్యానికి చాలా ఉపకరిస్తుందని చాటిన వారైనారు 
వీరంతా. వీరిలో కొందరినిగూర్చి పూర్వమే ఉల్లేఖించినాను. 


ఆంధ్రరత్నం : 

ఇక్కడ ఆంధ్రరత్నాన్నిగూర్చి ముచ్చటించుకొని తీరవలె. ఆం(ధ్రులలో 
ఈయన విశిష్టమైన వ్యక్తి; వకృత్యానికి పెట్టింది పేరు; ఈకాలములో వక్షృత్వమునకు 
వచ్చిన ప్రశస్తి ఇంతంత గాదని మరువరాదు. 

వక్షృత్వవీధిమాత్ర మో కాలాంతానికి మిక్కిలి ఉత్తేజకరముగా నుండి 
ఆకర్షిస్తున్నది. సాధకుల సంఖ్య హెచ్చై పోయినది. సంచరించే ప్రజాసంఖ్యకు మితి 
లేదు. సాధకులు వీరికి సంపూర్ణ సౌకర్యాలు చెయ్యటానికి చాలా (శ్రమ పడుతున్నారు. 
వెనుకటి 1907-8 నాటికంటె సాధకుల సంఖ్య 3,4 రెట్ల పోయినది. 1920 
సంవత్సరములో రాజకీయ (ప్రచారము (ప్రాముఖ్యానికి వచ్చినది. ఈ (ప్రచారానికి 
యువజనమంతా నడుములు బిగించి బైటికి వచ్చినారు. పెద్దవారంతా వీరికి 
కానలసిన విజ్ఞానసామ(గి సేకరించి పెట్టి ధైర్యాన్నిచ్చి పంపినారు. ఈ సాధకులలో 
కొందరెన్నటికి మరవడానికి వీలులేని వారున్నారు. ముఖ్యుడు ఆంధ్రరత్నము. 
ఈయన (ప్రజలలో “వజ్రం”; “మణి” వంటివాడు. నాయకులంతా యీయనను 
చూస్తే వణికేవారు. ఈయనతో సమానమైనవాడు భారతదేశములో లేడు. ఇతనిని 
ఆం(ధరత్న మనటంకంటి “భారతరత్న” మనవలె. 


ఇతను ఇంగ్లాండుపోయి విద్య నభ్యసించినాఢు. ఎందరు అభ్యసించలేదు? 
వారి పేర్లన్ని మనకు జ్ఞాపకమున్నాయా? పోయివచ్చి గొప్ప ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ 
పేర్లే యెన్నో మన మెరగము! కాని వాళ్ళవలె ఉద్యోగమూ, ద్రవ్యార్దనమూ 
పరమావధిగా కలిగి, “బ్రతికాడు, చచ్చాడు” అనిపించుకోకుండా, తన పేరు 
శాశ్చతముగా చేసుకున్నాడు. ఇంగ్లాండు పోయవచ్చిన మనవారిల్‌ ప్రతీవాళ్లీ 
పరీక్షిస్తే వీరిలో దేశాభిమానాలు మృగ్యాలుగా ఉన్నవి! ఎక్కడో సి.ఆర్‌. రెడ్డిగారి 


344 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వంటివారు నూరు కాకులలో ఒక్క కోయిలలాగ కనపడతారు. ఈ విషయాన్ని 
గూర్చి వెనక కొంచెము మనవి చెసినాను. ఇప్పుడు విపులము చెయ్యనక్కర లేదు. 
ఈయన పేదవాడు. అయినా నడింపల్లి వెంకట లక్ష్మినరసింహారావుగారు మొదలైన 
స్నహితుల సహవాసంతోనూ, సహాయంతోనూ అక్కడ విద్యార్దనకై కాలం గడిపినాడు. 
ఈయన కళోపాసకుడు. స్వత: నాట్య సంగీతశాస్త్రజ్ఞానము కలవాడు. ఈ 
కళొపాసకత్వ మీయన జీవితములో (ప్రతికార్యములోనూ వ్యక్తమౌతూ ఉండేది. 
ఇంగ్లాండులో ఎద్యార్ధి దశలోనే అక్కడ లలిత కళాభిజ్ఞాలతో ఈయనకు స్నేహ 
ముండెది ఈయన అష్టపదులు పాడుతూ ఉంటే నిద్రాహారాలక్కరలేదు. 
ఇంగ్లాండులో దాక్షరు ఆనంద కుమారస్వామిగారనే గొప్ప దెశభక్తు 
దుండేవాడు. ఆయన గొప్ప లలితకళావిమర్శకుడు. ఆంధ్రరత్నం కళోపాసన 
ఆయన్నాకర్షించింది. ఆయన గీతగోవింద గానము విని ముగ్టుడైపోయినాడు. 
వీరిద్దరికీ మంచి సఖ్యము కలిగినది. ఇద్దరూ కలిసి అభినయ శాస్త్రము పరిష్కరించి 
అచ్చు వేయించినారు. మంచి చిత్రాలతోకూడా నిండి ఉన్నది. చాలా ముఖ్యమైన 
[గ్రంధమది. ఈ (ప్రకారముగా విద్యార్ది దశలోనే తన ప్రతిభ చూపినవ్యక్తి ఈయన 
ఎడింబరో విశ్వవిద్యాలయులో ఎం.ఏ. ప్యాసై రాగానే సర్కారు వారీయనను 
విద్యాశాఖలో గజెటెడు ఉద్యోగానికి నియమించినారు. ఈయన యిమిడి ఒకరికింద , 
ఉందగల వ్యక్త కాడు. అక్కడ చోటు ఆయనకు వేడైనది. అక్కడ రాజీనామా యిళ్ళ 
వచ్చినాడు. విద్యాశాఖ కైన నష్టము దేశానికి లాభకరమైనది. సహాయ 
నిరాకరణోద్యమములో అమాంతము దూకినాడు. విద్యాలయ బహిష్కార కార్య 
మాం(్రదేశములో ఈయనపైన బడ్డది. అప్పుడీయన చూపిన వక్తృత్వ సామర్హ్యము 
చెప్పటానికి ఏలులేనిది. ఈయన గొప్ప ప్రతిభాశాలియేగాక సమస్త పురాణేతిహాసవేత్త, 
అఖండరామ భక్తుడు. ఒక్కొక్కప్పుడు సమాదిలోనికి వెళ్ళి రాముడితో సంభాషించి 
చ్చేవాడు. ఈయన “రామదండు” అనే పేరుతో ఒక వాలంటీరుదళాన్ని ఏర్పాటు 
సినాడు. రామదండంటే దేశములో (మోగిపోయినది. దానికి కావలసిన (ప్రణాళికఅంతా 


eA 


th 


అట్లా రాత్రులు వినే అదృషం అనేకమార్లు నాకు కలిగింది, కు.సీ. 
యా Jd ణు 


తృతీయభాగము 345 


యేర్పాటు చేసినాడు. ఇంగ్రీషులోనూ తెనుగులోనూ యీయన మాట్లాడుతూ ఉంటే, 
వెనక గోపాలకృష్ణమురలికి గోవులూ, గోవత్సాలూ, చేతనాచేతన (ప్రపంచమంతా 
యెట్లా ముగ్టమై పాయ్యేది వేలకు వేలకు (శ్రోతృజనము. అది ఉపన్యాసము కాదు! 
హరికధ కాదు! ఏదో ఒక విధమైన దేవగానము! అది ఒక్కమారు వింటే 
గోపాలకృష్ణగీతలు “గంగాజల లవణికల”వలె పావనాలూ, తాపశాంతికరాలూ, 
తుదకు ముక్తిమార్గదర్శకాలూను! ఆధోరణి అనిర్వాచ్యము. ఆం(ధ్రదేశములో ఇట్టి 
వ్యక్తి నభూతో నభవిష్యతి! యువకజనానికి నాయకత్వము వహించి పారశాలా 
బహిమష్కారకార్యము సంపూర్తిగా నిర్వర్తించినాడు. ఈయన యెంత గొప్పువక్తో అంత 
గొప్పకవి. జైలు నించి బయటకు వచ్చినప్పుడు శ్రీరంగంలో రంగనాధుడు మీద 
చెప్పిన శ్లోకాలు చిరస్థాయిగా ఉండవలసినవి! ఇతని తెనుగు పద్యరచన 
హాస్యరసపూరితముగా ఉండేది! మనిషిలో చాలావంతు హాస్యరస మని చెప్పవలె! 
అంతమాత్రము చేత కార్యదీక్ష లేదని చెప్పటానికి వీలులేదు. చీరాల పేరాల 
మ్యునిసిపాలిటి సత్యాగ్రహ సందర్భములో ఈయన పేరు భారతదేశమంతా 
యోగిపోయినది. ఇంగ్లీషులో ఒక పుస్తకముకూడా వెలువడ్డది. మ్యునిసిపాలిటీ వదిలి' 





ఈయన వ్రాసిన (గ్రంధాలన్నీ బెజవాడలో గుమ శ్రడిదల వెంకటసుబ్బారావుగా 
రచ్చువేసినారు ఈయన గోపాలకృష్ణయ్య భక్తుడు. దేశసేవ జీవితపరమావధిగా పెట్టుకున్నవాడు 
చాలా (ప్రజ్ఞగలవాడు. “గోష్టి అనే పత్రిక పెట్టి గోపాలకృష్ణమతం ప్రచారం చేస్తున్నాడు. చాలా 
కొనియాడదగిన పని చేస్తున్నాడు. 


చూ : *మా గోపాలకృష్ణుడు 

“కాల చ[క్రము గతిగడచి తెనుంగు 
భావి భాగ్యమ్మెల్ల పండినవెనుక 
ఆనాటికెవరైన నడుగకపోరు 
గోపాలకృష్ణుడే గోస్టివాడంచు” 
భాగ్యవశము శన భాఎకాలాన 
అమృతతుల్యమ్ములు నతిభావభరిత 
ములునైన నా గీతముల వినినంత 
గోపాలకృష్ణుని గొప్ప దీపించు. 
బసవరాజు అప్పారావు [భారతి] 


ఆంధ్రరత్న - 

గొంతూకెత్తీ పాడేగీతం 
గోపాలకృష్ణయ్యా మధురం 
మధురాలన్నీ మాయంచేసే 
మాయదారీ (బ్రతుకూరక్కసీ 
గంగాధారే కంరశ్చతులూ 

నింగీనేలా కురిసే అమృతం 
నీవిచ్చిన మాచైతన్యానికి 

నీకేహంగూ మాకే పొంగూ! 

అడవి బాపిరాజు [ఆంధ్ర రిపబ్లిక్‌] 


346 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ణ ప్రజ నందరిని పాకలలో ఉండేటట్టు చేసిన స్థలములో రామనగర మనేపేర 
ణము నిర్మించి, అక్కడ రామాలయము కట్టి పుణ్యక్షేత్రాన్ని చెయ్యవలెనని 
సంకల్పించి కొంత నిర్మాణము చేసినాడు. అక్కడ తుదిస్తావర మెర్పరుచుకొని 
తాను స్టావరము స్థిర పరచుకున్న చోటే భౌతిక దేహము వదిలినాడు. 


పట 
ఈల 
పటు 
టం 


ఆం[ధ్రరత్న చాటుధారలు మిక్కిలి హృదయంగమాలు! ఈయన 
ఆంధ్రదేశములో నాయకులనే వారిని గూర్చి వ్రాసిన చాటుధారలు అన్నీ అన్ని 
వాక్చిత్రాలు! సారస్వత ప్రియులకు జిహ్యగ్రాలమిద ఉంటవి. ఈయన గొప్ప 
రాజకీయవేత్తకూడాను. ఈయన యిచ్చిన స్వరాజ్య నిర్వచన మెవ్వరూ యియ్యలేదు. 
దాన్ని అనువదిన్తాను :- 


"Swaraj therefore means the preservation of Hindu Dharma, 
Muslim Dharma, Chnstian Dharma, Parsi Dharma, Sikh Dharma, in 
short the Swadharma of all, a Co-ordinated federation of all, which are 
now threatened with distruction, by godless philosophy, industrial 
anarchy, and spiritual famine that beset the world at the present 
moment." 


ఇతడు గొడరు(ద్రాక్షలు వెసుకొని పెద్ద అర్హణా అంత కుంకుమ బొట్టుపెట్టి, 
బ్రహ్మ వర్చస్సు తాండవమాడుతూ ఉండగా సుందరాకాండం పారాయణచెస్తూ 
ఉంటే, మహర్షివలె తేజో రాశిగా కనపడేవాడు. బయట యే వేషంవేస్తే దానికి అచ్చు 
గుద్దినట్టుండేది ఠీవి. ఒకనాడు అకాలీ సిక్కువలె నేపధ్యము ధరించేటప్పటికి నేను 
కనుక్కొలేక పోయినాను. ఇతని “బ్రాహ్మాణోద్యమం” వ్యాపించినట్రైతే హరిజనసమస్య 
ఉండేది కాదు! ఒక్కమారు కాంగ్రెసు కార్యదర్శి అయినాడు. అదే అర్హశతాబ్దానికిగాను 
కాంగ్రెసు ఆంధ్రుల చేతులలోకి వచ్చిన అదను! నాయకమ్మన్యులు అంత్యత్యాలతో, 
గోపాలకృష్ణయ్య అవుతాడేమో అని కడుపుబ్బరముతో, దాన్ని కాస్తా పోగొట్టుకొన్నారు. 
కాకినాడ కాంగ్రెసు మన ఆంధ్రదేశములో జరిగిన తుదికాం(గ్లెసు. ఇప్తుడాంధ్రులంటె 
కాంగ్రెసులో న్యూనత! ఆం(ధ్రరత్నం కాలంలో పోగొట్టుకొన్న అవకాశము యిప్పటికి 
23 యేండ్డైనది., కాంగ్రెసు దృష్టిలో దక్షిణభారత దేశము లేనేలేదు. 1921 
సంవత్సరములో ఆం(ధ్రరత్నం ఆధిపత్యము [క్రింద బెజవాడలో ఏనాడు అఖిలభారత 


తృతీయభాగము 347 


కాంగ్రెసు సంఘ సభ జరిగినదో! మరిచిగూడా పోయినారు! వల్లభాయి పటేలుగారు 
ఆంధ్రులను చేసిన హేళనము ఆంధ్రుల చరి(త్రనిలోకెక్కినది! ఆం(ధ్రరాష్టమంటే 
పటేలుగారు చేసిన హేళనను చూస్తే కాంగైసంటే ఆంధ్రులు వైముఖ్యము 
చూపవలసినది! కాని వీరంత సంకుచిత దృష్టి కలవాళ్ళు కారుకాబట్టి యింకా 
పెనుగులాడుతున్నారు! మన వాళ్ళ ఉదంతమిది. అటువంటి ఆంధ్రరత్నమంటే 
కర్మదీక్ష లేదనీ, అంతా నవ్వులాటేననీ, ఆఖరుకు పిచ్చివాడని, మన (ప్రముఖుల 
అభిప్రాయము! ఆయనకున్న (ప్రతిభలో వీళ్లకొక్కరికికూడా - యెవరో ఒక 
రిద్దరుతప్ప, శతాంశము లేదు! ఆయనతో అంతస్పంబంధము కలవారికాయన 
హృదయమార్హవము, మానవత్వము, ఉదాత్తతా తెలుస్తుంది! కాంగ్రెసు (ద్రవ్యము 
లెక్కచెప్పలేదనే ఒక అపోహ ఆయనమోద ఉన్నది!* “తప్పులెన్నువారు తమతప్పు 
లెరుగరు.” అటువంటి “రత్నాన్ని” కోల్పోయిన ఆంధ్రదేశానికి యిప్పట్లో ముక్తిఉండదని 
నమ్మకమే! 

అక్కడక్కడా కొందరు త్యాగజీవులు శనివారపు సుబ్బారావు, ముదిగంటి 
జగ్గన్న శ్యాస్తిగారివంటివాళ్ళు దేశభక్తిని పురికొల్సే (గ్రంథాలను (ప్రచురించడానికి 
పూనినారు. వీరిలో శనివారపు సుబ్బారావుగారు వయోజనవిద్యను తరిచి దాన్ని 
ప్రచారములో నికి తెచ్చినాడు. దేశానికి సంబంధించిన అనేక ఆర్థికవిద్యావిషయక 
లెక్కలను యెత్తి చూపినాడు. చాలా ఉత్సాహమూ పట్టుదలా కల మనిషి. జీవించి 
ఉంటే యెంతో దేశసేవ చేసిఉండేవాడు. 


జగ్గన్నశా|స్తిగారు తణుకులో పల్లెటూరు (గ్రంధమాల స్థాపించినాడు. కాని 
ఆదరణ తక్కువైపోయినది. “1923 లగాయతు 1931 వరకు పల్లెటూరు (గ్రంధమండలి 


శ ఆయన సేవచేసినాడు. జీవితకాలంలో ఆయనను గౌరవించలేని ఆంధ్ర దేశము 
'శిలావిగ్రహము స్థాపించిగౌరవించినది. కోడితాడిప(ర్రు (గ్రామము ధన్యము.'ఆ (ప్రతిష్ట ఆయన 
'ప్రీయమి(త్రుడు నడింపల్లి చేతులమోదుగా జరగడము గొప్పవిషయమే. “ఏకో నివాపసలిలం 
పిబసీత్యయుక్షం” అనే భవభూతివాక్యాలు తలుపునకు వస్తున్నవి. 

ఈయనకు తుదిదినాలలో సేవచేసిన లక్ష్మీనరసింహారావుగారూ, డాక్టరు చలపతి రావుగారూ 
ధన్యులు. 


348 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఎరిట షుమారు 15 పుస్తకములను వ్రాసి ఆం(ధ్రభాషామతల్లిని "సివించితిని” 

లూరి శివరామశా'స్తి గారు విశ్య్వమాత ప్రేరణవల్ల గాంధీగారి “ఆత్మకధ”ను 

భాహాంతరికరించినాడు. జగ్గన్నశ శాస్త్రిగారు స్వయముగానే జవహర్థాలు నెహ్రూగారి 

కథ” ను అనువడించినాడు. ఇది మొదటిదానికంటే సాఫీగా ఉంది, ఈ 

(గ్రంథము. శైలినహార్సి డాక్టరు పట్టాభిగారిట్టాఅన్నారు. “ఆంగ్లగంథములను 

తెనిగించునప్పుడు, తెనుగు తర్హుమావలెనుండకమూలమే తెనుగా అనిపించవలెను.' 
జ 


ft 


' జగ మ ఎత అవెకమార్తు ప్ల శ్రీకృష్ణజన్నస్తానానికి పోయినవాడు! 
ఈ విధముగా ఆంధ్రదేశములో అనేకులు జాతీయోద్యమాన్ని 
సృజించినారు. యోగ్యముచేసినారు. అందరిలోను 
ఆంరధరతుము * అలగణ్యుడైనాడు, ఆయన కనేకులు శిష్యులై గాంధీ 
క చి న్యులైనారు. నవ్యాంధ్ర సాహిత్యములో రాజకీయ 
పరముగా వలువ దిన వజయమ ప్రత్యెకస్టా కస్టానాన్ని పొందుతున్నదని గమనించినాము. 
ా కవులకూ దేశము ఎంతో బుణపడి యున్నదనే 


గి 
న 
కి 
ఆ చ్త 


అ వాజుయాని 





క్‌ వాయె ల 
ప మన గొవాలకుప్తుడు” అనే పేర వివిధాంధధకవలు ఆం 0(ధ్రరత్సాన్సి గూర్సి వ్రాసిన 
మభ \ 
పద్యాలు ఒక టైంథమునగా వచునద “గొసాలక ష్షుని చాటువుల'ను శ్రీవేపా సుబ్రహ్మణ్యముగారు 
a షష ఇ 
రంప రన నా వాటిన ౨చారించితారా 


'కొతిమేరు కవిగాళ్ళ గతు లయోమయిములై నన్ను వీధిని బెట్ట వెన్నుచుండె' 

వ ని సుంకరకొందాయ యాయె జోద్యంబేలా' 'చామెరరాముత్తి సీమలో 

| నే ర హి 

దూరు రాకా అటు రుత 'కొండెంకటప్పయ్య కొండంత కోపాన చిట్ట 
ol 


జ వ 
మజా యము థె 
వై 


లస 'ఎంకిపిల్లన్లైెచి సంకకెకొ_౦చావు' మొదలైన గాటు పద్య పదాలు 


వ బం భారా Vem 
rh Due lw 


=f 
( 
{ 
గ 
( 
| 


నవ్యాంధ్ర సాహిత్య వీథులు 
రెండు సంస్ప్టలు 
2 


ఆంధ్ర విశ్వ విద్యాలయము : స్థాపనము 

ఈ కాలములో ఆంధ్రులకు చాలా ఉత్సాహజనకమైన అంశము జరిగినది. 
ఎనాడు ఆంధ్రమహాసభ స్టాపించి ఆంధ్ర విశ్వ విద్యాలయమూ ఆంధ్రర్శాష్టమూ 
కోరామో, అప్పటినుంచీ చాలా దినాలు ఆందోళన చేసినాము. తుదకు 1921 
సంవత్సర జాతియోద్యమములో లీనమై పోయినదీ రాష్టోద్యమము. ఈ కాలానికి 
దగ్గరగా “జస్టిసుపక్షం” ఎన్నికలలో గెలుపొంది శాసనసభలో అధికసంఖ్యాకమైనది. 
అప్పట్లొ ఇంగ్లాండు ఇండియాకు (ప్రసాదించిన రాజ్యాంగ సంస్కరణల (ప్రకారము 
కొన్ని మం(త్రిపదవులు లభించినవి. మొదట 1921 సంవత్సరములో శాసన సభలను 
బబాష్కరించిన కాంగ్రెసువారు తమ అభిప్రాయాన్ని మార్చుకుని స్వరాజ్యపక్షమనే 
పేరుతో ఎన్నికలలో నిలిచిమళ్ళీ శాసనసభలలో ప్రవేశించినారు. (ప్రభుత్వానికి ఈ 
స్వరాజ్యపక్షము (ప్రతికక్షిగా ఉండేది మద్రాసుశాసనభలో. అందులోనున్న వాళ్లలో 
ఒక నాయకుడుగా ఉండవాడు రామలింగారెడ్డిగారు. 1925 ప్రాంతములో సర్‌.ఎ. 
పి. పా(త్రోగారు విద్యాశాఖమంత్రిగా ఉండేవాడు. ఆయనకూ ఇంకా ప్రభుత్వ 
వర్గములో అందరికీకూడా రెడ్డిగారు పక్కలో బల్లైమైపోయినాడు. ఈయన చర్చలో 
చూప కౌశలము, ప్రతికక్షులను వేసే ప్రశ్నలూ, వాళ్ళను చాలా కష్టపెడుతూ ఉండేవి. 
ఎట్టాకనిపెట్టారో కనిపెట్టినారు. ఈయన కుద్యోగ మొకటి ఇస్తే యీ (శ్రమ 
తప్పించుకోవచ్చునని! ఇది కనిపెట్టడములో వాళ్ళ పరేంగిత జ్ఞానాన్ని మెచ్చుకోవచ్చు. 
ఆలోచించి “ఆం(ధ్రవిశ్చవిద్యాలయము” స్థాపించడానికి నిశ్చయించినారు. అప్పట్లో 





28-4-26 నాటినుంచి ఎశ్ళవిద్యాలయ కార్యక్రమము (ప్రారంభమైనది. 


350 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
వానుగల్లు రాజాగారు ముఖ్యమంత్రిగా ఉండటముచేత దృష్టి కొంచెము 
ఆం(ధ్రులమోదికి తిరిగినది. ఈ పానుగల్లు రాజాగారే తిరుపతి దేవస్తానాదాయము 
ఎద్యకు వినియోగించడానికి మొదట అంచనా వేసిన దూరదర్శి. ఆయన చనిపోకపోతే 
తిరుపతి దేవస్థానము ఆంధ్రదేశములో ఆంధ్రుల చేతిలో ఉండేది. సి. రాజగోపాలా 
చారిగారి హయాములో అక్కడ ప్రాచ్య విద్యాలయ నిరా గణము జరిగినది. పరిశోధన 
చేయిస్తున్నారు. (ఫాచ్యవిద్యా పారశాల స్టాపించినారు. దానిలో తెనుగు విద్వాన్‌ 
పెట్టడానికి మనవారు ఆందోళనచేసి పెట్టించేటప్పటికి కృత్యాద్యవస్థ అయినది! 
ఇప్పుడు ఆం(ధదేశములో కొంతభాగము ఇతరరా[ష్ట్రాలు కలుపుకోని, ఆం(ధ్రభాషకు 
ఎశ్చవిద్యాలయములో ప్రాముఖ్యమియ్యక పోనీ, తుదకు ఆంధ్రులకు గొప్పనష్టము 
రాని, (యావద్భారతోద్యమములోపడి వీటిని ' లెక్కచేసేస్టితిలో లేము! ఈ 
వశ్చవిద్యాలయముకూడా మనవాళ్ళు కోరితే వచ్చినది కాదు. సర్కారువారు 
స్వయముగా (ప్రసాదించినది. పానుగల్లు రాజాగారి దానము! కాని యిందుకు 
పురికొల్పినది, రెడ్డిగారి బారినించీ శాసనసభలో తప్పించుకోవలెననే ఉద్దేశము. 
అప్పట్లో మన మహానాయకులకు విశ్చవిద్యాలయముమోద దృష్టే లేదు. చిల్లరవారు 
పోట్లాడుకోవటము మొదలు పెట్టినారు. మా ఊరంటే మా ఊరని తగవులు 
బ్రారంభించినవి. గుంటూరువారూ బెజవాడవారూ ఒకటై బెజవాడకు ఓటిచ్చినారు. 
రాజమం(డ్రివారికి బెజవాడ ఎంతమా(త్రము గిట్టదు. మొత్తము మోద ఈ పోట్లాటకు 
ఫలముగా విశ్చవిద్యాలయము ఎశాఖపట్నము వెళ్ళిపోయినది. దత్తమండలాలు 
బయటికి వెళ్ళిపోయినవి! రాష్ట్రసమస్య వెనుకటికంటె క్షష్టతరమైనది. రెడ్డిగారు వైస్‌ 
చాన్సెలరై ఆ పదవి పాయ్యెకాలములో కాంగ్రెసులో చేరినాడు. మళ్ళీ 
ఎళ్ళ విద్యాలయోషాధ్యక్షపదవి ఖాళీ అయ్యేటప్పటికి మళ్లీ కాంగ్రెసును వదిలివేసినాడు. 
ఎశ్ళవిద్యాలయము రావడము, దానికి విద్యాధికుడైన రెడ్డగారుపాధ్యక్షుడు కావడము 
చూసి జాత్యభ్యున్నతికి చాలా యీ సంస్థ తోడుపడుతుందని మాబోటివాళ్లము 
ఆశించినాము కాని యీ పదిహేడు సంవత్సరాలనుంచి చాలా నిరుత్సాహము 
కలిగినది. అదివరలో విశ్చవిద్యాలయముయొక్క ఆశయాలనుకున్నవి ఒక్కటయినా 


తృతీయభాగము 351 


సఫలము కాలేదు*. ఎన్ని సంవత్సరాల నుంచీ మన నాయకులంతా ఉన్నత విద్యను 
దేశభాషలలో గరపవలెనని ఆందోళన చేస్తున్నారు. ఉస్మానియా విశ్వ విద్యాలయ 
మో విషయములో కృషిచేసినది. ఇంకొక విశేషము. ఈ విశ్వవిద్యాలయాన్ని 
స్టాపించేటప్పుడు విద్యాధికుడైన రెడ్డిగారి సలహా తీసుకున్నారట! అటువంటివాడు 
ఉపా ధ్యక్షు డయ్యేటప్పటికి మాకందరికి తెనుగుకు అభ్యున్నతి కలుగుతుందనే ఆశ 
కలిగింది. ఈమార్పు త్వరలొ వచ్చే సూచనేలేదు. వెనుక ఒకమారు విశ్శవిద్యాలయపు 
కనీసకర్తవ్యము మనవిచేసినాను. మొదట ఉపాధ్యక్షులు ఇద్దరూ గొప్ప అంతర్జాతియ 
విద్యాధికులు! రెండవవారు రాధాకృష్ణ పండితులు. ఎరెక్కువకాలము ఆంధ్ర విశ్వ 
విద్యాలయానికి ఉపాధ్యక్షులుగా ఉండలేకపోయినారు. మన దురదృష్టమే అది, 
ఇటువంటినాళ్ల హయాలలోనే అవసరమైన మార్పులురాకపోతే నిరుత్సాహము కాక 
యింకేమున్నది? తెనుగుకు ఆనర్సుక్టాసు పెట్టడముతప్ప చేసిన ఉపకారములేదు. 
సంస్కృతముమోద సవతితల్లి (ప్రేమే! మద్రాసునిశ్చ విద్యాలయము చేసినమాత్రము 
కూడా తెలుగుకు ఆంధ్రవిశ్వ విద్యాలయము చెయ్యలేదు. తంజావూరు లైబ్రరీలో 
ఉన్న తెలుగు[గ్రంథాల పట్టిక తయారుచెయ్యడము వీరు చేసిన ఒక గొప్పపని. ఒక 





శ రెడ్డిగారు 7-12-40 (ఆంధ్రపత్రిక) తేదీన యిచ్చిన ఉపన్యాసములో ఈ | క్రిందినిధముగా 
చెప్పనాడు. 

“ఈ విశ్వవిద్యాలయము “సైన్సు, అప్పైడుసైన్సు”కు ప్రాముఖ్యము నొసంగునదై యున్నది 
వాజ్మయము, సారస్వతము, మున్నగునవి అంత ప్రాముఖ్యముగా నెంచబడుటలెదు.” 

ఆంధ్రదేశమంతా యీయనకూ, విశ్శవిద్యాలయానికీ కృతిజ్ఞము, ఇక ఆంధ్రులు 
బాధపడనలసిన అవసరములేదు. “మో సంస్కృతికోసము కాదీసంస్ట” అన్నప్పుడు ఇక 
దుఃఖమెందుకు? “ఈ విశ్వవిద్యాలయము ఒక్కపార్టీది కాదనియు, ఒక్క కులమువారిది 
కాదనియు, ఒక్కజిల్లాది కాదనియు ప్రజలు తలచుచున్నట్టు ఈ ఎరాళములు స్పష్టము 
చేయుచున్నవి.” ఆంధ్రప్రజలది కాదన్నప్పుడు ఈ మాటల కర్ణము లేదు ఈ పైమాటలు 
చేతలతో నిదర్శనముగా చూపవలె! ఈ (క్రింది వాక్యాలుచూడండి. , , We MUst Introduce 
our students to the great basic intellectual and social achievement of our race, 
and to forces shaping contemporary Society" (Dr. Nelson.O Mech, President to City college, New 101) 


ఖండాంతరాలలో ఇటా ఉంటే మన సంస్కృతికి స్తానము లేదంటున్నారు మన 
౧ (అ) 
రన్వవిద్యాలయోధికారులు. 


352 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఉత్తమ నవలకు బహుమతి ఇస్తామని (ప్రకటిస్తే “నారాయణరావు”, “వేయి 
పడగలు” బయటికి వచ్చినవి. ఇటీవల “ఆంధ్ర సాహిత్య చరిత్రను” కూడా యిట్టాగే 
పారితోషిక మిచ్చి వ్రాయించవలెననుకున్నారు, విశ్వవిద్యాలయము వారు. 
ఇట్లాగున్నది ఈ చరిత్ర! చేసేపనికంతకూ ఓట్లూ ఉద్యోగాలూ ప్రతిఫలమూ 
చూడడమైతే యిక యితరానికి చోటేలేదు. నిజమైన ఆంధ్రాభ్యుదయము కోరే 
వాళ్ళకు చాలాఉత్సాహ భంగమైనదని, ఆంధ్రుల భావ్యభివృద్దికి వలయు ఒక్కపనైనా 
జరగలేదని చెప్పి యీ ప్రశంసనాపివేస్తాను. 


ఆం(ధనాటక కళాపరిషత్తు 
వెనక కొన్ని సంవత్సరాలుగా నాటకకళకు కొంచెం దోహదము కలిగినదని 
చెప్పినాను. మన ప్రముఖులంతా నాటకకళోద్రరణము విషయమై అభిప్రాయాలు 
మార్చుకోటానికీ, అవసరమైన కొన్ని విషయాలు నిర్దారణ చేసుకోటానికీ, సంఘమొకటి 
అవసరమని తలచినారు. అటువంటి పరిషత్తు నొకదానిని స్టాపించినారు. ఇందులో 
బళ్ళారి రాఘవాచార్యులుగారూ, వనారసగోవిందరావుగారూ చేసిన కృషి చాలా 
గొప్పది. ఒక ఆదర్శక నాట్యశాల నిర్మించవలెనని, ఆదర్శక నటకులను తయ్యారు 
చెయ్యవలెననీ, చక్కని నాటకాలను వ్రాయించవలెననీ, యువకులకు నాట్యముల్‌ 
తర్చీతునియ్యవలెననీ మొదలైన ఉన్నతాదర్భాలు వీళ్ళకు మొదట ఉండేవి! ఏటి 
అన్నిటికంటే పూర్వము (స్త్రీలు నాట్యరంగ మెక్కవలెననే ప్రశ్న పరిషత్తు నాకర్షించినది. 
ఈయన ఆంధరా హాన్ని గూర్చి యిప్పుడు చెప్పేమాటలు ఆబాలగోపాలము కోపకారణాలుగా 
ఉన్నాయి. ఈయన కాకినాడలో నాట్యకళాపరిషత్తులోనూ అంతకుపూర్వము తన షష్టిపూర్తి 
మహోత్సవసందర్భములోనూ చెప్పిన మాటలు చాలా నిరుత్సాహముగా ఉన్నవి! మచ్చునకు 
రెండువాక్యాలనిన్తాను. "The 606601 of forming a separate province has gone to 
rocks. There will be no use of salvaging 1." (21-1-41 Speech at Madras) ఈ 


అర్థాన్నే విచారముతో చెబితే కొంచెము నయమే! “ప్రజామిత్ర” యీయనకు ఒక బహిరం గలేఖ 
(వ్రాసినది! 
౫ 1941 సంవత్సరము ననంబరు నెలలో సర్‌ విజయగారి యాజమాన్యము క్రింద జరిగిన 


ఆంధ్రమహాసభలో సరియైన ఆంధ్రచరిత్ర వ్రాయటానికి గట్టి ఉపసంఘము ఒకటి స్టాపించబడినదని 
తెలుస్తుంది. 


తృతీయభాగము 353 


విశ్చదాతవంటి వాడుకూడా (ప్రవేశించవలెననే అభిప్రాయము పొందినాడు. పత్రికలలో 
వాదోపవాదాలు జరిగినవి. ఈ విషయములో చాలాగొప్పవ్యక్తులు పాల్తొన్నారు. 
సంసారులైన పురుషులలో ఇది మొదట చాలా కలవరము కలుగచేసినది! ఆ పని 
చెయ్యడములో కొద్దిమంది సంసారస్తీలు కొంచెముత్సాహము చూపినారు. కాని 
మొత్తముమోద చాలా మంది మాత్రము దీనిని అనుసరించలేదు. తెనాలిలో 
(1929) లో జరిగిన ప్రధమ పరిషత్సభకు ఆచంట వెంకట్రాయ సాంఖ్యాయన 
శర్మగారు అధ్యక్షత వహంచినారు. విశ్వదాతగారు కూడో వచ్చి యీపాత్రధారణాన్ని 
గూర్చి గంభిరోపన్యాసమిచ్చి నారు. పింగళి లక్ష్మీకాంతంగారు 1937లో జరిగిన 
వార్షికానికి అధ్యక్షోపన్యాసము ఇచ్చినారు. ఇది నాటకకళమోద మంచి వ్యాసము. 
ఈపరిషత్తు చాలా ఉత్సాహముతో పనిచేసినది. ప్రతిసంవత్సరము కాకపోయినా 
అప్పుడప్పుడు కలవడము కొంతచర్చ చేయడము కొన్ని నాటకాలను ప్రదర్శించడము 
యెవళ్ళ పనిమోద వాళ్ళు పోవడము కలుగుతున్నది! సినిమాళివచ్చి యీ 
ఉద్యమానికి దెబ్బకొట్టినది. వేషము వేయతగిన (స్త్రీలంతా సినిమాలలో నటీత్వములో 
ఉండటముచేత, సమర్ధులైన పురుషులుకూడా సినిమారంగాన్నే ఆ(శ్రయించ 
వలసివచ్చిసది. 

ఇటీవల “నాట్యకళ, సినిమాకళ” అని పెద్దలొక ఉపన్యాసమిచ్చినారు 
(ఆంధ్రప(త్రిక 23-1-41). అందులో కొన్ని అభిప్రాయాల నిక్కడ యిస్తాను. గిడుగు 
సీతాపతిగారన్నారు: “నాటకంలో సంగతులూ, నవలలో ఉన్న వర్షనలూ, రెంటినీ 
చూపవచ్చునట చలన చిత్రంలో ! (ప్రేక్షకుడి ఊహకు విడిచిపెట్టే కొన్ని 
వఐవషయాలనుకూడా చూపవచ్చునట?” ఇది కళాస్తభావము కారం? అన్ని లలిత 
కళలలోనూ ఊహలఅనండి, వ్యంగ్యమనండి, ధ్వననండి, రసమనండి ప్రధానం! అది 





* సినిమా విమర్శ లెక్కువైనాయి. నవ్యులలో సినిమా విమర్శ 'ఫాషన్‌' అయిపోయినది. 
కొన్నాళ్ళు కృష్ణాపత్రికలో 'సినీఫాన్‌ అనే ప్రచ్చన్న నామముతో సినిమా విమర్శ వస్తూ ఉండేది, 
ఇంటూరు వెంకటేశ్వరరావు అనే అతను 'తెలుగు సినిమా వెలుగులు' అనే పుస్తకము వ్రాసినాడు. 
'సినిమాకళొ మోద పద్మరాజు భారతిలో (1938160. ) వ్యాసము (వ్రాసినాడు. 


'నాటకకళ అనే పత్రిక ఒకటుండేది. 


354 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


న న్‌ _ £6 a) డాం 
ఉహ దు సిని మాలో గొహాలోపము! సీతాపతిగారుకూడా కొన్ని శబ్దముల్‌ొ', కొన్ని 
wm 


7 


ఒషయాలింకా చూపకూడనివని ఒప్తుకుంటున్నారు* అంతేకాక సినిమాలో 
కుడేదీ? అడిగూడా ఒక గొప్పలోపము! (్రేక్షకుడున్నప్పుడు నటులులేరు! 


౫లో గఫీలో తీయడానికి వీలులేని విషయాలుంటాయా? అట్టా అన్ని విషయాలూ 
చూపబముచేత సిని మాకళ కళకాక సంసారమైపోతున్నది:” నటకుడి భావప్రకటనము 
త్‌ ఖ్‌ ది 


రకు చైరక్షరు చెపి చెయించగలడట? “ఈ మాటల్లొ డైరెక్టరే 
న రాసామాజక స్థానములో ఉన్నాడని ఒప్పుకుంటున్నారు. “ స్వగతంలో నటకల 
న్‌ శవ c 


a! 


జందవా? ఉంటే ప్రేక్షకులకు వినపడనక్కర్తెదా? “'ఇంతవరు తమ శీలాన్ని 


మకే నబుడు గౌంతుచించుకొని అరవక్కర్లే"దట! ఇబువంటి స్వగతాలు సినిమాకళ 


కాదాడుకోగలి పవిత్రులు ఈ పరిశ్రమలో చేరితే యిందులోకూడ కాపాడుకోగలరు 


అఈవాకము చాలా భావగుంభితముగా ఉన్నది. నేనుకూడా దాన్న అట్లాగే 


వదులుతునాను. డైరెక్టరు గొవాలరావుగారి ఈక్రింది ప్రసంగము విచిత్రముగా 
cc మాలా 
తన ES డె వదేమోద నిఠల తగ్గి, తనమోదకె మరలుతున్నదట! 
es i 


దేవుడిమాదనించీ దృష్టిమరలించి ఎలా బాగుపడాలనే సమస్య ఉదయించిండట! 


అనె సరహురంరుటకు కక తొడ్నడాలట!” దెవుడిని మానవజివితములొోని 
వెళౌెముతునాడియన! అంత సులభముగా గొపాలరావుగారి ఆజ్ఞాను వర్తియె 
మ్‌ న అవాయు 
వెళ్ళివోడు దెవుడు! గాపాలరావుగారికంటె చాలా కాలము శ్రించజినింర 


చ 


నార వంవతముల తపా నుకుని 'కూచు చున్నాడు దేవుడు! యుద్దాలు, విప్లవాలు 


స్వ 


గ్‌ | 


మొదలైనవి డెవుజ్నె తాత్కాలికముగా మరపించినా, మానవజాతి మ మళ్లీ దైవసన్సిదిలొ 


0౧౬ 
నాలక ప EE సినిమాకళా గోపాలరావుగారూనా ఆయను 


R= 





శ దైరెక్లరు గోపాలరావుగారు ఈక్రింది మాటలతో సీతాపతిగారి వాదాన్ని ఖండించినారు 


ఆలీ 
వాటు 
సెంమాలో డైరెక్టరు కొన్ని సంగతులు చెప్పకుండా (పేక్షకులూహకు వదిలి పెడతాడు. నవలగా 
— ఎ 
నూటముగా వ్రాసిచూపిన్తాడు. కావున నవలకన్న సినిమా ఉత్తమ శ్రేణికి చెందినది.” అంతకంటె 
చాబా ముఖ్యమైన “ఎషయాలన: (ఎక్షకుడి ఊహకు వదిలే నాటకము ఇంతకంటె ఉత్తమ శ్రేణికి 
ఇమ ఇ = జా 


See pags ధ్వవపిదుసుంది! ది దీన్నే నాటకిములో సు చ్యార్హ వాహన నునా "Ts 
generally forgotten that or the screen as on the stage, what 15 హి. out is as 
important, and often even more important than what is let in" 


(Indian Express 6-8-1) 


తృతియభాగము 35౨ 


సినిమాకు కావలసిన టెక్షికు వేరు? అది ఒకప్పుడు నాటకము కంటె చొలా 


భిన్నము. ఒక్క ఉదాహరణ మినాను. నాటకములో సభ్యులనుచూస్తూ మాట్లాడ పల, 
(ప్రతిభ ఉపయోగించి నాట్యము చెయ్యవలె! ఒక్‌ క్కొక్కస్సుడు నటుడు సెధిను చూచి 
ఉత్సాహము పొందడమో భయకంఎతుడు కానడమో తటస్లిస్తుంది. కానన ఘూ 
నటుడి ప్రతిభ అక్కర్రైదు, డైరక్టరుంటాడు. వారు బెస్పి నట్టు ప చెయ్యిసలె! నెటరరరిగో 
ఎవ్వరూ ఉండరు కూడాను. ఎదట మనిషిలేకుండా, వాతావరణము లేముండో 
నటించడము. వినీ, చూసీ, బాగాఉండలేదని కాని, బాగా స (1. చెసప్పేనొళ్ళు 
ఫిలింతయారుచెస్తున్నవాళ్ళేగాని సభాసదులు కారు, సభాసదుఅంటూ ఉండి, నాళ్ళ 
ఆమోదమో, వైముఖ్యమో చూపిస్తుంటే సాత్రధారికి నేర్చుకునే నిషయీిలుంటని!* 
ఇక్కడ డైరెక్టరు సర్వజ్ఞుడు! ఎప్పుడూ వై.ని.రావు గూడవల్లివంటీ డైరక్టర్లు ద'రురుతారా? 
కాబట్టీ మన తెనుగు ఫిల్ము లిట్లాఉన్నై! సినిమా కళలో ఉన్న అసలు లోపమే యిది! 
రసము కొంతవరకు చంపివేసినది శ ప్రజలను ఎందుమూపనికిరాని వద్దమ్మలీల, 

౫ డాక్టరు సీతాపతిగారు సినిమాకళలో నాటకం కంటె కొన్ని వినేషా లున్నై అన్నాలు 
విషయంలో మాత్రం యేకీభవించినారు, (ఆంధ్రసత్రిక 23-1-41 


| శీ 'ప్రధమదర్శనమేగాని పునర్తర్శనము రసోత్సత్తి చెయ్యదు, అంటే ' క్షగోక్షణియిన్ను: a" 

ముపెతి” అనేగుణములేదు రముణేయత లేనిది ౦సమెకి క్కడిది? (గ్రామఫోను నంటిచే అన్ననూటి. 
జీవమూ, ప్రాణమూ లేని కళకు స్టాయిత్వం యిచ్చిం దిపరిశ్రమ “మ్యూజియుంలో వష్టిన 
జంతువుల శవాలవంటిదని' ఒక వి వినుర్శకుడన్నాడు. అంత [ర్రూరంముగా' బఅస్పుదుము నానల్లకొదు. 
ప్రతిభా తత్పరిణామమైన క్షణక్షణ నవ్యతాలేదని నూత్రం గట్టిమాట. న. సోనుమూల; ద్దట్టు 
సినిమాకళకూడా యెప్తుడన్నా మూలపదవచ్చు. రాఘవాచార్లుగా రేమన్నాలో చూడండి - 


'గాంధిగారు చెప్పినట్టు దేవుడు, సత్యం, సౌందర్యం, కలిసివుంటాయి. కానీ “ఆజ్‌కలో 
దినాలలో దేవునిబదులు దురాశయు, సౌందర్యము బదులు రూపాయి అణా పైసలు, సత్యంబదులు 
అడ్వర్ష్‌టైజుమెంటు స్థావరమేర్సర్పుకున్నని. ఎంత ఎక్కువ ట్రవటనబెప్తే అంత పెట్టి స్థారులు, 
లేదా హై నెట్టు అవుతారు. సినిమాలలో (ప్రదర్శించబడునది టూ'టరను సౌందర్యం. ఖారిట 
సంఘముయొక్క మర్యాదయు గొప్పతనము యీ సినిమాలవలన, నాశనం చేయి! బడుచున్నది. 
మన (స్తీ స్తీ జనం యొక్క సభ్యత నశింపబడి వికృతాకారముతో 'ప్రదర్శింపబడదుమున్నది. నున 
మోరెవ్వరూ సినిమాలకు పోరాదనియే నా సలహా? (ఆంధ్ర పత్రిక 24-1-41) ఎంతగెట్టిగా 
చెప్పారు! 

పద్మావతీ దేవిగారివి యీ మాటలు: 'ఆం(ఛులలో అనుకరణం య్య EE 
రాజకుమారి' అని సౌగల్‌ పాడినమటు పై తెచ్చి ' చాలు యీసరసాలు చాలు" అని నున సినిమ నోర 
యెక్కిస్తే, అదేమిసరసంరా అని దిగులేస్తుంది. శ (ఆంధ్ర సత్ర 24-1-41) 


(2-5-41 ఆంధ్ర పత్రికలో జము శ్రలమదక మాధన రానుశర శౌరి వ్యాసాన్ని కూడా చదవమని కోరిక.) 


356 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


మనం యెట్లాచేసినా పర్వాలేదు, ప్రజ మెచ్చుతారు, హాళ్లు నిండుతారని, కొని 
న్ని లా 

సన్నివేశాలూ, కొంత సంగీతమూ, కొన్ని (స్తీ పురుష సమావేశాలూ, కొంత భావ 
ప్రకటనము కొంత శరీర స్పర్శా, కొంత చుంబనాదికమూ, కొంత విలక్షణ 
నేపథ్యయుక్తనాట్యమూ, చూపితే చాలనుకోడం! *అవ్వె (ప్రతిఫిలింలోనూ, 
అవసరమున్నా లేకపోయినా పడవేయడం! ఇట్లా సినిమాకళ వచ్చి నొటకానికీ, . 
రంగానికీ, దెబ్బకొట్టింది! ఈపీడ ఎప్పుడు వదలుతుందో తెలియదు. ఇందులో కళ 
యేముంది? సూచ్యార్ల సూచనము దృశ్యార్థ దర్శనమంటూలేదు! ప్రతిదీ దర్శనీయమే! 

a © : 
కర్మంజాలక చావువస్తే, వాకిట్లో కూచోబెట్టి నీళ్లుపొాయ్యడం దగ్గరనుంచీ, కాటిల్‌ 
దహనంచేసి, యింటికొచ్చించాకా- యేడ్సులు పెడబొబ్బలూ సహా-చూపవలసినదే! 
ఎంత జుగుప్పు! నేను కొంచెము అతిశయోక్తిగా చెప్పానేమో! మళ్లీ నాటక కళకు 
ఎప్పటికి గౌరవ మొస్తుందో తెలియదు. క్రి స్రీలు నాటకరంగాని కెక్కడమనే సమస్య 
యిప్పుడు ఎక్కువగా చర్చిచటము లేదు ఈవిషయములో తెలుసుకో గోరినరాళ్ళపల్లి 
అనంతకృష్ణశర్మగారి 'నాటకోపన్యాసాలు' చదవమని మనవి. ఇక యీ 
పినిమాసారస్వతాన్ని గూర్చి యెంత తక్కువ చెబితే అంతమంచిది. అది సారస్వతం 


యు 





దిని పేరే 'Moరb' (మాబ్‌) టేస్టు అన్నాడు కొడవటిగంటి. 
“మాబ్‌ టేస్టు! అని కావాలె?” 
“ప్రతి నబుడూ ఆమాటే అన్నాడు. 
కవి ఆమాటే అనాడు. 


మ్యూజిక్‌ డైరెక్టరు 


ఆర్టిస్టు... (ఆంధ్ర పత్రిక 20-9-40) 

"In England and America the stage today has assumed greater importance 

than before the coming of the films. In India it has been said that the films had 

killed the stage. But such a view did not appear to be correct. He thought that 
the films over-took the stage here, before the stage to maturity." 

(Noel Coward) 

నాటకాలమోద (ప్రజలకు అభి" "చి కలుగుతున్నట్టు అగుపిస్తుంది సినిమాలు వినుగెత్తిస్తున్న 

అందుకు తార్కాణముగా పాదుకాపజ్టాభిషేకము అనేఫిల్కులో నాటకము సినిమా కలగాపులగంగా 


రంకె బ్య 
కనిపిసుందె 


ట్‌ 


తృతీయభాగము 357 


కాదు. గాలి! దీన్నే పోగుచేసి కుప్పలు వేసినారు మా లక్ష్మీకాంతం అన్నగారూ, 
మొదలైన వాళ్ళు! నవ్యుల్లొ (త్రిపురారి భొట్ల వంటివాళ్ల క్కూడా యీగాలి తగిలింది! 
అనుసరిస్తూన్న సంగీతం తీసి వేస్తే, భావము కల సంగీతముగాని, పద్యముగాని, 
పాటగాని, నాకు కనపడలేదనటములో నామనస్సులో ఉన్న దాన్ని మనవి చేస్తున్నాను.! 
గవ్వెపాటవచ్చి తెనుగు సినిమారంగాన్ని ముట్టడేసింది!* ఆపాడేది తెనుగో, ఉర్టూవో, 
హిందీవో, తెలియటానికి వీల్లేకుండా ఉన్నది! సంగీత స్వరాలలో మాటలు మునిగి 
పోతున్నై!ఈ మిగిలింది నిర్భావహాసం! పక్కలు కదులుతై! కంరములోనించీ 
లయతో కూడా శబ్దము వస్తుంది! కాని అది నవ్వుగా ముఖములో కనపడదు! ఇది 


ప్రొడ్యూసర్పు దీనిని (ప్రజల సినిమా సక్తతను) అవకాశముగా తీసుకొని చత్త ఫిలుములు 
వారి తలమీద రుద్దరాదు. (జాన్‌ అలెగ్జాండర్‌, ఆంధ్రపత్రిక 31 1.41) 


క “టాకీయం(త్రముల మూలమున మానవ కంరస్వరమును విపరీతముగా అతిశయింపజేసి 
పెద్దగా విన్సింపజేయుటవల్ల సహజకంరస్వరములోని మార్దవమున్నూ హెచ్చుతగ్గుల వొదుగు 
లున్నూ అంతర్జానమైనా, నాట్యాభినయములలో అర్హ సంభరితమై అవయవ విన్యాసములు 
సందర్భ శుద్దిగా చూపబడును. కాని టాకీలలో కొన్ని విన్యాసములను మాత్రము చూపగల్లుచున్నారు. 
ఏదో ఒక్క విన్యాసమునే ఒక్కొక్క సందర్భములో (ప్రధానముగా పెద్ద బొమ్మగా జేసి 
చూపుచున్నారు...... ఇటువంటి యంత్ర చమత్కార (ప్రభావములవల్ల మానవులకుండెడి సహజ 
రస (గ్రహణశక్తి కూడా నశించి, సహజభావ(ప్రకటనా సామర్హ్యముకూడా జనులకు నశింప 
గలదు”. డాక్టరు కజిన్సు గారు - ఆంధ్రపత్రిక. 25.10.40 


“ఫెల్ములు మూలంగా సంస్కారం జరగగలదని నేననుకోను” 
వై-వి. నిత్యానంద, ఆం(ధ్రప(త్రిక, 27-12-40 
కొమ్మూరి పద్మావతీ దేవి గారు పట్నంలో ఉపన్యాసమిస్తూ నాటకాన్ని నీతి బోధచేస్తుందని 
ఉగ్గడిస్తూ చెప్పిన రీతి చూడండి' 

ఈ “ఇలాగే (పైన చెప్పినట్టు) నాటకాల ద్వారా కూడా ప్రబోధం చేయవచ్చును. ఇలా 
ప్రచారం చేసే నాటకాలు ప్రస్తుతం తేవనే అనాలి. తగిన సహాయం లేక యింత వరకూ (ప్రచారం 
చేసేవి ఏవి మన దేశంలో రాలేదనే చెప్పాలిసివస్తుంది.” పద్యాల ద్యారా పాటలద్యారా, నీతిని 
బోధించటముకంటె నాటకాలద్వారా సినిమాలద్వారా యెక్కువగా బోధించవచ్చునని యీమె 
ఆశయము. అట్లా బోధించే నాటకాలు లేవన్నప్పుడు, సావిత్రి, హరిశ్చంద్ర, వేణీసంహారం, 
పాదుక, మొదలైన నాటకాలు జ్ఞప్తికి రాలేదు కాబోలు దేవిగారికి! హరిశ్చంద్ర నాటకమువల్ల 
ప్రపంచములో సత్యం యెంతబోధ అయిందో, సావిత్రివల్ల యెంత పాతి వ్రత్యముబోధఅయిందో 
దేవిగారికి తెలియని విషయం కాదు! చెప్పేమాటలకు, వినే కావ్యానికీ, చూచే నాటకానికీ, నడిచే 


358 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


భావ ప్రకటనకు మచ్చు! ఈదినాలలో నాట్యకళా పరిషత్తు జరపడానికి ప్రయత్నించట 
మంత వె(ర్రిలేదు! సినిమా కళాపరిషత్తు వచ్చింది! వాళ్లే నాట్యకళాపోషకులు! నాట్య 
రంగము మూలబడ్డది. సినిమా ద్రవ్యములభింపజేస్తున్నది! ఇక విళ్లకు నాట్య 
రంగము మోద (శ్రద్ద ఉండమంటే యెలా ఉంటుంది? ఆంధ్రపత్రికలో 'రాజు' కూడా 
వాపోయినాడు, “ఆదర్శ నాట్యమందిర నిరా ణము, ఆధునిక నాటకరచనా ప్రయత్నం, 
ఉత్తమ నాట్యశిక్షణాలయము, ఈ మొదలైన పరిషత్తాశయాలు ఈడేరలేదు. 


నడవడికీ, సంబంధం ఉండటం చాలా అరుదు! అట్లా సంబంధం ఉంటే అది "Art fOr art's 
sake" కాదు. 


“ఆంధ్రగాయకులు హిందూస్తానీ సంగీతాన్ని అనుసరించి కర్నాటక సంగీతాన్ని 
యీసడిస్తున్నారు”. (త.శి.శా. ఆంధ్రపత్రిక 22-1-41) 

“మద్రాసులో తెలుగు, తమిళ, చిత్రాలు చాలా ప్రాధమిక స్టితిలో నున్నందున ప్రజల కింకా 
సన్నిహితంగా ఉన్నవని చెప్పచ్చు. వాటిలో బ్రాహ్మణద్వెషంకూడా మిక్కుటంగా కనిపిస్తుంది...... 
(ద్రవ్యాపేక్ష ఉండనేఉంది...' (జాన్‌ అలెగ్డాండరు. ఆంధధ్రప(త్రిక 31-1-41.) 

సినిమా అడ్వర్మ్‌బైజుమెంటు ఎటువంటి నిరర్దక, అసభ్య ద్వేషపూరిత, సంప్రదాయ నిరసన 
పూరిత, చివరకు- మాటలతో నిండుతై! మచ్చుకి- 


“ముడుపులు; నిలువుదోపిళ్ళు. పదహారు బాహువులెత్తి నిలబెట్టినారే, వారి విలాసాలకు 
ఏర్పాటు చేసుకున్నవి! డబ్బులేకపోతే వారికి మకరకుండలాలు, సింహతలాటాలు, ఛత్రచామరాలు, 
బహుపరాకులు, పవళింపుసేవలు ఎలా వస్తాయి?” (ఆంధ్రపత్రిక 31-1-41) 

ఇట్లా (వ్రాయకపోతేనూ, ప్రజలను మోసం చేసే చిత్రాలను, సంభాషణలనూ కల్పించకపోతేనూ, 
సినిమా డైరెక్టర్లకూ భవనాలు, మోటార్ల్డూ, యితర (ప్రాపంచికానందాలూ, యెట్లా వస్తాయి? 
సినిమాలు రాజకీయ, సాంఘిక, నైతిక సమస్యలను తీరుస్తాయని (ప్రకటనలు! ఒక్కటిమాత్రం 
నిశ్చయం. కొందరి ఆర్థికసమస్వలను మాత్రం తీర్చినై! తీరుస్తున్నై! ప్రచారం, అడ్వర్‌టైజుమెంటు, 
నాగరకతా (ప్రారబ్లాల్లో కొన్సి. 

అరా 04 

1941 October "Torch" పత్రికలో సినిమా కళయొక్క (ప్రస్తుత అపాయ స్థితిని గూర్చి 
సంపాదకుడు ఇట్లా (వ్రాసినాడు. 

"A new terrorist type of vile opportunists have come into existence in our 
land, and their power to delude and exploit the masses is growing day by day. 
They are the educated malcontents. They take particular pride in parading 
their morbid modernism, and pose themselves as the leaders and liberators, 
philosophers, and guides of a new India. They are a greater danger to our 


culture and country than the oldfashioned and but- disappearing priests and 
plutocrats." 


తృతీయభాగము 359 


కొంతకాలము నడచి పరిషత్స(త్రికకూడా మధ్యనే నిల్చిపోయింది.” క్షీణిస్తూ ఉన్న 
నాటకరంగాన్ని (కంట్రాక్టునాటకాలవల్లు టాకీలు వచ్చ ఒక్కతన్ను తన్నాయి. 
అంతటితో ఆం(ధ్రనాటకరంగానికి వెన్నెముక విరిగినట్టు అయింది.” 'టాకీలు 
మనదేశానికి కొత్తగా వచ్చిన విజ్ఞానసాధనాలవటం చేత మొదటి రోజులలో (ప్రజల 
మోద మచ్చుమందు చల్లగలిగాయి. ఇప్పుడిప్పుడే (ప్రజలామైకం నించీ 
తేరుకుంటున్నారు.' ఈయన యిలా అన్నాడుగాని నాకింకానమ ్యకంలేదు. కాని 
మద్రాసులో కొత్తపల్లి లక్ష్మయ్య (1899-) గారి సంపాదకత్వం క్రింద మళ్లీ 'నాట్యకళి 
పత్రిక ప్రచురణ కొన్నాళ్ళు సాగడము సంతోషం. బెజవాడ రామచంద్రారెడ్డిగారి 
వంటివారు తలుచుకుంటే తప్ప ఈ ఉద్యమము* అవిచ్చిన్నముగా జరగదు. 
సంపాదకులు, (వ్రాయసగాండ్డు దొరుకుతారు. కాని “తండులాలు” సమకూర్చే 
లక్ష్మీపుత్రులవసరము! సి.ఆర్‌. రెడ్డి ప్రభృతులు సందేశాల నంపారనడము యేమో 
ప్రయోజన కారి కాదు. ఇటువంటివారి, ఆశీర్యాదాలు పొందిన చాలా సంస్థలు 
అంతరించినై. తుదకు పత్రిక ఊరికే పంపవలసినదే గాని కొననుకూడా కొనరు. 
వీళ్ళు పునరుద్దరించడము చాలా సంతోషము. ఇక అంతరించకుండా ఉండటము 
సాహిత్యసేవకుల ఆశయము! టాకీయుగములో యీ నాటక కళోద్యమము యేటి 
కెదురీత! సినీమాకళనూ నాటక కళనూ, సమ్మెళనముచేసి ఒక నూతన కళను 
సృష్టించటమవసరమని నీలం రాజు శేషయ్యగారు చెప్పినాడు. అన్ని మార్గాలలో 
| నూతనత్వం కావాలనే యువకులు చేయవలసిన పని అది! నాటక కళ యొక్క 
| సంపూర్ణనాశనము కావచ్చు దీనివల్ల! ఈ పరిషత్తూ, పత్రికా, మళ్ళీ వాద 
(ప్రతివాదాలలోకి వచ్చింది. 





౫ 23-11-40 తేది కృష్ణాపత్రిక, 20-11-40 తేది ఆంధ్రపత్రిక, 27-12-40 తేది 
ఆంధ్రపత్రిక, చూడండి. ఈ సందర్భంలో పరిషత్తు కర్తవ్యాన్ని గూర్చి 24-1-41 తేది 
ఆంధ్రపత్రికలో ఓగిరాల వెంకటసుబ్బారావు, మల్లాది వెంకటేశ్చర్హు గార్ల వ్యాసాలు చూడండి. 

హైదరాబాదులో ఇటీవల భాస్కరభొట్ట కృష్ణారావు మొదలైన యువకులు కొందరు 
ఆం(ధ్రనాట్య కళాపరిషత్తని న్టాపించినారు. 

కూర్మా వేణుగోపాల స్వామిగారిటీవల ఆం(ధ్రనాటకరంగముపై ఉపన్యాసాలిస్తూ నాటకాలు 
వేయిస్తూ గుంటూరులో నాట్యసమితిని నడుపుతూ, ఈ కళకు అంజలిఘటిస్తున్నారు. 


360 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కాకినాడలో కట్టమంచి వారి, పిఠాపురం ఉయ్యూరు యువరాజుగారి 
యాజమాన్యము (క్రింద ఆం(ధ్రనాట్య కళాపరిషత్తు జరిగింది. 
ఉయ్యూరు కుమార రాజాగారూ, య(ర్రోజు మాధవాచార్యులుగారూ అనేక 


నాట్యకళ వాసకుల అండలోను, ఆదరముతోను, ఈ నాట్యకళాపరిషత్తును మళ్ళీ 
పునరుజ్జీవింప జేయడానికని సర్వవిధాల ప్రయత్నిస్తున్నారు. ముదావహము. 


G 


అక్కడక్కడ దేశములో ఉన్న నాటక సమాజాల నన్నిటినీ నాట్యకళాపరిషత్తులో 
ర్చడానికీ, నాట్యకళోద్దరణము సమ(గ్రముగ కొనసాగించడానికీ ప్రయత్నాలు 
జరగబము, నటులకు, రచయితలకు (ప్రోత్సోహమోయడము అభినందింపతగిన 


అంశము! 


tb, 


కనుక ఆం(ధ్రులకున్న విశ్వవిద్యాలయమూ, నాటక కళాపరిషత్తూ ఎలా 
ఎర్పడి జాతి బేవెతాన్ని మలచుచున్నాయోసరిశీలించినాము. వాటిని పురస్కరించుకొని 


వచ్చిన వాజ్మయాన్నీ, వాదోపవాదాల్నీ కూడా (గ్రహించడం కొంతవరకు జరిగినది! 





నవ్యాంధ్ర సాహిత్య వీఢులు 
3 
నవ్య సాహిత్యము: పత్రికలు. 


కధాణక: (ప్రధమ స్టితి) 

ఈ వీధిలో సాధకులు చాలా సిద్దిపొందినారు. ఈ కధానికా రచనములో 
సాధకులు అధికసంఖ్యాకులు వ్యావహారికాన్ని ఉపయోగించినారని అనటము భావ్యమే 
చ్యుతసంస్కారముకాని గ్రాంధికము వాడిన వాళ్లుకూడా ఉన్నారు. ఇటువంటివారిలో 
ఈవిషయములొ గిడుగువారి శిష్యులుకూడా ఉండడము ఆశ్చర్యకరము. వెనక 
చింతాశంకరదీక్షితులుగారిని గూర్చీ, ఆయన రచించిన ఖండకావ్యాలనుగూర్చీ, 
వాటిలో సాధ్యమైనంతవరకు ఆయన లక్షణమైన భాషనే వాడటాన్ని గూర్చీ, 
మనవిచేసినాను. మచ్చుకు ఆయన కొన్నికధలలో ఉపయోగించిన భాషనుగూర్చి 
చెబుతాను. 'సాహితి' మొదటి సంచికలో ఈయన “స్వేచ్చ” అని ఒక కధవ్రాసినాడు. 
దానిలో నంభావణలో వాడిన బావను వదలి, కధావన్తువును కవి 
చెప్పిటప్పుడుపయోగించిన భాషను ఉల్లేఖిస్తాను. 


4 కధకు కావ్యభాషవల్ల జీవకళ దరి పోతుంది. వాడుకభాష వాడితేనే వర్చస్సు. ...... .గు. 
అప్పారావు పంతులు గారు వాడుక్షభాప గో చెప్పిన “దిద్దుబాటు” అనే కధవల్ల తెలుగులో వెలుగు 
బయలుదేరింది” - శివశంకరశా (స్త్రి, 

సభాపతిగారు 1915లోనే “ఆఖ్యాయిక” అనే పేరుతో సచిత్ర మాసపత్రిక ప్రకటించడానికి 
యత్నించినట్టూ అది సాగకపోయినట్టూచెప్పినాడు. కధాస్వరూపాన్ని అందులో నిర్వచించినాడు. 

(భారతి-ప్రమాది- భాద్రపదం) 
1శేషాద్రి రమణకవులు కూడా సాహితిలో తాము వ్రాసిన 'ఇల్లాలుమాటతప్పుతుందా' అనే 
కధలో వ్యావహారికాన్ని (వ్రాసినారు. 


362 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“జాగరూకతతో (క్రిందకు దిగిన దొంగరాముడు, జవానుల ్రతిబంధకమైన 
గాలిదుమారము నావంతయు లక్ష్యము జేయక, దుబ్బుచాటున లేడివలె పరుగెత్తుకొని పోజొచ్చెను. 
జవాను (క్రింద కురుకునప్పటి కొతడప్పుడే సుమారొక ఫర్హాంగుదూరము పోయెను . ఆతని 
జాడగనుగొనునప్పటికి జవానుల కైదునిముసములు పట్టెను. అప్పకైటిన నయ్యది జవానుల 
చాకచక్యమువలన గాదు, జైలుగోడ కరమైలు దూరములోనున్న గుట్టపై నాతడు నిళ్ళి 
వెనుకకు దిరిగి తన్నెవరైన (అ)నుసరించి వచ్చుచున్నారేమోన (అ)ని చూచుటచే జవాను లతడేగిన 
మార్గమును గనుగొన గలిగిరి.” 


చూచినారా యీ వచనము! ఇందులో చక్కని సలక్షణ భాష ఉపయో 
గించినాడు కర్త. “క్రిందకు” “అయ్యది” అనే పదముల నుపయోగించట మాశ్ళర్యమే! 
“కిందికి” అనవలసినది “అది” అనవలసినది. ఇది నవ్యుల మార్గము. పైనచూస్తే 
నిత్య సంధులు పాటించినట్టూ, (దుతసంధులు చేసినట్టూ, సరళాదేశాలు చేసినట్టూ 
కనబడుతుంది. అరసున్నలు మాత్రము ఉపయోగించలేదు, రెండ. స్థలాల్లో 
(బ్రాకట్టు ఉంచినచోట విసంధిఉంది.* చూచినారా అప్పటికింకా కధలలోకూడా 
వెనుకటి పద్దతినే నవ్యులు కొందరు అప్పుడప్పుడూ ఉపయోగిస్తూన్నారు!+ పూర్తిగా 
(గ్రాంధికాన్న ఉపయోగించిన వాళ్ళుకూడా ఉన్నారు. (త్రివురారిభొట్ల వీరరాఘవ 
స్యామిగారూ, వాసుదెవరావుగారూ, మంచి భాషను (వ్రాసినారు. విశ్యనాధకూడా 
సలక్షణభాషనే చాలావరకు (వ్రాసినాడు. ఒక్కటి మాత్రము స్పష్టము! సౌలభ్యము 
కొరకు (ప్రయత్నించినారు. అవసరమైన స్థలాలలో వైశద్యము కోసము సంధి 
చెయ్యటానికి వెనుదీయలేదు. ఈ పద్దతిని కొందరే అవలంబించినారుగాని 
బహుళముగా వ్యావహారికాన్నే పూర్తిగా వ్రాసనారు. అటువంటివాళ్ళ సంఖ్య ఎక్కువగా 
ఉంది కాబట్టి పేర్లు చెప్పట మనవసరము. 


ree తననన నటి 
* వెనుకటి“స్వీయచరిత్ర” “గాలిపాట” అనే కధలలో భాష యింతకంటే ఎక్కువ 
వ్యావహారికము. 


+ వ్యావహారికము సంపూర్ణముగా యిట్టిదనీ యిప్పటికి స్థిరపడలేదు. మునిమాణిక్యం 
వారికీ ఒకవిధమైన గృహవ్యావహారికము పట్టుబడ్డది. కధలలో మొదటినుంచీ ఆయన వ్యావహారికాన్నే 
వొడినట్టు కనపడుతుంది. 


తృతియ భాగము 363 


ఈకధకులు కొందరు ఇంగ్లీషులో ఉన్న వాటిని అనుకరణాలు చెయ్యటము 
మొదలుపెట్టినారు. ఈ కధానికామార్గము మనకు(క్రొత్తది కాబట్టి ఇంగ్లీషులో నాటి 
ననుకరించటము సమంజసమే! కొందరు ఆ వాతావరణము తీసుకుని కధలను 
కల్పించినారు! కొందరు కథలనే (గ్రహించినారు! మరి కొందరు “ఎవ్వరు 
చూడవస్తారు” అని వాటినే ఉన్నవాటినున్నట్టు స్వభావసిద్దమైన మన భాషలో 
రచించి, స్వతంత్రాలా అన్నట్టు చేసినారు! 

“చలంగారి శైలీ భాషాకూడా మిక్కిలి స్వాభావిక సిద్దము, సహజము; 
వ్యావహారికము (వ్రాసే వాళ్ళలో ఈయన ్రవీణులలో ఒకడు!* ఈయనకథలను 
చదువుతూ ఉంటే స్వతం(త్రాలుగా కనిపిస్తవి. కాని చాలా ఇతర భాషలోనించీ 
(గ్రహించినవే! మొపా6సా6 (Mopassant) మోటర్‌లింక్‌, అనటోల్‌ ఫ్రాన్సు, హెచ్‌.బి. 
వెల్సు మొదలైన కొందరి కథలు యింగ్లీషులోవి తర్జుమా చేసి ఉన్నవి! (ఫ్రాంసు 
యూరపుఖండాని కెట్టాజ్ఞానాన్నిచ్చినదో, అట్లాగే స్తీ పురుషుల స్వచ్చంద (ప్రవర్తనాన్ని 
(ప్రసాదించి నది.* ఈ రెండూకూడా (క్రమ(క్రమముగా వ్యాపిస్తూ మన దగ్గరక్కూడా 
వచ్చినవి. ధాన్ని ఒక గొప్పు మతమువలె మనవాండ్డు కొంతమంది (గహంచినారు! 
దీనికి కొందరు దాసులైపోయి, ఆవిధమైన వాజ్మయాన్ని మన సారస్వతములోనికి 
తెచ్చి దాన్ని ఫలవంతము చెయ్యడానికి పూననారు. అట్టా వాళ్ళ కధలను చాలా 
తెనుగు కధానికా రచయితలలో చేయగలవాడు లేడు. 


శః “వీరి కధలు కొన్ని పూర్తిగా మొపాంసాం యొక్క కవుల అనువాదాలే, పూర్తిగా 
అనువాదాలు కాకపోయినా అక్క. 5,.డ ఏరు కవులకు వచ్చేచమత్కారమైన భావాలూ సొంపులూ 
వరికి మొపాసాయొక్క కధలు చద6ంవల్లనే పట్టుబడ్డాయని మొపాసాయొక్క కధల గురించి 
ఎమాత్రం తెలిసినవాళ్ళకైనా బోధపడుతున్నది. అప్పుడప్పుడు వీరు తమ కధలు .కొన్ని 
అనువాదాలు మాత్రమే అన్నవిషయం తెలియపరచకుండా ఊరకుండరు ...... ౨౨౨౨౨౨ 

ఏదేశభాషలోనో ఉన్న కధలు తెచ్చి మనదేశంలోనూ మనభాషలోనూ ఇరికించడానికి 
('ప్రయత్నించినట్టుగా కనిపిస్తుంది.” (భారతి శార్వరి (శ్రావణం) 


ఈ మొపాంసా. కధలలో చాలా చమత్కారం, మొదలైనవి ఉన్నా కొంచెమో గొప్పో 
“అశీలం” లేని కధ ఉండదు 


364 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వాటిని మారో. కొంతకలిపో, కొంత తీసివేసో చాలా కథల ని “చలం” గారు 
రచించినాడు. తర్వాత తర్వాత స్వతంత్రాలుకూడా (వ్రాసినాడు ఒక్కభారతి - అది 
తర్వాతదినాలలో--తప్ప ఈయన కధలు ప్రచురించని తెలుగుపత్రిక లేదు. కొన్ని 
కథలు “పాపం” అనే పేరిట (ప్రకటించినాడు కూడాను, ఈయన “శశిరేఖ” “చిత్రాంగి 
మొదలైన నాటకాలుకూడా (వ్రాసినాడు. వాటిలోకూడా ఆయనమామూలుమార్గాన్నే 
వెళ్లినాడు. ఉదాత్త తంటూలేదు. ఆక్షిలమూ, పూర్వసంప్రదాయనిరసనమూ, 
యీరెండు యెక్కడచూచినా కనబడుతూఉంటై యూయనకృతులలో! చిన్ననాటికలు 
కొన్ని కలిపినమ్మాళ్యార్సు 'నాటికాగుచ్చ' మని ప్రకటించినారు. సారస్వతముల్‌ 
అన్ని రకాలు ఉండవలసినదే! సారస్వతము జాతి యావజ్జీవితానికీ ప్రతిబింబము! 
కాబట్టి యిటువంటి జీవితానికి కూడా ప్రతిబింబముగా ఉండవలసినదే. అందుకనే 
తారాశశాంకవిజయ రాధికాసాంత్వనాది (గంధాలు పారకుల నాకర్షిస్తున్నై! ఇటువంటి 
వాటిని, అధమకావ్యాలన్నా, మొత్తంమోద కావ్యాలే! ఆవిధముగా ఇటువంటి 
కథానికావాజ్మయాన్ని మన దానిలోకి కష్టపడి తెచ్చినవారిలో “చలం”గారొకడు! 
ఆయన్ను మనము ఒకవిధమైన సారస్వతానికి (బ్రహ్మగా అంగీకరించవలసినదే. 
అనేకులు యువకులూ, యువతులూ, బాలవితంతువులు...చాలా శిష్ట కుటుంబాల్ల్‌ 
వాళ్లూ - యూయన కథలను, 'వినోదినిలో'నో మరో పత్రికలోనో రహస్యముగానైనా 
తెప్పించుకుని చదువుతూ ఉంటారు! చూచినారా యిటువంటి సాధకుడిని - 
సంఘములో ఒక భాగముపైన యింత పలుకుబడిఉన్న సాధకుడిని మనము ఎంత 
మా(త్రము నిరాదరణ చెయ్యకూడదు. 

మానవుడిలో పశుత్వము, మనుష్యత్వము, దేవత్వము అనే మూడంశములు 
ఉన్నై! ఏటిలో మొదటివి రెండూ సహజాలు! మూడవది మాత్రము గూఢముగా 
ఉన్నది. దాన్ని అభివృద్ది చేసుకోడానికి చాలా ప్రయత్నము కావలె? మానవత్వము 
_ బాహిరము! పశుత్వముకూడా గాఢమే గాని దాన్ని ఊరికే తాకితేచాలు అది 
ప్రజ్వరిల్లుతుంది. జ్ఞానములేని పశువులకూ. మానవుడికీ, సమానమో అంశ! ఈ 
అంశాన్ని ఉపయోగించటములో జా(గ్రత్తకు దారిచూపేది మానవత్వము, అటువంటి 
మానవత్వము జ్ఞానముతో పశుత్వాన్ని దాని సరిహద్దులలో ఉంచకపోతే, అది 


తృతీయ భాగము 365 


వ్యక్తికిచేసే అపకారము యింతని చెప్పటానికి విలులేదు. ఆ అంశను యెక్కువగా 
నిడిస్తే అధఃపతితుడై పోతాడుమానవుడు. సైస్టితికి వెళ్ళడము మంచిదో నీచత్వములోకి 
పోవడము మంచిదో ఆలోచించండి: ఈ అంశము బొత్తుగా విడవడానికి వీలులేదు. 
ధర్మ సంతానానికి మూలసూ(త్రమిదే! కాని ఇది ధర్మబద్ధముగా ఉండడము 
సాంప్రదాయసిద్దము! పారపడడముకూడా మానవుడికి సహజమే! అక్కడనేఉన్నది 
సంఘాన్ని అభివృద్దికి తేవలసిన కవికృత్యమూ వ్యక్తి ప్రయత్నమూను. పొరపడవచ్చు! 
దాన్ని కూడా దిద్దటానికీ (ప్రయత్నించడము “కవిబ్రహ్మ” పని! ఎన్ని చెప్పినా 

ంచిచెడ్డలు ఏక కాలావచ్చేదకముగా యెప్పుడూ ఉంటై! అట్లాగే ఈ 
శుత్య్వముకూడానని మనస్సు సరిపెట్టుకుంటే వెళ్లిపోతుంది! కాని, అట్టాకాకుండా, 
ంఘములోఉన్న యీకుళ్ళు సహజమని, ఉన్న భిన్నరూసాల నన్నిటిని ప్రచారం 
సె, జత్సాహకల్పనముమూలంగా యువతీ యువకుల చిత్తవృత్తులను మాత్రము 
అచిడము కవిఅయి జ్ఞానవంతు డైనవాడు చెయ్యవలసిన పనికాదు. *ఈ ధర్మోప 
న్యాసము అంతా ప్రస్తుతము. కవి మనము చెప్పినట్టు వింటాడా! అందులో తాను 
ఇటువంటి సారస్వతానికి కర్త, సంఘాన్ని ఉద్దరిస్తున్నాననే 'అహం' (ప్రత్యయముతో 
(వ్రాస్తూంటే అతబ్హ్ల ఆపడం యెవరికి సాధ్యం? శిష్యగణంకూడా దేశంలో వోగైన 
తర్వాత వ.”కష్టము! కాని యిట్టి అవస్టలో మునిగిపోయి కొట్టుకుంటున్న వాళ్లకు 
వైరాగ్యముచాలా త్వరగా పట్టుబడుతుంది. “లీలాశుకుడిని” చూడండి. అట్లాగే 
ఈవిధమైన (వ్రాతలు అనేకము వ్రాసిన “చలం”గారు రమణ మహర్షిగారి శిష్యులై 
చిత్తశాంతి పొందటానికి యత్నిస్తున్నారు. బహుశః లీలాశుకుడివలె ఈయన 
ముక్తిపాందుతాడని నా నమ్మకము! 


గః ఫ్‌ స న జ్‌ 


UF 


'తెలుగుదేశములో గు. వెంకటచలంగారు (ప్రసిద్దులు. వీరి కధలు నాటకములు 
ఆంధధ్రదేశములో పారకులు, కొత్తసిద్దాంతాలవారు పాత సిద్దాంతాలవారు, ఆతురతతో 
చదువుతారు-. వెంకటచలంగారికి పాత్రల సంభాషణ (వాయుటయందు మంచి నేర్పు 





* “ఆయన సిద్దాంతాలు నా మనస్సుకు వేరుగా ఉంటై” అన్నాడు విశ్వనాధ. అంతేగాక 
'ప్రేకి యెక్కడలేని గౌరవమిచ్చామని చెప్పుకుంటూ ఉంటారు నవ్యులు. అటువంటి దానికి 
ఈయన వ్రాతలు విపరీతాలుగా ఉంటై! ఈయన వ్రాతలుచూస్తే ప్రపంచంలో శీలమంటూ 
ఉందా అనేగాక, శీలం అవసరమా అనికూడా అనుమానం కలుగుతుంది. : 


366 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కణడు...... ఈ కధలు వయసువస్తూఉన్న స్త్రీ పురుషులు చదువతగిన వికావు వీటిని చదువుటవల్డ, 
స్వచ్చమై సరళమై పవిత్రమైన (స్రేమాంకురములు పుట్టి విజృంభించి పెరుగనలసిన మనసులలో, 
తుచ్చమై హేయమై నీచాతినీచమైన విషవృక్షాంకురము లుదయించి (ప్రబలును..... అసభ్య వర్ణనకు 
యిుంతకంటె పరమావధి ఉండదు.” 
వాళ్తవాత్తే అనగా ఆయనతో సమానమైన నవ్యులే ఆయన కథలను గురించి ఇట్లా 
వాయడముకంటె ఆశ్యర్యమేమైనా ఉందా? + 
మొదటి మొదటి కధకులలో పరీక్షించినట్టెతే తర్వాత ఉత్తమ కక్ష్యకు 
చెందబోతారనే సూచనలను చూపినవాళ్ళున్నారు. _ వాళ్లలో మునిమాణిక్యము, 
చింతా, మొక్కవాటి, విశ్వనాథగార్జు ముఖ్యులు.* మునిమాణిక్యంవారి కాంతం 
1921-22 సంవత్సరమునాటికే పుట్టి పెరిగి పెనిమిటితో సంసారము చేస్తూ 
ఆయనచేత 'టీ'ని మాన్పించి నగలు చేయించుకున్నది. ఇంకా తర్వాత యెన్నెన్ని 
పనులు చేసినదో, యెంత పతి(పేమగలదో, పారకు లెరుగుదురు. కాంతం 
(ప్రతిబింబాలు యింటింటా ఉన్నవి! యిటువంటి కుటుంబకథలు చాలా 
అరుదుగాఉన్నవి. తాగుడు, వ్యభిచారం, బీదల కష్టనిష్టురాలు, యింకా యితర 
విషయాలు కధావస్తువులుగా వ్రాసినవాళ్ళు చాలామంది ఉన్నారుగాని, ప్రతి సంసారంలో 
ఉన్న చిల్లర కలలూ, వాటివల్ల కలిగే తాత్కాలిక మనస్తాపాలూ మళ్ళీ అతుక్కోడాలూ, 
త్రంమోద సంసార శకటం సాగుతూజఉండి సుఖమిస్తూనేఉండటమూ, ఒకరి 
విత్తవృత్తి నొకరు కనిపెట్ట నడుస్తూడండటమూ, మొదలైన వాటినిగూర్చి రచించినవారు 
చాలా తక్కువ. ఈవిషయములో మునిమాణిక్యాన్ని చెప్పి మరొకరిని చెప్పవలె. 


Ge 


+ “చలంగారి కలం” అని కొన్ని కధలు ప్రచురించినారు బందరునించీ. 

*ః 30-7-40 ఆంధ్రపత్రికలో ఇట్టా ఉంది. 

"కధానికా రచనలలో చింతావారి మునిమాణిక్యంవారివి స్వతంత్రరచనలు కావనియు" 
రామానుజరావు నాయుడుగారు. 


“చింతా మునిమాణిక్యంవారి రచనలు స్వతం్యత్రమైనవని త తాము రుజువుచేయగల 
మనిన్నీ' సభాపతిగారు. 


తృతీయ భాగము 367 


కాంతంకధలు 'క్లాసికలీ అయిపోయినై!* ఎటువంటి హాస్యరసం! మెత్తనిహృద 
యింగమమైనది. పానుగంటినారి దానివలె నవ్వించే పద్దతికీ దీనికీ చాలా భేదమున్నది. 
ఇం(ద్రగంటివారిలక్షణము, యీయన కధలకు వర్తింపచేస్తే అచ్చముగా అందులో 
చెప్పినట్టే ఉంటవి. అందుకనే అంత హృదయంగమా లైనవి! కొందరు “కర్తగారి 
న్యానుభవాలా యివి” అని భ్రమపడేటంత నిజముగా కనిపిస్త! పారకుడి అనుభవానికి 
సిరిపోయినప్పుడూ, కవిహృదయము (ప్రవేశంచేసి రసమాస్వాదించినప్పుడూ, వచ్చే 
ఆనంచమే నిజమైన కావ్యానందము! § 

ఈ మార్గములో, లోకవృత్తంలో జరిగే సామాన్య నిషయాలను 
యథాసంభవముగా చత్రించడములో మొనగాడు మొక్కపాటి నరసింహశా(స్తిగారు. 
(1892)* శయన కూడా హాస్యానికి పెట్టిందిపేరు. ఆ హాస్యలోంనూ 
అతసూక్ష్మమైనది సుమా! ఈ కాలములోనే బారిష్టరు పార్యతీశానికి పునాదులు 
పయుతుచ్చె! (ప్రథమసాహితీ దినాలలో యీయన వ్రాసిన “పిలక” అనే కధ చదినితే 
నివ్వు వచ్చనుకున్నావస్తుంది. ఈయన (ప్రకృతే హాస్య ప్రకృతి.+ సామాన్యంగా 
మాట్లాడుతూ ఉంటేనే చాలా సంతోషముగా ఉంటుందాయనతో! 





టు 

ఈ “కాంతం కధలు”, “నేనూ, మా కాంతం”, “కాంతం వైఫీయతు”, “మునిమాణిక్యం 
కథలు" మొదలైనవి ఈయిన కధాసంపుటాలు. ఇతర నాటకాలు (వ్రాసినాడు గాని ఈయన 
ఫైత్యేకస్టానం కధానికలోనే! యునదంపతుల దగ్గిరనించీ ప్రారంభించి, వృద్ద దంపతులదాకా, 
దంపతుల (పేమయొక్కి (క్రమపరిణామం చిత్రించాలనే ఆశించినాడు గాని భార్యమతి నిరుత్సాహం 
కలించినట్లు తెలుస్తుంది కాన తిరునూళిగవచ్చి అతని ఉత్సాహాన్ని రెకెత్తించినట్లు తెలుస్తుంది 
వెందాబ'నే కధా సంపుటి ఒకటి వచ్చింది “మేరీ కహానీ” అని ఒకటి వచ్చింది 


పీ ఈ రెండోది మళ్ళీ రెండు మెట్టకింద ఉందని ముందు తెలుసుకుంటాము 


*ః మేమిద్దరం ఒకమారు యేలూరులో జరిగిన ఒక కాంగ్రెసు కమిటీమోటింగుకు వెళ్ళాము 
మధ్య ఇంటర్వల్‌లో కాఫీ హోటలుకెళ్ళి కాఫీ త్రాగి బయటకొచ్చేటప్పటికి ఇద్దరు జట్కా వాళ్ళకు 
పోటీతగలి, అందులో ఒకతడు “శనివారప్పేట ఎవళ్ళెనా రండి! ఊరికే తీసుకుపోతా”' నంటున్నాడు. 
రండొనాడు “నేను అరటిపండ్లు ఇస్తానుకూడాను” అంటున్నాడు అప్పుడు మిత్రుడు నరసింహశాస్త్రి 
“సీతారామయ్యగారూ! శనివారప్పట నెళదాంరండి ఊరికే తీసు కుపోతాడట!” అన్నాడు. 
“మనకక్కడేం పనుంది? అనవసరంగా ఎందుకు” అన్నాను. అప్పుడు “మనకిటువంటి బేరం 
మళ్ళ వస్తుందా? రండి పోదాం నామాటవిని అని బలవంతం చేయడం సాగించినాడు. 


303 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రియలిజం ఐడియలిజం' లను బట్టి పరీక్షిస్తే మన నవ్యకవులలో ముప్పాతిక 
మూడు వంతులు మొదటి మెట్టులో వాళ్ళు; కొద్దిమంది రెండోమెట్టుదాకా 
వచ్చారేకాని దాన్ని దాటినవాళ్ళు చాలా అరుదు. వాస్తవ జగత్తులోనించీ కాల్పనిక 
జగత్తుద్యారా అపరోక్షానుభూతిని పొంది పారకుని రసానుభవములో ముంచడము 
ఉత్తమ కఐ కృత్యము! వాస్తవానుభవ చిత్రమునల్ల కూడా ఒకవిధమైన ఆనందము 
కలుగుతుంది. కాని అది (క్రిందిమెట్టు. కధకులలో మునిమాణిక్యం మొక్కపాట్యాదులు 
కలిగించిన ఆనందము ఇట్టిది! సంపూర్ణ రనానుభవము మన (ప్రత్యక్షాన్ని దాటిపోయి, 
కాల్పనిక జగత్తునుకూడా దాటిపోవలె! మనము వెనుక గమనించిన నవ్యత అంతా 
వాశ్యాత్య వాసనాఫలముగాబట్టి దానిలో సాధకులంతా పాశ్యాత్యులు పోగలిగిన 
రెండోమెట్టు దగ్గిరకి మాత్రమే పోగలిగినారు. వెనుక మనవిచేసిన బసవరాజు, 
నండూరు, దేవులపల్లి, వేదుల, దువ్వూరీత్యాదులంతా యిటువంటి చిత్తపరిణకి 
పొంది, “రసభావస్సూర్తిచే బుద్దియందంకురించి వ్యక్తిగత సంస్కార విశేషము”ను 
పొందిన సాధకులు. వీరు రెండోమెట్టును చేరినారు. ఇది వాళ్ళ చిత్తపరివర్తనము 
చేత వాళ్లు కల్పించిన జగత్తు. మనను తీసికొనివెళ్ళి వాళ్ళ కాల్పనికజగత్తులో 
సంచరింపచేసినారీ మహామహులు. ఇంతమాత్రము చిత్తసంస్కారము మనలో 
కలగచెసినందుకు వారికి మన వందనాలు! ఖండకావ్య కర్తలొ, ఇప్పటికి నేను 
ఉల్లేఖించిన వాళ్ళలో తృతీయ సోపానానికి మార్గము చూపడములో ఎక్కువగా 
దారిచూపినవాడు రాయప్రోలు! గట్టిపోలికలు కనిపిస్తవి నాయనిలో! సఖ్యము 
మననవ్యుల కందరికీ ఉపాదేయమే అయినా, చాలా మంది యీ సఖ్యాన్ని ప్రేయసిద్యారా 
చూసేవాళ్ళేగాని, పేయసికంటె భిన్నముగా దీన్ని గమనించేవాళ్ళు గారు. * కాబట్టీ 
వాళ్ళకు కేవలం సఖ్యము పరమావధి కాదు. (ప్రేయసీప్రణయమే ప్రాహ్యము! కాని 
రాయ(పోలు అట్లాగాక సంయోగ వియోగాత్మక ప్రణయము కంటె సఖ్యాన్ని 
ప్రణయానికి పరమావధిగా చేసినాడు. చూడండీ విమర్శకవాక్యం! 





3౫ “మగడు వేల్పన పాతమాటది 
(పాణమితుడ నీకు అనిల బని వచి ది వదభివాణని & (గురజాడు 


షన 


తృతియ భాగము 369 


“సంసారమున నీ సఖ్య వాత్సల్యాది సంబంధములున్నను రసానుభవము మాత్రము 


. దుర్లభము. ఈ సంబంధములకు రెండు విశేషములు కలవు (1) తరళత (2) ఆనందము. 


తరళతయనగా సర్వత్ర సంచారము చేయునది, ఆందరిలోను (ప్రవేశించునది. ఆనందము 
సంచరించుచోట సుఖము ఉత్సుల్లమగును. సర్వసంచార శీలము, సర్వానందదానము, 
రసముయొక్క ముఖ్యధర్మములు' ఈ ధర్మములించుక సంసారమునందు గలవు ....... కాని 
వానికి వికాసము లేదు ఆ సంబంధములు దేహ ప్రాణ మనఃపర్యంతమైనను పూర్తిగ 
వ్యాపింపలేకున్నవి. ఇక నతిక్రమింపజాలవని వేరుగ చెప్పనేల? దేహ(ప్రాణమనముల నా(క్రమించి, 
వాని నతి(క్రమింపనంతవరకు, వానిని రసములని యనుటకు విలులేదు.ఈ సఖ్యరసమును 
చూడుడు!..... పంచేంద్రియములును సఖుని బొందుటకు వ్యాకుల పడుచుండును! మనస్సు 
అవిరాగముగ సఖునిరూపమును ధ్యానించు చుండును! రెండు దేహములలోను ఒక్క (ప్రాణమే 
స్పందించును! సుఖ దుఃఖములందు ఐక్యత యేర్పడును! ...... =. ఇం(దియములకును, 
అతీంద్రియములకును గల భేదము సమసిపోవును! ఆత్మ దేహధర్మమును బొందును! ....... 
ఎవడు సఖ్యరసము నొక్క కణమునైనను ఆస్వాదించునో వానికిది కల్పన కాదు!” 

ఈ విధముగా ఈయన సఖ్యాన్ని పరమావధిగా దానినే మూడో మెట్టుగా 
పేర్కొన్నాడు. ఈ ఆనందము వ్యక్తిగత సంస్కారము కాదు! ప్రపంచమంత 
విశాలము! ఇదే నిజమైన ఉత్తమకవి (గ్రహించి మన కందచేసే రసము! రాయప్రోలు 
పద్యము చూడండి:- 


“కులశుభాంగీ వయోధీర కుసుమమందు 
' మోహమధువె గవేషించె మున్ను సుకవి, 

సాత్వికప్రేమ కోశపిశలములైన 

వత్సలామృత రుచులను వలచె నిడు!” 


రెండురకాల ఆనందాన్ని ఉల్లేఖించి వాటిలో తనది రెండవదని చెప్పినాడీ 
కవికుమారుడు. ఇది పరిణత మార్గము! 


సభాపతిగారి "అజ్జాతమిత్రం” ఒకటి ఉన్నది. 

ఛ+ ఇదియే కవిసృష్టిలో విలక్షణత. సంసారములకు అనగా బ్రహ్మసృష్టికి సుఖదు:ఖాత్మకమైన 
అనుభవమే కాని ఆనందరూపమైన రసానుభవము లేదు. కవిసృష్టి యట్టిది కాదు. అందు 
సుఖదుఃఖములు లేవు. 


+ సమిక్ష 


370 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


దీన్ని బట్టి కధానికను పరీక్షిస్తే యీ యుద్దానంతరదశ వర్షకాలములో వెనక 
మనవిచేసిన మునిమాణిక్యం, మొక్కపాటి గాక చింతా విశ్వనాధలలో, ఈ తృతీయ ” 
సోపానానికి బీజాలు కనపడతవి. ఇద్దరూకూడా మధ్యమెట్టుదగ్గిరకు ఈ కాలములోనే 
వెళ్ళినవాళ్ళనటానికి కావలసిన తార్కాణాలున్నవి! చింతా దీక్షితులుగారు 
“శ్యామల” అనే కధలో ఈక్రింది వాక్యాలను (వ్రాసినాడు. 

“బ్రహ్మస్పజించిన వస్తువులందు ప్రణయమే లేకున్న సృష్టి కెంతలోపము వచ్చి 


యుండునో? ......... ఆమె విగ్రహము చూడడమే నాకు తృప్తిగా వుండేది ఆమెతో మాటాడటం 
సహితం లేదు - ఆమె విగ్రహమును వీక్షించుటకై ఎప్పుడును నేను ఉవ్విళ్ళూరుచూ వుండు 
వాడను” 


అంతేకాక శ్రీధరరావు శ్యామలకు వ్రాసిన ఉత్తరములో “ఈయాదరము 
స్నేహముగా పరిణమించుటకు నేనాశించుచున్నాను” అని ఉంది. ఇదంతా నెనక 
చెప్పిన సఖ్యముయొక్క ఛాయే! అంతేకాకుండా ఆకధయొక్క పరిణామము అనగా 
ఆమె చనిపోయిన తర్వాత శ్రీధరరావు అవివాహితుడుగా ఉండి తన సఖ్యాన్ని 
జీవితమంతా జ్ఞాపకముంచుకోడముకూడా సఖ్యాన్ని పోషించడమే! కాబట్టి యూయన, 
(వాతలో సఖ్యముయొక్క బీజాలున్నవి! ఇక విశ్వనాధను గనుక తలిస్తే ఆయన 
1923 నాటికి (వ్రాసిన “పరిపూర్తి” అనే కధలో నాయకుడు ఈ సఖ్యవాత్సల్యాలను 
తన ప్రవర్తనలో చూపించిన ఆదర్శక స్నేహితుడు! నాకొకప్పుడు ఆకధ అసంభవముగా 
కూడా తోచినది. కాని ఆలోచించగా చం[ద్రశేఖరుడి పాత్ర అలౌకికముగా ఈ 
ప్రపంచములో కాకుండా యెక్కడనో ఉన్నట్టు గోచరిస్తుంది! అతని బుద్దిపరిణతి, 
స్వార్థరాహిత్యమూ, తోడివారికి ఆనందము కలగజేయవలెననే ఆదర్శమూ, అందులో 
దైవముచేతవంచించబడిన మందభాగ్యుల యెడల ఆచరణ పూర్వకముగా చూపె 
అనుకంపా చూస్తేనూ; ఆయన భార్యయొక్క అమాయకత్వమూ, స్వచ్చ ప్రకృతీ, భర్త 
తానందకత్తె అని చెప్పినప్పుడు వచ్చే సంతోషమూ, మొదలైనవి చూస్తేనూ; ఒకటి 
దైవికపా[తగానూ, రెండోవది పసిపిల్ల పా్యాతగానూ విజ్ఞాన వైధర్మ్యము 
కనపడుతుందిగాని, సమన్వయించుకునేటప్పటికి, కల్లే రసానుభూతి మూడొమెట్టుకు 
దగ్గిరగా ఉన్నట్టు స్పష్టమౌతుంది. నల్లని దేహమూ, యేమాత్రము సౌస్టవములేని 


తృతీయ భాగము 371 


అవయవ విన్యాసమూ, తుదకు గుడ్డితనమూ, కలిగిన స్త్రీని పరిణయము కావడములోనే 
చం|ద్రశేఖరుడి వైశిష్టమూ, చిత్త పరిణామమూ కనపడుతుంది. పెద్దఆస్తి వస్తుందని 
గానీ మరే (ప్రతిఫలాశ లేదు! కేవలము దైవోపహతురాలికి సంతోషము కలిగించటమే 
ఆశయము! సంతోషము కలిగించటమేగాక హృదయపూర్వకముగా (ప్రేమించడము 
అతని పాత్రకు ఎక్కడలేని జొన్నత్యము కలిగించినది.* ఈ విధముగా మొదలు 
పెట్టినది ఈయన భావౌన్నత్యము: 

ఈ సఖ్యము ఎక్కడిదా అని భ్రమపడవద్దు! ఈ నవ్యులు నూతనముగా 
దీన్ని కనిపెట్టలేదని వెనకటి విమర్శకుడి (వ్రాతలేసాక్ష్యము, కాని ఈ నవ్యులు దానికి 
ప్రాముఖ్యమిచ్చినారు. మన లాక్షణికులు రససంఖ్యా నిర్వచనములో మూడు తెగలుగా 
ఉన్నారు. అష్టరస వాదులు, నవరసవాదులు, దశరసవాదులు. భరతుడు అష్టరసవాది. 
తర్వాత కొందరు తొమ్మిదికి మరిఒక భక్తిని కలిపి పదిరసాలు చేసినారు. ఈ భక్తికి 
వాత్సల్యాన్ని న్థాయిభావము చేసినారు. ఇదే రూపాంతరములో సఖ్యమైనది. దీన్నే 
పోతనమహాకవి “తనుహృద్భాషల సఖ్యము” అన్నాడు (ప్రహ్లాదుడి విషయములో! 
అందుచేత “సఖ్యం” పదోరసమైనది. దీనిని నవ్యులు (గ్రహించినారు. దీనికిటీవల 
చాలా గొప్పదనము వచ్చినది! చైతన్యమతములో భక్తీ విశిష్టాద్వైతములో 
శేషశేషిభావమూ, క్రైస్తవ బ్రహ్మ సమ్వాోజమతాలలో "Doctrineof Divine Spouse" 
అనేదీ, యీ సిద్దాంతము యొక్క రూపాంతరాలే! వెనకటితరములో ఈవిధమైన 
భక్తివాత్సల్యాలకు పానుగంటివారి “రాధాకృష్ణ” (ప్రసిద్ది చెందినది. అక్కడ భక్తి 
రూపముగా ఉన్నది యిప్పుడు “సఖ్య” మైనది, స్థాయీభావమొక్కటే ''వాత్సల్యము' 
వీటి రెండిటికీ! ఇది రసానుభావానికి తుదిమెట్టు, సంయోగముకంటె విప్రలంభము 


౫ ఇక్కడ చంద్రశేఖరుడియొక్క భోగము కేవల మానుషంగికమే గనక అప్రధానము 
ఇతరులకు ఆనంద (ప్రదానము చేయవలెననే యిచ్చ స్వసుఖాన్ని అతి(క్రమించినది! తర్వాత 
యీయన “ఏకవీర” అనే పేరుతో (వ్రాసిన భావపూర్ణమైన నవలలో ప్రణయము సఖ్యముగా 
మారడము ఒకవైపూ, దానినించీ చ్యుతమైనందుకు పాపాన్ని కడిగివేయడానికి జలార్పణము 
చేసుకోవడము మరోవైపూ చిత్రించినాడు. 


372 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


గొప్పది! దాన్ని మన నవ్యులు చాలామంది (గహించినారు. అంతకంటె గొప్పది 
సఖ్యము! వెనక నే నుల్లేఖించిన అమలిన శృంగారము ఇటువంటిదే! ఈ అమలిన 
శృంగారాన్నే (స్త్రీ పురుషుల మధ్యెనప్పటికీ కామవివర్ణితమైతే) సఖ్య మనవచ్చు. 
ఇటువంటి సఖ్యమే వెనకటి విమర్శక వాక్యములో ఉల్లేఖించినది. * కాబట్టి సారాంశ 
మేమిటంటే, అమలిన శృంగారమన్నా, సఖ్యమన్నా, భక్తి అన్నా, పాత్రభేదమేగాని, 
అనుభవించే రస మొక్కటేనని సమన్వయము! ఈ రసానుభూతిలో, [గ్రంధము 
పరించే సహృదయుడికేగాక, పాత్రకుకూడా సుఖమేగాని దుఃఖస్పర్మే లేదు! ఆ 
సుఖము కూడా శాశ్వత సుఖమువంటిదే! సృష్టి, పాత్రలు, సహృదయులు అందరికీ 
ఆనందానుభూతే! ఇంతకంటె కవిసృష్టికి వైలక్షణ్యము ఉన్నదా? “వ్లాదైకమయీం” 
అనే లాక్షణికుడి వాక్యానికిదే అర్ధము! ఇది కావ్యానికి పరమపరీక్ష! చలముగారి రచన 
అంతా విమర్శక వాక్యము (ప్రకారము 'ఆర్యధర్మచ్యుతము" కాని అక్కడక్కడా 
రసానుభవముయొక్క మెట్లలో యేదైనా తగులుతున్నందున దానికికూడా కావ్యత్వసిద్ది 
ఉన్నది. మొదటి మెట్టు తరుచు తగులుతూ ఉంటుంది. 


'సాహితీ' ప్రథమసంచికలలో “శతావధాని శివరామకవి' అనే పేరుతో కొన్ని 
గీతాలున్నవి. ఈరచయిత వేలూరి శివరామశాస్త్రి గారని నా ఊహ. అయితే ఈ 
నవ్యమార్గములోకి యీ కాలానికి యీయన కూడా వస్తున్నారని తేలుతుంది, 
తర్వాత యీయన కథానికలను (గ్రహించి సాధన చేసినట్లు, మనకు తెలుసు. ఈ 
ప్రథమ గీతాలలో ఈయన ద్విపదను (గ్రహించినాడు. 


'సాహితి' లో వ్రాయని ఒక కధకుడిని ప్రశంసించవలె, ఇక్కడ ఈయన 


*ః భక్తుడి యెడల పరమేశ్వరుడు సఖ్యాన్ని చూపుతాడు.కుచేలుడే దీనికి తార్కాణము. 
పరమే శ్వరసాన్నిధ్యమెట్టా విడువలేడో, భక్తసాన్నిధ్యము పరమేశ్వరుడూ వదలలేడు. 

“నా హం వసామి వైక:ంరే న యోగిహృదయే రవౌ, 

మద్భక్తా యత్ర గాయంతి తత్ర తివ్యామి నారద!” 
చూసినారా పరమేశ్వరుడు భక్త (ప్రియుడు! 


తృతీయ భాగము 373 


శ్రీపాద సుబ్రహ్మణ్యశా(స్తిగారు: కథాకధనములో సిద్ధహస్తుడు.** (ప్రబుద్దాంధ్ర 
పత్రికకూ ఈయనకూ అవినాభావ సంబంధము. ఈయన “ఆంధ్రోద్యమము” లో 
మునిగిపోయిన వ్యక్తి. భారతస్వరాజ్యము రాకపోయినా ఆంధ్రరాష్ట్రము వస్తే 
చాలనేవారు. ఈయన కధలు ఆంధధ్రదేశములో అభిరుచికలిగించినది. 1921 
నాటికే “శ్మశానవాటికా' :నవలలూ, అనేక పూర్వరాజుల కధలూవ్రాసి (ప్రశస్తిని 
పొందినాడు. తర్వాతతరములో శా(స్తసమ్మతమైన పద్దతిలో, భావపూర్షముగా, 
ఉత్సాహముకలుగచేసేటట్టూ పూర్తిగా చదివిన తర్వాత వెంటనే మరవకుండా 
కొంతకాలం మననంచేసేటట్లూ వ్రాయగలసమర్షుడు. ఈయన ఆంధ్రరాజుల 
అనేక సన్నివేశాలను కథలుగా అల్లి ఆం(ధ్రాభిమానము కలగబేసినాడు. “(ీరి) 
సంఘసంస్కారమూ, ఆంధ్రరాష్ట్రమూ, ఈ రెంటినీ కలిపి వ్రాసినకథలూ వ్యాసాలూ 
భాషాదృష్టితో చూస్తే వాడుకభాషకు (క్రొత్త అలంకారాలు,” అన్నాడు విశ్వనాథ. 
ఈయన “వారకాంత” వంటి సాంఘిక నాటకాలూ, “వీరపూజ” అనే క్షాత్రముతో 
నిండిన సంపుటి వంటి గద్య[గ్రంథాలూ, రచించినాడు. ఈయన “ప్రబుద్దాంధ్ర” 
అనేకజన్మల నెత్తినది, దేశములో ఆంధ్రాభిమానము కలగ జేసిన పత్రిక! 


“శారద” సాహిత్యానువృత్తి: 

పూర్తిగా సాహితీ పత్రిక అంతరించక పూర్వమూ కొంతవరకు తర్వాతాకూడా 
“శారద” వీళ్ళకు స్టానమిచ్చినది. వెనుకటివారు కొందరూ, కొందరు కొత్త 
వాళ్ళుకూడా యీ మార్గానుయాయులు కనపడతారు ఇందులో. వెనకటి వాళ్ళలో 
ప్రధమవింశతి వర్షాలలో' వ్రాసి తర్వాత ఆగిన అబ్బూరి మళ్ళీ కొంచెము గొణిగినాడు. 
'ఎర్రగన్నరు” అనే పేరుతో పద్యావళి వ్రాసినాడు, విశ్వనాథ, అడివి, బాగా తేలుతున్నారు. 


ఈయన కలాభివర్దనీ పరిషత్తు తరపున తన కలంపోటు, వారకాంత, వీరపూజ, తల్లి 
ప్రాణం, చిన్ని కవులు ఇత్యాది పుస్తకాల్ని అచ్చువేసినాడు. 

'చిన్నికధలు' అనే పేరుతో కొన్ని (ప్రచురించినాడు ఇందులోనివి పెద్దకధలే. 'ఆత్మబలి' 
అనే నవలొకటి 'వడ్డగింజలు' అనే నవల ఆం(ధ్రవారప(త్రికలో కథల సంపుటి ఒకటి వచ్చింది. 

* చూ మార్చి 47 భారతిలో ముద్దా విశ్చనాధంగారి వ్యాసం 


374 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“శారద”లో అడివిగారి 'హిమబిందు' అనే నవల ప్రచురణం కావడము మొదలెట్టినది. 


NPs) 


విశ్వనాధ పత్రిక లలో క్వాచిత్కముగా క కనపడ్డా “ఆంధ్రప్రశస్తి” “కిన్నెరసాసీ” యింకా 
యితర కావ్యాలు (వ్రాసిన కాలమిదే!* విశ్వనాధ, కటల సము నను చదివిన 


ముత్తరాజు సుబ్బారావుగారి నిర్వాణమైన తర్వాత అయనపన వాసినీ 


“బాషాాం జలి''.*ః ముత్తరాజుసుబ్బారావుగారీయన గురువులలో ఒకడు. శశయన్తే 
క? 
గాక అనేకులకు ఆయన సహృదయత్వమూ, నాట్యక నమూ మొదలైనపి 


కలగజేసినాడు. పింగళివారు, మొదలైనవారు చాలానుంది కాస్తో కూస్తో ఆయన 
ప్రోద్చలముకలవాళ్ళే! ఈ సుబ్బారావుగారు స్వయముగా కం, శ్రీకృష్ణ తులా భారేత్యాది 
నాటకాలు వ్రాసినాడు. ఈయన “తులాభారం యి ుప్పుదు చాలా (ప్రశస్తిలో ఉన్నది. 





శ ఒకమారు తెనాలిలో తమ కావ్యగానము జరిపినారు. అప్పుడు నేను తెనాలిలో వృత్తిలో 
ఉన్నాను. నేనాసభకు అ(గ్రాసనాధిపత్యము వహించినాను అను కొవ్యాలల లోనుంచీ అనేక భాగాలు 
చదివినారు అప్పటికింకా యీ నవీనమార్గములో నాము పూర్తి అధి నవే ళము: కఠతగకహోవకము 
చేతా, ఆయన వ్రాసిన కొన్ని కృతులు సంకేతాలల్‌ కో నండి ఉందదనముచేతా వాటిలో ఉండే రసాన్ని 


౭2 


నేను అస్వాదించలేక పోయినాను. అది నా లొపమేకాని కవిది మాత్రిముకాడు సంపూర్ణ 
So సంపాదించుకుని మరొకమారు తత్కావ్య సరనముచేత నిజమైన 

సహృదయత్వము కొంచెముగా అలవడ్డప్పుడు ఆయన కావ్యాలు చదిఎ చాలా ఆనందాన్ని 
పొందినాను. (5ు.సె) 


ట్ర 


“ఆధునిక కాంధ్ర సారస్వతములో కృష్ణశాస్త్రి నాయిని, రాయప్రోలు, విశ్వనాధ ఆదిగా 
అరుదుగా వున్నారు కవులు. కాకిబంగారం మెరుపుతో కూర్చిన పద్యసంపుటమును కావ్యం 
అనమంటే అనలేం!” (హనుమదింద్రగంటి) 

*ః ఇంతకు చాలా పూర్వమే 1912-13 సంవత్సరము నాటినించే కవిత చెబుతూ చక్కని 
ఖండకావ్యాలను వ్రాసినట్టు విన్నాను సాహితి సం 5సం. 1లో 'నాపాట' అని ఒక గీతమున్నది 
అది విశ్వనాధ సత్యనారాయణశాగస్తి అని పేరుతో ఉన్నది. నానమ్ముక మోయనదేనని అపాట 
చదివితే అప్పటికింకా విరివిగా కావ్యగానము చేయనట్టు కనపడుతున్నది. గీతి ఉత్పన్నమై తన్నే 
వరించినదట! (ప్రకృతిలో నిలవలేక పోయినదట! బహుశః బయటికి రావాలెనని శ్రమపడే 
రోజులని తోస్తుంది. “ఉపసంహృతమైన య(స్త్రమట్టు', అనే బింబ ప్రతిబింబ భావముతో కూడిన 
పూర్జాపషమ సత్యనారాయణగారిదే యీ గీతమని కొంతవరకు ధృవపరుస్తున్నది. వెదికపమలూ, 
మొదలైనవి యీయనలో విశిష్టాలు! ముత్తరాజు సుబ్బారావుగారిమోద ట్రాసినదీ యిదీ 
ఒక్కకాలానివే" అప్పటికే యీయన కవిత్వానికి సహజగుణమైన క్రిష్ణత పాడగట్టుతున్నది 

“ముషిత బుద్ది” అనే గీతము చూడండి! 


తృతీయ భాగము 375 


“రాజ్యశ్రీ” అనే నాటకముకూడా బందరులో (ప్రదర్శిస్తే చూచినాను. అయన 
నవ్యులలో కొంతమందికి చిత్తవికాసము కలగ జేసినవాడు. విశ్వనాధ తన కృతజ్ఞతను, 
= ra నల్‌ 
గురుబుణాన్ని “బాష్సాంజలి”ని సమర్పించి తీర్చుకున్నాడు. ఈ కాలములఠత్‌ 
దువ్యూరి పెనుమర్హులు యింకా వ్రాస్తూనే ఉన్నారు. ఈ పేర్తిచ్చిననాళ్ళుగాక 
కొందరు నూతనులున్నారు. తర్వాత వాళ్ళను కూడా ఆం(ధ్రదేశము కొందరినిబాగా 
ఎరుగును. సన్నిధానం, కవికొండల, పంచాగ్నుల, నాళం మొదలైనవారు ఆంధ్ర 
దేశములో (ప్రశస్తిపొందినవారే! విరిలో పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారిని 
గూర్చి వెనక మనవి చేసినాను. వీరు తమ వ్యాసరచనచేతా, తమసొన్నిధ్యసవాకారాల 
చేతా, నవ్యకవితకు గౌరవమిచ్చిన రసావేశము గల వ్యక్త, పండితులు నవ్యసాహిత్యానికి 
నైచ్యాపాదనచేసే రోజులలో తానీ నవ్వులకు బాసటై నిలిచి, తమ శాస్త్రద్దానాన్ని 
తద్రక్షణకొరకై వినియోగించిన సహృదయులు. వీరాకాలములో చేసిన సనికొక్క 
ఉదాహరణము చాలు! వీరు వాత్యాయన కామసూత్రాలను సన్యాఖ్యానముగా 
సోదాహరణముగా, అనేక నూతన విషయాలతో వ్రాసి అచ్చు స్రారంభించినారు. శ 
ఈసంగతి తెలిసి అనేకులు వరి కార్యభంగము చెయ్యడానికి ప్రయిల్నించీనారు. 
వారిలో ఎవ్వరెవ్వరున్నారో మన కప్రస్తుతము. ఆదినాలలో శృంగారము పచ్చిగా ఉన్న 
గ్రంధాలు ప్రకటించకూడదని, అమ్మకూడదనీ ఒకవేళ అట్టా చెయ్యునలసివస్త, 
అటువంటి భాగాలు లేకుండా చెయ్యవలెననీ కొందరు మహామహులు ప్రభుత్వానికి 
పురికొల్సి సర్కారుచేత ఉత్తరువులను ప్యాసు చేయించినారు.* దీని(క్రింద తారాశశాంక 
+ “ఆర్యభారతీ (గంధమాలిక”ని ఒకటి స్టాసించినారు దీనిలో రాజశేఖర కనిరాజ 
విరచితమైన (గంధాన్ని “కావ్య మోమాంస"నే పేరుతో అనువదించినారు 
# "About 30 years ago there was a Government Telugu translator who 
in consequence of an unhappy domestic occurance, resorted to an instensive 
drive against obscenity. Classical works i Telugu became forbidden 
literature. Their Publishers were faced with prosecutions. In onc instance the 
magestrate below acquitted the publisher. Government appealed to the High 
Court and secured a conviction. Another publisher who made profits out of 
obscenite had his wings clipped by an undertaking to publish expurgated 
dyitions only There was trouble over the undertaking Tcolugu authors and 


petrons went on a deputation to Governor Zeal to demolish literature in the 
interst of morals proved a passing phase. (Indian Express, 8-5-1941) 


376 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


విజయమూ, రాధికాసాంత్వనమూ, శుకసప్తతికధలూ, వైజయంతీ విలాసమూ, 
తుదకు తిరుపతి వెంకటెశ్సరుల శ్రవణానందమూకూడా - నిషిద్దములైనవి! చూచినారా 
మనవాళ్ళ తెలివి, భాషాసేవా! ఇంతక్రిందికిదిగినది. ఉ(గ్లంధాలన్ని ఉలుంకులతో 
ప్రచురణము కావలసివచ్చినది. పూర్వకవులమోద కూడా చెలాయించారీ మహామహులు 
అధికారాన్ని! వాత్సాయన కామసూ(త్రాలచ్చొతున్నవన, ఆ(గంధము ప్రచురణము 
కాగానే నిషేధించటానికి ఉత్తర్వు వ్రాసి సిద్దముచేయించినారు అధికార్లచేత! శాస్త్రిగారు 
చాలా రహస్యముగా తన పనిని నిర్వర్తించినారు. తమరు స్వయముగా అచ్చుకూర్వు 
చేసి దొన్ని ఒక మిషన్‌ మోద అచ్చేయించుకుని ఈవిధముగా పుస్తకము పూర్తిచేసినారు. 
చాలా ఖర్చెనది. దానికి 10 రూపాయలు విలువుజంచి, ప్రకటించడానికి పూర్వమే 
కొన్ని ప్రతులు స్నేహితులకు విక్రయించి, కొంత ధనము సేకరించుకున్నారు. 
ఇప్పటికీ చాలా ప్రతులు మిగిలిపోయినై! వీరు శ్రమపడకపోతే ఈ(గ్రంధము 
బయటకు వచ్చెదికాదని నేను గట్టిగా చెప్పగలను! ఇప్పుడు ఆ నిషేధమంతా 
తొలిగిపోయినది. ఒక్క మారా (గంధము చదివితే, అనేక నూతనాంశాలతో 
కూడినదని ప్రతివాళ్ళకూ తెలుస్తుంది. ఆ (గ్రంధము (ప్రచురించినందులకు ఆంధ్ర 
దేశము వారికి కృతజ్ఞమై ఉండవలె! ఇదె గాక గౌాతమధర్శ్మ సూ(త్రాలను సర్వమంగళ 
వ్యాఖ్యతో ప్రచురించినారు. ఆ (గ్రంధానికి శాస్త్రిగారు వ్రాసినపరికను చదివితే 
నూతనవిషయా లనేకాలను నేర్చుకోవచ్చు. శాస్త్రిగారి పాండిత్యము అపారము. ఇది 
ఆయన్ను నవ్యమార్గమునుంచ విముఖుడిని చెయ్యకపోవడము చాలా (ప్రశంసకు 
తగిన విషయము. ఇది వారి హృదయ పరిణతిని తెలియచేస్తుంది. వీరినిగూర్చి 
విశ్వనాధ అన్న మాటల నిక్కడ అనువదిస్తున్నాను: 

“ఆదినారాయణశా(స్తిగారు పండితులు. వాడుకభాషావాదులు తెలుగుకవులనుగురించి 
ఒక మెచ్చుకునే గీతం (వ్రాశారు. ధృతరాష్ట్రుని పశ్చాత్తాపమని ఒక గేయం వ్రాశారు. కాని జైనుల 
మతకధలు అని వ్రాశారు. ఆ కధలలో ఉన్న వాడుకభాష దానికదేసాటి! అవి ఇంకా వ్రాసి 


పుస్తకరూపముగా (ప్రకటిస్తే సంస్కృతములో ఆచార్యదండి కేస్తానముందో, వాడు కభాషలో 
ఆదెనారాయణశాగస్తిగారి కాస్తానం ఉంటుంది,” 


{ 


తృతీయ భాగము 377 


కవికొండలవారు*ి (1892) జననం. (ప్రధమ సాహితీసంచికలలో ఎక్కువగా 
వ్రాసినట్టు కనపడదు. కాని ఈయన మొదటినుంచీ ఈ నవ్యసారస్వతముతో 
ఉజ్జూతలూగినవాడే! ఈయన గీతం, కధ, ఖండకావ్యం, అన్ని సాధించినవాడే! 
విశ్వనాధ ఇట్లా అన్నాడీయన్నుగూర్చి. 

“ఈయన (వ్రాయని పద్దతి లేదు ఆయన కవిత్వములో గొప్ప ప్రకృతి పరిశీలన ఉంటుంది 
గోదావరిజిల్లా పాటకజనం 'యాస' ఉంటుంది. సూక్ష్మతమమై (గ్రహించరాని భావుకత్వం 
ఉంటుంది." 

ఈయనలోకూడా వెనక నేను మనవిచేసిన గూఢత కనపడుతుంది. ఈయన 
కూడా దాటు ముప్పైసంవత్సరాలనించీ తన వృత్తిలో ఉంటూ, తమ సాహిత్యములో 
ఆంధ్రదేశాన్ని రసాస్వాదము చేయిస్తూ ఉన్న వ్యక్తి! 

సన్నిధానం పండితుడు. ఈయనకూడా దాదాపు ఇరవై సంవత్సరాలనించీ 
వ్రాస్తున్న వాడే! $ కొన్ని ఖండకావ్యాలు (వ్రాసినాడు. తాను నవ్యుడనుకోకుండా, 
నవ్యులలో ఉండే నవ్యతకు నవ్వుతూ, తన్మార్గములో (ప్రవర్తించిన వ్యక్తి! ఈయన 
పాండిత్యము నవ్యతను (గ్రహించడానికొక ప్రతిబంధకమైనది. మిగిలినవాళ్ళలో 
దేన్ని నవ్యత అన్నామో అది ఈయన ఖండకావ్యాలలో ఉన్నది కాని దాన్ని 


+ “ఈయన బొబ్బిలిపాట' బాగా పాడతాడు జనపదములు, నూతృదేశసంకీర్తనము, 
కలరుతము, కుమారకంరము, చదువులదుత్త, కోనేరు, చిట్టికైత, ఆగడపలు, త్రయిప్రకృతి 
చందనము, ఆత్మవ్యక్తి - నెలబాలుడు, జంటలు-పొట్టికత, వివిధకుసునూనళి, విప్రసందేశము. 
మొదలైనవెన్నో రచించినాడు 


కవికొండల ఇప్పటికీ వినోది.. నుంచి భారతిదాకా అన్నిప(త్రికలకూ రచనలు పంపుతూనే 
ఉంటాడు. చాలనిస్పారముగా కూడా పరిణమిస్తున్నవి. ఇది శోచనీయము. 

10-9-40 తేది ఆంధ్రపత్రికలో కవికొండలవారు తమనుగూర్చ్భి ఇట్టా చెప్పుకున్నట్టుంది. 
"ఆంధోద్యమము, బీసెంటు గారిచే నడవబడిన హోంరూలువ్యవుము, తమలో 
స్వాతంత్యబిజములను నాటినవనియు, తమ భావములను గీతములద్యారా లోకమునకు 
తెలియబరచుకొంటిననియు నుడివిరి ' 

శీ సాహితిలో “బాల్యన్మృతి” అనేపేరుతో. ఒక ఖండకావ్యము వ్రాసినాడు. 
పరమేశ్వరసాన్నిధ్యాన్ని కోరుతున్నా డీయన ఈ గీతములో! 


378 నవ్యాంధ్ర సాహిత్య ఏధులు 


తెలుసుకోలేకుండా ఉన్నాడు * “ముండ్డకొమ్మ'”' మీద ఒక ఖండకావ్యము 
రచించడములో దాని స్వగతము కొంచెమున్నది. అవి ముండ్రకంప భానాలా, 
తనవా? ఈవిధముగా తాను పరోక్షుడి ననుకుంటూ వ్రాసిన భావాలన్న తనవి 
కావని భ్రమపడుతున్న వ్యక్తి! ఈయనకు కూడా కొన్ని సన్నివేశాలలో చిత్తవికారము 
కలిగి ఖండకావ్యముగా నెలువడ్డట్టు స్పష్టము. “పువ్వులతొట” “కావ్యమ౦ంజరె. 
చదివితే ఈ సంగతి స్పష్టమౌతుంది. ఈయన గోవర్ణనాచార్య సప్రశతిని తెనుగులోకి 
పరివర్తనము చేసినాడు. చక్కని (గ్రాంధిక భాష వ్రాస్తాడు. ఈయన నవ్యతను 
(గ్రహించకపోవడాని కీయన తృణకంకణం మోద వ్రాసిన విమర్శనమే సాక్ష్యము. అది 
చదివితే యాయన శుష్కవైయాకరణిలాగా కనిపిస్తాడు. కాని చిత్తసంన్కారమున్నట్టు 
తనకు తెలియనివ్యక్తి ఈయన భాషకుచేసిన చేరేసేవ చెప్పుకోడానికి మళ్లా 
తావువస్తుంది! “నడుమం|త్రపుసిరి" అనే ఖండకాన్యాన్ని యెవరినో ఉద్దశించ 
అన్యాపదేశముగా ట్రాసినాడని ఒక (ప్రతీతిఉన్నది. ఈయన నవ్యకవిత్వానికి 
ప్రత్యర్థిగా (వ్రాసేవాళ్ళల్లో ఒకడు. ప్రాచీనములోజఉన్న రసాన్ని గ్రహించగలడః 
యీయన వ్యాసాలే సాక్షి. ఈయన నవ్య సాహిత్యంలో ఉన్న రనాన్న 
(గహించలేకపోయినట్టు కనపడతాడు. 1 

క భకర తర. తము టు Et 

*ః జూలై 1927 భారతిలో 'సినిమాప్రదర్శనమాని (వ్రాసినాడు. ఒక పున్నమ రెయి 
మేడమీదకూర్చుండ కండ్డాకసమువంక, చంద్రుడును, వచ్చుచు పోవుమెఘములను చక్కని 
ఉపమానములతో నెవరో తెరమీద మంత్రగానివలె చూచినానని యానందించితినని చెప్పినాడు 
ఇదే భావకవిత్వము. 

క “రసము, రసజ్ఞత, తెలిస్తే శబ్దం చేత వాచ్యమైనా అవాచ్యమైనా, అలంకారములు 
హెచ్చుగా ఉన్నా తగ్గుగాఉన్నా కవిత్వములోఉండే అందాన్నీ ఆనందాన్ని గ్రోలగల్లుతాడు 
రసనునేది హృదయంలోకాక కవిత్వం కుంటుగా ఉందనటం సరికాదు” అన్నాడు ఎశ్చనాం 
ఒకమారు (ఆంధ్రపత్రిక 22-9-40) ఈమాటలు సన్నిధానం వారికి వర్తించవు. ఈయన తిస్తెక్‌ 
సహృదయుడే! కాని తాబట్టిన కుందేటికి మూడేకాళ్ళని బుద్దిపూర్వకముగా హృదయము 
విముఖము చేసుకున్నట్టు ఒకప్పుడు తోస్తుంది!  ' 


"A book that a person of education and good taste does not care 60 read 
more than once is very probably not worth much. But we cannot consider the 
judgment of a single individualinfallible ... For ever the gratest critics are apt 
to have a certain dulnesses certain inappreciations" (Lafcadis Hearn) 


తృతీయ భాగము 379 


నాళం కృష్ణారావుగారు నిష్టాతుడైన కవి. ఈయన కావ్యాలు దాదాపు 30 
సంవత్సరాలనించీ ఆంధ్రదేశములో ప్రచారములో ఉన్నవి. చక్కని రసవంతమైన 
భాష నా చిన్నతనములో “ఆం(ధ్రమే” అనే మకుటముతో ఆం(ధ్రదేశముయొక్క 
గొప్పదనము తెల్పుతూ వ్రాసిన పద్యాలు పునః పునః పరించేవాడిని. ఈయున 
వైశ్యజాతికి మకుటాయమానుడు.  లక్ష్మీపుత్రుడు, సారస్వతవేది, తర్వాత 
నవ్యపధసంచారము చేసి సిద్దిపొందినవాడు. రాజమహేం(ద్రవరములో (ప్రతి సారస్వతో 
ద్యమములో ఈయన తప్పక పాల్గొంటూ ఉంటాడు. 

ఈయన చేసిన సారస్వతసేవలో “గౌతమీ గ్రంధాలయ” సేవ చాలాగొప్పది. 
దానికొర కాయన తన ధనాన్నీ, కాలాన్ని, పలుకుబడినీ వినియోగించి దాన్ని 
చిరస్థాయి చేసినాడు! అదే ఈయన భావిశరీరం! ఈయన గొప్ప సంఘసంస్కారి. 
“దేశమాత పరిదేవనము” “భక్త సంజీవని” మొదలైన [గ్రంధాల ననేకాలను రచించినాడు. 
ఈయన న్యాయముగా (ప్రాచీనమార్గములో ఉండదగినవాడు. కాని కొమాండూరినలె 
నవ్యతను చూపినాడు. ఖండకావ్యాన్ని సాధించినాడు.* 

ఈయనకు దెశము “మధురకవి” అనే బిరుదిచ్చినది. ఇది చాలా నిజము. 
మధుర గీతికల(క్రింద యీయన కావ్యాలన్నీ గోరుముద్దలు, వెన్నబుడగలు, 
తేనెచినుకులు, దీపావళి, ముద్దు, విరిదండ కొన్ని సంపుటాలుగా ప్రచురింపబడ్డె! 
ఈయనకు షష్టిపూర్తి మహోత్సవము జరిపి చరితార్థమైనది ఆంధ్రదేశము! చక్కని 
గద్యపద్య వ్యాససంపుట “కృష్ణరాయాభ్యుదయ సంచిక” అనే పేరుతో (ప్రచురించి 

౫ ఈయన నిరాడంబరజీవి చూడండి “చిన్ని పువ్వు” అనే ఖండకావ్యములో 
“వన్నె చిన్నెలుగల పువ్వు న్షియున్న 
నిన్నె ప్రేమింతు మనసార "న్నిపువ్వు! 


నీ నిరాడంబరవివిక్త నిష్కలంక 
జీవనంబును నలవడజేసి కొనగ” అన్నాడు. 
ఇంతేగాక “తెలుగు సామెతలు' అని సామెతలకు తెలుగు కావ్యాలలో నుంచి ప్రయోగాలతో 
సంపాదించి భాషాసేవ చేసినాడు 


కృష్ణకుమారి" అనే పేరుతో ఈయన కుమార్తె కూడా  ఉభయభాషాప్రవీణ స్యాసై 
నారస్వతసేవ చేస్తున్నది 


380 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


యీయన్ను బహూకరించినారు! కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి సోదరులు “కృష్ణ 
మహస్సు” అనే పేరుతో ఒక కావ్యాన్ని నాళంవారికి అంకితం ఇచ్చినారు. * 


నే నెన్న డెరుగని విషయము ఒకటి కనపడ్డది “శారద” పాత సంచికలను 
తిరగేస్తూంటే! నడింపల్లి వెంకట లక్ష్మీనరసింహారావు గారు ఖండకావ్యాన్ని సాధించడము 
ఆశ్చర్యకరము! సము(ద్రాన్నుద్చోధిస్తూ, “సం(ద్రమా! తెల్పు నీఘోషసారమంత”! అనే 
మకుటముతో ఒక,ఖండకావ్యము వ్రాసినాడు. ఇంకా “మంగళగిరి లక్ష్మీ నృసింహ 
స్తోత్రమని ఒక స్తోత్రాన్ని కూడా రచించినాడు. “పూని గోవిందుభజించు మూఢ 
మనస” అనే మకుటముతో శంకరాచార్యుల వారి “భజగోవిందా”న్ని భాషాంతరీక 
రించినాడుక్టి పద్యాలు చక్కగానే ఉన్నాయి. ఆంధ్రరత్నంగాలి ఊరికేపోలేదు. 
కవిత్వము చెప్పించిన దియనచేత. ఈవిధముగా “శారద” ఈసాహిత్యానికి 
చోటిచ్చినది. 


భారతి - సాహిత కనాధన 

1924 సంవత్సరము జనవరి నెలనించి విశదాతగారు “భారతి”'ని స్టాపించినారు. 
ఈ భారతీ స్థాపనం ఈ నవ్యసాహిత్యానికి ఒక గొప్ప ఉత్సవము. కృష్ణాపత్రికకూడా 
ఇంతకాలమూ ఈ నవ్యకవితకు ప్రోత్సాహమిస్తూనే ఉన్నది. ఈ 25 సంవత్సరాలనించి 
ఈ ప(త్రిక ముట్నూరికృష్ణారావుగారి పోషకత్యము( క్రింద ఈ నూతనకవిత కిచ్చిన 
దోహదానికి విలువ లేదు. ఆయన స్వయముగా గొప్ప విమర్శకుడు. ఆయన 
అప్పుడప్పుడు వ్రాసిన విమర్శక వ్యాసాలు కొన్ని 1937 సంవత్సరములో “సమీక్ష” 
అనే పేరుతో ఒక సంపుటిగా ప్రకటించినాడు. భారతసారస్వత విశిష్టత “సమీక్ష"లో 


ఈ నాళంవారి కవిత్వంమిద పిల్లలమట్టి వేంకట హనుమంతరావు, శ్రీపాదగోపాలకృష్ణ 
మూర్తి కొమరవోలు వెంకటసుబ్బారావుగారలు ఈ సంచికలో వ్యాసాలు (వ్రాసినారు 

కీ రాయపోలువారు 1925లో తన పినతల్లికోర్కెపై భజగోవింద శ్లోకాలు కొన్ని 
అనువదించినాడు డివ్యనాణి విజయసంచికలో అచ్చైనవి వావిలాలవాసుదేవ శాస్త్రి 'ముముక్షుతారక' 
మను పేర భజగోవిండ శ్లోకాన్ని 1874లో తెన్గించినాడు. ఈకాలానికే వడ్డాదికవియు 
ఆంధ్రికరించినాడు. సూరాబత్తుల సూర్యనారాయణ అనే అతను గీతగోవిందాన్ని తెన్షించినాడు. 


చ 


తృతీయ భాగము 381 


చిత్రించినట్టు ఎవ్వరూ చెప్పలేదు. ప్రాచ్య పాశ్ళాత్య ప్రణయ సిద్ధాంతాలూ, 
రససిద్దాంతాలూ, తారతమ్య చర్చచేసి, ఉదాహరణ పూర్వకముగా వ్రాసి భాషకు 
మహోసకారముచేసినాడు. ఇప్పుడు భాషలో ఉండే గొప్ప విమర్శన (గ్రంధాలలో 
యిదిఒకటి. యీయన (ప్రాపున చాలామంది నవ్యకవులు తమ రచనలను 
సాగించినారు. ఈ కృష్ణాపథత్రికకు బాసటగా సాహితీ, శారదలు సనిచేసి 
అస్తమించినవి. భారతి బయలుదేరినది. మొదటినించీగూడా యీస(త్రిక నడకే గాక 
అచ్చు, మొదలైనవి కూడా చక్కని పోలికలతో ఉన్నవి! కాకినాడలో దేశీయమహాసభి 
జరుగుతుండగా భారతి ప్రధమసంచిక వచ్చింది.ఈ ఇప్పటినించి యీ భారలీపత్రిక 
ద్యారా బయటికి వచ్చిన నాధకులను గూర్చి ముచ్చటించుకుందాము. 

“భారతి” పత్రిక తీసి అప్పటిసంచికలు అనగా 1924-30 లకు సంబంధించినని 
గనుక చూస్తే యీ ఖండకావ్యమనే “అంటు జాడ్యం" పెద్దలకు కూడా తగిలినట్టు 
కనపడుతుంది. ప్రభవ అశ్యయుజమాస సంచికలో కాశీభట్ట బ్రహ్మయ్య శా స్తిగారొక 
ఖండకావ్యం “కోకిల” మీద రచించినట్టుంది. ఈపద్దతిని వారామోదించినట్టే యిది 
తార్కాణము. ఇది యేమీ ఆశ్చర్యములేదు. సలక్షణ భాషలో కావ్యము “మహా” గానీ 
“ఖండం” గాని రచిస్తే యెవ్వరి కేమీ అభ్యంతరమున్నది? వెనకటి భాషాప్రధానుల 
కసలే ఉండదు. పెద్దలలో కొందరు ఈ పత్రికాసంచికలలో కొన్ని (గ్రంధాలు పూర్తి 
చేసుకున్న వాళ్ళున్నారు. వేటూరి (ప్రభాకరశాగస్తిగారు తమ “భగవదజ్ఞుక” 
“ప్రతిమానాటకాది” కావ్యాలూ ఇంకా ఇతర “చిన్ననాటిముచ్చట్లు” అనే కొన్ని 
పూర్తిచేసుకున్నారు. ఏరిని గూర్చి వెనక మనవి చేసినాను. 

మల్జాది సూర్యనారాయణశాగస్తిగారు ఆంధ్ర దేశములో ఇప్పుడున్న 
వైయాకరణులలో సహృదయత్య మెక్కువగా ఉన్న మనీషి శుష్కవైయాకరణులకు 
మనకు లోటేలేదు. కాని సూర్యనారాణశాగస్తిగారికి సామాన్యభాషాతత్వముల నెరిగిన 
వాడవటముచేత మన భాషలో తత్తత్కాలాలలో కలిగిన మార్పులను చారిత్రక 
దృష్టితో చూడగల చిత్తస్వాస్ట్రమున్నది. ఆయన శుష్కవైయాకరణి కాదనటానికి 





+ అందులో “వాజ్మయచక్రం” అని ఈ (గ్రంధకర్తదొక వ్యాసమున్నది. 


382 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఆయన వ్రాసిన కావ్యాలే సాక్షి. ఈ రెండు శక్తులు కలిసి ఉండటము చాల 
దు. ఈసంచికలు తిరగవేస్తే ఆయన వ్రాసిన 'పేమతత్వము' అనే కావ్యము 

(క్రమముగా పూర్తయినట్టు కనబడుతుంది. 

పురాణము Sen తీరులు ఆంధ్రదేశానికి చిరపరిచితుడేకూడాను. 

ఈయన యీ భారతి సంచికలలో “కుమారుడు” అనే నితికావ్యము పూర్తిచేసుకున్నాడు. 


కూచి నరసెంహముగారిని (1866-1940) గూర్చి వెనక ఒకమారు మనవి 
చెసినాను. ఆయన “రామచంద్రప్రభో” శతకాన్నాకదాన్ని పూర్తిచేసుకున్నాడు. ఈ 
సంపూర్ణకావ్యాలు గాక అనేక ఖండకావ్యాలున్నై, ఈ పురాతన మార్గావలంబులవి. 
ఉమర్‌ ఆలీషాగారు “లేఖిని” అనే గీతమాలికనూ, త్రిపురాన వెంకట సూర్యప్రసాదరావు 
దొరవారు “రతివిలాపము” అనే ద్విపదఖండ కావ్యాన్నీ, నల్లాన్‌ చ(క్రవర్తులవారు 
“వేమనతారావళి” అనే (ప్రశంసా ఖండకావ్యాన్ని, యీవిధముగా అనే కులు 
రచించినారు. ఈ రచించినవారిలో నడకుదుటి వీర్రాజు, చింతలపూడీ సీతారామయ్య 
పెమ్మరాజు లన్ష్మైిపతి,* శ్రి నీపతి (త్యంబకరావు, మక్కపాటి వెంకట రత్నం, 
జనమంచి ప. న్యాబు, తురగా వెంకట్రామయ్య, దీపాల పిచ్చయ్య శాస్తి * 
దంటు సుబ్బావధాని, సన్నిధానం సూర్యనారాయణ శాగస్తిగార్లు మొదలైనవారున్నారు. 
మొసలికంటి హనుమంతరావుగారు “స్వర్భంగము” అనే పేరుతో ఇంగ్లీషులో మిల్టన్‌ 
మహాకవి(వ్రాసిన “పారడైస్‌ లాస్ట్‌” (Parndise Lost) అనే కావ్యాన్ని భాషాంతరీక 
రించినాడు. తూములూరి శివరామయ్య గారు “తిక్కనకవి (ప్రశంస అని ఒక 
ఖండకావ్యములో ఆమహాకవిని (ప్రశంసించినాడు. మంగిపూడి వెంకటశర్మగారు 





శః ఈయన “నేను, నివు” అనే ఖండకావ్యములో వ్రాసిన ఒక్కవాక్యమనువదిస్తాను. 
“వెను నివను భేదమే లేని 4 స్నహ 


ఇదికూడా సఖ్యవివ్నామే! 


ఈ ఈయన మెఘదూతము తెనుగు పరివర్తనము చేసినాడు. ఈయనేగాక, గుజ్జం 
నెంకట, సుబ్రహ్మణ్యం, భీమరాజు సత్యనారాయణ, మాడభూషి మరంవెంకటాచార్యులు 
గారలుకూడా చేసిన స్‌ 


తృతీయ భాగము 383 


తమ లేఖినిని సాగిస్తూనే ఉన్నారు , శేషాద్రిరమణకవులుకూడా తమ కవితావినోదాలు 
సల్పుతూనే ఉన్నారు. వాటిలో కొన్ని భాషాదేశాభిమానాలు పురికొల్సే “ప్రతాపరుద్ర 
చక్రవర్తి, మొదలైనవి ఉన్నవి! 

కంరోక్తిగా నవ్యులమని అనుకునేవాళ్లు కొందరు కొన్ని సంఘాలుగా 
చేరినట్టు కనపడుతున్నది. 


మొత్తముమోద భాషాసేవ యీవిధముగా చాలా జరిగినది. ఒక 
యీసాధకులు దాదాపు అన్ని విషయాలలో (ప్రధమ నవ్యసాహిత్య సాధకుల మార్గాలే 
అనుసరించినారు. వాళ్ళి ప్రకృతిప్రణయాలే ముఖ్య కావ్యవస్తువులు. కవితాసామగి 
మొదలైనని కూడా అవ్వే కొందరు కొన్ని వైశిష్టాలు చూపినారు. నందూరు 
న. యెంకివలె, అధికార్ల సూర్యనారాయణ గారికి “జానకి” 
నాయిక. “యెంకిపాట” ల ఉపోద్దాతములో సుబ్బారావుగారు ఈయనను “జానకీపతి” 
అని నిర్వచించినాడుకూడాను. ఈసాధకులలో వెనకటి పేర్లవారుగాక నూతనులు 
చాలామంది ఉన్నారు. వెనకటివాళ్ళు అనగా వేదుల మొదలైనవారు క్యాచిత్కముగా 
వ్రాసినట్టు కనబడుతుంది. శివశంకరశాగస్తిగారి లేఖిని చలాయిస్తూనే ఉన్నది. 
కృష్ణశా(స్తి గారుకూడా క్యాచిత్కముగానే వ్రాస్తూవచ్చి నాడు. కవకొండలవారు కూడూ 
అప్పుడప్పుడూ గానముచేస్తూనే ఉన్నాడు.  విశ్శ్వనాధ గానము వెనుకటికంటే 
తరుచైనది! దానికి వెనకటికంటె పటిమ అభివృద్దిఅయిన కొద్దీ భావ భాషాక్షిష్టతలు 
అలవడుతున్నట్టు కనపడుతున్నది కాని చాలలోతుకు దిగి వ్రాస్తున్నట్టూ, నీత్యాదర్భాల్ని 
వదలలేదనీ కనపడుతున్నది. 

ఈ కాలములోనే కోలవెన్ను రామకోటేశ్యరనావుగారూ ఈయనా కలిసి 
ఒక ఆంగ్లమాసపటత్రిక, ఒక తెనుగుమాసపత్రిక, స్థాపించి నడిపినారు. 
రామకోటేశ్యరరావుగారు “త్రివేణి” కిన్ని సత్యనారాయణ గారు “జయంతి” కిన్ని 
సంపాదకత్వము వహించినారు. “త్రివేణి” మాత్రమిప్పటికీ దేశభాషాసేవలు చేస్తూనే 


“గోవిలాసమ”నే చక్కని ఖండకావ్యము రచించినాడు. ఈయన గోట్రీతీ, సంఘో 
సారస్వతసాధనా అనితరతుల్యాలు. 


384 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఉంది. “జయంతి” శారదతో కలిసి స్వర్గరాజ్యములో ఆం(ధ్రభాషాప్రచారము 
చేస్తున్నది. _ విశ్వనాధవారి “కిన్నరసాని” నడక ఆంధ్రులకందరికీ ముద్దులు 
మూటకట్టుతున్నది. సందర్పోచితాలైన ఆ నడకలకు ఆంధ్రదేశమంతా జోహారు 
చేస్తున్నది. ఇతరులు చాలామంది కిన్నరసానిని నడకలో అనుకరించవలె ననుకొని 
బోర్లపడుతున్నారు. దీనికి “బాపిబావ' చిత్రాలు చాల దోహదమిచ్చినై! ఇంతలోనే 
కోకిలమ్మ పెళ్ళికూడా చెయించినాడు. ఆంధధ్ర'ప్రశస్తికూడా ఈకాలందే ననుకుంటాను. 
రామకోటేశ్వరరావు గారు ఆంధ్రభాషకు పరభాషాకుమారుల మెప్పును తీసుకురావాలని 
ప్రయత్నించినవారిలో ముఖ్యుడు. ఈయన సంపాదిస్తున్న “త్రివేణి' పత్రికలో 
ఆం(ధాభ్యుదయాన్ని గూర్చీ, ఆంధ్రుల సాహిత్యచిత్రకళా కౌశలాన్ని గూర్చీ, 
ప్రచురించిన వ్యాసాలవల్ల తెనుగంటేనూ, తెనుగు జాతి అంటేనూ, తెనుగుసాహిత్య 
శిల్సాలంటినూ, తెలియనివాళ్ళనేకులు కళ్లుతెరచినారు. ఈయనకూడా “కేవరు 
ప్రధాని” మొదలైన ఉత్సాహకల్పకాలైన పుస్తకాలను రచించినాడు. జాత్యున్నతికి 
చాలా వాటుపడ్డధన్యుడు. పట్టన కార్యముకోసము అనగా “తివేణీ” ష(త్రికా 
నిర్వహణముకోసము సర్వస్వము అర్పించిన స్వార్ధత్యాగి. ఎన్నికష్టాలు వచ్చినా 
వెనుకంజవెయ్యని ధీరుడు! 

అప్పుడప్పుడు విశ్వనాధ ఆం(ధ్రులచరిత్రలో నించి కొన్ని సన్నివేశాలు తీసుకుని 
చిత్రమైన సంభాషణలను కల్సించినట్టుకూడా కనపడుతుంది. “ప్రోలరాజని” ఒక 
కల్పన ఉన్నది కాకతీయ శౌర్యాన్ని తెలియచేస్తున్నది. ఇటువంటివే కొన్ని కల్పనలను 
ఇతరులు కొందరు కూడా యెత్తుకున్నారు. మద్దిపట్ల వెంకటరమణయ్యగారు 
“స్టానేశ్సర యుద్దమని” “రురీతరుణమనీ” కొన్ని వీరకృత్యాల నుగ్గడించినాడు. 
రెండోది చాల రసవంతముగా ఉన్నది. హాల్టిఘాటు యుద్దానంతరము రాణా(ప్రతాప 
సింగు ఒక నదిని దాటడమనే అతిసాహసకృత్యాన్ని తన గుజ్జము సహాయముచెత 
చేయడము ఆ జంతువు ఆ పనిచేసి ఆయాసముచేత మృతిపొందటము అందుకు 


తృతీయ భాగము 385 


రాణా దుఃఖించడము చాలా హృదయరంజకముగా చిత్రించినాడు కవి.** కొత్తపల్లి 
జగ్గయ్య చౌదరి అనే ఆయన సం([గ్రామసింహుని దాసి “పన్నా” అనే ఆమె 
రాజుయొక్క చిన్నకుమారుని కష్టాలకోర్సి రక్షించిన కధను చాలా రసవంతముగా 
రచించినాడు. జామువా కోకిలకంరము విడివడుతున్నది. ఈయన 
ఖండకావ్యాలనుగూర్చి వచ్చే దశవర్షవృత్తాంతము చెప్పేటప్పుడు ముచ్చటిస్తాను. 
నాళం కృష్ణారావుగారు “పాపాయి” మొదలైన కొన్ని లలిత కావ్యాలను రచించినాడు. 
తుమ్మల సీతారామమూర్తిచౌదరి సహజకవికుమారుడు “ఆతా శర్తుణం” అనే కావ్యాన్ని 
రచించినాడు. దీనిలో భారతదేశముయొక్క వైలక్షణ్యానికి మూలభూతాలైన కొన్ని 
ధర్మాలను చెప్పినాడు. చక్కని శైలిలో, భారత దేశానికి సహజముగా అతిధిపూజా, 
అపకారము చేసినవాళ్ళకు కూడ ఉపకారము చేయడమూ, మొదలైనవి అలంకారాలైన 
గుణాల రసవంతముగా ఒక కధ స్పజించి చెప్పినాడు. ఒక వ్యాధుడికి ఒక కపోతము, 
తనయొక్క (ప్రియురాలి నా వ్యాధుడు వలలో పట్టుకొని ఉండగా, గాలివానవల్ల 
చలితోనూ ఆకలితోనూ వాడు బాధపడుతూ ఉంటే, తన గూటిపుల్లలను 
చలిమంటగానూ, తన దేహాన్ని వాడి ఆకలితీర్చటానికి ఆహారముగానూ అర్పించిందట! 
శిబిచక్రవర్తి కధవలెఉన్నది. చక్కని రసవచ్చైలిలో రచించి ఆహ్లాదము కలగచేసినాడు. 
ఈయన యితర ఖండకావ్యాలుకూడా చాలా రసవంతాలుగా ఉంటై! $ ఈయన 
నవ్యరచయితలలో పేర్కొనతగినవాడు! పింగళి కాటూర్లు యేనాడు “తొలకరి” 
రచించినారో మళ్ళీ వాళ్ళకు సరస్వతీకటాక్షము కలగక, ఆలస్యముగా కలిగినపుడు 

డనుగుమోమును తన యొడియందు జేర్చె, 

కనుల నీరొల్క పుల్కుపుల్కుమని దొరను 

కాంచి యా తేజి కడసారి కన్నుమూసె” 
ఆ చూపులలో “సఖ్యము” తాండవిస్తున్నది. 

ఈ ఈయన ఆత్మకధను కొంతభాగాన్ని పద్యకావ్యముగా రచించినాడు. 


కీ వెంకటేశ్చరరావుగారు ఈమధ్యకాలములో విక్టరు హ్యూగో కవియొక్క “బగ్‌ జార్గల్‌'' 
ను ఆం(ధ్రీకరించినాడు. “నల్లకలవ" అనే పేరుతో డ్యూమాసు (Dumas) "Black Tulip" అనే 
నవలను పరివర్తనము జేసినాడు. 'పౌల స్యహృదయం' అనే ఖండకావ్యము వచ్చినది. 


386 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“నాటికి నేడు” అనే ఖండకావ్యాన్ని రచించినారు. అందులో ఇది వరకు కలగనందుకు 
వేదన, యిప్పుడు వచ్చినందుకు సంతోషము చక్కని వాక్సిత్రాలతో చిత్రించినారు. 
ఈ కాలమే “సౌందరనందానికి” పునాదిపడ్డ కాలము. - అనంతపంతుల 
రామలింగస్వామి గారి 'శుక్షపక్షం' తయారౌతున్నది. ఈయన శైలి చాలా అంతరార్థము 
కలిగి ఉంటుంది. ఒక్కొక్కచోట తాను భావకవి ననిపించుకుంటూ భావకవిత్యాన్ని 
నింద చెయ్యడము కనిపిస్తూ ఉంటుంది. శ్లేష ప్రధానమైనదీ కావ్యముళీ! జనమంచి 
వెంకట్రామయ్యగారు ఒక అంతర్ముఖుడైన కవికుమారుడు. ఈయన వ్రాసిన 
'నవకుసుమాంజలి'* అనే ఖండకావ్యసంపుటిని విమర్శిస్తూ విమర్శకుడు “ఈయన 
మానసము సౌందర్యమునుండి సత్యముదెస తిరుగుచున్నది” అన్నాడు.? శతావధాని 
వేలూరి శివరామశా(స్తిగారు తమకు వచ్చిన ఐహిక సన్నివేశాలచేత దేవుడిని తల్చుకునే 
చిత్తశాంతి లేదని అన్యాపదేశముగా 'నిష్కాసము' అనే ఒక ఖండకావ్యము వ్రాసినాడు! 


+ ప్రతిభలో ఈయన కవిత్వాన్ని గూర్చి విమర్శకుడు ఇట్లా అన్నాడు. “వ్యాజనింద వీరికి 
అభిమానపాత్రమని తోస్తుంది. వెనక “శుక్షపక్షము"”లోనూ యీ రీతి రచనే సాగించారను 
కుంటాము.” 

“ఈ [గ్రంధమున ధ్వనులనేకములు గలవు. శ్రేషాద్యలంకారములకిది బరణి. హాస్యములకిక్క, 
విచిత్రకల్పనలకు రావు. ఇట్టి హేళన కావ్యములు తెనుగున నింతవరకు లేవని చెప్పుట 
సత్యదూరము కాదు.” (భారతిలో విద్యాన్‌ విశ్యనాధనరసింహం) 

** ఈ కావ్యాన్ని తన కుమారుడైన (బ్రహ్మానందునికే అంకితం చేసినాడు. 

ఈయన కుమారులు జనమంచి కామేశ్వరరావు, రామకృష్ణలు కూడా సారస్వత 
సాధకులు 
నవ్యకుసుమాంజలిసై - 

'వెంకటరామయ్యగారి ఆశయము వాజ్మయసేవయై శివమూర్హో పరిఖేలదంబరధుని 
దివ్యప్రవాహతుల్యజనాకాంక్షియె వన ప్రియకంర హుంకృత్యనుకరణమై (ప్రకృత్యలంకారమై, 
అంత్యమున జీవేశ్వరైక్య్వతానిరూపణమై ధన్యతగాంచినది” 

- శ్రీపాద గోపాలకృష్ణమూర్తి భారతి 1929 మార్చి 

+ ఈయన "కవులు గాధలి'నీ 'బిందుగారబ్బాయి' అని పుస్తకాలను ప్రకటించినాడు. 
“ఇబ్సెన్‌ హమేషానిషా” అని కృష్ణాపత్రిక యూయనకొకమారు బిరుదునిచ్చింది. 

ఫి 


తృతీయ భాగము 387 


దేవుడిని వెళ్ళగొట్టాడు ప్రపంచములో ఎక్కడా చోటియ్యకుండా! + కొందరు 
వెనకటితరములోవలెనే మంచి అభివృద్దికి వచ్చేదినాలలో దేవుడు సన్నిధికి లాక్కున్నాడు. 
వాళ్ళలో ముఖ్యులు మద్దిపట్ల వెంకట రమణయ్య. జంధ్యాల శివన్నశాస్త్రి, కొంపలైె 
జనార్హనరావుగారలు, ముఖ్యులు. వీరిలో శివన్న శాస్త్రిగారు “సంస్కృతాం(ధ్రాంగ్ల 
హింది బెంగాలీ భాషాకోవిదులు” కొంపలై జనార్హనరావు మంచి పండితవంశములో 
పుట్టిన స్పురద్రూపైన యువకుడు. కొంతకాలము 'ఉదయిని' అనే పత్రికనుకూడా 
నడిపి భాషాసేవ చేసినాడు. కాని యితడు ఒకవిధమైన సులభముగా అర్హముకాని 
భాషను అలవడచేసుకున్నాడు! 'స్వర్షయోగి' 'వెలుగు' మొదలైన ఏకాంకికా నాటకకర్త 
కూడాను. జనార్దనరావు చాలా అభివృద్దికి రాదగినవాడు! విళ్ళుగాక $ మండపాక 
పార్షతీశ్వరశా స్తిగారు చక్కని రసవత్కవిత్వము [వ్రాయగలిగి తన వంశానికి పేరుతెచ్చిన 
ప్రతిభాశాలి! శివసాయుజ్యము పొందినాడు! చాలా దుఃఖించినాము! మిగిలినవారిలో 
మల్లాది వెంకట విశ్శనాధశర్మ, శిరిపి ఆంజనేయులు, భమిడిపాటి రామసోమయాజులు, 
నిడుమోలు కనకసుందరం, కొప్పర్తి నారాయణమూర్తి, మల్లాది చంద్రశేఖరరావు, 
వెంకటకాళిదాసకవులు, విన్నకోట వెంకటరత్నశర్మ, వెలువోలు సీతారామయ్య 
చౌదరి, పురిపండా అప్పలస్వామి, తన్నీరు కృష్ణమూర్తి, అన్నంరాజు శర్మ, చిర్రావూరి 
కామేశ్వర రావు, తాపీ ధరా శ్రరావు, పాటిబండ మాధవశర్మ, దివాకర్ల వెంకటావధాన్లు 
మొదలైన అనేకమంది చక్కనిశైలిలో ఖండకావ్యాలు [వ్రాసిన వాళ్ళున్నారు. 


శ్రీ విక్రమదేవ వర్మ 


మహారాజులుంగారు, వెంకటాద్రి రామచం(ద్రఅవొరావుగార్జు, వత్సవాయి వెంకట 


కొందరు రాజకవులున్నారు. ఇంకా శ్రీ శ్రీ 


+ ఈయన వ్రాతలను మొదటినించీ చదివితే ఒక్కటి కనపడుతుంది. ఆస్తిక్యములో నించీ 
క్రమముగా మెట్టుదిగి నాస్తిక్యములోకి దిగినట్టు నిదర్శనాలు కనపడతై! విశ్వనాధ తాము 
పుటకతో తెచ్చుకున్న ఆస్తిక్యమూ, ధర్మమూ, (క్రమముగా బలమౌతూ వచ్చినై! ఈ వైధర్మ్య్యము 
వీళ్ళవ్రాతలలో వ్యక్తమౌతూ ఉంటుంది. 

+ భావకవి. సుజనామోదిని, సావిత్రీ సత్యవంతము, (ప్రేమము, దీనచింతామణి, వెంకట 
రావు, కౌముది, మోసము, ఉదంకుడు, పాలవెల్లి, తేనెపట్టు, విరిసెజ్జ, మున్నగునవి యితని 
రచనలు; వీరి తాతగారి జీవనచరిత్రకూడా వ్రాసినాడు. టేకుమళ్ళ కామేశ్వరరావుగారి కెక్కువ 
పరిచయమున్నట్టు తెలుస్తున్నది. 


388 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


నీలాద్రి రాజుగార్లు మొదలైనవాళ్ళున్నారు. నీలాద్రిరాజుగారు కాళిదాసుని శాకుంతలాని 
కొక పరివర్తనము (వ్రాసినాడు. చాలా రసవంతముగా ఉన్నది. రామచంద్రఅప్పొరావు 
గారు నిరంతరసాధన చెస్తున్న రాజకవి. “సాహిత్య సమ్రాట్టు” గారి సంగతి వెనక 
మనవిచేయనే చేసినాను. వీరందరూ వెనకటి సాధకుల మారాలనే అనుసరించినారు. 

ఇక గేయాలను సాధించినవాళ్ళలో వెనకటితరములోవారు గాక పైన 
చెప్పిన వారిలో కొప్పర్తి నారాయణమూర్తిశి విన్నకోట వెంకటరత్నశర్మ, పూడిపెద్ది 
వెంకటరమణయ్య, జనమంచి వెంకట్రామయ్య, త్రిపురాన దొరవారు మొదలైన 
వారున్నారు. వీళ్లలో దొరవారు “అజవిలాప” మనే పేరుతో మంచి గీతాన్ని ఒకదాన్నీ, 
వెంకట్రామయ్యగారొక చక్కని జానపద గీతాన్ని “బండిచక్రమ” నే పేరుతోనూ 
వ్రాసినారు. కొందరు మారుపేర్లతో రచించినారు. “తిరుగుబోతు” అనేపేరుతో 
ఒకాయన “నీతరువాత” అనేది ఒకటి వ్యావహారికములో రచించినాడు. f ఇది 
ూవకుమరదలికి సంవాదరూపముగా ఉన్నది. ఇక నరహరి శెట్టి వెంకటరత్నం, 
మంచి సూర్యనారాయణ, ఏనుగు తిమ్మరాజు, జయదేవారెడ్డిగార్డు మొదలైన 
రనేకులున్నారు. జయదేవారెడ్డిగారి “ల వం గత ల” జాన్‌ లిలీ ౮౦౧౧ Lily) అనే 
ఒక ఆంగ్లకవి కావ్యానుకరణము. తిమ్మరాజు గారుశివ-పూజిను గూర్చి వ్రాసినారు. 


ముద్దుకృష్ణగా రొకనూతన వ్యక్తి యాకాలములో వ్రాసినవాళ్లలో. 1.ఈయనకూ నాకు 


£3 


స 


ర్య 


నే 


దెం 
ఈ “మృత్యువు లో: 


ay వ్‌ క గక 


మదిని నమ్ముడు అ వెడలగ 
నుదయ మరుదెంచున్‌.” 

చాలా బాగున్నది. “ఎరుగడు జీవియెన్నడు” అంటే ఇంకా బాగుండేదేమో! రాయప్రోలు 
పోకడ కనపడుతున్నది. 

f ఇంకో ఆయన “హాలికుడనే” పేరుతో “ఏమో” అని ఒకటి రచించినాడు. 

+ ఈయన గీతాలు సాహితిలోకూడా కొన్ని కనపడతై! “వానాలప్ప” ఒక బాలగీతము; 
ఇటువంటిదే “వోలపాట” కూడా. లయ కనపడుతున్నదిందులో! కొన్ని కధలుకూడ ఉన్నై: 
“దయ్యాలున్నాయా” అనేది మొదలైనవి. 

ముద్దుకృష్ణ 'అశోకం, అన లి ౨, టీకప్పులో తుఫాను' అనే నాటికలను వ్రాసి ప్రచురించినాడు. 

నవంబరు మ స క. స్థాపించి 'జ్యాల' ' అనే పత్రిక నడిపినాడు కొన్నిదినాలు 'ఎక్కడికి?' అనే 
కధలసంపుటి వ్రాసినాడుకూడా. ఆ కాలములోనే 'వైతాళికులు, అనేపేరుతో “నవ్యకవుల 
పద్యగేయసంపుటిని వెలువరించినాడు. 


తృతీయ భాగము 389 


1920 సంవత్సరములో క్రీ శే సముద్రాల అప్పలాచార్యులుగారి ద్వారా పరిచయమైనది. 
అప్పటికి యింకా విద్యార్థిదశలోఉన్నట్టు జ్ఞాపకము! నిగూఢముగా ఉండి యీ 
కవితాశక్తి విజృంభించటానికి (ప్రారంభిస్తున్నది. -ఈ విధముగా గేయసాధకులు 
సాధన చేస్తువచ్చినారు. వీళ్ళకు వెనకటివాళ్ళనుగూర్చి చెప్పిన మాటలేవర్తిస్తవి! 
కొందరు వీళ్ళలో సామాన్యప్రపంచములో నించీ జొపమ్యాలనూ రూపకాలనూ 
(గ్రహించినారు. వెనకటి వాళ్ళల్లేనే! కవిసామర్థ్యము సామగ్రి యేరుకోవడములోనే 
ఉన్నది అసలు! చంద్రుడితో మొగముపోల్చడము అనాదినించీ ఉన్నదని 
యిత్తడిశిబ్బితోనూ, జడను సర్పముతో పోల్చడము అనాదిసిద్దమని యినప 
గరిటెతోనూ, పోల్పాడనుకోండి! ఇది నవ్యతా? విపరీతనవ్యత! హాస్యము కోసము 
వ్రాస్తే యిట్టి కల్పనలు కావ్యోపస్కారాలు కావచ్చు! గాడేపల్లి అనంతముగారు 
'హృదయపటమ'ని ఒక గీతము రచించినాడు. అందులో, 


“కాంత! నీకై దుఃఖోదకములలోన 
తడిపియుంచితి హృదయవస్రమ్ము రమ్ము, 
నీట హృదయము శ బరువెక్క నీదు మృదుక 
రమ్ముల హృదయమ్ము పిడిచికొమ్ము, చివికి 
చినిగిపోవకమున్నె, అశేషసౌఖ్య 

విచికల నారగట్టుమో (ప్రియసభఖుండ!” 

(కాంత! ప్రియుడా!) అని వ్రాసినాడు. గుడ్డనానపెట్టడము, పిండటము 
ఇది చాలా జుగుప్పొాకరము. రూపము చాలా నవ్యముగా ఉందనుకున్నాడు. కాని 
కవికుమారుడు, “హృదయమ్ముపిడిచికొమ్ము” అన్నప్పుడు జుగుప్పాకరమైన 
అర్థమువస్తున్నదని యెంతమా(త్రము దృష్టి లేకపోయినది. + అందుకనే కవితాసామగగ్రి 
యేరుకోడములో ఉన్నది. కవిప్రతిభ! లాక్షణికుడీ సందర్భములో చెబుతూ యీ 
(క్రింది స్వభావోక్తి కాదన్నాడు. 


+ ఎటువంటి జారిణీకూడా యిట్లా బహిరంగముగా మాట్లాడదు. [క్రిందటి తరములో 
ఇంగ్లాండు ఆస్థానకవి ఆల్‌ఫ్రెడ్‌ ఆస్టిన్‌ (AlfTEd Austin): 


"Poetry is the transfiguration of life, on imaginative representation of 
whatever men perceive, feel, think, or do." 


390 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“మాహిష్మతీపురీ మధ్యే ముహురాఘ్రాయ మేదినీం, 

ఎకపాదం సముద్దృత్య శ్యా మూత్రం విస్పజత్యహో!” 

సైగీతము సరిగా ఇట్లాగే ఉన్నది. కవిత్వము సులభము కావచ్చును గాని 
భావోదాత్తత కొరవడకూడదు! ఇటివల (వ్రాతలన్నిటిలో ఛందస్సాంకర్యాది వెనక 
చెప్పిన కొన్నిలక్షణాలున్నై. యస్‌. జి. ఆచార్యగారు తమ అసమచ్చందస్సులో 
వ్రాస్తూనేఉన్నాడు. మరిచినాను, ఈకాలములోకూడా పాపినేని వెంకటేశ్వర రావు 
గారనే ఆయన భావగద్యము వ్రాయటానికి యత్నించినాడు. 

“కోయిలా! నన్ను పరిహసించెదవేల? తియ్యమామిడిచివురుజొంపములయందు 
గూరుచుంటివనియా! లాలిపాటలపై తేలిపోవుచుంటివనియా! విశ్వకుమారిని మేలుకొల్పుచుంటి 
వనియా? పరిహసించిన పరిహసింతువు గాక! నాకేమి యుడుకు”, 

దీన్ని పర్‌క్షించుట చదువరులకే వదులుతున్నాను. “కోయిల” అనేకులకు- 
అనగా దాదాపు సగముమంది కవికుమారులకు-గానవస్తువై నది. ఏవోకొన్ని తప్ప 
అన్నీ చాలా పేలవముగా ఉన్నై! కోయిల పేరెత్తగానే కవులమౌతామని కొందరు 
భ్రమపడ్డారు! చిత్త సంప్కారము లన్నిటికంటె ముఖ్యము ఎరువుసామ్మువలె దాన్ని 
తెచ్చి పెట్టుకుంటే వెంటనే స్వభావవిరుద్దముగా కనపడుతుంది! 

కధను ఎత్తుకుంటే చాలామంది సాధకులు కనిపిస్తారు. ఇక్కడ వెనకటి 
తరములోవలెనే భాష బహుళముగా వ్యావహారికమే (వ్రాసినారు. కొందరు, కొత్తపల్లి 
సూర్యారావుగారివంటి మడికట్టుకున్న వాళ్ళుకూడా లేకపోలేదు. వేలూరి వంటివాళ్ళు 
అటూయిటూ కూడా ఉన్నారు. ఈయన కథలలో కొంచెము బిరుసుదనము 
కనపడుతుంది. కాని పండిత కధకులలో ఒకడు. -ఈయన చిత్తపరిణామాన్ని 
ఆనుపూర్విగా పరీక్షించడం ఒక గొప్ప కార్యము! ఈకథకులలో కొందరు వెనకటివాళ్లు 
కనపడుతున్నారు. మునిమాణిక్యం మొక్కపాట్లతో సమానమైన ఒకవ్యక్తి యీ 
కాలములో బయటపడ్డాడు. భమిడిపాటి కామేశ్యరరావుగారి కధాకథనం ఒక 
విశిష్టమార్గము. అందులో మంచి ప్రకృతి పరిశీలన, చక్కని వ్యావహారికం, హృదయ 
రంజకమైన హాస్యము ఉంటై. ఈయన కథలు భాషకు అలంకారాలు! వెనకటి 
వాళ్ళలో వేదుల “అనితమ్మ” అని ఒక చక్కని కథను వ్రాసినాడు. వీరేగాక విశ్యనాథ 


తృతీయ భాగము 391 


పద్యాలలో ఎట్లా విజృంభించినాడో కధలలోకూడా అట్లాగే విజృంభించినాడు. కొన్ని 
ప్రత్యేకతలు చూపినాడు. “తస్మాత్‌” నగలమిద ఆమె నిరాదరణ” అన్నాడొక్కచోట! 
ఈయన యెప్పుడూ భావ, శీల వైవిధ్యముగల పాత్రలను చిత్రించటములో చాలా 
సమర్ధుడు. ఈకాలములొనే 'ఏకవీరి రచించినాడు. ఎల్లప్పుడూ నైతికాదర్శము 
ముందు చుక్కానివలె నడుస్తూఉంటుంది. “తిరోధాన” మనే ఒక కధలో ఎంత 
ఐహికములో దిగిపోతే అంత ఆముష్మికానికి దూరమౌతామనే నీతి చక్కగా 
పోషించినాడు. భమిడిపాటి రామసోమయాజులు, వెంపటి నాగభూషణం (1909), 
బులుసు వెంకటరమణయ్య, సోమయాజుల వెంకటరామమూర్తి, గోపరాజురాజన్న, 
మల్లాది రామకృష్ణశాస్త్రి (1906) గార్డు చక్కని శైలిలో ప్రకృతిసిద్దముగా కధలను 
రచించినారు. మాడపాటి హనుమంతరావుగా + రీ కాలములో పేంచెందు' హిందీ 
కధలను కొన్నిటిని పరివర్తనము చేసినాడు. వాటిలో 'ఇక కావలసినదేమి” అనేది 
ఒకటి. చింతా శంకరదీక్షితులనే పేరుతో కొన్ని కధలున్నై! చింతా భీమశంకరం, 
దీక్షితులుగార్జూ కలిసి యీ సమిష్టి నామం (గహించినారట! ఈ భీమశంకరంగారు 
* కూడా సారస్వతసేవ చేసినవాడే! 

ఈ పై మార్గాలలో స్తీలుకూడా కొందరు సాధన చెయ్యడానికి పూనుకున్నారు. 
వారిలో '“అమల'అనే పేరుతో “విషాదగీతి” అని ఒక ఆమె గీతము వ్రాసింది! (అమల 
అంటె నేను స్త్ర అనుకున్నాను.) టి. సరస్వతిగారు 'సందేశమ'నీ, (ద్రోణంరాజు 
లక్ష్మిబాయమ్మగారు అప్పట్లో చనిపోయిన మాగంటి అన్నపూర్ణాదేవి పైన 'స్మృతి' 
అని, కవితిలక కాంచనపల్లి కనకమ్మగారు “శ్రీరామస్తవము” న్నూ, వాడ్రేవు 
రంగనాయకమ్మగారు 'వైరాగోద్యయమ'నీ రాజేశ్య్వరిగారు 'ధర్మపత్ని' అనీ, యీ 
ఎధముగా కొందరు చక్కని హృదయంగమమైన ఖండకావ్యాలను రచించినారు. 
+ కధలు (వ్రాసినవాళ్ళలో గుమ్మడిదల దుర్గాబాయమ్మగారు కూడా యెన్నదగింది! 

ft ఏరు హైద్రాబాదు నివాసి! సాంఘికముగా, రాజకీయముగా, వైజ్ఞానికముగా, జాతి 
నభివృద్దిలోకి తీసుకురావలెననే ఆదర్శానికి జన్మ ధారపోసిన వ్యక్తి! 


శ స్కూళ్ళ యినస్పెక్టరుగా ఉండి 1940 లో కైలాసవాసి అయినాడట. మొదటిసాహితీ 
సంచికలలో “మారుతి” అనేపేరుతో వ్రాసింది దీక్షితులుగారని సభాపతి అన్నారు. 


ఈ వెనకటి తరములో మొసలికంటి రామబాయమ్మగారు సాహితిలో 'హృదయవీణ' న 
'యేడ్వవలదమ్మ పసికూన యెల్లవేళి అనీ కొన్ని ఖండకావ్యాలు వ్రాసినారు. 


392 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈమె 'పశ్చాత్తాపం' అనే ఒక నీతిదాయకమైన కధ వ్రాసింది. తుదకు కధలో 
నాయికకు పశ్చాత్తాపము కలిగి భర్త కాళ్లమోదపడి క్షమించమని వేడుకుంటుంది! 
ఆధునిక యువతులకు కొందరికి చాలా నీతిదాయకము. ఈకాలములోనే 
మద్రాసులో ఉన్న కేసరి కుటీరం స్థాపకుడైన కె. యన్‌. కేసరిగారు 'గృహలక్ష్మి' అనే 
ఒక మాసపత్రిక (స్తీలకోసము పెట్టి నడుపుతున్నాడు. యుద్దకాలంలో ఇది 
ఆగిపోయింది. గుమ్మడిదల దుర్గాబాయమ్మగారు 'ఆంధ్రమహిళ' అనే పత్రిక పెట్టి 
స్త్రీలక్రై సేవ చేయడానికి పూనుకున్నది. నవ్యమార్గాలలో సాధనచేస్తున్న [స్త్రీలు 
చాలామంది దానిలో వ్రాయడము మొదలుపెట్టినందుచేత భారతిలో వ్రాసే (స్తీలసంఖ్య 
తక్కువైంది! 

జూలూరి తులశమ్మగారు 'బుతుమాల' ఆం(ధ్రసర్వస్వములో (వ్రాసింది. 
కొందరు యువకులు గురజాడ అప్పారావుగారి కన్యాశుల్క మార్గాన్ని అవలంబించిన 
వాళ్ళున్నారు. వాళ్ళల్లో కొల్లూరు ధర్మారాయకవి “ప్రాక్టికల్‌ కవిత్వమ”ని అప్పారావుగారి 
గిరీశాన్నే ఉల్లేఖిస్తూ (వ్రాసినాడు! వెంపటి పురుషోత్తం “భాగ్యరేఖ” అనేదొకటి 
వ్రాసినారు. కాని అప్పారావుగారి పటిమ రాలేదనే చెప్పవలె! ఏవో మాటలను కలిపి 
నవ్వుపుట్టించడమా అప్పారావుగారి ఆదర్శం? పెమ్మరాజు లక్ష్మీపతి అనే ఆయన 
'బార్లోలి విజయ'మనే పేరుతో అప్పు డక్కడ జరిగే విజయవంతమైన ఒక 
సన్నివేశాన్నిగూర్చి పాడినాడు. “వీరమ్మ పేరంటాలు” అనే ఒక విరగాథను ఉన్నవ 
లక్ష్మీనారాయణగారు చక్కని జానపదవ్యావహారికములో రచించినాడు. ఈయన 
పరెత్తితే “మాలపల్లి” జ్ఞాపకమొస్తుంది. ఈ “మాలపల్లి” అనేది ఒక అద్భుతమైన 
నవల. ఈ కాలానికి ఇదే ఉత్తమమైన నవల అని చెప్పవలె. దీన్ని ఈయన జైల్స్‌ 
ఉండగా (వ్రాసినాడు. బైటికొచ్చి ప్రచురించినాడు. ఇందులో సామ్యవాదం ఉన్నదని 
వెంటనె సర్కారువారు దానిమోద ఆంక్ష పెట్టినారు. తర్వాత కొన్ని సంవత్సరాలకు 
పునర్ము[ద్రితమైనది. ఈయన వ్రాసిన యే[గ్రంధములొనైనా ఆంధ్రాభిమానము 
పొంగి పొర్దుతూ ఉంటుంది! ఈయన సారస్వతసేవే కాకుండా సాంఘిక, రాజకీయ, 
విద్యాసేవ చేస్తున్న ధన్యజీవి. గుంటూరులోఉన్న “శారదానికేతనమ”నే సంస్థ 
యీయనసేవకు సనజీవోదాహరణము! ఈయనతో ఈయన ధర్మపత్ని 


తృతీయ భాగము 393 


లక్ష్మీబాయమ్మగారు కూడా సేవచేసి చిరస్మరణీయఅయింది! ఇద్దరూ అనేకమార్లు 
శ్రీకృష్ణ జన్మస్టానానికి వెళ్ళివచ్చి పవిత్రులైనారు. ఒక కవికుమారుడు జస్టిసు పక్షాన్ని 
కవిత్వములోకి తెచ్చినాడు. (బ్రాహ్మణులు మొదటినుంచి చేసిన, దుర్మార్గాల 
నన్నిటినీ గుదిగుచ్చి బుద్దిచెప్పినాడు “అధిక్షేపం” అనే ఖండ కావ్యములో. ఈయన 
పేరు వెలగపూడి దానయ్యచౌదరి. ఈయన కమ్మవారికి చెందినవాడు. 
బ్రాహ్మణనిరాస నీవిధముగా కావ్యరూపముగా (వ్రాసిన కవి కుమారుడు మరొకడు 
కానరాడు. ఈయన హృదయతాప మిందులో గోచరిస్తున్నది. 

సెట్టి లక్ష్మీ నరసింహంగారు గిడుగువారి శిష్యుడు. అప్పారావు గారి 
మార్గానుయాయి. అనేక ఖండకావ్యాలు (వ్రాసినాడు. తర్వాత మానివేసినాడు. 
శ్రీశ్రీశ్రీ విక్రమ దేవవర్మ మహారాజులుంగారికి ఆప్తమిత్రుడు. ఆయనను కృతిపతిని 
చేసినాడుకూడాను. ఈయన చేసిన ఒక గొప్పకార్యముంది. రవివర్మ చిత్రించిన 
సుప్రసిద్ద చిత్రాలకు ఆంధ్రానువాదమును పద్యరూపముగా వ్రాసినాడు. “దమయంతి- 
హంస” విశ్వామిత్ర తపోభంగము' గంగావతరణం”, మొదలైన చిత్రాలను 
సారస్వతములోకి తెచ్చినాడు. ఎవరైనా ఈయనపద్యాలనూ, రవివర్మ చిత్రాలనూ, 
కలిపి అచ్చువేస్తే దేశభాషాసెవ చెసినవాళ్లౌతారు. 


నాటకం: 


నాటకము సంగతి రెండుముక్కలు చెప్పుకుందాము. చిన్న చిన్న నాటకాలు 
అనగా రెండుమూడు రంగాలు €౦డేవి వదిలేస్తాను. నాటక కర్తలు సామాన్యముగా 
(గ్రాంధికాన్నే వాడి పాత్రోచితభాషకు ప్రాముఖ్యమిచ్చినారు. కొందరు ఇందులో 
బొత్తుగా పద్యాన్ని వాడని వాళ్ళున్నారు. వాడిన వాళ్ళుకూడా ఉన్నారు. సి.కామేశ్యర 
రావుగారనే ఆయన “కుచేలుడ”ని ఒక నాటకములో గ్రాంధికాం(ధ్రాన్నే వాడినాడు. 
పింగళి నాగేంద్రరావుగారు 1 “నా రాజు” అనే నాటకము రసవంతముగానే 


1 ఈయన యిప్పటికీ రచనలు సాగిస్తూనే ఉన్నాడు. ఇటీవలనే 'వింధ్యరాణి' అనేఒకటి 
వెలుపడ్డది. 


394 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రచించినాడు. అందులో అయన చ్యుతనంస్కారము కాని భాషనే 
ఉపయోగించినాడు * కాళ్లకూరి గోపాలరావుగారు కూడా చక్కని శైలిలో నాటకాలు 
(వ్రాసినారు. “వాల్మీకి” అని ఒకటీ, “తిమ్మరుసు అని ఒకటీ, యీరెండు చాలా 
బాగా ఉన్నవి! “వాల్మీకి” మనస్తత్వము (ప్రధానముగా ఉన్న నాటకము. వాల్మీకి 
యొక్క మొదటి వృత్తి ఆయనకు నారదాదులు వచ్చి జ్ఞానము ప్రసాదించడం 
దానివల్ల వచ్చినమార్చు, అది వచ్చేటప్పుడు కలిగే చిత్తవికార వైవిధ్యము కుమార్తె 
యొక్క (ప్రవర్తనా, మొదలైనవి చాలా హృదయంగముగా రచించినాడు. ఒక 
స్టలములో అనగా తండ్రియొక్క ఆకారదర్శనమైనప్పుడు చదువుతూ ఉంటే 
ష్షేక్సియరు “హామ్లెట్‌” అనే నాటకములో దయ్యపురంగము చదువుతున్నట్టు 
అనుభవిస్తాము. వాల్మీకి ఆ రంగంతర్వాత పునర్జన్మను పొందినట్టుభావిస్తాడు. 
గోపాలరావు గారుకూడా అనేక ఖండకావ్యాలను రచించినాడు. 'సౌందర్యమంజరి 
కధ” విశ్వదాత ఆదరానికి చాలా సంవత్సరాలు వా(త్రుడైనాడు. దివంగతుడైనాడు. 
'తిమ్మరుసు'కూడా చక్కని శైలిలోనే ఉంటుంది. పాత్రలయొక్క శీలపోషణములో 
ఈయన మిక్కిలిదిట్ట! అనేకులవలె ఎట్లాగో మొదలెట్టి నడపడముకాకుండా, 
ముందే నాటకావయవాలన్నిటినీ కూర్చుకుని రచించే దీర్భదర్శి. చలమచర్ల 
రంగాచార్యుల 'హలికడు' నాటకం. 'అది ఒక వఏశిష్టతగల యుత్కృష్టనాటకము. 
కవిజీవితాన్ని చిత్రించడములో ప్రథమ (గ్రంధమని చెప్పిన చాలును. 

హరిశ్చంద్ర 'సావిత్రి” అనే పేర్లతో ఆకధలలో భావపూర్ణ వస్తుయుతాలైన 
తుదిభాగాలను వ్యావహారికములో రచించినాడు. కాశీ సోమయాజుల సుంద(ర్రామ 
మూర్తిగారు అనే ఆయన. ఈయన తన ఉపోద్దాతములో, (గ్రాంధికాంధ్రముపట్ల 
తమకాదరము లేకపోలేదనీ; కాని, వ్యావహారికములో వ్రాస్తే రససిద్దికాదా అనే 
పరీక్షకోనము తానీ నాటకాలను రచించానని, శ్రీశ్రీశ్రీ జయవురము 
మహారాజులంగారికి చదివి వినిపించాననీ; ఆయన చాలా మెచ్చుకున్నాడనీ, అందుచేత 
ప్రకటిస్తున్నానని వ్రాసుకున్నాడు. సహృదయులను బలవంతపెడితే వాళ్ళేమంటారు? 


* వావిలాల సోమయాజులు “నాయకురాలు” అనే నాటకాన్నీ , రామనాథం 'బిచ్చకత్తె'ను, 
కొండముది గోపాలరాయశర్మ 'ఎదురీతిను రచించి ప్రదర్శింపజేస్తున్నారు. 


తృతీయ భాగము 395 


బాగుందంటారు! తొలిపలుకుకూడా (వ్రాస్తారు! శిఫారసుకూడా యిస్తారు! ఈ 
నాటకాలు, ప్రచారములో ఉన్న లక్ష్మీకాంతకవిగారి 'హరిశ్చంద్రం'త రసస్ఫూర్తిగాని, 
సచ్చిదానందశాగస్తిగారి 'సావిత్రి' అంత ఆహ్లాదము గాని, కల్లి ఉన్నయ్యో లేవో 
తేల్చుకోవడము చదువరులకే వదులుతున్నాను. చాలా సాహసించా డీయన! ఒక్క 
సంగతి చెప్పదలచినాను, గద్యములో సరససిద్దికాదని నా ఆశయముకాదు. అట్టాగైతే 
పానుగంటివారిని తోసి రాజనవలసి వస్తుంది! కాని భావపూర్ణముగా హృదయ 
మున్నపుడు పద్యము వెలువడ్డంత సులభముగా గద్యము వెలువడదు. * పద్యము 
భావ(ప్రధానము, గద్యము వైశద్యప్రధానము. వాల్మీకికి “శోకం శ్లొకరూపముగా 
వచ్చింది.” ఏసారస్వతములో నైనా చూడండి. ప్రధమ(గ్రంధాలు పద్యరూపముగా 
ఉన్నై! బుగ్వేదము పద్యరూపము! హృద్గతమైనభావాలు పైకొచ్చేటప్పుడు ఒకవిధమైన 
“లయ”లో వస్తె. ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ ఆప్తులు ఏడవడమెప్పుడైనా యీ 
(గ్రంథకర్త విన్నాడో లేదో! వినేఉంటే అందులో ఉండే “లయ”ను ఆయన 
తెలుసుకోలేక పోవడము చాలా విచారము. ఆధునికులు చాలామంది గేయములో 
యతిప్రాసలు “లయ” నిస్తెయని వాటిని పాటిస్తున్నారు! (ప్రకృతిలోనే ఒకవిధమైన 
లయ అంతర్భహిర్వాప్తమై ఉన్నది! కాబట్ట అసామాన్యమైన వ్యక్తితప్ప అట్టి 
సందర్భాలలో పొడిమాటలతో రసస్సూర్తి చేయలేడు! ఈయన యీసాధన 
యీరెండు నాటకభాగాలతో పూర్తెనది! ఇంకా యీవిధముగా వ్రాయలేదు! బహుశః 
ఈయనకే తెలిసినదేమో యీ సంగతి! 


జయంతి, సుజాత - సాహిత్యసాధన 


“జయంతి” పత్రిక చాలా గొప్పగా ఉండేది. దీనిలో వ్రాసే వాళ్ళను చూస్తే 
వెనకటి ఉన్నవ లక్ష్మీనారాయణగారివంటివేత్తలూ, నాయని సుబ్బారావు, కృష్ణశాస్తి, 
బూర్గుల రామకృష్ణరావు గార్ల వంటి నవ్యులూ, పంచాగ్నులవారివంట పండితులూ, 
భావరాజు, మల్లంపల్లి వంటి పరిశోధకులూ, కనబడతారు. వాళ్ళనుగూర్చి వెనక 
మనము తెలుసుకునే ఉన్నాము. పోతే ఒక్కవిషయము మాత్రము ఎక్కువగా 


శ 'భావో ద్రేకాన్ని ప్రకటించడానికి గద్యముకంటె పద్యమే ఉత్తమము”. సభాపతి 


396 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కనపడుతుంది! విశ్వనాధ భావస్వాతంత్రానికి దారి యేర్చడిందని. ఈయనలో 
సహజముగాఉన్న “శక్తి” (క్రమంగా వికసిస్తూ పూర్ణముగా స్వతంత్రంకావడానికి 
దగ్గరకొస్తూఉన్నదని. ఈ ఆత్మవిశాసబిజాలు వెనకనే కొంచెము మనవి చేసేఉన్నాను. 
ఇంతేగాక యీయన “పెంకెతనం” కూడా వికసిస్తూ ఉందని కూడా తెలుస్తుంది. ఈ 
గుణము గొప్పకవికి సహజముగా ఉంటుంది. శ్రీనాధుడి “పెంకెతనం' పెద్దన 
“పెంకెతనం”, యింతకుపూర్వం నన్నయ తిక్కన్నల “పెంకెతనం” గనక పరీక్షిస్తే 
అది తెనుగుసాహిత్యాని కెంత ఉపకారము చేసినదీ తెలుస్తుంది. గురజాడ 
గిడుగువార్త “పెంకెతనమే” రాయప్రోలు, దేవులపల్లి, వేదుల, బసవరాజు, నండూర్ల 
“పెంకెతనమే” తుదకు సభాపతిగారి “కనపడని పెంకెతన”మే, నవ్యసాహిత్య 
దోహదమైనదని వెనకటి చరిత్రవల్ల తెలుసుకున్నాము. ఇటువంటి “పెంకెతనమే' 
విశ్వ్సనాధకు వస్తున్నట్టూ వెనకటి నవ్యులందరికంటె ఈ అంశ యీయన దగ్గర 
యెక్కువపాలుగా ఉన్నట్టూ కూడా తెలుస్తుంది. తుదకు “మారుమూల పదాల" 
నుపయోగించే పద్దతిని సాధించుకోవడమంత పెంకెతనము కూడా అలవడుతున్నదని 
స్పష్టపడుతున్నది. ఈ “పెంకెతనం” యీయనకు అనితర సులభస్తాన మిచ్చినది. 
ముఖ్యకారణ మేమి అని ఆలోచిస్తే యాయనలో ధర్మబీజ మున్నది! ఈ 
ధర్మబిజమే “పెంకెతనమ”నే దుకూలము ధరించి, చుట్టూ బహుళముగా కనపడుతున్న 
తిరుగుబాటనే నగ్గతనుంచీ, అర్హవ(స్తధారణాన్నుంచీ, యూయన కవిత్వాన్ని విలక్షణము 
చేసినది. ఈ ధర్మబిజము ఉన్న రాయప్రోలు కృతులూ, విశ్వనాధవీ వెనకటి దశవర్ష 
కాలానికి ఈదశ వర్షకాలానికీ, మండనాయమానాలు. మిగిలినవి యెన్నైనా వన్నె చిన్నెలు 
గలిగిన దివ్యాప్పరసల వంటివి, ఇవి స్వచ్చ ప్రకృతి రూపులైన “శీ, వాణీగిరిజలవంటివి. 
మూడో రకము సానలవంటివి అసంఖ్యాకాలు * 

“సుజాత” సంగతికూడా కొంచెము తెలుసుకుందాము. ఇది నిజాం 
రాష్ట్రములో హైద్రాబాదులో పుట్టినది. ఈ రాష్ట్ర భాగానికి తెలంగాణమని పేరు. 


౫ సాహితిలో ప్రణయగీతాలు వ్రాసే గిరికుమారుడు జయంతిలోకి వచ్చినాడు. 


ఇది ఇప్పటికీ అవిచ్చిన్నముగా జరుగుతూ దేశభాషాసేవలు చేస్తూనే ఉన్నది. 
చాలాసంతోషం! దీర్చాయువై యితోధిక సేవచేయుగాక! 


తృతీయ భాగము 397 


ఆం(ధ్రదేశములో పుట్టిన సాహిత్యపిపాస యిక్కడికికూడా యీ దశ వర్షకాలములో 
ఆంధ్రదేశ భాషాభిమానాలు తలెత్తినై! “గోలకొండ” వారపత్రిక స్టాపించబడింది. 
కెరామాచారి అనే చిత్రకారు డగుపిస్తున్నాడు. 


“సుజాత” అని ఒక చక్కని మాసపత్రికేగాక “నీలగిరి”! మొదలైనవి 
మరికొన్ని పుట్టి అంతరించినై! 'సుజాత' 4 సంవత్సరాలు భాషాసేవ చేసింది. 
ఇందులోకూడా మనము వెనక తెలుసుకున్న పేర్తవారు కొందరూ కనపడుతూనే 
ఉన్నారు. వెనకటి మార్గాలకంటె చెప్పుకోదగ్గయింకా నూతనమార్తాలేమో యిందులో 
కనబడటములేదు. 'సుజాత' ను తలిచేటప్పటికి ఒక్క ఆంధ్రయువకుడి పేరు జ్ఞప్తికి 
వస్తుంది. సిరిగూరి జయరావు చక్కని ఖండకావ్యాలు వ్రాస్తూ ఉండేవాడు.* 

ఈకాలములో విమర్శనము చాలా పెరుగుతున్నది. నాటక రచనా, 
ప్రదర్శనమూ కూడా విమర్శకుల పరీక్షకు లోనైనై! కవిత్వతత్వము కూడా చర్చకు 
సాలైనది. 1914 సంవత్సరములో రామలింగారెడ్డి గారి (గ్రంధము తర్వాత 
అక్కడక్కడా వ్యాసరూపముగా విమర్శకులు (వ్రాయడము మొదలెట్టినారు, కాని 
విరివిగా సమస్త విషయాలూ చర్చించిన సమ(గ గ్రంధము వెలువడలేదు. పురాణం 
సూరిశా[స్తిగారు చాలా చిత్తసంస్కారముగల వ్యక్తి లలితకళా సూత్రాలను బాగా 
జీర్లించుకున్న విమర్శకుడు. ఈయన తానొక గృహాన్ని నిర్మించదలచి దానికి 
పునాదినుంచీప్లానూ, కట్టడమూకూడా స్వయముగా నిర్వహించుకున్న వేత్త! ఈయన 
మూడు ఎమర్శన (గ్రంధాలు రచించినాడు. నాట్యంమోదా, నాటకంమోదా, 
“నాట్యాంబుజ నాట్యోత్పలాలూ”, విమర్శనము మోద “విమర్శక పారిజాత” మని. 
ఇవి ఉద్గంథాలు! “సంఘ సంస్కరణోపన్యాసాల” తో నిండి ఉండక, విషయమే 
ప్రధానముగా (వ్రాసినవి! పాశ్చాత్యకవిత్వతత్యాన్ని ఉగ్గడిస్తూ, మనదానితో 
సాధ్యమైనంతవరకు సమన్వయిస్తూ పోయినాడు. కాని యీాయనక్కూడా 
సంస్కృతములో ఉన్న రసశాస్తము కొంతవరకు అచుంబిత మవడంచేత పూర్తిగా 

*ః ఇంగ్లాండుపోయి సివిల్‌సర్వీసు పరీక్షలో ఉత్తీర్ణుడై మధ్యర్మాష్టాలలో కలెక్టరుద్యోగము 
చెస్తూ మృత్యువాత పడినాడు. నిజాం కళాశాలలో చరిత్రాచార్యుడుగా పనిచేసి విశ్రాంతి 
తీసికొంటున్న సిరుగూరు హనుమంతరావుగారీ జయరావుగారి అన్నగారే 


398 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


చెయ్యలేక పోయినాడు. కాని "శేషంకోపేనపూరయేత్‌” అనేపనిమాత్రము చెయ్యలేదు. 
అప్పటి కాలములో ఉండే నాటకకంపెనీలు, సుప్రసిద్ద నటులు, వాళ్ళ విళిష్టతా, 
మొదలైనవన్ని చాలాబాగా చర్చించి నటకులక్కూడా ఒకన్దానాన్నిచ్చినాడు. నాట్యకళకు 
ఈపుస్తకాలవల్ల ఒకవిధమైన గౌరవము వచ్చినది. ఇవిగాక యీయన పత్రికల్లో యీ 
విషయాలనుగూర్చ్భి అనేక వ్యానాలుకూడా (వాస్తూండేవాడు. ఇటీవల ఈయన కీర్తి 
శేషుడైనాడు.* కోరాడ రామకృష్ణయ్య, రంగస్వామి సరస్వతి, పరవస్తు రామానుజస్వామి 
మొదలగువారు భాషాతత్వవిమర్శనచేసినారు. బాలకవి భోగరాజు నారాయణ 
మూర్తిగారు "ఆంధ్రకవిత్వచరి(త్రి” ను వ్రాసినారు. తేకుమళ్ళ అచ్యుతరావుగారొక 
వాజ్మయ చరిత్రకు పునాది వేస్తున్నాడు. గొల్లపూడి శ్రీరామశానస్తిగారు తమ 
నాటకరంగ (గ్రంధానికి దోహదముచేస్తూ అప్పుడప్పుడూ వ్యాసాలు రచిస్తున్నాడు. 
నాగలింగం వెంకటెశ్చరశా స్త్రి మొదలైనవాళ్ళు విమర్శన వ్యాసాలు వ్రాస్తూ ఉండేవాళ్ళు. 
డాక్టరు చిలుకూరి నారాయణరావుగా రీకాలములోనే తమ భావిభాషాసేవకు సాధన 
చేసుకుంటున్నాడు. ఆంగ్లములో ద్రావిడ భాషాతత్యాన్ని గూర్చి ఒక గ్రంధముకూడా 
వ్రాసనాడు. చాలా విమర్శనముతో కూడి ఉన్నది అది. కోరాడ రామకృష్ణయ్యగారు 
మద్రాసు విశ్వవిద్యాలయ పరిశోధకులుగా నియమింపబడి, పరిశోధనకు మంచి 
అవకాశముకలిగి, మహాభారత కవితా విమర్శనము మొదలైన అనేక పరిశోధన 
(గ్రంధాలను రచించినాడు. పెండ్యాల వెంకట సుబ్రహ్మణ్యశా(స్తిగారు ప్రాచినవాజ్మయ 
పరిశోధనముచేసి, తమ పరిశోధనా ఫలాలను దేశానికందచేస్తున్నాడు. మానవల్లి, 
వేటూర్లు తాము పరిశోధనలో చూచిన నూతన విషయాలను దేశానికి సమర్పిస్తూనే 
ఉన్నారు. మల్లంపల్లి భావరాజులు తమ శాసనపరిశోధనలను చరిత్రకు సహాయము 

శ ఆకాలములో పింగళి కాటూర్తూ, పసుమర్తి యజ్ఞనారాయణశాగస్తి, కోట ఆంజనేయులు, 


పారుపల్లి సుబ్బారావు మొదలైనవాళ్ళు చాలామంది ఈయనకు కవి నటమి(త్రులుండేవాళ్ళు. 
నాటక విషయాలలో సంప్రదింపులు జరుగుతూ ఉండేవి! 
+ “విజయనగర సామాజ్యాంధ్ర సారస్వతము” మీద ఇంగ్లీషులో ఒక చరిత్ర తర్వాత 
(ప్రచురించినాడు. 
విజయనగర సామ్రాజ్యమందలి ఆంధ్రవాజ్మయ చరిత్రమ'ని తెలుగులోను, పింగళి 
సూరనార్యునిమీద ఇంగ్లీషులో ఒక (గ్రంధాన్ని రచించినాడు. 


తృతీయ భాగము 399 


ఇస్తూనే ఉన్నారు. మామిడిపూడి వెంకటరంగయ్యగారు సంస్కృతములో ఉన్న 
“కామందకీయ రాజనీతి” ని తెలుగులోనికి పరివర్తనము చేసినాడు. చిలుకూరు 
వీరభ(ద్రరావుగారు భారతిపుటలను తమ పరిశోధనలతో అలంకరిస్తూనే ఉన్నాడు. 
డాక్టరు నేలటూరు వెంకటరమణయ్యగారు తమ చరిత్ర పరిశోధనలనుచేసి చరిత్రను 
సత్యకధనముగా చేయటము సాగించినాడు. మిగిలిన వానికేమిగాని పెండ్యాలవారి 
పరిశోధన చాలా చమత్కారముగా ఉంటుంది. మామూలుత్రోవకు కొంచెము 
భిన్నముగా ఉంటుంది. ఈయన గొప్ప మేధాశాలి, చాలా (గ్రంధాలను రచించినాడు. 
నేత్రదృష్టి కొరవడినా పరిశోధనము మానలేదు. ఆపస్తంబుడిని గూర్చి చాలా 
శ్రమచేసి పరిశోధించినాడు. _చెప్పదలచిన విషయము కుండబద్దలు కొట్టినట్లు 
చెప్పెయ్యటమే కాని ఒకరికి కోపముగాని తాపము గాని వస్తుందని ఆలోచించడము 
లేదు. ఆయనంత పరిశోధకుడికి తప్ప అంత స్వాతంత్ర్యము ఉండటము కష్టము. 

“వ్యాసము” కొంచెము తలయెత్తుతున్నది. ముట్నూరి కృష్ణారావు,* 
కోలవెన్ను రామకోటేశ్వరరావు, అడివి శంకరరావు, మానవల్లి రామకృష్ణయ్య, వేటూరు 
ప్రభాకరశాస్త్రి, దిగవల్లి వెంకటశివరావు, బెజవాడ గోపాలరెడ్డి, వల్లూరు సూర్యనారాయణ 
రావుశి తణికెళ్ళ విరభద్రుడు మొదలైనవారు చక్కని వివిధలక్షణ లక్షితాలైన 
దువ్వూరి రామి రెడ్డి, నండూరు బంగారయ్య, వావిలాల సోమయాజులు, నోరి నరసింహశాస్త్రి కురుగంటి 
సీతారామయ్య, దువ్వూరి వెంకట రమణ శాస్తి, ఇంద్రగంటి హనుమచ్చా స్త్రి, నిడదవోలు వెంకట్రావు, పిలకా 
గణపతిశాస్త్రి, కొడవటిగంటి, జమ్మలమడక మాధవరామశర్మ, జివి. కృష్ణరావు, పిల్లలమట్టి 
వెంకటహనుమంతరావు, జొన్నలగడ్డ సత్య నారాయణమూర్తి, దేవరపల్లి వెంకటకృష్ణ రెడ్డి మున్నగువారు 
వ్యాసరచనమునకై సాధనము చేసినారు. వీని పరిణామములే అనేక వ్యాసావళులు! గిడుగువారి షష్టిపూర్తి 
సందర్భాన 'వ్యాససం(గ్రహము' వచ్చింది- 

వీనిలో - 

“సారస్వతము, విమర్శనము, చరిత్ర, శాస్త్రము, భాష విద్య, సంస్కృతి” ఈ విభాగాలపై వివిధ 
వ్యాసాలు వచ్చినవి, వస్తున్నవి. ఇన్ని విధాలుగా కృషి అగుపిస్తున్నా ఒకటి మా(త్రంచెప్పాలి. వ్యాసాన్ని ఒక 
సమ(గ్రమైన కళాసిద్ది మాత్రం ఆపాదించడానికి ప్రయత్నం జరగలేదు. 

*ః 'నవ్యాంధ్ర సారస్వతంలో 'వ్యాసం' అనేదానికి వరవడి పెట్టింది కృష్ణరావు గారి ఎడిటోరియలు' 

- భారతి 1936 ఏప్రిల్‌ 

+ వల్టూరి వారి (గ్రంధాలు, వారి తేదీ 1866 - 1933. 


వర్గాశ్రమధర్మ పరిణామము” 'అంతర్జాతీయధర్మ శాస్త్రము" 'నానాదేశరాజ్యాంగ విధానము' 
“మనస్వాతం(త్యము” “స్వీయచరిత్ర” 


400 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వ్యాసాలను రచించి యీ విధమైన సాధనకు మార్గ దర్శకులైనారు. ఇవిగాక యితర 
శాస్త్ర వాజ్మయము కూడా విరివిగా పెరగడము సాగినది. 


కొందరు యితర భాషల్లొ వృద్ధిపొాందుతున్న బాలవాజ్మయము చూసి 
అటువంటిది మనభాషలో లేకపోవడమువల్ల చింతించి ఆ లోటుతీర్చడానికి కృషి 
సల్పబము మొదలుపెట్టినారు. గురజాడ అప్పారావు గారే యీ విషయములోకూడా 
మార్గదర్శి. శఈ పధమును (గ్రహించి అనేకులు చిన్నపిల్లలకొరకు గేయాదులను 
రచించినారు. చింతా దీక్షితులుగారీ విధమైన గేయాలు చాలా వ్రాసినాడు. 
గరిమెళ్ళసోమన్నగారీ విధమైన దసరాపద్యములు పిల్లలకు విజ్ఞానదాయకములుగా 
రచించినాడు + కూచి నరసింహంగా రీవిధమైనకృషి చేసినందుకు ప్రశంసనీయులు. 
ఈ విషయంగూర్సి మల్లీ చెప్పుకునే అవకాశము వస్తుంది. 





* పిల్లలకొరకు “మిణుగురుల”నే చక్కని చిన్ని చిన్ని గేయాలను రచించినాడు. 


* శేషాచార్యులుగారనే ఆయన 1904, 5 ప్రాంతంలో బెజవాడస్కూలులో మేష్టరుగా 
ఉండి యిటువంటి బాలవాజ్మయము కొంత రచించినట్టు జ్ఞాపకము. 
చింతాదీక్షితులు, కవికొండల వెంకట్రావు, టేకుమళ్ళ కొమెశ్వరావు మొదలైన వారు 
ఈవర్గానికి దోహదం చేసినారు. 


నవ్యాంధ్ర సాహిత్య వీథులు 
1931 తర్వాత నవ్యనాహిత్య సాధన 


4 

కాలపరివర్తనము : స్వభావము 

వెనకటి దశవర్షకాలారంభములో ఎట్టాగైతే రాజకీయాందోళనతో 
ప్రారంభించామో అట్టాగే యిప్పుడుగూడా ప్రారంభించినాము. 1931 సంవత్సరములో 
రెండో సత్యాగ్రహ సమరము (ప్రారంభమైనది. మళ్ళీ నాయకులంతా జైళ్ళలోకి 
వెళ్ళారు. దేశము గందరగోళముతో నిండి ఉంది. ఈ కాలములో వెనుకటివలె 
ఉత్సాహము కల్లచెయ్యడము అవసరమంతగా లేకపోవటముచేత వెనకటి దేశీయగీతాలే 
వినియోగించినవి! కవుల కంరము వినపడకపోవడానికిదొక కారణము. ఈరెండో 
సమరము గట్టి గింజలనూ తాలునూ వేరు చేసింది. గట్టిగింజలు నిలిచినై! తాలు 
గాలికెగిరిపోయినది. నవ్యకవులలో చాలామంది తమ (ప్రణయములోనూ, 
ప్రకృతివర్లనలలో నూ యింకా యితరాంశాలలోనూ, మునిగిపోయి దేశాన్ని 
మరచిపోయినారు. కొద్దిమంది మాత్రము ఆంధ్రరాష్ట్రమంటే ఉద్రేకము కలగ 
చెయ్యడానికి ప్రయత్నించటము మొదలు పెట్టినారు. శ్రీపాదసుబ్రహ్మణ్యశా(స్తిగారి 
వంటి వాళ్ళు కాంగ్రెసునూ, దేశము గౌరవిస్తున్న నాయకులనూకూడా విమర్శిస్తూ, 
ఆంధధ్రరాష్ట్రముమోద దృష్టిలేని ఆంధ్రనాయకులను దూషించడానికి వెనుదియ్యకుండా 
యిష్టము వచ్చినట్టు వ్రాయడము ప్రారంభించినారు. యువకులలో కొందరుకూడా 
యీ చిత్తవృత్తిని (గ్రహించినవాళ్ళున్నారు. ద్వితీయ సత్యాగ్రహసమరానికి 
పరిణామముగా గాంధీ-ఇర్విను ఒడంబడిక జరిగి జైళ్ళలో ఉన్న వారంతా బయటికి 
వచ్చినారు. బయటి కొచ్చినవారిలో సారస్వత (ప్రియులు, పత్రికలకు రచయితలుగానో, 
చరిత్రగ్రంధకర్తలు గానో, ఇన్ఫూరెన్సు ఏజెంట్టగానో, వర్తకులుగానో పొట్టపోసుకోటము ' 


402 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


మొదలుపెట్టినారు. ఎమి చేస్తారు మరి? “శరీరమాద్యం ఖలు ధర్మసాధనం' అని 
ఆర్యోక్తి! కొంతమంది వ్యక్తులకోసము కొన్ని యిన్ఫూరెన్సు కంపెనిలే స్టాపింపబడ్డవి. 
ధనమూ, పలుకుబడీ అదృష్టమూ, ఉన్నవాళ్ళు నెగ్గుతునే ఉన్నారు. కొందణు 
న్యాయవాదులుగా మళ్ళీ చదివి పరీక్షలై (ప్రాక్రీసుచెయ్యటము మొదలుపెట్టినారు. 
రెండు సత్యాగ్రహసమరాల ఫలముగా దేశములో ఉత్సాహము క్షీణించినది. జైళ్ళలోకి 
వెళ్ళివచ్చినవాళ్ళంతా వి(శ్రాంతిని కోరినారు. ఇంతలో మళ్ళీ శాసనసభలకు వెళ్ళాలనే 
పక్షము (ప్రబలినది. అందరికీ మళ్ళీ చేతినిండా పని దొరికినది. బుద్ది ప్రతిభగల 
వాళ్ళకు వానిని చూపించే అవకాశము వచ్చినది. దేశములో కాంగ్రెసుకే పలుకుబడి 
ఉండటంచేత ఓట్లు అధికముగా కాంగ్రెసు అభ్యర్థులకే వచ్చినవి. బిల్లాబోర్డు, 
మ్యునిసిపాలిటీలు, శాసనసభలు ఖద్దరువాలాలతో నిండిపోయినవి! వెనకటి కుల కక్షల 
కుళ్ళంతా ఖద్దరుచాటున (ప్రబలటము మొదలుపెట్టనది. నిజమైన త్యాగము 
చేసినవాళ్ళు ఎక్కడైనా ఆశ్రమాలలోనో, జాతీయ స్కూళ్ళలోనో తలదాచుకోవలసి 
వచ్చినది. మళ్ళీ అవే జస్టిసు సూత్రాలు, అవే బ్రాహ్మణ బ్రాహ్మణేతరకక్షిలు! 
పాతసారాయే! సీసాలు మాత్రము కొత్తవి! ఈకాలములో కాంగ్రెసువారి పరిపాలనను 
గూర్చి యెంత తక్కువచెబితే అంత మంచిది. ఈ(ప్రకారముగా యిప్పటికీ 
రాజకీయ వాతావరణ మిట్లాగే ఉంది. కాంగ్రెసు అధికారమువల్ల వచ్చిన 
పరిణామము ఏమిటంటే దేశములో వెనకటికంటె కులకక్షలూ, పంస్సరనైరమూ 
ఎక్కువైనది. తుదకు కాం([గైసులోనే అంతఃకలహాలు ప్రబలినవి! వాటితోనే ఇప్పటికి 
వాతావరణము నిండి ఉన్నది. ఇంతలో యుద్దము వచ్చినది! కాంగ్రెసు మం|త్రివర్లాలు 
చా * 
రాజీనామా నిచ్చినై! కాంగ్రెసు ప్రభుత్వంవల్ల దేశములో గొప్పగా చెప్పుకోదగ్గ 
వోేషాలేమికలుగలేదు. విశ్వవిద్యాలయము మరొక కొందరు వ్యక్తులకు రంగస్థలమైనది. 
ఈమధ్య ఆర్దిక డుస్టితి వచ్చి మళ్ళి కొంచెం దేశం రెక్కొన్నది. ఇప్పుడు మళ్ళీ 
అంతరాత్మను నమ్ముక్తున్న వాళ్ళకు తావు చాలాతక్కువగా ఉన్నది. సినిమారంగము 
వళ్ళ క0దరుకవులకూ, :-.౨స్కర్తలకూ, పెద్దమనుష్యులకూ, పని కల్పించినది, 
ఖద్దరు కట్టుకునేవారూ, (క్రాఫింగు దువ్యుకునేవారూ, ధోవతిజుబ్బాలూ మ్యాత్రమే 
తొడుక్కునేవారు, 35 వత్సరాలకు లోపల వయస్సు ఉన్న వారిలో (ప్రతి సినిమా 


తృతీయభాగము 403 


చిత్రానికీ వెళ్ళనివాళ్ళు చాలా అరుదు. కాఫీహోటళ్ళూ, చుట్ట బీడి సిగరెట్టు 
ఖిల్రీదుకాణాలూ, రైల్వేలూ, సినిమాలూ ఏటికి మాత్రము నిత్యకల్యాణము 
పచ్చతోరణము. వినోదినీ, ఢంకా, మొదలైన అణా బేడ పత్రికలకున్న ప్రచారము 
ఇతరవాటికి లేదు. (ప్రజామిత్ర ఎలక్షన్లకోసముపుట్టి, సినిమాలతో (బ్రతుకుతున్నది. 
జనవాణికూడా యెలక్షన్‌లలోపుట్టి నశించింది. రాజకీయం హెచ్చుతగ్గులతో 
రాజకీయపత్రికలకు పలుకుబడి హెచ్చుతగ్గులుగా ఉంటుంది. ఇక నవ్యసాహిత్యం 
కోసం పుట్టిన “వైశాఖి, సఖి, ఉదయని, చంద్రిక” మొదలైన పత్రికలు కొన్నాళ్ళు నడిచి 
అంతరించినై! ఉత్సాహవంతులకు (ద్రవ్యములేదు! ఉత్సాహము లేనివాళ్ళ దగ్గిర 
ఉండి లాభములేదు! కాని దేశానికి యధాశక్తిగా, ఏదోఒక శాఖలో సేవచేయాలనే ఆశ 
చాలమంది యువకులలో ఉంది. నాట్యములో అభిరుచి ఉన్నవాళ్ళు దానిలో 
ఏదోఒకపని చేయడం మొదలుపెట్టారు. కవికుమారులు ఏవో తమకు తోచిన 
వెర్రోమొ(ర్రో వేసుకునే పత్రికలకు పంపుతున్నారు. కథకులు ఏదో కధలు (వ్రాస్తున్నారు. 
సభలు జరిపి వాటిలో మాట్లాడి కొందరు బులపాటం తీర్చుకుంటున్నారు. పత్రికలలో 
తమ పేర్లబ్బాతున్నవని కొందరు సంతోషిస్తున్నారు. కొందరు (వ్రాతగాండ్డు 
అన్యోన్యాభినంద నాలతో వారి వ్రాతలను వీరూ, ఎరివ్రాతలను వారూ మెచ్చుకుంటూ 
కాలము గడుపుకుంటున్నారు. కొందరు పెద్దలు తామెప్పుడో ఆర్జించి నకీర్తితో 
వర్తకము జరుపుకుంటున్నారు. కొందరు ఆం(ధ్రరాష్ట్రము కోసము ఎంతైనా త్యాగం 
చేస్తామని (ప్రగల్భాలు కొడుతున్నారు. కొందరు కాంగ్రెసును విమర్శించడంతో 
తృప్తిపొందుతున్నారు. కొందరు అసలు తమరెవ్వరో మరిచిపోయి ఒదులు లాగులు 
వెసుకుని చాలా గొప్ప విజ్ఞానవంతులమని గవ్పాలుకొట్టుకుంటూ, కాఫీ హూటళ్ళకూ 
సినిమాలకూ పోతూ, ఎట్టా (ద్రవ్యం తెస్తున్నారో తెలియకుండా సంచరిస్తూన్నారు. 
బ్రిటిషిండియాలో ఎక్కడ ఉద్యోగాలు లభించకపోవడంచేత, లభించే చోట్లకు 
దూరమనుకోకుండా పోతూనే ఉన్నారు. రైళ్లు పట్టకుండా ప్రయాణీకులు! సీజను 
జోన్‌టిక్కెట్టుపెట్టి రైల్వే కంపెనీలు (ద్రవ్యము నార్దిస్తున్నై! కాఫీహోటళ్ళలో ఖాళీ 
కుర్చీలుండటం లేదు. ప్రయాణాలు చెయ్యటం ఒక ఫాపనైపోయింది! బస్సుల్లో 
చోటే దొరకటంలేదు. ఎక్కడచూసినా పిపీలికాదిబ్రహ్మ పర్యంతం చర్చలే! రైళ్ళల్లోవింటే 


404 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అంత(ర్రామము దగ్గరనుంచి అంతర్జాతీయముదాకా చర్చలే! ఎవ్వళ్ళకూ ఎవ్వళ్ళ 
fa la జ హ్‌ 

యెడలా యెట్టి భక్తి (శ్రద్దలూ కనపడటము లేదు. స్కూళ్ళూ కాలేజీలూ యెన్ని 
కొత్తవిపెట్టినా చాలడంలేదు. (గ్రాడ్యుయేట్ల సంఖ్య నానాటికీ హెచ్చుతున్నది. 
ఉద్యోగాలు దొరకక నిరుద్యోగపిశాచము దేశమంతా ఆవరించినది. యువతీ 
యువకులు పెండ్లంటే భయపడుతున్నారు. (స్తీ పురుషుల కట్టు, బొట్టు, జుట్టు 
మొదలైనవాట్లో చెప్పటానికి వీల్లేని మార్పు లొస్తున్నవి! వానికి సినిమాకంపెనీలు 
ఫ్యాషన్లు దిద్దుతున్నవి. కూర కొనుక్కోడమైనా మానివేసి ఫేసుఫౌడరు వేసుకొని 
వెళ్ళడము (ప్రబలిపోయినది! * (గ్రంధకర్తలకు అచ్చుకర్చులు గిట్టడములేదు. పుస్తకాల్లో 
సగము స్టలం కాళీయే! (ప్రతివాడు ఏదోపనిఉన్నట్టు పిలిస్తే పలకకుండా నడుస్తూ 
ఉన్నాడు! మోటార్లు మెఘాలమోద పోతున్నై! (ప్రజలు ఊరికే యిటూ అటూ 
కదులుతూ ఉంటారు. కారణమేమిటంటే చెప్పరు! కొద్దివాళ్ళకూ గొప్పవాండ్డకూ 
వాళ్లకు తగినట్టు అప్పులు! (ప్రతివాడు ఆదాయానికిమించి జీవిస్తున్నాడు. సమయ 

లు వి pore) 
మొచ్చినప్పుడు అవసరమైన దానికంటే యెక్కువ ఖర్చు చేస్తున్నాడు. బంగారము 
ప్రీయమవడం చేతా, కొత్తసామ్ములమోద బుద్దిపోవడముచేతా, చెంబమ్మి కంచము, 
కంచమమ్మి చెంబు చేయించిపనివాళ్ళకు పని కల్పిస్తున్నారు! దేశములో ఆర్థిక 
వా య 

దుస్టితి యెంత యెక్కువగా ఉందో అంత బ్యాంకుల సంఖ్య యెక్కువైంది. 
ప్రతివాడూ యితరుల (ద్రవ్యము వాడుకుందామనే! కొన్ని బ్యాంకులు, డైరెక్టర్లు 
ద్రవ్యము ఇష్టమువచ్చినట్టు వాడుకోవడం చేత దివాలాలుకూడా తీసినై! కంపెనీల 


"A number of factors such as the dis-organisation brought about by the 
last war, economic conditions favouring late marriages. The passion for self- 
expression, weakened parental control, inadequate sex-education, Fruedian 
psychology, and the knowledge of the methods for birth-control which saves 
us from the fear of natural Consequences, have brought about a laxity in 
standards." 

"Economic independence with freedom from the ties of marriage and 
the responsibilities of mc" “arhood is the ambition of many a young woman of 
the growing Smart Set" "Kalki" Sir Radhaknshnan. 


*ః ప్రజలలో కళా(పీతి యెక్కువై పోయినది! కాని ఆత్మవికాసానికి సంబంధించినదే కళ 
అని మాత్రము ఎవ్వరకీ తోచటము లేదు! 


తృతీయభాగము 405 


సంఖ్య యెక్కువైంది! టీ, కాఫీ, కంపెనీలు ఆవస్తువులకు ప్రచారము ఎక్కువ 
చెయ్యడానికి డిపార్టుమెంట్టు స్టాపించినారు! వాటిని (త్రాగని (స్త్రీ పురుషుల సంఖ్య 
చాలా తక్కువ. ఇన్ఫూరెన్సు యేజెంట్టు ప్రజలమోద దయచూపి తమ ప్రచారము 
చేస్తున్నారు! సనాతనులను చూస్తే సంస్కారచికీర్షువులకు గిట్టదు! వారినిచూస్తే 
వీరికి అసహ్యము! శారదా చట్టమువచ్చినా కట్నాలు తగ్గలేదు! ఎంతచదువెక్కువైతే 
అంత యెక్కువ మొత్తం! యిటువంటి సంగతులు చెప్పటానికి సిగ్గువేస్తుంది! 
విజ్ఞానానికి ఫలము నేపధ్యాదికము కాదనీ, హృదయ వికాసమనీ యెవ్వరూ 
(గహించడములేదు. అన్నిటికేమిగాని ఒక్కటిమాత్రము గర్హించవలసిన విషయము. 
తుచ్చకామానికి (58%) ప్రచారము చాలా హెచ్చినది.* దానికికొన్ని పత్రికలూ కొందరు 
వ్యక్తులూ (ప్రచారము చేస్తున్నారు. (ప్రతిపత్రిక ముఖపదత్రమూ (స్తీ చిత్ర సంకలితమే! 
అందులో కొన్ని అశ్తీలపూరితాలు. (ప్రతిసినీమా ప్రకటన (స్తీ పురుష ప్రేమనటన 
సమన్వితమే! బట్టలమోద బొమ్మలు కూడా యిటువంటివే! పత్రికల్లో వేసేకధల్లో 
ముప్పాతిక వాటికి యిదే వస్తువు! అది న్యాయమైన భార్యాభర్భ ప్రణయము కాదు. 
సినిమా చిత్రాలు కూడా దీనికి దోహదము చేస్తున్నవి! ఈ విషయములో సంగతు 
లన్ని తలుచుకొంటే చాలా జుగుప్పాకరముగా ఉంటుంది. యువతీ యువకుల 
హృదయక్షత్రాలు మలినాలైపోయిన తర్వాత జాతిశిలము భద్రముగా ఉంటుందా?ఈ 


= నేటి మన (సినిమా) చిత్రములలో అవినీతి ప్రచారము తలయెత్తుచున్నది. ఇది 
సంఫుమునకు విషకీటకము వంటిది. దానిని పెరుగకుండ అణచివేయు బాధ్యత 
చిత్రదర్శకులమోదనేయున్నది. ధనార్దనము మాత్రమే ప్రధానముగ భావించి పామరజనపూరితమైన 
మన ప్రస్తుత సంఘమునకు ప్రదర్శించుటకై అవినీతి ప్రచార చిత్రముల నిర్మించుట మిక్కిలి 
హేయము, గర్హ్యము, నీతిబాహ్యము' _- ఆంధ్రపత్రిక: 25-10-49 చిట్టా రామకృష్ణారావు 
"Looseness (of sexual life) is commended in good fiction and accepted 

inhigh society. ..... .... ... Many 'sin' not so much cut of fashion, as owing to 


a feeling that a married woman ought to have lovers. Sexual promiscruity 1s 
getting to be regarded as a social duty." 


* 'ప్రతిభి యేమంటున్నదో చూడండి :- 
మనదేశంలో యిప్పుడు పత్రికల సంఖ్యావిషయంలో ఏమి కొదువలేదుగాని, అవి 
నిర్వహిస్తున్న పనిమాత్రం యేమో తృప్తికరంగా లేదు. కధలకు వస్తువు శృంగార విషయమొక్కటే 
అనీ, హాస్యానికల్హా మూలము స్తీలజీవితము అవినీతికరముగా ఉన్నట్టు నిరూపించి అతివిస్తారముగా 


406 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈవిషయము పిన్నలూ, పెద్దలూ, ఆలోచించవలసిఉన్నది. మహర్షులూ, ప్రవక్తలూ, 
చాలా ఎక్కువై పోయినారు. తన్మతాలు సులభమోక్షసాదకాలుగా కనపడడముచేత 
అనుయాయులు చాలా హెచ్చుగా .చేరుతున్నారు. సన్యాసులు ఆ(శ్రమాలను 
స్టాపించడమెక్కువైనది! భక్తి సిద్దాంతాలకు ప్రచారము చాలా హెచ్చినది. సుఖనాధనాలు 
మనుష్యుల చిత్తాలను ఆకర్షిస్తున్నవి. సుఖమేపరమావధిగా పరిగణింప బడుతున్నది. 
రాజకీయములో సామ్యవాదము హెచ్చుమందికి నచ్చుతున్నది. ఒక వైపున కొందరు 

దవారిపైనా, కర్షకకార్మికులపైనా సానుభూతి చూపుతూ ఉంటె, మరికొందరు 
వల దైహిక మానసిక సౌఖ్యముకోసము యత్నిస్తున్నారు. (క్రికేట్‌ టెన్నిసుపందెమంటే 
లుఛార్జియెంతైనా వెళ్ళవలసినదే! 'ప్రతిఫెల్ము తప్పక చూడవలసినదే! భరతనాట్యమూ, 
కాలీ, అయితే తెలియకపోయినా తలలూచవలసినదే! (ద్రవ్యము లేకపోయినా 
ఇతరుల (ద్రవ్యముతోనైనా టీ కప్పు చప్పరించవలసినదే! సిగరెట్టు, పఫ్‌ పీల్బవలసినదే! 
కొందరి పాండిత్యమిందులో క్యాటలాగు పాండిత్యము! సంభాషణ చేస్తూ చేస్తూ, 
తాజా క్యాటలాగులో నించి సేకరించిన ఒక పుస్తకము పేరు విసరి, 'యిదిచదివావూ' 
అనడమూ-యెదటివాబ్నే డంగుచేయడమూ! మాటలలో ఒక దానికీ యింకొక 
డానికి సందర్భము లేకుండా మాట్లాడి చాలా గొప్పవాళ్ళమను కొనడము! ఈ 
ప్రకారముగా ఉన్న సంఘము సారస్వతములో (ప్రతిబింబిస్తూనే ఉన్నది. ఎంత 
ప్రతిబింబిస్తున్నా కొందరు వ్యక్తులు ధృవనక్షత్రాలనలె (త్రోవ చూపిస్తూనే ఉన్నారు. 


వారికి దేశమంతా కృతజ్ఞముగా ఉండవలె, 


bh 


Nh yp; 


al 


ur స 


అసభ్యనర్షన చేయిచమని, యీ మొదలైన అభిప్రాయాలు యిప్పటి చిల్లర (కాదుగొప్ప) 
రచయితలల్లో వ్యాపించియిన్నవి. జుగుప్పాకరమైన వ్రాతలూ, వాటి కనుగుణముగా ఉండే 
బుత్రపటములూ (ప్రకటిస్తూ ఉన్న పత్రికలు చెలామణి అవుతూ ఉండటము నిషాదకరనుగా 
ఉన్నదనీ, ఇట్టి వాజ్బ్యయమూ చిత్రలేఖనమూ అరిష్టదాయకములనీ, స్త్రీల విషయమై (వ్రాసేటప్పుడు, 
ధ్రాత్సభానమూ, ఉత్కృష్ట ప్రేమభావమూ, మనసులో పెట్టుకుని వ్రాయనలెననీ గాంధీజీ 
సెలవిచ్చినారు". 

ఈ కాలములో ఆటలమోదా, పాటలమోదా, నాట్యముమోదా యిష్టమే కాకుండా సులభముగా 
గాక్టినచేసే మార్గాలు వెతకడంకూడా ఒకటికల్షింది యువకచిత్త వృత్తుల్స్‌, అందుకని అనేకులు 
cross word puzzles" "solve" చెయ్యడను మొదలెట్టనారు ఇది సాహిత్యములోనికి కూడా 

నది! 


తృతీయ భాగము 407 
సాహిత్యస్టైతి: 
య 

ఈ దశవర్షకాలములో జరుగుతున్న సాధన యింత అని చెప్పటానికి 
వీలులేదు! అచ్చవుతున్న పుస్తకాలూ, ప్రచురింపబడుతున్న పత్రికలూ చూస్తే 
విషయవైవిధ్యము చెప్పనలవికాదు. కాని ఖండాంతరాలలో శాస్త్రాలన్నీ అపారముగా 
పెరిగిపోతున్నవి. వాటిమోదఅసంఖ్యాకాలైన (గ్రంధాలు పుడుతున్నవి! మనము ఈ 
విషయములో యింకా చెయ్యవలసినపని చాలా ఉన్నది. ఇందులో మన 
భాషాకుమారులు స్వతంత్రులుగా ఉండటానికి వీలులేదు. తప్పక ఇతరభాషలలో 
గంథాలనువదించవలసినదే! అందులోపరిభాషది ఒక గొప్పచిక్కు, ఇప్పుడు 
ప్రచురిస్తున్నవి స్కూళ్ళలో ఉపయోగాని కనుకూలించేవే గాని ఉద్లంధానువాదం 
ఒకటైనా బయలుదేరలేదు. శాస్త్ర పాండిత్యము కలిగి, భాషాజ్ఞానము కలిగి, 
రచనాసామర్హ్యము కలిగినవాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఫిజిక్సులో బోసు 
మొదలైనవాళ్ళ పరిశోధనలూ, రామన్‌ మొదలైనవాళ్ళ పరిశోధనలూ మనస్సుకు 
పట్టించుకున్నవాళ్ళే చాలా తక్కువ. అటువంటివాళ్ళలో ఉపజ్ఞతో (వ్రాయగలవాళ్ళు 
బొత్తుగా లేరనే చెప్పవలె. ఇక యెట్లా వస్తవి? ఈవిషయములో ఉస్మానియా 
విద్యాలయము దారిజూపినది. దేశ భాషలలో ఉన్నతవిద్య గరపడం ప్రవేశపెడితే కదా 
యీ (గ్రంధాల కవసరం అని అంటున్నారు. నిజమే! ఉస్మానియాలో వాళ్ళ 
కవసరమైనది. ఒక భాషాంతరీకరణ సంఘాన్ని నియమించి అన్ని శాస్త్రాలలో ఉన్న 
ఉధ్లంధాలు పరివర్తనము చేయించడానికి మొదలు పెట్టినారు. అది సరియైన పద్దతి. 
మన విశ్వవిద్యాలయము ఎప్పుడు మొదలుపెడుతుందో ఆపద్దతి! అసలు మొదలు 
పెడుతుందో లేదో తెలియదు! ఇంగ్లాండులో నిశ్వవిద్యాలయాల పనిచూస్తే 
ఆశ్చర్యమేస్తుంది సమస్త శ్యాస్తాలలొనూ అవి చేసినపనికి మేరలేదు. మన 
విశ్శవిద్యాలయాధికారులు ఎన్నికలకూ, ఉద్యోగాలకూ తంటాలుపడుటమేగాని 
విజ్ఞానవృద్ది వాళ్లకి పక్కవాద్యము ! నిజమైన వైజ్ఞానికుల చేతిలోకి రావలెని సంస్థలు. 
అప్పుడేమైనా మార్పు కలగవలె. శా(స్తాలిట్లా ఉన్నవి. మిగిలిన రాజకీయార్థికాలు 
ఎట్టాఉన్నవి? నాటిలో కొంచెమింతకంటె నయమే. కాని అనేకమంది (వ్రాసేవ్యాసాలను 


408 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సంపుటీకరణముచేసి (గ్రంధరూపముగా ప్రచురించడములేదు. వ్యాసాలు పత్రికలతో 
అంతరించిపోతున్నవి. ముందు రాబోయే వ్రాతగాళ్లకు వెనకటి పత్రికలను శ్రమపడి 
తిరగవేసుకోడానికి అవసరంలేకుండా చెయ్యటానికి వాటినన్నిటినీ సంపుటీకరణము 
చేయవలె. పుస్తకప్రచురణకర్తలీ విషయమై (శ్రద్ద వహించవలె! ఈ విషయములోకూడా 
విశ్వవిద్యాలయాలు చెయ్యతగినపని అవారముగా ఉన్నది. గొబ్బూరి వెంకటానంద 
రాఘవరావు గారు మొదలైనవారు ఖగోళశా స్తాన్ని గూర్చి చేసేపని చాలా అపారముగా 
ఉన్నది. దానంతనూసెకరించి (గంధరూపముగా చేస్తేతప్ప అదంతా నశించిపోతుంది. 
జాతికి నష్టమొస్తుంది. చావలి వెంకటహనుమంతరావుగారు మొదలైనవాళ్ళు 
రాజకీయార్జికాలమోద (వ్రాసేవన్నీకూడా (గ్రంధరూపముపొందవలె! చరిత్ర 
విషయములో ఆంగ్లములో 'The Early Dynasties of Andhra Desa' అనే 
ఉద్గంథము (ప్రచురించినాడు భావరాజు ఇటీవలనే. రాళ్ళబండి, మారేమండ 
మొదలైనవారు చేసేపని అంతా కూడా (గ్రంధస్టముగావలసిన అవసరము నేను 
యెంతనొక్కిచెప్పినా తీరదు. (గ్రంధకర్తల కంటె లక్ష్మీపుత్రులైన (ప్రచురణకర్తరీ 
విషయములో (్రద్దవహించవలె! ఈ పనులు కొన్ని విశ్వవిద్యాలయానివి! 1932 
సంవత్సరములో భారతిలో శాస్తి మనకు విజ్ఞానము లేకపోవడాన్ని (క్రిందివిధముగా 
చెప్పనాడు: 

“ప్రపంచ పరిమాణమును తెలుసుకొందమన్న ఖండాంతరదేశముల చరిత్రలు 
మనభాషలోలేవు. భరతవర్షపూర్యోన్నతి నెరుగుటకు తదంతర్గతదేశముల యితిహాసములు 
లేవు. “ఆంధ్రులన నెవరు, మనమెప్పుడెట్టి యున్నత్యవస్టలు పొందినాము, నేటికి మనస్థితి 
కారణములైన సన్నివేశములెట్టివి?” ఈ విషయముల నవగాహనము చేసికొనుటకు నేటివరకును 
సమ(గమైన మన చరిత్రములే లేకపోయినవి. ఆంధ్రదేశముయొక్క భౌతిక స్వరూపమునైన 
తెలిసికొనుటకు మనకు భూగోళశ్నాస్తము లేదయ్యె! జాతక([గ్రంధములు పంచాంగములు 
నసంఖ్యాకములు! కాని ఖగోళశా[స్తము ప్రకటింపబడదయ్యె! మనకు గణితశ్నాస్త్రము లేదు. 
ఇంజనీరింగు (గ్రంథములు, సము(ద్రమునకు, భూగర్భమునకు, గనులకు లోహములకు 
సంబంధించిన (గ్రంధములును లేవు. కొన్ని (ప్రకృతి శ్నాస్తములకు (ప్రవేశికలే గాని, విపుల 
పరిశోధనములు తెలుపు నుధ్గంధములు లేవు! ..... యువకులకు శీల నిర్మాణమునకు 
దారిచూపు మహాపురుషుల జీవితములు ఒకటి రెండు తప్ప తగినన్ని లేవు. మహాపురుషుల 
యుపదేశములును, రచనలును లేవు... .. సంగీతశాస్త్రము యొక్క వికాసమును దెల్పు 


409 


ఇ 


wh లో 


లో 
ఇ తా 


ల! 
స్‌ో 


ramp] ఇ వ బృ న 
Pu వా అనక 
తా 


ఖా 
ETT 


షె 
చ, 
వ సీల్‌ 
~ 


త్‌ aa 


uy ర 
అవ్వా అ చౌ 
Tur ఆఅ టె 


we 


లే 


చె 


Wa) 
జ్‌ 
రాధి పద రబ లి ఇధి 


SNE 
అనాలో Du 


చు 


క అతల 
హీ రిల దు సల ప 


ఆ్నో 

యా 
1 అస్యాం 
౭ 


ఎల్ల మం 


ఉగ 


(= 


(~ 


ంటపూ 


క, 
ab 
06 


దా? అడుగు 


ఇ 


~~ 


ఆ 
వ్‌! 


ళో 


క? 
ర 


జ 
ల 
ee 
ఎకదణము 


మస 


ఆ 


వెనుకకు నెట్లుచు 
అ 


2 


జ్‌ 
cl 


ఆలపక, ఏమియు చింతిం 
సజాతి 


Wie 
~ 
a 


sh od st) 
గ్‌ మం 


జ క 
. 
ne ly 
a) 
|] గో 
%3 wa 
fr గ 
gi 
(| (13 
va 
x3 0 
క... 
|. 
౯ ళం 
1 4 
a 
gg 

<3 
¥గః ౪ 
63 సి 
bE 
0 
(్థి 9 
ప My 
ణా శ్రి 


రే. 


1 
YY) ¢a 


ef) ‘4 ) 


Un 
iy 2] | 
ke fry 
12 
i}, | 
() | 
శ్‌ గ్‌ లీ 
౮) y3 
[౧41] టి 
3 గ్గ 

(౧ 
x3 
yA +) 
ha 
ao 
ల 
fn ba 
() |. 
3 ౫ 
గా 
ln 
a 1 
Je 
గనె 2 
a (2 
fdr 2 
hf 
శై ట్లో 
డ్‌ 4 
2h 
pd 
ఆం ఈలి 
| 
శ్‌ 9 


Co) 


అయిన [గ్రంథాలను చెదెకితె తెనుగు 


ఇ 


ఖరౌతూఉంటేగాని (ప్రచురణ 
సంఖ 


సకాల 
అడే 


వ 


లో 
a=! 


| 


చురణముకూ 


శీ 


ల 


= 


"ె 


(ఈ 


కా. 


చో 


410 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వీలులేదు. ఈ సమస్య రాజకీయములోకి దిగవచ్చుకాబట్టి దీన్ని వదిలివేస్తున్నాను! 
మన ఆర్థికము, రాజకీయము, మన విద్యా, మన చేతిలోకి వచ్చినదాకానూ, వచ్చినవి 
కరుడుగట్టిన సనాతనుల చేతులలో ఉన్నన్నాళ్లూ మనకర్మ మెటాగే ఉంటుంది! 

౧ లా 
సనాతనులు మతవిషయములోమాత్రమే లేరు! అన్ని విషయాలలోనూ ఉన్నారు. 
రాజకీయములో సనాతనులు ప్రధమ అడ్డంకి! అది తొలిగితే గానీ అన్నివిధాల 
సనాతనులూ సెలవు తీసుకోరు! 


సాహిత్యవ్యాస్తి - అనువృత్తి, అనుకరణము: 


ఆధునికులు, 16, 17, 18 శతాబ్దాలలో ప్రబంధ కవిత్వము గతానుగతికమై 
పోయినదని చాలా పలవరిస్తున్నారు. అది నిజము కూడాను. ఈ కాలము (అనగా 
1920 నించీ 1940 వరకు) నవ్యసాహిత్యాన్ని చూస్తే పాడిందేపాట! (క్రొత్తవాళ్ళు 
పాతవాళ్ళను అనుకరించటము! ఇదే మార్గము. నవ్యత పురాణము క్రిందికి దిగినది! 
వీరిలో గవేషణ ఉన్నవాళ్ళకు కొంచెము ఆత్మ పలుకుతూ ఉన్నది. ఇదివరలోనే 
చిత్తానికి చాలా ఒత్తిడి కలిగించినవాళ్ళకు అవే ఊహలు, అదే పలవరింపు, అదె ఆశ, 
అదే నిరాశ, అదే మాటల(ప్రోగు. ఒక కాలానికి నవ్యతఅన్నది మరొక కాలానికి వాతదై 
పోతుంది. దేశభక్తి ఎవరిలోనో కొందరిలో తప్పు మిగిలినవాళ్ళలో ఆవెనకటి 
ప్రణయమే, ఆ వెనకటి ప్రకృతే (ప్రేరకమౌతున్నది. ప్రకృతియొక్క వైఖరి అనంతమైనా 
వీళ్ళకు ఒకే విధముగా కనపడడము, ఆ కనపడ్డదాన్ని అనేక భంగులుగా వర్లించడము! 
ఈ కాలములో పత్రికలలో, వెనకటి దశవర్షకాలములో పుట్టిన 'గృహలక్ష్మి' చక్కగా 
భారతి ననుకరించి నడుస్తున్నది. ఒక్కొక్కప్పుడు దానికంటెకూడా ఆకర్షకముగా 
ఉన్నదా అనిపిస్తున్నది. ఉదయిని, చంద్రిక, మొదలైనవి పుట్టి అనేక కారణాలచేత 
అంతరించినవి.* వినోదినీత్యాదుల కెప్పటికీ మోసములేదు. గృహలక్ష్మి కేవలము 


*ః “విణ” అనేపేరుతో పాటిబండ మాధవశర్మగారొక పత్రిక స్థాపించి (శ్రమతో నడిపినాడు. 
“సఖి” (1927-28) అనే పేరుతో కొన్ని సంచికలువచ్చినవి. 'వైశాఖి' అని కొన్ని కూడావచ్చినై ! 
'మహతి' అనే పేరుతో వాసిరెడ్డి వెంకటసుబ్బయ్య ఒక పత్రిక తెనాలిలో స్టాపించి కొన్నాళ్ళు 
నడిపించినాడు. తర్వాత అంతరించినది. ఇతడు 'ప్రమాంజలి” అనే పుస్తకమురచించినాడు. 
(ప్రేమ(గ్రంధమాలలో (ప్రధమ కుసుమమిది. ఇట్లాగే 'హారతి' అనే పత్రిక ఉండేది. (1927) వేదుల 


తృతీయ భాగము 411 


స్తీలకువదిలితే బాగుండేది. కాని దానినిండా కూడా భారతిలో వ్రాసే వాళ్ళవ్రాతలే! 
పరిశోధకులయొక్కయు, శా|స్తకర్తలయొక్కయు, చారిత్రకులయొక్కయు, వ్రాతలు 
చదవటానికి నూతనముగా ఉంటవి. కథకులక్కూడా కొంచెము నూతనత్వము 
మిగులుతూనే ఉన్నది. కాని యీ ఖండకావ్యకవిత్వము మాత్రము గతానుగతికమూ, 
అనుకరణూను! భారతిపేజీలు తిరగవెయ్యండి; గృహలక్ష్మి చూడండి; యివ్వేపేర్లు 
అటుకొన్ని సరస్వతి గ్రంథమండలిలో నవలలూ ఇటు కొన్ని ఖండకావ్యాలూ! 
ఆజనమంచివారే; ఆ ఓలేటివారే; ఆ బొడ్డువారే; ఆ పూడిపెద్దివారే; ఆ కొంపల్లి వారే; 
ఆ కవి కొండలవారే; ఆ కందుకూరివారే; ఆ అధికార్హవారే; ఆ పురాణం వారే! 
ఒక్కొక్కప్పుడు పై శీర్షికక్రింద పేరు చూస్తే చదవబుద్దికూడా పుట్టకపోవచ్చు. 
గృహలక్ష్మి కొన్నాళ్ళు పరితలకు కష్టము కలగచెయ్యకుండా చేసినది! నావంటి వాడికి 
చాలా వీలుగాఉండేది! ఇక కథకులలో ఆ మల్లాది మొదలైనవాళ్ళే! ఒకామె 
పురాణము వినడానికి వెళ్ళివచ్చిన తర్యాత అక్కడ యేం చెప్పాడని భర్త అడిగాడట! 
“అక్కడా ని మొగానే మొద్దులు పెట్టమన్నారన్నదట.” ఎక్కడికిపోయినా యీ పేర్లే 
కనపడుతున్నవి. ఇట్లా అన్నానని వీటిలో మంచిరచనలూ, కొంత నవ్యతా కనపర్చిన 
వాళ్ళూ లేకపోలేదు. 


(గ్రంథరచనము 


ఈ కాలములో కొంచెము కవిత్వమంటే మన ప్రాచీనుల అభిప్రాయమేమిటో 





కామశాస్త్రి ప్రతిభలో వ్రాస్తున్న అతి నవీనవిమర్శకుడు అన్నాడు చూడండి: 'అతినవీనుల 
రచనలకు తావిచ్చి, బాగా నవినద్మ?. కలిగించి, విశిష్ట సారస్వత సృష్టికి వీణ తోడ్పడితే పత్రిక 
సార్ధక మౌతుంది.' మాధవశర్మగారి :ఏశ్చర్యపరిమితి నాకు తెలియదు! ఇట్టి కారణము చేతవే 
వెనకటి సాహితీత్యాదులు చచ్చినైయని విరికి మనవి. గృహలక్ష్మి ఒకమారు 1933 సంవత్సరములో 
గృహలక్ష్మి కంఠాభరణ' మనే పేరుతో ఒక చక్కని సచిత్ర సంచిక ప్రచురించినది. దానిలో 
(ప్రీలుకూడా మగవాళ్ళవలె సర్వసార్వతవీధుల్లో సంచరిస్తున్నట్లు దృష్టాంతాలు చూపుతూ 
రసవద్వ్యాసపద్య కధావళులు రచించగలరని నిరూపించినారు.  కేసరిగారిని అందుకు 
పృాదయపూర్వకముగా అభినందిస్తున్నాను. మార్గం కనపడితే ఉద్రేకం బైటికొస్తుంది. గిడుగువారూ 
పంచాగ్నులవారూ యీ సంచిక నాశీర్వదించినారు. ఈ యిద్దరూ (వాయడం “యీ సంపుటి 
గౌరవానికి ఉత్కర్షహేతువులే” అన్నది “ప్రతిభ”. 


412 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


తెలుసుకోటానికి కొందరు నవ్యులు ప్రయత్నిస్తూ, లక్షణ(గ్రంధాలను వాయించటానికి 
చేసిన కొందరి ప్రయత్నాలు (గ్రంధరూపముకూడా పొందినవి! వెనకటి తరములో 
అవ్యారివారి (గ్రంథాలవలె మల్లాదివారి 'దశ రూపకం” వలె, సాహిత్యవిమర్శన 
(గ్రంథాలు, రాఘవయ్యంగారి “అలంకారమంజరి, కావ్యాత శైలి. బులుసు వెంకట 
రమణయ్యగారి “కువలయానందసారము” గొల్లపూడి శ్రీరామశాస్తిగారి 
“ఆం(ధ్రనాటకరంగం,” భోగరాజు నారాయణమూర్తిగారి “ఆం(ధ్రకవిత్వ చరిత్రము’ 
పసుమర్తి యజ్ఞ నారాయణ శా స్తిగారి “నట ప్రకాశిక,” కవిత్వవేది “వాజ్మయచరి(త్ర 
సంగ్రహం,” నడుకుదుటి షీర్రాజుగారి “నన్నెచోడుడు” మొదలైనవి ప్రశంసనీయాలు, 
ఇక వ్యాసకర్తలలో ఇంద్రగంటి హనుమచ్చాస్తి, దువ్వూరి సూర్యనారాయణమూర్తి, 
మారేపల్లి రామచం(ద్రశాస్తి,* టేకుమళ్ళ కామేశ్వరరావు, పాటిబండ మాధవశర్మ, 
కీ.శే. అమరవాది హనుమచ్చా'స్తి కొణిదెన బాలకృష్ణయ్య, శ్రీపాద కామేశ్వరరావు, 
రాధాకాంతయ్య, తాపీధరా శ్రరావు, రాజా పార్థసారధిరాయనింగారు, ఆచంట బాపిరాజు, 
ఆకెళ్ళ శేషాద్రి, కర్రి సాంబమూర్తిశాస్తి, చిరుమామిళ్ళ శివరామకృష్ణప్రసాదు, చర్ల 
గణపతిశాస్త్రి జ. మాధవరామశర్మ మొదలగువారి వ్రాతలు చాలా (ప్రశస్తముగా 
ఉన్నవనక తప్పుదు. వీరున్నూ యింకా యితరులూ మన లక్షణశా[స్తాన్నీ పాశ్చాత్యుల 
౫% టేకుమళ్ళ రాజగోపాలరావుగారు ఛందస్సులోను, టేకుమళ్ళ కామేశ్యరరావుగారు 
లిపివిషయములోను కొన్ని నూతన సలహాలిచ్చినారు. వారు నూతన ఛందస్సు లుపయోగించ 
మన్నారు. వీరు లిపిగుర్తులను సూచించినారు. 
రామమ్మ=రావంయ్మ 
(ప్రా = Pharmacy 
ఉ,ఆ, మొదలైనవి. 
కామేశ్యరరావుగారు సర్కారుద్యోగి. ఈయన పిల్లలకోస మనేక పాటలు వ్రాసినాడు. 
పాలపిట్ట మొదలైనవి పిల్లలకు చాలా ఉపయోగార్హాలు. ఈయనకు (ప్రభాకర శాస్తి 
లక్ష్మీ నరసింహశా!స్తిగారు తమ “ఆం(ధ్రప్రతిభ”ను అంకితమిచ్చినారు. వీళ్ళు కూడా కొన్ని 
(గ్రంథాలను రచించినారు. వాటిలో పుష్పబాణవిలాసమనువాదం; 'పుష్పమాల' ఖండకావ్యము. 
ఈ కాలములో పూలతోట-మాసప(త్రిక-హను మకొండనుంచి 
'సుధి అనే పత్రిక కుటుంబరావు సంపాదకత్యానా వచ్చి సేవచేసినవి. 
'వాణి' అనే పక్షపత్రిక 'ప్రజామి(త్రి వారపత్రిక గూడవల్లి రామ(బ్రహ్మంగారి సంపాదకత్యాన 
వెలువడినవి. 


తఈతీయ భాగము 413 


దాన్నీ సమన్వయము చెయ్యటానికి ప్రయత్నాలు, (ప్రత్యక్షంగా కాకుండా, పరోక్షంగానైనా 
చెస్తున్నారు. తూములూరి శివరామకృష్ణశా(స్తిగారు తమ ఉభయభాషాపాండిత్యాన్ని 
తమ “నవ్యాభరణం” మొదలైన విమర్శనవ్యాసాలలో వ్యక్తీకరించినాడు. పూర్వుల 
పాండిత్యం కలిగి నవినాన్ని సహృదయదృష్టితో చూడటంలో వీరి రసపిపాస, 
నిష్పక్షపాతబుద్ది తెల్లమౌతున్నది. రాయషప్రోలువారి 'తృణకంకణా'నికి పైన 
పేర్కొన్నవ్యాసం చక్కని విమర్శనం. “తెనుగు తల్లి'లో పోతన్నను గూర్చిన వ్యాసం 
పాండితీ సమన్వితమూ, విశేషాంశ సంకలితమూ, మనోహరమూ, అనకతప్పుదు. + 
వేదాల తీరువేంగళాచార్యులుగారి 'ఆంధ్రకావ్యాలంకార సూ(త్రవృత్తి' చాల గొప్ప 
గ్రంధము. అనే కాంధ్రగ్రంధాలలో నుంచీ ఉదాహరణా లిచ్చినాడు. (ప్రతి ఆంధ్రుడు 
చడనవలసిన (గ్రంధమిది! ఆంధ్ర ధ్వన్యాలోకము రూపొందుతున్న దీకాలానికి. 


శాస్త్రములు-సరిశోధన-చరి(త్ర 

ఇక శా(స్త్రవిషయాలలొ నూ, పరిశోధనవిషయాలలోనూ, కోరాడ రామకృష్ణయ్య, 
పరవస్తు వెంకటరామానుజస్వామి, డాక్టరు నారాయణరావు, రాజగోపాలరావు, 
సోమయాజులుగార్ల భాషావిషయాల్ట్‌నూ కామరాజు, మల్లంపల్లి, భావరాజు, మానవల్లి, 
వంగోలు, మారేమండ, నేలటూరి, మొదలైనవారు చారిత్రక విషయాలలోనూ; * 
గొబ్బూరీత్యాదులు జ్యోతిశ్ళాస్రంలోనూ; దువ్వూరి బాలకృష్ణమూర్తి ఆర్దిక, 
వ్యవసాయాదిక విషయ వ్యాసకర్త కొండేపూడి సుబ్బారావు, గొటేటి జోగిరాజు 
మొదలైనవారు వ్యవసాయశా(స్త్రములోనూ; ఆరోగ్యశాస్త్రములలోనూ; చిత్రకళలో 
తలిశెట్టి రామారావుగారూ; చేసిన కృషి చాలా (ప్రశంసనీయము. రాజకీయములో 





ఈ ఈయిన “నరసభూపాలీయ వివరణ” మనేపేరుతో భట్టుమూర్తి గ్రంధానికి వాఖ్యానము 
చించెనాడు. సన్నిధానమువారున్నూ వ్యాఖ్య రచించి (ప్రచురించినారు. 


* కపిల కాశీపతిగారు నాగార్జునకొండనుగూర్చి ఆంధ్రజాతికి తెల్పినందుకు ఆయన 
కాంధ్రదేశమంతా కృతజ్ఞం! బుర్రా వెంకటసుబ్బారాయుడుగారు వేదకాలాన్నిగూర్చి చాలా 
పరిశోధనము చేసినాడు. కంభంపాటి అప్పన్న శాస్త్రిగారు వరంగల్లులోని కాకతీయులకు 
సంబంధించిన 'వేయిస్తంభాలగుడిశాసనాన్ని' గూర్చి చాలా (శమచేసి ఒక గ్రంధము రచించినాడు. 
ఇతడు అస్తమించినాడు ఇటీవలనే. 


414 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


చావలి వెంకటహనుమంతరావు, మోచర్ల కృష్ణమూర్తి, వల్లూరి సూర్యనారాయ 
నార్త ర్ల వెంకటేశ్వరరావు (స్పదేశ సంస్థానాలు (వాసినాడు) తిమ్మరాజు as రాయణ 
(గాంధీగారి లండన్‌ ఉపన్యాసాల్ని అనువదించినాడు) మొదలైనవారు చాలా 
(శమపడినారు. + కవులు, గాధలు అనే పుస్తకాన్ని ప్రచురించినాడు. ఏనుగుల వీరా 


లే 


స్వామయ్యగారి కాశీయాత్ర అనే ఒక ప్రాత తెనుగువచనకావ్యం పునర్ముద్రించి 
భాషాసేవ చేసినాడు. ఈ (గంధము మొదట 1838 లో ముద్రితమైనది. 
కొందరు మహాపురుషుల జీవితచరిత్రలు వ్రాసినారు. వారిలో మున్నంగి 
లక్ష్మీనృసింహశర్శ, అడివి శంకరరావు, కోన వెంకటరాయశర్మ, కపిల కాశీపతి 
జొన్నలగడ్డ సత్యనారాయణమూర్తి ఆంధ్రరచయితల కర్త మధునాపంతుల 
సత్యనారాయణశా స్త్రి, మహామేధావులు- అని ప్రచురించిన (ఆంధ్రావళి (గ్రంధమాల 
తరపున) గొబ్బూరివారు మొదలైనవాళ్ళున్నారు.  ఈసందర్భములో పైవారు 
అవలంబించిన “భాషాచిత్ర” పద్దతి చాలా ప్రశంసించదగిఉన్నది. వెనకటి జీవిత 
చరిత్రలేగాక యివి భాషాచిత్రాలు. శీలపరీక్షలు. సత్యనారాయణగారి “ఆంధ్ర 
మహాపురుషుల జీవితము”లూ, అవటపల్లి నారాయణరావుగారి “విశాలాంధ్రమూ' 
చెప్పదగిన (గ్రంధాలు. “నిశాలాం[ధ్రం” పుస్తకము యింకా విశాలమూ, కర్త చిత్తము 
విశాలమూ అయినట్టైతే యింకా బాగుండేది! సత్యనారాయణ మూర్తిగారు 
“మహాపురుషులజీవితాలే” గాకుండా యింకా 'సాహిత్యతత్వవిమర్శ' 'విద్యార్థిప్రకాశిక' 
మొదలైన (గ్రంధాలేగాక యింకా తాను యెక్కడికెళ్ళినా తద్యాత్ర ఒక గ్రంధము 
చొప్పున తయారుచెసినాడు. ఈయనను దినైక (గ్రంధనిర్మాత అనవచ్చు. (గ్రంధ 
నిర్మాణమంటే యీయనకు 'నల్తేరుపై బండినడకి. అంతేగాక యెక్కువభావమూ 
అర్హమూ లేకుండా వందలపేజీలు నింపగల సామర్హ్య్వమోయనకున్నదని 
కొందరంటారు.* ఇతడనేక నవలలను రచించినాడు. ఇదిగాక ఆంధ్రపత్రిక 


ఈ మొసలిగంటి సంబేవరావుగారు “మహారాష్ట్ర స్వాతంత్రవిజ్బంభఖణం” ధ్రాసి 
జాతికుత్సాహము కల్పించినాడు. 


* అది కొంత వరకునిజమే (చూ ప భద్రాచలంగూర్చి వ్రాసినాడు.) 


తృతీయ భాగము 415 


గ్రంధవిమర్శన శాఖలో ఒక అ(గ్రపిరమధిష్ట్థించినాడు. నన్యసాహిత్యవేత్తలకు తమ 
“ఆత్న(పియ'మందు అ అత్యంతాదరము. సమకాలికులైన మహాపురుషులను గూర్చి 
వ్రాయదము చాలా కష్టము! అటువంటి సత్యనారాయణగారి కృషీ చాక చక్యమూ 
చాలా (ప్రశంసించవచగినఎ.ళి 

హాస్యరచనలో ఖమిడిపాటి కామేశ్యరరావుగారు “అపుడు, ఇపుడు, 
నూటవరుస, కాలకేపం, అవును, నిజం” మొదలైనవి ఈయన (గంధాలు: తమ 
(నాతలను భారతి పుటలద్యారా ఆంధ్రావళి కందిస్తునే ఉన్నాడు. ఈయనతోపాటు 
నందివాడ చివంబరంగారు ఆశ్రేణిలో చాలా (ప్రశస్తిని పొందినాడు. 'వర్తకమందం' 
'దేవునిపై విశ్వాస రహిత్య లిర్మానం'లోని హాస్యము రససరిణతిని పొందినదనడములో 
ఎట్టి అధ్బింతరము అదు భమిడిపాటి, మొక్కసాటి, మునిమాణిక్యాల తర్వాతి 
యీయున ఎప్పుక స్టానమియ్యుదగిన వాదు (1912-) కొన్ని దినములు ఈయన ఒక్‌ 
పుత్రికను సంపాదించినాడుకూడ. మేడిచర్త అంజనేయులు అనే ఆయన. భాసింఖాను 
హౌరశిక వాజ్మయచరిత్ర ప్రాయడమేగాక, డాక్టరు ముహన్ముదు యెక్సాలుగారి 
భాషాసేవ నుగ్గడించడమేగాక, హాఫీజ్‌ మొదలైన పారసీక కవుల (వ్రాతలనూ, 
యెక్సాలు (వాతలనూ, కొన్నింటిని తెనుగు భాషలోకి తెచ్చి భాషకు అలంకారాలను 
కల్సించినాడు. కీట్సు వ్రాసిన కొన్ని ఖండకావ్యాలను తెనిగించినాడు. మిక్కిలి 


ఆంన్షంలో కార్తినల్‌ న్యూమెన్‌ యొక్క భాషాభాఎ వైద్యం కొంత చూపెట్టినాడు ఈయన శైలిల్‌ 
శక్రుట్నూ ల శైలి లక్షణాలు కొన్నున్నై! ఈయన అనకాళమువస్తే భారతీయ 
ఎజ్ఞానాత్భవ్ట్యాన్నుగ్గదిస్తుడింటాడు చళ్ళపిళ్ళ, బలిజేపల్లి మొదలైన అనేకుల మెప్పును పొందినాడు 
'వ్రాసేభాషాభావాలకు బుర్రా శేషగిరిరావుగారిట్టా అన్నారు: 
"This talented young Andhra author - as a prolific writer, attempting ncw 
sallies of style, treatment and outlook, in Telugu prose, critical descriptive and 
imaginative after the manner of the foremost of European essayists." ఈయున 
బహ్మగంధ నిర్మాతల్లో చేర్చవచ్చు ఆధునికుల్లో ధర్మస్తాపనకై పాటుసడుతున్న కొద్దిమందిలో 


గ భం 


wah 


+ గోవిందరాజుల సుబ్బారావు మొదలైనవారు కొందరు, పరమపదించిన మాస్టరు అంజి, 
పలలమ్మరి సుందర రా. నుయ్య మొదలైన నటులజీవితాలనూ నాళ్ళ సామరా ర్యాలనూ స్పృశించినారు. 
(ae) 


416 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


'శ్రోత్రపేయముగా ఉన్నది. ఖురాన్‌కు సవివరణాం(ధ్రానువాదము [వ్రాస్తూ మూడు 
సంచికలు (ప్రకటించినాడు. 


బాలనిజానము 
(sa 


బాలవిజ్ఞానశాఖకు చింతాదీక్షితులు మొదలైనవారు తంటాలు 
పడుతూనేఉన్నారు.* కొందరు ప్రాతపాటలను పరిష్కరించి భారతి పేజీలలో 
ప్రకటించినారు. కొందరు పెద్దలు మండపాక, ముద్దుకృష్ణిత్యాదులు చిన్న పిల్లలకు 
పాటలు రచించినారు. బాలవిజ్ఞానశాఖ యితర వాజ్మయాల్లో ఎంత పెరిగిపోయినదో 
చెప్పలేను. మనము చేసినది ఆవగింజలో అరవైయోవంతు లేదు. ఇక్కడకూడా 
శాస్త్రాలలో ఎంతపని చెయ్యవలెనో అంతపని చెయ్యవలసి ఉన్నది. శా(స్తాలంటే 
జ్ఞాపక మొచ్చినది: 

పూర్వమోమాంసాశా స్తాన్ని కాలేజీలో మా గురువులలో ఒక రగు శ్రీ 
కూచిమంచి గోపాలకృష్ణమ్మగారు ఉపన్యాసాల(క్రింద రచించినారు. వీరు ఇతర 
దర్శనాలను గూర్చికూడా (వ్రాయటానికి సమర్గులు కాబట్టి యితరాలనుగూర్చి 
కూడా వ్రాస్తే బాగుండును. వీరు గోదావరిజిల్లా అమలాపురము వాస్తవ్యులు. చాలా 
నిరాడంబరజీవి! నిగర్వి! ఉపకారవేతనము దీసుకుని వి(శ్రాంతి ననుభవిస్తున్నారు. 
భగవంతుడు దీర్జాయు విచ్చుగాక! ఈ కాలములో ప్రకృతిశ్నాస్తాలమోద ఒక్కటంటే 
ఒక్కటే ఉద్లంధము వెలువడినది. కాళీపట్నపు కొండయ్య గారి “విశ్వరూపం” యీ 
యుగాభరణం అని చెప్పవచ్చు! వ్యావహారికభాషలో ఉదాత్తభౌతికాదిశా స్త్ర విషయాలను 
అందరికీ అర్థమయ్యేటట్టు రచించి, శా స్తాలకూ వేదాంతానికీ సంబంధము కల్పించి, 
మానవుని విజ్ఞానానికి తోడ్పడే యీ (గ్రంధం యీ యుగానికి మకుటాయమానమైన 
వాటిలో ఒక టనటంలో యెంత మాత్రం అభ్యంతర ముండకూడదు. నవ్యకవితఅంతా 
ఒక యెత్తు యిది ఒక్కపుస్తకం ఒకెత్తు! ఆంధ్ర విశ్శకళాపరిషత్తువారు దీనిని 
'ప్రచురించటంకూడా ఒక విచిత్ర విషయం. పారిభాషిక పదాలకు భాష వెతుక్కో 
నక్కర్లైదని యీ (గ్రంథకర్తగారు చూపినారు! 

* తెనాలిలో 'బాలకేసరి' అనే పేరుతో ఒక మాసపత్రిక ప్రకటిస్తున్నారు. 


తృతీయ భాగము 417 


ఇదిగాక హిందూదేశార్జిక శాస్త్రంమోద ఒక గొప్ప (గంధము వెలువడినది. 
ఆత్మకూరి గోవిందాచార్యులొక గొప్పు త్యాగబీవి. (1901) ఈయన పై కెంత 
అనాకర్షకుడుగా కనపడతాడో అంత లోపల (పతెభా వంతుడు. గాంధిగారివలె 
కొల్లాయి మాత్రమే వస్త్రముగాకల త్యాగశీలుడు. ఎన్ని సత్యాగ్రహసమరా లైనాయో 
అన్నిమాట్లూ శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళిన కార్యశూరుడు. మృత్యువు కంటబడ్డస్సుడు 
కూదా భయము లేకుండా మనస్సు చలించని పట్టుదలకలనాడు.* ఈయన 
పండితుడు, కని, రాజకీయవేత్త! ఈయన రచించిన “హిందూ దేశార్దిక చరిత్ర” 
చాలా గొప్పగ్రంధము. రెడ్డిగారి దానికంటె పరిమితిలో నిషయచర్భలో, ఆధునికతలో, 
శబలత లేకుండా నప్పృష్టముగా చం. నాలా ఉత్కృష్టమైనది. Maes 


బ్‌ 
శైలిలో వటిట నము. పలాల కల. ఆచార్యులు గారు చూపిన 
విశిష్టత కొనియాడతగినది. కొన్ని చోట్ల కొందరు (్రాసినట్లు ద్రానిడ ప్రాణాయామాల 
వలె ఉండకుండా పారిభాషిక సదజాలము ఆసాతతః తెలి సటట్టుగానూ, 
సులభిముగానూ, పొట్టిగానూ ఉన్నని. ఈయన “నోవింద రామాయణము' నే పేరుతో 
ఒక ఉత్తర రామాయణ కధా (గ్రంధాన్ని పద్య ప్రబంధముగా రచించినాడు. ఈయన 
“రాజ్యాంగ చరిత్రను” కూడా వ్రాసినాడు ఎది (వ్రాసినా సలక్షణముగానూ, సష్కృష్టము 
గానూ, రసవంతముగానూ వ్రాయగల సమర్షుడు. రెండు శాస్త్రగ్రంధములూ రెండు 
రత్నములన చెప్పవచ్చు. రామాయణము అనర్గిళధార కలిగి యెక్కడా కుంటు 
పడకుండా ఒక్కమారు చేతపుచ్చుకుంటే నిడవశక్యము కాకుండా, అపాత మధురమై, 
ద్రాక్షొవాక సంకలితముగా ఉన్నది సందతవామరజన హ్నాద్వముగా ఉన్నది. 
డాక్టరు చిలుకూరి నారాయిణరావుగారి ' ఆంధ్రిభాసషాచరెత్ర ఈ భాషకు 
మండనాయమనమని చెప్పడములో ఏమో అలిశయోక్తి లేదు. దానికి ఆగొప్పుతనాన్న 
చ్చెనది కర్త స్వతం(త్రపరిశ్రమే! స్వతం(త్రపరి[శ్రమ యెస్తుడూ వృథాపోదు.ఈ ఇక 
3“ ఈయన! సత్యాగ్రహా అనే వారసత్రిక 1924 లో స్తా సంచి ) చాలదినాలు నీర ఇరహాంచనాడు 
నివారపు సుబ్బారావు నడిసిన 'సల్లైటూరు” అనే పత్రిక దీనిలో లీనమైనది. 
బో 


Cr 


ఈ ఈయిన వాజ్మయ చరిత్ర కారుడూ వైయాకంణీ మాత్రమే గాడు! ఈ రెండిటితో 
నాటు చిక్కని కవితాశక్తికలవాడు. “భవిష్య పర్వము” కూడా వచ్చేసింది. '(ప్రేమతత్వమ' నే 
కావ్యాన్ని భారతిద్యారా ష ర్తిచేసు కొన్నాడు. 


418 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


నారాయణరావుగారి (గ్రంథము వారి జీవిత కష్టఫలం! ఆయనకేనాడు కాల్‌షెల్‌ 
సిద్దాంతముమోద నమ్మకము కలగలేదో అప్పటినించీ పరిశోధనము చేయడము 
మొదలుపెట్టి విషయాన్ని సేకరించడము ప్రారంభించినారు. ఆంగ్లములో "Dravidian 
Phylology." అనే (గంధము వ్రాసినాడు ఇతర పత్రికలలో వ్రాసినాడు. తుదకు 
తన యావత్సరిశోధనాన్ని యీ (గ్రంధరూపముగా పెట్టినాడు. 

కోరాడవారు కూడా కాల్‌డ్వెల్‌ సిద్దాంతాన్ని గట్టి చెయ్యడానికి తెనుగులో 
సంధి స్వరూపములో, ద్రావిడచిహ్నాలున్నయ్యని స్పష్ట కరిస్తూ “ సంధి” అనే (గంధాన్ని 
వ్రాసినాడు. కాల్‌డ్వెల్‌ భాష్యానికిది వార్తికమని చెప్పవచ్చు. ఇపుడు గంటివారు 
'ఆం(ధ్రభాషావికాస' మని ఒక ఉ(్గంధము వ్రాసినారు. ఈ యిద్దరిపరి(శ్రమ 
ఫలంగా తెనుగు నిజస్వరూపము కొంత తెలుసుకోవచ్చు. 


కావ్యము - రాజకవులు 

కావ్యము దగ్గరకు వస్తాను. మొదట కొందరు రాజకవులను పేర్కొంటాను. 
శ్రీ శ్రీ శ్రీ విక్రమ దేవవర్మ మహారాజాలుంగారు రాజ్య ప్రాప్తికీపూర్వ మెంత 
కవిపండితులో, కవిపండితపోషకులో, తర్వాత గూడా ఆ గుణాలు అనునత్తా లైనై 
వీరీ కాలములో అనేక (గ్రంధాలు కృతిని పొందినారు. వాటిలో సెట్టి లక్త్మీనరసింహం 
గారిదిన్ని కాళ్ళ కూరి గోపాలరావుగారిదీ ముఖ్యాలు. గోపాలరావుగారి 
“సౌందర్యమంజరి” గాఢముగా చదివే అవకాశము కలిగినది నాకు. గోపాలరావుగారు 
అనేక (గ్రంథాలను రచించినాడు. వాటిలో కొన్ని చాలా యెన్నదగినవి. శ్రీవారికి 
కృతిచ్చిన గ్రంధముగా “వాల్మీకి చరిత్ర” అనే మనస్తత్వ (ప్రధానమైన నాటక మొక 
టున్నది. అది ఒక్కొక్కచోట అనగా ప్రాచేతసుని చిత్తవృత్తి మార్పు, జ్ఞానోదయము 
కలిగినప్పుడు చదువుతూఉంటే, షేక్సిపియరుకవి నాటకము చదువుతున్నట్టుంటుండి. 
ఈయన కవిత్వము గంగాజలమువలె స్వచ్చమై సర్వలక్షణలక్షతమై ఉంటుంది, 
కాని కొంచెము (ప్రయత్నిం "నట్టు మాత్రము సూచనగా కనపడుతూ ఉంటుండి. 





4 ఏరి విద్యా ప్రీతి, తత్సలమైన టెక్నాలజీ కాలేజీలనుగూర్చి ఆంధ్రలోక మిదివరకే 
యెొరుగును. 


తృతీయ భాగము 419 


“సౌందర్య మంజరి” ఉపోద్దా తములో వారి మతాన్ని చాలా ఉగ్గడించి చెప్పినాడు. 
రసానికీ, ఉపాసనకూ సామరస్యము కలిపినాడు. శ్రీ విశ్వదాతగారి పోషణలో ఉండి 
యిటీవలనే పరమపదించి కీర్తికాయుడ్జెనాడు. సెట్టి లక్ష్మీనృసింహంగారు శ్రీవారికి 
చిరకాలమిత్రులై, శ్రీవారిదేత (భ్రాతృనిర్విశేషముగా చూడబడినాడు. ఈయన 
చాలా (గ్రంధాలు రచించినాడు. వెనక వారి రవివర్మ చిత్రపద్యాలను గూర్చి మనఐ 
చేసినాను. ఈయన మొదట వ్యావహారిక భాషవారియై తుదకు (గ్రాంధికములోనికి 
వెళ్ళిపోయినాడు.. (నేడు కూడా వారి విమర్శనానికి గురైనా నొకమారు.) శ్రీవారి 
పాండిత్య సహాయముతో నన్ను విమర్శించినా డాయన! వీరిద్దరి (గ్రంధాల కృతిభర్తైన 
శ్రీ వర్మగారిని గూర్చి యెక్కువగా చెప్పేదేమో లేదు. ఏనాడు మానవతీ చరిత్రను 
(వెనుక ప్రశంసించినాను) చదివినానో అప్పటినించీ అనగా 30 సంవత్సరాలనించి 
వీరు రచనలు సాగిస్తూనే ఉన్నారు. వీరికి సం(ప్రదాయమూ, నీతి, చాలా ముఖ్యాలైన 
విషయాలు. ఆర్యమతంమోద వఏీరికున్న గౌరవం చాలా గొప్పది. వీరి గీతాలలోనూ, 
వ్యాసాలలోనూకూడా యెప్పుడూ సంప్రదాయాన్ని నీతినీ బోధిస్తూ ఉంటారు. వీరి 
“మాయామహత్వమ"” నే ఖండగీతి ప్రకృతిరహస్వాన్ని ఉగ్గడిస్తూ ఉన్నది.** తరువాత 
శ్రీ ఉయ్యూరు రాజుగారూ, రామచంద్రప్పారావుగారూ, పీఠికాపురం యువరాజు 
గారూ ప్రశంసించదగినవారు. ఉయ్యూరురాజుగారు బహు కొవ్యనాటక నిర్మాతై కీర్తి 
గడించినాడు.ళీ 


ఖః “కేవలము (గ్రాంధిక భాషాభిమానులు, అయినను కాలానుగుణమగు సంస్కరణము 
అంగీకరించెదరు. కావుననే 'నేటి తెలుగు అను వ్యాసములో "వాటిని అయితే, కూతురును” 
యిత్యాదులు గ్రాహ్యము లన్నారు. అంతే కాదు. వమల్లాదివారి చారిత్రక వ్యాకరణమునకు 
కృతిభర్తలైనారు.” 

ఏరు ఆంధ్రదేశములో సారస్వత సంచారము చేస్తూ వ్యక్తులకు, సంస్థలకు, మిక్కుటముగా 
వదాన్యత చూపిస్తున్నారు. (కృష్ణాపత్రిక 14-6-41) 

+ శ్రీ వెంకటాద్రి అప్పారావుగారిని గూర్చి “ఆంధ్రి” “భాద్రపది”లో ఇట్లా వ్రాసినది. “-- 
-ప్రభువులై, కవులై, పండితులై, భాషాభిమానులై, ఆంధ్రరచయితలలో నొకరుగా నభినుతింప 
బడుతున్నారు.-- అష్టపదుల నిటీవల నందమైన యాకృతిలో తీర్చి దిద్ది యాం్రీకరించిరి. 
వచస్సృందర్భశుద్ది నెరింగిన జయదేవుని మధు రగేయముల ను తెనుగుపాటలుగాను, శ్లోకములను 
పద్యములుగాను, మార్చి 'ఆంధ్రజయదె వుడ "ని పించుకొని నా రప్పారావుగారు-- అప్పారావుగారి 


: 420 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


* రామచంద్రఅప్పారావుగారు కూడా ఒక రాజకవి. *నాల్లోవారు పేఠికాపుర 
- యువరాజుగారు ఇప్పటి నవ్యమార్గములో నడుస్తున్నారు ప్రతిభ 1940 సంపుటము 
వారిరచనతో ప్రారంభమైనది. మూడవ సంపుటములో “శ్మశానస్వస్తి” అనే ఖండకావ్య 
మొకటి ఉన్నది. ఉత్తమమైన భాషాభావములు! మృతుని హృదయ గహ్యరములో 

- భావాలను చక్కని భాషలలో గుదిగూర్చి చెప్పినారు.! 'భారతి' లో “అభాగ్యుడు” అనే 

| ఖండకావ్యములో దుఃఖంయొక్క (ప్రకృతిని చక్కగా ఐవరిస్తూ యీ (కింది భావము 

వెలిబుచ్చినారు. 
a యేడ్సువచ్చినయడ కంటినీళ్ళు 
తోడు రాకున్న (బ్రతుకుట దుర్లభంబు” 
వివాదం తిట్లతో అంతమైనట్టు, దుఃఖము బాష్బాలతో అంత మొందుతుంది! 
అట్లాగాక కరుడుగట్టి యేడ్సురాని దుఃఖం దుర్చరము! పాంధుడు, వాన, కేక- 
తుదకు ఆత్మహత్య! చక్కని శోకరస గోళముగా వర్షించినారు! ఇటువంటి కావ్యాలలో 
కారణము కోసమువెదక కూడదనేది మాత్రము జ్ఞాపకముంచుకోవలె పారకుడు. 


వీరు రెండు సాంఘిక నాటకాలనుకూడా వ్రాసినారు. రెండుకూడా (ప్రతిభల్‌ 

ఆ é » ¢ ఆరి శ ఏ యో 
విమర్శింపబడ్డవి! స్వార్ధ్హత్యాగము - 'ఆలోకము నుంచి ఆహ్యానము.' స్యార్హత్యాగముల్‌ 
కొంచెము పాశ్చాత్యానుకరణమున్నది. ఈ కాలములో అది ఉండడము లోపము 


కవితాభిరుచితోపాటు, చిత్ర కళారసాభిరతియు నీకృతిలో నేరులై పారుచుండును.-- ఈయన 
రాధాకృష్ణ పేమో పాసకుడు. వారి చిత్రకళానికేతనము దిని కుదాహరణముగా చూపవచ్చును.- 
- విరు జ్యోతిషములోకూడా" నధిగత(ప్రవేశులు. 'జ్యోతిర్లీల' నాటక మరసిన దచ్చాయలు 
కొంతవరకు గొచరించును. -- ఈ రాజవ్యక్తి నిరాడంబరజీవి. ఇతర భూవరుల కొరవడి. 

౫ “చినుకుల చిందులు” అనే పేరుతో సచిత్ర ఖండకావ్య సంపుటి ఒకటి ప్రకటించినారు 
దానిలో అదివరకు ప్రకటితాలు కొన్ని, అఫ్రకటితాలు కొన్ని ఉన్నై. చిత్రాలలో ఒకదానిలో “కేశవ' 
' అనే పరున్నది. దీనిలో కూడా + శాయనకు కొంచెము శ్రీ శ్రీ గారి గాలి తగిలినట్టుకనపడుతుంది 
వచనపద్యవిభాగములేదు. అక్క..క_డా “మంటల నాలుకలు” “శ్మశానం” వగైరాలు కనపడుతున్నై! 
శబ్దధ్యనికోసము చాల (శ్రమపడినా ము రమణీయత కొరవడుతున్నది. కర్తయొక్క ఐశ్వర్యము 
మాత్రమే ప్రతిబింబిస్తున్నది. 


తతీయ భాగము 421 


కాదు! రోండో నాటకము విడాకులసిద్దాంతము యొక్క రెండు వైపులూ చూపడానికి 


వెనకటి దేవులపల్లి, వేదుల, దువ్యూరీత్యాదులు కొంచెము రుద్ద కంరు 
లయినట్టు కనపడతారు. దువ్వూరి క్యాచిత్కముగా “ఖయాముప్రశంస” వంటివి 

లొ 
వ్రాసినాడు. వేదులవారు కొన్ని కథానికలు గద్యలో రచించినారు. కృష్ణశాస్త్రిగారు 
“ఊర్వశీ” ప్రకటనము చేసిన తరువాత అట్టే గానము చేసినట్టు కనపడదు. ఇది 
మొదటి విశేషము. 

సభాపతిగారు తమ పద్యనాటకాలను “పలితకేశము” “ప్రేమ పరీక్ష” 
“మేడూరివారి కోడలు” “పద్మావతీ చరణచారణ చక్రవర్తి” మొదలైనవాటిని చక్కగా 
పహొదయంగమముగా ఒక దానిని మించినట్టు మరొక దానిని రచిస్తూ వచ్చినారు. 
కవితలో క్రిష్టతపోయి సౌలభ్య మెక్కువకావడం, భావాలు ధారావాహికగా (ప్రవహించడం, 
అప్రయత్న (గ్రధనము కనపడడము మొదలైనవి, ప్రజ్ఞా పరిణామ సూచికాలు. ఈ 
గుణాలన్ని సభాపతిగారి రచనలలో. బాగాకనపడుతున్నై! (ప్రతిభలో ప్రకటితమైన 
“దీక్షితదుహిత”పైన విమర్శన మొకటి భారతిలో వావిలాలవారు వ్రాసినారు. దానిలో 
సభాపతి రచనలయొక్క (క్రమపరిణామము చాలా చక్కగా తెలియజేసినారు. 
“వాకోవాక్యాన్ని” కూడ (వ్రాసినారు. (చూ.కృష్ణరాయాభ్యుదయసంచిక) ఈ క్రింది 
విమర్శకుడి మాటలే నా మాటలుగా (గ్రహించమని మనవి. “ఆధునికాంధ్ర సాహితీ 

ఓ వీరు 'వసంతగీతి 'నిలిరత్నాల'నే ఖండకావ్యసంపుటులేగాక 'అమరకావ్య' మనే పేరుతో 

ఉమర్‌ ఖయ్యమును అనువదించినారు. దీని అనువాదాలు చాల ఉన్నై! దువ్వూరివారు 'పానశాల' 
అనీ, రాయ(ప్రోలువారు 'మధుకలశమనీ”, యింకా చిలుకూరి నారాయణరావు మొదలైనవారూ 
భాషాంతరీకరించినారు. వీరందరూకూడా మాతృకకు ముగ్దులై రచించినవారే! ఇవన్నీ బాగున్నవనే 
చెప్పచ్చును. ఆదిభట్లనారాయణదాసుగారు కూడా దీన్ని సంస్కృతాం(ధ్రాలలోనికి అసలు 
పారసీకభాషలోనుంచి పరివర్తనంచేసి తారతమ్యం చూపడానికి నాలుగు (గ్రంధాలను కలిపి 
ప్రచురించ చాల శ్రమపడినారు. ఈ (శ్రమకు (శ్రమే ఫలమైనది! సహజకవులు కూడా 
ఒక్కొక్కప్పుడు తమ (గ్రంధాలతో రసావిష్కరణము చెయ్యలేకపోవడము మనము చూస్తూ 
ఉంటాము! ఈయన “వాలుజడ, ఉపాసన' అనే రెండు (గంథాలిటీవల (ప్రచురించినాడు. 


422 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ప్రపంచములో వ్యుత్సన్నత, ఉపజ రెంటినీ పొదిగించుకున్న కవులు కడుంగడు 
దుర్హభులు. నూతన రచనా సంప్రదాయాలకు మార్గదర్శకులై, నవ్యనాహిత్యాచార్య 
పదవిని అధిష్టించిన శ్రి శివశంకరశ్ళాస్తిగారు వీరిలో వకరు.” ఈయనకు 
రూపకవిధానముమోద యెక్కువ(పీతి. అందుచేత “సంవాద ఖండికలనూ” 
“పద్యనాటికలనూ” యెక్కువ గౌరవించినాడు. ఈ విషయములో పాశ్చాత్యాధునిక 
నాటక కర్తల ననుసరించినాడు. కాని ఈయన రచనలు మొదటినుంచీ, అనగా 
నవలారచనదగ్గరనుంచి, చివర వరకూ, (గ్రాంథికవ్యవహారిక భాషోపయోగములోనూ, 
ప్రాచినాధునాతన భావప్రకటనములోనూ, శబ్ద[గధనములోనూ, కాలానుసారముగా, 
రుచ్యనుసారముగా మారుతూ పూర్వాధునికుల యిద్దరిమధ్య ఒకవిధమైన వంతెనై, 
సారస్వతానువృత్తికి దోహదము చేసినైయని ఘంటాపధముగా చెప్పవచ్చు. రెండు 
రకాల కావ్యపద్దతికీ, తద్రచయితలకూ కూడ సామరస్యం కలగ జెయ్యడమే 
ఈయన గొప్ప సారస్వత సేవ. సభాపతిగారి రచనలో ఆయన మనఃపరిణామము 
కూడా కనపడుతూ ఉంటుంది. తుదకు సంప్రదాయంమోద, సహజ మానవ 
క్షమమోద దృష్టి తాలగలేదని, వీరి సహజ మనోవృత్తి కాలానుగుణమైన మార్పనీ, 
యీయన చిత్తవృత్తి నిరంతర దుఃఖభాజనము కాకఫోవడమే కాకుండా దాని 
సహజగుణము సంతోషమే అనీ తెలుస్తుంది. దువ్వూరివారివలె వీరికి భార్యావియోగము 
'బొగ్గులమసిభగ్నశల్యములు'గా గోచరించి కవితాస్రవంతి కొంత కాలము ఆగలేదు. 
ఇక్కడ కవికి సామాన్యులకూ భేదముండేది! ఈతత్వమే ఆయన్ని యితరులనించీ 
వెరుచెసేది. వీటిల్లో చాలా సభాపతిగారు* తన స్నేహితులకి స్నేహితు రాండ్రకీ 
* భారతి, విక్రమాషాఢము. ఆం(ధ్ర పత్రికలో వంగల శ్రీరామావధానిగారు విమర్శించినారు. 
(ఆంధ్రపత్రిక సారస్వతానుబంధాలు. డిసెంబరు 1941.) 
సభాపతిగారి కృతులలిస్టు, చూడండి కొంత:- కాంచనమాల, కుంకుమ భరణి, 
దివ్యలోచనములు, శిష్యురాలు, దీపారాధన, ప్రభుతీర్థము, |క్రుద్దముని, (ప్రతాప కుమారి, 
భానుమతి, గురుశిష్యులు, నైయాయికుడు, పలిత కేశం, ఛిద్రఘటి, చామెకాంబ, ప్రభువాక్యము 
సైవఐగాక :- 
హృదయేశ్యరి - ఉపకావ్యము 
ఆవేదన - ఖండికాసంపుటి 
పద్మావతీచరణచారణ చక్రవర్తి - పద్యనాటిక 


అంకితం ఇచ్చినాడు. వారొక ఖండకావ్యములో వీరి భాషాసేవనుగ్గడిస్తూ వీరికి 
కవివాక్యములో రావలసిన అమరత్వాన్ని ప్రసాదించినారు. వారికి వీరు (ప్రేమపరీక్ష' 
ను కృతియిచ్చి వీరికి అమరత్వము కల్పించినాడు. ఇది చాలా సమంజసముగా 
ఉన్నది. కవిమిత్రులంటె ఇట్టా ఉండవలె! 

కొందరు ఈ అవకాశములో అవకాశము కలగజేసుకుని తమ(గ్రంధాలను 
పూర్తిచేసుకున్నారు. అటువంటివాటిలో, రాళ్ళపల్లి వారి “గాధాసప్తశతి” సన్నిధానమువారి 
“గోవర్హనాచార్య సప్తశతీసారం” (ప్రశంసనీయాలు. రెండూ చదివేవారికి వారి 
డృక్సధభేదమూ, వారి భాషాభేదాలూ, వారి ఉపజ్ఞాతారతమ్యము తెలుస్తవి! రాళ్ళపల్లి 
వారి (గ్రంధము భాషకు అలంకారము! కాని రచనచూస్తే వీరికి పద్యముకంటె 
గద్యము సహజమని కనపడుతుంది. సన్నిధానము వారు కూడా మాతృక రసము 


వానా యాకానా డా దా. 


eA 


రపరీక్ష - గీతినాటిక 

ధకుడు - సంవాదము (మీజాన్‌) 
త్నాకరము - గీతికసంవాదము 

క్రితదుహిత - పద్యరూపకము - వాకోవాక్యం 


a | 


DC: 


వ్‌ 


రాజజూమాత - గీతికారూపకము 

నోణకభార్య - గీతినాటిక 

కవిప్రైయ - పద్యరూపకము 

యక్షరాత్రి - యవనికాంతరము 

గృహందిర - సంకీర్లకృతి 

వకుళమాలిక - గీతికాస్వగతము 

ఇటీవల (శ్రవ్యనాటికలు కూడా వీరు (వ్రాస్తున్నారు. 

సై వాటికి పెట్టిన నామధేయాలు, వాటికూర్చూ నైవిధ్యమూ చూడండి. ఇప్పటికీ 
'మహాకావ్యం ప్రారంభించనలెననే కుతూహలము" ఉన్నదని 24-9-40 తేదీన నాకు వ్రాసినాడు. 
వార్షక్యములో ఈయనకు సుఖేచ్చ యెక్కు వౌతున్నట్టు గోచరిస్తున్నది ఈయనకు కవిత్వం 
ఊపిరివంటిది. 'అందమైన ఆప్పురాలు మధుర కంరంతో గానము చేస్తూ ఉంటే మైమరచి వింటూ 
ఉండాలని యీయన ఆశయమట! (ఆంధ్రపత్రిక 14-12-41) తదన్వేషణములో ఉన్నాడని 
తోస్తుంది! 

ఈ సమావేశానికి ఈ[గ్రంధకర్త అధ్యక్షత వహించినాడు సికిందరాబాదులో, “ప్రేమ 
పరీక్ష అనే పేరుమార్చి “ఛిద్రఘటి” అన్నాడట. 


424 నవ్యాంధ్ర సాహిత్య విధులు 


తెప్పించడానికి శ్రమపడ్డట్టే విశదమౌతుంది ఇవిగాక కాంచనపల్లి కనకాంబగారి 
“హంసవిజయం” ఒకటి. దీని ప్రశస్తి మహారాజులు, కవిరాజులు, విద్యాధికులు, 
చాలా ఉగ్గడించినారు. విశ్వవిద్యాలయ పార్య(గ్రంధాలలో కొచ్చినది. నేను పాఠము 
కూడా చెప్పినాను. నా న్వాభిప్రాయము పెద్దల వ్రాతలకు కొంచెము వఎరుద్దముగా 
ఉంది. ఇందుగ్గడించిన విషయాలనుబట్టి, వాటి వైవిధ్యాన్ని బట్ట, నాటకరచనకంటె, 
గద్య(గంధ రచనచేస్తే బాగుండేదేమో అనిపించినది. ఇప్పుడున్న సంఘస్థితి అంతా 
చెప్పి చివరకు “శ్రీ తిరుమల శ్రీ త్రిలింగ విద్యాపీరా” దర్శాన్ని ప్రచారం చేసినారు. 
ఇది ఒక సంఘవిమర్శన నాటకము. కావ్యదృష్టి చాలా కొరవడ్డది! అయినా క్రి 
చాలా (శ్రమపడ్డది. ఆమె వ్రాసిన జీవయా(త్రకూడా యిటివంటిగుణాలే కలిగిఉన్నది. 
కావ్యము ద్వారా ధర్మబోధ చెయ్యడములోనే కవి ఉపజ్ఞ కనపడవలసినది! 

చిలకమర్రివారు కవిభల్లటశతకాన్ని సంస్కృతంలోనించీ అనువదించినాడు. 
చాలా హృదయంగమముగా ఉన్నది. మాత్పకలో ఉన్న అన్యాపదేశాన్ని చాలా 
సమంజసముగా దించినారు. మంగిపూడి వెంకటశర్మగారు తమ “మద్దుకత” 
మొదలైన రసవత్హండ కావ్యాలను పూర్తి చేసుకున్నారు. 

కొందరు తమ ఖండకావ్య సంపుటాలలోనించీ భాగాలను పరితలను 
ఆస్వాదింపజేసివారు.ఈ అటువంటివాటితో మండపాక “తేనెపట్టు” జాషువా 





* పుట్టపర్తి నారాయణాచార్యులుగారి 'షాహజీ' చక్కని పాకంలోపడ్డ ఖండ కావ్యము. 
ఈయన బౌద్దవాజ్మయంలో చాలా కృషి చేసినాడని వినికిడి. ప్రబంధ నాయికలనే' వచన గ్రంధము 


టా అం 


౫ ఇందులో దేశభక్తి స్పోరాకాలైన గేయాలున్నై! దేశము మరచిపోని ఆధునికుల్ల్‌ ఈయనకొక 
అ(గన్హాన మయ్యివచ్చు. ఈ చేయగుచ్చము చక్కని గీతాలతో నిండిఉన్నది. భరతమాతయొక్క 
గెప్పుతనం, రైతులస్టైతి, దేశముయొక) $ పూర్వ్యాన్నత్యం, అస్పృశ్యత మొదలైన అనేకవిషయాలపైన 
చిక్తు ని గేయాలను (వ్రాసినాడు. ఈయన కుమారుడు రామారావు ఆధునిక [గ్రామ జాతీయ 
బేవనము ప్రతిబింబింపజేసే రైతుబిడ్డనే నాటకము వ్రాసినాడు మాండలిక వ్యవహారికములొ 
వాసి కొన్ని పదాలకు అర్జాలు కూడా తుదిన యిచ్చినాడు. మాండలిక పదాలను (ప్రచారం 
పద్దతియిదే! ఈనాటకానికి అభివ్రాయమిస్తూ రెడ్డిగారు అవకాశం చూచుకుని 
కాంగ్రెసును విమర్శించనాదు ఈ నాటకముల్‌ కర్త కాంగ్రెసు నిర్మాణకార్యక్రమ (ప్రచారం 
చేసిన మాట వాస్తవమే! ఈ కాలములో వ్రాసిన చాలా నాటకాలు ఏవో అభినివేశాలను ప్రచారము 


తృతీయ భాగము 425 


“ఖండకావ్యం” గోరుగంతుల “పూలతోట” సోమయాజులు “రామచంద్రుని 
హంపీయా(త్ర” బెళ్ళ్లూరి 'ప్రేమతపస్విని” సబ్నివీసు “ేయగుచ్చము” జయంతి 
గంగన్నగారి సుమబాల, కంరమాలలు మొదలైనవి యెన్నదగినవి. కొడాలి సుబ్బారావు 
(1904-32) రచించిన 'హంపీక్షేత్రం'లో 'కవితాశిల్పం' ఉట్టిపడుతూ ఉంటుంది. 
ఇతను చిన్నవయసులోనే గతించినాడు.  “ప్రతిభిను గూర్చి చెప్పేటప్పుడు 
మరికొన్నింటిని పెర్కొంటాను. ఇప్పుడు పేర్కొన్నవాటిలో అనుసరింపబడ్డ మార్గాలన్ని 
చాలామట్టుకు చర్విత చర్వణాలే! సోమయాజులుగారి “హంపీయా(త్ర” యింగ్రీషులో 
ఉన్న బైరను (వ్రాసిన "Child Harold's pilgrimage" అనే కావ్యానికి అనుకరణము. 
దీనిలో వెనకటి సామ్రాజ్యోన్నతి చాలా చక్కగా చెప్పినాడు కవి. 

పైన పేర్కొన్నవారు గాక ఖండకావ్యాలను వ్రాసిన వారిలో వెనక 
దశవర్షకాలములొవారు గాక కొత్తవాళ్ళు చాలామంది ఉన్నారు. జనమంచి 
వెంకట్రామయ్య, కొల్లూరు ధర్మరాయకవి, నాదెళ్ళ వెంకట్రావు, మిన్నికంటి 
గురునాధశర్మ, పెమ్మరాజు లక్ష్మీపతి, ఓలేటి సీతారామమూర్తి, కోరుమిల్లి 
విరసోమస త్యనారాయణ, కుందుర్తి నరసింహారావు, వెంకటపార్వతీశ్వ రకవులు, 
వేంకటకాళిదాసకవులు, శేషాద్రి రమణకవులు, పండితారాధ్యుల నాగభూషణం, 
(ఈయన 'గంగాలహరి' అనువదించినాడు.) మున్నంగి లక్ష్మీనృసింహశర్శ్మ, సోమంచి 
వాసుదేవరావు, తురగా వెంకట్రామయ్య, జనమంచి కామేశ్వరరావు, * నిడమర్తి 
యీశ్వరప్పు, దివాకర్ల వెంకటావధాని, ఆచంట సూర్యనారాయణశర్మ, అధికార్ల 
సూర్యనారాయణ, అన్నమరాజు శర్మ, కాశిభట్ట కృష్ణరాయశా స్త్రి, కొత్తపల్లి సూర్యారావు, 
అయ్యగారి సత్యనారాయణమ ., కొమాండూరి, పంద్యారం, హరి రాధాకృష్ణమూర్తి, 


సహదేవ సూర్యప్రకాశరావు కొడాలి, అడివి, శీరిపి, మేడిపల్లి లక్ష్మీకాంతకవి,ఉ 


చెయ్యడము కొరకే అన్నట్టుతోస్తుంది. విశ్యనాధవారి వేనరాజు వగైరాలల్లో కూడా ఉన్న, 
మంచనండి చెడ్డనండి యిదే! 
పారనంది జగన్నాధస్వామి జూన్‌ 1929 భారతిలో సుమబాలను గూర్చి “౧౭౦౨ 
ద్విపదపంక్తులే అయినా, భావనలో స్పురించేదీ విస్తారముగా ఉంటుంది' అన్నాడు 
3 ఇతని తము శడు జనమంచి రామకృష్ణ ఒక సాధకుడే. 
ఈ ఈయన 'నా కవనం” అనే ఒక ఖండ కావ్య సంపుటి, 'జనాబాయి' అనే నాటకమూ 
రచించినాడు. శృంగార ప్రియుడు 'సౌందర్య విలాసమి నే నవలకూడా రచించినాడు. 


426 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పురాణము కుమార రాఘవశాగస్తి, పిశిపాటి నారాయణశా స్తీ, మొదలైనవారి పేర్లు 
కనబడుతున్నై! ఇంకా విరుగాక చాలామంది ఉన్నారు. 


కొందరి విశిష్టత 

కొందరిని గూర్చి కొంచెము (ప్రత్యేకముగా ఒక్కొక్క మాట చెబుతాను. 
కాటూరు వెంకటేశ్వర రావుగారు ఒకవైపు “సౌందరనంద” సాధన జరుగుతూ 
ఉండగానే అప్పుడప్పుడు ఉద్రేకము వస్తూండటము 'వరలక్ష్మీవ్రతం' లాంటి చక్క? 
కావ్యాలు (వాయడము (ప్రకృతి సిద్దమైన సన్నివేశాలు కల్పించడము కలిగినది. 
తర్వాత సినిమాకవి కావలసిన సము[ద్రాల వెంకట రాఘవాచార్యులుగారు అప్పుడప్పుడు 
దశవర్షకాలములో చక్కని కొన్ని ఖండకావ్యాలు వ్రాసినారు. _ భిక్ష 'శ్రావణి' 
మొదలైనవి ఒక్కొక్కప్పుడు గూఢభావసంకలితాలై సహృదయపరితకు 'సడ్య్వః 
పరనిర్వృతి' ని కలుగజేస్తున్నై! కుమార రాఘవశాగస్తిగారు గంగాదేవీకృత “మధురా 
విజయ” కావ్యము (ప్రకటితభాగాన్ని తెనుగులోకి పరివర్తనముచేసి భాషాసేవ చేసినాడు 
మంచికావ్యశెలిలో, నిర్దుష్ట భాషలో మాతృకను వెలయించి మించినాడు. అయ్యగారి 
సత్యనారాయణమూర్తి గారు ఆంగ్లములో షెల్లీకవికృతమైన "Love's philosophy", 
అనే ఖండకావ్యము 'ఎమతత్వం' అనే పేరుతో స్వేచ్చానువాదము చేసినాడు, 
ఉన్నవ లక్ష్మీనారాయణ గారు 'బసవగీత' అని ఒక గేయాన్ని వారి సహజరసవద్దోరణిలో 
(వ్రాసినారు, నవలారచనాశక్తే గాక గీతరచనాశక్తికూడా ఉన్నదని యాయన అప్పుడప్పుడు 
చూపుతూ ఉంటాడు. ఆయన సర్వతోముఖ (ప్రజ్ఞ దేశానికంతకు విదితము! 
మాధవపెద్ది బుచ్చిసుందరరామశాస్తిగారు తమ సహజ విజయాన్ని వదలి రచ్చకక్కటం 
(ప్రారంభించినాడు. ఈయన గేయాలను గూర్చి వెనక స్పృశించినాను. ఈయన 
కవిత్వము “అతులిత మాధురీ మహిమ” గలదని నా అభిప్రాయము. ఈయన 
'సతీస్మృతి' అని భార్యా వియోగము కలిగినప్పుడు (వ్రాసినాడు. చాలా హృదయ 
ద్రావకముగా రచించినాడీ ఖండగీతి. ఈయన సామాన్యముగా అందరూ అనుకునేట్టు 
“పారడీ” కవి అనుకునే రచనలు కాకుండా చక్కని భావపూర్ణమై ప్రతిభావంతమైన 
కవిత చెప్పగల సామర్ర్యము కలవాడని యిటివల నవ్యనాహిత్య పరిషత్తువారు 


తాత్రీయ భాగము 427 


నురించిన “పంచవటి” * అనే ఖండకావ్య సంపుటివలన తెలుస్తుంది. లక్ష్మణుని 
శీలాన్ని చాల ఉదాత్తముగా చిత్రించినాడు. “బృందావన”'మని ఖండకావ్య సంపుటిలో 
ఫండికలు చాలా రసవంతముగా ఉన్నాయి. ఈయన చాటుధారల వంటివి 
అధునికులెవ్వరూ రచించలేరని నా ఆశయము. ఈయన పద్యము చదివేఫక్కీ 
అనితరసాధారణమని వెనక చెప్పినాను. చూడడానికి ఎంత అజ్ఞానిగా కనబడతాడో 
అంత ప్రజ్ఞావంతుడు. సభను రంజింప జెయ్యటంలో ఈయనతో సమానులు 
చాలా తక్కువమంది. ధనవంతుడు కాడు. తన కావ్యాలు చదువుకుని తానే 
ఆనందించే రసపిపాసి. కావ్యానందంలో కష్టాలను మరచిపోయే కళాభిజ్ఞుడు. 
ఈతని “శారద”కూడా మిక్కిలి రమణీయము, “ఒమార్‌ ఖయాం”లో కొన్ని 
ఘట్టాలు చాలా రమణీయముగా పరివర్తించినాడు. ఈయనకు 'స్వయంవ్యక్తుడ'ని 
చరుదిచ్చి శాలువ కప్పినారు. కడపలో శేషా ద్రిశర గారు కూడా వీరిని సన్మానించినారు. 
ఈయన ప్రకృతిచేత హాస్య(ప్రియుడు. ఈయన చాటుధారలు హాస్యప్రధానాలుగా 
ఉంటవి. ఈయన సినిమాతారల మోద [వ్రాసిన పద్యాలువింటే పొట్టపగిలేట్టు నవ్వు 
వస్తూఉంటుంది. కాటూరి వెంకటేశ్య రరావుగారికీ యాయనకూ జీవికాజీవి, ఈయన 

ఆధునికులలో ఎన్నదగినవాడు. 
ఇక్కడే భార్యావియోగస్టితిలోనే వ్రాసిన విశ్వనాధవారి “వరలక్ష్మీ త్రిశతి” ని 
గూర్చి రెండుమాటలు చెబుతాను. కృష్ణవేణిలో భార్య అస్టులను కలిపే సందర్భములో 
దీనిలో పద్యాలూ, “గౌరీపూజ” అనే శీర్షిక (క్రిందివీ, హృదయవిదారకాలైనట్టీ 
సంపూర్ణమై నట్టి అనిర్వాచ్యమైనటీ ఆనందాన్ని కలగజేస్తె! “కృష్ణార్చ్వణం”లో అస్టికలు 
కలుపునప్పుడు ఉత్పన్నమైన భ-లు చదివేటప్పుడు నేనానందముతో అ(శ్రులు 
రాల్బానని చెప్పటం కెవలసత్యకటనం!* _ సూక్ష్మవిషయాలయొక్క అంగాంగీ 
* పిల్లల మల్టివారు ఫిబ్రవరి 1950 భారతిలో రచించిన “మధుర భారతి మాధవ పెద్ది కవి' 

అన్న వ్యాసాన్ని చూడండి. 


మద్వయోగవ్యధా దూయమానహృదయ 
నీరజను భవత్తనయాకుమార రక్ష = 
ణాతురమనోంబుజాతను నాదరించి 
యాది యోదార్చు(గాక నిన్నాదిగౌరు, 


48 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


భావముతో కూడిన ఆ వర్షనము నిరుపమానము! ఎటువంటి స్వల్ప విషయాన్నీ 
భాషాచిత్రాలు కల్పించి పారకుడి మనశ్ళక్షుస్త్సులకు గోచరమయ్యేటట్టు చెయ్యడములో 
పరమావధిని పొందినైయని చెప్పడములో యేమో అతిశయోక్తి లేదు.* గౌరీపూజలో 
'ప్రేవ్యక్తి ప్రకృతిమాతలో లీనమైన ఘట్టము చదివితే సాక్షాత్కైలాసవాసైన పార్వతీ 
లొకికమై సర్వ(ప్రపంచ వ్యాప్తమై హృదయానికి ఒకవిధమైన పవి(త్రానందాన్ని 


a 
అదానాణవాజక 


[్‌ 
లై ౧ 
a 
డ 


“గారు” అనే ప్రయోగ మక్కడ బంగారములో రత్నము పాొదిగినట్టు 
తోస్తుంది. అందులో హృదయ నిగూఢ( పేమ, పవిత్రత, మాతృత్వము స్పష్టమౌతున్నవి. 
ఒక కవి భార్యావియోగము భాషాకుమారుల కందరికీ ఆనంద హేతువు కావడము 


ఆయనిచ్చిన భార్య అట్రెపోయె 
నాతండ్రి చేసిన నానామహాపుణ్య 
కర్మలిగతి గంగ గలసిపోయె 
మిగిలినదియొక్కడె నాకు మేరువంత 
బరువు నాగుండెలో మధ్యభాగమందు 
అంతె పేరునకంతె భార్యాస్థిగాని 
నాశరరాస్ట్రినిజము కృష్ణార్పుణము సై 
“గొమ్యగ్రాంధిక విషయమున నీకవికొక నిశ్చితాభిప్రాయము లెడేమో! 
విశ్వనాధౌలిలో సంగీతము లేదనుటకన్నను అది తార్మశ్రుతిలో పలికినదగుట తగినది ఈమవాకవికి 
ధ్వనిదృష్టి చాలతక్కువ .. ఇతడు ముఖ్యముగా వాచ్యకవి. భావతీక్ష్మతపై నున్నంత డాహము 


శిల్పముపై లేదు... .... నూత్నతయను పదార్షములేని దీతడుకలమే పైకెత్తడా అనిపించును. 
ఈయన రచనలయండు హాస్యము తక్కువ.” వుటపర్తి - భారతి ఫిబ్రవరి 1943 


ఈఈ పద్యాలే క్రిష్టాన్సయానికి కూడా పరమావధిగా ఉన్నిః ఉన్నప్పటికి వారకుడికి యెంత 
తెలిస్తే అంత ఆనందం కల్లే స్వభావంకూడా వాట్లో ఉంది “కొండవీటి పొగమబ్బులు” కూడా 
దృష్టాంతంగా చూడండీవిషయానికి రాచసిరి ఉడిగిపోయిన శిధిల దుర్లలక్ష్మికి ఆపాగ మబ్బులు 


కూర్చిన వెగ్రియలంకృతులే యీ వాక్యాన్ని వెలార్చినవి' అన్నాడు సంపత్‌ 


తృతీయ భాగము 429 


సహజమే! ఈయనకి భార్యావియోగమయ్యే కాలములో కొంత నిరుత్సాహమూ, 
నిరాశా, ఆవరించినట్టు తత్కాలములో వ్రాసిన “ఆకాంక్ష” మొదలైన ఖండకావ్యాలవల్ల 
కనపడుతుంది. కాని మళ్ళీ దానినించి, మృతినించీ జన్మ లేచినట్టు సహజమైన 
చిత్తశాంతి చెకూర్చుకుని ఉత్సాహాన్ని పొందడము ఆం(ధ్రసాహిత్యముయొక్కా, 
భాషయొక్కా భాగ్యమనే చెప్పవలె! దువ్యూరివలె తాత్కాలికముగా పతనాన్ని 
పొందకుండా ఉండడంలోనే ఉన్న దీయన యొక్క విశిష్టత. అదే కనికి పరీక్షాకాలము. 
అటువంటి దుఃఖములోనించీ సుఖము కలిగితే ఆయన ప్రకృతిని జయించాడన్న మాట! 
అదివరకు “ఆకాశదీపం” “విశ్వామిత్రుడు - మేనక” మొదలైనవి ఉదాత్తముగా నే 
ఉన్నై! ఆయన కవిత్వానికి సహజాలైన అన్ని గుణాలు వాటిలో ఉన్నై!* కాని భార్యా 
వియోగము తరువాతనే ఆయన కవితాజ్యోతి - బహుశః (ప్రథమపత్నీ జ్యోతి 
ద్వితీయమందు ద్విగుణముగా మూర్తీ భవించుటచేతనో యేమో - కాళిదాసు 
చెప్పినట్టు 'సః అధికం బభౌ'.ఈ మొత్తముమోద రెండవస్టలూ కలిసి యీయన్న 
నవ్యసాహిత్యాకాశ వీధిలో దుర్చిరీక్ష్యుజ్ణిగా చేసినవి. సూర్యుడు ఆపాతత తీక్లుడై నప్పటికీ 
ఎట్లా సర్వసస్యదాతో, సర్వారోగ్యదాయో, అట్లాగే యాయన కవిత్వము కూడానూ! 
ఆపాతతః క్లీష్టమైనా లోతుకు దిగితే అనిర్వచనీయ రసావిష్కరణం చెయ్యగల శక్తి 
ధర్మ(ప్రకృతికి మార్గదర్శిగా ఉండేగుణమూ దానిలో ఉన్నై! “తొడ, తొడ” అనే 
పద్యము చదువుతూ ఉంటే భవభూతి “కమపి కమపి” శకం తలపుకొస్తూ 
ఉంటుంది. 

౫ 1. దుష్కరప్రాస = హ్మ, ప్పుర్వ, క్ష, ఖ్య 2. క్రిష్టానయము = “ఆకాశదీపము” 
(పిచ్చితలలు) 3. తెనుగు నుడికారాలు = “శిరేరిభైరీ” “'యధాలాపముగ” (మనుష్యుడు) 4. 


మారుమూల పదాలు = వజ్టు, తోరహత్తు, 5. ఉదాత్తత 6. నేయార్థం = (కొన్ని పద్యాలకు 
ఆయనే అర్దం చెప్పవలె) 


* మరల రేకెత్తిన ఉత్సాహానికి 'పరిశోధకుల' నే కధే తార్కాణం. 


+ తొడతొడనందుకో నరటితోటలు పెంచెదనంచు, సెజ్జలో 
మెడమెడలాని శంఖములు మెల్సెదనంచును, నూహలూహలో 
వడివడిపోయి యందములు వాల్సెదనంచును, వెర్రియాసలం 
బడిచనినంతలేద, యెడబాటు విచిత్రముగా ఘటిల్లైబో! 
వైధర్మ్య్యం యెంతచక్కగా చెప్పినాడో చూడండి! 





430 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విశ్వనాథ రాయప్రోలు లిద్దరూ నవ్యసాహిత్యానికి సూర్య చంద్రులవంటివారు. 
ఒకరు దుర్నిరీక్షుడు! రెండవవారాహాదకరుడు ఒకరు మిరుమిట్టుగొలుపుతాడు! 
రెండవవారు చల్లజేస్తాడు! ఒకడు శాసిస్తాడు! రెండవవారు ని(త్రుడల్లే ఒప్పిస్తాడు! 
ఒకరి వ్రాతలు మహోదధీతరంగ పరంపరలు! రెండవ వారివి అచ్చోదసరో 
వరనిరోపమానములు! వీరిద్దరూ ఆద్యంత రక్షకులై నవ్యసాహిత్యాన్ని రక్షస్తున్నారు. 
ఒకరిది ఉప(క్రమ (ప్రాబల్యము! రెండవ వారిడి ఉపసంహార విజయము! ఒకరివద్ద 
మొదలు పెట్టిన ధర్మము మధ్య యెన్నో విధాల సంచరించి తుదకు రెండవ వారిల్‌ 
నాఫల్యము పొందినది! కాబట్ట నవ్య సాహిత్యమంతా యీయిద్దరి మధ్య 
ఉయ్యాలలూగి, ఏధర్మములోతా బైలుదేరినదో, అదేధర్మములో వచ్చిఆగినది!* 


పురి కొతదరు 


ఉమ్మర్‌ ఆలీషాగారివలె (1945) మరణం మరోక సయ్యదుబదురుద్ది 
సాహెబుగారు ఒక భక్తిగీతము రచించినాడు. చక్కగా ఉంది. దాని శీర్షిక “నీ 
దర్శనము ని సేవ” ఇటువంటి ముసల్మాను కవులూ, జాషువావంటికైైస్తవ కవులూ, 
విజ్ఞానైక్యతను నిరూపిస్తారు కాబట్టి మన కందరికీ వంద్యులు. ఈయన కవిత్వములో 
కూడా ముసల్మానుచిహ్నాలు భాషలో ఎంతమాత్రము లేవు. చక్కగా భాషాకుమారుడు 





*ః బుక్నేమంటున్నదో చూడండి. 
'యస్తిత్యాజ సచివిదగ్‌ ౦సఖాయం 
న తస్య వాచ్యపి భాగో అస్తి 
యదిగ్‌ంశ్చణోత్యలకగ్‌ం శృణోతి 
నహి (ప్రవేద సుకృతస్య పంథాం' 
ధర్మమును వదలినవారి వాక్కున భాగములేదు. 
విద్యా హవై (బ్రాహ్మణమాజగాను 
గోపాయ మాం శేవధిష్టే హమస్మి 
అసూయకాయాన్నజవే యతాయ 
న మా (బూయా వీర్యవతీ తధా స్వామ్‌' 
విద్య తనను అసూయగలవానికిని, బుజు(ప్రవర్తన లేనివానికిని, చపలునికిని, ఇయ్య 
వద్దన్నదట!” 


తృతీయ భాగము 431 


వ్రాసినట్టి ఉన్నది కావ్యము. కాశీభట్ల (బ్రహ్మయ్యశా[స్తిగారి ఖండకావ్య మొకటి 
వెనకటి దశాబ్దకాలములో నిరూపించినాను. ఈ కాలములో కూడా ఆయన 
“గడ్డిపరక” అనే శీర్షికతో దాని యొక్క ఉపయోగాలు దానిని ప్రపంచము 
నిరాదరించడము. న్యాయము గాకసోవడము మొదలైన సంగతులతో రసవంతముగా 
రచించినారు. వీరేగాక వేదం వెంకట్రాయశా'స్తిగారు “దైవమహిమ” అని ఒక ఖండ 
కావ్యము (వ్రాయడము ఆశ్చర్యము. ఇటువంటివారు వ్రాయడంవల్ల ఖండకావ్యానికి 
ప్రాచినులిచ్చిన ఆంక్ష చాలామట్టుకు తొలిగిసోయినట్టు భావించవలెను. వీళ్ళ 
ఆదరణకు చాల విలువ ఉన్నది. ఇట్లాగే శివరామశాస్త్రి, ఆదినారాయణ శాస్త్రిగారు 
మొదలైన పండితుల వ్యావహారిక భాషోపయోగముకూడాను. కొందరు వీరిలోవీరే 

సంతృప్తిపడి తమలో తమకు కొన్ని సలహాల నిచ్చుకున్నారు. మంగిపూడి వెంకట 
శర్మగారు తమ అనుభవాన్నిబట్ట. కవితకు ప్రయోజనముండవలెనని చదువరులు 
జీవితాన్ని దిద్దుకోడానికి పురికొల్పవలెనని, సాధువుల నడతలూ, కారి ్యకుల చరితలూ, 
వాటకపు జనుల ఆటపాటలూ, రైతులయొక్క, పతివ్రతలయొక్క శుభశీలురయొక్క, 
ఆడుకునే సిల్లల యొక్క, చేష్టాదులూ, మాతృ(పేమా, మొదలైనవి కావ్యవస్తువులుగా 
ఉంటే సమంజసముగా ఉంటుందనీ, మొదలైన విషయాలను చెబుతూ కవులకు 
హితవు అనే శీర్షికతో చక్కని ఒక ఖండకావ్యము (వ్రాసినాడు జనమంచి 
కామేశ్వరరావుగారు, కృష్ణశా(స్తి మొదలైనవాళ్ళ దుఃఖముతో విసుకుచెంది 'కవికుమార' 
అనే శీర్షికతో ఒక కావ్యము రచిస్తూ ఇట్టాగన్నాడు! - 

“శోకగీతుల సుప్తవీధుల 
ముంచెత్తబోకుముగా! 


ప్రియవియోగమె పియకరంబగు” 
ఇదే 'శరీరనాశోపి సమానురాగయోః ' అన్నప్పుడు కాళిదాస సిద్దాంతము! ప్రత్యాశ 
లేనప్పటి ప్రణయమే నిజమైనది! స్వార్థ రహిత మవడముచేత దానికి పవిత్రత 
వస్తుంది. కాని అది కవిని క్రుంగదియ్యకుండా అతని విజ్ఞాన నేత్రాన్ని తెరవవలె. 
అప్పుడే అతను నిజమైన కవైపోతాడు. ఈసందర్భములో వెనక కొన్ని దృష్టాంతా 


432 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


లిచ్చినాను. జాషువాకవి 'అయోమయము' అనే శీర్షిక (క్రింద నవ్యకవులను 
సంబోధించినాడు, చూడండీ (క్రింది పద్యం :- 

“కవి సమయమ్ముదప్పి నుడికారపు సొంపును పాడుచేసి నీ 

వెవతుక కోసమో కుమిలియేడ్సెదు, చక్కని తెల్లుకైతకా 

యువులు కుదించి యేమిటికయోమయముం బొనరింతువోయి? నీ 

కవనము పాడుగాను! చెడుగా యి(కనేనియు రమ్ముదారికిన్‌”. 

కానియీవర్లనమునవ్యుల కందరికీ వర్తించదు! కొందరికీ కూడా పూర్తిగా 
వర్తించదు! చిలుకూరి నారాయణరావుగారు పోతన కవిమోద చక్కని కులుకు 
బెళుకులొలికే ఖండకావ్యము రచించినాడు. కావ్యము నడక చాలసరసముగాఉన్నది. 
దీనియొక్క ప్రతిధ్వనే హైద్రాబాదులో పోతన జయంతి అధ్యక్షోపన్యాసములో కూడా 
విన్నట్టు జ్ఞాపకము. ఈవిధముగా ప్రణయమో, (ప్రకృతో, భక్త స్వానుభవమో, 
సన్నివేశములో, వస్తువులుగా ఈ సాహిత్యమంతా నడిచినది.* 


5 
రా 
గృహలక్ష్మ న్దాపించిన తర్వాత, దాన్ని ముట్టడంచిన పురుష కవికుమారులు 
సంఖ్యకంటె భారతిని ముట్టడించిన కవయి(త్రి సోదరీమణుల సంఖ్య చాల తక్కువ. 
అయినప్పటీకీ కొందరు చక్కని రచనలను సాగించిన వాళ్ళున్నారు. వెనకవాళ్లు 
పురుషుల కెంతమా(త్రము తీసిపోరని విన్నవించినాను. మొత్తముమోద రెండుపత్రికలు 
చూస్తే వాళ్ళలో విజ్ఞానవ్యాప్తి చాలా త్వరగా కలిగినట్టు గోచరమవుతుంది. వారిలో 
చక్కని ఖండకావ్యాలూ, గీతాలూ, కధలూ, వ్యాసాలూ రచించేవాళ్ళ సంఖ్య చాలా 
పెరిగినది. కొందరు కవయి(త్రులనూ వారి కావ్యాలనూ పర్కొంటాను. పరుచూరు 
భువనేశ్చరీదేవిగారు, చావలి బంగారమ్మగారు, 'కర్షకా' 'దైవమహిమి మొదలైన 
ఖండకావ్యాలను (వ్రాసినారు. చిలుకూరు లక్ష్మీనరసమ్మగారు పచ్చుక దంపతుల 
*ః టేకుమళ్ళరాజగోపాలరావుగారివంటివారు కొందరు ఈ నవ్యులను కొత్త జాతులనూ, 
వృత్తాలనూ' అనుసరించవలసిందని, తెనుగులో నిర్యతి ప్రాసంగా శ్రవణసుఖాన్ని మాత్రము 


"టంచుకుంటూ “పరుగు కవిత్వం'"(౧౧-0% verse) (వ్రాయమని (ప్రోత్సహించినారు కొందరు 
దాన్ని అనుసరించినారుకూడాను. (జయంతి) 


తృతీయ భాగము 433 


ఇచ్చావిహారాలు మొదలైన వాటిని తమ గీతాలలో చిత్రించినారు. జ్ఞానాంబ 
జహంగీరు చక్రవర్తి యొక్క న్యాయబుద్ది నుగ్గడిస్తూ ఒక ఏకాంకనాటకము రచించినారు. 
దుర్గాబాయమ్మ వెనకటి దశవర్షకాలమునుంచీ కూడా అప్పుడప్పుడూ వ్రాస్తూవచ్చినారు. 
కనుపర్తి వరలక్ష్మమ్మగారి పెరూ, ఆమె భాషాసెవా జగద్విదితమే! ఆమె కధలు 
ఉత్తమకక్ష్యలోవని గట్టిగా చెప్పవచ్చు. 'చోరగుడి సీతమ్మగారి జీవితచరిత్ర" ను 
కూడా చక్కగా ఆదర్శ ప్రాయముగా రచించినదామె. ఆమె 'శారదలేఖలు” చదవని 
స్రీపురుషులుండరు. ఈమెగారి కొకమారు గృహలక్ష్మి సువర్లకంకణము లభించినది. 
దేశమంతా సంతోషించినది. ఈకోటిలోవారే కాంచనపల్లి కనకాంబగారూ, చేబోలు 
సరస్వతీదేవిగారూ, సరస్వతీదేవిగారు మరల 'అభినవమొల్ల' అనిపించుకున్నారు. 
రామాయణాన్ని ఉత్తరకాండ సహితముగా(వ్రాసి జన్మ ధన్యత నొందించుకున్నారు. 
ఇంకా జనమంచి అనంతమ్మ, చిలకపాటి సీతాంబ, బసవరాజు వెంకటరాజ్యలక్ష్మమ్మ 
మొదలైన అనేకులు విద్యావతులున్నారు. తుదకు సి.యస్‌. లక్ష్మి అనేయువతి 
'నానాజాతిసమితి' ని గూర్చి చక్కని రాజకీయవ్యాసము వ్రాసినారు. స్టానాపతి 
రుక్మిణమ్మ ఒక ఖండకావ్య సంపుటి పూలమాల' అని ప్రకటించినది. బుర్రాకమలాదేవి 
అనేయువతి 'వందేమాతరం' అని ఉత్సలమాలిక చక్కగా ప్రాసినదిః ఆచంట 
సత్యవతమ్మ కృష్ణశాస్తిగారిని చక్కగా అనుకరించి వ్రాసినది. 
'చెట్టులో పుట్టనై 
పుట్టలో పామునై 
మట్టిలో తేమనై 
మరచి ఆడితిగాని 
ఈజీవితంబులో నింత దుఃఖంబుండెనా? 
దేవ! నే నిసుమంత దెలియనైతి! 
ఇది వాస్తవగీతియో, ఉపాలంభగీతియో, తెలుసుకొనడానికి వీలులేకుండా 
ఉన్నది. మునిమాణిక్యాదులవలె సరళాదేవిగారు “గడ్డిపూలు" అని శీర్షికనుంచి 
గద్యశకలాలను రచించినారు. ఆమె అభిప్రాయము భావగద్యము (వ్రాయవలిెనని. 


“ప్రయత్నిన్తాను! ('ప్రయత్నిన్తాను! యుగయుగాలు గడిచినా వెదుకుతాను! 


434 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


ఈ అగాధ విశ్చములో కాలుపెట్టినది మొదలూ, నీ అన్వేషణమేనా ఉచ్చాసనిశ్వాసాలు! 
నీ సందర్భ్శనాపేక్షే నాజీవితము. ఎట్టా చిక్కక తప్పించుకుంటావో చూస్తాను! 


సంధ్యారుణకాంతులు జారిపోయినట్లు జాడలు పొడకట్టెను! ఇక నామేను 
మరపించిన ఆపాటకొరకు వెదకనారంభించితిని! కాని అంతయు నిశ్శబ్దమే! 
ie ” ఈ ప్రకారముగా సోదరీమణులు 'ముగుదల్‌ నేరువరాని విద్యగలదే 
ముద్దార నేర్పించినన్‌' అనే కవివచనాన్ని సార్హకపరిచినారు. గృహలక్ష్మిలో భాగవతుల 
లక్ష్మపతిశ్యాస్తిగారనే ఒక పండిత (ప్రకాండుడు తమ విజ్ఞానాన్ని వెదజల్లి 
దేశపువందనాలకు పా[త్రుడైనాడు. యాజ్ఞవల్క్య శాఖకాయన అపరయాజ్ఞవల్క్య 
మహర్షి అనవచ్చు* ఈ పత్రిక, 

గృహలక్ష్మి విడాకుల చట్టాన్ని గూర్చి ఆంధ్రదేశములొో ఉండే నారీమణులు 
చాలమందియొక్క అభిప్రాయాలను సేకరించి ఆ విషయములో రెండుపక్షాల 
వాజ్మయము కొంత తయారుచేసినది. ఈ పత్రిక (స్రీలోకానికి చేసినసేవకు 
మేరలేదు. పురుషలోకానికి కూడానూ అంటే తప్పేమిలేదని నా ఊహ! హైదరాబాదులో 
కూడా కొందరు యువతీమణులు సాహిత్యసాధన చేస్తున్నవాళ్లున్నారు. వీరందరిలో 
ఎల్లాప్రగడ సీతాకుమారి కధ, గేయం, మొదలైనవానిలో సిద్దహస్తఅయినది. స్త్రీలలో 
ఖండకావ్యాలువాసి (గ్రంధాలు (ప్రచురించినవాళ్ళల్లో సోమరాజు యిందుమతీదేవి 
యెన్నదగినవారు. ఈమె “కావ్యావళి” ఉత్తమకక్ష్యలో చేర్చవచ్చు. నవ్యసాహిత్యములో 
కావ్యాలు(వాసిన పురుషులు చిత్రించిన (ప్రణాయముకంటె యీమె చిత్రించిన 
ప్రణయం చాలా పవిత్రమైనదని చెప్పవలె. ప్రణయాన్ని (స్తీ యెట్లా భావించి 
చిత్రిస్తుందో యీమె కావ్యాలు నిదర్శకాలుగా ఉంటై! 

నందగిరి ఇందిరాదేవి ఒక రచయిత్రి, రాచమళ్ళ సత్యవతీదేవి, తెలుగుతల్లి 
అనే మాసపత్రిక పెట్టి కొన్నాళ్ళు నడిపించింది. తెలుగుతల్లి, తరపున వచ్చిన 
రవింద్ర, పోతన, సంచికలు ఎన్నదగినవే. 


* ఈయన పరిచయభాగ్యము నాకు కల్గింది. ఈయనా నేనూ కలిసి పూనా |ప్రాచ్యపండిత 
సభకు వెళ్ళినాము. 


తృతీయ భాగము 435 


నవలలు వ్రాసిన (స్త్రీలు కూడా ఉన్నారు. “వీరిలో జయంతిసూరమ గారి 
సుదక్షిణాచరిత్రముతో (స్త్రీల నవలా రచన 1906లో మొదటపుట్టినట్లు కనబడుతుంది! 
1914లో మల్లవరపు సుబ్బమ్మ కళావతి చరిత్ర, కృపాబాయి సత్యనాధమ్‌ కమలాంబ, 
ఎస్‌. స్వర్లమ్మ ఇందిర, 1916లో, వి. శ్రీనివాసమ్మ ప్రియాన్వేషణము. సేతుపిండారి, 
గోపిసెట్టి లక్ష్మీనరసాంబ సుకేశి సుగుణవళి, 1919-21లో మాగంటి అన్నపూర్ణాదేవి 
సీతారామము, నవవర్షస్వప్నము, అనే నవలలు రచించినారు వీరేగాక ఇంకా 
కయి(త్రులున్నారు చూడండి: 


రచయిత్రి నవల 
ఓలేటి సూర్యప్రభాదేవి - ఇందుమతి 
దేశిరాజు లక్ష్మీనరసమాంబ - కమలానతి 
పులివర్తి కమలాదేవి - _ కుముద్వతి, రాధికా చంద్రావళులు 
మల్లాది బుచ్చమ్మ - లఅంకాపతి 
కనుపర్తి వరలక్ష్మమ్మ - వసుమతి 
ఏ.పి. పిరొట్టమ్మ -. శోభావతి 
ఆచంట సత్యవతీదేవి - సునందని 
కూచి రామలక్ష్మమ్మ - అమల 
పః రాజలక్ష్మమ్మ - మదవతి 
డి. సత్యనాధ ౯ సతి - లలిత 
సీరము సుభద్ర - జాగిలము 
పులుగుర్తి లక్ష్మీనరసమ్మ _ - యోగీశ్వరి 
చిల్లరిగె రమణమ నై - రామాశమము 
అట్టూరి వెంకటసీతమ్మ - రూపవతి 


- ఆంధ్ర సర్వస్వము 


కథావిధి 

కథకు వచ్చెటప్పటికి అంత కష్టముకాదు. ఎందుకంటే వెనుకటి వ్యక్తులే 
కధలను తిప్పించి మళ్ళించి, కుదించి, పెంచి, వేరుగా కనపడేట్టుచేసి, భాషాంతరీకరించి, 
యెక్కడనించో చెప్పకుండాదాచి, యీవిధముగా కథకులమని కొంద రనిపించు 
కున్నారు. ఈ కధావీధి మాత్రము చాలా సాగినదని తప్పక చెప్పవలె. వీరిలో కొన్ని 


436 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కొత్త పేర్లు కనబడుతున్నవి, ప్రాత వానితో కలసి! వెనుకటి కవికొండల, పూడిపెద్ది, 
మల్లాది, శ్రీపాద మొదలైనవారు వ్రాస్తూనే ఉన్నారు. కొంత వారిలో గతానుగతికత్యము 
కలిగిపోయినది. శ్రీనివాస శిరోమణి వచ్చి నూతనముగా కొంత కలవరము కలిగించి 
సన్నివేశాలలో వైశిష్టమూ, మొదలైన గుణాలను తెచ్చిపెట్టినాడు. ఈయన మన 
కథకులలో ఉత్తమకక్ష్యకు చెందినవాడు. ఇంకా తెలంగాణం కూడా శూన్యము 
కాదని కొందరు ఇక్కడనుంచి యెన్నదగిన కథకులు బయలుదేరినారు. వెనుక 
సుజాతపత్రిక వచ్చి తెలంగాణాంధ్రులకు కొంత యీ ఖండకావ్య కధావీధులలో 
అభినివేశము కలిగించినది. ఆశాఖ యిప్పటికీ అలాగే సాగుతున్నది. “గిరి”గారు, 
పిశుపాటి వెంకటరమణయ్యగారు వీరిలో ముఖ్యులు. వెనుకటి దశాబ్దములో 
మాడపాటివారిని గూర్చి తెలుసుకున్నాము. ఈ దశాబ్దములో పైవారేగాక సురవరం 
ప్రతాపరెడ్డిగారి పేరు ఒకటి విశిష్టముగా చెప్పవలె. “గిరి, రమణయ్య” లవలె 
ఈయన కలము కేవల కథావీధిలో గాక పత్రికా నిర్వహణములో, (గ్రంధ రచనములో, 
రాజకీయ పరిజ్ఞానములో సాహిత్య వీధితోపాటు పని చేసినది. చేస్తున్నది. “గరి 
రమణయ్యగారలు” కధావీధిలో చాలా వరకు సిద్దహస్తులైనారని చెప్పవచ్చు. “గిరి' 
'గారి 'సితార' ప్రతిఫలం! ‘కావేరీ చక్కని కధా సంవిధానముతో హృదయంగమమైన 
పరిణామము కల్లి ఆహ్లాదము కలగజేస్తున్నది. “రమణయ్య” గారు హాస్యంలో కూడా 
చక్కగా రచన సాగించగలరని చెప్పడానికేమో అభ్యంతరములేదు. ఈయన వ్రాసిన 
ఘటాశ్రాద్దం - కేశఖండనం' శిష్టర్‌ వేదావతి చాలా నవ్వుపుట్టించి నీతిదాయకమై 
ఉన్నది.* -ఈ విధిలో “కాశీపతి' కూడ ఎన్నదగిన పరిశ్రమ చేసినాడు. “సుప్రసిద్దాంధ్ర 
కథకులు” అని యీక్రింది పట్టకనిల్య, _ రు: చూడండి 
“శివరామశా(స్త్రిగారి - “అంతర్నాటిక” “మాలదాసరి” మొదలైనవి. 
మొక్కపాటి - 'భీక్షువు శిల్పిద్వయము' వగైరా. 


౫ ఈయన అప్పుడప్పుడ. కృఖ్గాపత్రికాదులలో విమర్శన వ్యాసాలుకూడా, వ్రాయడంకద్దు. 
ఈయన యిల్లు ఒక సారస్వత చర్చారు. సహృదయుడు; సరసుడు. నవ్యాం(ధ్రసాహిత్య 
సాధకులలో చాలామందికి ప్రియమి(త్రుడు, డాక్టరుగారు. 


తృతీయ భాగము 437 


సుబ్రహ్మణ్యశాస్తిగారి - తులసి మొక్కలు’ 'ఇద్దరము ఒక చోటికేపోదాము' 
ఇత్యాదులు. 

అడివివారి - తిరుపతి కొండమెట్టు 

కావూరివారి - గృహకల్లోలాలు 

వెంకటచలముగారి - వేదాంతము 

శిరోమణిగారి - ధర్మ సంస్థాపనము 

దీక్షితులుగారి - శ్యామల, గాలిపాటవంటి కధలు శుభ్రమైన కధానికలు 


పై సాధికార పట్టికలో విశ్వనాధ, కొడవటిగంటి మునిమాణిక్యాలను కలప 
వలసి ఉన్నది. హనుమచ్చ్వాస్తిగారు వ్రాసినప్పటికంటె దేశపరిస్టితులు సాంఘికాదులలో 
చాలా మారినవి. అందుచేత నూతన కధావస్తువులతో అనేక కధానికలు తర్వాత ' 
కాలములో తలలెత్తినవి. 


భాష 

ఈ కాలపు వ్రాతలలో చాలా సామాన్య పదాలు, వాక్యాలు, సాహిత్యము 
లోనికి దూరినవి. నవ్యులు, దాదాపు అందరూ, ఆంగ్లభాషా పాండిత్యము కలవారు 
కావడమే కాకుండా, ఆ భాషలో ఉండే నిగ్గును మన భాషలోకి తేవలెననే ఉత్సాహము 
కలవారు కూడా కొబట్టి ఆ భాషావాదులు అనేకముగా మన భాషలోనికి వచ్చినవి. 
చింతా దీక్షితులుగారి లక్క పిడతలలో పిల్లలు మాట్లాడే అనేక పదాలూ, నుడికారాలూ, 
గీతాలలో కెక్కించినారు. 'తృవ్వాయి' మొదలైనవితత్‌ స్తానాలలో చాలా అహ్లాదము 
కలుగజేస్తవి. కవి 'మశకగానము' అనే కావ్యములో వైద్యపదాలు 'బెటినసు' 
సాఫౌొనరించి' 'వాక్యూయము' 'పంపుకొట్టడము' 'ఇంజక్షన్‌' మొదలైన అనేక 
మాటలనుపయోగించినాడు. ఈ విధముగా పరభాషాపదాలు, భావాలు 
వచ్చిసాహిత్యమును విశాలము చేసినవి. విశ్వనాథ కూడా లడాయి ఫరవా, తగాదా” 
మొదలైన పరభాషాపదాలూ, 'రెజ్సెలలోలాంటి వ్యావహారిక పదాలూ పద్యాలలో 
ఉపయోగించినాడు. (చూ. గొంగళీపురుగు.) 


438 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఇంకా శాస్త్రాలలో ఉ(ద్లంధా లెక్కడా లేవడములేదు. పుస్తకా లసంఖ్యాలుగా 
ప్రకటింపబడుతున్నవి. అచ్చుసౌకర్యాలు దీనికి చాలా సహకారులైనని. సామాన్య 
సాహిత్యము ఎంతైన అభివృద్ది అవుతున్నది కాని సాంకేతిక వాజ్మయాని కింకను 
మంచి పరిస్థితి రాలేదు. కావ్యకర్తల సంఖ్య చాలా ఎక్కువైపోయినది. ఖండకావ్యాలు 
రైసు మిల్లులవలె గతానుగతికములై పోతున్నవి, (ప్రతిభ అందరిసామ్ము 
కాకపోవడముచేత నిజమైన కవులు వేళ్ళమీద లెక్కింప దగ్గవాళ్ళే ఉన్నారు. వ్యావహారిక 
భాషా ప్రయోగము స్థిరమైనది. నండూరువారిమార్గములో సిద్దిపొందినవాళ్ళసంఖ్య 
చాలా తక్కువ. అడివి కొంత యత్నించినాడు. ఈవిషయము మరల తెలసుకునే 
అవకాశము వస్తుంది! 


నవ్యాంధ్ర సాహిత్య పీథులు 
నన్యసాహిత్యపరిషత్తు* 
5 


స్తాపన 
థి 

1748 సంవత్సరము భారతదేశచరిత్రలో చాలా ప్రాముఖ్యము గలది. 
అట్టాగే నవ్యాంధ్రసాహిత్య చరిత్రలో 1933 సంవత్సరము చాలా గొప్పది. 
నవ్యసాహిత్యమనేది ఒకటి స్థిరమై పోయేటప్పటికి దానికొక సంస్థ ఉంటే బాగుండునని 
మనవాళ్ళకు తోచినది. అందుకోస మొక ప్రయత్నముచేసి తత్సాధకుల నందరినీ 
ఒకచోట చేర్చటము అవసరమైనది. మొదట మంచిపేరు వాళ్ళకు తట్టక దానికి 
'అభినవాంధ్ర కవిపండితసభ' అనే పేరుతో బరంపురములో 1933 సంవత్సరము 
మార్చి 10, 11, 12 తేదీలలో కలిసినారు. ఇందుకు గూడా పంచాగ్నులవారే ప్రధమ 
సూత్రధారులు. వీరు నవ్యసాహిత్యానికి చేసిన సేవ నిరుపమానము. (ప్రతిభలో 
ఈక్రిందివాక్యమును చూడండి. “ఈ పరిషత్రతిష్టాపనమునకు (ప్రధానకారకులు 
గురుభాగవతుల ధరా శ్రరావుగారు, పంచాగ్నుల ఆదినారాయణశా[స్టగారు మొదలగు 
బరంపురం వాస్తవ్యులు.' వీరిని ఈ పరిషత్తువారధ్యక్షపదవిచ్చి గౌరవించినారు. 
డాక్టరు చిలుకూరి నారాయణరావుగారు ప్రథమ సభాధ్యక్షులు! ఆ సభలో చేసిన 
తీర్మానాల నీ (క్రింద యిస్తున్నాను. వానివల్ల ఈ పరిషదుద్దేశాలు వెల్లడౌతవి. 


1. సభా నిబంధనలనూ, త[త్సచార క్రమమునూ నిర్ణయించడాని కొక 
ఉపసంఘమును నిరి శంచుట (సభ్యులు గు. ధర్మారావు సభాపతి చి. నారాయణరావు, 
పం. ఆదినారాయణశా స్తిగారలు) 

౫ 1945 లో నవ్యసాహిత్య పరిషత్తుకు హైదరాబాదులో ఉపసంఘము స్టాపింపబడింది 


చూ నవ్యసాహిత్య పరిషత్తుపైన నోరి నరసింహశాస్తిగారి వ్యాసము - భారతి జనవరి 
1945. 


440 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


2. సభోద్దేశములను ప్రచారము చెయ్యడానికి వ్యక్తులను నియమించుట. 


3. (గ్రాంధికాంధ్రము ఒకానొకప్పుడు పరిమిత ప్రయోజనము కలదైనా, 
నేడది సర్వజనోప యోగకారికాదు...... వ్యావహారికాం(ధ్రము అపరిమిత ప్రయోజనము 
కలది. (ప్రజలలో జ్ఞానాభివృద్ది కలగడానికి యిదే పరమసాధనము. 


4. (ప్రారంభవిద్య, ఉన్నతవిద్యలను తెలుగు పిల్లలకు చెప్పేటందులకు, 
నాధనముగా గవర్షమెంటు వారేర్చాటు చేసిన (గ్రాంధిక భాష అందుకు తగినదికాదు. 
భాషకున్నూ, బాలురకున్నూ, అందువల్ల తీరని నష్టము కలుగుతున్నది. కావున 
జీవద్భాషలోనే విద్యాకార్యమంతా జరపవలెనని గవర్షమెంటును ఈ సభవారు 
కోరుతున్నారు. 


5. ఆం(ధ్రఐశ్వ కళాపరిషత్తు, మ(ద్రాసు విశ్ళవద్యాలయములవారి 
నిబంధనలలో, ఇంటర్మీడియేటు, బి.ఏ. పరీక్షలకు రెండో భాగములోని దేశభాషలను 
బోధించే ఉద్దేశము నవీనభావ ప్రకటనకు అనుకూలమైన భాషను ఉపయోగించేటట్టు 
చేయడమే అని స్పష్టముగా ఉన్నప్పటికీ, తెనుగుబోర్డు ఆఫ్‌ స్టడీస్‌వారు ఆ నిబంధనను 
యిన్ని సంవత్సరముల నించిన్న ఉల్లంఘిస్తూ ఉండడము చాలా విచారకరము. 
కాబట్టి ఇకముందు నవీనభాషతో ఉన్న గ్రంథాలకు ఎక్కువ ప్రాముఖ్యము ఇచ్చేటట్లు 
తెనుగుబోర్డు ఆఫ్‌ స్టదీసు వారిని కోరవలెనని ఆయా సిండికేట్లవారిని ఈసభవారు 
కోరుచున్నారు.” సభాధ్యక్షులు కొందరు నవ్యులపైన కొన్ని అభి ప్రాయాలిచ్చినారు; 
పేర్లతో పిలవకుండా తిట్టారనవచ్చు.* 

ఈ సభ నేర్పాటు చెయ్యడానికి మూలసూ(త్ర మీ(క్రింద ఇట్లా యిచ్చారు :- 

“ఆంధ్రవాజ్మయాభివృద్దికోసము ఆంధ్రదేశమున మంచి సంస్థ వక్కటి 
అయిననూలేదు. ఆంధ్రసాహిత్య పరిషత్తు ఉండియు పరిమిత (ప్రయోజనకారి 
అయిపోయినది.” 





*ః “పెండ్లిఅయినా కాక, (స్తీ హృదయం యెట్టిదో అయినా తెలియక, (ప్రేమగీతాలూ 
ప్రణయగీతాలూ పాడేవారున్నూ, ఏమీ కారణం లేకుండా కళ్ళకు నీళ్లైనా లేకుండా అరవవారి కూలి 
యేడుపు యేడ్చేవారున్నూ ” 


తృతీయభాగము 441 


ఇవి యీ సభయొ క్క ఉద్దేశాలు. కేవల సారస్వతసేవ కొరకేగాక యావద్విద్యా 
విషయాలలోకూడా పని చెయ్యడ మ సభయొక్క ఉద్దేశాలలో ఒకటి. ఇదివరలో ఉన్న 
ఆంధ్రసాహిత్య పరిషత్తు పరిమిత ప్రయోజనము కలది కాబట్టి దానికి సాహిత్యాది 
విషయాలలో ఎదురెత్తుగా పుట్టినదీసంస్త. కాని తర్వాత యీ ఉద్దేశాలలో 
కేవలసాహిత్యవ్యాపనమే ముఖ్యోద్దేశమై పోయినది. చూడండి (క్రింది “ప్రతిభ”లో 
బాకాలు | 

“నవ్యసాహిత్యరచన చేయడము, నవ్యసాహిత్యము దేశములో యేవిధముగా 
ఉత్పత్తిఅవుతున్నదో పరిశీలించి అందులోని బాగోగులు విమర్శించడము, 
నవ్యవాజ్మయమును గురించిన అపోహలు తొలగించుటకూ స్వసాహిత్యవ్యాపనము 
కోసమూ (ప్రచారము చేయడము, వచన వాజ్మయమూ సాధ్యమైనంతవరకు పద్య 
వాజ్మయమున్ను (ప్రజలకు సుపరిచితమైన వ్యావహారికభాషలో నిర్మించి 
అందుమూలముగా (ప్రజలలో విజ్ఞానము వ్యాపింవజేయడమూ - ఇవి 
పరిషదుద్దేశములు.” ఈవిధముగా ఈ సంస్టయొక్క ఉద్దేశాలుగూడా కేవల 
వాజ్మయవ్యాపనానికే అనువర్తించేట్టు చేయబడ్డవి. ఇప్పుడుదీని కృషి చూస్తే 
కెవలసాహిత్యవ్యాపనమే కనబడుతున్నది. ఈజఉద్దేశపూర్తికొరకు ఈక్రింది 
కార్యక్రమము నేర్చాటుచేసినారు. 


(1) పలుతావులలోఉన్న కవులు తరుచు కలిసి సంప్రతించుకోడానికి ఒక 
(ప్రణాళిక ననుసరించి (గ్రంధరచనకు అవకాశముకొరకూ సభలూ చర్చలూ సల్పడము. 


(2) పరిషదుద్దేశ | వారానికి సమావేశాలు ఉత్ప్సవములూ ఏర్పాటు 
చెయ్యడము. 


(3) పరిషత్తుతరుపున ఒక పత్రిక ప్రకటించడము. 


(4) నవ్యనాహిత్యపుస్తక భాండాగారము నెలకొల్పి, అచ్చట నవ్య[గ్రంథ 
విక్రయశాల, ఏర్పాటుచెయ్యడము. 


ఈ ఉద్దేశ పరిసమాప్తికోస మీ కార్యక్రమము ముందుంచుకొని [క్రమముగా 
కృషి సల్పగా సల్పగా తుదకు 1936 సంవత్సరము నాటికి పత్రికాస్తాపనమైనది. ఈ 


442 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఉద్దెశసావల్యము కోసము 1936 సంవత్సరానికి వెనకటి సమావేశాలలో 
నవ్యసాహిత్యపుస్తక (ప్రదర్శనాలు, (గ్రంధపరనాలూ మొదలైనవాటితో (ప్రచారము 
చేసినదీ సంస్థ. మొదటిపేరు మార్చుకుని “నవ్యసాహిత్యపరిషత్తు” అయినది. 
ఆపెరుతోనే యిప్పుడిది వ్యవహారములో ఉన్నది. 1936 నుంచీ సంవత్సర సంపుటాలు 
ప్రచురించినది “ప్రతిభ”. పత్రికమాత్రము మంచి ఉత్తమ శ్రేణిలో ఉన్నది. నిర్భయముగా 
(గ్రంధాలను విమర్శిస్తున్నది. నవ్యుల రచనలనన్నిటిని (ప్రచురిస్తున్నది. నవ్యసాహిత్య 
ప్రచారానికి భారతి కంటె కేంద్రమైపోయినది. ఇది స్టాపించినతర్యాత యీ సాహిత్యానికి 
స్థాయిత్యము ఐర్చడ్డది. 1939 ఫిబ్రవరినెలలో తన్మహోత్సవము జయ॥ప్రదముగా 
జరిగినది. మొదటినించి నవ్యసాహిత్య రజతోత్సవము చేయవలెననే సంకల్పముండేది. 
క్రమముగా అది 1940 సంవత్సరము బెజవాడ పరిషత్సభలో జరిగి, “నవ్యాంధ్ర 
సాహిత్యనిర్మాత' "లలో 'ప్రథముడైన రాయ(ప్రోలువారికి అఖండసమ్మానము 

జరిగినది. ఇంతలో గిడుగురామమూర్తి పంతులుగారు దివంగతులై ఆంధ్రదేశాన్ని 
అ(శ్రు సముద్రంలో ముంచిపోయినారు. ఈయన లోటు యిప్పుడు చూడనివారులేరు, 
తత్రాపి నవ్యసాహిత్యాని కిది తీరనిలోటు. తత్‌స్మారక సంచికకూడా ప్రచురించినదీ 
పత్రిక. తన కర్తవ్యము చక్కగా నిర్వర్తిస్తున్నది. (గ్రంధసమీక్షమాత్రము చాలా 
ఉదాత్తముగానూ, నిర్మొగమాటముగానూ చేస్తూఉండడము చాలా సంతోషకరము. 
ఈ పరిషత్తూ, పత్రికా సందర్భములలో ముగ్గురు వ్యక్తుల పనిని ప్రత్యేకముగా 
(ప్రశంసించవలసి ఉన్నది. సభాపతిగారూ, తెలికచర్త వెంకటరత్నంగారూ, పంచాగ్నుల 
ఆదినారాయణ శాగస్తిగారూ, చేసిన సేవను ఎంతచెప్పినా తీరదు. ఇప్పటి కీపరిషత్తు 
తరపున 11 సమావేశములైనవి. 


1. బరంపురం - 1938 - చిలుకూరి 

2. రాజమండ్రి - 1933 - రాయప్రోలు 
3. అనంతపురం - 1934 - సభాపతి 

4. కాకినాడ - 1936 - పంచాగ్నుల 

5. గుంటూరు - 1937 - గిడుగు 

6. బందరు - 1938 - బు(రా 


తృతీయభాగము 443 


7. బెజవాడ - 1940 - విశ్శనాథ 
8. మద్రాసు - 1941 - అడివి 
౫9. ఏలూరు - 942 - దేవులపల్లి 
10. తెనాలి - 1944 - కాటూరి 
11. ముక్త్యాల - 1946 - మల్లంపల్లి 


ఈ (ప్రకారముగా సభలు జరిపీ, పత్రికను నడిపీ, యీ పరిషత్తు చేస్తూన్న 
పని చాలా గొప్పగా ఉన్నది. కాని పత్రిక సకాలములో రావటమూ, సభలు 
నిర్ణీతకాలములో జరపడమూ పడడములేదు. ఇప్పుడు పుస్తక ప్రకటనమొకటి చాలా 
మంచిస్టితిలో ఉన్నది. పరిషత్తు తీసుకున్నదీ (ప్రకటనకార్యము. రాయ(ప్రోలువారి 
కొవ్యాలన్నీ (ప్రచురించినది. ఇంకా యితర కావ్యాలుకూడా ప్రచురణ అవుతున్నై. 
చక్కని కూర్పులుగా బయటకు వస్తున్నై! పత్రికాపుస్తక ప్రచురణములో సభాపతి, 
కార్యదర్శులు చేస్తూఉన్న కృషికి దేశమంతా వారికి వందనాలియ్యవచ్చు. సభాపతిగారి 
భార్యావియోగము వారి నీ కార్యానికి ప్రత్యేకించినది ! నిష్కామకర్మాచరణముచేత 
వారు మోక్షము చూరగొంటున్నారు ! భగవంతుడు వీరికి దిర్హాయుష్యమిచ్చుగాక ! 


ప్రతిభ - నారస్వతము 
ఒక్క మారీ పత్రికలో (ప్రచురించిన సారస్వతాన్ని స్పృశిస్తాను. వెనకటి 
కవికుమారుల రచనలు క్యాళిత్కముగానే గాని యెక్కువగా కనపడటములేదు. 


వేదులవారికి గొప్ప సన్మానం ఒరిగిం దీసందర్భంలో. 

* సర్కారుద్యోగముచేసి, ఆంధ్ర విశ్శవిద్యాలయం ప్రిన్సిపాల్‌ పదవి నధిష్టించి ఇప్పుడు 
గుంటూరులో విశ్రాంతి తీసుకుంటున్న విస్సా అప్పారావుపంతులుగా (18845 సమావేశానికి 
ఆహ్వాన సంఘాధ్యక్షుడు. ఈయన సంగీతములో గొప్ప పరిశో ధన చేస్తున్నాడు. ఆం(ధ్ర సంగీతాన్ని 
అవలోకనముచేసి దానికి ఉద్బోధం కాన్సించటానికి యత్నిస్తున్నాడు. వీరికి నవ్యసాహిత్యమంటే 
మిక్కిలి ఉత్సాహము కలదు. వెంకట పార్వతీశ్వర కవులకు 1944 లో జరిగిన సమ్మానము 
జయ(ప్రదముగా జరగటానికి వీరు ముఖ్యకారకులు. 


నవమవార్షికోత్సవసంచిక, అనేపేరుతో (ప్రతిభ ఏడవ సంపుటము అచ్చయినది. 


444 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విశ్వనాధ కావ్యాలు (ప్రతిభలో అంతయెక్కువగా పడటములేదు. *నే నుల్లేఖించిన 
సాహిత్యవీధీ సంచారము కనపడుతున్నదీ పత్రికలో. పత్రికవారి స్యంతమాటలను 
ప్రధమ సంవత్సరాంతానికి మనవిచేస్తాను. “మొదటి సంపుటములో పరిషత్తు 
నాల్గవ అయిదవ వార్షికసభలల్‌ అధ్యక్షతవహంచిన ఆదినారాయణ శా(స్తిగారూ, 
రామమూర్తిపంతులుగారూ, నవ్యసాహిత్యాద్యమము గురించి చేసిన ఉపన్యాసాలూ, 
భామాచరిత్రకు సంబంధించిన వ్యాసాలూ (ప్రకటించినాము. సారస్వతశాఖకు 
సంబధించిన పది వ్యాసాలు (ప్రకటించినాము. రెండు పద్యనాటికలూ, రండు 
గద్యరూపికలూ, ఖండకావ్యములూ, గేయములూ, కధలూ, (గంధ విమర్శనములూ 
ఈ సంపుటములో ప్రకటితములైనవి.” చూడండి ఎన్ని వీధులలో ఈ రచయితలు 
సంచారముచేసి పత్రికకు వస్తువును కూర్చినారు. ఈ పద్దతిలోనే యిప్పటికీ యీ 
పత్రిక నడుస్తున్నది. వారికున్న కష్టాలుకూడా వారి నోటినుంచే విందాము : 
“అచ్చు బాగాలేదని కొందరూ, గెటప్‌, త్పప్తిగాలేదని కొందరూ, 'సాహితి, సఖి, 
ఉదయిని, పాటైనా వుండద్దా' అని కొందరూ, వ్యాసాలకు చాలాపేజీలను విడిచిపెడుతున్నారని 
కొందరూ మంచి వ్యాసాలు రావడంలేదని కొందరూ, పద్యాలు తగ్గించాలని కొందరూ, కొందరి 
పద్యాలకువెలివే స్తే బాగుండునని కొందరూ, కధలు చాలవని కొందరూ, విమర్శనలు మరీ ఘాటుగా 
వున్నవని కొందరూ, యీ విధముగా యెవరికి తోచిన మాటలు వారు అంటున్నారు.” 
శ్రేయాంసి బహు విఘ్నాని! ఒక్కమాట మాత్రము మనవి చేస్తాను. సాహితి, 
సఖి, ఉదయిని, పత్రికలను మాత్రము ఆదర్శముగా పెట్టుకోవద్దనీ, (త్వరలో 
అంతరించినై కాబట్ట) ఎటువంటి పనికీ వంకపెట్టేవాళ్లుంటూనే ఉంటారనీ, 
అంతమా(త్రముచేత నిరుత్సాహము చెందక కర్తవ్యము నిర్వర్తించవలెనని 
ప్రార్థిస్తున్నాను. అదిగనక జరగక పోయెనా నవ్వులకు కబుర్లేగాని కార్యోత్సాహములేదని, 
బాలనాయక బహునాయకమైనదని, 'మరోమారు రుజువవుతుంది. “కాబట్టి అట్టా 
చెయ్యక వినయముకోసము తలవగ్గమని (ప్రార్థన. అందులో ఎట్టి అవమానమూ, 
అఫప్రతిష్టా లేదు. కృష్ణశాస్త్రిగారి కృతులు “నాడు నేడు" 'ఊర్వశి' మొదలైనవి 
అప్పుడప్పుడూ కనబడుతున్నవి! 'హఫిజ్‌ అనే పారసీక కవియొక్క కావ్యానికి ఒక 


als UE 


3 “రామలింగారెడ్డ ప్రశంస” మొదలైనవి చాలా కొద్దిగా ఉన్నవి. 
యి రూ (అ) 


తృతీయభాగము 445 


స్వెచ్చాను వాదమున్నది. ౫ కొంచెము “అయోమయము”గా ఉంది. ఖాసింఖానుగారు 
చేసిన పరివర్తనము హృదయంగమముగా ఉంటుంది. “పురిపండా, కొడాలి, 
జాషువా, అడివి, బొడ్డు, కొమాండూరు, కవి కొండల మొదలైన (ప్రాతపేర్లు కొన్ని 
కనపడుతూనే ఉన్నవి. సభాపతి, నరసింహశాగస్తి గార్డు తమ చక్కని పద్యరూపికలూ 
నాటికలూ రచిస్తూనేవచ్చినారు. ఇవిమాత్రము చాలా ఉత్తేజకరాలుగానే ఉంటూ 
వచ్చినై! మొదలెట్టినప్పటినించీ, సమ(ప్రదేశములో (ప్రవహించి దేశాన్నంతా 
నూతనసస్యాఢ్యముచేసే జీవనదులవలె ఎరిద్దరి రచనలూ భాషాలంకారాలుగా 
ఉంటూనే ఉన్నవి! కర్షక కార్మికుల జీవనచి(త్రాలు, చిరుమామిళ్ళ విజయపార్హసారధి, 
రాజమన్నారుగారు మొదలైన వారు * “పాషాణి” అనేపేరుతో డి.యల్‌. రాయి 
నాటకానుకరణాలు మొదలైనవీ, “ఎలిజీ” పద్దతిలో పన్యాల వెంకటరంగనాధరావు 
గారూ, ఈవిధముగా కొన్ని నూతన కావ్యాలు వచ్చినవి! తమ తండ్రిగారి 

ధాషాసిద్దాంతాల నన్నిటిని గుదిగుచ్చి పద్యరూపముగా “భారతీశతక” మనేపేరుతో 
గడుగు సీతాపతిగారు రచించినారు. ఇది చదువుతూజఉంటే నాకు ధూర్జటి 
కాళహస్తీశ్సరశతకము చదువుతున్నట్టుంది. అంత సరసముగా ఉందీ[గ్రంధము. 
సభాపతిగారు పేరు చెప్పకుండా తమ స్వీయచరిత్రలో భాషాధ్యాయాన్ని “నాలో 
మార్పు” అనే శీర్షిక (క్రింద రచించినాడు. చాలా విషయాలతో నిండి హృదయ 
కర్షణముగా ఉన్నదిరచన. 


ఆం(ధ్రాభిమానాన్ని పురికొల్పు తున్నారు మారేమండ రామారావుగారి 
వంటివారు తమ “తెలుగు వెలుగు” మొదలైన (గ్రంథాలతో! చింతా దిక్షితులుగారితో 
బాటు కూచి నరసింహంగారు కూడా బాలవాజయముకోసము కృషిచేస్తున్నాడు. 
ఇటీవల “శాలావాజ్మయ (గ్రంధమాల” అనే పేరుతో సికింద్రాబాదులో పుస్తక 





* “మొగసాల” జైలులో అని ఒక చక్కని కావ్యము కూడా రచించినాడు. 
+ నాటీకాగుచ్చము. 
ఈయన “శ్మశానవాటిక” అనే శీర్షిక క్రింద ప్రతిభ సం.5 సం.1లో (వ్రాసిన ఖండ కావ్యము 
జాషువా కావ్యానికి ప్రతిబింబముగా ఉన్నది. 'అ(శ్రుగీతి” అనే ఎలిజీ, అనూరాధ నీకోసం, అనే 
పెద్దకథలూ, (ప్రేమలత అనే ఖండకావ్యము (ప్రకటించినాడు' 


446 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ప్రచురణము జరుగుతున్నది. ఇతర వాజ్మయాలను తప్పక యీ విషయములో 
అనుకరించవలసి ఉన్నది మనము. సాహిత్య పరిశ్రమ చక్కగా చేస్తున్నారు. జమ్మల 
మడక, పాటిబండ, గొడవర్తి కృత్తివాసతీర్ణులు, కొడవటిగంటి, నోరి, వావిలాల 
మొదలైనవారిసారస్వత వ్యాసాలు చాలా ఉత్తేజకరాలుగా ఉన్నవి. చింతా దీక్షితులు 
గారి 'యక్షగానతత్వనిరూపణమూ” పుచ్చా వెంకటసు(బ్రహ్మణ్యశాగస్తిగారి “సంగీత 
తత్వనిరూపణమూ”, యీ కాలానికి చాలా అవశ్యకర్తవ్యాలుగా ఉన్నవి. మండపాకవారి 
“సారంగపాణిపదవిమర్భ్శ” వెంపటి నాగభూషణంగారి “మువ్వగోపాలపదములు” 
కూడా చాలా హృదయంగమముగా ఉన్నవి. ఈ పత్రిక కలంకారభూతాలైన 
వ్యాసాలివి. పురాతనకథలను “లలిత కథావళి” “సిందుబాదు కధలు” అనే 
పేరుతో రాయసంవారూ, మొసలికంటివారూ, వ్రాసినారు. కధానికావీధిలో వెనుకటి, 
శ్రీనివాస శిరోమణి, కొడవటిగంటి, బొడ్డు, మల్లాది, రామకృష్ణశాస్త్రి విశ్వనాథకవి 
రాజు, మొదలైనవారేగాక 'బుచ్చిబాబుకథలు' అనే పేరుతో కామకథలూ (56%) 
“కృష్ణమూర్తికథలు” అనేపేరుతో శాస్త్రపరిశోధన కథలూ, 'యువకధావళి” అనీ 
“ఆధారములు” అనీ కార్మికజీవనము తెలియజేసే కధలూ, యింకా నీలకంఠం 
కథలూ, (సభాపతిగారిదని (ప్రతీతి) కరుణ కుమారకథలూ, జీవనప్రభాత్‌ కథలూ 
'సూర్యనారాయణమూర్తికధలూ, 'ముత్యాలశాల' “డ్రుంచెందు అనువాదాలు” 
కమ్మతెమ్మరలు” 'వెలుగునిడలు” 'వాహ్యాళి' అనే పేర్తతో కొన్ని ఉన్నవి. అనేక 
రకాలుగా యీ వీధి చాలా అభివృద్దిలో ఉన్నది. 'వ్యత్యాసాలని సాంఘిక కథాసంపుటి 
అందే నారాయణస్వామిచేత వ్రాయబడినది. 

'ప్రజానామాన్యానికి సంబంధించిన యితివృత్తాలనే తీసికొని వారి నిత్యజీవితాల్లో, 
సారస్వతములో, కళలో, (ప్రతిఫలించేటట్లు చేయాలని యిప్పటికి అభిప్రాయము. దీనికే 
(ప్రోలిటేరియన్‌కళ అని పేరు. దీనిని 'ప్రజాసామాన్యములోనించి బయలుదేరిన చిత్రకారులు 
సృష్టించవచ్చు. లేదా వారి జీవితాన్ని సానుభూతితో గమనించి ప్రశాంతముగా ఇతరులైనా 
సృష్టించవచ్చు. మాలపల్లి, యెంకిపాటలు దీనికి నిదర్శనములు. మార్గ (125521) దేశి (19 


రీతులు, మన సంస్కృతిలో ఎల్లప్పుడు ప్రవహిస్తూనే ఉన్నవి. ఇక దానివలన రెండవదానికి 
రా ది 
బలము, ఉత్తేజము, కలుగుతూ ఉంటుంది. 


(కోలవెన్ను రామకోటేశ్వరరావు, ఆం(ధ్రపత్రిక, 12-11-40) 


తృతీయభాగము 447 


ఈమార్గదేశీ విభాగము కవిత్వములోనూ నాట్యములోనూ, సంగీతములో 
కూడా ఉంది. నన్నెచోడుడు ఏటిని సంస్కృతాం(ధ్రాలకు పర్యాయాలుగా వాడినాడు 
ఈ కథావీధిలో యువకులు, పిల్లలమర్రి బాలకృష్ణశా స్త్రి, మొదలైన వాళ్ళు చాలామంది 
సంచారముచేసినారు. ఎన్ని కధలు ఎందరు [వ్రాసినా వెనక నేనిచ్చిన లిస్టును 
మించినవి పుట్టలేదు. 


బౌద్ద ప్రభావము: 

నవ్వులలో కొందరు కారణమేమో తెలియదు బౌద్దవాజ్ఞయమువంక తమ 
దృష్టిని సారించినారు. బహుశః అందులోజండే అహింసాసత్యసిద్దాంతాలు న 
నచ్చినై అనుకుంటాను. * మరొకటి కూడా కావచ్చు. ఏళ్ళకు వెనకటి సంప్రదాయాన్ని 
తెంచుకోడాని కిష్టములేదు. కాని నవ్యులలో కలవాలనే ఆదుర్దా ఉన్నది. అందుచేత 
వస్తువును వెతుక్కోగా బౌద్దవాజ్యయము దొరికినది వీళ్ళకు. ఇందులో తప్పేమోలేదు. 
అదీ తప్పక మన భాషలోకి రావలసినదే. ఈ వీధి సంచారము చేసిన నారిలో 
దుగ్గిరాల బలరామకృష్ణయ్య (బౌద్దవాజ్మయ (బ్రహ్మత్య్వము ఎక్స్‌ కబ్బినది), కిళాంబి 
రంగాచార్యులు, చిలుకూరి నారాయణరావు, సన్నిధానము, పింగళి, కాటూర్లు, 
వేలూరి చంద్ర శేఖరంగార్డు ఎన్నదగినవారు. ఈ బౌద్ద వాజ్మయములో పింగళి 
కాటూర్లశి 'సౌందరనందమూ”' వేలూరి చంద్రశేఖరముగారి 'కాంచనమాల' 
సన్నిధానమువారి 'జాతకకధాగుచ్చము' ఉత్తమాలు. మళ్ళి వీరిలో సర్వజనులనూ 





*ః వంగూరు సుబ్బారావుగారు తమ 'ఆం(ధ్రవాజ్మయ చరిత్ర'లో 1920 సంవత్సరములోనే 
యిలావాసినారు 'ఇంతవరకేల? ఇప్పుడాంధ్రదేశమున బౌద్ద జైన వాజ్మయముల భాషాంతరీకరించి 
(ప్రచారమొనర్పుడు, వాజ్మయము తెనుగులో పుట్టిన మరుసటిదినమునుండి యాం(ధ్రదేశమున 
బౌద్ద జైన మత (ప్రీతి, జైనమతస్టులును బయలుదేరుదురు.' 

* కాటూరువారు ఎ.యస్‌.పి. అయ్యరుగారి కొన్ని నాటకాలు పరివర్తన చేసినాడు ఈ 
కాలములో పూర్వపద్దతిని ప్రబంధాలు, నాటకాలూ రచించేవారు అడుగంటలేదు. ఒకవేపు అఏ 
వస్తూనే ఉన్నవి! హనుమతృందేశాదులు చక్కని ప్రబంధాలుకూడా పుట్టినవి! 


448 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రసములో ముంచివేసిన 'సౌందరనందము' 1 తత్కర్తలకు శాశ్య్వతకీర్తిని 
తెచ్చిందనడములో ఎంతమాత్రము అనుమానము లేదు. చక్కనిశైలిలో, బౌచితిని 
పాటిస్తూ, కథను పోషించుకుంటూ, వర్లనలను అవసరమైతే వదలకుండా, భావ 
గుంభితముగా రచించినారు. ఈ(గ్రంథము రచించిన శిష్యులకూ, కృతి పొందిన 
గురువర్యులకూ కూడా కీర్తిని తెచ్చినది. సూర్యనారాయణ శాస్త్రిగారి 'జాతకకధా 
గుచ్చము' ఉదాత్తౌలిలో నడుస్తున్నది. ఏరి కవిత్వము కూడా రాటుతేలి క్రమక్రమముగా 
వలసిన సౌలభ్యము అలవడచేసుకున్నది. కాంచనమాలను గూర్చి చెప్పవలసివస్తే 
దీనికి మాతృక ఉన్నప్పటికీ చం[ద్రశేఖరము (1897)గారు దీన్ని మంచి రసవత్కధా 
సందర్భాలతోనూ, మనోవృత్త ప్రదర్శనాలతోనూ, సరసశైలితోనూ కూర్చినారనడము 
సత్యదూరము కొద్దు3క 


కొన్ని నవ్యసాహిత్య (గ్రంథాలు 
ఈ కాలములో (ప్రచురింపబడిన కొన్ని నవ్యసాహిత్యగ్రంధాలను గూర్చి 

ముచ్చటిస్తాను. (ప్రమ(గ్రంథమాలనేపేరుతో ఒకటి స్టాపింపబడి (పైమను చి త్రిస్తూఉన్న 
'ప్రేమాంజలి” మొదలైన ఖండకావ్యాలు (ప్రచురణైనవి! వేపకొన్ము ఆదిశేషయ్యగారు 
'కురంగీకిరాతమనే” ఖండకావ్యము ఒకటి వ్రాసినాడు. వరుల వెంకటెశ్వరకనిగారు 
'నౌకాభంగము'” అనేపేరుతో ఆంగ్ల కవివరుడగు టెన్నిసను వ్రాసిన ఈనక్‌ ఆర్డైను 
(Enoch Arden) అనే ఆంగ్లకావ్యాని కనువాదము రచించినాడు. చాలా చక్కగా 
ఉన్నది. 'ఏకాంతద్వీపము' లోని వర్షనలు మొదలైనవి చాలా హృదయంగమాలుగా 
ఉన్నవి! కాని ప్రియుడికోసం వేచియున్నన్నాళ్లుండి తుదకు పెళ్లిచేసికొనడము 
కొంచెం (ప్రాచ్యపద్దతికాదు. బొడ్డు బాపిరాజుగారి “విపంచి, కందుకూరి 
రామభ(ద్రరావుగారి 'లేమొగ్గ', “తరంగిణి” “వేదన; వరుల కాళిదాసుగారి 

+ ఇందులోని ఘట్టాలన్నీ తీసికొనే పన్యాల రంగనాధరావు 'జ్ఞానభిక్ష' అనే గేయనాటిక 
రచించినాడు. సాధనసమితి సభ్యులైన సూర్యచంద్రులు (వ్రాసిన 'సాంధ్యగీతి' రాజలింగం వ్రాసిన 
'సాధన' కేశవస్వామి(వాసిన 'త్యాగి' అనే నాటికలు బౌద్దవాతావరణము కలిగినవే. దుర్భా 
రామమూర్తిగారి 'త్యాగము' చక్కని ఖండకావ్యము. 

= ఈయన తత్సమచం(దికను పెంచి వ్రాసిన వ్యాకరణ మొక యు ద్గంధము 


తృతీయభాగము 449 


'భిక్షాపతి', కుందుర్తి నరసింహారావుగారి 'యౌవనజ్ఞాల', వట్టికొండ రంగయ్యగారి 
'ప్రణయి', మధునాపంతులవారి 'తోరణము' 'గోభూమి”, బెళ్ళూరి శ్రీ నివాసమూర్తిగారి 
'ప్రమతపస్వి'ని; అత్తిలి సూర్యనారాయణమూర్తిగారి “పాలపుంతి, సబ్నివీసువారి 
గేయ గుచ్చము”, నాళం కృష్ణారావుగారి 'విరిదండి, మొదలైనవి రసవత్కావ్యాలే. అ 
తుమ్మల సీతారామమూర్తి చౌదరిగారు ఆంధ్రోద్యమాన్ని పురికొల్సుతూ 'రాష్టగానం' 
అనే కావ్యము ప్రశంసనీయముగా వ్రాసినాడు. + దీనిమోద చర్ల గణపతిశాస్త్రి 
విమర్శవ్రాసినాడు. భారతి 35 ఇంద్రగంటి 'తెలుగువీణ' కె. అన్నమరాజశర్మ 'నుల్లె 
పువ్వులు' సరిపల్లె విశ్చనాధశా(స్తిగారు ఒక 'సాధకుడు' తమ అభిమాన దేవతయైన 
లలితపైన 'లలితాశతకం' గాక ఆంగ్ల్షములోనించీ మిల్టను వ్రాసిన 'కోమస్‌' అనే 
కావ్యాన్ని 'కామవిలాసము' అనే పేరుతో స్వేచ్చానునాదము చేసినాడు. నిశ్వ 
విద్యాలయమువారు యం.ఏ.కు పార్య (గంధముగా పెట్టి గౌరవమిచ్చినారు. 
'తరంగములు' అనే పేరుతో పిరాపురం యువరాజుగారు తమ కావ్యగానాన్ని 
చేసినారు చక్కని భావాలతో నిండిఉన్నవి. పద్యాలన్నీ. అడవి బాపిరాజు 'గోధూళి' 
అనే పేరుతో చక్కని జానపదకావ్యాన్ని రచించినాడు. చాలా రసవంతముగా 
ఉన్నది. కాని నండూరివారి కావ్యానికి ప్రతిధ్వనియ అని తోచవచ్చు. క నీరుగాక 
ఇంకా యితర ఖండకావ్యాలు పురిపండా, ఉమర్‌ ఆలీషా ఇంద్రగంటి మొదలైనవారు 





కృత్తివాసతీర్చులు మళ్ళీ తండ్రి అయిన సభాపతిగారి ననుకరిస్తూ పద్యనాటకాలు 

రచిస్తున్నట్లు 'రాసలిలానాటికే' సాక్ష్యము 

+ బోడేపూడి వెంకట్రావుగారి “ఆంధ్ర తేజము” ఇది ఒక చక్కని కధాకావ్యము 
వ్రాసినాడు. కీర్తిశషులయిన వంగూరి సుబ్బారావుగారి 'మణిమేఖలిలోని నిరపత్తికిది రూపాంతరము 
అన్నాడు కవి, ఎశ్ఫోనాధ మెచ్చుకున్నాడు. 

కీ “బాపిరాజు” చాలామందికి భావనా గురువు. అత్తిలి సూర్యనారాయిణమూర్తి గారు 
ఆయనకు కావ్యాన్ని అంకితము చేసినాడు. రుకి శ్రణీనాధశాస్త్రిగారు ఈయనను “అలరవీంద్రుడవు 
నీవె అవనీంద్రుడవు నీవె” అని పేర్కొన్నాడు. బాపిరాజు ఇతను చాలా సర్వతోముఖ 
ప్రజ్ఞకలవాడు. కవై చిత్రకారుడై సినిమా డైరెక్టరై చాలా ఉన్నతమైన శక్తిగలిగి నిగర్వె 
సంప్రదాయాని కోసము పాటుబడే కొద్దిమందిలో ఈయన ఒకడు ఇతని మూటలు సాటలు 
ఎన్నవాళ్ళు ఇతన్ని ఎన్నటికి మరువరు గోధూళే గాక యితను రచించిన 'నాగరాజు' మొదలైన 
జటలు చాలా ఉన్నవి 


450 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


(వ్రాసినారు. జాషువా 'ఖండకావ్యాలు' రెండు సంపుటాలుగా ము(దింపబడటమేగాక 
ఆయన వ్రాసిన “ఫిరదౌన” మొదలైన యితర కావ్యాలుకూడా యీకాలాన్న 
ముద్రింపబడి (ఆంధ్రదేశాని' కల్దారుముద్దుగా ఇయ్యబడ్డవి! ఇతనీ కాలములో 
నవ్యాకాశములో తేజోవంతముగా వెలుగుతున్న నక్షత్రము. ఇతని నుడికారము 
మిక్కిలి శ్రోత్రపేయము. ఇతనికి చక్కని పదజాలమే తటుతుందిగాని (శ్రుతి కటు 
పదజాలము తట్టనేతట్టదు. భాషా పరిశ్రమ చెయ్యడములో మత మడ్డురాదని 
సిద్దాంతీకరించిన వాళ్ళలో ఈయన ముఖ్యుడు. (క్రీస్తుమోద (వాసిన ఖండకావ్యము 
చాలాహృదయంగమము. (కైస్తవుడైనను చిత్తవృత్తి మారకపోయినందులకు 
యీయనకు ఆం(ధ్రదేశమంతా అభినందిస్తుంది.  ఈకాలములోనే విశ్వనాధ 
“శృంగారవీధీ”త్యాదులైన వెనకటి కావ్యాలుకూడా (ప్రచురణ (ప్రారంభమై దేశాన్ని 
ఆనందింప చెయ్యడము మొదలుపెట్టినవి. కొందరు యువకులు మళ్లీ 
యీమార్గములోనే సాధన చేసేవాళ్లు వావిలాల సోమయాజులు, రావూరు 
సత్యనారాయణ మొదలైనవారు తయారౌతున్నారు. 

వీరందరిలో ఒక్క విశేషము కనపడుతున్నది. వెనక, సృష్టికీ - విమర్శనానికీ 
విరోధ మనుకుంటూ ఉండేవాళ్ళు. ఇప్పటివా రట్లాకాకుండా వీటికి విరోధం లేదని 
చూపుతున్నారు. “ప్రతిభ” చూస్తే ఖండకావ్యకర్తలే (గ్రంధవిమర్శనచేసే వాళ్ళుగా 
కూడా కనపడతారు. నవ్యసాహిత్య పరిషత్తువారి తరిబీతు(క్రింద జరిగిన గొప్ప 
విశేషమిది. ఇది మొదటినుంచి సభాపతి, నోరి, చింతా మొదలైన వారి (ప్రతిభ 
యొక్క అనువృత్తి: వేదులవారు బెజవాడ పరిషత్సభలో ఇచ్చిన ఉపన్యాసము 
సభ్యులెన్నడూ మరవరానిది. విశ్వనాధ అధ్యక్షోపన్యాసము, వారి విమర్శన శక్తిని 
ప్రతిఅక్షరములోనూ వెల్లడిచేస్తున్నది. పింగళివారు అప్పుడప్పుడూ చెబుతున్న 
విమర్శనోపన్యాసాలూ, తుదకు “వ్యాసమంజరికి” వ్రాసిన ఉపోద్దాతములో నూ తమ 
విమర్శన శక్తిని చూసినారు. వెనకటికైనా రామలింగారెడ్డి ఆంధ్రదేశానికీ, భాషకూ 
తమ అమూల్య విమర్శక )ప్రాయాలను దయచెసినారు. ఈవిధముగా ఈ 
రెండుశక్తులూ కవులకు కలడగము భాషకు మహోపకారమనడములో ఎట్టి ఆక్షేపణా 
లేదు. ఈ సందర్భములో ఈ భాషాకుమారులంతా యీవిధముగా పెంచిన 


తృతీయభాగము 451 


వాజ్మయము యావత్తు ఒకే ధారావాహికగా వస్తున్నదని వీరిలో ఉపజ్ఞకలవారను 
కొనడము చాలా సరసముగానూ యువకులకు తెలీయజెప్పటముగానూ ఉన్నది. 
ప్రధములైన రాయప్రోలు మన పూర్వసాహిత్యాన్ని “తెనుగు మాన్యము” అన్నాడు. 
దానిమీదే మనకు అభివృద్ది చెయ్యాలని ఏరి ఊహ: “పరిణతవాక్కు, లసదనవద్య 
కళాకవితా పితామహుల్‌ స్థిరముగ నిచ్చిరీతెలుగు తీయనిమాన్యము” అన్నాడు. 
ఇటువంటి భావముతోనే నోరి “ఆంధ్రకవిత్వములోని ఫాషన్ల” అనే వ్యాసము 
రచించినాడను కుంటాను.f వేదాలనుంచి మొదలెట్టి, వాలీ శకి, వ్యాసుడు, గుణాఢ్యుడు, 
కాళిదాసు, భవభూతి, తిక్కన్నలలోనుంచీ అనువృత్తై తనలోకి దాచుకున్నాడీ 
కనితా(స్రవంతిని. ఇంకా కొందరు కూడా ఈ విధముగానే తలచినట్టు కనపడుతుంది. 
అది చాలా సమంజసము! కొందరుమాత్రము తామెక్కడినుంచో అంట్టునాటబడ్డట్టు 
వచ్చి యిందులో పడ్డామని అనుకుంటున్నట్టు తోస్తుంది. ఈ అనువృత్తి భావమే 
సాహిత్యానికి పునాది. ఇదే సాంప్రదాయ విచ్చిత్తి కాకుండా సాహిత్యాన్ని సరియెన 
త్రోవలో పెడుతోంది. సభాపతి, నరసింహశాస్తిగారలు కూడా యీభావాన్నే చాలా 
మార్చు నొక్కి చెప్పినారు. ఇందుకు మరొక తార్కాణనిస్తాను. వీరు [గ్రంధవిమర్శలు 
9 అష ఏ 7 a ( అ 

చెప్పినప్పుడు చెప్పే కొన్ని మాటలూ, నిర్వచించే పద్దతులూ, మన పూర్వుల 
సంప్రదాయాలతో ఎంతమాత్రము భిన్నించడము లేదు. కొన్ని చూపుతాను. (గ్రంధ 
నామాలను గూర్చి చెబుతూ మేఘసందేశ విమర్శలో హనుమచ్చాస్త్రి గారు 'గ్రంధనామం 
యింకా కొంచెము స్పష్టమై ఉండడము అవసరం అన్నాడు. ఇంకా 'మరిన్నీ' వంటి 
చ్యుతిసంస్కృతులున్నూ అక్కడక్కడ కనబడుతావున్నాయి”' అనడము చాలా 

f కందుకూరి రామభిచ్రరావుగారు “తెలుగుతోట” అనే ఖండకావ్యములో కూడా ఇదే 
అనువృత్తభావం అణిగిఉందనుకుంటాను. “ఎంతచక్కనిదోయి యీ తెనుగుతోట” అని 
(ప్రారంభించి “నాదుతలపులు రేపు నాతెలుగు తోటలో పాడుకొననిండోయి, పలవింపనిండోయి' 
' అన్నాడు. అప్పటినుంచి, యీతోట ఒకటేననే భావము వస్తున్నది ఇంద్రగంటివారు 1939 
మార్చి భారతిలో వ్రాసిన వ్యాసములో ఇట్టా అన్నారు. “నేటి కాలపు కవిత్వము --- కొందరన్నట్టు 
కేవలము పూర్వకవిత్వముతో సంబంధం లేకుండా, పూర్తిగా ఇప్పటినారి ప్రజ్ఞావిశేషమువల్ల 
సృష్టింపబడిన అపూర్వ సంస్ట --- కాదని తోస్తుంది. ఇంతేకాక యిది వేదకాలమునించీ 


అ 
Vin 
tx 
శ) 
0 
{3 
a 
ర్ట 


452 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఆశ్చర్యము. ఆ విమర్శించిన కావ్యము చ్యుత సంస్కృతి ఉండకూడని కావ్యము 
కాబట్టి సమంజసమే! పట్టాభిగారి కావ్యము విమర్శిస్తూ నరసింహశాస్తిగారు “... ఈ 
కవిని అనుకరించి యితరు లెవరైనా కావ్యాలు (వ్రాస్తే వాళ్ళను విశాఖపట్నం 
పంపనలసి వస్తుంది” అన్నారు. ఎంత కఠినము? రైతుబిడ్డ అనే నాటకము 
విమర్శించటములో వెంకటరత్నంగారు, 'కవి పాత్రల మరుగున ఉండడము 
సమంజసముగాని (ప్రచారకుడుగా రంగంమీదికి మాటిమాటికీ ప్రత్యక్షం కారాదు. 
అని చక్కగా వ్యంగ్య (ప్రాధాన్యాన్ని నిర్వచించినాడు. ఇవి మచ్చుకు చాలనుకుంటాను. 
వీటితోపాటు మాండలిక పదములను గూర్చి, కవివ్రాసే కధా వస్తువును గూర్చి, 
సృష్టించే పాత్రలనుగూర్చీ, వ్రాసేటప్పుడు కొన్ని కొత్తవిషయాలను చెప్పడము 
న్యాయమే! కాబట్టి విమర్శించినదోవ చక్కగా పూర్వాధునిక ఫక్కీల సమ్మేళనము 
చాలా సమంజసమూ కర్తవ్యమూను! ఇది ఎలు నిర్వర్తిస్తే ఆం(ధ్రసాహిత్యానికి చాలా 
సేవచేసిన వాళ్ళౌతారు. 


మనవి : 

ఇప్పటి సాహిత్య పరిస్టితులనూ, సాహిత్య వాతావరణాన్ని, సాహిత్య 
సంపర్కాలనూ, అనుసరించి పూర్వుల సాహిత్యదృష్టికి విపరీతాలు కాకుండా ఉండే 
విమర్శనాపద్దతులను నెలకొల్పి, (వాసేవాళ్ళకు మార్గాన్ని నిరూపించడమూ నవ్యులు 
ముఖ్యముగా చెయ్యవలసిన పనులలో ఒకటి. ఈ విషయములో నవ్యులలో 
పండితులూ, సాహిత్యవెత్తలూ అయినవాళ్ళు తప్పక ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. 
ప్రతిభలో మనవాళ్ళు కొందరు వ్రాస్తున్న సాహిత్య వ్యాసాలు చూస్తే నాకీ ఆశ 
కలుగుతున్నది. ఉత్సాహముతో ఉప్పొంగుతున్న యువకులు చేయవలసినపని 
యిది. నినికాంచిమా బొత్తిగా విడిపోవద్దని ప్రార్ధన. 


ఈదశాబ్దాంతానికి దగ్గిరే భావినవ్యాంధ్రసాహిత్యమార్గదర్శి శ్రీ రంగం 
శ్రీనివాసరావుగారు (జనన 1910) భారతిలో ఖండకావ్యరచన ప్రారంభించినాడు. 
ఈయన అప్పటి రచనలను చూచినవాళ్లు ఇప్పుడాయన (వ్రాసే కావ్యాలవంటివి 
(వ్రాస్తాడని అనుకొనిఉండరు. ఇతర ఖండకావ్యకర్తలగు నవ్యులవలెనే యాయనకూడ 


తృతీయభాగము . 453 


భావగీతాలు కొన్ని రచించినాడు. భారతీసంపుటాలలో కొన్ని ఖండకావ్యాలు ఒక కథ 
కనబడుతున్నవి. వాటిలో మొదటిది శివతాండవము మీద “ప్రళయనర్తనమ”నే 
పేరుతో ఉంది. చక్కని సలక్షణ భాషా శైలీని. గౌడీరీతిలో ఉన్నది. ఈయన తన 
ప్రధమ గీతములోనే శివునితాండవము చెయ్యమనే కోరిక చాలా విచిత్రముగా 
ఉంది. ఇప్పుడున్న సృష్టిమీద నిరాశతో, ప్రళయానంతరము మంచి సృష్టి వస్తుందనే 
ఆశో దీనికి ప్రేరకము తెలియదు. నాశనము పునఃసృష్టికి పూర్వరంగము కాబట్టి 
లోపములేని స్వచ్చమైనసృష్టి కావలెనని కవికుమారుడు కోరుతున్నాడా అనిపిస్తుంది. 
భాషమాత్రము మిక్కిలి హృదయంగమమై, సన్నివేశానికి తగిన పారుష్యము 
కల్గియున్నది. తర్వాతది “అహర్ముఖం” అనేగేయం. తెల్లవారుజాము ఒక కలకన్నాడు. 
పూర్వ భారతదెశావస్ట్ర కళ్ళకు కట్టినది. వెనుకటి బుష్యూ(శ్రమాలు, మునులు, 
బుగ్వేదగానము, కనపడ్డ వినపడ్డది కాని తనకేమీ అర్థముకాలేదట ! ఈగేయము 
కూడా చక్కని సలక్షణ భాషలోనే ఉన్నది. వస్తువుకూడా పూర్వ భారతౌన్నత్యము 
కాబట్టి మనస్సు నాకర్షించేదే ! మూడోది “అంధకారము” అనే శీర్షిక కలది. 
సంధ్యాకాల వర్లనము. కవికుమారుడు సంధ్యకూ, అంధకారానికీ, నక్షత్రాలకూ 
సంభాషణ కల్పించినాడు. ఇదికూడా గేయమె! అంధకారానికీ నక్షత్రాలకూ 
అవినాభావసంబంధము కలిగిన సఖ్యము. ఈ సఖ్యాన్ని చక్కని ఈక్రింది గీతములో 
వర్షించినాడు. 


“నిలువలేనే నీవు నిలచియుండనివేళ 

వెలుగలేనే నీవు విస్తరించనివేళ, 

నీ కాటుకలచేత నా కను ల్వికసించు, 

నీకు నేనే నాకు నీవె యీ లోకాన” 

ఎంత అందముగా ఉంది! చీకటిని “కాటుకలు” అనేపదముతో వివక్ష 
చెయ్యడముచాలా హృదయంగమముగా ఉన్నది. ఇది ప్రకృతిసిద్దము. నేత్రరోగము 
వచ్చినప్పుడు కాటుకచేత కళ్లు విసృతాలవుతవి. ఇది వైద్యశాస్త్రముమిద ఆధారపడ్డ 
అభేదాధ్యవసాయము ! ఇది యీ కాలములో (క్రమముగా అభివృద్ది అవుతున్న ఒక 
పద్దతి. _శ్నాస్తాలలోనించి సాదృశ్యకల్పన. తుదిపాదములో సఖ్యము చక్కగా 


454 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఉగ్గడించినాడు కవి కుమారుడు. సఖ్యములో ఉండే అన్యోన్యాశయము ఒకరు 
లేకుండా రెండోవారు ఉండలేకపోవడము చక్కగా నిర్వచించినాడు. చాలా 
రసవంతముగా ఉందీగీతము. ఈగీతములో ఈయన సఖ్యమనే పరమావధికి 
దగ్గరగా వెళ్ళినాడు. నాల్లోది 'అంతస్ఫమాధి' అనే శీర్షికగలది. ఇది కూడా 
“అహర్ముఖం”లాగు ఒక కల. కలలో కృష్ణరాయలసభను చూచినాడు కవికుమారుడు. 
అప్పటి భారత దేశాన్నత్యము ఒక్కమాటు కళ్ళకు కట్టినది. అప్పబివైభవము మళ్ళీ 
ఎప్పటికైనా వస్తుందా అని కవి చాలా శోకిస్తాడు. ఇదికూడా దేశభక్తిస్సోరకమైన 
గీతము. తర్వాతది 'నిశీధసాంత్వనం' అనే శీర్షికతో ఉన్నది. ఇదీకూడా సామాన్యముగానే 
ఉన్నది గాని విపష్టవద్యోతకముగా ఎంతమా(త్రములేదు. తుదిగీతము “సుమార్చన” 
అనేది. దీనిలో పూలన్నీ కొయ్యడము పరమేశ్వరార్చనము జరపవలెనని. ఇదికూడా 
చాలా బక్తిరసస్ఫోరకముగా ఉంది. పరవేశ్య్వరార్భనకు సుమచయము 
సేకరించటముకంటె సత్కార్యముంటుందా? ఇంతవరకు ఈయన కావ్యాలలో 
మామూలుకంటె భిన్నమైన మార్గాలు యెట్టిఏ కనడలేదు. * ఇక కధసంగతి చూస్తే 
అది “సోములు చెప్పినకధ” అనే శీర్షికలో ఉన్నది. లోకవృత్తములో కనపడుతున్న 
శృంగారమే దీనిలో వస్తువు. ఇక్కడకూడా విప్లవము ఏమీ కనపడటము లేదు. 
చక్కనిభాష, శైలి, చక్కనిభావన, మనోహరమైన వస్తువు. ఈవిధముగానే ఉంది 
సందర్భము. మల్లవరపు విశ్వేశ్వరరావుగారు కూడా ఈ దశాబ్ది ఆఖరులో వ్రాత 
మొదలుపెట్టినట్టు కనపడుతుంది. ఈయన “స్వప్పభంగమ”నే పేరుతో ఒక 
ఖండకావ్యము వ్రాసినాడు. * ఇది గేయము. ఇందులో ఛందస్సులో ఒక విశేష 
మున్నది. పదాలూ సమాసాలూ వెనకటి పాదములోనించీ తర్వాత పాదానికి ప్రవహించే 
గుణము పెట్టినాడు. ఇది వెనకటి వాళ్ళలో అక్కడక్కడా కనపడుతుంది. అకాని దీనిలో 


౯ భారతి, శుక్త ఆషాఢము. 

ఈ గురజాడ అప్పారావుగారి “కాసులు 
వినుము ధనములు రెండు తెరగులు 
ఒకటి మట్టిని పుట్టినది; వే 
రొకటి హృత్కమలంపుసౌరభ 
మ, దియు నిది యెక్కెడను గలుగుట 
యరుదూ sts 


తృతీయభాగము 455 


దాదాపు ప్రతిపాదమూ అట్లాగే ఉన్నది. ఆంగ్లములో "RUN 0౧ ౪౭r5౭" అంటే 
'అనువృత్తగీతి' అందామిటువంటిదాన్ని. *ఈయన వెనకటి కవిసమయాలనే 
అలంకారాలనే ఉపయోగించినట్టు కూడా కనపడుతుంది. 


'సుఖశంప మరిగించి 
శ్కాంబుదమె పెంచి” 


చూస్తే ఈయనకు కొంత కృష్ణపక్షకర్తయొక్క అంశ ఉన్నట్టు తోస్తుంది. శోకము 
మేఘమూ, సుఖము మెరుపూ, మెరుపు క్షణ భంగురము ! ఇంతకంటె శోకము 
చిరకాలవర్తి ! ఈ విధముగా వచ్చే తరములోకవితావిప్టవానికి మార్గము తీసిన 
వాళ్ళీదశాబ్దిలోనే తలెత్తటము మొదలెట్టినారు. కాని అటువంటి చిహ్నమేమి యిప్పటికి 
కనపడడము లేదు. ఇప్పటికి విరిద్దరుకూడా సంప్రదాయాన్ని యెంతమా(త్రం 
ఉల్లంఘించలేదు. (క్రొత్త 15012401 రాలేదు. ఇది యెప్పుడు రావడానికి మొదలు 


పెటినదో - 


యు 
శ ఒకాయన 'సింహావలోకనగీత మన్నాడు.” మొత్తంమీద 'గచ్చచ్చెలి' తో ఉన్నదన్నమాట. 
'సమ్మోహనస్వష్ప 
సంతతానంద (ప్ర 
పంచమ్ములో సుప్తి 
నింతకాలముదాక, 
వింతవింత సుఖ(స్ర 
వంతీజాలాలలో 
దేలియాడుచు నింద్రి 
యాలు సల్పెను కేళి" 
శ్రీ, శ్రీ ది-ఇటీవల 'మాలతీమాధవమ'నే నాటిక ప్రసారిత మయింది రేడియో కేంద్రమునుంచి! 
'సువర్గాక్షత'లనే సంపుటిలో శ్రీ, శ్రీ 'రనాన్‌ వర్సు' అర్థవంతంగా గీతించినాడు. అంతకుపూర్వం 
అనగా, 1930 లో వచ్చిన 'శృంగారకంరాభరణం” అనే శృంగారసంచికలో ఇతను 'హారతి' అనే 
ఖండికను రచించాడు. అందులో 
'బో తీర శనోజ్ఞముల్‌ పవిత్రము 
హూర్తముల్‌ మన భాగ్యముల్‌ 
విత ప్రపంచవ్యధాత్ములమై 
వెల్లిపోదము వెన్నెలన్‌' అన్నాడు. 


456 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


శ్రీరంగం క్రీనివాసరావునుగురించి మండపాక పార్వతిశ్చరశ్యాస్తి అభిప్రాయం 
చూడండి :- 


“సజీవులైన ఆధునికులలో ప్రథమస్థానం వహించవలసినవారు శ్రీరంగం 
శ్రీనివాసరావుగారు. ఈయువకుణ్ణి మొదటితరగతిలో చేర్చలేదు సరిగదా ఇంతకన్న 
సగానికి సగం తక్కువైన వార్తందిరినీ వీరాధివీరులను చేసినారు. ఇది వింతలలో వింత. 
ఈ మధ్య కవిగారు నాకు వ్రాసిన కార్డులో ఉన్నసంగతులు చూస్తే ఈకవి చాలా 
విశాలహృదయుడనిన్నీ, ఆధునిక కవులలో ఉత్కృష్ట స్థానం వహించవలసినవాడనిన్ని 
గోచరించును. ఆ ఉత్తరములో కొంతభాగము ఈ దిగువ వ్రాస్తాను. 


“నవీన కవిత్వము ఆధునికాంధ్ర వాజ్మయానికినిస్సంశయంగానిరుపమాన 
మైన అలంకారమని నానమ్మకము. భాగవతంకాని పద్యానికి కావ్యక్షేత్రంలో స్థానం 
కాదనికూడా విన్నవించ సాహసిస్తున్నాను. హృదయాలను, మానసాలను కలవరపరుస్తూ 
అల్లకల్లోలంగా ఘూర్లిలే ప్రమాద |ప్రాంతరాలలో కవికి నిరాఘాటంగా విహరించగల 
అధికారము కలదు. అట్టి అతని సంచారాలలో ఏ సన్ముహూర్తాననో కావ్యగతం 
ఒకటి మెరుగులుతీరిన విలక్షణ రచనాధోరణిలో వెలుగుచూస్తూంది. ఆ గీతం కవి 
అనుభవించిన రసస్టాయిని సమగ్రంగా పారకునిలో ఆవిష్కరించ గలుగుతుంది. 
ఉత్కృష్ట భావగీతానికి నా నిర్వచనం ఇది. ఆమహోన్నత సంసిద్ది నందుకోవాలని 
చేస్తున్న (ప్రయోగాలు నా ప్రస్తుతరచనలు. ఎప్పుడూ ఉన్నతి మార్గానికే దారితిస్తాడు 
మానవుడు. ఆదర్శముల పరమోత్కృష్టత అతని సాధనకు లక్ష్యము. 

"A man's reach must exceed his grasp. 

Or what is there a heaven for?" 

ప్రస్తుతమునా ప్రవృత్తి పైని చెప్పిన (Br0wM1ng) భావానికనుగుణ్యంగా 
ఉంది. మానవుడు భూతలస్వర్గ సామ్రాజ్యాన్ని సాధిస్తాడనే (OptIMIsm) కూడా 
నాది! చూదాం! చూదాం!” 

దీనినిబట్టి ఈ కవి ఎంత శక్తికలవాడో పోల్చుకోవచ్చును. 


-భారతి 1934 జూన్‌ 


నవ్యాంధ్ర సాహిత్య పీథులు 
కొన్ని నవినుల సద్దాంతములు క నిమర్శ 


కళకు కళయె ప్రయోజనము 


ఈ సూ(త్రమికాలములో అమలులోకి వచ్చినది. వెనకటి వింశతి 
వర్షకాలములోనే మొదలుపెట్టి కొంచెము కొంచెమువ్యాపించి యీకాలములో నవ్యులలో 
చాలమందిలో గట్టిపడ్డది. సభాపతివంటి వారు తాము మౌనమువహిస్తూ శిష్యులచేత 
చెప్పిస్తూఉంటారు. అసలు ఇట్టి విషయము మన పూర్వలాక్షణికులకు తట్టినదో లేదో 
చూదాము! వారు చెప్పిన కావ్యప్రయోజనాలలో రెండూ ఉన్నవి! “కావ్యం యశసే, 
అర్హకృతే, వ్యవవోరవిదే, శివేతరక్షతయేం, నద్యః వరనిర్వృతయే, 
కాంతాసమ్మితతయోపదే శయుజే.” ఇక్కడ రెండు భాగాలుగా అవుతుందీ సమస్య:- 

(1) కవికి తన స్వానందమేగాక పరానందంకూడా ప్రాప్యమూ ఆదర్శమూనా? 
లేక కోకిలపాటల్లే తనకూ, యితరులకూ కూడా నిరర్ధకమై సహజమా? 

(2) కళకు అందులో కావ్యకళకు నీతి ఆదర్శముగా ఉండవలెనా? 
అక్కరలేదా? 

పె సంస్కృతలాక్షణిక?క్యములో రెండూ ఉన్నవి? 'సద్యఃపరనిర్భతయే' 
అన్నప్పుడు ఎవ్వరి నిర్హృతి? రచయితదా పరితదా? పై వాక్యములో అది వివరముగా 
లేదు. గద్ద ఆనందమనే చెప్పువలె. ఇది సమంజసము. ఎందుకంటే, కవి 
తాననుఖవించె ఆనంద మితరులకు కలగజేస్తాడు. తాను ముందానందంపొంది 
తదనురూపానందము నితరులలో కలుగ చేస్తాడు. ఇక్కడే నటకుడికీ కవికీ 
భేదిమున్నడి. ఇద్దరికి చాలా పోలికలున్నవి. కాని పై విషయములో మాత్రము 
కొంచెము భేదమున్నడి, ఎప్పుడూ నటుడు తాను నటిస్తున్నాననే భావము మరవ 


458 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కూడదు. కాని కవి తాను వర్షిస్తున్న వస్తువులో రసము ఆస్వాదించవచ్చు. ఐక్యము 
పొందవచ్చు. తాను సృష్టించిన (వాతలలో లీనుడు కావచ్చు. ఈక్రింది విమర్శక 
వాక్యము చూడండి. “ఇంద్రియములు రసస్నిగ్రము లైనప్పుడు విషయరాజ్యము 
ఆనంద రసముయొక్క విలాస భూమిగ గన్సట్టును' (సమోక్ష్ర. కళాకర్తల కందరికీ 
యింతే. ఇంత (శ్రమపడి వాళ్ళు రచించే (గంథముగాని, చిత్రముగాని, అనుకరణమే! 
ఎందుచేత? అందులో పాత్రలు అసలువారు గారు. వారికి మేదోమాంసాలు లేవు. 
వాక్సిత్రముచేత కావ్యములోనూ, ఆకృతిచిత్రము చేత చిత్రకళలోనూ, ఉన్నట్టు 
కనపడతారు.** మొదటిది మనోగోచరము! రెండవది యింద్రియగోచరము! 
మనస్సు బహిరంగముగాక ఆంతరమైనా, దానికికూడా యింద్రైయత్వ మిచ్చినారు 
మనవాళ్ళు! “మనష్షష్టాణీంద్రియాణి” అన్నాడు శ్రీకృష్ణపరమాత్మ! అనగా 
సాక్షాదింద్రియము కాకపోయినా యింద్రియ గుణాలుకలది. ఇం(ద్రియాత్మలమధ్య 
తార్పుకత్తె మనస్సు! “ఆత్మా మనసా సంయుజ్యతే, మన ఇం(ద్రియేణ, ఇంద్రియ 
మర్దేన” అన్నాడు శా(స్తకారుడు. 

“విశ్వముయొక్క బహిర్ట్వారములు బంధింపబడి యుండుటచే, 
విశ్వాంతరమున నిర్మల కాంతితో వెలుంగు నాత్మానందము సామాన్యులకు 
(ఫాప్యముగాకున్నది. ఈ బహిర్దారములను తెరచి-యందలి యాత్మస్వరూపమును 
చూపగల తాలపు జెవియే-విశ్వాత్మ యొక్క మూర్తిస్తురణమును చర్మచక్షువులకు 
గోచరింపజేయు జ్ఞానాంజనమే ఈ కళ”. (గ్రహణం చర్మచక్షుస్సుచేతనే అయినా 
ఈ ఆనందము అనుభవించేది మనస్సుద్యారా ఆత్మే కాబట్టి స్వరూపాన్ని తానుచూసి 


యితరులకు చూపేవాడు నిజమైన కవి! 

*ః అడివి బాపిరాజొకచోట యిట్లా అన్నాడు. 'కవిత్వమునందున్నూ, సంగీతము నందున్నూ 
అనుకరణము అనలేదు. (ప్రకృతి వున్నది వున్నట్టు చెప్పడం అనుకరణము కాదు. పొపము ఈ 
వాక్యములోనే కాదంటూ అవునని చెప్పినాడు. 'ఉన్నది ఉన్నట్టు చెప్పడము" అనేదాన్లోనే 
అనుకరణమని తేలుతున్నది మాతృక ఉన్నది. ఉన్నట్టు చెప్పడము అనుకరణము ఉన్నట్టు 
చెప్పడము చేత ఉన్నది కాదిది ఉన్న దాన్ని చెప్పడముచేత అనుకరణమైనది. ఇక్కడ సంగీతము 
సంగతి మనకక్కరలేదు. తర్వాత వాక్యములో ఇంకా స్పష్టముగా చెప్పినాడు. “అది వర్షించడము. 
". అంటే అసలుదికాదు వర్షన అన్నమాట! అంటే మళ్ళీ అనుకరణమే! చిత్రము కూడా యింతే. 

Vide - (లలితకళలు - లక్ష్మణరాయ వ్యాసావళి) 


తృతియభాగము 459 


ఈ కళవల్ల ఆనందమిద్దరికీ ప్రాప్యమే! నవ్వులు తమను కోయిలలుగా 
చిత్రించుకోవడమొక పరిషాటైెపోయినది. ఆంధ్రజాతికి వసంతకాల మొచ్చినది. ఆ 
వసంతములో తాము కోయిలలు. (ప్రకృతి సిద్దముగా పాడుతున్నారు. పాడడానికి 
కారణము వసంతాగమనము కోయిలకు. వీరికికూడా జాతిలో ఉత్పన్నమైన నూతన 
శక్తే కారణము. ఇంతవరకే సరిపోతుందిగాని సామ్యము తరవాత పట్టదు. (ప్రకృతి 
జడము. కోయిల అజ్ఞాని. కాబట్టి ఈ సాదృశ్యము పూర్తిగా వర్తించటానికి ఏలులేదు. 
జాతిజడ మెంతమాత్రము కాదు! తమను కోకిలలవలె అజ్ఞానులనుకునే టట్టెతే 
అది ఆత్మ వంచనే! కోకిలపాటకు సంపూర్ణసాదృశ్యము తీసుకుంటే మరో విప్రతిపత్తి 
ఉంది. కోకిలకు మనము వింటున్నామనే జ్ఞానము లేదు గాని మనముమాత్రము 
వింటున్నాము. అట్లాగే కవి మనకోసము పాడకపోయినా అతనిపాట మనకు వినపడి 
ఆనందమో జుగుప్ఫో పొందుతూనే ఉన్నాము. దానివల్ల మన చిత్తవృత్తిలో కల్గిన 
మార్పును మనము వెల్లడిచేస్తే, కోకిలకు ఏమో తెలియనట్టు కవి కూడా యేమి 
తెలియకుండా ఉంటాడా? అట్లా ఉండేటట్టే అయితే ఈపద్యాలద్యారా తమ ప్రచార 
మెందుకు? తను ఈ (ప్రవర్తనే యితరులనేమాటలకు తమరు సమ్మతియో 
అసమ్మతియో తెలుపుతున్నారని నిరూపిస్తున్నది! కాబట్టి ఈవాదము చెయ్యడమే 
తమ వాదానికి బలహీనము తెచ్చిపెడుతున్నది. ఉదాహరణము కారణమెప్పటికి 
కాదు. అది సాదృశ్యకల్పనతో విషయ(గ్రహణ సహకారేగాని, అంతకంటె యెక్కుపని 
చెయ్యలేదు. కోకిలాసాదృశ్యాన్ని వీరాలంకారికముగా చెబుతున్నారని గట్టపడుతున్నది! 
ఇంతమా(త్రము చేత ఒక మూలసూకత్రనిర్ణారణము చెయ్యట మెంతమాత్రము 
పనికిరాదు. అజ్ఞానైన కోయిలలో తమను పోల్చుకోటమే ఒకలోపము! పైగా దానిని 
ఒక కారణముగా (గ్రహించడమం, కంటె గొప్ప వారబాటు! వసంతాగమనమూ, 
తత్కార్యమైన కోకిలగానమూ, రెండూకూడా అవినాభావసంబంధముకలవి. ఇలాగే 
యిటువంటి సంబంధమున్న అనేక విషయాలున్నవి! కాని కోకిలాగానము చెవుల 
కింపుగా ఉంటుందనీ, వసంతమెప్పటికప్పుడు నూతనత్వము కలది కాబట్టిన్నీ, దిన్ని 
(గ్రహించినారని నా అభిప్రాయము. అంతకంటే యీ సాదృశ్యాన్ని దూరము 
తీసుకుపోగూడదు. కావ్యము గానము చేసే కవికీ, చదివే పాఠకులకీ ఆనందము 


460 నవ్యాంధ్ర సాహిత్య దీథులు 


కలగచేస్తుంది. కోకిలా గానంవలే వినేవాళ్ళకుమా(త్రము కాదు. నిరర్ణకమూ గాదు, 
తెలియకుండా గానము చేసే కోకిలాగానము వంటిదీకాదు. కార్లెలను మహో కపి 
కవిని (ప్రవక్త (Prophet) అన్నాడు. ్రవక్తఅంటే ఒక సందేశాన్ని ఇచ్చే వ్యకి 
అన్నమాట. ఒక సందెశమూ, యిచ్చేవారూ, పుచ్చుకునేవాళ్ళు అనే మూడువస్త్యు 
లున్నవి! * లోకములో (ప్రతి వ్యక్తిచేసే అన్ని కార్యాలూ యితరులకు సంబంధించినవి 
కాక పోయినా వాటిలో కొన్నిమాత్రము స్వసంతోషానికే కాకుండా పరసంతోమోనిక్కూడా 
చేస్తూఉంటాడు. భార్య భర్శసంతోషము కోసము పాటుపడుతూ ఉంటుంది. భర్త 
భార్యా సంతోషము కోసమూ, తల్లి తన పిల్లవాడికి సంతోషము కూర్చడానికీ, 
యీవిధముగా ఇతరుల స. కట యీతరులకొరకూ కూడాను. బుడ్డి 
పూర్వకముగా నగ్నతను ఆచరణములో పెట్టేవాడు, వేదాంతిఐనా, పిచ్చివాడైనా 
కావలె! శ ఇటువంటివారు అత్యల్ప సంఖ్యాకులు. కాబట్టి “ప్రయోజన 
మనుద్దిశ్యనమందోపి ప్రవర్తతే” అన్నట్టు ప్రయోజనము కోరకుండా యెవ్వుడూ 
యేపనిని శ్రమపడి చెయ్యడు. ఆ ప్రయోజనాన్నే స్వపరుల నుద్దేశించి చేసేది 
కావ్యము! (ప్రేయసి కోసము పరితపిస్తూ, దుఃఖపడుతూ, ఆహ్యానమిస్తూ శ్రయుసినె 
వస్తువుగా గ్రహించికవి, నాతృప్తికొరకే నేను పాడుతున్నాననడము నేను పాడు తున్నదాని 
అర్థమునాకే తెలియదనడముకంటె హాస్యాస్సదమైన విషయము లేదు. కవి పాఠకులు 
పరస్పరము అవినాభావ సంబంధము కలవారు. 





శ ఈ అనుబంధత్రయము మోక్షముదాకా అనువృత్తము. 


* ఇప్పుడు ఈ రెండూకాని నగ్నవాదులు జీవితవిషయములోనూ కళావిషయంలోనూ 
ఉన్నారు! ఇక్కడ వాళ్ళను నేను (గ్రహించడము లేదు. (Dadaism, Nudism) 

౫ భామహదండివామనులు పూర్వభారతీయ లాక్షణికులలో కావ్యప్రయోజనా లలో కర్తకు 
కీర్తిన్నీ పాఠకుడికి ప్రీతిన్నీ నిర్ణయించినారు. ఇందులో కవితోపాటు పారకుడినికూడా ఈ 
లాక్షణికులు కావ్య ప్రయోజనాలలో సమభాగిగా చేసినారు. సహృదయుని పదలితే కవికి గతిలేదు. 
అల్లసానివాడు “ఊహతెలియంగల లేఖక పారకోత్తముల్‌ దొరకినగాక, ఊరక కృతుల్‌ 
రచియింపుమటన్న శక్యమే!” అన్నాడు! అలౌకికానందము కావ్యప్రయోజన మన్నప్పుడే సహృదయ 
కూడా కలుపుతున్నట్టు స్పష్టము! ఆర్నాల్డు బెన్టెటు అనే ఆంగ్రవిమర్శకుడు "సహృదయ త్తం 
(Literary taste) లో The aim అనే అధ్యాయము చదివితే సత్యము తెలుస్తుంది. కవికి 
కావ్యము వ్రాయటానికి ఎంత విజ్ఞానము కావాలో సహృదయుడికి కవిహృదయ ప్రవేశము చెసి 


తతీయభాగము 461 


క రెండవసంగతికి వద్దాము. శా(స్తకారుడు ఇదికూడా “కాంతాసమ్మిత 
Gert జే” అని చెప్పినాడు. ధర్మబోధ కావ్యప్రయోజనాలలో ఒకటని 
మొడబీ లాక్షణికులు కంఠోక్తిగా చెప్పినారు. శ తర్వాతవాళ్ళు చాలామంది 
ఒప్పుకున్నారు. కాని యిటీవల అనగా 200 సంవత్సరాలమధ్య ఉన్న కొందరు 
నవ్యలాక్షణికులు ఈ ధర్మబోధకత్య్వాన్ని కొంచెము రెండవరకము (క్రిందికిదింపినారు. 
మొచటి లాక్షణికులు ధర్మముమోద చాలా ఒత్తినారు. వారిలో భామహుడు మిగిలిన 
సాల లవలెనే దీన్ని చేసి మోక్షము (ప్రాప్యమనికూడా వ్రాసినాడు. తర్వాత లాక్షణికులు 
చై మో అభిప్రాయాన్ని వనక పెట్టి అలౌకికానందాని కెక్కువ (ప్రాముఖ్య మిచ్చినారు. 
నీరు రసవాదులు, వీరికి ధర్మముకంటె రసము ప్రధానము కాబట్టి దానికి ప్రాధాన్య 
మచ్చినారు. కాని వెనకటి “కాంతాసమ్మిత తయోపదేశయుజే” అనే అంశాన్ని 


[ 


ల! 


తానానండముహాంది ఇతరులకు కవి సందేశము చెప్పటానికి అంత విజ్ఞానమా హృదయవికాసమా, 
కావలె! య చూడండి:- 

"Criticism must be like an Inter-preter between the inspired and the 
uninspired, between the prophet and those who hear the melody ofhis w ords." 
(ఉద్రెక్తులకును, ననుద్రిక్తులకును మధ్య అనగా ప్రవక్తకును నాయన వాక్యరసమును విను 
మాన, ప్రజలకును, మధ్య వ్యాఖ్యాతవలె విమర్శకుడుండ వలెను.) ఈ వాక్యములో 

రృకకృత్యాన్ని ఉగ్గడించినాడు కార్రైలు! విమర్శకుడనేటప్పటికే సహృదయుడు రంగముమోదికి 


కోలెరిడ్డి యెమన్నాడో చూడండి "Not the poem that we have read but that to 
whuch we return possesses the genuine quality of poetry." 


“మనము చదివిన (గంధముగాక యే(గంధము పునఃపరింతుమో యది యుత్తమ 
కాన్న చేసన 


౬" 


నే 
Mery 
| 


ఇందులో "౭" అనే పదముతో వాచ్యులెవ్వరు? పారకులన్న మాట! ఏజాతి వాజ శ్రయములో 
విమర్శనమెక్కువగా పెరుగుతుందో అది ఉత్తమ మైనదనిగుర్తు! విమర్శన మంటే 
స సహృదయకృత్యము! 

The test of a great book is whether we want to read it only once or more 
than once. Any really great book we want to read the second time even more 


than we wanted to read it the first time; and every additional time that we read 
it, we find new meanings and new beauties in 1౬ L.Heam 


ఛ “చతుర్వర్గ ఫల ప్రాప్తి: సుఖాదల్పధియామపి-కావ్యాదేవ” -విశ్శనాధకవిరాజు 


462 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


బొత్తుగా వదలలేదు. ఈ ఆనందము ఆంగ్లలక్షణ కర్తలయొక్క అభిప్రాయానికి 
దగ్గరకివస్తుంది. ర వాదాన్ని మన నవ్వులు అను కూలముగా ఉన్నదని (గ్రహించినారు. 
ఈ వాదానికి ఆధునిక విమర్శకులలో ముఖ్యుడు కట్టమంచి. 

'కావ్యము, శిల్పము, నితిశాస్తముకాదు. ధర్మశాస్త్రముకాదు శిల్పము యొక్క 
యుత్కర్షనికర్షముల నేర్ప్వరుపవలయునన్న దాని రచనాసంవిధానములబట్టి నిరూపించనగునేగాని, 
భగవర్గీతలయంత పారిశు(భ్ర మిందులోలేదు. రామానుజభాష్యమువలె ముక్తిదాయకముకాదు. 
అని వాపోవుట నిర్నిమిత్తప్రలాపము .......... . == శిల్పముయొక్క ముఖ్యోద్దేశము మనసును 
హరించుట. ఈ వశీకరణశక్తి యుండినయెడ నితిలేకున్న నేకొదువయులేదు. అది లేనిచో 
నుపనిషత్తుల నుడుకబెట్టి ధతియంతయు తీసి ముందునించినను నేఫలములేదు. కావున మన 
భాషకు నీతి ముదురునట్టు చికిత్స దోహదము, ప్రాయశ్సిత్తము చేయవలయునను పరమ 
పారిశుద్దదురంధరుల కొకదండము పెట్టి దూరముగ బొమ్మనుటయే కర్తవ్యము." 

తర్కంతో పాటు దూషణతో తన వాదాన్ని సాధించటానికి ప్రయత్నిస్తున్నా 
డీయన! నీతి అంటే ఈయన కంతకంటకమై పోయినది. తానొక సంఘములో 
ఉండి సంఘ నీతిని తృణీకరించడము భావ్యము కాదనీ, యేదో ఒక సూత్రానికి 
బద్దుడు కాని వ్యక్తి సంఘానికి ఉప(ద్రవ కారనీ మనవి! ఇప్పుడు (1) నీతి ప్రాధాన్యము 
(2) నీత్యప్రాధాన్యము (3) అవినీతిబోధ అనే మూడు అంతస్తులున్నవి! అవినీతిని 
బోధించమని మాత్రమీయన చెప్పలేదు. లేకపోతే ఈయన మార్గా నుయాయులగు 
నవ్యుల కావ్యాలన్నీ అవీనీతిబోధకాలయ్యేవి! నీతిని కంరోక్తిగా బోధించనక్కరలేదన్నారు. 
ఒప్పుకున్నాము! అది ప్రధానాంశముగా ఉండనక్కరలేదు! ఇది మనలాక్షణికులు 
“అలౌకికానందువాదులు” ఒప్పుకున్నదే! కాబట్టి అక్కడకూడా విప్రతిపత్తి లేదు. ఇక 
మిగిలిన దేమిటి? నితి అనేది ప్రధానముగా ఉండనక్కర లేదు. ఈ విషయాన్ని 
చెప్పటానికింత కారిన్యమెందుకు? నీతి, ధర్మమనేది చాలా గొప్ప విశాలమైనపదము. 
ఇందులో మానవుడి (ప్రవృత్తి అంతా యిమిడిఉంది. శిల్పము కాబట్టి కావ్యానికి 
ప్రాహ్యము “మనసును హరించుటి అన్నాడు. ఈ హరించటము నీతిబోధ 
ద్వారాగాని ధర్మబోధద్వారాగాని కాదు? మాకూ యిష్టమే! అవినితి అధర్మము 
_ ఫగిడుగు సీతాపతిగారుకూడా యిట్టి అభిప్రాయమునే వెలిబుచ్చినారు. = 

చూ, ఆంధ్రసర్వస్వము పుట 304 


తతీయభాగము 4 


ధిస్తూకూడాకాదు! అదికూడా ఈయనకు అసమ్మతేననుకుంటాను! ఇక 
మిగిలినది “నీతి లేకున్న నేకొదవాలేదు” అనే వాక్యములో ఉన్నది ఈయన 


అకు డెట్లాగెతే అవసరమైతే నీతిని బోధిస్తూ" అని ఈ మన వాక్యాలకు కు నేను 
హష్యము రచిస్తున్నాను. “మనసును హరించుట” “రససంపోషణము" అనే 
మాటలు ఒకు అరముల్‌ ఉపయోగించినాడనుకుంటాను.  “రసానుభవము”” 


CP 
cA 
[| 
76 
UR 
(౧ 
fy 
డ్‌ 
cA 
గ్లో 
గ్ర 
ల 
ల 
0 
ల ట్ర 
ర 
G 
eX 
రో 
గ్ర 
స్‌ 
గ్ర 
GC 
| 
3 
ff 
0 
0 


'మనసు' అన్నచోట రసానికి కావలసిన అలౌకికత్వము బొత్తుగా శూన్యమై చాలా 
క్రిందిమెట్టులొ ఉన్నది. 'రసమువల్ల కలిగేది ఆనందము దాన్ని పొందేది ఆత్మ.” 
ఆ అలౌకికత్వము రాదు. 'పరనిర్వ్హృతి' కాజాలదు. భార్య ఉందనుకోండి! 
మాటలచేతా నిలాసాలచేతా “మనసును హరిస్తుందను” కోండి! కాని ప్రవర్తనలో 
కొంచెము స్వచ్చంద అనుక్‌ కోండి! తత్కాలానికి “మనసును హరిస్తున్నదికదా అన 
ఆమె కిలా న్ని గూర్చి కళ్ళు మూసుకుని (ప్రవర్తించగలడా భర్త? కాబట్ట 'మనసును 
హరించటమే' ముఖ్యమైనప్పటికీ, ఆమె (ప్రవర్తనలో నీతికూడా యెట్లా ఆశిస్తామో, 
అట్టాగే కావ్యానికి ముఖ్యమైనప్పటికీ నీతినీ ధర్మాన్నీకూడా అట్లాగే ఆశించటము 
కర్తవ్యము. ఒకవేళ తత్కాలానికి “మనసును హరిస్తే' చాలని 'సద్యః' శబ్దముచేత 
్రూసాలేమో నాకు తెలియదు! ఆశబ్దము ఈ కావ్యపరనమువల్ల వచ్చే ఆనందము 
వ. భిన్నమని చెప్పడముకోసముపయోగింపబడ్డది! అంతేకాని 
ధర్మబోధకత్వాన్ని కొట్టివయ్యడానికికాదు. ఇక్కడ లాక్షణికునివి కొన్ని వాక్యాల 
ను 


'యధాకామిని, కటాక్షవీక్షణాదివిలాసై రేవ కామినమావర్ణయంతీ, 
“'మమెదమభిలషితం కురు అనభిలషితం మాకురు” యిత్యనుక్టై వ సర్వం సంపాదయతి, 
తధాకావ్యశ్రీరవీ వ్యంజనావ్యాపారమా(త్ర వరత్వేన ఉవనర్జనీ 
భూతశబ్దార్థతయా...సహృదయ హృదయాహ్లోది కారిణా వ్యంజనావ్యాపారేణైవ రామాది 
వద్వర్తితవ్యం నతు రావణాదివత్‌' ఇతిపుంసఃకర్తవ్యేప్రవర్తయతి నివర్తయతి చాకర్తవ్యాత్‌ 
ఇత్యన్యాః కాంతాసమ్మితత్వమవగంతవ్యం' వ్యంజనద్యారా రస (ప్రధానమై 


464 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


నీతిబోధకత్వం అ(ప్రధానముగా ఉండవచ్చు కావ్యములొ అంటే వీరికి సమ్మతమే 
ననుకుంటాను! 


కవులనుకూడా అలౌకికులు (బ్రహ్మలు) లౌకికులు అనిరెండు భాగాలుగా 
భవభూతి విభాగించనే విభాగించినాడు “వశ్య వాక్కులు వాగ్వశ్యులు నని. ఈ 
సందర్భములో మరొక విమర్శకుడి వాక్యాలు కూడా మనవిచేస్తాను:- 

'మనస్సునకు చమత్కారమును నానందమును గూర్చుటయే కళల ముఖ్యోద్దేశమైనచో 
వాని స్వతంత్రధర్మమే నశించును. కళల ప్రయోజన మింతకంటెను నెక్కువ యున్నతమైనది. 
సత్యము సుందరమైనప్పుడు, భావము పంజరమునుండి యెగయు విహంగమువలె విముక్తినొంది 
యనంతపధమును త్రొక్కును. మానవ(ప్రకృతి యుజ్వలితమైన వెంటనే (ప్రాణము 
నృత్యముసేయును. ఆత్మయొక్క నిజసౌందర్యము - కళలయందు మూర్తీభవించియున్నది. 
కళయన రసస్ఫష్టి! కళయన విశ్వాంతరాళమునుంచి కాలికివచ్చు నమృతకలశము" (సమిక్ష). 


ఇక్కడ చూసినారా, ఈ కళలకు వెనకటి ఆయన వలెగాక యెంత ఉదాత్తత 
యిచ్చినాడో ! ఇటువంటి దృష్టిలో నీత్యవినితులకుగాని, ధర్మాధర్మములకుగాని, 
తుదకు ఎట్టి ద్వంద్యాలకుగాని చోటు లేదు. కళ వీటి కన్నటికి అతీతమైనదని ఈ 
విమర్శకుడి అభిప్రాయము. “మనసును హరించుటి అనేది చాలా నీచమైన 
కళాప్రయోజనము. అది లౌకికమేగాని అలౌకికము కాదు. అనువాదము మొదటి 
వాక్యముల్లోనే ఉన్నది. కళాప్రయోజనము “మనసును హరించుట” మంత నిచము 
కాదని. ఈ ఆనందమును మనస్సునుదాటి యెప్పుడు ఆత్మ సంబంధి అవుతుందో 
అప్పుడది అలౌకిక మవుతుంది. ఈ (క్రింది మాటలను చూడండి : “ఈ విశ్వము 
జడముకాదు. జడత్వము మనస్సునందున్నది. మన మనస్సుయొక్క వ్యభిచార 
దోషమువలన రూపమాధుర్యముల యందుండు దివ్యసుందరుని జడునిగజేసి 
విశ్వము జడమని చెప్తుచున్నాము. చూసినారా మనస్సు యొక్క పరిమితి. ఆత్మ 
అట్లా గాదు. అది అవిచ్చిన్నమైన ఊట వంటిది స్వచ్చము, విజ్ఞానయమము. 
మనస్సు అనేది సామాన్యజ్ఞానాన్ని యిం(ద్రియములద్యారా (గ్రహిస్తూ ఉంటుంది. 
మరొక అనువాదము చూడండి : 
“మానవుని సామాన్యజ్ఞానమునకు విశ్వములోని యనంత రహస్యము గోచరము 


కాదు. (ప్రకృతిగతమైన యాత్మకును మానవాత్మకును ననవరతము జరుగుచుండు రమ్య క్రీడ 
శుద్ద మానవచింతకు గోచరమగు విషయముకాదు.” కాబట్టి యేది మనుష్యుడు జ్ఞానమను 


తృతీయభాగము 465 


కుంటున్నాడో అది నామాన్యజ్ఞానము అది నునస్సుమి సంబంధించినది, ఆత్మ తనికి పైది 
హృదయమే ఆత్మకు న్టానము. “సద ]కోశ ప్రతీకాశం హృదయిం చాప్యవోము:౫౦-తస్యాంతేసుషంం 
అ అలా ఆ ఆ ం సస is “nd యక్‌ సాన ఆన కంగనా a వాంగ 
సూక్ష్మం--తస్యమధ్యే మహానగ్నిః - తస్యమధ్యే వహ్మాశిఖా - ఎవారమాకివత్రిన్యిఎతా స సో 
-తస్యాశిఖాయామధ్యె సరమాత్మావ్యవస్టితి "అంటున్నది గ్రుతి, ఇది ఆత్మ. ఇక్కడ ఏత్వఎతులూ, 
ధర్మాధర్మాలూ మొదలైన ద్వంద్యాలు లేవు. అది కేవల ఆనంవసుయినము ఏని యెటువంటివ"షో' 
ఆ మా 
యిట్లా చెప్పొడు: “ఎవరు స్వకీయ బేవెనమునందలి సత్యమును సాక్షాత్కార 'మొనిర్సు కొసగ్నలలో, 
యెవరి చిత్రము భగివదాయత్తిమై, పరాను రక్తిపైనాపామున నిమగ్నమై యుండునో, యెవరి 
భావము దచేహమన:ప్రాణముల నతీక్రమించి (పేనురసమున సాంనశ్యామునొందునో, ఎ" 
కళావిదులు, వారే రసస్రష్టలు, వారేకవులు శిల్పులు, గాయిరులు, చిత్రలేఖరులు, నగ్రనానిరా తలు 
కాగలరు.” 

అట్టివాడు నిజమైన కవి అంటిను. అటువంటి కనిహృుదయాన్న (ఫ్రనేశించే 
సహృదయునిసంగతి ఆలోచించండి. రూసలాలసతోనూ, భోగవాంఛితోనూ సింది, 
బాహ్య ప్రకృతిని యింద్రియాలతో గ్రోలి ఆనందించేవాళ్ళు ఆపై మెట్టుకు చెందిన 

ఆల ఇ ఆల ఇన ‘ జ షె శాం గనాంంగ స Ae ™ 1 అ NA 
వాళ్ళు కారని స్పష్టము. కాని నిళ్ళక్కూడా ల త్కాలిక ల్‌ నందొన్న యుల శ్వా 
ఉండటంచేత ఆ నామకరణ మిస్తున్నాము. ఇట్టి లౌకిక కవులు “రియిలీజం”లో 
తేలి ఆడుతూఉంటారు. ఇంకొ కొంచెము ప్రజ్ఞరల నాళ్ళు సాశ్సాతుల “ఐడియిలిజం' 
దగ్గరకి పోగలరు. కాని నిజమైన కనులు రసానుభనముచేత తృతీయానస్టను చెంది 
సహృదయులనుకూడా ఆ ఆనందములో సాల్తొనేటట్టు చేస్తారు. ౦౭మూటో 
అంతస్తులో సత్యము, అసలు సత్యము. 

“మనబుద్దికి గోచరమగు సత్యము సతతము మారునదేగాని నర్వికల్పితమైన 
యఖండసత్యము కాదు.” (సమీక్ష) 

ఇటువంటి నిర్హికల్పమైన సత్యానికి తాళముచెననిట్బ సహుదయుడకి 
చూపేవాడు నిజమైన కవి: 

“విశముయొక్క బహార్జ్యారములు బంధింసబడి యుండుటచే సశ్యాంతిరమున 
నిర్మలకాంతితో వెలుంగు నాత్మానంవము సామాన్యులకు (ప్రాస్యముకాకున్నది. 6; 
బహిర్జ్వారములను తెరచి యందలి యాత్మస్వరూసమును చూపగల తాళిపుజెనియే- 
విశ్శాత్మయొక్క మూర్తిస్సురణమును చర్మచక్షువులకు గోచరింపజేయి జ్ఞానాంజనమే- యీ 
కళ.” (సమిక్ష 


466 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈ పై మెట్టునించి కొంచెం దిగితే మన మామూలుకవుల స్తానమువస్తుంది. 
అక్కడ నీతి సంఘమూ మొదలైన వన్నీ వస్తె! వాటినిబట్టి ఆ కవులవ్రాతలను 
పరీక్షించడము మొదలుపెడతాం. గత్యంతరము లేదు. “విషయభోగములందు 
చిక్కుకొనిన జనసామాన్యమునకు నీతి మిక్కిలి ప్రయోజనకారి యనుటకు 
సందియుము లెదు” అన్నాడు నిమర్శకుడు. కాబట్టి జనసామాన్యాని కుద్దేశింపబడే 
కావ్యాలు నితినియమములు పాటించట మవసర మని తేలుతున్నది. ఈసామాన్యకక్ష 
దాటిపోయిన కవులకూ రసపిపాసకులకూ నీతి అవసరము లేదనేమాటా, ధర్మ 
మక్కరలే దనేమాటా, నిజమే! శ్రీకృష్ణపరమాత్మ “సర్వధర్మాన్‌ పరిత్యజ్యమామేకం 
శరణం వ్రజ అన్నాడు. అది ఆధికారిభేదాన్ని బట్టి ఉంటుంది. సామాన్యజనము 
యొక్క చిత్తవృత్తి చాలా చంచలముగా ఉంటుంది కొందరు “పెద్దల” యొక్క చిత్త 
వృత్తి కూడా అట్టాగే ఉండవచ్చు! అట్టివాళ్ళకు నీతి తప్పక అనుసరించదగినదే! 
శ్రీకృష్ణవాక్య మట్టివాళ్ళకు వర్తించదు. ఒకవేళ పూర్వజన్మపరిపాకముచేత ఒక్కొక్క వ్యక్తిక 
తదనుసరణమే ఈ జన్మముల్‌ కర్తవ్యము కావచ్చు! అటువంటివారు సామాన్యుల 
కనుకరణీయులు కారు. * ఈ సందర్భములో నవ్యుడైన కొడవటిగంటి కుటుంబరావు 
వ్రాతలలోనించీకూడా కొంచెమనువదిస్తాను. 





*ః నవ్యుడైన నోరి నరసింహశానస్తిగారు 'కావ్యప్రయోజనము' అనే వ్యాసములో 

“కావ్యములో ఉపదేశము లేకపోతే అది నిరర్షకము -- ఇది వింటే చాలా మందికి విశ్రాంతి 
కలగవచ్చు. కాని కొంచెం ఆలోచిస్తే యిది సమంజసముగానే కనపడుతుందని నా మనవి-- 
ఇప్పటికి నవనాగరికులైన ఎమర్శకులుకూడా, యెవరన్నా గొప్పకవి ఒకడున్నాడు అంటే 'అతనికి 
సందేశమేమిటి' అని (ప్రశ్నిస్తారు. కాబట్టి అట్టివారి దృష్టిలోకూడా నిజమైన గొప్పకవికి యేదో వక 
సందేశ ముండవలెనని, అంటే (ప్రతికవీ యేదో ఉపదేశించవలెనని. అనగా నిజమైనకవి ఒక 
మహర్షి [SAage, Seer, Prophet] వంటివాడని స్పష్టమవుతున్నది. “ఏదో ఒకటి ఉపదేశించడానికీ 
నాకు అధికార మున్నది. అది ఉపదేశిస్తున్నాను. ఈ ఉపదేశానికి సంస్కృతమైన నా అంతరాత్మ 
(పరేపిస్తున్నది. అందువల్ల ఈవిధముగా లోకసం(గహము జరుగుతుంది'అని అయినా పోని 
చెప్పగల కవులెంతమంది దేశములో ఉన్నారు?” 

"Itis well to remind ourselves that literature is first and last means of life, 
and that the enterprise of forming one's literary taste is an enterprise of learning 
how best to use means of life." Literary Taste, Arnold Bennet 


తృతీయభాగము 467 


“దేశభక్తిగాని, దేవుడుగాని, కళగాని నితికి అతీతమంటే యేమో లాభములేదు. 
వాటన్నిటికీ యేదో ప్రయోజనము ఉండటము మూలముగానే వాటికి మన జీవితములో 
స్థానము ఏర్పడుతున్నది. ప్రయోజనము అంటూ ఉన్నతరువాత, ఆ ప్రయోజనము 
తాలూకు మంచిచెడ్డలు వాటిని అంటకుండా ఉండవు. 

కాని కొద్దిమంది ప్రపంచములో అపూర్వవ్యక్తులు ఎప్పుడూ ఉంటారు. 
ఇతరులు సాధనలుగా ఉపయోగించుకునేవి వారికి ప్రయోజనాలుగా ఉపయోగపడతై. 
వారిని spectalsts అనవలె. గణితము ఒక సాధనము. కాన కొందరికదే 
పరమార్హం... భగవంతుణ్ణి కనుక్కొటానికి ఉద్యమించి, ఆఖరుకు భగవంతుణ్ణ్లిగురించి 
తమ అన్వేషణా ప్రయత్నములోనే తమ ముక్తిని చూసుకోగలిగినవారున్నారు. (వీళ్లే 
వెనకటి ఆదర్శ్భనాధకులు.) ఈ అపూర్వవ్యక్తులు తమ బుద్దికుశలతను వినియోగపరచి 
కళను దాని ప్రయోజనము నించి వేరు చేసి ఆనందించ గలుగుతారు. వారికి 
బూతుబొమ్మలలో ఉన్న అందాన్ని చూచేటప్పుడు, యితరులకు కలిగే జుగుప్పగాని 
ఉద్రేకముగాని కలగదు. (ఏరే సత్యాన్ని తెలుసుకున్నవారు ) వారు పాము 
సౌందర్యాన్ని కనుక్కునేటప్పుడు దాని విషదంష్ట్రలను స్మరించలేరు.” వారి 
ఆత్మజ్ఞానము మూలముగా సర్వము (ప్రమమయమైపోతుంది. అందుకనే నాకు 
‘Art for the sake of art" అనే సూత్రాన్ని అవలంబించేవాళ్ళతో సానుభూతిలేదు. 
ప్రయోజనాన్ని పూర్తిగా నిరసించిన కళాప్రయోజనము నాకు హాన్యాస్పదముగా 
ఉంటుంది. ఎంత దుఃఖములో ఉండీకూడా యితరులకు నవ్వువచ్చేటట్లు యేడ్వడము 
ఎంతనగుబాటు విషయమో, ఏమో కారణము లేకుండా అత్యద్భుతముగా ఏడ్వడము 
కూడా అంత నగుబాటు పనే! నేనిపని నెందుకు చేస్తున్నానో నీకవసరములేదు, నా 
శెల్పము మాత్రము చూడు, అందులో కళఉన్నదో లేదో చూడు, అని యేకళాకారుడూ 
అనరాదు. అతని కీ కళను గురించి యేమైనా తెలిసిఉంటే అట్లా అనలేడు.” (ప్రతిభ) 

నవ్యులుకూడా నీతి ప్రయోజనాలను వదలలేదు. ఇక్కడే మన సాంప్ర 
దాయానికీ పాశ్చాత్య సాంప్రదాయానికీ భేదమున్నది. వెనక విమర్శనాన్ని గూర్చి 
చెప్పినప్పుడు అది సంప్రదాయ సిద్దముగా ఉండవలెనని చెప్పినాను. (ప్రాచ్య 
సంప్రదాయము వేరు. పాశ్చాత్య సంప్రదాయాలు చేరు. మూలసూత్రాలు కొన్నిట్లో 


468 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సామ్యము ఉండవచ్చు. ప్రాచ్యులలో అందులో భారతదేశములో ధర్మము జగత్తుకు 
మూలము. ఈ ధర్మాని కన్ని లోబడడము భారతీయపద్దతి. మన నవ్యులు కొందరు 
సుఖము పరమావధైన పాశ్చాత్య దేశాలు వెళ్ళివచ్చి అక్కడ సంపాదించిన జ్ఞానముతో 
విమర్శనము ్రారంభించేటప్పటికి ఈ విభేదము కనపడుతుంది. భారతదేశము 
రాజుకంటె సన్యాసిని ఎక్కువగా గౌరవించేది! (ప్రవృత్తిలో నివృత్తిని చూచేది! 
నిరభిసంధి కర్మానుష్టానము పరమావధిగా కలది! ఈ ధర్మబద్దత భారతీయ 
జీవనములో జీర్లించిపోయినది. ఇందుకు మన్యాదులనూ, వర్ణాశ్రమాలనూ తిట్టి 
యెంతమా(త్రము ప్రయోజనము లేదు! కవి కూడా ధర్మబద్దతే చూపినాడు. ఈ 
ధర్మము మన రక్తములో జీర్లమై ఉన్నది. 

“భారతీయుల (ప్రకృతి బయట నెట్టి విషయలంపటమున చిక్కుకొన్నను, వారి 
లోపలదాగియుండు ధర్మనిరతియు, వైరాగ్యబోధమును పూర్తిగ లోపింపజాలవు. భారతవాణి 
అంతరముననుండి మేఘ గర్డన మువలె “నఖలు నఖలు” అని ధర్మఘోష చేయిచునేయుండును 
రోమనుల విషయలంపటత్వమునకును భారతీయుల భోగపరాయణతకును, భేదమిచ్చటనే 
కలదు. రోమనుల కామ (ప్రవృత్తి వారి రాజ్యమును, సభ్యతను, తుదకు జాతినికూడ విచ్చిన్నము 
చేయువరకు వదలలేదు. భారతీయుల భోగపరాయణత వీరి యంతః ప్రకృతిని సంఘపటిష్టతను, 
పూర్తిగ ననుభవింపలేక పోయెను. కావుననే భరత వర్షమున ఆర్యధర్మము ఏనాడును నిష్టేషముగ 
లోపించలేదు. దాని అప్రతి హత శక్తి నిరంతరము సాగివచ్చుచునేయుండెను. కావుననే 
యీదేశము కర శ్రభూమియని పేరొందినది. భారతసభ్యతయందు ఇహపరములను సమన్వయిము 
చెసుకొనగల చైతన్యశక్తి కలదు. అర్థకామములు సంఘముపైబడి కొల్లగొట్టకుండ ధర్మమోక్షములు 
యామికులవలె హెచ్చరిక కలిగియే యుండెను.” (సమీక్ష) 

ప్రాచ్యపాశ్చ్సాత్యముల కెంతభేదమున్నదో చూఢండి! ఈ సంప్రదాయము 
ప్రకారము మన విమర్శనము సాగించవలె! ఇది నావంటి మందాధికారి చేయదగిన 
పనికాదు. నవ్యులలో ఇప్పుడు చక్కగా లక్షణశా(స్తాలు సాధనచేస్తున్న వాళ్ళున్నారు. 
వీరందరూ కలసి యీ సంఘర్షణాన్ని పరీక్షచేసి నిర్దారణ చేయవలసిఉన్నదని, 
అందాకా మన లక్షణశాస్తము సమ(గ్రము కాజాలదనీ మనవి చేస్తున్నాను. 


జీవము, శ్‌ల్తము న 
ఈ సందర్భమ-లోనే మరొకసంగతికూడా చర్చించవలె. నోరి 
నరసింహశా(స్తిగారు జనవరి 1938 “ప్రతిభలో” “నవ్యకవిత్వమ”ని ఒక వ్యాసము 


తృతీయభాగము 469 


వ్రాసినారు. అందులో నవ్యకవిత్వములో నవ్యతను పరీక్షించి శిల్పమూ, జీవమూ*ః 
అనే రెండుగుణాలు కవిత్యానికి ముఖ్యాలని, వెనుకటి వెయ్యిసంవత్సరాలనించీ 
శిల్లముకోసము కవులు పాతర్జాడినారనీ, జీవము జానపదగీతాలలో పదాలలో 
అణిగి ఉందని శివకవులు రెంటిని సమ్మేళనము చెయ్యటానికి ప్రయత్నించి సిద్ధిని 
పొందలేక పోయినారనీ, ఆపనిని ఈ నవ్యకవులు ప్రయత్నించి సిద్దిని పొందుతున్నారనీ 
కాలమే దీన్ని తేల్చగలదని చెప్పినాడు. * ఒకచోట జీవాన్ని, ప్రాణాన్నీ సమానార్దకాలుగా 
వాడినాడు. కాబట్టి జీవమంటే ప్రాణమన్న మాట! ఈ అర్హములోనే “ఉద్రేక” 
పదంకూడ వాడినాడు. ఈ వ్యాసములో చాలా అసందర్భ వాక్యాలున్నవి.! అసలు 
సిద్ధాంతమే ప్రమాదమని తోస్తుంది. అన్నికళలూ శిల్పాలే! అన్ని కళలూ అనుకరణాలే! 
శిల్వమంటే కళాకౌశలము. కళలో అవయవాలను వాటి వాటి స్పానాలలో ఉండేటట్లు 
రచించే సామర్థ్యము. కళలన్నీ అనుకరణాలైనప్పుడు నిర్దీవాలన్నమాట! 
“జీవమున్నచోట శిల్పముండదట! శిల్పమున్నచోట జీవముండదట!” ఇది ఒక 
విపరీతసిద్దాంతము! తాజ్‌మహల్లో ఉన్నది శిల్పమా? జీవమా? రెండూనా? అజంతా 
శెల్ఫాల్లో ఉన్నది శిల్పమా? జీవమా? రెండూనా? ఇది చాలా సాహసము! కళకు 
బీవాన్నిచ్చేది శిల్పము, కవిత్వాన్ని తీసుకుందాము! కవి యేరుకున్న వస్తువు, దాని 
నిర్వహణమూ, సృజించిన పాత్రలు, వాటి శీలపోషణమూ, కావ్యములో ఉపయోగించే 
పదగ్రథనమూ, అనగా మొత్తముమీద భావ వస్తు రచనలు, చేరి ఒక కావ్యానికి 
బేవాన్నిస్తవి అంటే అవి యేది ఎట్లా ఉపయోగించవలెనో సరిగా చూచి 
ఉపయోగించటమన్న మాట! అదేశిల్పము కవియొక్క ఈ పనితనము (శిల్పము) 
కళకు జీవమిస్తుంది. ఈ (ప్రకారముగానే చిత్రమూను, ఇన్ని వేల సంవత్సరా 
లెప్పుడైతే ఈ (గ్రంధాలూ, చిత్రాలూ, జీవించినయ్యో అదే జీవానికీ, శిల్సానికీ పరీక్ష! 





% ఈ శీర్షిక మహార్మాష్టానుకరణమని నేననుకుంటాను. ఎందుకంటే మహో రాష్ట 
సారస్వతములో 'బేననము, కళ అనే సారస్వతచర్చ జరుగుతున్నది. శాస్త్రిగారు జీవనాన్ని 
జివాన్నిగా మార్చినట్టు కనపడుతుంది 

+ ఇటువంటి అభిప్రాయాలు నవ్యులు ఇటీవల చాలా ఎక్కువగా వెలిబుచ్చుతున్నారు. 
ఆందుచేత ఈవ్యాసమిక్కడ చర్చించవలసివచ్చినది. నాకు సహజముగా నరసింహశా(స్తిగారంటే 
గౌరవము నవ్యులలో తలతిరగనివాళ్ళల్లో ఈయన ఒకడు. 


470 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వాటిలో ఎప్పటికప్పుడు కనపడే నవ్యతే రమణీయత! ఈరమణీయతే రసాన్నిస్తుంది 
కావ్యానికి! ఈ రసము సహృదయుని ఆనందింప జేస్తుంది! ఏవో కొత్తమాటల 
నుపయోగించి ఆత్మవంచనా లోకాన్ని మోసము చెయ్యడమూ వద్దు! కాలము చేసిన 
పరీక్ష కావ్యానికి ఉత్తమమైన పరీక్ష! దానికి నిలిచిన కావ్యాలలో కళ కొరవడలేదని 
తార్కాణము! అనుకరణమైన కళలో సహృదయుడికి, పరిణతబుద్దికీ, కలిగే 
రసాస్వాదనానికి మార్గము జీవము. అదే రమణీయత! భౌతికముగా చూస్తే కళలలో 
జీవముండటానికి వీలులేదు. (ప్రతిమలో, చిత్రములో, కావ్యములో, జీవముంటుందా? 
ఉండదు. కాని లక్షణచేత, వాటిలో దద్రష్టకుగాని, శ్రోతకుగాని రసానుభవము కలగ 
జేసే అంశను జీవము అందాము! కాబట్టి జీవమంటే ప్రతి శిల్ప్వములో ఉండేగుణము. 
అది లేకపోతే దానిలో చిరకాల న్లాయిత్యముండదు. ఇప్పుడు అజంతా చిత్రాలు 
మొదలైన వాటిలోనూ, మహాభారతాది (గంధాలలోనూ ఉండేది అదే! దాని సత్వమే 
వాటికి చిరస్తాయి నిస్తుంది. ఇక్కడ ఒక్క విషయముంది. సామాన్యజనము తమ 
చుట్టు ఉన్న సన్నివేశాన్ని దాటలేక పోవటముచేత, ఎవరైనా సామాన్యకవి అటువంటి 
సన్నివేశాలనుగూర్చి పాడితే, ఆ సామాన్యులకు ఆ సన్నివేశ ముత్సాహజనకమౌతున్నది. 
అట్లా ఆప్రాంతములో వాళ్ళకు తరతరాలుగా ఉండవచ్చు. విషయముయొక్క 
విశేషాన్ని బట్టి స్వల్పకాల స్టాయిగానైనా ఉండవచ్చు ఆ ఉత్సాహము. వ్యాసములో 
నరసింహశాగస్తిగారు చెప్పిన బుర్రపాటలు మొదలైనవి అటువంటివి. అవ్వి సర్వజాతికీ 
సంబంధించినవైతే చావవు. కాని నిజమైన జాతీయకవి-అనగా మొదటిరకము 
కవిగాని, రెండోరకము కవిగాని-అటువంటిదాన్ని [గ్రహించి ఉత్తమకావ్యము గనక 
రచిస్త అది చిరస్తాయిగా ఉంటుంది.*ః “బసవపురాణము' “పండితారాధ్య చరి(త్ర' 
మొదలైన ఉధ్లంధాలు (బ్రతికుండి జాతికంతకు చెందిన (గ్రంథాలై ఉండడానికి 
కారణమిదే! మిగిలిన శివతత్వాలూ, పాటలూ, తన్మతాను యాయులలోనే ఉండ 
తగినవి గాని పై (గంథాలవలె సకలజాతికి ఆనందము కలిగించేశక్తి వాటిలో 
లేదన్నమాట! అంతేగాక ఈ పాటల చేతా పద్యాలచేతా కల్గింపబడే ఉద్రేకమూ 


(ల "— — Dialectical poems cannot have a wide range of effective 
publicity, nor will they have a long life." (కట్టమంచివారి రైతుబిడ్డ పీరికలో) 


తృతీయభాగము 471 


ఉత్సాహమూ మిక్కిలి స్వల్పకాల న్థాయి. ఉత్తమ కావ్యకళవలె చిరన్హాయెన భావాలను 
కల్సింపజాలవు. త్యాగరాయకృతుల వలెనూ, అష్టపదులవలెనూ, weer పాటలూ 
పద్యాలూ ఆనందము కల్పించడము, సమస్త జాతి ప్రీతిపాత్రాలు కావడము, 
చిరస్తాయిలుగా ఉండటము కల్లుతుందా? ఎందుకు కల్గుతుంది? అవి కళాకౌశలము 
కలవి. అందుకనే కీట్సుమహాకవి "A Thing of beauty is a joy for ever" అన్నాడు. 
అట్టి సుందరకావ్యాలుగాని, సుందరచిత్రాలుగాని జీవముకలవి! కాల పురుషుడు 
గొప్ప పరీక్షకు డందరికంటె! ఈ పరీక్షక్తుని పరీక్షకు నిలవగలదే నిజమైన జీవము 
కలది. (గీకులాటిను సారస్వతాలూ సంస్కృత సాహిత్యమూ, మన వెనకటి “తెనుగు 
మాన్యమూ” అటువంటి పరీక్షలో ఆరితేరినవి! దీనికి క్షతికలిగి, నవ్యుల “జీవశిల్ప' 
సమ్మేళనము ఫలముగా కలిగిన సాహిత్యము కాల(క్రమముగా దీన్ని మించుతుందను 
కోడము కంటె (భ్రమా, ఆత్మవంచనా వేరేలేదు! అదెట్లా ఉందంటే “తెనుగు ఓ,నా, 
మాలు రాకుండా యితర జాతీయ వాతావరణములో పెరిగి, తర్వాత యే కొద్దో 
గొప్పో తెనుగు నేర్చుకుని, వెనకటిదంతా చెత్తని అనుకోడములాగుంది.” ఇప్పటి 
మానవుడు వెనకటి బుషుల కంటె గొప్పవాణ్లని అనుకోడముకంటె హాస్యాస్పదమేమైనా 
ఉన్నదా? చిరస్థాయిత్యము కలగచేసే జీవములేదు కాబట్టే వెనకటి శివకవుల 
వ్రాతలు నశించినవి! వేదము తూ,చా, తప్పకుండా ఎన్ని వేలసంవత్సరాలనుంచో 
ఉన్నది! దానికి క్షతి ఉన్నదా? పరమేశ్వరుడు బొల్తివిస్టు! నిమ్నోన్నతాలను ఎస్పటి 
కప్పుడు సరిచేస్తూ ఏది చిరస్థాయిగా ఉండతగినదో నిర్ణయిస్తాడు! ఈ విషయములో 
గర్వపడిగాని అభిమానపడిగాని ప్రయోజనములేదు. “శిల్ప్వముమోద వారి దృష్ట 
ఆ కవులచేత నిర్దవప్రతిమలను తరచుగా సృష్టి చేయించింది” అనే మొదలైన 
వారాల లెక్కచెయ్యనక్కరలేదు. “నవ్యకవులలో విలాసము కోసమూ, కనిత్వము 

చెప్పవారు ఉండరు” “కవితో(ద్రేకము లేనిది వారు సామాన్యముగా ప్రాయరు” 
మొదలైన వాక్యాలు గర్యోక్తులు కాబట్టి నిరర్దకాలు.*ః ఏడుస్తూ ఉండటమో, 
ఆనందముపొందుతూ ఉండటమో గాక, విలాస వినోదాలుకూడా కవితో(ద్రేకానికి 





2 


lp C6 
జో 


* “ఉబుసుపో క్షకై చేయు నీరి కావ్యములు కావ్యములుకావు' 
(వేదాల వరదాచార్యులు ఆంధ్రపత్రిక 17-11-40) 


472 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కారణజాతములోనివి సవినయముగా మనవిచేస్తాను. శృంగారకరులాలే రసాల 
శాస్త్రిగారు భ్రమపడుతున్నాడు గాబోలు? కవులు జీవించవలెనంటే (ప్రధానముగా 
నామాన్యజనముమోద ఆధారపడవలెనని అనటము సమంజసము. ఈ క్రిం 
మహామహావాక్యము చూడండి. 


"A Nation whose language becomes barbarous, must be On the brink 
of barbarism in regard to every-thing else. A nation which allows her language 
[0 go to ruin 19 parting the best half of her intellectual independence and 
testifies her willingness to cease to exist." 


జీవించడముకోనము సామాన్య జనులవెంబడిబడేవానిని కిగా 
భావుంచడము శాస్త్రిగారి సంకుచిత దృష్టిని తెలియజేస్తున్నది. “ఆం ధ్రాభి మానమువల్ల 
మన కవీశ్వరులను జగత్తులోని ఉత్తమకవులతో పోలిస్తే రసికబ్బందముూ లో మనము 
హాన్యాస్సడులమౌతాము.” అనేవాక్యము భాషా జాత్యభిమానము లేనివారి 
మాటేకాకుండా సత్యదూరము. * తిక్కన పోతనలుగల సాహిత్యము ఎం తమాత్రము 
సిగ్గుపడనక్కరలేదు.ఈ నవ్యకవులది సాధించలేకపోతే తెనుగుజాతి నిద్విర్యమైనదనీ 
తెనుగువాణి నిరసమైనదనీ మరొక్కసారి రుజువౌతుంది.” అనటముకంటె భ్రమ 
వెరేలేదు. అవి అట్లా ఎప్పుడూకాలేదు. తెనుగుజాతికి విర్యమూ, తెలుగు వాణికి 
రసమూ” అదివరకే ఉన్నవి! ముందు ఉంటవి! విళ్ళు తెనుగుజాతెకి వీర్యము 
తెస్తున్నారనెది అబద్దము! 





* సభాపతి గారు కూడా యిలాగ అనడము నేను విన్నాను [Intentionally Making 
great things small] కాని ఐశృనాధ 'మన పూర్వాధునిక కవులు, ఇతర దేశ పూర్వాధునిక 
కవులతో తూగలేరని కొందరి ఉద్దేశము. షేక్సియరు తెనుగు దేశములోనూ, తిక్కన 
యింగ్రండులోనూ పుట్టడము ప్రకృతిధర్మము కాదేమో! ఎక్కడాకవులు కొద్దిమందే ! వారిలో శ్రి 
వుంటుంది”, అన్నాడు 

* ఏళ్ళు సాహిత్యసేవ చేయటములేదనీ, తెలుగుతల్లికి .నూతనాలంకారాలు 
కల్పించటములేదనీ, వీరు నూతనమార్గాలలో భాషాసేవ చేయడములేదనీ నాఆ శయము కాదని 
నేను వెనకచెప్పిన దానివల్ల తెలిసేజంది. కాని పూర్వులకంటె మనము గొప్పవాళ్ళమనీ, 
వారెందుకు పనికిరాని వాళ్ళనీ అనుకోటము బాగుండలేదని నా మనవి. ఈ గర్వ ము పోగొట్టుకుంటే 
వీరి వాతల కిప్పటి కంటె ఎక్కువ |ప్రాశస్త గ్‌ మొస్తుంది! 


తృతీయభాగము 473 


కవితావస్తువు : దేశభక్తి 
ఈ విషయాన్ని గూర్చి కొంచెము ముచ్చటిన్తాను! ఇది యిటీవల నవ్యులు 
లామంది చెబుతున్నారు. “వీరు (నవ్యకవులు) (ప్రకృతిని ఉపాసించుటలో 
is his వివేచనాశక్తి ప్రదర్శించుచున్నారు. దేశభక్తి నుద్భోధించుటలోను, సామాన్య 
జీవితముల చిత్రించుట లోను, వీరి శిల్పనైపుణ్యము (ప్రశంసార్హము.” (23-7-40 
అంధ్రవత్రికలో) ఫై పై వాక్యములో ఉన్న సంగతులు పరీక్షిస్తే ప్రకృతిని నవ్యకవులు 
ఉపాసించిరనీ, కొందరు సామాన్య జీవితాన్ని చిత్రించినారని అనేవి ఒప్పుకొనవచ్చు. 
కాని దేశభక్తిని వీళ్ళందరూ ఉద్బోధించినారని ఒప్పుకోవటానికి వీలులేదు. 
దశవర్షకాలములో భారతదేశము చాలా రాజకీయాందోళనముతో నిండిఉన్నది. 
ర మన్నా యీ కవుల (వ్రాతలలో (ప్రతిబింబించిఉందా అని గనకచూస్తే, ఎక్కడో 
చాల ల లేదనే చెప్పవలె. ఏ అప్పారావో, రామిరెడ్డో కొన్ని 
లలో దేశభక్తి నుల్లేఖించినారు. మిగిలినవాళ్ళలో రాయ(ప్రోలువారూ, విశ్వనాధ 
రూ తుమ్మలవారూ మొదలైనవారు ఆం(ధ్రాభిమానాన్ని పురికొల్పినారు శ 
అంతేగాని మిగిలినవాళ్ళంతా వాళ్ళ (పేయసులేమో, పరితాపమేమో, దుఃఖమేమో, 
ఆనందమేమో తప్ప దేశాన్ని స్మరించినవాళ్ళు ఎక్కువగా లేరని చెప్పడానికి సాహసించ 
నవసరములేదు. * 1921 సంవత్సరములో ప్రారంభించిన సత్యాగ్రహసమరము 
చాలా నంవత్సరాలు అనువర్తించడవేుకాకుండా మరిఒక నూతన 
సత్యాగ్రహతరంగము కూడా దెశాన్ని అన్నిమూలలా కలవరము పొందిస్తున్నది. 
దాన్నేమైనా కీర్తించి (ప్రజకు దోహదమిచ్చినారా? ప్రధమదివసాలలో గరిమెళ్ళ 
తృ్యనారాయణ వారు మొడగెనవారు కొన్ని గీతాలు రచించి ఉద్బోధించి 
నలంకరించినారు. వారి స్వ. శపనులూ, స్నేహితుల పనులూ సవరించడమే 
దేశీయ సమరానికి దోహదమిచ్చినవాళ్ళు చాలా తక్కువ. సభాపతి, అడివి 


5 


©] KW 


గూ 
Es 
- 
చ్‌ 
ఏ, 





* “గురజాడ దేశభక్తి రాయ(ప్రోలులో రాజుకుని, రగిలి, స్ఫులింగాలను విసరింది. 
ఒక్షనాఢ సత్యనారాయణగారు జాజ్ఞ్యల్యమానము చేశాడు ” (ఆం(ధప(త్రిక 22-9-40) 

* కాని తెనుగువారి శౌర్యము లేమికీ, తెనుగుతల్లి తీపిలేమికీ దుఃఖించడము ఒక 
మామూలైపోయినది నవ్యులకు. 


474 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


బాపిరాజు శి కొడాలి ఆంజనేయులు (జననము 1898) గారు, చిరంజీవులై వర్దిల్లుగాక! 
శ్రీకృష్ణ జన్మస్టానానికి వెళ్ళి రాలేదనడము సత్యదూరముకాదు. ఇంగ్లాండులో 
యుద్దానికి పూర్వము వ్రాసిన కవుల వాతలు చూస్తే వాళ్ళ దేశభక్తీ, ఉత్సాహమూ, 
యుద్దానికి పురికొల్పడమూ కనడుతున్నది. అనేక కవులు స్వయముగా (ఫ్రాంసు 
దేశములో గుంటలలో కూచుని పోరాడినవారున్నారు. మనవాళ్లు జైళ్ళలోకి 
వెళ్ళినవాళ్ళను మరిచిపోయి,వాళ్ళవంతుకూడా బయటే తాము సుఖమనుభవించటము 
కనిపిస్తుంది. వీళ్ళలో ఉద్యోగాలలో ఉన్నవాళ్ళను వదిలినా కొందరు విడిగా ఉన్న 
వాళ్ళైనా ఈ విధముగా పనిచేసినవారు కారు. న్యాయముగా వీళ్ళు నిజమైన 
దేశభక్తితో తమ హృదయాలు నిండి అత్యంతముగా పాడి ఉద్యమానికి సహకారులై 
నడవవలసినవారు! మొదటి సమరములో పోనిండి! రెండో దాన్లోనైనా తప్పు 
సవరించుకున్నారా? అప్పుడుగాదు ఇప్పుడు! ఇప్పుడు కూడా ఎక్కడోతప్ప దేశభక్తిని 
పురికొల్పుతున్నవాళ్ళు చాలా మంది ఉన్నారా? ఇంకా దేశానికి స్వాతంత్ర్యము 
రాలేదుగా! వీళ్ళలో ఆ విధమైన ఆందోళనకూడా ఉన్నట్టు కనపడదు. నిందించకుండా 
చెప్పాలంటే వీళ్ళు భాషాసేవలోనూ, కావ్య నిర్మాణములోనూ మునిగిపోయి 
ఉన్నారనవలె! అప్పారావు రామిరెడ్డిగార్ర కాలములో రచించిన దేశభక్తి గీతాలను 
గూర్చి ఆయా స్థలాలలో చెప్పినాను. రాయప్రోలు, విశ్య్వనాధలు మాత్రము చక్కని 
పద్యాలలోనూ గీతాలలోనూ ఆంధ్రుల పూర్వౌన్నత్యాన్ని కొనియాడి, ఉత్సాహాన్ని 
కల్పించి తమ కర్తవ్యములో కొంతభాగము నిర్వర్తించినారు. శ్రీపాదసు(బ్రహ్మణ్య 
శా(స్తిగారుకూడా ఈ ఆంధ్రాభిమానాన్ని పురికొల్పటములో చాలా పాటు పడినాదు. 
శఇంతమా(త్రముచేత నవ్యులంతా ఈపని చేసినారనివ్రిస్తేరవేయ్యడము సమంజసము 
కాదు. మరీ నరసింహ శాస్త్రిగారు చెప్పినట్టు “తెనుగుజాతికి విర్యముతేవడానికి 


+ పట్టాభి సీతారామయ్యగారు ఆంగ్లములో వ్రాసిన కాంగ్రెస్‌ చరిత్రను తెలుగులోకి 
అనువదించాడు. 


౫ వేదుల మొదలైనవారికి తమ “ప్రాణధనమానముల పూజాప్రసవములుగా 'ఆమె' 
మహోజ్వలపాదపీరి నుంతుమని' బుద్ది పుట్టినది. (ప్రణయముతో కాలము గడపకుండా, 
రాజులసేవ చెయ్యకుండా, నీచపుదాస్యవృత్తి చెయ్యకుండా 'మాత్పదేశ సేవా చరణమ్మునం 
దసువు లర్పణ' చెయ్యాలనుకున్నాడు. కాని అల్లా జరగలేదు. కారణము తెలియదు. 


త్త తీయభాగము 475 


ప్రయత్నించార” నడము మిక్కిలి సత్యదూరము! ఈవిషయములో వాళ్లు తమ 
కర్తవ్యాన్ని నిర్వర్తించలేదనే చెప్పవలె! కాబట్టి బంగారయ్యగారి వాక్యము ఒప్పుకోడానికి 
వీలులేదు! కాలానుగుణమైన పని చెయ్యకపోవటమూ, తత్కాలపరిస్థితులు ఏరి 
(వ్రాతలలో ప్రతిబింబించకపోవడమూ చూస్తే వీళ్ళ హృదయాలలోఉన్నట్లు చెప్పిన 
సుఖదుఃఖాలు, కృత్రిమాలుగా కనపడతవి! చుట్టు ఉన్న సన్నివేశాలతో సానుభూతి 
పొందని కవి నిజమైనకవికాడు. పెద్దలయెడ భక్తి రాజభక్తి, దేశ భక్తి, దైవభక్తి 
మొదలైన యేభక్తి వీళ్ళదగ్గిర ఉన్నట్టు కనపడదు. “జనసామాన్యము” “జనసామాన్యము' 
' అనే వీళ్ళ పలుకులు చిలక పలుకుల్లాగు వినబడుతూఉంటవి! జనసామాన్యానికి 
అవసరమైన రాజకీయ స్వాతం(త్రము, ఏదిగనక లభిస్తే వాళ్ళ దారి(ద్రమూ కష్టాలూ 
తొలుగుతాయో అట్టి స్వాతంత్ర్యము వీళ్ళకు కవితావస్తువు కాకపోవడము చాలా 
విషాదకరము!* 


* దీనికంతకూ ఒక్క ప్రబల కారణము నాకు తట్టుతున్నది. వీళ్ళలో చాలా మంది, బ్రహ్మ సమాజ సంపర్కము 
కలవాళ్ళవటము. ఆవాసన తగిలితే వాళ్ళకు సర్యాంగ్లత్వపక్ష పాతకము కలుగుతుంది! (బ్రహ్మ సమాజములో వాళ్ళు 
భారతదేశము మొత్తము మోద అసహాయోద్యముములో ఎక్కువగా పాల్గొనలేదు 

“తనదొడ్డిలోనె పండిన (ప్రత్తి సమకూర్చి 

తనుసొంతముగ నేకులను రచించి 
తన చేతితో వడికిన నూలు తనయూరి 
సాలె నేసినయట్టి చేలగట్టి 
తనచేనిలో ఫలించిన పంటదినుసులు 
తనయింటి పాడినే యనుభవించి 
తనజన్మ భూదేవతలను చాల (ప్రేమించి 
తనబాసలో పాండితిని గడించి 

తనదు మత సాంప్రదాయ” గతిని నడచి 

తనదు తనవుపరార్దదత్తము .నర్చి 

మించి సత్కీర్తిచే ప్రకాశించునట్ట 

జనుడి చరితార్టుడాతని జన్మె జన ఏ మంగిపూడి 


7,8 సంవత్సరాలనుంచీ కధకులు కొంచెము కృషిజీవిక గలవారిజీవనమూ, దారి ద్రమూ, మొదలైనవాటిని 
చిత్రించటము మొదలు పెట్టినారు. కొందరు సబ్బ వీస్మ్‌గురునాధరావు గారివంటివారు దేశాన్నీ నాయకులనూ 
మరవకు౦డా కీర్తించటము మొదలు పెట్టినారు. అయినా యిప్పటికీ వెనకటి కవితాసామ(గ్రే అనువృత్తముగా వస్తున్నది. 
ఇక ముందైనా ఈ తప్పు సవరణచేసుకునే సూచనలు కనపడటము లేదు! ఇంతతో యిమిటేషన్‌ బోల్తివిజంవచ్చి రక్తాన్ని, 
కండలను, అస్టులను, మాంసపి౦డా లను చిత్రిస్తున్నది. ఈ అంతర్జాతీయ బీభత్సము ముందర 'అస్మత్‌' పదమే 
అంతరించేట్టుంది! కాని మళ్ళీ ప్రపంచ యుద్దమొచ్చి ఆశయాలను మార్చేటట్టు కనపడుతుంది 


476 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
భాషాసిద్దాంతాలు 
1929 సంవత్సరములో సాహితీ పత్రిక వెలువడ్డప్పటినించి 1937 
సంవత్సరము వరకు తమకు వచ్చిన అనుభవాన్ని బట్టి సభాపతిగారు 
నవ్యులననుసరించిన భాషాసిద్దాంతాలను, తాను రచించిన “నాలో మార్పు” అనే 
వ్యాసాంతానికి గుదిగూర్చినారు. కావ్యానికి శబ్దార్దాలు రెండూ అవసరాలే కాబట్టి 
అర్హమూ దాని యొక్క నవ్యతా, శబ్దమూ వీళ్లు (గ్రహించిన భేదాలు, అక్కడక్కడా 
ప్పినాను. కాని అధికారికముగా సభాపతిగా రభిప్రాయాలిస్తే నిష్కర్షఅయిపోతుందని, 
అవన్నీ ఒక్కచోట ఉండటము మంచిదనీ యిక్కడ ఇస్తున్నాను. 


“అదివరకు మనకు ఉన్న వ్యాకరణ (గ్రంథాలన్నీ పద్యభాష నిరూపించడానికే కాని, 
వచన భాషకోసము కాదని యేమాత్రము :సమాక్షాదృష్టి వున్న వానికైనా గోచరిస్తుంది. అయితే 
పద్యాలమధ్య ఉన్న వచనము సంగతి ఏమని సంశయము కలగవచ్చు. కధా సంధికోసము, 
సామాన్య విషయ (ప్రతి పాదన కోసము ఉపయోగించే భాష ఛందోబద్దము చెయ్యడము యిష్టము 
లేక వెనకటికవులు గద్య రూపముగా వుంచారు. అయితే ఈ భాషకూ, పద్య భాషకూ విశేష 
తారతమ్యముంటే, యెగుడుదిగుడుగా వుంటుందనీ సమత్వము సమకూరదనీ ఆ(ప్రకారము 
చేశారు. కాబట్టి ఆభాష వచనానికి ప్రమాణముగా ఎంచుకోకూడదు. వ్యాకరణమో సమ(గ్రముగ 
లేదు. చిన్నయసూరి వ్యారణము నిష్కారణముగా ప్రమాణ(గ్రంథము అయిపోయింది. దాన్ని 
బట్టి భాషయావత్తు దిద్దుతామంటారు (ప్రాచీనపద్దతిలో తయారైన విద్వాంసులు. 

“ఎంతగొప్ప వైయాకరణి అయినా ఒకడు భాషకు సమ(గ్రమైన వ్యాకరణము చెయ్యలేడు. 
వృద్దికావడము మానివేసిన స సంస్కృతభాషకు a అనుశాసించిన భగవాన్‌ పాణోనిమహర్షి 
అతఃపూర్వము అనేక మంది వ్యాకృతులను స్వీకరించి అష్టాధ్యాయి చేస్తే అదికూడా సమ(గ్రము 
కాలేదు. అటువంటి స్టితిలో సామాన్య విద్వాంసుడెవరో జీవద్భాషకు ప్రమాణభూతమైన 
అనుశాసనము చేసాడంటే అస్మదాదులము అంగీకరించలేము. వాజ్ముయములో ఉన్న 
(గ్రంధజాలమంతా (ప్రచురము కాలేదు. అయినదాన్ని కూడా ఒకడు పరిశీలించలేడు. (గ్రహణశక్తి 
చాలకగాని, భ్రమ(ప్రమాదాదుల వల్లగాని అనేక శబ్దరూపాలు (ప్రత్యక్షముకావు. 


“భాషాభివృద్ది” అంటూ చాలామంది చిలకపలుకులు పలుకుతున్నారు. నిజముగా 

వృద్ది కోరినట్టైతే వ్యవహారములో ఉన్న భాషను స్వీకరించి తీరాలె. ఎంతమహాకవైనా భాష 
వత్తు తన గ్రంథాలలో యిముడ్చుకోలేడు. వెనకటి కవులు ఉపయోగించిన భాష ఆకాలములో 
వారికి తెలిసిందే! (గ్రాంథిక శబ్దాలుకూడా వెనక మనుష్యులనోట వచ్చినవే కాని ఆకాశమునుంచి 
ఊడిపడ్డవికావు! అంతకంటె ఎక్కువ భాష మనము వాడకూడదంటే భాషాభివృద్దికోరడము 


తృతీయభాగము 477 


లేదని అర్దము! “కితాబీ” వాజ్మయము 'జమోందారీ కవిత్వము' చెయ్యడము కోసమైనా వెనకటి 
వాజ్ముయము చాలదు. మనము ఈ కాలము జగత్కుటుంబులని యెంచుకుంటున్నాము. 
అనేక భావతరంగాలువచ్చి తాకుతున్నాయి. మన ప్రకృతి మునపటివలె లేదు. నవీనసన్నివేశాలకు 
సంఘర్షణలకు, సమస్యలకు, ఉచిత వ్యక్తీకరణానికి నూతనపదజాలమూ, అన్వయాలూ కావా లె, 
దానికి లోకమే శరణము. శబ్దసిద్ది లోకమువల్ల కలుగుతుందని నన్నయభట్టారకుడుకూడా 
చెప్పాడు. 

“వైయాకరణి అయినా, కవైనా, కొత్తమాట స్వయముగా సృష్టించలేడు. అది లోకము 
చెయ్యవలసిన పని అవసరము వచ్చినప్పుడు కొత్తశబ్దము బయలుదేరుతుంది. మొన్నటి 
(1919) ఐరోపా సంగ్రామములో "Camaflouge" అనేమాట పుట్టింది.** అంతా వాడుతున్నారు. 
సాహిత్యవృద్ది చెయ్యాలంటే అర్దవంతమైన అనేక శబ్దాలు వాడాలి. (గ్రంధస్ట్రము కాకుండా 
వ్యవహారములో ఆం(ధ్రదేశము మొత్తము మోద లక్షల కొద్దీ శబ్దాలున్నవి. అవి (గ్రహించవలసిన 
బాధ్యత మనమోాటద ఉన్నది. 

“ఎటువంటి పదాలు, ఉపాదేయములు? ఇక్కడ మతభేదాలు యేర్చడతవి. కేవలము 
అనాగరకులు-- అనగా పట్నాలకు బహుదూరములో ఉండేవారు, అడవులలో సంచరించేవారు, 
సత్తావల్లగాని మరి యేవాజ్బరోధమువల్లగాని ఉచ్చారణ చెడినవారు, అసభ్య వ్యవహారము 
చేస్తున్న వాళ్లు--ఇటువంటి వాళ్ళ మాటలు అంగీకరించ నక్కరలేదు. స్వీకరించిన శబ్దాలకు 
ఆన్వయము యెలాగు? భాషాతత్వము వాక్యరూపాన్ని నిర్ణయించే ఉన్నది దాన్ని గమనిస్తే 
చాలు. కొండవీటి చాంతాళ్ళవలె దిర్హ కావ్యాలు మట్టుకు పనికిగావు. కర్మణి (ప్రయోగాలు 

వాడవు 


క 


గ్ల 


“మాండలికశబ్దాలు మనకర్ణము కావని విచార పడగూడదు. [క్రమముగా అర్ధము 


“గ్రంధికర్తలకు సంశయము కలుగుతూ ఉంటుంది, వాక్యాలు (వ్రాయడము ఎలాగని, 
ప్రమాణము ఏదీ అనీ. ఆత్మ ప్రమాణమే ప్రమాణమని నా ఆశయము. లోక వృత్తము బాగా 
(గ్రహించి, జాతీయాలు, లోకోక్తులు, సందర్భశుద్దులు, మొదలైనవన్నీ గ్రహించి తనకు నచ్చినట్టు 





వ ఇప్పుడుఅనేక మాటలు పుట్టినై. 'బీట్‌జ్‌ క్రిగ్‌ (Blitzkreig) “లుత్స్‌ వాఫ్‌” [Lutfwaffe] 
“క్విస్రింగు' [013198] మొదలైన విట్టివే! 

ఛ+ “ప్రాంతీయ శబ్దాలు భాషా దేవి విస్తారమైన తనువు" అవి తీసివేస్తే ఆవిడ గుజ్జు 
అయిపోతుంది.' అన్నాడు జయంతిలో విశ్వనాధ. డాక్టరు రెడ్డిగారు 'రైతుబిడ్డ'ను గూర్చి (వ్రాసిన 
అభిప్రాయములో కూడా మాండలీకాన్ని గూర్చి చెప్పిన మాటల కిది సమాధానము. 


478 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వ్రాస్తే చాలును పెద్దలతో గాని, గురువులతో గాని, సభారంగముమోదగాని, జాగరూకతతో 
ప్రసంగించే పద్దతి అవలంబించతగ్గది తన యిష్టానిష్టాలనుబట్టి గ్రంధకర్త కొన్ని రూపాలు 
స్వీకరిస్తాడు కాన్ని విసర్జిస్తాడు. భాషలో అనేక రూపాంతరాలు ఉన్నవి. ఇలా కొంత కాలము 
రచనలు సాగితే అప్పటికి ఒక Standard ఏర్పడవచ్చు 


నియమాలను వ్యతి(క్రమించకుండా (గ్రంధము చేసిన కవిలేడు. Standard అనే 
ఊహమా(త్రమే! కాని తెన్నుదాటి విచ్చలవిడిగా సంచరించవలసిన అవసరము ఉండదు 
ఉచితజ్ఞుడైనవాడు ఏవో నియమాలకు లోబడే ఉంటాడు. 


“ఇటువంటి భావాలు కలిగి ఆ రోజులలో నేను వచనరచనకు పూనికొని చాలా మంది 
మిత్రులను (ప్రోత్సాహించాను. నవ్యసాహిత్యము ముందంజ వేసింది. పూజ్యులైన ఉన్నవ 
లక్ష్మీనారాయణ పంతులుగారు 'మాలపల్లి' (వ్రాసిన తర్వాత వాడుకభాషకు ఎక్కువ గౌరవము 
వచ్చినది.' 

పండతుడై రసికుడై విశాలహృదయుడౌటచేత సభాపతిగారు ఈపనిని 
నెగ్గించ గలిగినాడు. ఆయనవలె పండితుణ్ణికాకపోయినా, నా అభిప్రాయాలుకూడా 
సరీగా యిటువంటి పరివర్తనాన్నే పొందినై! ఇది చదివితే పద్యరచనకు 
సాధ్యమైనంతవరకు చ్యుతసంస్కారము కాని భాషనూ, గద్యానికి వ్యావహారి కాన్ని 
వాడమని సభాపతిగారి ఆశయమైనట్టు కనపడుతుంది.* ఇది ఒక సలహా 
మా(త్రమేగాని, కవి నిరంకుశుడు! రసము కోసము స్వతం(త్రిస్తాడు. మనకు రసము 
కావలసినది! 





శ అయితే భారతభాగవతాలు ఈ భాష (వ్యావహారికం)లో వ్రాయవచ్చునా? అని 
అడిగినారు నేను కాదన్నాను. వాడుక భాషకు అంతసామర్ష్యము లేదు. నేడు రామాయణము 
ఈ భాషలో వ్రాయాలని కాదు. ఈ భాషలో వ్రాసినా, ఆభాషలో వ్రాస్తే ఏ ఆనందము వచ్చినదో 
ఆ అందము రాదు. ఆ రెంటి తారతమ్యానికీ బొబ్బిలికధను రంగరాయ విజయముతో 
పోల్చిచూస్తే తెలుస్తుంది పిడుక్కూ బియ్యానికీ ఒకే మం(త్రము వద్దని సహృదయులైన నవ్వుల 
అభి ప్రాయముకూడా నన్నమాట! ఒకచోట కంరోక్తిగా ఇట్టా చెప్పినాడు 'పాట యేభాషలోనైనా 
ఉండవచ్చు! పద్యము (గ్రాంధిక భాషలో ఉండాలె! గద్యము వాడుక భాషలో ఉండాలె! ఇప్పుడట్లాగే 
ఉన్నవి! 

* విశ్వనాధ మల్లాది సూర్యనారాయణ శా(స్మి గారి ఆం(ధ్రభాషానుశాసనాన్ని 
నవ్యసాహిత్యములో చేర్చవలసిందని అన్నారు. అది సమంజసమే! 


తృతీయభాగము 479 


వెనక ధారావాహికగా ప్రవహించే భాషకు ఒక శాశ్వతమైన వ్యాకరణాన్ని 
రచించడానికి వీల్లేదని పెద్దల అభిప్రాయాలను చూపినారు. ఎప్పటికప్పుడు శిష్ట 
వ్యవహారములో ఉన్న భాషకూ, [గ్రంధస్థమైన భాషకూ, సన్నిహితసంబంధ ముండవలె! 
గిడుగువారి వాదంలో ఉన్న సారాంశమిదే. శబ్రసిద్ది లోకంవల్ల కలుగుతుంది; ఆ 
శబ్దాలను వైయాకరణి పరిశీలించి వాటిని సూత్రిస్తాడు. ఈ విషయమే మన తెనుగు 
వ్యాకరణాలను ఎప్పటికప్పుడు పరిశీలిస్తే కనపడుతుంది . ఎందుకో గాని చిన్నయ 
సూరిగారి తర్వాత ఘనీభవించిందీవిషయము. _ త్రిలింగలక్షణ శేషము కొంతపని 
చేసినది. తర్వాతభాషలో జరుగుతున్న మార్పులన్నీ పరీక్షించి గద్య (గ్రంధస్థభాషనూ, 
వాడుకలో ఉన్నభాషనూ పరిశీలించి ఒక నూతన వ్యాకరణము (వాయవలెనని 
వీరేశలింగపంతులుగారికే తట్టిందని సూర్యనారాయణీయ పీరికలో శాస్తుర్హుగారు 
వ్రాసినారు. శ్రీ వీరేశలింగంపంతులుగారు సీయచరిత్రలో ఇట్లా వ్రాసినారట! 
“పూర్వవ్యారణములన్నియు పద్యకావ్యముల కొరకే! వచనకావ్యములులేని కాలమున 
బుట్టినవగుటచే నందలి లక్షణము లనేకములు వచనకావ్యాభివృద్దికి తగవనియు, 
నిప్పటికాలమునకు తగినట్టుగా వ్యాకరణమును మార్చుకో వలయుననియు నేననుకొని, 
యీ కాలమునకును వచన రచనాభివృద్దికిని దగిట్టుగా నాక నూతన వ్యాకరణమును 
వ్రాసి దానికి లక్షణముగా నొక వచనకావ్యము చేయవలెనని పలుమారు తలపోసితిని.' 
? చూసినారా వీరేశలింగంగారి అభిప్రాయము. ఈ కాలానికి తర్వాత ఆంధ్రదేశములో 
పండితుల అభిప్రాయము చాలా మారి పోయిందని యీ క్రింది సూర్యనారాయణీయ 
పీరికాభాగంవల్ల విశదమౌతున్నది:- 

'క్రీశే। పేరి కాశీనాధశాగస్తిగారు 1912 లో చెన్నపురమున జరిగిన పండిత సభలో 
'శిష్టవ్యవహారమునందున్న తెనుగుభాష సంస్కారార్హమని' యుపన్యసించిరి. ఈ అభిప్రాయమునే 
మహామహోపాధ్యాయ తాతా సుబ్బారాయశాస్తిగారు 'ఆంధ్రభాషా సంస్కరణ, మనెడి వ్యాసమున 
సయుక్తికముగా, సప్రమాణముగా, వివరించిరి. 1914 లో ఎలమంచిలిలో జరిగిన విద్వత్సభలో 
'శిష్టవ్యవహారమందున్న భాష గ్రామ్యమనుట శాస్త్రవిరుద్దమ'నెడి యుపపాదనమును శ్రీవరుల 
చిన సీతారామశాస్తి గారు మొదలగు విద్వాంసు లనేకు లామోదించిరి. 1915 లో బందరు 


కళాశాలలో జరిగిన పండితసభలో తక్కినపండితులవలెనే యర్వాచీన కవిప్రయుక్తములైన 
యనేక శబ్దములు గ్రాహ్యములగునని' చెప్పుచు నా సతీర్దులగు శతావధాని చెళ్ళపిళ్ళ వెంకటశాస్తిగారు 


480 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈ (ప్రయోగములలో గొన్ని నిర్హుష్టములయ్యు నిటీవలివారి యపరిశీల కత్వము వలన 
అపప్రయోగములుగా నెన్నబడుచున్నవి. ఏవి ఎట్లయినను ఆయా విచారము కవులకుగాని, 
సామాన్య రచయితల వ్రాతలయందు విశేషించి చూడగూడదను వాదము సత్యదూరముకాదు' 
అని అభిప్రాయ మిచ్చిరి. 1915లో కాకినాడలో జరిగిన పండితసభలో సభ్యులైన ఆత్రిలి 
సూర్యనారాయణ గారె 'కేవల (గ్రాంధిక భాషాభిమాని నై యుండియు సత్యము (గ్రహించిన పిదప 
నా పూర్వాభిప్రాయమును మార్చుకొని స(ద్రామ్యము సజ్జన (గ్రాహ్యమే యగునని నా 
యభిప్రాయమును వెల్లడించుచున్నాను” అని (వ్రాసిరి. 1916లో కొవ్యూరిలో జరిగిన సారస్వత 
మహాసభలో సభ్యులును నా సతీర్చులును కీర్తిశేషులు నగు శతావధాని దివాకర్ల ర్ల తిరుపతిశాస్తి 
కీశే॥ రాజా కొచ్చర్లకోట వెంకట కృష్ణారావు క్రీ;శే॥ వీరేశలింగము పంతులు క్రీ తల్లాప్రగడ 
సూర్యనారాయణరావు, చిలుకూరు వీరభద్రరావు గారు, మొదలగు ననేక విద్వాంసులు 'తెనుగు 
మాటల సాధుత్వాసాధుత్వములు స్పష్టముగా బోధించే తెలుగు వ్యాకరణము లేకుండుటచేతను, 
ఉన్నవి పరస్పర విరుద్దములుగాను అసంపూర్తములు గాను ఉన్నందుచేతను, వ్యాకరణమునకు 
మూలము (ప్రయోగము లగుటచేతను, తెనుగు (గంధములలోని ప్రయోగములను 
ప్రమాణములుగా అంగీకరింపక తప్పదు. నేటి వాడుకలో నున్న పదములు నూరు 
సంవత్సరములనుండి పెద్దల వాడుక చొప్పున ఉన్నట్టు నిదర్శనము లున్నప్పుడు అవి నిర్జుష్టములుగా 
ఎన్నవలెను. నేడు తెలుగుదేశ మందంతటను పెద్దల వాడుకలో ఏకరూపములుగ నున్నీపదములు 
పూర్వకాలపు (గ్రంధములలో కనపడకపోయినను నేటి (గ్రంథములలోనున్న యెడ సాధువులే' 
అను తీర్పు నంగీకరించియున్నారు. 1919 లో చెన్నపురమునందలి కళాశాలలోని పండితులు 
దండిగుంట. సూర్యనారాయణశాస్త్రి, నరసింహం పంతులు మొదలగువారు, అర్వాచీన 
కవిప్రయోగము లనేకములు సాధువులనియు గ్రాహ్యములనియు నంగీకరించిరి. ఇట్లే (బ్ర.శ్రీ 
ప్రయాగ వెంకట్రామశాగస్తి గారు ననేక పండితులభిప్రాయముల నిచ్చియున్నారు.' 

చూచినారా గిడుగువారి వాదానికి పండితులెట్లా అభిప్రాయాల నిస్తున్నారో! 
ఈపద్దతి ననుసరించి నూతన వ్యాకరణము చారిత్రిక పద్దతి ప్రకారము వాయడము 
అవసరమైనది. ఈ అవసరాన్ని మల్లాది సూర్యనారాయణ శాస్త్రిగారు గ్రవాంచి 
చక్కని పద్దతులలో వ్యాకరణాన్ని నిర్మించినారు. చిన్నయసూరిగారికంటె అనేక 
విషయాలలో విలక్షణముగా రచించినారు. ఇది రచించటములో వారి ఆశయాన్నిట్లా 
క 


ప భాషాసంప్రదాయ జిజ్ఞాసతో లౌకిక భాషగానున్న సంస్కృతమున నకు సంస్కారా 
నుగుణముగా ననుశాసనములు చేసిన వ మునిత్రయమువారి సంస్కార పక్షవాక్యములను మనము 


తృతీయభాగము 481 


చేసియు, ప్రయోగదృష్టితో నాంధ్రభారతము మొదలుగా (ప్రాచీనార్యాచీనకావ్యములనేకములు 
పరించియు, లక్షణదృష్టితో నాంధ్రశబ్ర చింతామణి మొదలుగా ప్రాచీనార్యాచిన వ్యాకరణములు 
పరిశీలించియు, దేశకాలభేదమున లౌకికభాషలకు మార్పు నైజమనియు మారిన శబ్దములను 
పూర్వపూర్వకవులు ప్రమాణముగా నుత్తరోత్తరకవులు వాడుట సహజమనియు, నట్టివానికి 
నయ్యాకాలమున లక్షణ కర్తలను శాసనముచేయుట యాచారమనియు (గ్రహించి, నన్నయాది 
ప్రాచీనులు వాడినదియు నాంధ్రమే” యని, నిశ్చయించుకొని యర్వాచీనకవి (ప్రయుక్తములైని 
బహుశబ్దములసాధువులనెడి వాదము సముచితము కాదని తలంచితిని.” 

ఇది చారిత్రిక పద్దతి. ఈపద్దతి ననుసరించి మనవాళ్ళు (గ్రామ్యాలనే 
శబ్దాలకు అనేకాలకు సాధుత్వము కల్పించినారు శాస్త్రిగారు. ఇందులకు శాస్త్రిగారి 
యెడల సకలాం(ధ్రలోకము కృతజ్ఞము, రామలింగారెడ్డిగారి వంటివాడీ వ్యాకరణాన్ని 
మెచ్చుకున్నాడంటే యిక వేరే సర్టిఫికేటు అక్కరలేదు. ఆయన దీనికి పీరిక 
వ్రాసినాడు. అందులో కూడా కొంత సంఘసంస్కరణోపవ్యాసము చేసినాడు. 
తుదకు శాస్త్రి గారి పద్దతిని మెచ్చుకున్నాడు. “శ్రీ మల్లాది సూర్యనారాయణ శా స్తిగారి 
పద్దతిని నవినము, స్వతంత్రము .......... (ప్రతి ప్రకరణమునందును చారిత్రక 
దృష్టయు “అసాధారణ యోజనాశక్తియు విస్పష్టములు..' 

ఈ వ్యాకరణము ఇంకా “సమ(గ్రము కాదు” “వివిధ మండలనములలో 
వేరువేరు తెరగుల వాడుకలోనున్న యపారశబ్దజాలమున కాయా మండలములలోని 
పెక్కం(డ్రు కలసి చేయతగిన యనుశాసన మొక్కమారుగా సమ(గముగా చేయుట 
నాకొక్కనికి నాధ్యమునుగాదు” అన్నారు శాస్త్రిగారు. ఈ వ్యాకరణము గిడుగువారి 
ఆశీర్వాదాన్ని పొందినది. ఇద్దరు సహృదయులే కాబట్టి ఒకరుచేసిన పని కొకరు 
సమ్మతించినారు. శాస్త్రిగారు గిడుగువారిని గూర్చి ప్రతిభలో (వాసన వ్యాసములో 
తమ అభిప్రాయాన్ని గిడుగువారితో తమ సంబంధాన్ని చెప్పినారు.” ఈ వ్యాకరణము 
నవ్యాంధ్ర సాహిత్యాని కలంకారభూత మైనదని అందరూ (గ్రహించినారు. వ్యాకరణము 
తత్కాలభాషకు దగ్గరకు రావలెననే సిద్దాంతాన్ని బుజువుచెసినది. 

ఈ కాలానికి సంబంధించినదే పరులవారి “వైయాకరణ పారిజాతం" 
కూడాను. దీనిలో వీరవలంచించిన శాస్తపద్ధతి చాలా ప్రశంసనీయము. “నన్న 
యాథర్వణీయము” అన్నారు దిన్ని. నన్నయ సూత్రాలకు అధర్వణుండు వార్తికం 


482 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వ్రాసినాడని (గ్రహించినారు విరు. అది నిజమే! కాబట్టి ఆ రెండింటిని జోడించి కలిపి 
భాష్యం రచించడం (ప్రారంభించినారు. ఇంకా పూర్తికాలేదు. త్వరలో పూర్తిచేసి 
భాషకుపకారము చేస్తారని ఆశిస్తున్నాను. ఈయన మనకున్న గొప్పవైయాకరణుల్లో 
ఒకడు. _పారనంది రామశాసస్తిగారు (1851-1930 పర్గాకిమిడి.) వ్యవహార 
భాషావ్యాకరణము రచించినాడు. ఇది గమనింప తగినది. 

ఇటీవల వాచస్పత్య గ్రంధ నిర్లేతలైన కొట్రశ్యామల కామ శాస్త్రిగారు “వ్యాకరణ 
సర్వస్వ” మని సమగ్రవ్యాకరణము (వ్రాసి (ప్రచురిస్తున్నారు, సన్నిధానము 
సూర్యనారాయణ శా[స్తిగారు తత్సమచంధ్రికా దులే గాక సంస్కృత వ్యాకరణ 
సామగ్రిని కౌముద్యాది (గ్రంధాలలోనించీ తెనుగుకు సంబంధించినంతమట్టుకు 
విడదీసి ఒక గొప్ప వ్యాకరణము రచించినారు. 


ఇటీవల 'శరదాగమ మిని రెండు భాగాలలో కౌముది తెలుగులోకి 
అవతరింప జేసినాడు, అప్పలజొగన్న శ్యాస్తిగారు విజయ నగరమునుంచి. 
తత్సమతద్భవ చంద్రిక అనే పుస్తకము 1940లోనే అయితం కాళీవరప్రసాదరాయకవి 
రచించినాడు. ఇది పద్యములలో నున్నది. ఇదిగాక, 'బాలకళానిధి' అనే సారస్వత 
సర్వలక్షణ సం[గ్రహమును రచిస్తున్నాడు. 'సులభీకృతఛందఃకళ' అనే భాగాన్ని 
(ప్రకటించి కవికుమారులకు సహాయము చేసినాడు. 


సింహావలోకనము 

ఒక్కమారి కాలాన్ని సింహావలోకనము చేస్తే సారస్వతక్షేత్రములో ప్రసరించిన 
వీధి విన్యాసము చాలా హృదయంగమముగానూ సర్వతోముఖం గానూ 
కనపడుతున్నది. ఖండకావ్యవధి చాలా రసవంతముగా ప్రసరించటము సాగింది. 
గద్యపద్యనాటక రచన సాగుతునె ఉంది, కొందరు విశ్ళనాధవంటి సార్వకాలికకవులు 
(క్రమముగా వికసిస్తున్నారు వృక్షం కొమ్మలలో బదనికలు పుట్టినట్టు ఒకమూలనుంచి 
అతినూతన మార్గాలు పు నై సూచనలు కనిపిస్తున్నవి. గద్యము సర్వమార్గాలా 
(ప్రనరించి (ప్రజలకానందసంధాయకమూ, జ్ఞానదాయకమూ అవుతున్నది, 
వ్యావహారికభాషగేయానికీ, కథకూ స్టిరమైపోయినది. భాషావిషయములో పండితుల 


తృతీయభాగము 483 


అభిప్రాయాలు కూడా మార్పు పొందుతున్నవి. వ్యాసం చక్కని పరిణామము 
బొందుతున్నది. నవ్యులలో కొందరు యువకులు చక్కగా వెనకటి లక్షణ శాస్త్ర 
సిద్దాంతాలను ఆధునిక భావాలతో పరీక్షించి పరిష్కరించడము సాగించినారు. 
పరిశోధనము అనంతముఖాల (ప్రసరిస్తూనే ఉన్నది. చరిత్రలో చక్కని నిర్హుష్టత 
కోసము (ప్రయత్నాలు జరుగుతున్నవి. అనేకుల దేశభక్తుల, గొప్ప వారి జీవిత 
చరిత్రములు వాయబడుతున్నవి. నవలలు (వ్రాస్తూనే ఉన్నారు! వెనకటి నమూనా 
నాటకాలు కూడా వ్రాస్తూనే ఉన్నారు. నాటక ప్రదర్శనాలు సినిమా సంఘర్షణచేత 
వెనకపడుతున్నవి! ఈ విధముగా అన్ని సారస్వత వీధులలోనూ భాషాకుమారులు 
సంచారముచేస్తున్నారు. ఆంధ్రవిశ్శవిద్యాలయాన్ని గూర్చి ఉత్సాహము పొందిన 
వాళ్ళు నిరుత్సాహాన్ని పొందినారు. పెద్దదైన స్వరాజ్యాందోళనలో ఆంధ్రులు 
నిమగ్నులైపోయినారు. కవులు దేశాన్నంతగా కీర్తించడము లేదు. (ప్రణయానికి 
ఇచ్చినంత ప్రాముఖ్యము దేశభక్తికియ్యటంలేదు. కొందరు యువకులచిత్తాలలో 
మొలవకూడని అంకురాలను మొలిపిస్తున్నారు. వాళ్ళవ్రాతలకు కొందరు తమవాళ్ళే 
వైముఖ్యం చూపటము చాలా సంతోషకరము. రాయప్రోలు, విశ్వనాధలు 
యామికులవలే మళ్ళీ చిత్తవృత్తిసంస్కారాన్ని యధాస్టితిలో పెట్టడానికి చాలా 
శ్రమపడుతున్నారు. వెనకటి కొందరికి సృష్టి వెనక్కుతగ్గింది తగ్గుతున్నది. 
కధానికమాత్రము సంపూర్ణపరిణామము పొందేసూచనలు సాడకట్టుతున్నై! 
నవ్యసాహిత్యానికి స్టైర్యమొచ్చినది. దేశములో అన్ని మూలల నించీ దీనికి ఉత్సాహము 
కనపడుతున్నది. పెద్దలుకూడా దీనికి సుముఖులవుతున్నారు. నాళ్ళల్లో కొందరు 
'వ్రాతలుకూడా వ్రాయడము మొదలెట్టినారు. వాటిలో శ్రీ చెళ్ళపిళ్ళవారి (వ్రాతలు 
దేశము దృష్టిని మార్చటములో చాలా ఉపకారకాలైనై! కొందరు చిన్నతనపు చేష్టలను 
చూపడాని కుద్యుక్తులవుతున్నారు. కాని ఇంకా సంపూర్ణముగా ధైర్యముగా ధైర్యము 
వహించటములేదు. కొందరు పెద్దలు వీళ్ళకు ప్రోత్సాహమిస్తున్నారు. ఈ 
కుర్రవాళ్లు ఇంగ్లాండులో యుద్దానంతరము వచ్చిన సాహిత్యములో మార్పులన్నీ 
మనకు తెచ్చి పెట్టటానికి అంచనాలు వేస్తున్నారు. తమ చిత్తవృత్తులను ఆ కృత్రిమ 
వాతావరణములోనికి తెచ్చుకుని లేని ఉద్రేకానికి పాలై ప్రపంచమంతా మునిగి 


484 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పోతున్నట్టు భా విస్తున్నారు. మరికొందరు జాతిలో ఉన్న నిమోన్నతాలకు తావిచ్చి 
వాటిని నమలచేయటానికి (ప్రయత్నిస్తున్నారు. పూర్వమార్గముకూడా బొత్తుగాలేదని 


అనుకోవద్దు. అక్కడక్కడా వాళ్ళుకూడా చక్కని(వ్రాతలు వ్రాస్తూనే ఉన్నారు. రాజ 
శేఖర శతావధానిగారి ఉదాహరణ మిచ్చే ఉన్నాను. అన్ని లలిత కళలలోనూ 
యం(త్రమొచ్చి వాటియెక్క లాలిత్యాన్ని దెబ్బకొట్టింది! ఇది చాలా విషాదకరం. 
ఆంధ్రదేశములో అందరు కవులు జోక్యము కలగ జేసికోక పోయినా జాతీయాందోళ 
నానికి వలసిన ఉత్సాహము కొరవడలేదు. ఇతర రాష్ట్రాలతోపాటు ఎందులో కూడా 
సిపోలేదు. కులకక్షల వాతావరణము ఇంకా అట్లాగే ఉంది. కాని యీ కులకక్షలు 
శభక్షితో ఏ స్ట గ ఒక్కొక్కప్పుడు కవి వ్యక్తిగతంగానూ, ఉన్నవి! 


er Ad 


toh 


మ 


క్తి 

నవ్యుల్సొనే కొందరిలో పూర్వసం(ప్రదాయాభిమానం కల్లి తత్రచారము కొంచెము 
సాగించినారు. నోరి విశ్శనాథలవంటి ముఖ్యులు సం(ప్రదాయానుసారముగా నవ్యతను 
తెచ్చి భాషా సారస్వతాలను వెలయింపవలెనని ప్రయత్నిస్తున్నారు. చాలా 

శంసనియము. మాలపల్లెలో భాషా, నవలావీధి సిద్ది పొందినై! ఇది భాషామతల్లికి 
నవ్యాభరణము. దేశదృష్టి పూర్ణముగా సారస్వతము మోదికి ప్రసరించటానికి ఏలే 
లేకపోయినది. రాజ శ బలవత్తరముగా (ప్రబలిపోయినది. పత్రికలు కొని 
కొత్తవి పుడుతున్న! పాత తవికొన్ని అంతరిస్తున్నవి! ఆం(ధ్ర, కృష్ణాపత్రికలు మా(తము 


CG 


యథాశక్తి దేశభాషాసేవలు చూస్తూనేఉన్నె!* భారతి నవ్యసాహిత్యానికి చాలా 
ఉత్సాహము ము కల్పించినది. ముటూ ఇరి కృష్ణారావుగారు తమ (వాతలతో యువకుల 
చిత్తాల త్రోవ తప్పకుండా కాపాడుతూనే ఉన్నాడు. జాషువాకవి సారస్వత సేవకు 
మతము అడ్డుకాదని గొంతెత్తి చాటడము (వపారంభించినారు. ఇది ఒక గొపు 

షాసెవ అని నా అభిప్రాయము. సాహితి అంతరించిన తర్యాత నవ్యసాహిత్యానికి 
ప(తిక లేకపోవటము చూచి సభాపతీత్యాదులు కృషి సలుపుతున్నారు. గిడుగువారు 
తమ ఉద్యమం దేశములో బలము చేకూర్చుకోవడము చూచి చాలా ఆనందము 
పొందుతున్నాడు. పింగ? కాటూర్లు గురుదక్షిణను సేకరించుకొంటున్నారు. 
ఎశనా ధలో 'వక్రసాఫీ' పంచలు రెండూకలసి ఆయన వ్రాతలకొక సార్థక్యం 


* ఈ రెండు పత్రికలకూ బెజవాడలో (బ్రహ్మాండమైన రజతోత్సవ సన్మానాలు జరిగినై, 


త్స తీయ భాగము 485 


కలుగచేస్తున్నవి. శ్రీ శ్రీ ఆయన శిష్యులూ రాబోయే వరాకాలానికి మేఘాలు 
కావడానికి తయారౌతున్నారు. వెనుకటి వసంతకోకిలాలు కొంచెం కొంచెం 
వెనకబడుతున్నవి. రాయ(ప్రోలువారి కంరముతరుచు వినపడకపోయినా వినపడ్డప్పుడు 
దేశానికి ఉత్తేజకరముగానే ఉన్నది. సభాపతిగారు తమ సహజ మధురకావ్యరచనను 

సాగిస్తూనే ఉన్నారు. నండూరువారు చాలా తక్కువగా బయటపడుతున్నారు, 
నవ్యపక్ష బాహుళ్యముచేతనో యేమో అల్పసంఖ్యాకులలో ఉండే రోజులలో కనపడని 
స్నిగత ! కొంచెము తగ్గినట్టు ఫ్రై కనపడుతున్నది. పంచాగ్నులవారు తమ చేయూతను 
నవ్యసాహిత్యానికిస్తూనే ఉన్నారు. ఈ కాలాంతానికి సారస్వత మోస్థితిలో ఉన్నది. 
ఖండకావ్య కధానికలు ఒక విధమైన సైర్యాన్ని పొంది యింకా అభివృద్ది కిపోయే 
సూచనలు కనపడుతున్నవి. 


నవ్యాంధ్ర సాహిత్య వీథులు 
7 
నవ్వసాహిత్యము : గుణదోషవిచారము 


నవ్యసాహిత్యం ఎలా ప(త్రికాముఖముగా, పరిషత్తులద్యారా అభివృద్ధి 
వాందుతూ వచ్చినదో కాలానుసారిగా పరిశీలించినాము. నవ్య కవులందించిన 
కవిత్వములో ఉన్నగుణాలను ఎన్నుకోవలసి ఉన్నది. విమర్శ అంటే గుణదోష 
విచారము గదా! ఈనిధమైన పరిశీలనము వలన సాహిత్యములో నవ్యత, కవిలోని 
వ్యక్తి సువేద్యాలనుతవి. 

'సాహితి' వెనకటిసంచికలు తిరగవేస్తే ఇదివరలో నేను మనవిచేసిన 
సాహితీసమితి సభ్యులేగాక అనేక (వ్రాయసగాండ్డు కనపడతారు. సాహితీసమితి 
సభ్యులు కొందరు చెప్పుకొనే వాండ్లు కారు, మరికొందరు చాలా గర్వముతో ఆ 
సంగతి చెప్పుకొనేవారు. వెనక పేర్కొన్నవారుగాక నూతనులలో కొన్ని పేర్టు మనకు 
చాలా ఆదర పాొ(త్రులవి. వేదుల, విశ్వనాధ, కొమాండూరు, దువ్వూరి, పెనమర్తి 
నాయని, అడివి, మొదలైన సుప్రసిద్ధ నవ్యాంధ్రసాధకులు కనపడతారు. వీళ్ళలోకొందరు 
గద్యపద్యవీధులలో రెండింటిలోను సాధన చేసినవారున్నారు. వేదుల, విశ్వనాధ, 
కొమాండూరు, నాయని గార్లలొ అప్పటికే తర్వాత సిద్దహస్తులయ్యే పోకడలు 
కనబడుతున్నవి. భాషా, భావమూకూడా వ్యక్తిత్వాన్ని పొంది, నవ్యతను చూపుతూనే 
ఉన్నవి. ఉభయసాధకులుగాఉన్నా కొందజు తర్వాత తమ ప్రత్యేకతను ఏదోఒక్క 
దాన్లోనేచూపినారు. కొందరు రెంటిలోకూడా తమశక్తిని వ్యక్తీకరించినారు. 
ఈమార్గసాధకులలో కొందరప్పటికే కావ్యాలను (ప్రచురించినారు. దువ్వూరి 
రామిరెడ్డిగారు కొన్ని రచించినారని వెనక మనవిచేసినాను. 1921 నాటికే ఈయన 
చక్కని “కృషవలుడ"”నే జానపదకావ్యము వ్రాయగలవాడని రామలింగారెడ్డి ప్రభృతులు 
చెప్పినారు. ఆయన ఆవిధమైన సాధనలో కృషిచేస్తూనే ఉన్నాడు. రెడ్డిగారిట్లాఅన్నాడు 


తృతియభాగము 487 


ఈయన్ని గూర్చి: 

ఈ (గ్రంధమునందు పాలముకాపులయు, కాపుటిల్తాం[డ్రయు, దైనందిన చర్యలతో 
బుతువర్తనములను కవి బహు చమత్కారముగా సమన్వయించియున్నాడు (గామాంతర 
నివాసము, వ్యవసాయవృత్తి, ఇత్యాది ప్రకృతి సామిప్య జీవితమునకును మనుష్యస్వభావ 
(ప్రవృత్తికిన ఉండు సంబంధము చూపబడి యున్నది.” 

1920 నాటికే నాల్లు పెద్దకావ్యాలను వ్రాసినాడు. రామిరెడ్డిగారి కవిత్వాన్ని 
పరిశీలించి చూద్దాము: 

దూవూరి రామిరెడ్డి చిన్నప్పటినుంచీ వ్యవసాయము చెయ్యకపోయినా 
తత్సాంప్రదాయములో పుట్టినాడు కాబట్టిన్నీ, చిన్నప్పటినించీ కవితాశక్తి కలవాడౌటచేతా 
నూతన భావాలు గాటముగా హృదయములో నాటి తదనుగుణముగా (గ్రామోణుల 
జీవనాన్ని చిత్రించవలెననికోరిక పొడమినది. కాబట్టి వాళ్ళ వేషభాషలూ, వాళ్ళ 
నాగరికతా గమనించినాడు. ఆయన వ్రాసిన కావ్యాలల్‌ యిటువంటి పదసామగగి 
అనంతంగా కనపడుతుంది. “గిడ్డి” “పలుపు” “మేపుట” “అదల్ఫుట” మొదలైన 
జానపదుల, అందులో కాపుల, నుడికారాలతో, వారి జీవితాంశాలు చక్కగా 
హృదయంగమంగా వర్లించినాడు. ఒక్కొక్కచోట జానపద నాగరిక జీవితాల 
తారతమ్యము చెప్పినప్పుడూ, విశేషాన్నించి సామాన్యాన్ని సమర్షించినప్పుడూ 
వచనములో వ్రాస్తేనే బాగుండేదేమో అనిపిస్తుంది. 


ల ఈయనకు 1915 సంవత్సరంలోనే కవిత్వము అంకురించినట్టు చెప్పుకున్నాడు. ఈ 
ప్రథమకాలంలో కొన్ని ప్రబంధాలు వ్రాసినాడు ఒకదానిలో విమర్శకకృత్యాన్ని హృదయంగమంగా 
చెప్పినాడు. ఈయనక్కూడా లాక్షణికుడంటే అసహ్యంయిందులో కనపడుతుంది. విమర్శకుడు 
“వ్యాకృతి, లక్షణలక్ష్యాలూ, జిడ్డుకట్టెట్టుతిని అజీర్లపుగాలి త్రేస్తాడట!” ఆయనకు బ్రహ్మ “సరసాత్మా, 
కోమలతా, లొపముచేశా”డట! ఈ విధంగా విమర్శకుడిని చిత్రించినాడు. ఉన్మాదంతో 
యిష్టమొచ్చినట్టు వ్రాసే కవికుమారుడి మాటలను విమర్శకుడు లెక్కచెయ్య నవసరములేదు! 
ఈయన కాళిదాసు బుతుసంహారమూ, పుష్ప బాణవిలాసభాణమూ భాషాంతరీకరించి నాడు. 
ఈయన కధల పొంత బోలేదు. వచనం నాటకాలలోతప్ప వ్రాయలేదు. చక్కని సలక్షణభాషను 
99 వంతులు వ్రాసినాడు. చాలా హృదయంగమమైన శబ్దసౌష్టవం! ఈయనకు డాక్టరుజిన్సు 
అనే పేరుగల గొప్ప ఐర్గాండు కవి (ప్రోత్సాహమిచ్చినట్టు విశ్వనాధ వారు చెప్పినారు. ఈయన తన 
కొన్ని కావ్యాలు "VOiCe Of the reed" అనే పేరుతో ఆంగ్లములోనికి పరివర్తనం చేసి 
(ప్రచురించనాడు. 


488 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“నేటి నాగరికత ని మేలుగోరక 
యప్పుచేసి (బతుకుమని విధించు, 
నౌ యవృద్దికన్న నావశ్యకపదార్ల 
సంఖ్య హెచ్చ జిత్తశాంతి యున్న?" 

ఈ ఆర్థిక శా(స్తసిద్దాంతములో ఎంతమాత్రము కావ్యత్యము లేదు. 
ఇటువంటివే వేదాంతఘట్లాలుకూడా అనేకముగా ఉన్నవి. ఈయన దృక్పధము 
సమస్త రంగురంగుల (ప్రకృతి వర్షనముగాక దరిద్ర కృషికజీవిత సంబద్దాలైన 
ప్రకృతివిశేషాలను చిత్రించటము మోదికి అక్కడక్కడా తత్వశాస్త సామ్యవాదాలమిదికీ 
పోయినది! ౫ ఈయనకూడా తాను వర్షించే వస్తువుకూ, భావాలకూ అనుకూలమైన 
పదజాలాన్ని సం[గ్రహించినాడు. ఈయనలో భావనాశక్తి “జలదాంగన”లో చక్కగా 
చూడవచ్చు నక్షత్రమాలలొ మొదటి “కవిమనోరధమూ” కృష్ణశాస్త్రిగారి కృష్ణపక్షం 
ప్రధమగేయమూ కొన్ని సమానభావాలతో నిండిఉన్నవి. రామిరెడ్డి గారు పరమేశ్వరుడు 
తనను “జలదార్భకుడుగా' “తుహినాంబుకళికగా” “మలయూట కాల్వగా" 
“కలువగా” “మురిపెంపుచుక్కగా” యేల సృజించలేదని చాలా విచారపడ్డాడు! 
దేవులపల్లి తానేమికావాలని చెప్పినాడో చూడండి “ఆకులో ఆకు” “పూవులోపూవు 
'“నునులేతరెమ్మ” “చిరుగాలి కెరటం” “సెలపాటలో తేట” “తెరచాటుతేటి” 
“చిన్నారి సిగ్గు” “జలదంపునిలంపునిగ్లు”. ఈవిధముగా ఉందీయన సామగి. 
ఇప్పుడున్నట్టుకాక మరోవిధంగా అయిపోదామనేయిచ్చ యిద్దరికీసమానం! ఒకాయన 
“జలదార్భ కుడు” కావాలనుకుంటే, రెండోఆయన “జలదంపునిలంపునిగ్గు” 
అయిపోవాలని అనుకుంటున్నాడు. ఒకరు “ములయూటకాల్వ” కావాలనుకుంటే 
రెండోవారు “సెలపాటలో తేట” కావాలనుకుంటున్నాడు! చూసినారాసామ్యం! 


కవికుమారుల ఊహాసామ్యమంటే యిదే! ఆ కాలపు భావైక్యాన్నీ, ప్రకృతిప్రణయాన్నీ 


ఒక ఖండకావ్యములో పిల్లలనుకోల్పోయి కూడులేక మలమలమాడుతున్న “ముసలి 
మాలెత” యొక్క ముష్టైత్తడాని కిష్టములేకపోవడమూ, కష్టము చేసి పొట్టపోసుకోవాలనే యిచ్చా, 
కూలి దొరికినప్పుడామె సంతోషమూ చాలా రసవంతముగా వర్ణించాడు. 1921 సంవత్సరపు 
జాతీయోద్యమము యీయనను కొంచెము కదిపింది. “రాట్నపుపాట” 'జాతీయగీతమూ” 
మొదలైన ఖండకావ్యాలను (వాయించిన దీయనచేత, 


తృతియభాగము 489 


తెల్పుతున్నది! ఏ కాలములో భిన్నవ్యక్తులలో, భిన్న సంస్థలాలలో, భావైక్యత 
తత్కాలమహిమ! * ఈ ప్రధమఖండ కావ్యాలలోనూ, తర్వాతవాటిలోనూకూడా, 
కవియొక్క మృదుహృదయమూ, (ప్రకృతిప్రీతీ, మొదలైనవన్నీ సమానధర్మాలుగా 
కనపడుతూనేఉన్నై. ఈయన “కుసుమా(శ్రువు”అని రాయ(సప్రోలువారి శబ్దసామగ[గికి 
మరోరకము అ(శ్రువులను చేర్చినాడు! పూలనుంచి కారే హిమాంబువులకి చక్కని 
పేరునిచ్చినాడు కవికుమారుడు! ఈయనలోకూడా అక్కడక్కడా వితర్కమూ, 
భావనా, గవేషణమూ, కనపడుతూనే ఉంటాయి. ఈయనదికూడా చక్కని “రీతి” 
శ్రవణసుఖమే యాయనక్కూడా (ప్రాప్యము. సరళ భావాలను సొడుగాటి సమాసాలతో 
చెప్పడము వేదులవారివలె ఈయనక్కూడా అక్కడక్కడా కలుగుతుంది! ఈయన 
కూడా హృదయమతి కోమలమవడంచేత “ప్రేయసిని” (శమపెట్టడు! “ప్రయసిం 
దన కవుంగిట నొత్తు" టతోనే, తృప్తిని పొందుతాడు * 

తర్వాత కాలములో అనగా 1921-25 సంవత్సరాలమధ్య ఈయన వ్రాసిన 
ఖండకావ్యాలలో కొన్ని పద్యసంభాషణారూసాలుగా ఉన్నై. * ఈయనకూడా 
వాక్సిత్రకల్పనలో చాలా ప్రజ్ఞ చూపినాడు చూడండి (క్రిందిరూపకము. 

“విజ్ఞానమయమైన విస్సులింగమున 

నంటింపు నా హృదయంపు గప్పురము” 

ఇది ఒక నవ్యకల్పన! (ప్రేయసి ఈయన రమ్మన్న కాలానికి రాలేదు! ఆ 

*ః 16 శతాబ్దములో ఒక్క, కాలములో పింగళి సూరన మాయానలకూర రంభలను సృష్టిస్తే 


షేక్సిపియరు 'కామెడి ఆఫ్‌ ఎర్రర్ఫు' “Comedy 016౫౦౫) అని ఒకే పోలిక వ్యక్తులను గూర్చిన 
నాటకము వ్రాసినాడు. 
+ ఒక్కొక్కప్తు డదిగూడా ఉండ గు. చూడండి. 
“అభిశప్తజీవనుండైన నేనేడ 
సకియకంరాశ్లేషసౌఖ్య ముదెయడ?'' 
ఈ విషయములో వెనక నేను చెప్పినవారితో సమానుడే ఈయనకూడాను! 


'కాలగుర్తు లనంత కాలసికతముల 
బూర్వవీరుపోల్కి ముద్రించి పొమ్ము 
"foot prints on sands of time" కు ప్రతిబింబమిది. 


490 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సందర్భములో, 

“ఇంక మాకు బరస్సరెక్షణ ప్రాప్తి 

కలుగుట నిజమేని, కన్నీరుబొట్ల 

మాలను రచియించి, మాయలమారి 

చేడియ కర్పించి, శిక్షగావింతు” 

అన్నాడు. ఇందలి తుదిపాదము మిక్కిలి రసవంతము. (ప్రేమకు 
పరమావధి! కన్నీటిచే శిక్షయొనర్చుట! గాంధీగారి అహింసాతత్వం వలె ఉన్నది 
ఇది? (ప్రియురాలికి ప్రియుడి కన్నీరుగాక వేరే శిక్ష కావలెనా? ఈకాలపు 
ఈయనవ్రాతలలో కొంత ద్విపద చక్కని శైలిలో ఉన్నది. తుదిదశలో అనగా 
1925-30 సంవత్సరాలకు మధ్య ఈయనకు ఆపత్సరంపర వచ్చినట్టున్నూ, తద్వారా 
కొంత దుఃఖము కవితా రూపముగా వెలువడ్డట్టున్నూ కనపడుతుంది. జీవితం 
భారమై పోయినది. ప్రియావియోగము, శిశువియోగము, హృదయాన్ని కలచినట్టున్నూ, 
కవితకు కావలసిన మనశాంతి లేనట్టున్నూ చెప్పుకుంటున్నాడు. ఈ అధ్యాయానికి 
“భగ్న హృదయుడి'ని పేరుపెట్టినాడు. ఇందులో అక్కడక్కడా దేవులపల్లి పోకడలున్నా 
ఆ దుఃఖర్లురి యిందులో జలజలాపారు సెలయేరైనది! ఇది కూడా బాష్ఫాలను 
తెప్పిన్తున్నా, ఆ “వెక్కి వెక్కి” యేడ్సుకింద యిది ఆగదు. అది 
దుఃఖహృదయహిమవన్నగము మోదినించీ దుమికే బాప్పగంగ! ఇది కరుణహృదయ 
సహ్వాద్రినించీ ప్రవహించే కన్నీటి కావేరి! అదీభేదము! ఈ భాగములో కొన్నిపోకడలు 
చాలా రమణీయాలున్నవి. 

“హృదయమును దొంగలించిన రీతిగానె 

స్మృతిని సైతము నీవు హరింపుమతివ' 

ఇది చదివినప్పుడు కాళిదాసు “ప్రసక్తే నిర్వాణే హృదయ పరితాపం (ప్రజన 
యసి "కిమ్‌ అనే శ్లోకపాదము జ్ఞప్తికి వస్తున్నది. కొంచెమో భాగములో బీభత్సము 
కూడా కనపడుతున్నది. 

“ ... ..  కాటిదరివెచ్చగ మార్చుచు గూరుచుండి నీ 


లలిత మనోహరాకృతి నిలాతలమందున బారజూడ బొ 
గ్గులమసి భగ్నశల్యములు గోచరమయ్యె నికేమి చెప్పుదున్‌” 


త్నతీయభాగము 491 


ఆహా! రతిజాగువృల కెంత నమోప వైథ ర్య్యాన్ని తెచ్చినాడు! 
ఈ వాజ్మ్యయములో చిరంజీవిత్వము పొందినాడు! తర్వాత, కాచిత్కముగా తప్ప 
ఈయన యెక్కువగా (వ్రాయలేదు. 14 సంవత్సరాల తర్వాత ద్వితీయ 
భార్యాప్రోత్సాహముతో, వార్దక్య చిహ్నముగా వెడలిన 'నెరసిన వెంట్రుక'లతో, 
ఈయనకు మళ్ళీ కవితా జ్యోతి పునరుజ్ఞ్యలమై 1942 సంవత్సరము (ప్రారంభించి 
మళ్ళీ (వ్రాయటము మొదలుపెట్టాడు, “పలితకేశం” (భారతి, 1942 జనవరి, 
ఫిబ్రవరి) చాలా హృదయంగమముగా ఉండి, ఆయన కవిత్వానికున్న సహజ 
గుణాలతో ఒప్పుతూ, మళ్ళీ ఈయన నవ్యసాహిత్యములో తన యథాస్థానము 
తీసుకుని భాషామతల్లి నర్చిస్తాడనే ఆశ భావుకులకు కలగజేస్తున్నది. దీనిలో 
అనర్గళధార, భావనచేత స్వల్పవస్తువును విస్తరించడము. మృదువైన హాస్యము, 
తత్యోపదేశము, మొదలైన ఆయన కవిత్యానికిఉండే సహజగుణాలు నశించలేదనీ, 
ఉద్భుద్దాలైతేశీ వెనకటి నిశితత్వముతో రాగలంత నాటుకుని ఉన్నయ్యని గట్టి 
పడుతున్నది. ఇంకా అనువృత్తిగా చాలా వ్రాసే ధోరణికూడా గోచరిస్తున్నది. 
'గులిస్తా'ను భాషాంతరీకరించి నట్టుకూడా వింటున్నాము. ఈయన “ఫారసీ” 
చదువుకున్నాడు. 'ఖయ్యాము'ను 'పానశాల' అనే పేరుతో మాత్సకను చదివి 
తెనిగించినాడు. అలాగే యిప్పుడీ 'గులిస్తా'ను కూడాను. 'పలిత కేశం'లో మదరాసు 
బీచి వర్షనవంటి స్వాభావిక రమణీయ వర్షనలు చాలా అరుదుగా ఉన్నవి ఈ కాలము 
వాటిలో! ఈ విధములో దువ్వూరు కవిలోని కవితా (ప్రాశస్త్యాన్ని (గ్రహించినాము. 


నోరి నరసింహశా(స్తిగా రప్పటికే “సోమనాధ విజయ” మనే నాటకము 
రచించి ప్రచురించినాడు. ఇది మహమ్మద్‌ గజినీ సోమనాథ దేవాలయ ముట్టడిని 
కీర్తించిన కావ్యము. ఈ ([గ్రం,ము మోద విమర్శనలో ఉన్నదీ వాక్యము. 


భగవంతుడు దీనరక్షకుడే ౧యినప్పటికీ, నిరంకుశులగు మహంతులు, అర్చకులు, 
భాగ్యవంతులు, మొదలగువారి మూలమున దేవాలయములో బంధింపబడి పేదవాండ్లకు 
అందుబాటులో లేకుండుటను పలుమారు చూస్తూ వచ్చిన (గ్రంధకర్త హృదయావేదనయే యీ 
నాటకమును రచించుటకు పురికొల్పినట్టున్నది”. 


* రతి జుగుప్పుగామారినది! ఈయన తన వియోగాన్ని ఉదాత్తదృష్టితో చూడగల 
బౌన్నత్యము అప్పట్ట్‌ కోల్పోయినాడు. 'ఉల్లమున తత్వబోధ కాలూనగలదె?” అని చెప్పడముతో 
ఈయన భావనాశక్తికి పరమావధియైపోయినది. ఉన్నతస్థానము పూర్తిగా చేరలేకపోయినాడు. 
దుఃఖాన్ని కూడా సుఖముగా భావించలేక పోయినాడు! 


492 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
చూచినారా కర్తగారి ఈ తిరుగుబాటభిప్రాయము. నాటకము చాలా 
షృాదయంగమముగా ఉంటున్నది. రచనలో నరసింహశాగస్తిగారు, నైతికధర్మాల 
నుంచుకొని వ్రాసేవాళ్ళలో ఒకడు. చెప్పేదికూడా చక్కని సరసశైలిలో లలితభావాలలో, 
చెప్పగల సమర్ధుడు. ** కొమాండూరు కృష్ణమాచార్యులుగారు అప్పటికే సిద్ద 
హస్తత్యం చూపుతున్న కవికుమారుడు. ఆయన “కుసుమాంజలి” అనే పేరుతో ఒక 
ఖండకావ్య సంపుటి (ప్రచురించినాడు. *- ఈయన్ను గూర్చి అప్పటి విమర్శకులు 
(వ్రాసినారు ఈక్రింది వాక్యాలను : 

“విషయాను గుణ్యమగుశైలి నవలంబింపగల సమర్ద్హు ఉీ కవి -- ఇంత కరినముగా 
(వ్రాసిన కలమే యెంత కోమలముగా మార్తవముగా మేఘమునకు స్వాగతమిచ్చుచు న్నది!” 

ఈయన చక్కని శైలిలో బౌచితిని సంపూర్ణముగా నిర్వహిస్తూ, 
నవ్యభావభూయిస్టమై రసవంతములైన కావ్యాలను రచియించగల సమర్థుడు, వరేగాక 
విరరాఘవస్యామిగారి కపాలకుండల యిప్పటికే వ్రాసి ప్రచురించినాడు. ఈ కాలానికి 
వారి దృష్టిలోనే నవ్యమార్గములో సాధనచేసి (ప్రోత్సాహము లేని కవుల పట్టికలు 


t 


౩న ఈయనకు కర్ణాటభాజా పరిచయము కూడా ఉన్నది ఈయన 'మహిషాసు 
మర్హనము' అనే పేరుతో ఒకగొప్ప గ్రంధము రచిస్తున్నట్లు వినికిడి. ఈయన 'గీతమాలిక' తర్వాత 
(ప్రకటింపబడ్డది “నేటి ఆంధ్రనాహితీలోకములో సంస్కృతాం(ధ్రాంగ్ష సాహిత్యాలను విశేషముగా 
బీర్ణిం చుకొన్న వాళ్ళలో ఒకడు” (వా సోషప్రతిభ. సం.6 సం1) పాపము ! ఈయనవి అనేక 
కావ్యాలను తగులబెట్టించి పుణ్యము కట్టుకున్నాడు సభాపతిగారు. చూ డండీ క్రింది గీతము 

'రూపుమాత్రపుం బూలెన్నా రూపునూసి 

పోయిననెకాని పిందెపూల్‌ పుట్టబోవు 

పందెలెన్నియొ నాశంబు నాందిగాని 

పూర్తఫలమొండు నిలువగాపొదు లతను 

ఈయన ఒకమారు తనసహజ సరళ ఛప్రకృతికి తాత్కాలికముగా స్వస్తిచెప్పి ‘ 

ఒక బీభత్స ఖండకావ్యము రచించినాడు. అది చదివితే కవి కృత్రిమచిత్తవృర్తి తె 
(వ్రాసినట్టై కనిపిస్తుంది. 


ర్త 5 


 “నేరోపొట' 
కా 
అలు 


శ ఇంకా సంస గతములో నుంచి “వపాదుకాసహస్రము” 'హర్షచరిత్రిము అనే [గ్రంధాల 
నాంధ్రీకరించినాడు. ప్రాకృతములోనించి సేతుబంధ' కావ్యాన్ని తెనిగించినాడు. ఈయన్ను 
నిద్య్వత్కవి అనవచ్చు. పూర్వపు పండితులలో నవ్యత అలవడ్డవారిలో ఒకడు ఇది చాలా అరుదు! 


తృతియభాగము 493 


ఇచ్చినారు సాహితి పత్రికలో :- 
'ఆధునిక కవులలో రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మగారు, రాయప్రోలు సుబ్బారావుగారు, 
5 రామకృష్ణారావుగారు, చిజ్ఞావూరు కొమేశ్యరరావుగారు, పాతూరి అంజయ్యగారు, 
అప్పారావుగారు, పాటిబండ అప్పారావుగారు, దువ్వూరి రామిరెడ్డిగారు, నండూరు 
సుబ్బారావుగారు: (పైవారు సాహితీసమితి సభ్యులు కారన్నమాట ) ఇంకా సాహిలీసమితి 
సభ్యులలో, చింతా దీక్షితులుగారు, వేదుల సత్యనారాయణశాస్త్రిగారు (1897) దేవులపల్లి 
కృష్ణశాస్త్రిగారు, నోరి నరసింహశాగస్తిగారు మొదలగువా రెంతమందియో చిత్తాకర్షములగు 
క రచించగల వారుండియు, ప్రోత్సాహపరుచువారు లేక, వారి కావ్యము తుళు 
(పకటింపబడకుండు ట, నవీనాం(ధ్రభాషావిదులకు తెలియని విషయము కాదు” 
ఈ అనువాదముతో ఒక్క విషయము తేటపడుతున్నది. ఇందులో రెండు 
వ! వాటిలో మొదటి లిస్టులోవారు సాహితీ సమితి సభ్యులుకారని 
| కున్నది. అటువంటి నూర్గదర్శకులగు రచయితలే సాహితీసమితిలో సభ్యులు 
కాకపోవటము చాలా ఆశ్చర్యము ! దాదాపు వీరినందరినీ - ఒకరిద్దరు తప్ప - నేను 
కూడా పేర్కొనే ఉన్నాను. ఆకాలములో సారస్వతవీధీ సంచారముచేసే 
భాషాకుమారులలో వీరు ముఖ్యులు. 


Pp 


Ap 


పరి అప్పటి పైవ్రాతలవల్ల రెండు విషయాలు తేలుతున్నవి. మొదటిది, 
అప్పటి కీ దేశములో వీరికి ఆదరణ సంపూర్తిగా కలగలేదని! ఆంధ్రసాహిత్యపరిషత్తు 
చాలా బలమైన సంస్థగా ఉన్నది. గిడుగువారి సహాయముతో విరెంత (శ్రమపడినా 
యింకా దేశీయుల దృష్టి పూర్తిగా వీరివైపు తిరగలేదు. కాని బలము మా(త్రము 
కూరుతున్నది. సుబ్బారావుగారీ' అప్పారావుగారీ నవ్యమార్లాలను రెండింటిని 
సంచరించేవాళ్ళందరికీ ఒకవిధమైన సోదరత్వము కలిగి వారందరూ సమానమైన 
భాషాసెవ చేస్తున్నారనే భావము కలగడము రెండవది! ఈ రెండవ విషయము 
చాలా గొప్పది! ఈవిధముగా ఈ సమ్మేళనములో కృషిచేసినదీ సాహితీపత్రిక. ఈ 
పత్రికా, సమితీ కూడా ఈ సోదర సాధకత్వము వీరిద్దరి మనస్సులలో కలగచెయ్యడము 
గొప్ప భామాసారస్వత సవ ! కాబట్టి రెండురకాల భాషా (గ్రాంథిక, వ్యావహారిక) 


494 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


నవ్వులకు పాదేయమేనని, బావనవ్యతే ముఖ్యమని, దీనివల్ల తేలుతున్నది. వీరు 
మళ్ళీ ఒక్కొక్కరు భాషామతల్లికి నూతనాలంకారాలు కల్పించినారు. ఈకాలప్ప 
(వ్రాతలవల్ల మూడు విషయాలు వ్యక్తమౌతున్నవి. (1) కావ్యము పద్యరూపముగా 
ఉన్నప్పుడు దాదాపు అందరూ చక్కని సాధ్యమైనంతవరకు చ్యుతసంస్కారము 
కొనిభాషనే వాడుతూ వచ్చినారు. (2) గేయము రచించినప్పుడు వ్యావహారికము 
కొంద రుపయోగించినట్టు కనపడుతుంది. (3) వచనములోనూ కధలోనూ 
కొద్దిమందితప్ప బహుళముగా వ్యావహారిక రచననే అనుసరించినట్టు స్పష్టము. 
%సాహితీసమితి సభ్యులలో వ్యావహారిక భాషోపయోగములో పట్టుదల కల వాళ్ళ 
వాతలుకూడా పద్య విషయములో మా(త్రమిట్టి పద్దతినే అనుసరించినవి. 
మునిమాణిక్యము ఒక గీతములో, 

'పాతదన్నది యెల్లను మారుతుంది 

కొత్తదానికి చోటిచ్చి తీరుతుంది! 

అని వ్రాసినా ఆగీతమే మిగిలిన భాగాలు చాలావరకు సలక్షణమైన భాషలో 
ఉన్నవి. 

ఎక్కడైనా యడాగమాలు, విసంధి, మొదలైన వాటిలో స్వాతంత్ర్యము 
వహించినా సామాన్యముగా విరు భాషాసంప్రదాయాలు వదలలేదనే చెప్పవలె. 
వేదులవారిని గూర్చి కందుకూరి రామభద్రరావుగారు వ్రాసిన ఈక్రింది వాక్యము 
గమనించండి : 

“వారి భావనాశక్తిబలమైనది. వారు కవిసమయములను విడువలేదు తెలుగు గడ్డను బుట్టి: 
యుత్తమ సాంప్రదాయముల నుల్లంఘించలేదు. వారి భాషకు (ప్రాచీనుల పటిమయున్నది ” 

చూచారా! ఈయన యెంత(ప్రాచీన సాంప్రదాయాలను గౌరవించినాడో? 
మునిమాణిక్యం వ్రాసిన, “పాడినదె పాడుచుంటివి పాతపాట' 


౫ 30-7-40 ఆంధ్రపత్రికలో ఇట్టా ఉంది - 

'ఇప్పటివారు (ప్రబంధరచనకు పూనుకున్న ఛందస్సు, వ్యాకరణము, కథావస్తువు రసపుష్టి 
గమనించి కవిత్వరచన చేయదగు ననియు, లేదా గేయకవిత్వమైన వ్యావహారిక భాష వాడవచ్చు 
ననియు శివశంకరశా'స్త్రిగాడు 


తృతీయభాగము 495 


అన్నప్పుడు పాటయొక్క ఆకారముగాక, భావమని అర్థము చేసుకుంటే 
ఈయనక్కూడా భావనవ్యతేగాని భాషావిషయమై నవ్యతాభినివేశము లేదనే చెప్పనచ్చు. 
అట్లాగే క 

“నాకు మాత్రము నీ గీతి నచ్చలేదు” అన్నప్పుడు కూడాను. చింతా 
డీక్షితులుగారు (వ్రాసిన మొదటిగీతాలలో 'చంద్రారణమ'ని ఒకటున్నది. అదిచాలా 
చక్కగా ఉన్నది. భాషకూడా చ్యుతసంస్కారమని చెప్పటానికి ఏలులేదు. 
మొదటిభాగము గీతము, రెండవది ద్విపద. రెండూకూడా ఒకే నిథిమైన భాషలో 
ఉన్నవి! కాకపోతే ఈక్రింది విధముగా - 

“ఆడుదము పాడుదము రండు అందరమును” అని విసంధి చేసినాడు. 
అది అంత విశేషముకాదు. యతిప్రాసలను పూర్ణముగా సాటించినాడు. రిశయున 
గాకుండా దాదాపు అందరూకూడా చాలా నియమాలు పాటించనే సొటించీనారు. 
గతాలు సాధన చేసినవాళ్ళుకూడా కొందరు బొత్తుగా ఈవిషయములో యింకా 
వ్యావహారికభాష నంగీకరించినట్టు కనపడదు :- 

“కాశీరత్నం పూసేచోట 

పందిలి(ద్రాక్షలు పాకేచోట 

కొండకోనలో 
గంగాజలములు 


మిలమిలలాడుచు మెజసేవేళ 
కలకలపాడవె, కవితాకన్య | 


పైదానిలో కొడాలి ఆంజనేయశర్మగారు (గ్రహించిన నుడికారాలు చాలా 
హృదయంగమాలుగాఉన్నె! “పూయుచోట” ప్రాకుచోట” అంటే తప్పుకి 
భాషావారుష్యము కలిగినట్టున్నూ ఇట్టా ఉంటే (శ్రవణసుఖముగా ఉన్నట్టున్నూ 
పారకులకు గోచరమౌతుంది. * రాయప్రోలు సుబ్బారావుగారీ విషయములో ఈ; 
క్రీంది నియమాన్ని చెప్పినారు. 


*£ భాషావిషయము వదలితే యితర అన్నివిషయాలలోనూ కావ్యములో గీతము 
ఠంతర్బూతముగానే విషయవివేచనము చేసినాను. 





496 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“మృదుల సరళాక్షరముల సమ్మేళనాప్తి 

న్నార్హనవనిత మార్దవమగును నుడువు 

శ్రవణసుఖమిచ్చు సలలితోచ్చారణమున, 

భంగిమ యటందురీ పదబంధసరణి.” 

(శ్రవణసుఖ మన్నింటికంటె ముఖ్యము నవ్యులకు. దానినే 'భంగిమ' అన్నారు. 
ఈ విధముగా నవ్యులందరూ తమ కావ్యాలలో ముఖ్యముగా అనుసరించిన దీ 
శ్రవణసుఖము. దీనిలో నవ్యులందరు దాదాపు సిద్ధహస్తులనే చెప్పువలె! ఈ 
ఆంజనేయశర్మగారు తమ యితర “పెండ్లికూతురు” మొదలైన అనేక కావ్యాలల్‌ 
సలక్షణమైన భాషనే వాడినాడు. అంతేకాకుండా యెక్కడా వ్యావహారిక ముపయోగించన 
గేయాలు కూడా ఉన్నై యాయన కృతులలో ! శివశంకరశా'స్తిగారు తమ కావ్యాలలో 
సామాన్యముగా సలక్షణ భాషనే వాడినాడు. గేయాలలోకూడా చాలామట్టుకు 
ఎక్కడయినా తప్ప - చాలా అరుదుగా - సలక్షణమైన భాషనే వాడినాడు. 
వేదులవారు కూడా తమ గేయాలలో చక్కని భాషను ఉపయోగించినాడని వెనకనే 

ప్పినాను. నాయని సుబ్బారావుగారు కూడా చక్కని భాషేవాడినాడు. వీళ్ళూవాళ్ళేమిటి 

దాదాపు అందరూ పద్యకావ్యాలల్‌ సలక్షణ భాషనె వాడినారు! * గేయాలలో కూడా 
(శవణసుఖము కలగచేసిభాషనే వాడినారు. 

కవిత్వానికి మాం ముఖ్యవిషయాలు. ఈకింది ఆంగ్లలక్షణశాన్ని చూడండి: 


"Poetry is the artistic expression of human mind in emotional 
and rhythmical language". 


దీనిలో మూడంశ లున్నవి: 
(1) Artistic expression 


(2) Emotion 
(3) Rhythmical language 


ELON క ర యాయ కా 

శ ఇప్పటికింకా పద్య కావ్యాలలో ఉచ్చంఖల భాషోపయోగము చెయ్యడానికి కవికుమారులు 
వెనుకముందాడుతున్నారు. అట్టా ప్రాసేవాళ్ళున్నా వాళ్ళు విళ్ళు కలిసి ఒక కుటుంబమనుకునే 
ఐక్యతే ఏర్నుడనది నీళ్ళలో ఇది సాహితీసమితీ పత్రికా చేసిన గొప్పసేవ. ఈ ఐక్యమె 
నవ్యసాహిత్యపరిషత్తును లేవదీసినది. ఈ సోదరత్వము ఉండబట్టే యీ సాహిశ్యాని కింతబలము 
చేకూరినది. 


త్రతియభాగము 497 


దీన్నిబట్టి చూస్తే మొదటిదిచిత్తాన్ని, రెండవది హృదయాన్ని మూడవది 
శ్రణేంద్రియాన్ని, ఆనందింప జేస్తవి యని తేలుతుంది. లోపలచదువుకున్నా 
చెవుకు వినపడుతూనె ఉంటుంది. విననే అక్కర్లేదు శ్రవణసుఖము కనుక్కోటానికి, 
కాబట్టి (శ్రవణేం(ద్రియము, హృదయము, చిత్తము, అనేవి మూడు సుఖపడవలె. 
పటినే వెనక భావ, వస్తువు, రచనలన్నది. భావము హృదయాన్ని, వస్తువు చిత్తాన్ని, 
రచన శ్రవణేంద్రియాన్ని, ఆనందింప చేస్తె! కాబట్టి శ్రవణసుఖము చాలా అవసరము! 
శ్రవణ సుఖముకోసము ఒక్కొక్కప్పుడు గొప్ప కవులు కూడా కొంచెము సంస్కారాన్ని 
పదిలివేసినారు. “పెక్కుచందాలంబండు' అన్నారు పెద్దన్నగారు మనుచరిత్రలో! * 
ఆవి పూర్వ కవి ప్రయోగాలంటారు మన పెద్దలు! అట్టిదే మరొకరు చేస్తే 'యేడిశావు' 
కేఅంటారు! ఈ విధమైన శృంఖలాబద్దులు కాకుండా శ్రవణసుఖాన్ని సహాయముగా 
చెసుకుని నవ్యకవికుమాళ్ళు పాడడము చాలా (ప్రశంసించదగిన విషయము! ఈ 
దశాబ్ద ప్రధమవర్ణాలలో క్రి పంద్యారము వెంకటసుబ్బయ్య. కొత్తపల్లి సుబ్బన్నాచార్యులు, 
పెనుమర్తి వెంకటరత్నం * (కొడవటిగంటి వెంకటసుబ్బయ్య పూర్ణశర్మలవలె) వాలా 
అభివృద్దికి రాదగి, చక్కని ఫక్కీలో వ్రాయడము మొదలు పెట్టి అభివృద్దిని సూచిస్తూఉన్న 
వనాలలో పరమేశ్వరుడు చెట్టును కొట్టివేసినాడు! ఉద్రేకము చాలా ఎక్కువగా 
ఉండేది! భావముతో పొంగి పొర్లుతూ ఉండేని గీతాలు. 1 చాలా వృద్దికాముడు! 
_ * అల్లికబిగిబిగీ, ముద్దుపలుకూ, పదగుంఫనమూ' కూడా అన్నిటికంటె ముందు 
శవణసుఖిమిచ్చే మిగిలిన రసాదుల నుత్పత్తిచేసి ఆనందింసచేస్తై. 'రోసీ రోయదు' 'లేడుండగా' 
భక్టింపకాబోయచే' 'అంతా మిథ్య' మొదలైన ధూర్దటికవి ప్రయోగాలయొక్క హృదయంగమత్యానికి 
ఈ శ్రవణసుఖమే మూలాధారము. 
కీ ఈయన ఇప్పుడు ధూళిపూడిలో తెలుగు పండితసభలో ఉన్నాడు. ఈయన రచన 
లప్పుడప్పుడు పుస్తకరూపముగా వచ్చినాయి. 
4 జననము 1907 - మరణము 1930. 
'రత్నాపణ'మనే పేరుతో ఈయన వ్రాసిన కావ్యాలు ప్రకటితాలైనై. ఈయన సోదరుడు 
కొవేశ్చరరావుకూడా ఒక సాధకుడే" 
ఫ నేను 1922-23 సంవత్సరాలలో 'విద్యార్షి' అనే పత్రికను బెజవాడలో సంపాదిస్తూ 
డె౦డేవాడిని! అప్పుడు వెంకటరత్నముగారిని అడిగింది తడవుగా పద్యాలు పంపించినారు. చాలా 


ఆనందించి వందనాలతో (ప్రచురించినాను. అటువంటి వెంకటరత్నము లేనిలోటు చాలా 
“౦వత్సరాలదాకా అనుకుంటూ వచ్చాము! 


'శ్రీ వెంకటరత్నముగారు భావుకులగు యువకులు. వీరిది తెనాలి. వీరి సరస రచనము 
౮౦ధ్రవాజ్మయ వధూటికి నూత్నాలంకారములు.' (భారతి: ప్రమోదూత భాద్రపదము) 


498 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వీళ్ళుగాక యికమిగిలిన సాహితీసమితి సభ్యులు కాని నాళ్ళల్డ్‌ నండూరు బసవరాజులు 
తప్ప దాదా పందరూ సలక్షణ భాషనే వ్రాసినారు. ఈ యిద్దరిలో బసవరాజు అటూ 
యిటూ కూడా వ్రాసినాడు. లక్షణభాషకాక, వ్యావహారికమూగాక, కేవల జానపదభాషను 
గ్రహించి ఆ తరములో సిద్దిపొందినవాడు నండూరు ఒక్కడే! 


భావన నవ్యత: 
'నియతికృత నియమరహితాం 
హ్లాదైకమయీ మనన్యపరతం(త్రామ్‌ 
నవరసరుచిరాం నిర్మితి 
మాదధతీ భారతీ కవేర్ణయతి' 
అని అన్నాడు గదా మమ్మటుడు! కవిసృప్ట నిలక్షణము. ఇట్టా లాక్షణికుడు 
చెబుతూఉంటే ఈ వైలక్షణ్యానికికూడా కంచె వేసినారు మనవాళ్ళు కొందరు. 
లక్షణానికి అవస్టగాని వైలక్షణ్యానికి వైవిధ్యమె! అంటే మనవాళ్లొప్తుకోరు. ఈ 
వైలక్షణ్యాన్ని సాధించటానికి మనకవులు - మన కవులేకాదు యితరజాతి కవులుకూడా- 
తమకనుకూలమైన కొంత సామగ్రిని ఏర్పాటుచేసుకున్నారు. కొన్ని ఉపమానాలూ, 
కొన్ని కవిసమయాలూ, కొన్ని విలక్షణమైన హంసల్ల్హాంటి పక్షులూ, కోకిలా నసంతాల 
లాంటి సహజమై(త్రిగల అంశాలూ మయూర సర్సాలవంటి సహజ శత్రుత్వముగలని, 
కమలములాంటి కొన్ని పుష్పాలూ, సూర్య చంద్రోదయాస్తమయాదులూ, 
శృంగారాదులైన రసాలూ, యిటువంటి కొంత సామగగిని సెకరించుకున్నారు.* 
* ఇప్పటి మన నవ్వులు కొందరు అప్పటి పాశ్చాత్యకవుల గ్రంధములు చదిఏ నట్టు ఏరి వ్రాతలవలన 
తెలుస్తుంది. ఎందుచేతనంటే యుద్దానంతరము అక్కడ వచ్చిన కవిత్వగుణాలు చాలామట్టుకు నునవాండ్ల 
(వాతలలో కూడా అనువృత్తాలైనై "Despair and concomitants - satire and irony; realism, 
matter of factness. ....; and as a substitute for idealism, escape into a world of fantasy 


and fairy." (నిరాశ, దానితోకూడా ఉండే అధిక్షేపము, వక్రోక్తి యధాదర్శనము; నిజమైన భావనకుమారుగ 
భావోన్మాదము.) ఇవి మన నవ్యులలో బాగా కనపడతవి! 


*ః ప్రకృతిలో అనంతవస్తువులున్నై. కాని వాటిలోనించీ యేరుకోవడంలోనే ఉన్నది కవిప్రతిధ 
అతనికి సహజముగాఉన్న సంస్మ్కారాన్నిబట్టి యీ సామగ్రిలో తనకు సహకారులైనవీ, ఉత్తమమైనవి, 
అగపడతవి. వాటితోనే భావన కలపి వాటికి హాదైకమయతను కల్పిస్తాడు. అన్ని వస్తువులు కవితాసామ'గి 
కాగలవా అనేది ఒక ప్రశ్న. కోలెరిడ్డి అనే ఆంగ్రవిమర్శకుడు రెండువిధాలుగా భాగించినాడు. "P0౭! 
thoughts and thoughts translated into the language of poetry " 


ఇవేగాక పరుషభావాలకూ, సరళభావాలకూ, ఉపయోగించే పరుషసరళశబ్దసామ గి 
కూడా (ప్రతి కవీ తన కనుకూలమైన దాన్ని సేకరించుకుంటూ ఉంటాడు. ఇవన్ని 
అసలు కవియొక్క (ప్రత్యేక చిత్తవృత్తిననుసరించి ఉండవలసినవి. కాని ప్రబంధ 
కాలములో వీటిలో కొన్నింటిని మొదటి ప్రబంధకవులు చాలా ఎక్కువగా ఉపయో 
గించినారు. వాటిని వ్యక్తిత్వము లేకుండా తర్వాత వాళ్ళందరూ అనుసరించినారు. 
అదె అలవ్వాటైనది. దాన్ని భరించలేనివాళ్ళను మనవాళ్ళు తిట్టడము మొదలుపెట్టినారు. 
అటువంటి భావదాస్యమునించీ కవిత్వాన్ని తప్పించడము యీ నవ్యులు చేసిన ఒక 
గొప్పపని. వీళ్ళలో ఎవరైనా వెనకటి సామ(గ్రినే వాడదలిస్తే వీళ్ళ నిషేధమేమిలేదు. 
కొందరు ఆ సామగగినే వాడినారుకూడాను కాని ఒక్కటే సూత్రము. ఎట్టాఅయినా 
తీసుకురాని నవ్యతా, సౌలభ్యమూ తెస్తేచాలు! ఒక్కొక్కప్పుడు సౌలభ్యము కొరవడ్డా 
నవ్యతమా(త్రము అవశ్య సంపాద్యము. ఈ నవ్యతకొరకు యీ ప్రాత సామగ్రిలో 
కొన్ని యేరుకొనడమేగాకుండా కొంత నూతన సామగ్రి కూడా సేకరిరిచినారు యీ 
నవ్యులు. వస్తువులనుచూచే దృక్పథములోనే ముందు కొంత భేదమున్నది వెనకటి 
వాళ్లకూ నవ్యులకూ? వస్తువుల (క్రిందఉండే పునాదిభావాలూ, వస్తువుల అన్యోన్య 
సంబంధమూ వానిలోఉండే అంతరార్థమూ, మనస్తత్వమూ, హృద్గతమైన భావాలూ, 
వాటియొక్క భిన్నతా, విటిమోద నవ్యులకు ఆధారము. అన్నిటికి తమ హృదయమే 
(ప్రమాణము. 


ప్రకృతి: 

అన్నిటికంటె మొదట వీళ్ళను బాహ్యాంతర ప్రకృతి ఆకర్షించినది. ఎందుచేత? 
ఈ |కిందిది సుబ్బారావుగారి అభి ప్రాయము:- 

“కానబడ 'కనునూన(ప్రమాణమునకేె 

అంది యందని పరతత్వ మవలనుంచి, 

పంచభూత దృశ్యంబైన ప్రకృతియొకటె 

సన్నిహితలక్ష్యమనియె వచస్వి నేడు.” 


+ "In the poetry of all of them (Romantic Poets) there is a sense of 
wonder, of lite seen with new sensibilities, and fresh vision" - for Evans 


500 . నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఇది కొందరికి. మరికొందరిలో ఈ ఉపాననా, అంతర్ముఖత్వమూ 
లేకపోవడముచేత యీ ప్రకృతిని ఉన్నదున్నట్టు[గ్రహించి అందులోనికి తమభావాలను 
దూర్శటము మొదలు పెట్టినారు. మానవులకు సుఖదుఃఖాలు సహజాలు. ఒక 
రకము సాధకులకీ సుఖ దుఃఖాలు సహజాలై అభేద ప్రతిపత్తికలవి:- 
“జంతువుల జన్మవర్తనా స్త్రమయమ్గులను 
ఆద్యసూత్ర మానందమే యగును కవికి” 
అందరూ యిటువంటి చిత్తవృత్తి కలవాళ్ళనటానికి వీలులేదు. 
నాయనిలోకూడా యీచిత్తవృత్తి కనపడుతున్నది నాయని సుబ్బారావు (వ్రాసిన 
“సౌభ(ద్రుని ప్రజయయా(త్రలో” 
“ఇది పగులునను భయ మ్మింతవరకు 
ఈ తలంపున నానందమిపుడు పొంగు” అన్నాడు. 
పగిలిపోయిన పడవచక్కలను “పాధోనిధానమ్ము నిదునప్పుడూ” 
“పయోధిగర్భమున రత్నరధము కట్టునప్పుడూ” “చితికి కాష్టములుగ మన్నించు 
నప్పుడూ” ఉపయోగింతువని, ఆ ఆనందానికి కారణము చెప్పినాడు. శరీరము 
పోయినా ఆత్మ శాశ్వతము కాబట్టి చెక్కలుపయుక్తాలే అవుతవి! చెక్కల సమ్మెళనమైన 
పడవ పగలవచ్చు ! కాని చెక్కలకెట్టి భంగమూలేదు. కాబట్టె నిర్భయానికి 
కారణము! మృతిఅంటి భయములేకపోగా ఈయన కానందమని చెప్పుతున్నాడు! 
ఈయన “నిత్యక్రీడ”కూడా యిటువంటి భావములోనే ఉన్నది. 


కృష్ణశాస్తిగారున్నాడనుకోండి. ఆయనకు సుఖదుఃఖాలలో సుఖాంశ కంటె 
దుఃఖాంశ ఎక్కువ. ఇందుచేత ప్రకృతిలో అంతటా దుఃఖమే ఎక్కువగా కనబడుతుంది: 


“అమలమోహన సంగీతమందు హృదయ 
దళనదారుణ రోదనధ్వనుల విందు” 
“ఏడ్వలేక ఏడ్వలేక ఎడ్చుచుంటి” 
'ఎడతెగ౧ యాతత్రనిట్టు సాగింపలేక 
ఏడ్వగాలేక కృశియింతు ననొకరిడ' 





slr ఓకీ 


“స్వస్యచ ప్రియమాత్మన:” అన్నాడు ధర్మాన్ని మనువు. 


తృతీయభాగము 501 


పై మొదటితరగతి వారికి దుఃఖములో సుఖమే గోచరిస్తుంది. రెండవ 
రకమువాళ్ళకు సుఖములోకూడా దుఃఖమే గోచరిస్తుంది. ఆ దుఃఖాంశ ఒక్కా క్కప్తుడు 
కరుడుకట్టి స్వభావమై పోతుంది. ఒకవేళ సుఖాంశ వచ్చినా అది అత్యల్పకాలస్థాయి. 
చూడండి; 
“కన్నీటికెరటాలలో” వెన్నెల' 
“నిట్టూర్పులో నెత్తావి” 
“ఫెళ ఫెళార్భటులలో” “మెరుపు” 
ఇది ఒక ప్రకృతిదృశ్యము. మరొక** ఆయనకు ప్రకృతిశేషము. తాను శేషి 
కాబట్ట తా ననుభవించే విషయము! మరికొండరికి తమ కోరికలకు దోహదమిచ్చే 
సవాకారి! కొందరికి తమ తాపాన్ని అభివృద్దిచేసే ఒక కృతకశత్రువు. కొందరు ఈ 
ప్రకృతిలో లీనమైపోతూ ఉంటారు. 


“ఏ నొక సమోరబాలుడ నీ ప్రసవము 

నాకు సమభాగినిగ కూర్చినా డతండు, 

మా పరస్పరమును స్పర్భమా(త్రమునన 

పులకిత(బ్రహ్మపధమున బోవగలము.” (గిరికుమార) 


ఈయన రాయఫ్రోలువలె కేవల దర్శనమాత్ర, భాషణమాత్ర సుఖమే 
కాకుండా కొంచెము ముందుకు పోయి స్పర్శసుఖము కూడా వాంఛిస్తున్నాడు. 


“ లలిత కోమల సౌరభోజలసుమాళి 
జెలగు వనముల సుఖ మపేక్షించు నెవడు, 
అల్లిబిల్లిగ లత లల్లి చల్లనైన 
చలువపందిళ్ళ గోరునే సజ్జనుండు, 
అత డెరుంగు మహానంద మనగ నేమొ' 
అరయు నాతండె సంతృప్తి యనగ నేమొ' 
“అతడె నిజముగ ధన్యాత్ముడనగ నొప్పు 
నపరిమిత సౌఖములదేలు నొపులకంటె' - సుబునాచారు(లు 
*£ వెక్కివెక్కి రోదింతును విసువు లేక 
విరతి లేక దుర్భరశోకవిషమగీతు 
లేడ్సివైతు ఎలురగెత్తి యేడ్చివైతు' (Gloom, hopelessness) 
కృష్ణశాస్త్రి పాపము నిజముగా బాధపడి వ్రాస్తాడో లేక భావించి(వాసాడో! ఆ విషాదకవిత్వము 
ఆయనకు చెల్లినది. కృష్ణ పక్షములో కంటే ప్రవాసము ఊర్వశి'లోని శా(స్తినిచూస్తే 'అపిగ్రావారోదిత్యపి 
దళతి వజ్రస్య హృదయమ్‌' అనుకుంటాను” అన్నాడు హనుమదింద్రగంటి. 


502 నవ్యాంధ్ర సాహిత్య ఏధులు 


ఈయనకు ప్రకృతి సంపూర్ణ సౌఖ్యమిచ్చే శేషి విశిష్టాద్వైత సిద్దాంతానికి 

ఒక మెట్టు తక్కువ! (ప్రకృతిమానవుల కున్న యీ సంబంధాన్ని పరమేశ్యరుడికీ 
ఆబాద్‌ 9 

మనకూ వర్తింపచేస్తే అదే విశిష్టాద్వైత సిద్దాంతము. కాబట్టి ఈయన అనుభవముద్యారా 
ఆనందము పొందవలెనని కోరేవాళ్ళలో ఒకడు! 

'సహజసౌందర్యసద్వస్తుచయము జూచి 

పరగ మది నుబ్బి సమ్మోదబాప్పు వారి 

కణము లొలికింపని యతండు గణనసేయ 

కడిది కలుబండయే యగుగాని నరుడె పంద్యారము 


ఈయనకు (ప్రకృతి హృదయాన్ని కరిగించే వస్తువు. (ప్రకృతిని చూచి 
ఆనందించనివాడి నెట్లా తిడుతున్నాడో చూడండి! కాని ఈయనకు ప్రకృతిలో ఉన్న 
అన్ని వస్తువులూ ఇట్లాగే సహజసౌందర్యముతో కనిపిస్తాయా? అన్నిట్స్‌నూ ఈ 
హాయి ననుభవిస్తాడో లేదో? 


'అలరు చక్కదనంబు దయావిహీన 
మయిన, నది నిష్కలంకమై, హానికరము, 
కానిచో దాని గాంచుటకంటె జగతి 
కాముకున కిష్టతర మేమి గలదు చెపుము?” 


ఈయన కాముకుడు కాబట్టి ఈయనకు ప్రకృతిలో చక్కదనమున్నా 
ఒక్కొక్కప్పుడా చక్కదనములో దయలేదు. దీనిలో ఉండే పవిత్రత కాముకుడికి 
ఆటంకము. 
'ప్రత్యుషుపుల్లనిరేజ ప్రసనమందు 
హర్ష సంగీతమును షట్సదాళి పాడె, 


రాగ మెడలిన తనదు వియోగగీతి 
చలితపత్రాళి వెలిదాల్సె కలువపూవు' పెనుమర్తి 


ఈయనకు ప్రకృతి సుఖ దుఃఖ భయమయము. ఈ విధముగా ఒక్కొక్క 


“దేవులపల్లివారి దివ్యమౌ దుబ్బూ 
కదిలిస్తే చాలూ కన్నీటిజాలూ' అన్నాడు పిల్లలమట్జి కవికుమారుడు. 


తృతీయభాగము 503 


కవికి తచ్చిత్తవృత్తి ననుసరించి ప్రకృతి కనపడుతూ ఉంటుంది. * మొత్తముమోద 
ఈవిధముగా (ప్రకృతిమోదికి దృష్టి సంపూర్తిగా మళ్ళినది కవికుమారులకు. ఈ 
(ప్రకృతి కొందరికి సరళగానూ, కొందరికి పరుషగానూ కనబడుతూఉంటుంది. అది 
కూడా విళ్ళ చిత్తవృత్తి ననుసరించేఉంటుంది. వీళ్ళు మొత్తముమీద (ప్రకృతి రసాను 
భవము చేసినవాళ్ళనటములో ఎట్టి అభ్యంతరము లేదు! * వేదులవారు, చూడండి 
ఏమన్నారో! 

'తృణము తృణమున శాంతి విరిసెను 

దిక్కుదిక్కుల కాంతి మెరసెను” 


ఈయన ఒక్కొక్కప్పుడు, 
“ఈ వ్యధాక్షిష్ట జీవితకావ్యమునకు 
నంతిమాశ్యాస శాంతిసమాప్తి యెపుడో?”. 

అని భావములో కలిగియేడ్చినా, మొత్తముమోద ఆమెను* మృదుల బంధములో 
చేర్చాలని తోస్తూ, శాంతీ కాంతీ కనపడుతూన్నే వుంటాయి. {పైన నేను మనవిచేసినవి 

౩ కొందరు ప్రకృతిని దర్శించి పసిపిల్లలు ఆనందించినట్లుగా ఆనందించి, ఉన్నదిఉన్నట్టుగా 
వర్లిస్తారు (ప్రకృతిలోని పదార్దజూలాన్ని కొందరు కవులు యిం|ద్రియ సంబంధమైన వ్యామోహాన్ని 
పొంది ఆమె బాహ్యసౌందర్యాన్ని అభినందిస్తారు వస్తువు కనుగుణమైన ప్రకృతీస్థితిని తీసుకుని 
నేపథ్యచిత్రణంచేస్తారు కొంతినుంది. ఉపమా రూపకాలంకారాల కుపయోగించుకొన్నీ అంతతో 
ఆమెకు స్వస్తిచెబుతారు కొంతమంది ప్రకృతిలోని అతీంద్రియమైన శక్తిని గ్రహించి జగదేకమాతగా 
పూజినారు కొంతమంది.” (వా.నో. ప్రతిభ. సం. 6 సం. 1) 

* 'భావకవులందరూ అంతో యింతో (ప్రకృత్యుపాసకులే! ఏ విషయాన్ని విస్మరించినా 
యీ కవుల ప్రకృతి కావ్యాలుమాత్రం ఉదాత్త భావబంధురములై, ఉత్తమములై, ఆంధ్రవాజ శ్రయానికె 
శిఖర ప్రాయములుగా వున్నవనడములోసాహసం గానీ అత్యుక్తిగానీ యేమో లేదు” 

(పాటిబండ మాధవశర్శ్మ) 

7 ఆషాఢ మేఘానంతరము శరదుత్సనము శాంతినిస్తుంది దేవులపల్లి వారికివలె మోహన 
సంగీతములో రోదనధ్వనులు వినపడవు. ఇదివరకు చిత్తవృత్తి యింతే ! కాని యిటీవల 
కొంతమార్పు కనపడుతున్నది. 2-11-40 కృష్ణాపత్రికలో “దీపావళి నాడు” లో విషాదము 
కనపడుతున్నది. లోకమంతా సంతోషిస్తూంటే యూయన హృదయములో “అణచుకొనియున్న 
ఘోరదుఃఖానలమ్ము” రగులుకొన్నదట! “గొంతువిప్పి లోలోన కుమిలికుమిలి యేడ్చినా”' 


యెడద పగిలిపోలేదట! తాత్కాలికముగా కాకుండా తాను “శైశవమాదిపేమ స్మశానమన”ని 
చెప్పినాడు! 


504 నవ్యాంధ్ర నాహిత్య వీధులు 


ఆ కవుల సామాన్య చిత్తవృత్తులు ! ఒక్కొక్కప్పుడు ఎరికి కూడా కొంత అశాంతి, 
నిరాశ*ః భయము, కష్టము అనేవి మనస్సులోనికి రావచ్చు. వచ్చినా అసలు 
చిత్తవృత్తికి సహజమైన (ప్రకృతి వచ్చేటప్పటికి యథా(ప్రకార ప్రకృతి కలిగి పోతుంది. 
ఈ విధముగా (ప్రకృతిలో నటించి తత్సాన్నిధ్యమువలన తమ హృదయాలలో కలిగే 
“స్యానుభవభాష్యాలను” విప్పిచెప్పి + తద్వారా ఊసరక్షేత్రాలకుకూడా ఒక విధమైన 
దోహదము చేసినారు. ఈ విధముగా (ప్రకృతిని అర్బించేవాళ్ళూ, అనుభవించే 
వాళ్ళూ, చూచి ఆనందించేవాళ్ళూ, తన్మయులై పోయేవాళ్ళూ అయి, ప్రకృత్యంతస్సును 
తమరు (గ్రహించినదాన్నీ, (గ్రహించగలిగినదాన్నీ, (గ్రహించినా మనుకున్నదాన్ని, మా 
కందచేసినారు! ప్రకృతి అంతలీల కలది. ఒకళ్ళకు పూర్ణముగా అందేదా? అంతే 
గాక శివుడంత చిత్తసంస్కారము కలవానినీ, అంతర్ముఖునీ, జితేంద్రియునీ, 
లోబరుచుకొని వశుడుగా చేసుకున్నది! కాని తత్కాలానికి వశుడైనట్టు కనపడ్డా, 
తుదకు ప్రకృతిని తానేయేలిన మహానుభావు డాయన! శివ శక్త్యైక్యమైతేనేగాని 
సృష్టిలేదు! అలాగే యీ కవి కుమారులుకూడా తమతమ జీవశివులతో బాహ్యప్రకృతిని 
మేళవించి కావ్యనసృష్టి సాధించినారు! (ప్రకృతి తత్కాలానికి వాళ్ళకు 
వశమయిపోయినట్టు కనపడుతుంది! శ 





ఇఓ వేదులవారి “ప్రవాసి” మొదలైనవి 
1 “కొందరు ఆధునికుల ఖండికులలో ఆత్మపరమైన రహస్య(ప్రపంచము సంజ్ఞారూపకమైన 
నిగూఢానుభూతి, ఉత్కృష్టరసోద్దీపకములైన భావచిత్రాలూ పాదులేర్పరుచు కోగలవని చెప్పవచ్చు.” 
మల్లవరపు, భారతి 1939 ఏప్రిల్‌ 
"The Poet 1s he who sees life newly, assimilates 16 emotionally, and 
contrives to utter it musically," Buchanan, 
© "They [Romantic Poets] all had a deep interest in nature, not as a centre 
of beautiful scenes but as an informing and spiritual influence on life .. ....... 
They all valued their own experiences to a degree which itis difficult to parallel 
in earler poets ......... , The Romantic Poets look into themselves, seeking in 


their own lives for strange sensations ... .. This strangeness of the individual 
experience leads each of the romantics to a spiritual loneliness. - [for Evans 


తృతీయభాగము 505 


*[పణయము : సామగి 
ఇక ఎళ్ళ కవితాసామగ్రినిగూర్చి కొంచెము మనవిచేస్తాను. వీళ్ళలో చాలా 

మందికి ప్రణయమే వర్షనియవస్తువు. ఈ ప్రణయాన్నే ప్రకృతిలో చూస్తూఉంటారు. 
ఉరాయ(ప్రోలుగారికి యీ ప్రణయము (ప్రపంచమూలసూత్రము.మిగిలినవాళ్ళకుకూడా 
ప్రణయభావమే ముఖ్యము. దీనిలో సుబ్బారావుగారికి అమలిన శృంగారమంటే 
అభినివేశము. కాని మిగిలినవాళ్ళకు విప్రలంభ మెక్కువ ప్రీతిగా కనపడుతుంది. 
సంయోగమే లేని విప్రలంభము కొందరికీ, సంయోగానంతర విప్రలంభము కొందరికీ, 
ఊహావిప్రలంభము కొందరికీ, ప్రియముగా కనపడుతుంది ఈ (ప్రణయానికి 
వీళ్ళుకూడా ఎంత పూర్వులను తిట్టినా, పవనకుమారునీ, చం ద్రాతపాన్నీ, కోకిలగానాన్నీ, 
శారదరాత్రులనూ, నదీసైకతాలనూ, లలితకుసుమాలనూ, వాటిలో పరిమళాన్నీ, 
చిన్ని ముద్దులనూ, మురళీరవాన్ని, సహకార వృక్షాన్నీ, వసంతశోభనూ, మావి 
చిగుళ్ళనూ, శాద్వలాలనూ, - యీ విధముగా లెక్కించడానికి మొదలుపెడితే 

*ః నవ్యకవులకు (ప్రత్యేకమైన కవితాసామ(గ్గ ఉన్నదని అందరికీ తెలుసును. నోరి 
నరసింహశాస్రిగారి ప్రతిభలోని వ్యాసము ఈ భాగమున కుపకారమైన వాట్లో ఒకటి. చూ' 
ఆధునిక కవిత్వము ' (ప్రేమ - అన్నపేరుతో వేమూరి వెంకటరామనాధం వ్రాసిన వ్యాసము 
(ఆంధధ్రశ్చి 

చూ. 'నాహిత్యము - శృంగారము' - పిల్లలమలేవారి 'నాహిత్యసమోక్ష' 

ఈ 'గిరికుమారు'నికి వేరేవస్తువే లేదు! ఈ పేరు పెట్టుకొని వ్రాసినది విశ్వనాధ 

శ రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మగారు పూర్వులకూ ఆధునికులకూ భేదము చెప్పుతూ 
పూర్వులు తమ కెంత వైరాగ్యమున్నట్టు కనపడతారో, సమయమప్పుడు అంత భోగవాంఛ 
వాళ్ళవద్ద కనపడుతూ ఉంటుందని, గ ళ్ళు ఆ వాంఛను తీర్చుకోటానికి కావలసిన శరీరమనోదార్జ్యాలు 
కలిగిఉంటేవాళ్ళని ఉగ్గడించి, ఇప్పటివాళ్ళకు దుర్చలత్వంచేతనో, చిత్తెకాగ్యరాహిత్యము చేతనో ఆ 
పట్టుదల లేక సంపూర్ణముగా అనుభవించే శక్తిలేకుండా దుర్చలులై ఉన్నారనీ చెప్పినారు! ఇది 
సత్యమువలెనే కనపడుతుంది. ఈ కవి కుమారులు కొంతమంది (ప్రేయసిని చూస్తేనే చాలనేవాళ్ళూ, 
కొందరు చూచి చేతగానితనంచేత ఆనదించుకోలేక వాపోయేవాళ్ళూ, మరికొందరు పైచేష్టలచేతనే 
తపి ప్తి పాందేవాళ్ళూ, ఇంకా కొందరు వచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుని దుః ఖించే వాళ్ళూ, యిట్లా 
పరిపరివిధాలుగా కనపడతారేగాని, వచ్చినఅవకాశాన్ని వశముచేసుకుని అనుభవించి 'తృప్తాఃస్మ 


అనుకునేవాళ్ళొక్క ళ్ఫూకూడా కనపడటంలేదు. (౧0 Climax] ఆధునికుడిది [క భ్‌ 
నిలకడా లేదు! సంపూర్ణానుభవమూ లేదు! 


506 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అంతులేదు - వాళ్ళ ప్రణయసామగగ్రిగా చేసుకున్నారు. ప్రణయసామగ[్రిని ఏదో 
విధముగా, అనేక భంగులుగా కీర్తించడములో మాత్రము చాలా హృదయంగముగా 
గానముచేసినారు. 


“పవనపులకిత చం(ద్రాతప(ప్రపుల్ల 

చారుశారదయామిని సమయమందు ” 

“మంజుకుసుమామృతములోని మధురిమంబు.” 

“ప్రకృతి పులకింప యమునా(స్రవంతి పొంగ” 

“ఆనుకూల్యంబుతో శారదానిలమ్ము 

“చారుచంద్రకర స్మేర కైరవమ్ము" - వేదుల 


ఈ విధముగా ఈయన సామగగి యిట్టిది. దుఃఖము పల్లవిగా చేసుకున్న 


“పాడుపుచెలికడకొ? సంజపడతికదకొ?” 
“నౌరభము లేలజిమ్ము పుష్పవ(జ్రంబు?” 
“చంద్రికల నేల వెదజల్లు చందమామ!” 
“మావిగున్న కొమ్మును, మధుమాసవెళ 
పల్లవము మెక్కి కోయిల పాడనేల?” ౫ 


ప్రేయసిని 'అన్య(త్రానురాగం' లేకుండాచేయగల శక్తీ సామర్హ్యమూ అనేకులకు లేదు అందుకనే 
వెనకటివాళ్ళకు (ప్రేయసి స్వాధీన! వీళ్ళకు స్వచ్చంద! అందుకోసం ఒకప్పుడు వీళ్ళుకూడా 
స్వచ్చందులు కావలసివచ్చినది ! ఇది సరిగా ఇప్పట యువతీయువకుల చిత్తవృత్తి! ఉభయులకూ 
వినాహమంటే గిట్టదు! తుదకు యే కొద్దిమందోతప్ప 'భుజాశ్లేషబంధని మనుభవించిన వాళ్ళుకూడా 
ఎక్కువగా కనపడరు! (ప్రేయసిని ఏమో చేసినా క్షమించి స్త్రీకి అత్యంత స్వేచ్చనిచ్చినారీ నవ్యులు 
ఆమెకు స్వాధీనులైపోయినారా అనిపిస్తుంది 'కామ్యవాదిని' యగు మోహపుబొమ్మగా మెలగిన 
స్త్ర నవ్యకవిత్వములొ 'పేమజీవన విభాతకైశికీగీతిగా' “ఆశాపధాంతరాళపారిజాతముగా 
'తపఃకల్పవల్లిగా" “పరిఢవించినది” (వంగల శ్రీరామావధాని, ఆంధ్రపత్రిక, 7-12-41) ఇది 
కొందరి అభిప్రాయము. వీళ్ళలో కొందరిలో ప్రణయాన్ని త్రోసిపుచ్చి ప్రేయసి యితర స్టలాలకు 
వెళ్ళినా, కొన్నాళ్ళుండి మళ్ళీవచ్చినా క్షమించగల మనశ్చాంతి ఉన్నది ఎయసి అట్టాజస్తై 
నేనుమాత్రంచేస్తేయేమి” అనే వికల్పమూ మొదలైనవి కూడా కొందరిలో కనపడతై. భావోన్మాదులై 
“నాకుకూడా యెప్పుడైనా సౌఖ్నానిస్తూంటే చాలనే' మనస్తత్యముకూడా కొందరిలో కనపడుతూ 
ఉంటుంది 





3% “చంద్రికాశీతల మనోజ్ఞ జాలకముల" 


తృతీయభాగము 507 


ఎంతదుఃఖించేవాళ్ళక్క్యూడా కొన్ని ఆనందఘటిక లుండకుండా ఉండవు! 
ఒకవేళ అట్టా పైకి కనపడుతున్నా హృదయము చూస్తే తప్పక ఉంటవి ! వాళ్ళకట్టు, 
బొట్టు, జుట్టూ, యితరచేష్టలూ బాహ్య చిహ్నాలు ఆంతరానికి. కాబట్టి ఒక్కొక్కప్పుడు 
చిహ్నాలు ఆంతరానికి. కాబట్టి ఒక్కొక్కప్పుడు ఏళ్ళ గీతాలలో వీళ్ళు చెప్పిన 
దుఃఖమంతా తెచ్చి పెట్టుకున్నట్టు కనపడుతుంది ! 

దాని గానము నచ్చకపోయినా కోయిలనే తన గానవస్తువుగా గ్రహించి నాడు 
మునిమాణిక్యం : 

“మెక్కి మావిచిగుళ్ళను మిక్కుటము 


పాతపాటలనే యేల పాడెదీవు? 
కొత్తపోకట నీకడ నుత్త దకట”' 


పాప మోయనకు వసంత నవనవోన్మేషత్వము మనస్సుకు రాలేదో! 
పొడకట్టలేదో! ఈయనకు పొడకట్టకపోయినా యీయన వ్రాతలలోమాత్రము 
పాఠకులు “క్షణక్షణనవ్యతాగోచరత్వం” మాత్రము అనుభవిస్తున్నారు? ఇక నోరి 
నరసింహశా స్తెగారు:; 
“బింబఫలముల బోలు నీ పెదవు లెపుడు 
లీనమై పోతివి దివ్యగానసుధను” 
“రూపమాత్రపు పూలెన్నో రూపుమాసి” 
“పచ్చనిబయళ్ళనడుమగా బయలువెడలి” 
ఈ విధముగా కొందరు ఈ వెనకటి సామగగినే (గ్రహించినారు. “అను 


తాపం” “ఆశ” “కాంక్ష” “ఉత్కంఠ” యిట్లువంటి శృంగారరసనామగిని, సాత్విక_ 
సంచారభావాలనే తీసుకుని “శాలను రచించినారు వేదుల మొదలైన అనేకులు. 
ములుగు చంద్రమౌళి గారు “వ్యైతలక్ష్మి” అనీ, “చంద్రార్వణ” మని చింతాదిక్షితులు 
గారూ, “తరంగమాలిక”ని పూర్షళర్మగారూ, “శరద్రాత్రి” అని చామర్తి రాజశేఖర 
రావుగారూ, “ఐప్రలబ్ద" అని కొడాలి ఆంజనేయ శర్మగారూ “స్వాధీనపతిక” అని 
సుబ్బన్నాచార్యులుగారూ, యీ (ప్రకారముగా పూర్వసామగినే (గ్రహించి వ్రాసినారు. 
బుతువులూ, వాటిలో కలిగే ప్రకృతిభిన్నతా, మొదలైనవి కొందరికి కవితాసామగి 
అయినఎ. 

భు ఇప్పటికీ కొందరా సామ(గిని అవలంబించినారు. వింజమూరి శివరాం ఒకడు. ఈయన 
వ్రాసినవన్నీ రేడియోద్యారా కూడా (ప్రచారము పొందినవి! 


508 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“సభాపతి” గారు “పుష్యపూర్షిమ”ను (గ్రహించి (వ్రాసినారు. కొందరికీ 
ప్రణయము రతిగానో, భక్తిగానో, సఖ్యముగానో కనపడి ఆ విధముగా కీర్తించినారు. 
“పేయసీ” అని దేవులపల్లివారన్నారు! “తల్లిని” కీర్తించినారు నోరి నరసింహశాస్త్రి 
నాయని. “హరీంద్రకుమారుడ”నే శీర్షికక్రింద మైత్రిని గానముచేసినాడు శివ 


శంకరశాస్తిగారు. ఈ సందర్భములో వారి యీమైత్రీ కీర్తనములోనుంచి కొన్ని 
ఉదాహరణాలిన్తాను : 


“ఏలనో గాని నిన్ను వీక్షించినంత 

బ్రాణములు లేచివచ్చినపగిది నుండు” 

“ఏమి యీ (ప్రేమ తెలియదోయీ కుమార 
ప్రాక్రనభవమ్మునందలి బాంధవమ్మొ?” 

“కానగ వచ్చి స్వప్నముల గమభవద్య్వదనారవిందమ 
న్యూనముగా ముదంబొసగుచున్నది కొన్ని దినాలనుండియున్‌” 


తుది రెండు పాదాలూ కొడవటిగంటి వెంకటసుబ్బయ్యను గూర్చి చెప్పిన 
గీతములోవి! * ఈ విధముగా వీళ్ళసామ[(గ పూర్వత్వాన్ని బొత్తుగా విడవలేదు. ఈ 
వస్తుసామగి వెనకటివాళ్ళకు రసానికి సహకారైన సామ([గ్రిఅయితే, వీళ్ళకది 'విషయ' 
రూపముగా మారినది. ఇది సమంజసమే! వెనకటితరములో మొత్తముమోద రస 


* సుబ్బారావు గారీసఖ్యాన్ని ప్రణయశిరస్సుగా (గ్రహించినాడు. తృణ కంకణములో 
చివరభాగమంతా దీని కీర్తనమే! 
“కనుల నొండొరులను చూచుకొనుటకన్న 
మనసు లన్యోన్వరంజన గొనుటకన్న 
కొసరి “యేమోయి' యని పిలుచుకొనుటకన్న 
చెలుల-కిలమోద నేమి కావలయు సభఖుడి 


ఈ సఖ్యము ఈయనకు అకారణము, అవ్యాజము, స్వార్దరహితము. కొందరు నవ్యుల 
ప్రణయూనికీ ఈయన ప్రణయానికీ మాలిన్యమే భేదము. గురజాడ అప్పారావుగారు కూడా 
దీనిని తిలకించినాడు కొంతవరకు. 


'మగడు వేల్పన పాతమాటది; (ప్రాణమి(త్రుడ నీకు” (కాసులు - గురజాడ) 


తృతీయభాగము 509 


దృష్టగాని, అంగాలమోద (అవయవాలు కావు) అంతగాదృష్టి పడలేదు. ప్రకృతిని, 
సౌందర్యాన్ని, భావాలను విడదీసి పరీక్షించే కాలములో ఇట్లా ఉండడము సహజమే!* 


పదజాలము : 


ఇక పదజాలాన్ని ఎత్తుకుంటే కొంత వెనకనే ఈ విషయము వచ్చినది. 
పదాలు లేకుంటే కవితాసామ(గ్గి ఉంటుందా? పదాలచేత (ప్రతి సామగ్రిని నిర్వచించ 
వలసినదేకదా?  సందర్భోచితపదజాలము వీళ్ళనాకర్షించినది. ఈ విధమైన 
వాక్సిత్రాలే ఏళ్ళు నిర్మించినది. చక్కని నుడికారము. ఒక్కొక్కప్పుడు అర్ధగాంభీ 
ర్యాదులు లెకపోయినా పదాలు చక్కగానూ, లలితముగానూ, ఉండి (శ్రవణ సుఖాన్నిస్తవి. 
మళ్ళీ వెనకటి (శ్రవణసుఖమే సేవ్యమైన దిక్కడ కూడా ! ఈ కవుల (వాతలు 
చూస్తే - కొందరు - తెనుగు నుడికారాన్నీ, జాను తెనుగుపదాలనూ, దేశ్యాలనూ 
ఎక్కువగా (గ్రహించి వాడినట్లు కనపడుతుంది. ఇది భాషకు వీరిలో కొందరివలన 
కలిగిన గొప్ప ఉపకారము. కొందరీ శబ్దసమ్మేలనసందర్భములో కొంత నవ్యత 
కనపరచినారు. వెనక మనమానందబాష్పాలనో దుఃఖబాష్పాలనో యెరుగుదుముగాని 
'విళశ్యాసవిరక్తిబాష్బా'ల నంతగా ఎరగము.ఈ ఎందుకంటే సుఖ దుఃఖాలనే వెనకటి 
వాళ్ళు తలచినారు. కాని “సఖ్యా”న్ని అంత ఎక్కువగా వాళ్ళు కీర్తించలేదు. ఒకవేళ 
కీర్తించిన అన్నిరకాల బాష్సాలనూ “ఆనందా(శువుల” (క్రిందికే తెచ్చి కీర్తించినారు. 
మరిన్ని సువర్షరజతకంకణాల నెరుగుదుమేగాని” తృణకంకణ” మెన్నడైనా విన్నామా? 





* నెటికవులు ఎపుడూ రసానికి ఆశయములుగా ఉండే (ప్రేమ - విరహము హాసము - 
రోషము - మొదలైన విషయాలనే తీసుకుని కావ్యాలు (వ్రాస్తు ఉన్నారు' 
(ఇంద్రగంటి, భారతి 1939 మార్చి) 
“సకియ ! విశ్వాస బాష్పముల్‌ చాలు నాకు, 
4 
లేదు వే రాసప్రణయవల్లీమతల్లి! ” 
లా లా 

శ “మామకీన ప్రణయ మధుకణముల 

విడిచెడు, విరక్తిబాపష్పముల్‌ విడుచుపోల్కి” 


510 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈయన తర్వ్యాతవాళ్ళకు ఇటువంటివి యింకా సులభముగా కనపడ్డవి! * 
ఆదోవలో కొన్ని నూతనాలుకూడా కనిపెట్టినారు! వాటినికూడా (గ్రహించినారు. 
ఆదిలో 'ప్రేమతపస్విని” ఒకరు వ్రాస్తే తర్వాత మరో ఆయన 'ప్రేమసన్యాసులు' 
అన్నాడు. ఒకాయన “తృ్సణకంకణ” మంటే మరొక ఆయన 'తృణశయ్య'ను 
పేర్కొన్నాడు. f కొన్ని స్థలాలలో వీళ్ళ శబ్దజాలము చాలా హృదయంగమముగా 
ఉంటుంది. కాని విడదీసి అర్థము చెప్పబోతే చెయిజారిపోతుంది అర్హము శ వీళ్ళ 
నుడికారాలలో ఒక విశేష మిది. “పదముల అన్యోన్యమై(త్రీ కల్పనములో అనగా 
'శయ్య'లో వీళ్ళు చాలా ప్రవీణులు. వీళ్ళను వెనకటి రీతివాదులలో చేర్చవచ్చు! కాని 
రీతి ఏకదేశమే గాని రసగోళముకాదు. మరీ ఈరీతి రాయ(ప్రోలువారి చేతులలో 
పరిణతి పొందినది. “పేశలరాగలాలిత స్వాంతదళీపుటంబులు' అ(శుకణికా 
వ్యాసంగము' 'ప్రాణప్రబంధాశ్వాసాంతము' +'ఆశాభంగ కరోరశ(స్రికలు” 'బాష్పజ్ఞాన 
విద్యార్థి. “పూలసంకెళ్ళు” మొదలైన అసంఖ్యాకాలైన పదబంధాలిట్టివే! కొందరిలో 
యీ పదబంధాలు కొంచెమింకా పాడుగై, జటిలాలైపోయినై. కృష్ణపక్షకర్తవి కొన్ని 
చాలా పొడుగైన, గౌడీపదబంధాలు. ఈయన (వాతలు ఆంధ్రమహామహుల 
హృదయాలలో 20 మేడ్డనించీ ఉన్నవి. అనేకయువకుల జిహ్యాగ్రాలమోద నటిస్తున్నవి! 
మచ్చుకు రెండు అనువదిస్తాను: 

“ప్రబల నిరంధ్రాభ్రజనిత గాఢధ్యాంత 

నిబిడ హేమంతరాత్రీకుంతలములలో - చుక్కేలా?” 

“క్షుభితమృత్యుకఠలోరవికట పాండురశుష్క 

వదన దంషాగ్నిలో - నన్వేలా?” 

౫ కృష్ణశా(స్తిగారికి “విక్షణపరిమళములు” వచ్చినై 
“నేత్రపానము” మొదలైనవి పాతలే! 
“ప్రత్యూషహర్మ్యాంగణాంతము" (మల్లవరపు) 
f “తృణ నిశయ్యా”అన్నాడు చాలా పూర్వమే భర్శహరి. 
ఈ చివరకు మాటలన్నీ అర్హమైన భావము గోచరించకుండా చెప్పే కవిత్వానికి కూడా వారె 
(రాయ(ప్రోలువారు) అక్కడక్కడా దారి చూపించారు.” (నోరి నరసింహశాస్త్రి 
1 “అంతిమాశ్యాసశాంతి సమాప్తి” (వేదుల) 


తృతీయభాగము 511 


ఇంతమా(త్రముచేత ఈయన సులభముగా (వాయడనటానికి వీల్లేదు. 
వ్రాస్తాడు! వ్రాసినాడు! అయితే యిక్కడ ఇట్లా వ్రాసినాడేమని ఒక ప్రశ్న! పై 
రెండుదాహరణాలు చూస్తే అందులో వరన్నర విరుద్ద విషయాలు 
ఎకకాలావచ్చేదకాలుగా ఉండటం పేర్కొనబడినది. ఈ విరుద్ద విషయైక దేశవర్తిత్వము 
ప్రకృతిసిద్దము. ఒకవంక దుఃఖము, అందులొ క్వాచిత్కసుఖము! దుఃఖము 
జటిలము! సుఖము సరళము. అట్టి సందర్భాలలో కర్కశభావమూ. వస్తువూ 
కర్కశమైన పరుషాక్షరదీర్హసమ్మేళనముతో వర్షిస్తేతప్ప రసవత్తకలదు. సుఖాంశ 
ఆనందకరమూ, స్వల్పకాలవర్తీని, కాబట్టి (హ్రస్వపదాలతో వివక్షితమైనది. 
“చుక్క” “నవ్వు” రెండూకూడా సరళ వస్తువులే! ఈ వరుససరళవస్తువులు 
వైధర్మ్యమూ, అయినప్పటికీ యేక దేశవర్తిత్వమూ, చక్కగా శబ్దజాలరూపముగా 
హృదయంగమముగా స్ఫురింపజేసినాడు కవి. కృష్ణశాస్త్రిగారు తమ అంతులేని 
దుఃఖాన్ని ఒక్కొక్కప్పుడు దీర్భసమాసన భూయిష్టమైన శైలిలో ప్రతిబింబింప జేసినాడను 
కుందాము. వేదుల కూడా కొన్నిచోట్ల ఎందుకు దీర్హముగా (వ్రాసినాడు? దానికి 


ఇటువంటి పదబంధాలు, చాలా మందిలో ఉన్నవి. దేవులపల్లి, వేదుల, మొదలైనవాళ్ళల్లో 
చాలా చూపించవచ్చు. విశ్వనాధవారిలో ఇవి చాలా గంభీరాలు, క్రిష్ట్రాలు, అయిపోయినవి. 
ఈపదబంధాల, మోద 'పారడీ'గా పిల్లలమజ్ది కవికుమారుడు దేవులపల్లి మోద (వ్రాసినది 
చూడండి: 
అతడు- చటుల ఘోర గంభీర భీకర కుటిల 
నిబిడధ్యాంతపటల (ప్రకట 
నిటలమ్ముతో 
అపె- లులిత కల్లోలినీ సలిల చలిత లలిత 
దళిత కోమల నలినీ సమాన 
నయనము ఇరన్‌ 
అపుడు- అనంతభావాంబరవిదీ 
విహరణోద్రిక్త హృదయ 
విన్యాసెయై 
అద్దుకొన్నాడు 
సుద్దువిన్నాడు. -ఆంధ్రవిశ్యవిద్యాలయ సంచిక 


512 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కారణమడగటానికి విలులేదు. ఒక్కొకప్పుడు సరళభావాలుకూడా దీర్భసమాస 
బంధాలలో వస్తవి. 

“అరుణ రాగోదయోన్మీలితాంబుజ ము 

చారుచం(ద్ర కరస్మేరకైరవమ్ము 

సవన సరిరంభ పులకిత (పసవచయము” 

ఈపాదాలలో ఉల్లేఖించిన వస్తువులు చాలా సరళమైనవి. అందమైనవి. 
హృదయంగమమైనవి. “సూర్యుడు” “చంద్రుడు,” “గాలి”, వీటితో సహజమై త్రిగల 
“కమలం” “కలవ” “పుష్పం.” చక్కని వస్తుసమూహము! అకారణ సహజమైత్రీ 
సమ్మిళితము! దీర్హ సమాసాలతో చెప్పడమెందుకూ-అనకూడదు! అట్టా అనటానికి 
మనకధికారము లేదు! వచ్చినై. కవికుమారు డేమిచేస్తాడు.:* వెనకటి కవికుమారులు 
పెద్ద సమాసాలు (వ్రాసినప్పుడు మన నవ్యులు వాళ్ళనాక్షేపిస్తూ ఉంటారు. ఇతరుల 
ననడమెకాలికవి భావపూర్ణ హృదయము మనము చెప్పినట్టు వింటుందా? అందుచేత 
దుఃఖకాలములో “ఇటువంటి ద్రావిడ (ప్రాణాయామములో యేడ్చాడా” అనడముచాలా 
తెలివితక్కువ! శ సహృదయు డనవలసిన మాట కాదు. పైన వైధర్మ్యసహితముగా 
దుఃఖమెంత జటిలసమాసరూపముగా కవికుమారుడి హృదయగర్వములోనుంచి 
వచ్చినదో కృష్ణశాస్త్రిగారి (వ్రాత చూసినాము. ఈ సమాసము చూడండి. హతవిధిక్షుభిత 
ప్రధమానురాగ రేఖాపరిభూత యౌవనసుఖ స్పృహలన్‌ (వేదుల) ఇటువంటివి 
సహృదయులకే కొంచెము కష్టము కలిగిస్తవి. కాని వాళ్ళక్కూడా అసహజాలుగా 
కనపడవు 'మెల్లి ౯సుపుడ్‌తత్యాలకు"కనపడవచ్చు! వాళ్ళకు నా సానుభూతిని 
అందజేస్తున్నాను! 

*ః జటిలంగాఉన్నా కర్కశత్వము లేదు! సరళపదాలలోనే వచ్చినవి! 
* ”కవిత్వమందరికీ అర్థమయ్యేటట్టుగా వ్రాయాలంటే ఎవ్వరు వ్రాయిలేరు 'ఓచతురాస్య 

వంశ కలశోదధి పూర్ణశశాంక అని వ్రాయడమెందుకు? 'ఓ! బ్రాహ్మణుడా అనినగాని, 'ఓ 
ప్రవరయ్యా' అనిగాని వ్రాస్తే చాలదా అంటే, శ్రీశ్రీ చెప్పినట్టు ఆ 006 అనేది యిప్పటికవులకే 
గాక అప్పటి వాళ్ళకు కూడా ఉన్నది ఆ పటీరావలః was హిమాచల పూర్వ దిశాచలంబులన్‌' 


అని సిద్దుడిచేత చెప్పించినాడంటే ఆపట్టున అట్టా (వాస స్తేగాని ఆ అందము రానేరాదు. ఆసమాసము _ 
ఎందుకు వేసినాదో ఆ శిల్పాన్ని (గ్రహించలేనంతమాత్రాన అది పనికిరాదనటము వివేకము కాదు ' 


విశ్యనాధ-ఆం(ధ్రపత్రిక 22-9-40) 


తృతియభాగము 513 


కనిసనుయాలు, అలంకారాలు : 


విళ్ళుపయోగించే కవిసమయాలనూ, అలంకారాలనూ కొంచెము 
పరామర్శిద్దాము. విళ్ళకు కవిసమయాలంటేనూ, అలంకారాలంటేనూ, నైరాస్యమని 
మొదటమొదట చెప్పుకునేవాళ్ళు. ఇటువంటివి ఉపయోగించకపోవటమంటూ 
ఉండదు. ఎందుకంటే వాటి ఉపయోగము మానవప్రకృతిలోనే ఉన్నది.* ఒక 
కవికుమారుడంటాడు " 

“స్తనభారమున నృత్యమొనరించు కౌనున 

బంగరొడ్డాణంబు బహుచిత్రగతి (గ్రాలన్‌” 

“ఆగోణిపర్యంతవిశుతశిరోజరా 

బితశోభనాంగియె ... .. ...” - సుబ్బన్నాళార్యులు 

పై రెండలంకారాలు ఎంత (ప్రాతవో చెప్పడానికి విలులేదు! అధమం 


వెయ్యేండ్ల వయస్సున్నది ఏటికి? ఈక్రింది వేదులవారి గీతములో 


ఒంటిగా వేడిని 
ట్టూర్సు లెగబోయుచును, 
జంట దొరగిన పడుచు 
చ(క్రవాకి విధాన” 
కవి సమయము కూడా వాల్మికి అంతప్రాతది! 
“పెదవు లెడనేసి దంతకౌముదులు పర్వ' 
'బింబఫలములబోలు నీ పెదవులెపుడు” 
'అబ్దిగర్భోలదృడబాన్ని రిఖల' 
చూచినారా కవిసమయాలంటే వీళ్ళకు యేవగింపు పైకేకాని, అసలు 
హృదయములో లేదని తేలుతున్నది.? ఇటువంటి దృష్టాంతాలు అనంతముగా 
*ః “ఇప్పటి కావ్యాలలోనూ ఉపమాది అలంకారాలు లేకపోలేదు. కాని వాటిని చెప్పేవిధానము 
కొత్తగా ఉండవచ్చు" (ఇంద్రగంటి, భారతి 1939 మార్చి) 
1 'వొనలచ్చి మనిపించు నా యెంకి” అన్న నండూరివాక్యముకూడా యిట్టిదే ఇట్లాగే బ. 
అప్పారావులోనించీకూడా చూడవచ్చు! 
'కలువరేకుల నీ కన్నుగవ కరంగ' - మల్లవరపు 


514 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


చూపించవచ్చు. వెనకటివాటిని గ్రహించడమేకాకుండా నూతన కవిసమయాలనూ, 
అలంకారాలనూ కొన్నిటిని సృష్టించి నారు. 


“పుడమిపడంతి కోడెతనపుంజిగినా మొలకెత్తు పచ్చికన్‌” ఇది 
రాయ(ప్రోలువారి ఉత్సేక్ష. కాని స్త్రీకి “కొడ బిగ తెప్పించి నాడు. ఆమాటకు 
'యౌవనమునకు సంబంధించిన” అని అర్హము 

“పగబట్టు పామలైె”* 

చెప్పుకోవలె నండూరు; అన్నాడు వెంకివెంబడివెళ్లే ప్రియుణ్ణి! ఎంత 
రసవంతమైన ఉపమానము! భావములోనూ, ఆకారములోను కూడా సామ్యము! 
లోతుకు దిగితే కొంచెము వైధర్మ్య్యము కనపడుతుంది! కాని అలంకారాలు 
ఉఆపాతతః విషయ(గహణసాధకాలై ఆనందింపచెస్తై! 

వేదులవారివి ఈ (క్రింది పాదాలు: 

'కంస్ట్రచీల్చిన ధారుణీగర్భమందె 

కోమలాంకురముల నాటుకొనెనుగాదె' 

ఈయన అర్జాంతరన్యాస ముపయోగిస్తున్నాననే భావమున్నదో లేదో! 
పడిపోయినది! 

'తాలకరిపాటపాటజడితుంపరలన్‌ సైపై (గసింపగా 

దలచి బలాకలున్‌ ... ... ..' 

కవి సమయసహితాలంకారము కూడాను, పైది! ఈఐధముగా ఉదాహరణ 
లియ్యవచ్చు. మొత్తముమోద వీటి నన్నిటిని చూస్తే పిండితార్థముగా తేలే దేమిటి? 
'వెనకటివాళ్ళు వీళ్ళను నిందించడమూ, ఏళ్ళు వాళ్ళకంటె పొడిచి గెలిచామని' 
అనుకోడమే కాని దాదాపు వెనకటి వాళ్ళ సామగ్రిని, పదాలను, సమయాలను, 





* “వదలు తెల్లనిత్రాచు పడగలా విరిసింది. 
'ఏటికడుపున దాగి ల్టనిదురోయింది'” 
'పతిగుట్ట మొగిలితోడున' 
'పోనుపో స్వచ్చమై తేరుకొన్న మనోహరుని (పేమపోలిక' 
“తదుత్త సమాధి మృత్తికన్‌' -ఇవి మచ్చుకుమా(త్రమే! 


తృతీయభాగము 515 


అలంకారాలను ఉపయోగించినారు. కాని వాటి సమ్మేళనములోనూ, యేరుకోడము 
లోనూ, దృక్సధములోనూ, భిన్నత్వముచూపి కొన్ని నూతన కల్పనలు చేసినారు. * 
ఈ కాలములో నూతనపదజాలము వచ్చి భాషను విశాలము చేసినది. నాగరికతతో 
కూడా నూతన భావాలు ఆవహిస్తున్నాయి. కాబట్టి ఆభాషను ఆభావాలను 
తెల్పడములో (గ్రంధము నూతనమైనది! ఇదొకవిచారానికీ, నిరసనానికీ పాత్రమెప్పటికీ 
కాదు! తిక్కనాదులకంటె శ్రీనాథాదులు నూతనత్వము చూపలేదా? అంతకంటె 
నూతనులు వీరేశలింగము పంతులుగారు! రాయఫప్రోలువారు ఈ నూతన 
సంఫుర్షణయొక్క పరిణామము. ఆయనదోవకూడా పాతగిలుతున్నట్టు 
కనపడుతున్నది. ఈ నవ్యత సహజముగా మెట్లెక్కివచ్చినట్టై కనపడుతున్నదిగాని 
హరాత్తుగా ఆకాశమునుంచి పడదని అనుకోడానికి ఎంతమాత్రము ఏలులేదు.* 


(గథనము : 
ఈనవ్యతారహస్యాన్నీ వెనకటి లాక్షణికుడు నిర్వచించనే నిర్వచించినాడు. 
చూడండి : 


'త ఏవ పదవిన్యాసాః తాఏవార్హ విభూతయ; 
తధాపి నవ్యం భవతి కావ్యం (గ్రథనకౌశలాత్‌ 
వీళ్ళు నూతన పదాలను సృష్టించినారా? లేదు. కాకపోతే వ్యావహారికముగా 
ఉన్న కొన్ని పదాలనూ మరికొన్ని పరభాషాపదాలను సారస్వతములోనికి చేర్చినారు. 


*ః నోరి నరసింహశా స్తిగాగిట్టాగన్నాడు ఒక చోట: ఈ లోకములో చిత్రమేమంటే పాతదే 
మళ్ళీమళ్ళీ కొత్తగా కనపడుతూ ఉంటుంది. అటువంటి నూతనత్వమే ఈ కాలపు 
తెలుగుకవిత్వములో ఉన్నది. ఇది సమంజసమే! 'క్షణే క్షణే యన్నవతాముపైతి' అన్నప్పుడు 
లాక్షణికుని దృష్టి యిదే! 

'పూర్యాలంకారికులు చెప్పిన మార్గాలకు ఇప్పుడవలంబించే మార్గాలకు వివరాలలోనే 
భేదంగాని అసలు (ప్రధానంలో లేదు. ఎప్పుడూ అట్లాంటి భేదములేదు. ఉండదుకూడాను.' 

-- విశ్వనాధ : ఆంధ్రపత్రిక, 27-9-40 

+ కాబట్టి నేటికాలపుకవిత్వము కొందరన్నట్టు భాషరాని అపండితుల అర్థము లేని 
గోష్టికాదని కొందరన్నట్టు కేవలము పూర్వకవిత్వముతో సంబంధము లేకుండా పూర్తిగా యిప్పటివారి 
ప్రజ్ఞావిశేషమువల్ల సృష్టింపబడిన అపూర్వ సంస్తయున్నూ కొదని తోస్తుంది.' - భారతి, 1939 మార్చి 


516 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈపదాలకు వీళ్ళు సృష్టికర్తలు కారు. ఉన్నపదాలకు ఉన్న అర్హముకంటే భిన్నార్జాలు 
కల్పించినారా? లేదు. ప్రతీపదానికీ సహజమైన అభిధార్థమూ, అదిపట్టకపోతే ఉండే 
లక్షణార్హమూ, అట్టాగేఉన్నవి * పోని వ్యంజననేమైనా యెక్కువగా వాడి పదాలకూ 
పదబంధాలకూ నూతనరసవంతమైన అర్జాలను సహృదయులలో కలగ జేసినారా 
అంటేవీళ్ళలో వ్యంగ్యంకంటే వాచ్యమెక్కువ. అవే పదాలై అవే అర్జాలైతే యిక నవ్యత 
యెక్కడ ఉన్నది. వాటిగ్రంథనములో ఉన్నది? విశేషమూ నవ్యతాను ఈ(గ్రంధము 
కావ్యానికి ముఖ్యము. ఈ([గ్రంధనమువల్ల పదసమ్మేళనానికి ఒక అపూర్వతా, 
నవ్యతావస్తున్నది. ఆ నవ్యతే ఇప్పుడీ నవ్యుల నవ్యత! రెండుదాహరణలిస్తాను. 
సూర్యాస్తమయవర్లనము చూడండి. 

'పశ్చి మాశానికషసువర్ల రేఖ 

లొకటొకటి చెరపుచు బోవుచుండె 

గగనదుర్లపు తూర్పు బంగారు తలుపు 

తెరవబడియె రేరాజరుదెంచునంచు'€ - వేదుల 


రెండు దిక్కుల రాగము. ఒకటి తగ్గుతున్నది. రెండవది (క్రమాభినేద్ది 
పొందుతున్నది. మొదటి క్రమక్షైణ్యాన్ని ఒక్కొక్క రేఖనే పొద్దు చెరుపుతూ పోతున్నదని, 
రెండవక్రమాభివృద్ధిని తలుపు తెరచేటప్పుడుండే క్రమముగ చిత్రించడమున్నూ 
దీనిలో ఉన్న నవ్యత! ఈమాటలు విడివిడిగా మన మెరిగినవే! కాని వీటి 
సమ్మేళనమువల్ల ఎటువంటి నవ్యత వచ్చినదో చూడండి! ఇంకొకటి : 


*ః ఇంద్రగంటివారన్న మాటలు చూడండి. 
మాటలూ అర్థములూ పూర్వపు వే అయినా. కూర్పు నేర్పువల్ల కావ్యాలను నవ్యములుగా 
చేయవచ్చునని సాహిత్యవేత్తలన్నారు.' - భారతి 1939 మార్చి 


ఈ “తెరచుకొనె తూర్పుతల్సు బంగరు వెలుంగు 
దెసల మసిమంప నొ*వెంత తేరుకదలె'” 


'గములుగా జిమ్ముకొనుచు చీకటుల పౌగులు' - శివరామం 


తృతీయ భాగము 517 


'పక్షివలె నాకాశనిర్మల 

పధవిహార స్వేచ్చ కోరితి 

పక్షములు లేవంచెరుంగక 

(ప్రాకులాడుచు పాగిలితిన్‌' * - కృష్ణపక్షము 

ఎగరవలెననే కోరికా, రెక్కలులేవని జ్ఞాపకము లేకపోవడము జ్ఞాపకము 

వచ్చేటప్పటికి అయ్యో అని దుఃఖము! “ప్రాకులాడితి” అనే మాటచేత యత్నము; 
విఫలత్వము, దుఃఖము, స్పురిస్తున్నవి! ఈ(గ్రథనమే కావ్యానికి రమణీయత నిచ్చేది. 
ఈ నవ్యతే మన నవ్యకవులు సాధించినది! కాబట్టి వాటికి రమణీయత్వ మొచ్చినది! 
కావ్యత్వము సంపూర్ణముగా సిద్దించినది! 


పర్యవనానము : 


వెనక వివరించినపేర్త వాళ్ళలో దాదాపు అందరిని స్పృశించినాను. ఒకవేళ 
ఎవరైనా ఒకరిద్దగు మిగిలితే వెనక చెప్పినమాటలే వాళ్ళకుకూడా వర్తిస్తవి. 


రాయ(ప్రోలు, బసవరాజు, నండూర్ల కవితాస్రవంతి ప్రవహిస్తూనే ఉన్నది. 
రాయప్రోలు కావ్యాలు ఒకదానివెనుక ఒకటి వస్తూనే ఉన్నై. బసవరాజు “సెలయేటి 
గానం” అచ్చెనది. మిగిలినవి తయారౌతున్నవి. నండూరు ఎంకిపాటలు దేశమంతా 
యువకుల నోళ్ళల్లో మారుమోగుతూ ఉన్నవి. అప్పారావుగారి “ముత్యాల 
సరాలూ” నీలగిరి పాటలు” దేశమంతటా పునఃపునః పరనముచేసి కవికుమారులు 
వాటి ననుకరిస్తున్నారు. కృష్ణపక్షమచ్చైనది. దేశాన్ని దుఃఖములో ముంచేసినది. 
వేదులవారి కవితాధారను పత్రికలో చదివి దేశము ఆహ్లోదిస్తున్నది. దీపావళి 
తయారౌతున్నది. రామిరెడ్డిగారు తమ సహజ కవితా ధురీణాలైన కావ్యాలను 


* దీనికి మాతృక 1906 ప్రాంతములో ఉన్నది చూడండి పాల్‌ క్షి ౫1 262) అనే ఒక 
చిత్రకారుడు. "06160 wth the wing', అనేది చిత్రించినాడు! దాన్ని గూర్చి విమర్శకుడంటాడు. 
'The one-winged human being who yearns to fly and is for ever rising into the 
air and crashing, martyr, invalid, ... and fool.' (Modern German Art) ఇందు ఒక్క 
రెక్క. మన దేవులపల్లికి రెక్కలే లేవు! అక్కడ ఎగరడానికి ప్రయత్చము, పడడము సకారణము, 
ఇక్కడ పక్షాలే లేకుండా ఎగరాలనుకోడము అజ్ఞానమో యేమిటో! 


518 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రచించి అచ్చునేయించి ఆనందింపచేస్తున్నారు. కొందరు క్రీర్రిశేషులై దేశము తమ్ము 
స్మరించుకునేట్టు చేసి పోయినారు. సభాపతిగారు నూతన మార్గాలనన్వేషిస్తూ తాను 
స్వయముగా దారి చూపిస్తూ, హృదయెశ్వరీత్యాది రసవద్గంధాలను రచిన్తూ, యీ 
నూతినోద్యమానికి క్రమ (క్రమముగా బలము చేకూరుస్తూ ఉన్నాడు. ఈ కాలాంతానికి 
కొందరికప్పుడే కవితా జ్యోతి కొంచెము తగ్గుతున్నట్టు కనపడుతున్నది. పైన 
పేర్కొన్న వాళ్ళలో 1930 తర్వాత కవితా సాధన చేసినవాళ్ళు తక్కువ! శివశంకర 
శాస్త్రిగారి జ్యోతి యితోధికముగా వెలిగి, తర్వాత తరానిక్కూడా తేజస్సు నిచ్చినది. 
సింగళి కాటూర్ల కవితాస్రవంతి “సొందరనంద” కావ్యకర్శత్వములో వినియోగ 
మౌతున్నది. నీళ్ళకు ముట్నూరివారి ప్రోద్బలము ఉన్నది. ఈ మార్గాన్ని సంపూర్ణముగా 
అవలంబీంచలేక బౌద్దవాజ్మయముమోదికి దృష్టి మరల్చినారు కొందరు. అరవిందుడి 
యోగసాధన దీనికి కొంచెము దోహదమిచ్చినది. జాషువా నక్షత్రం క్రమక్రమంగా 
తేవోవంతి మౌతున్నది. కొడాలి సుబ్బారావుగారు చిన్నతనం లోనే చాలా అభివృద్దిని 
సూచించినాడు. కాని పరమేశ్వరు డాయుర్భాగ్య మియ్యలేదు పింగళి నాగేంద్రరావు 
“నారాజా”ను సాహితి ద్వారానే పూర్తి చేసుకున్నాడు. యువకులు కొందరు లక్షణ 
శాస్త్రము చదివి యీ నూతన కావ్యాలను సానుభూతితో విమర్శించడము మొదలు 
"పెట్టినారు. నీళ్ళ యీ పని యీ కవితా (ప్రచారానికి చాలా సహాయము చేసినది. 

సాహితీప(త్రిక నెంత ఉత్సాహముతో నడిపినా, కవికుమారులు పోషించినా 
అంతరించటము విచారకరము. ఇంతలో బందరులో “శారద” లేవదీసి కవుతా 
శ్రీరామశా(స్త్రిగారు ఈ నవ్యసాహిత్య (స్రవంతికి జాలు కల్పించినారు. అందులో 
నెనకటివారిలో చాలా మంది సాధన చెయ్యటము మొదలెట్టినారు. పంచాగ్నులవారు 
సారస్వత రంగములో (ప్రవేశించి క్రమముగా ఈ నవ్యసాహిత్యోద్యమానికి బలము 
చేకూరుస్తున్నారు. ఈ నవ్యసాహిత్యానికి పండితాదరణ లేదనే లోటు చాలా 
తీర్చారు శాస్త్రిగారు. నీరి సహాయము నవ్య సాహిత్యానికి పెట్టనికటై (ప్రతిపక్షులను 
నిరాయుధులను చేసినది. 


తృతీయభాగము 519 
భావగద్య : 

వీళ్ళలో కొందరు “భానగ్గద్య$ం' (Prose Poetry) (వ్రాయడానికి 
.''ప్రయత్నించినారు. ఇట్టా ప్రయల్నంచనవాళ్ళలో మునిమాణిక్యం అడవి, విశ్వనాధ 
ముఖ్యులు. కానీ మునిమాణిక్యం మాత్రము పద్యములో గాని యీ భావగద్యములోగాని 
యెట్టి అభ్యున్నతి పొందలేదు. కధను (గ్రహించి దానిలో సిద్దహస్తుడైనాడు. మిగిలిన 
యిద్దరూ తర్వాత పద్య గద్య వీధీ సంచారము చక్కగా చేయడములో సిద్దిపాందినారు! 
ఒకటి రెండుదాహరణ లిస్తాను. “కవి, ఆనంద" మనే పేరుతో మునిమాణిక్య మిట్టా 
వ్రాస్తున్నాడు. “పట్టణములు భగభగమండిపోనీ! ఆకరాళజ్యాలామాలికాచయము, 
ఆదవాగ్నికీలలు, ఆదావానలోద్భూత ధూమశకలములు, ఆ కాలవహ్నీ నన్నానందింప 
జేయును! నే నాడుదును! విణాగాన మొనరింపను!” ఎంత బీభత్సము పట్టణాలు 
మండితే నష్టపడేవాళ్ళు వెరు. అటువంటి దృశ్యము నిజముగా చూస్తే దుఃఖించక 
ఆనందముపొందేకవి రాక్షసిగాని మానవుడు కాడు! ఆ దుఃఖించే నిజమైన కవివాతలు 
చదివి ఆనందించేవాళ్ళము సహుదయులము మేము! ఇదేచాలు ఈయన ఈ 
మార్గములో సిద్దుడు కాడని చెప్పడానికి తార్కాణము. దుఃఖదర్శనముచేత 
వాల్మీకికి “శోకః శ్ల్‌కత్య్వమాగతక”. కాని యీ యనకు యితరులబాధతో కలిగిన 
“ఆనందః శోకత్వ మాగతః”! ఎందుకీ కృత్రిమ చిత్తవృత్తులు. ఈయన పద్యము 
(వాయడము మానివేసినాడు ! బ్రతికిపోయినాము! అంతేగాక స్వభావహాస్య ప్రకృతి 
అయిన యీయన యిటువంటి ప్రకృతికి తగనివాడు! అడివి :- 


'నాకు రెక్కలేయుండినయడల గౌతమీనిచికా నఖశిరంబుల నంట్‌ యంటనట్లు 
సూర్యకిరణపుండెలిమి పుట్టు, ఇం(ద్రధనుస్సులలో నెగిరిసోవునాడ. నే మీనంబనైనచో గౌతమి 
సప్రవంతికానీల గభిరప్రదేశంబుల నీద్లుచు, క్రిందికి నింకివచ్చు నీరెండవెలుగుల చెలగాటలాడుచు 
జలహిమస్పర్శలో పరవశుడనై యుండువాడ :-' 

వెనకటి బిభత్సము లేకపోయినా, అంతకంటె లలితముగా ఉన్నా, మొత్తము 
మీద తెచ్చిపెట్టుకున్న భావనగా ఉన్నదిగాని సహజముగా ఏదోదృశ్యము చూచి 


* జమ్మలమడక పూర్లచంద్రరావనే ఒక సాధకుడు భావగద్యను (వ్రాయడానికి 
ప్రయత్నిస్తున్నాడు. 


520 నవ్యాంధ్ర సాహిత్య ఫీధులు 


హృదయావేదన పొందినట్టు ఎంతమాత్రం కనపడటము లెదు ! భాషకూడా, మిట్ట 
పల్హాలుగా ఉన్నది “చెలిమిపుట్టు” అనేచోట “చెలిమిచేతపుట్టు” అని అర్థముచేసుకో 
వలె! వీచికలకూ సూర్యకిరణాలకూ సంయోగమువల్లకదా ఇంద్రధనుస్సు పుడుతుంది! 
ఇక్కడో విప్రతిపత్తు! ఆకాశములో ఈ సంయోగము కలిగితేగాని ఇం(ద్రధనుస్సు 
పుట్టదు! ఇలా శాస్త్రదృష్టానికి భిన్నముగా ఉండకూడదు వస్తువు! విశ్చనాథవారిని 
కొంచెము గమనించండి: 

రంగము, కృష్ణానదీతీరము, ఒక యువకుడు, ఒక బిచ్చకత్తె వచ్చినది. 'ఒక బిచ్చపుది! 
ప్రాఢవయః పరిపాక ! మేని చినుగుపుట్టముదికి యెన్నేండ్లైనదో? డబ్బులడుగుకొనుచున్నది. 
ఇచ్చిన వారిచ్చిరి ! లేనివారు లేరు ! ఆమె దీనములైన కనులతో నతనికడకు వచ్చినది. అతడు 
కనులెత్తి చూచినాడు. ఇద్దరిచూపులు కలిసినవి. ఆమె వదనాంత మనోజ్ఞ రేఖాంతరమ్ముల 
మన్మధుడు నివాసమున్నాడు. ఆ కనులయందము రతికి తలవంప్పు.” 

కొంత ముచ్చటగా ఉందిది! ఒకవిధమైన అవ్యక్తమధురమైన (శ్రావ్యతే 
కాకుండా, (హస్వవాక్య పరంపరలో, వాటిలో సమానాంతాలలో ఒకమధురమైన 
లయ ఉన్నట్టు గోచరమౌతున్నది. “వదనాంత” “రేఖాంత” పదాలూ, “ఇచ్చి నవారిచ్చిరి 
లేనివారు లేరు.” మొదలైనవాటిలో ఒక అవ్యక్త మాధుర్యమున్నది. “మన్మధుడు 
నివాసమున్నాడు” “రతికి తలవంపు” - యీ నుడికారాలు పద్యాలలో ఉండవలసినవి. 
అందుచేత పద్యవాతావరణము కలగచేసినవి గద్యానికి. గణాలుగాని, మాత్రలుగాని, 
లేకపోయినా, ఒకవిధమైన శబ్దసామ్య ముండడమువలన ఆ పదసమ్మేళనానికి కొంత 
సౌందర్యము వచ్చినది. ఈయన యీ శక్తితర్యాత యాయన(వ్రాతలలో కంరోక్తిగానూ, 
సహజముగానూ, హృదయంగమముగానూ, రసవంతముగానూ పాఠకులు చూస్తారు, 
అడివికూడా తర్వాత ఈ మార్గములో సిద్దిపాందటము సులభసాధ్యము కాదు. 


రచనలో చేసిన కొన్ని మార్పులు : 


పద్యాలలోనూ గీతాలలోనూ కూడా కొన్ని మార్పులు కనిపిస్తై ! కొన్ని 
చూపిస్తాను. ముఖ్యముగా మార్పు కలగచేసిన వాళ్ళలో సబాపతీ, కృష్ణపక్షకర్తా కూడా 


ఉన్నారు. 


తృతీయభాగము 521 


1. సమవృత్తాలలో నాలుగుపాదాలు కాకుండా రెండేసేవ్రాయడము 
“ఈహమహాపగ౦ దొడరి యూదుచునుండ జలాంగనాస్వయం (గాహనిబద్ద 
దివ్వతరగా(త్రుడవై వసియింతె లోతునన్‌. ఇది “అజ్ఞాతమిత్రమ”నే ఖండకావ్యవైఖరి, 
రెండేసి పాదాల నొక వృత్తముగా విభజించినాడు శివశంకరశాగస్తిగారు. (ప్రాస 
రెండేసికే ఉంచినాడు. ఈరెంటిలో మాత్రము యతిప్రాసలను పాటించినాడు. ఈ 
ఖండకావ్యశిర్షిక నాకు కొంచెముబాటుండలేదు! కాని కవిగారు బుద్దిపూర్వకము 
వైధర్యుము గల రెండు భావాలను కలపదలచుకున్నారేమో తెలియదు ఈ పద్దతి 
గీతము మొదలైన దేశీయ ఛందస్సులక్కూడా వర్తింపజేసినాడు.* దానితో వారి 
ఉద్దేశ్యము (ఛందోభంగం) కనపడుతుంది. ఈ ఛందోభంగమొక నూతనమార్గము. 

2. ఇష్టమొచ్చినట్టు పాదాలను గణనియమముగాని, మాత్ర నియమముగాని 
లేకుండా విభాగము చెయ్యడము. చూడండీ (క్రింది గీతము ఈ 


1 భయగర్జితములు 3. ఆకాశమందహాసములు 
2. వనవచ్చుచున్నవి 4. కనవచ్చుచున్నవి. 

5 నా హృదయవీణకు 

6 ఒక్కటియె తీగ 7. ఓ సఖీ 

8. నా కవితాదేవికి 

9. ఒక్కటియెపాట 10 ఓ సఖీ 

11. నాకు, 

12 ఒక్కటియె వస్త్రము 13. ఓ సఖీ 

14 నాకు, 

15. ఒక్కడే (శ్రోత 16. ఓ సఖీ 


* ఈ మార్పులు 1930 వరకు వర్తించేవి. తరవాత యింతకంటె చాలా ముఖ్యమైన 
మార్పులు కలిగినవి. 
పద్మావతీ చరణ చారణ చక్రవర్తి” చూడండి. 


+ ఇటువంటి విషయములో ఆల్డసుహక్తీ ల అనే ఒక ఆంగ్లఎమర్శకు డిట్టా అన్నాడు: 


"Metres whose rhythms ........... are strong, resistant and practically 
Invanable offer the poet a kind of short-cut to musicality. They provide him 
both aready-made, reach-me-down music. He does not have to create a music 
appropriately modulated to his meaning; all he has to do is to shovel the 
Deanne into the moving stream of the mete and allow the current to carry it 

ong య! 


522 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


17. చికటిగుహలో 24. కూర్చున్నాడు 
18. నలనినది 25. సూర్యుడంతవృద్దుడు 
రా యలు 
19. ఒక్కటి 26 అంతకన్నవృద్దుడు 
య 
20. పారుచున్నది 27. అతడు 
21 దాని 28 ఇం(దధనురంబరముల 
22. రాతిగట్టుపై 20. నేయుచున్నాడు 
29. ఒక్కడు 


దిన్నేమనవలెనోనాకు తెలియకుండా ఉన్నది ! దీన్ని స్వామి శ్రీఆనంద 
ఆచార్య అనే ఆయన (వ్రాసినాడు. ఈ విధమైన రచన యిప్పుడు కాలములో చాలా 
కనపడుతున్నది. ఇటువంటిదానికి పునాది 1923 సంవత్సరములో పడ్డదని దీనివలన 
తెలుస్తున్నది. ఇది ఇంగ్లాండులో యుద్దానంతరము వచ్చినమార్పు. ఇదేగాక ఛందస్సును 
పాటింపక పోవడము శబ్దసామ్యము మా(త్రమే పాటించడము (Rhythm) గణవిభజన 
మీద బొత్తుగా దృష్టిఉంచకపోవడము మొదలైనవన్నీ ఆచారమైపోయినై ఇంగ్లాండులో 
యుద్దమైన తర్వాత ! ఈక్రింది వాక్యాన్ని గమనించండి : 


"Poets juggled with new words and new forms. They tned new 
Rhythms in all kinds of combination possible and impossible." 


దీన్నిబట్టి పరీక్షచేస్తే సరీగా అట్టానేఉన్నై పై పపంక్తులు. పాద సమతను గనక 
ఆలోచిస్తే 2, 4 పంక్తులు సమాలు 5, 6, 7 ళ్ళు 8,9, 10 క్రమముగా సమాలుగాజన్నె! 
11, 12, 13 ళ్లు 14, 15, 16 లకు సమాలుగా ఉన్నై ? అక్కడనుంచి అల్లరి మొదలు 
పెట్టినది. సమతకూడా, ఉంటేఉన్నది లేకపోతేలేదు. గీతమంతా యిట్లోగేఉంది 
అంత్యనియమాన్ని చూదాము. 1,3 కలిగిఉన్నవి; 2, 4లు కలిగిఉన్నై? వీణకు" 
“దేవికి” విభక్తి సామాన్యము “తీగ” కూ “పాట”కూ అక్షర సంఖ్యాసామ్యము; తర్వాత 
శబ్దసామ్యము కొంత ఉన్నది. “ఓసఖీ” 4మార్లు “నాకు” రెండుమార్లు వచ్చినవి. 
తర్వాత మళ్ళీ అడివి. ఈరచన నవ్యములో నవ్యము. ఇదొక నూతన గీతమార్గము.* 


"What is that mother? 
That, bear, is a wood. 
Can we go in? 

Yes, if you like. 


© Metncal confusion 


తృతీయభాగము 523 


3. దేశీయ ఛందస్సులను వాడటము : గేయాలలో బహుళముగా మాత్రా 
ఛందస్సునే వాడినారు. ఇతరాలలోకూడా దేశీయాలైన గీతము మొదలైన వాటికే 
ప్రాముఖ్యాన్ని ఇచ్చినారు. ఒక్కొక్కప్పుడీ ఛందస్సులు సంకరముగా కూడా ఉండటము 
కద్దు. భిన్న ఛందస్సులను సమవిషముగా ఉపయోగించడము ఉంటుంది. ఈవిధమైన 
వ్రాతలు చాలామంది వ్రాసినారు. ఆంగ్లములో కొన్ని ఛందస్సు లున్నై ఇటువంటివి. 
వాటిననుకరించడము మొదలుపెట్టినారు వీళ్ళు. 

“చిన్నపూలే వాడెనా ? 

తన 
కన్నెవలపుల నీడెనా? 
తన 

చిన్నెలన్నియు వన్నెలన్నియు 

మున్నులో గోల్పోయెనా?” 

ఇది అసమమాత్రాఛందస్సు గల గేయము ! బాగానే ఉంది. తర్వాతది 
చూడండి. 


“కాంతు నెరుగని కన్నెగాదా సి 
సిగ్గు వీడని మొగ్గగాదా? 
మొన్న మొన్న నె ముద్దువల్లిని 
మొసలు దీరెనుగా 1!” 


What's this mother 
That's a tree, dear. 
And this? And this? మరే this? 
All trees dear. 
And this? 
That's a tree, too, I think only it has run a little wild. 
Oh mother, where's the wood gone to? 
It is still here, dearest. We are in it; 
but you can't see for the trees." 


ఈ ఉదాహరణము ఛందస్సుకు మాత్రమే, పై అనువాదములో "౦౦d" కూ "trees" 
కీ భేదము చక్కగా తెల్పినాడు కవి. 


524 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
ఇది మరోరకము ! ఇలా ఛందస్పమ్మేళనము ! “కన్నీటి కెరటాలలో 


వెన్నెలేలా” అనే గీతములో ఎన్నిరకాల ఛందస్సున్నదో చదువరు లెరుగుదురు ! ఈ 
(క్రింది వేదులవారి గీతము తిలకించండి : 


తూర్పువాకిటిగూట తొలిదివ్వె వెలిగించి 
తొగరు పావడసంజ తొలగిపోయెడువేళ, 
“ఒంటిగా వేడి ని 


ట్టూర్సు లెగబోయుచును, 
జంట దొరగిన పడుచు 
చ(క్రవాకి విధాన 
ఈ సము(ద్రతటాన ఏ సఖునికోసమై 
గాసిజెందుచునుంటివో సఖీ ! ప్రియసఖీ 1” 
ఈ (క్రిందిదికూడాను : 


“నాలోనె నేడు బృందావనము విరిసినది, 
నాలోనె నేడె యమునాతటిని మొరసినది, 
ఏ వసంతానిలమొ 
ఏ గాన కలకలమొ 
ఈ నా యెడదనిండా నిండిపోయినది 
ర దివ్యగాయకా? 
ఓ [ప్రాణనాయకా? 
ఏది యింకొక్కమా రూదరా నీ మురళి ?” 
మనోహర మాత్రాఛందోగానం! ఈవిధముగా అసమపాదాలు గలా, 
ఒక్కొక్కప్పుడు సమతలేని, ఒక్కొకప్పుడు సమవిషమాలు సామ్యము గలిగీ, 
సామాన్యముగా అంత్యనియమము ఉండే రచనకు (ప్రారంభించినారీ కవికుమారులు. 
గురజాడవారి ముత్యాలసరాలు చాలా మంది అనుకరించినారు. ఈ గీతరచనము 
సుబ్బారావుగారు కూడా అనుసరిస్తున్నారు ఇప్పుడు. ఈవిధమైన గీతీ వైవిధ్యము 
చాలా ఎక్కువైనది. లయ(ప్రధాన మవడము చేత -ఈమార్చు ్రశంసనియము. 


4. చంపువులను బొత్తుగా వదలడము. ఈ కవికుమారులు వెనకటి 
వాళ్ళవలెగాక పద్యవాక్యాలలో గద్యను బొత్తిగా తీసివేసినారు. ఇది ఒక గొప్పమార్చ్పు. 


తృతీయభాగము 525 


మనకు మొదటనుంచి చంపువులుగా (ప్రబంధా లుండడ మలవాటు! దాన్ని వీళ్ళు 
మార్చడము సమంజసము ! ఇది కూడా ఇంగ్లీషు అనుకరణమె ! 

5, పద్యసంభాషణాలు, పద్యకధలు వెనక రామిరెడ్డిగారిని గూర్చి చెప్పినప్పుడు 
పద్యసంభాషణలనుగూర్చి చెప్పినాను. ఈకాలానికి దగ్గిరగానే “కోకిలాకాకం” అనే 
శీర్షికతో ఒక కవికుమారుడు పద్యకధను (వ్రాసినాడు. సభాపతిగారీ దోవన చాలా 
సాధన చేసినాడు. ఆయన పద్యనాటిక లిప్పటికి దాదాపు 10కి మించినై! పద్మావతి 
చరణ చారణ చక్రవర్తీ త్యాదులు ఆంధధ్రదేశములో యువకుల కందరికీ పరిచితాలే! 
వాకోవాక్యాలని పద్యసంభాషలనే వేరే పేరుతో వాడినాడు అంబడిపూడి వెంకటరత్నం 
పద్యకకథలు వ్రాసినాడు రజనీ కాంతరావు, పన్యాల రంగనాధరావుగారలు 
శేయనాటికలనూ వ్రాసినారు. వావిలాల సోమయాజులుగారు “సౌగంధి కాపహరణము” 
అనే సంగీత రూపకాన్ని రచించినాడు. రేడియోద్యారా అనేక రూపకాలు 
ప్రదర్శితాలౌతున్నవి కూడా. 

6. పద్యపాదసంఖ్య 'కంతులేక పోవడము. ఇదెమితప్తుకాదు గాని, 
పారకుడిలో ఒక విధమైన విసుగును కలుగచేస్తుంది కౌంత చదివిన తర్వాత. 
ఇదికూడా ఆంగ్లసారస్వతము మనకిచ్చిన ఊహె! 

7. గద్యనాటకాలు, ఒకవంక పద్యనాటకాలు సభాపతీత్యాదులు వ్రాస్తూఉంటే, 
యింకాకొందరు కేవలగద్యనాటకాలు వ్రాయటానికి పూనినారు. ఆంగ్లసారస్వతములో 
గద్యనాటకాలు రచిస్తున్నారు కవులీ కాలములో. వెనుక పానుగంటివారిని గూర్చి 
చెప్పినప్పుడు యీ విషయము కొంచెము చెప్పినాను. గద్యపద్యనాటకాల పరస్సర 
గుణగణాలు చెప్పటమనవసరము. రసపోషణ పద్యముంటేనే గాని జరగదనటానికి 
ఏలులేదు. కాని భావము లయసహితముగా వెలువడడము సహజము. గద్యనాటకాలు 
సర్వజనము తెలుసుకోడానికి వీలుంటుంది. పద్యముకూడా భావ ప్రధానముగా 
ఉన్నస్టలములో ఎక్కడైనా ఉంటే నాటకములో రసపుష్టి గలుగజేస్తుంది. దీనికి 
దారిచూపినవాళ్ళు పూర్వయుగములోనే ఉన్నారు. కాని నవ్యులు ఈ విషయములో 
బహుళముగా కృషి మొదలుపెట్టినారు. చింతాదీక్షితులు మొదలైన వారీకృషి 


526 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


చేసినారు. కాబట్ట యీ కాలములో మూడు రకాల నాటకాలు సాధించినారు 
సాధకులు. ఈ నాటకాలలో వెనకటివలెగాకుండా చిన్నవి, ఏకాంకికలు ఏళ్లు 
సాధించటము మొదలు పెట్టినారు. ఇది సమంజసమే! ఎందుకంటె హ్రస్వకావ్య 
కాలమిది! పాడుగాటి పద్యకావ్యముగాని, గద్యకావ్యముగాని చదవటానికి పారకులకూ, 
వ్రాయటానికి కవులకూ కావలసిన ఓపికలేదు. ఖండకావ్యము, చిన్నకధ అభివృద్దిపొందిన 
కాలములో ఏకాంకికలూ నాటికలూ కూడా లేచినవనడము చాలా సమంజసము! 
సాహెతీసమితి సంచికలలో “వరూధిని” “కైలాసశిఖరము” అనే ఏకాంకికలున్నవి. 
వానిని ఆకాశముమీదనించీ భూమికీ దింపినొర్‌ కవులు? 


వీళ్ళు - ఉపయోగించే కొన్ని ఉపమానాలూ, పదబంధాలూ అ(ప్రయుక్తాలు. 
కొందరుతాము చెప్పదలచుకున్న భావాన్ని స్పష్టముగా చెప్పలేనివాళ్ళున్నారు. అందుచేత 
దాన్ని అపుష్టార్ణమనవచ్చు. చ్యుతనంస్కారము చాలామందికి మతమే! 
అర్జానుస్వారాలను కొందరు పాటించినారు. కొందరులేదు. చాలామంది విసంధిని 
ఆమోదించి ఉపయోగించినారు, శకట రేఫను అవసరమైన స్టలాలలో - అనగా 
ద్విత్వాలలో వేస్తూనే వచ్చినారు. కాని, సామాన్యముగా భేదము చూపించలేదు. ఇక 
ఛందోభంగాలకు మితిలేదు. వెనక చూచినాము. ఈ (ప్రకారముగా లాక్షణికులు 
చెప్పె కావ్యదొషాలున్నాయని ఒప్పుకోవలసినదే |! కాని యివ్వన్నీ బుద్దిపూర్వకముగా 
చేసేవాళ్ళ నేమంటాము? అంతేగాక కొన్ని యిందులో గతానుగతికముగా దోషా 
లనడమేకాని వీటిని అనేకులు పూర్వులే పాటించలేదు ! మరిన్ని భాషా భావమూ, 
సులభమై నూతనమయ్యే దినాలలో అ(ప్రయుక్తాలని కూచుంటే భావ్యమా? 
నన్నయాదులు వాడని యెన్ని మాటలూ, పదబంధాలూ భాషలోకిరాలేదు? కాబట్టి 
ఒక కాలాని కప్రయుక్తమైనది, యింకొక కాలానికి ప్రయుక్తమౌతుంది. చ్యుత 
సంస్కారము గిడుగువారి భాషాసంన్కారవాదాంతర్భ్ఫూతము. నియును శృంఖలలను 
తెంచివేసే రోజులలో ఛందోభంగ మొక లోపమా? సభాపతి మొదలైన వాళ్ళ 
పట్టుదల చేత యింకా సాధకులు యతిప్రాసలను వదలలేదు ! అందుకు వాళ్ళను 
అభినందించవలె ! ఆధునికులు కొందరు ఈ యతి(నాసలు పద్యానికి గాని, 
గీతానికిగాని, ఒకవిధమైన గమనాన్నిస్తాయని వదలకపోవడమె నియమముగా కూడా 


తృతీయభాగము 527 


పెట్టుకున్నారు. కొందరు వీరిలో ఎంతకాలము (క్రిందో ఉపయోగింపబడి యిటీవల 
వదలిన పదాలనూ (ప్రయోగాలను చేయడముకూడా కనపడుతుంది. మచ్చుకు 
వేదులవారిలో ఒక ఉదాహరణనిస్తాను : 


“నాకడనె నేర్చె ప్రణయ హేవాకకేళి!” 
హేవాకి శబ్దమోమధ్య యెవ్వరూ ఉపయోగించినదికాదు. 
'పూజారివాండుగో పువ్వుటెత్తులను” అన్నాడు. 

'వా(డుగో' పదము మానివేసి చాలా దినాలైనది మనవాండ్డు. 'అడుగో' 
అనేది పూర్ణముగా వాడుకలో కెక్కిపోయినది. ఇది రామిరెడ్డిగారి నిర్హుష్టభాషకు 
సమంజసమే! ఈవిధముగా లోపాలను స్పృశించినతర్వాత కొన్ని గుణాభాసాలను 
స్పృశిస్తాడు. 


గూఢత (మర్శ్మకవిత) + 
ఇది ఈయుగములో ముఖ్యమైనది. ఈ శతాబ్దములో దీనికి చాలా 
బలము వచ్చినది. (ప్రకృతిశాస్తాలపారముగా పెరిగిపోవడము చేత (ప్రతివాళ్ళు 
వస్తువుల అంతస్సును పరీక్షించటము మొదలుపెట్టినారు. అంతస్సు ఎంత వెదకినా 
అసలు కనపడటము లేదు. ఈకనపడకపోవడము కవిత్వానికికూడా పట్టినది. 
పద్యములో భావమేమిటో తెలియకపోవడము ! తెలియకపోయినా చదివితే ఒక 
అవ్యక్తార్థము స్ఫురించి ఆనందము కలగవచ్చు లేక పోవచ్చు ! పైకి మాటలు 
మాత్రము సులభముగా ఉండడము? ఇట్లా వ్రాసే కవులకందరికీ తాము చెప్పే 
విషయాన్ని లోతుదాకా దిగి పరిశీలనము చెయ్యడము తమలో ఉత్పత్తి అయ్యే 
అవ్యక్తభావాలనుకూడా వర్ణించడం ఒకపని! బంగాళీ కవీంద్రుడగు రవీండద్రు డీ 
జ విశ్వనాధ ఈ పద్దతికి పట్టుకొమ్మ అయినాడు. 
1 Mysticismఅనేమాటకు 'భావయోగం' అనే మాట వాడినాడు భారతిలో, “జీవకళ” 
వ్యాసం వ్రాసిన “శాస్తి” అనే గూఢనామధేయుడు. కాని ఆ పదము వాడితే, వాడిన ప్రతిచోటా 
ప్రక్కనే ఇంగ్రీషుపదము వాడవలసివస్తుందని నేను వాడలేదు. ఈ పదము బాగానే ఉంది. 


(భారతి - విక్రమాషాఢం) కాని నేను వాడినది “అన్యాపదేశం, విషయనిగరణం” అనే అర్హములో 
అర్ధము కాకపోవడమే నవ్యుల(వ్రాతలలో ఉన్న My3tiCi5M. ఇది “భావయోగం” ఎప్పటికీ కాదు. 


528 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పద్దతిలో దిట్ట ! ఈయన భక్తుడు. ఆ భక్తిభావాన్నీ, శేషశేషిభావాన్నీ, మిక్కిలి 
హృదయంగమముగానూ, గూఢంగానూ, వర్షించినాడు! ఆయన కవిత్వాన్ని “ఈట్సు' 
అనే ఐర్గాండు కవిమహాశయుడు చదివి ఆనందించినాడు ! ఇద్దరూ ఒకేరకము 
వాళ్ళవడముచేత ఆయన రవీం(ద్రుడి భావాలకు ముగ్గుడై, ఆయన “గీతాంజలి"కి 
ఉపోద్భాతము వ్రాసినాడు. ఈట్సు మహాకవి ప్రపంచము కళ్లు తెరిచేటప్పటికీ 
రఐం(ద్రకవనం ప్రపంచమంతా మెప్పుపొందినది. 1912-14 సంవత్సర ప్రాంతములో 
“గీతాంజలి” చేతిలో పట్టుకోనివాళ్ళు లేరు! అదివరలో ఆయన్ను కనిపెట్టలేని 
భారతీయులకు కూడా ఆయన (ప్రవక్త అయిపోయినాడు. 

“గూట చిల కేదిరా? 

చిన్నన్న? 

గూడు చినబోయెరా!” 
ఆయనకు నోబిల్‌ బహుమానము లభించినది! ఈగూఢత వెనకటి తరములో 
చాలా ఉన్నతికి వచ్చినది! కాని యూరపుఖండములో యుద్దమువచ్చి యీ 
గూఢతకు దెబ్బతగిలినది! బాహిరత్వము (ఉన్నదున్నట్టు చెప్పడం) కవిత్వానికి 
లక్షణమైనది యుద్దానంతరము కాని యుద్దము మనదేశానికంతగా దెబ్బకొట్టలేదు 
కాబట్ట యీగూఢత మనకు వ్యాపించినది! ఇది బొత్తుగా మనకు కొత్తదికాదు. దీన్ని 
మనవాళ్ళొక కాలములో “అన్యాపదేశమన్నారు” చెప్పదలచిన విషయాన్ని 
గూఢముగానూ, దెనిమోదో అప్రస్తుతముమోదపెట్టీ చెప్పడము! వెనుకటి శతాబ్దములో 
మన దేశములో కొన్ని భక్తి సిద్దాంతాలు బయలుదేరినై! వాటిలో “అచల” సిద్దాంత 
మొకటి! ఈ “అచల” సిద్దాంతము ఆంధ్ర దేశములో చాలా ప్రచారములో ఉండేది! 
ఈ సిద్ధాంత (ప్రచారము కోసము కొన్ని పాటలుకూడా రచితాలైనవి. 

గూడు దేహమూ, చిలక ఆత్మ ఆత్మలేని దేహము చిన్నబోయినది! 
గూఢత అనగా ఇట్టది! “తొమ్మిది ద్వారాల కొంప” అన్నారనుకోండి! నవరంధ్రాలూ, 
అవికల శరీరమూ అన్నమాట!* ఈ గూఢతనీ నవ్యకవులు పట్టుకున్నారు; రాయ'్రోలు 

* “ఈ మూలముళేని బట్టబయలు యేమోలేదు” వంటివెన్నో ఉన్నై దృష్టాంతాలు. 


పోతులూరు విరబ్రహ్మమనే (ప్రవక్త బహుశిష్యగణము కలిగి అనేక పాటలను రచించినాడు 
ఇటువంటి గుణముకలవాటిని. 


తృతీయభాగము 529 


వారి దగ్గిర్షించి దీనికి లోబడిపోయినారు! రవీంద్రాదులు భక్తికి దీన్ని శ అన్వయింప 
జేస్తే యీ నవ్యులు దీన్ని ప్రణయానికి అన్వయింపజేసినారు! 

దీనికోసం కొంత పదసామగగినికూడా సేకరించినారు! కొందరిలో ఈ 
గూఢత మిన్ను ముట్టిపోయినది! అస్పష్టతని మరొకటున్నది. అంటే కవి చెప్పదలచిన 
భావాన్ని స్పష్టముగా చెప్పలేకపోవడము. ఈ అస్పష్టతా గూఢతా అప్ప చెల్లెండ్లు! 
ఇటువంటి (వాతలలో పదాలకు నిగూఢముగా ఉన్న అర్జాలు తెలుసుకోడానికి, 
అటువంటి చిత్తవృత్తిలో ప్రవేశిస్తేగాని సాధ్యముకాదు. ఈకవిహృదయ (ప్రవేశానికి 
వెనుకటి లక్షణ శా(స్త్రపఠన మొక అభ్యంతరముగా ఉంటుందొకప్పుడు. పైపెచ్చు 
యీ పద్దతి అసహ్యముగా కనపడుతుంది కూడాను కొందథికి. కాని కవిని 
సానుభూతితో చదివి, కవియొక్క భావసన్నివేశము (గ్రహించి, కవిహృదయాన్ని గనక 
(ప్రవేశిస్తే యిది అంత బొత్తుగా తెలియకపోదు. కాని ప్రతిపారకుడూ యింత 
శ్రమపడతాడా? (శ్రమపడితేమాత్రము కొంత ఫలమున్నది. దువ్యూరుగారు 
“మర్మకవి” అనే శీర్షికతో ఒక ఖరడకావ్యము (వ్రాసినాడు. దానిలో మర్మకవిత్వలక్షణాలు 
కొన్ని చెప్పినాడు. ఈయనకు మర్మకవిత్వమందు చాలప్రితి. ఈయన కవిత్వ 
మంతా కాకపోయినా చాలా మట్టుకు యీ రకానికి చేరినది ఉన్నది! ఒక్కొక్కప్తుడిట్టి 
కవిత్వము మాటలపోగుగా కనపడి, అర్థము పట్టుకుందామంటే దొరకదు. 

rere గగనంబునందు 

యెగిరిపోయెదవోయి, యెటులబట్టినను” 

నిజముగా మొదట యీ మర్మకవిత్వముయొక్క పునాది భూమిమోద 
ఉన్నట్టు కనపడదు. కాని అర్థము తెలిసిన తర్వాత - 

en నీకావ్య 

పుష్పకంపు రసా(ర్థ పులకితొత్ములను 

జీవనయాధార్హ్యసీమలందుండి | 


rm ల నక లా డా కాడా Clr లె నా లతని gC 

ఈ పవిత్రమైన శరీరాత్మసంబంధానికీ, జీవేశ్స్వర సంబంధానికీ, ఉపయోగించే నిజమైన 
గూఢత (%0/3860150%)) లో దీన్ని చేర్చటానికి వీలులేదు: ఇది “విషయ నిగరణం” “అన్యాపదేశం" 
వంటిది. కాబట్టి ఈ “గూఢత” శబ్దము ఈ సంకుచితార్థంలో వాడినాను. 


530 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కొనిపోవు నందనవన గంధవహము 

వీతెంచుకల్పనా శీతనగంపు 

కడపటశ్ళంగంబు కడకొక్క తృటిని.” అనిపిస్తుంది 

కావ్య పుష్పుకా న్నెక్కివాళ్ళను ఈ ప్రపంచమునుంచీ కల్పనా హిమవంతము 
యొక్క మిక్కిలి యెత్తెన శిఖరా న్నధిష్టింపజేసి, అక్కడ నందనవన పరిమళా 
న్నాఘాణించేటట్టు చేస్తుందట! మర్మకవిత్వ ఫలాన్నిట్లా చెప్పాడు:- 

es యెన్నికష్టముల 

మరచి సుఖింతు నీ మహిమంబువలన' 

కావ్యానందము ప్రత్యనికరహితమని పెద్దలు చెపుతారు. చూడండి 
కవికుమారు డేమంటాడో, 

'కవికులాభరణ, నీకావ్యమాధురికి 

వినిమయంబుగ నీయ విశ్వంబునందు 

నేమియు గన్పట్టది డైనయటుల'” 

అసలు నిజమైనది పరనిర్హృతి! అది అనాధారణలభ్యము! కాబట్టి “యీ 
సద్యఃపరనిర్చృతే” అసలు “ పరనిర్హృతికి” ప్రత్యామ్నాయము! ఇదే కావ్యానందము! 
దీనికి ప్రత్యామ్నాయ మింకే మున్నది? ఈ పద్దతిలో కొందరి (వాతలు సహృదయులకు 
కూడా అందనివై పోయినై. *కొన్ని గూఢత కుదాహరణాల నిస్తాను. “దీపనిర్యాణమ' 
నే శీర్షికతో రామిరెడ్డిగారి ఖండకావ్యం ఒకటి ఉన్నది. అందులో తానొక యెడారిలో 
ఒక ఒంటెనెక్కి వెళ్ళుతున్నట్టూ, అంతా అంధకారమైనట్టూ, చుక్కలుకూడా 
కనపడనట్టూ, అంతా నిశ్శబ్దమైనట్టూ చెప్పి దారి తెలియడము కోసము. 

మూ యా లు 
“పలుమారు నాచేతి బంగారుదివ్వె 


వెలిగింతుగాలి, కంపిలియానిమేష 
మందె, పయ్యెర విచి, యారిపోయెడిని ' 

3 ఆంగ్లములో 02802601 (కార్యకారణసహి తమైన హృదయంగమ భావము) Fancy 
(చిత్తవిభ్రమము) అని రెండు పదాలున్నవి. వీటిలో రెండవది చాల (క్రిందిమెట్టుది. మన నవ్వులలో 
ఎక్కువగా కనపడేదిది. మొదటిది కొందరిలో అల్పసంఖ్యాకులలోనే కనపడుతున్నది Imagination 
లో స్పష్టత, నిర్దిష్టత, ఉన్నవి. F2n0y లో సంకీర్లత, అస్పష్టత ఎక్కువగా ఉన్నవి. IMAagination 
లో పునాది ఉంటుంది. [20% లో భ్రాంతి యెక్కువ అంశ Imagination లో భావము 
పనిచేస్తూఉంటుంది. F2॥6y కేవలము (భమ ఆధారముగా కలది. 


తృతీయభాగము 531 


అన్నాడు. ఇచ్చట “తనలోనున్న జ్ఞానమువల్ల ఈ సంసారమనే ఎడారిని దాటాలని 
యత్నిస్తూ ఉంటే మాటిమాటికీ అజ్ఞానము ఆ జ్ఞానాన్ని ముంచేస్తున్నదని” 
అర్హముకావచ్చును. ఆ అజ్ఞానాన్ని 'విధి' అన్నాడని ఈక్రింది వాక్యాలవల్ల తెలుస్తున్నది. 

“---విధి యీడ్డు తెరగులనెల్ల 

ధూళి(బుంగుచు నేడు తొక్కుచున్నాడ! 
జీవికి స్వతంత్రత లేదని సిద్దాంతీకరించి, దీనికి అంతుఎప్పుడా అని ఆశిస్తున్నాడు 
కవికుమారుడు. ఒకనాడు తాను ఒక చెరువుగట్టున కూర్చుండగా ఒక స్వప్ప 
మొచ్చినదని చెప్పినాడు. ఆ సప మిట్లా ఉన్నదట! 

'మావితోటను పర్లమంటపమంచు 

జనరంజకంబైన సభయొండు జరిగె 

ఫా $e 3 

రారాజు (క్రొంబచ్చ జూగద్దై డిగ్గి 

యందరితోబాటె యవనిగూర్చుండె.' 

పూర్వ మొకప్పుడు యుద్దముచేసి యిప్పుడు తుప్పుపట్టిన తుపాకితో ఒక 
సిపాయీ, బురదబట్టలు కట్టుకొన్న రైతూ, నిరుపేదా, రాజపరివారమూ, అంతా ఒకే 
సరిబంతిలో కూర్చున్నారట! * ఈ విధముగా ప్రపంచము ఇకముందు ఎట్టి మానవ 
భేదము లేకుండా సర్వసమమైపోతుందని దీనిఅర్హమనుకుంటాను. తదనుగుణముగా 
'భవిష్యద్దర్శన'మని దీనికి పేరుపెట్టినాడు. ఈవిధముగా అనేక గూఢతా విశిష్ట 
కావ్యాలని రామిరెడ్డిగారు రచించినారు. నోరి నరసింహశాస్తిగారి కావ్యములో 
మృతకళబరాన్ని గూర్చి యిట్టా ఉన్నది. 

లు ఆర్డర్‌ సిమ్మన్సు [ATthUr 5౧11013] అనే ఆంగ్ల విమర్శకుడిట్లా అన్నాడు 1893లో. 


"The mostrepresentative literature of the day, the writing which appeals 
to, which has done so much to form, the younger generation, is certainly not 
classic, nor has it any relation to that old antithesis of classic, the romantic. 
After a fashion it is no doubt a decadence; an intense self-conciousness, a 
restless curiosity in research; an over-subtilismng refinement upon refinement, 
a spiritual and moral perversity-" 


ఈ పరిస్టితులు క్రమముగా మన సాహిత్యములో వస్తున్నవి. 


532 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“తలపు ప్రాణము లీ రెండు తలగిపోయె, 
కారుచీటు లింటిలో (గ్రమ్ముకొనియె, 
కాంతి సుంతయు కిటికీల గానరాదు, 
అన్నివేళల 'కిరుకిరు' మనెడి తలుపు 
తెరచి యున్నట్టి చప్పుడే తెలియరాదు” 


శరీర మిల్లు, కిటికీలు రంధ్రములు, కిరుకిరుశబ్ద ముచ్చ్వాస నిశ్వాసము. 

చూచినారా గూఢత! వేదుల తాను ప్రపంచములో మంచినే చూడలేదనీ, ప్రజలు 
వెనకటి జొన్నత్యాన్ని స్మరించుకుంటూ నెమరువేసే పశువులవలె ఉన్నారని, రాజులు 
మత్తులైయున్నారనీ, దేవుడు విగ్రహాలలో చిక్కుకొనిపోయినాడనీ, ప్రజలకు దారి 
దొరకడంలేదని, కాబట్టి ఈ పూర్వనాగరికతనంతా నశింపజేయటానికి, 
ప్రయత్నించమని ఉద్బోధించి ఈనాశనములోనించీ సుందరమైన భవిష్య(త్రపంచము 
పుడుతుందని, మొదలైన భావాలతో వేదుల, 

“వెలిగించు కాగడా వెలిగించవోయి 

ప్రళభయరుద్రుని ఫాలభాగమ్మునందు” * 
అంటూ ఒక చక్కని గూడార్డగీతాన్ని వ్రాసినాడు. కృష్ణశా(స్త్రిగారి ఈక్రింది గీతి 
చూడండి :- 

“నవవసంత శుభోదయానంద వశత 

ప్రకృతి నూతన జీవలావణ్యమొంద, 

రాయిరప్నయు కంరస్వరంబుదాల్స్‌ 

నైజగుణము త్యజించి గానంబుచేయ 

పికమ ! పాడకుమనుచు శపించినారు ! 


పక్షినని పాడగలనని, ప్రణయవీధి 
నిత్యలీలావిహారముల్‌ నెరప్పుమునని 
పక్షములదూల్చి, బంధించి పంజరాన, 
గానమును, బ్రాణమును హరింప బూనినారు” 
3న అక్కడ నిప్పు ఉంటుది. ఆయన సంహారకర్త కూడాను. 
ఇట్టిది ఇంీషుసా సాతములో కూడ ఉన్నది :- 


The neleulosity of Shelly at its cloudiest is preferrable to the rugged- 
ness of Wordsworth. - Swinburne 


తృతీయభాగము 533 


ఇందులో కాలము మారినదనీ, కవికుమారుడనైన నేను గానము చేస్తానంటే, 
యీ పూర్యాచారపరాయణులు కవిత్యాన్ని లక్షణాలలో బంధించిపెట్టి, మాబోటి 
('వ్రాయసగాళ్ళను తిట్టుతున్నారనీ, నామీద అధికారము కలవాళ్ళు బొత్తుగా 
నిషేధిస్తున్నారనీ, గూఢార్థమేమైనా ఉందేమో పారకులకు వదలుతున్నాను! (క్రిందిటి 
దశవర్షకాలములో యీ గూఢత సహృదయుల జుట్టలోనుంచి.' వెళ్ళిపోయినది. 
ఇప్పుడు కొందరు వ్రాస్తున్న కవిత్వము వాళ్ళకూ వాళ్ళ స్నేహితులకూ తప్ప 
యితరులకు తెలియకుండా ఉంది. * ఇక్కడ యీ గూఢతా సందర్భములో తుది 
సిద్దాంతము మనవిచేస్తున్నాను. వెనక నేను “గూఢాలని” మనవిచేసిన అన్యాపదేశ 
సందర్భాలన్ని కేవలం భౌతిక ప్రపంచభావనా సంబద్దాలుకాబట్టి, యివి నిజమైన 
“గూఢత” (థం: లో చేర్చడానికి వీలులేదు ఆధ్యాత్మిక భావనకు 
సంబంధించినంతవరకే తన్నామానికర్త్హత ! వీటికన్నిటికి “అన్యాపదేశమ”నేనామ 
కరణము సమంజసం! గూఢత అంటే నాయీ నిర్వచనము రవీం(ద్రకవీంద్రుని 
(గంధ మొక్కటి చదివితే తెల్లమౌతుంది. రాయప్రోలు ధ్యానగీతము చదవండి. 
ఆయనయొక్క భావనాప్రపంచము తిరిగి తిరిగి పరమాత్మ స్వరూపాన్ని చూడగోరితే 
తుదకు, 

“వినబడియె నొక్కసూక్తి హృద్వివరమందు 
సృతులుమూసి, ముక్కోటిదేవతల వదలి, 
(బ్రహ్మవిష్ణుపరంపర త్యజించి, 

అగ్ని ముఖమందె అమృతమ్మునందుమంచు” 

“నియతం కురు కర్మత్వం” అనే శ్రీకృష్ణ వాక్యానికిది ప్రతిబింబమా ? లేక 
“మోక్ష మా జన్మలోనే లభ్య”మనియా ? లేక “కష్టంలోనే సుఖమున్నద”నియా ? లేక 
“ఈ కర్మలోనుంచీ అగ్ని పరీక్ష అయిపోయినతర్యాత అమరత్వము వస్తుంద”నా?€ 
_ #*Appealtoalimitedcicle 


ఈ "గూఢతయు జాటుతనంబునులేకయుండ చెప్పిన నదెపో కవిత్యమనిపించు అన్నాడు 
పెద్దన్నగారు. ఇది అన్యాపదేశము అస్పష్టతలాంటిదే ! ఈ గూఢత కేవల (ప్రాపంచిక భావనా 
సమన్వితమవటముచేత అపకర్ణాహేతువుగాకూడా ఉంది ! మన నవ్యులనుకునే గూఢత అంటే 
'చాటుతనానికి” వ్యతిరేకమైనదని తోస్తుంది. 


534 

కిషత : 

యాల 
పెంగళి సూరన కవిత్వలక్షణము చెబుతూ “తలపెల్ల నక్తిష్టతను 


ప్రదీపితముగా” అన్నాడు! ఈ నూతనకవిత క్రిష్టమని చెప్పటములో ఎట్టి తప్పులేదు. 
ప్రతి పారకుడికీ తెలియకపోవడమేగాక సహృదయుడిని కూడా తిప్పలు పెడుతుంది. 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఒక్కొక్కప్పుడు. ఇక్కడ రెండు కష్టాలున్నవి. అన్వయము దొరక్క ఒక కష్టమూ, 
భావ మంతుపట్టక రెండో కష్టమూ! ఇటువంటిదాన్నే నెను ్తిషత' అన్నది. 
ఈ*క్రిష్టతా, వెనక చెప్పిన గూఢతా, అస్పష్టతా, యివన్ని పరస్పర సంజద్దాలే! కవి 
చెప్పదలచిన విషయాన్ని సహృదయుడికి తెలిసేటట్టు చెప్పటమే “అక్షిష్టత” అంటే ! 
ఈ భావాన్వయక్షిషతలకు పరశ్శతదృష్టాంతాలియ్యవచ్చు! ఎవరో కొందరి వ్రాతలు 
తప్ప బహుళముగా యీదోషముకలవే! శివశంకరశా(స్తిగారు స్వచ్చముగా (ప్రకాశించే 
కనితాసామర్ష్యముకల సాధకుడు. ఈయన(వ్రాతలలో ఎక్కడా క్లిష్టత కనపడదు. * 
మిగిలిన చాలామందిలో మాధురి, రసమూ, లేదందామా ఎంతమాత్రము వీలులేదు! 
కాని క్లిష్టత సామాన్యపారకుడిని విముఖుని చేస్తుంది. గూఢతా, అస్పష్టతాకూడా 
అంతే! ఇవన్నీ కలిసి పారక ప్రపంచాన్ని సంకుచితముచేసై! ఇప్పుడు నవ్యకవిత్వానికి, 
కనులకూ, దేశములో అంతటా సంపూర్ణ సానుభూతి లేకపోవడానికిది ఒకగొప్ప 
కారణము! అయితే వీటిని గుణాలు అనుకోండి, దోషాలనుకోండి. ఇవే ఈ(వ్రాతలకు 
విశిష్టతనిచ్చిన కొన్నివిషయాలు?క్రి అందుచేత వాళ్ళు దాన్ని వదలటాని కెంత 
మాత్రము వీలులేకుండా ఉన్నది వదలకూడదు కూడాను. ఈక్షిష్టత రాయ(ప్రోలువారిలో 
కూడా కనపడుతుంది. 





*ః మళ్ళీ పేలవత్వమూ లేదు చక్కగా పెద్దన్నగారి పరీక్షకు తార్కాణభూతమైనదిన 
కవిత. భావనాశక్తికీ, జౌచితికి యెట్టిలోటూ లేదు. “శరది సరిదాస్యాన పులినా" వలె 


స్వచ్చతాభాసురమై, పారకపిపాసను తీర్చి ఆనందింప జేస్తుంది 


ర్ర్‌ విశ్వ నాధదిమా(త్రం (క్రమాభివృద్దిపాంది తైక్ష్యం అభివృద్ది పొందుతూవచ్చింది. ఇప్పుడు 
మధ్యాహ్నకాలం కావచ్చింది. 


తృతీయభాగము 535 


'హృదయమోహనమయి (పేమమృదులమైన 

తావకీన లీలాదాన దళపుటంబు, 

మామకీన (ప్రణాయభంగ మధుకణముల 

విడిచెడు విరక్తిబాప్పముల్‌ విడుచుపోల్కి” 

కొంతవ్రాసిన తర్వాత ఈ గూఢతాక్షిష్ట్ణతలు కవినే కష్టపెడతై ! కవితాజ్యోతి 
త్వరలో ఆరిపోవడానికిగాని, తర్వాత కావ్యాలకు అపకర్ష కల గచెయ్యటానికిగాని, 
మార్గా లౌతై ! శివశంకర శాస్త్రిగారి కవితాస్రవంతి స్వచ్చమై, సహజమై యిప్పటికీ, 
రసవత్సయోదసద్భృశమై ప్రవహిస్తూ ఉండటానికీ, ఆయనకంటె చిన్ని వాళ్ళైనా అనేక 
మంది కవితాస్రవంతులు (వేదులవారు, దేవులపల్లి వారు, నండూరువారు మొదలైన 
వారివి) అంత ధారావాహికలుగా (ప్రవహించకపోవడానికీ కారణము వీరి కవితా 
'్రవంతులు గూఢతా క్షిష్టతాసికతాతపాలలో ప్రవహించడమే! 'శివశంకరశా స్తిగారి 
జీవితానికీ సాహిత్యానికీ, లంకె" అన్నాడు విశ్వనాధ. దేవులపల్లి మొదలైనవాళ్ళేవో 
చిల్లరకావ్యాలు వ్రాసినా, వెనకటి భావౌన్నత్యము అంతగా కనపడటములేదు. 
చూచినారా వయఃపరిపాకము రాకమునుపే వీళ్ళ కవితాజ్యోతికి తైక్ట్యము తగ్గి పోయినది. 
ఎ శక్తి అయినా అతిగా దాన్ని కష్టపెడితే కొంత కాలమైన తర్వాత ఎదురు 
తిరుగుతుంది! ఈజీవుడికీ, శరీరానికీ కూడా యింతని ఒక నిర్లీతశక్తి ఉంది 
భౌతికముగా ఉపయోగించడానికి. శరీరానికి లేదుగాని జీవుడికి మాత్రము 
ఆధ్యాత్మికముగా కల శక్తి అనంతము! కాని ఆది భౌతికముగా నిర్లీతము. ఆ 
నిర్లీతాన్ని కష్టపెట్టి ఖర్చుఅయ్యేటట్టు చేస్తే అది యిక పనిచెయ్యదు ! ఈసంగతి ఒక 
ముఖ్యముగా గమనించదగిన విషయము! ఈవ్రాతగాళ్ళలో కొందరు తమ చిత్త 
వృత్తులను కృత్రిమ పరిస్థితులలో పెట్టుకోటము మొదలుపెట్టినారు. సహజమైతే 
తవ్ప, చిత్తవృత్తి కృత్రిమమై నవ్వుడు అందులోఉండే నూక్ష్మాంశాలు 
అసహజాలవడముచేత నిష్కృష్టముగా చెప్పడానికి వీలులేకుండా ఉంటై ! అందుచేత 
ఈ అపుష్టార్ధదోషము వస్తుంది. వెనకటి అస్పష్టతా, క్రిష్టతా కూడా ఒక్కొక్కప్పుడిట్టి 
కారణమువల్లనే కలగవచ్చు కూడాను. కాబట్టి యివన్నీ చాలా సన్నిహితాలైన 
విషయాలు ! మరొకటున్నది ! ఈకవులు తమకు మనస్సులో పైకివచ్చే భావాలేగాక, 


536 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
నాటి(క్రింద అన్యక్తముగా ఉండి, కలగాని, మూర్చగాని, వచ్చినప్పుడు వచ్చే 
పరోక్షానుభూతిని కూడా చెప్పడానికీ, వర్షించడానికీ, ప్రయత్నించడములో కూడా 
వస్తుంది అస్పష్టతా, అసుస్టారమూను ! తమకే సంపూర్ణముగా అనుభవములేని 
భావాలను సారకుడికి ఏప్పిచెప్పడనెట్లా ? కాని అవి అబద్దాలందామా? కావు! 
స్పష్టాలూకాను ! ఇటువంటి సందర్భములో వాళ్ళకున్నట్టీ, వచ్చినట్ట, అనుభవముకాని 
దాన్ని చెప్పడములో ఈ విప్రతిపత్తి కలుగుతున్నది ! ఇటువంటి పద్దతిని 
ఉమాకాంతపండితుడు “అయోమయ'”మని నామకరణము చేసినాడు! కాని 
ఆయిన చేసిన హేళనానికి తగ రీ కవికుమారులు. అప్పుడు వాళ్ళకుండే చిత్తవృత్తి, 
తద్భావాలూ, స్తనశల్యపరిక్ష కాగలవు ! వాటినే తదనురూప చిత్తవృత్తితో మనము 
పరీక్షిస్తే నాళ్ళతో మనము సానుభూతిని పొందుతాము ! అట్లాగే గాకపోతే 
అపరిణతబుద్దుల కందనట్ట, మం(త్రద్రష్టల కగపడనట్టీ, భావాలను మనముకూడా 
ఉమాకాంత పండితుడన్నట్టు అనవలసివస్తుంది ! అది అకార్యకరణము ! కాబట్టి 
అటునంటిదానికి సరీక్ష యాధార్హ్యముతో పోల్చటము కాదు ! అటువంట చిత్తవృత్తిని 
సాధించి పరీక్షించడము కర్తవ్యము ! 


స్వెచ్చ : 

ఇది నవ్యులు కొనియాడే ఒక గొప్పవిషయము. కాని స్వేచ్చకు అంతున్నది. 
ఇదికూడా జీవుడికీ, శరీరానికీ, పరిమితము! _ వేటిచేత పరిమితము? అణ 
అడుగుతారేమో! అనేక విషయాలచేతే గాక, తుదకు తమ ఉపాస్యదేవతైన 
ప్రకృతిచేతనే పరిమితను. వెకన దేవులపల్లివారు రెక్కలు లేవని మరచి యెగరడానికి 
ప్రయత్నించి దుఃఖించడము చూచినాము ! ప్రకృతినిదాటే స్వేచ్చ భౌతికముగా లేదు 
బీవికి! ఆధ్యాత్మికముగా శక్తి సంపాదించుకోవచ్చు! కాని ఈ సాధకులలో 
బహుసంఖ్యాకులు (ప్రకృతిని దాటడానిక ప్రయత్నించిననాళ్ళు లేరు. అటువంట 
అప్పుడు తమశక్తికి మించిన స్వేచ్చను కలిగి ఉన్నామనుకొనడము వట్టి భ్రమ. రెండో 
విషయము సంఘము ! సంఘోపద్రవమైన స్వేచ్చను గ్రహిస్తే సంఘమూరుకోదుసుమా! 
ఒక్క కవితావిషయాలలోనే కాదీపరిమితి ! రాజకీయము (గ్రహించండి! స్వాతంత్ర్యము 


తృతీయభాగము 537 


కోరుతున్నాము మనము ! ఎట్టిదిస్వాతంత్ర్యము ! మనయిష్టమొచ్చిన పనిచెయ్యటాని 
కధికారముండడము కాదు స్వాతం(త్ర్యమంటే! స్వేచ్చలని, తినగల దానికంటె 
యేక్కువ తింటే కడుపు చెడుతుంది ! కాబట్టి స్వేచ్చ పరిమితము ! ఈ సంగతి 
నినవ్యులు గమనించినట్టు తోచదు. సంఘనీతి అనేది ఒకటుంది ! ఆ నీతి మన 
స్వేచ్చ నరికట్టుతుంది. మన కిష్టము లేకపోయినా దానికి లోబడక తప్పదు. 
సంఘమే తప్పనుకుంటే దిద్దటానికి ప్రయత్నించవలె కవికుమారుడు ! అంతేగాని 
సంఘములో అవినీతి ఉన్నదని దానిని ఎక్కువ చెయ్యటానికిగాని, కోమలయువక 
హృదయాలను ఆ దుర్నీతిలో మునగమని ప్రోత్సహించటముగానీ, సంఘోన్నతికొరకు 
పుట్టిన 'కవిబ్రహ్మ'కు న్యాయముకాదు. అట్టిది స్వేచ్చ కాదు. విశ్చంఖలత ఇది 
దాదాపు చాలామంది నవ్య కవికుమారులు గమనించవలసిన విషయము. 


వాచ్యము : 

మన లాక్షణికులు వ్యంగ్య(ప్రధానమైనది ఉత్తమకావ్యమని నిర్వచించినారు. 
ఈ ఉత్తమత్యాన్ని అనేకమంది అనేకవిధాలుగా పేరు పెట్టినారు. వైయాకరణులు 
దీన్ని స్పోటమన్నారు. రసవాదులు రసమన్నారు; ధ్వనివాదులు ధ్వని అన్నారు; 
కొందరు వ్యంగ్యమన్నారు. ఏపేరుతో చెప్పినా తుదకు ఒక్కటే. 'జీవితము వ్యంగ్య 
వైభవము అన్నాడు లాక్షణికుడు. ఇప్పుడు కొందరు నవ్యులు లక్షణశాస్త్రము బాగా 
అవలోడనముచేసి 'కావ్యాత్మ' ఏది అనే ప్రశ్నను చాలా చర్చిస్తున్నారు. “రసము” 
కావ్యాత్మ అని నిర్దారణ చేసినారు కొందరు. వ్యంగ్యమూ, ధ్వని అని మరికొందరు. 
ఈ వ్యంగ్యము మొత్తముమోశ పురాతనాధునాతన లాక్షణికు లందరూ చాలా 
కొనియాడినారు. ఇదికూడా ఒక శబ్దశక్తిగా అంగీకరించినారు తర్కమూలముగా 
లాక్షణికులు, ధ్వనిఅన్నా వ్యంగ్య మన్నా ఒకటే! శబ్దానికి మూడుశక్తులున్నై ! ఆ 


"Freedom can be obtained only through bonds of discipline and surrender 
of personal inclination. To secure the freedom to acquire and to enjoy we have 
to trust ourselves and bind our will in certain ways ...... In the interests of 
spiritual freedom Hindu Society regulated the most intimate details of daily 
life and they are the rules of Dharma." [Hindu Review of Life] 


538 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


మూడు శక్తువల్ల వచ్చే అర్థం కూడా మూడురకాలు ! వాచ్య, లక్ష్య, వ్యంగ్యార్థాలని 
వాటి పేర్లు. దార్సనికు చ మెం 

ఏ. నికులంతా వాచ్యలక్ష్యాల ఒప్పుకున్నారు కాని లాక్షణికులు 
వ్యంగ్యాన్నికూడా ఒప్పుకోవడమే కాకుండా దానికి యెక్కడ లేని గౌరవ మిచ్చారు. 
ధానఃరమే వంగ్యారం ! దీనే తాతర్యార్షమనీకూడా అనారు ! ఈ ధన్వర్తా 
ue ట్‌ వ 

“యత్రార్థశ్ళబ్లో వా తమర్హముపసర్జనికృతస్వార్థా? 

వ్యంక్తః కావ్యవిశేషు సః ధ్వనిరితిసూరిభిః కధితః”' 

శబ్దాలూ, తత్సంబంధాలైన అర్జాలూ, తమ స్వార్జాలను అణచి పెట్టుకుని, 
మరొ హృదయంగమార్శాన్ని స్పురింపజేసినప్పుడు, ధ్వని అంటారు. కాబట్టి శబ్దాలకుండే 
సామాన్యార్థముకాదు ధ్వనిఅంటే, దానిమోద ఆధారపడే దూరాన ఉన్న ఒక 
హృదయంగమమైన అర్థము వ్యంగ్యము. దీన్నే యింగ్రీషులక్షణశాస్త్రములో "Sug- 
gestion" అంటారు! ఈ శక్తిచాలా గొప్పది! ఇది (ప్రతికవికీ ఉండదు. అందుకోసమే 
దాని ప్రాధాన్యా ప్రాధాన్యాలనుబట్టి లాక్షణికులు కవులనూ కావ్యాలనూ విభజించినారు. 
వ్యంగ్యప్రధానకావ్యాన్ని ఉత్తమ కావ్యమన్నారు. వ్యంగ్య మక్కడక్కడా ఉండి 
యెక్కువగా వాచ్యమైతే దాన్ని మధ్యమకావ్యమన్నారు. కేవల వాచ్యాన్ని 
అధమకావ్యమన్నారు. లాక్షణికులు కాళిదాస భవభూతులను తారతమ్య చర్చచేసి 
భవభూతి ఉత్తర రామచరి(త్రను వాచ్యముక్రింద నెట్టిసినారు. భవభూతే 
వాచ్యప్రధానుడైన కవైతేమిగిలిన అనేకమంది గతి ఏమిటి? ఈ విషయములో 
ఇటువంటి పట్టుదల చూపినారు మనపూర్వులు! అది సమంజసమే ! సాక్షాత్తుగా 
చెప్పినదానికంటే ఎక్కువ అర్థము స్ఫురింపచేసే కవి గొప్పవాడా? ఉన్నదెంతో అంతే 
అర్హముతో తృప్తిపడే కవి గొప్పవాడా? మొదటిరకమువాడే గొప్పవాడనడములో 
ఏమైనా సందేహమున్నదా? కాబట్టి అది ఉత్తమలక్ష్యమనడములో ఎట్టి 
అభ్యంతరములేదు. అంతా అట్టా ఉండేట్టవ్రాయడము సామాన్యముకాదు. అట్టా 
ప్రతిపద్యము వ్యంగ్యముగా (వ్రాసిన కవే లేడని చెప్పవచ్చు! * అందుచేతనే యిదిసగం 
“ఇ తుదకు విసికి లక్షణకూడా ధ్వనిభేదముగానే అంగీకరించినారు. =. 


+ సాంకేతికముగా ఒకమాట కింకొక అర్హమౌతుంది. వెనక ఉదాహరణములో “గూడు” 
' అంటే ఒక వస్తువుండే మూయబడ్డచోటు. _చిలుక అంటే ఎగిరేవస్తువు! ఒకదానిలో ఒక 
టుంటుండడము సామ్యము. ఈ సామ్యముచేత గూడంటే శరీరమూ, చిలుకఅంటే 
ప్రాణముండేచోటూ అని సాంకేతికముగా అర్దము చేసుకోవలె, 


తృతీయభాగము 539 


అదిసగం (వ్రాసనవాళ్ళను గొప్పకవులన్నారు ! వ్యంగ్యము(ప్రధానముచేసి యెక్కువగా 
వాచ్యాన్ని [గ్రహంచినకవులు అంతకంటె యెక్కువ సంఖ్యాకులు ! ఇక మూడోరకం- 
అనగా వాచ్యాన్నే (గ్రహించినవారు - ముప్పా తికమంది వాళ్ళే! ఈ పరీక్షతోగనక 
ఒక్కమారు చూస్తే నవ్యులలో లెక్కకువచ్చేవా శృెందరు? ఒక్కపారబాటు పడకూడదు. 
వెనుక గూఢత అన్నానే దాన్ని వ్యంగ్య మనకూడదు. అన్యాపదేశానికీ గూఢతకూ 
సమానార్జాలుగా వాడిన కొంచెము భేదమున్నది! గూఢతలో శబ్బ్దాలకుండే అర్జాలకూ 
గూఢార్డాలకూ భేదముంటుంది. సామాన్యము గమ్యముగా ఉంటుంది. ఈ 
సామ్యము గూఢార్థస్పోరకము. ఇది రెండోరకము. అన్యాపదేశములో (ప్రస్తుతాలుంటై! 
ఒక ఉదాహరణము ! “మాళవికాగ్నిమిత్రం” లో రాజు పండితకౌశళికిని ఉభయ 
నాట్యాచార్యుల తారతమ్యపరీక్ష చెయ్యమన్నప్పుడు ఆమె “పట్టణముండగా పల్లెలో నా 
రత్నపరీక్ష?” అన్నది. అంటే 'రాజులగు తమరుండగా సన్వాసినిని నేనా నాట్య పరీక్ష 
చేయటము;' అని అర్హము ఇక్కడ పట్టణ (గ్రామాలూ, రత్నపరీక్షా అ(ప్రస్తుతాలు! ఆ 
అ(ప్రస్తుతాలమోద పెట్ట ప్రస్తుతాన్ని చెప్పటముచేత అది ఒకదాన్ని అపదేశించి మరొక 
దోన్ని చెప్పటమైనది! 


న్యంగ సము : 

ఇట్టిదానికీ వ్యంగ్యానికీ చాలా భేదమున్నది. ఇక్కడ ప్రస్తుతా ప్రస్తుతాలు 
లేవు, జొపమ్యమూ లేదు. వ్యంగ్యార్థము దూరముగా ఉంటుంది. ఆ అర్హమత్యంత 
రమణేయముగా ఉంటుంది. నుఖ్యార్థము అ(ప్రధానమైపోతుంది. ఒక పెద్దరాయి 
యెత్తి చెరువులో పడవేసినారన కోండి. పెద్దచప్పుడుతో నీళ్ళు పైకి లేచినై ! ఈ 
లేచిన నిళ్ళు పక్కజఉన్న నీళ్ళలో ఒ్కతరంగాన్ని కలగజేసినవి ! ప్రధమ తరంగము 
తర్వాత క్రమముగా గోళరూపముగా ఒక్కొక్క తరంగము పుట్టి గోళవిస్తీర్లమెక్కు వౌతూ 
తుదకు ఒడ్డుకు వచ్చి తాకినపుడు ఆ తరంగము “జిలజిల”ని చక్కని 
హృదయంగమమైన చప్పుడుచేస్తూ చూడటాని కానందము కల్లచేస్తూ, నీళ్ళలో 
కాలుపెడితే ఒక విధమైన స్పర్శసుఖాన్ని కలగచెస్తుంది ! ఈ తుదితరంగము 
ధ్వన్యర్థము అనగా వ్యంగ్యార్థము వంటిది! మొదటి ప్రథమసంక్షుభిత తరంగము 


540 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వాచ్యార్థము ! దానిమోదే అనుక్రమణికగా ఈ తుదితరంగము ఆధారపడి ఉంది! 
కాని దానిఘోషకంటె, భిన్నత్యముకంటె భిన్నమైన సౌందర్యమూ, శబ్దమూ, మృదుస్పర్శా, 
కలిగిఉంటుందీ తుదికూలస్సర్శి తరంగము ! జన్మస్థానము రెండర్జాలకూ ఒకే 
కటము | ముఖ్యార్థము ఈ నూతనార్జాన్ని పుట్టించి తాను వెనక ఉంటుంది. ఈ 
కింది ఉదాహరణము లాక్షణికులిన్హారు ! 

“గచ్చ గచ్చసి చేత్కాంత పంధానస్ఫంతు తే శివాః 

మమాపి జన్మ త(తైవ య(త్ర భూయో గతి స్తవ 

ఇది దూరదేశ (ప్రయాణోన్నుఖుడైన నాయకునితో నాయిక అంటున్నది. 
ప్రయాణమా తప్పేటట్టులేదు; తనకా యిష్టములేదు! వద్దని చెప్పగూడదు ! అది 
అపశకునము. కాబట్టి ఈవిధముగా చెప్పినది! “ఓ కాంతుడా! నీవు సొమ్ము! 
నిమార్లము మంగళప్రదమగు గాక! నీ వెక్కడికి వెళ్ళుచున్నావో నేనక్కడే పునర్జన్మము 
నొందుదును” అని దీని అర్థము. మొదటి రెండుపాదాలు వెళ్ళమని ఉన్నది. 
చూడండి తర్వాత రెండుపాదాలు ! పునర్ణన్మమొందే దెప్పుడు? చచ్చినతిర్యాత ! 
కాబట్టి “నేను పునర్ణన్మాన్ని పొందుతాను” అంటే “నీవు వెళ్ళితే నేను చచ్చిసోతాన' 
ని తాత్పర్యము. కాబట్టి “నీవు వెళ్ళవద్దు”అని మొత్తముమోద అర్థము ! చూచీనారా 
వెళ్ళమనేదానికి వెళ్ళవద్దనే అర్హము (క్రిందికి దిగినది. ఇది వ్యంగ్యమంటే ! ఇట్టి 
వ్యంగ్యార్థాన్ని లాక్షణికులు గౌరవించారంటే ఆశ్చర్యమెమున్నుది. ఒక్కొక్కప్పుడు 
విపరీతారమే రావచ్చు ! అల్లరిపిల్లవాడొక డున్నాడనుకోండి ! నాగొకప్పుడు అల్లరి 
అమితముగా చేసినప్పుడు, “ఎంతబుద్దిమంతుడివిరా ! నాయనా!” అన్నామనుకోంది! 
మన అభిపాయము “బుద్దిమంతుడని కాదు, బుద్దిమంతుడు కాడని.” కాబట్ట 
“బుద్దిమంతుడు” అనే పదానికి “అల్లరివాడు” అనే నిపరీతారము వస్తున్నది! 
ఇదికూడా ఒకవిధమైన వ్యంగ్యమే అన్నారు ! ఈ విధమైన పరీక్షచేస్తే ఎటువంటి 
కావ్యముగూడా సంపూర్ణముగా ఆగదు ! ఈ (కింది తిక్కనపద్యము చూడండి : 

“నీవు సుభద్రకంటె కడు నెయ్యము గారవముం దలిర్చ సం 

భావనసేయు దిట్టినను పంకజనాభ యొకండు రాజసూ 


3 “హనుమంతుడిముందు కుప్పిగంతులు” మొదలైనవి కూడా యిటువంటివే ! 


తృతీయభాగము 541 


యావ భృధంబునందు శుచియె సెనుపొందిన స యో 

యేవురుచూడగా సభకునిడ్చె కులాంగన నిట్టానర్తురే 1” 

ఇందులో “పంకజనాభ” అనే సటకా. “ఒకండు” అనే సంభాఇవాచ 
సర్వనామమూ చూడండి. సుభ(ద్రకృష్ణునికి చెల్లెలు సాక్షాత్తుగా ! కృష్ణుడెవరు ? 
మహావిష్ణువే ! మహావిష్ణువు అవతారమైన శ్రీ శ్రీకృష్ణుడు తన స్వంత చెల్లెలైన సుభద్రకంటె 
ద్రౌపది కెక్కువ చనువూ గౌరవమూ యిస్తాడట ! ఇది ద్రౌపది యొక్క గొప్పతన్నాన్ని 
చెప్పుతున్నది. ఆ గొప్పతనానికి అవధిలేదు. పరమేశ్వరుడే తన స్వంత సోదరికంటె 
యెక్కువ గౌరవిస్తాడన్నప్పుడామెయొక్క గొప్పతనము తలచినకొద్దీ యెక్కువౌతున్నది! 
“అట్టి నను” అంత గొప్పదాన్నైన నన్ను! “ఒకడు” ఇక్కడ పేరు చెప్పకపోవడముచేత 
అశబ్దవాచ్యుడగు వ్యక్తీ పేరుచెప్పదగని నిచుడనీ, లెక్క సేయదగినవాడు కాదనీ, 
తుదకు ఫలానా అని నిర్దిష్టము చెయ్యగలవాడు కాడనీ, (ద్రౌపది కవమానము 
కలగచేసిన వ్యక్తియొక్క నైచ్యాన్ని వెనక |ద్రౌపదినిగూర్చి చెప్పిన గొప్పతనముతో 
నైధర్మ్య్యము చూపుతూ, ఒక్కమాటతో తిక్కననిర్వచించి నాడు చూడండి “అట్టినను' 
' అనేమాటకు సామాన్యముగా “పూర్యోక్తగుణవిశిష్టయెన నన్ను” అని అర్దం చెప్పకోవలె. 
“నను” లో ఉన్నగర్వం ఊరికే సర్వనామములోలేదు ! వెనుకటి మాటలతో 
కూడేటప్పటికీ “నను”కు (ద్రౌపదీ గర్వకోపద్యోతకత్వము కలిగినది. ఆగర్వ మెట్లా 
తుదకు పరిణమించినదో చూద్దాము ! “అటువంటి గొప్పతనంగల నన్ను” యెవరు 
పరిభవించినది? “ఒకడు” నామ నిర్వాచ్యతకు తగని ఒక నీచుడు ! ఎవడోఒకడు, 

వెధవ! వాడిపెరెందుకులెండి” అన్నట్టున్నది. “ఈయేవురు చూడగా” అనేమాటలలో 

పాండవులయొక్క చేతగాని తనమూ, సంఖ్య ఉండీకూడా వాడినేమిచేయ 
లేకపోయినారని, సిగ్గులేక తలయెత్తుకు తిరుగుతున్నారని, ఆనాడు చూస్తూ 
వూరుకున్నవాళ్ళు వీళ్ళేనని, ప్రగల్ఫాలే కాని విళ్ళేమిచేయలేరని, వాళ్ళయెదుట 
చూచినదానికి ప్రతీకారము చేయలేకపోయినారని, ఏళ్ళుఏమైనా చెయ్యగలరని 
తనకు నమ్మకం పోయిందని, యీవిధముగా ఎన్నెన్న్‌ హృదయంగమాలైన అర్దాలు 
స్ఫురిస్తున్ని 





౯ కులాంగన లిటులోర్తురే ! (పారాంతరము) 


542 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“కులాంగన నిట్టానర్లురే!” ఇక్కడ పారభేదాలలో నేను (గ్రహించినదిది. ఇది 
నాకు ఒక శాపంగా ద్యోతక మౌతున్నది “పతివ్రతనైన నన్ను ఇట్టాచేసినాడుగావాడు! 
చూడండి ! నశిస్తాడు” అని నాకు అర్హమౌతున్నది. ఇక్కడ వెనుక “నేను” ను 
అన్వయించుకోండి. ఆమె తాను పతి(వ్రతననే గర్వమూ, కోపమూ పురస్కరించుకొని, 
“కులాంగన నగు నాకిట్టి పరాభవము చేసినవాడు నశించు గాక” అని శపించినట్టు 
కనపడుతున్నది ! వ్యంగ్య మంటే యిట్లా ఉంటుంది. 


గూఢతనూ, అన్యాపదేశాన్ని, వ్యంగ్యమని (భ్రమపడవద్దనీ, వ్యంగ్యమంటే 
యిట్టిదని, ఉదాహరణముతో చెప్పడముచేత, ఒకవేళ ఈ నవ్యులలో అట్టిది ఉన్నట్టు 
చెపితే, పారకులు దాన్ని సంపూర్ణముగా పరీక్షించి నిర్ణయించటానికి శక్తి కలుగుతుందని, 
యింత వివరముగా చెప్పినాను. నాకు చదివినంతవరకు ఈ నవ్వులలో వ్యంగ్యము 
కంటె వాచ్యము బహుళముగా కనపడుతున్నది. ఉత్తర రామచరి(త్రలో భవభూతి 
(వ్రాసిన “శ్రితాసి చందన భ్రాంత్యా దుర్విపాకం విషద్రుమం” అనే మొదలైన చక్కని 
కల్పనలనుకూడా వాచ్యాల క్రింద లాక్షణికులు కొట్టివేసినప్పుడు వీళ్ళ వ్రాతలలో 
వ్యంగ్యము మృగ్యమని చెప్పడమే భావ్యమని నాకు తోస్తున్నది. ఇతరత్రా యెక్కడైనా 
వ్యంగ్యముగా ఉన్నదని యెవరైనా వ్రాస్తే అప్పుడు దాని గూఢతాన్యాపదేశాలతో 
పరీక్షించి వమర్శిద్దాము. 


నాదృశ్యబాహుళ్యము (ఉదాహరణపరంపర) : 
లలితకళ లన్నిటిలోకూడా నిజమైన కళావేత్తఅయితే తనచిత్రాలను, కొద్ది 
గీతలతోనో, కొద్ది మాటలతోనో చిత్రిస్తాడు. కాని చెప్పినదే చెప్పిగాని, వ్రాసినదే 
(వ్రాసిగాని భాషాచిత్రాన్నిగాని, ఆకృతి చిత్రాన్నిగాని, చిత్రించడానికి యత్నింపడు. 
మొదటి గీతలలో పోలిక తేలేపోతేగాని, మొదటవచ్చిన శబ్దజాలముతోనే భావచిత్రాన్ని 
కల్షించలేకపోతే గాని, తర్వాత యెన్నిమార్హు గీతలుగీచినా, యెన్ని శబ్దాల 
నుపయోగించినా యెంతమాత్రము (ప్రయోజనములేదు. ఒక వేళ మొదటిదానిని 
స్వల్పముగా సర్దవలసివస్తే సర్హవచ్చు తర్వాత ! రంగులు ఊరికే పామడముచేత 
ఆకృతి చిత్రము కల్పిన్తాడనటముగాని శబ్దజాలాన్ని ఎక్కువగా ఉపయోగించి 


తృతీయభాగము 543 


భావచి(త్రాన్ని కల్సిన్తాడనడముగాని పొరపాటు ఇదొక విషయము. జ్ఞాతము ద్యారా 
అజ్ఞ్జాతానికి వెళ్ళవలె ! నిజమేకాని ఈ అజ్ఞాతవిషయాన్ని తెల్పడానికి ఉపయోగించే 
ఉదాహరణలూ, సాదృశ్యాలూ అసంఖ్యాలుగా యిస్తే ఒకప్పుడుకాదు - ఎల్లప్పుడు - 
(గారెలెక్కువగాతింటే వెగటైనట్టు) వెగటౌతుంది. చెప్పిన భావాన్నే చెప్పడము. 
ఉదాహరణాలను అంతులేకుండా యియ్యడము, ఈ నవ్యులకొక అలవాటు. 
ఇదేమి జామెట్రీప్రాబ్లెమా ? లెక్కా? గట్టిగాచెప్పి బు(ర్రకెక్కించడానికి! కుంచెతో 
కొన్ని గీతలతో ఆకారము తేలేనివాడు తొట్టిలో ఉన్న రంగునంతా ఉపయోగించినా 
తీసుకునిరాలేడు. అట్లాగే కవికూడాను. ఈ విషయాన్నే ఉమాకాన్తపండితుడు 
“అతుముటు" అన్నది. 

ఇలా నిరర్జక పదప్రయోగము, ఉదాహరణ పరంపరా, భావపౌనః: పున్యమూ, 
సామాన్యముగా చాలామంది నవ్యులరచనలలో కన్పించుత్తై. శివశంకరశా। స్తిగారి 
రచనలలో ఇవి కొంచెము తక్కువే అనవలె. మరీ భావపూర్ణ హృదయులైన వారిలో 
ఇది మితిమోరి పోయినది. నవ్యసాహిత్యానికిది అపకర్ణాహేతువని చెప్పవచ్చు. * 


ముగింపు 

నవ్యాంధ్ర సాహిత్యముగూర్చి ముచ్చటించుకునే సందర్భాన ఈ భాగములో 
రాజకేయోద్యమాల ప్రభావాన్నీ, పత్రికల దోహదాన్నీ, సంస్థల ప్రాబల్యాన్నీ ప్రసక్తాను 
ప్రసక్తముగా ఆయా విశేషాల్ని (విపులముగానే) పరిశీలించినాము; అసహాయోద్యమము 
(Non-co-operation movement) యువకవుల హృదయాల్ని ఆవేశించి వాళ్ళచేత 
గేయాల్ని పద్యాల్నీ, కావ్యాల్నీ ఎలావ్రాయించినదో చూచినాముగదా! దీనివలన 
రాజకీ యోద్యమములో కవులెంతగా ఉపయోగపడగలరో ఆనందర్భము 
బుజువుచేసినదనవలె. 


*ః మన పూర్వలాక్షణికులు కూడా ఈవిధమైన కవిత్యాలనూ కవులనూ సూచించినారు 
చూడండి కవులనెలా ఏడు విధాలవారినిగా విభజించినారో. 

1 వాచకుడు = పదాడంబరము 2. ఆర్జుడు = మతశబ్దము, అర్హవిన్తారము 3 శిల్పకుడు 
= యుమకాదులు సుశబ్బము 4. రౌచికుడు = కధారుచి 5. భూషణార్డి = అలంకారప్రియుడు 
6. మోవ్టవానుగతుడు = సరళశబ్దములు, విరళార్ణములు 7. వివేకి స్మృతి శా స్తాలంకార ప్రియుడు. 


544 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


శారద - భారతి - జయంతి - సుజాత - వీణ - మహతి - ప్రతిభ మొదలైన 
పత్రికలు వర్దిల్లి నవ్యాంధ్రసాహిత్య విస్తరణానికి ఎంతో తోడ్పడినా అనేకకవులను 
విమర్శకులను వెలుగులోకి తెచ్చిన విషయాలను గమనించినాము. వాటివెనక ఉన్న 
సంపాదకులు కవులకు భాషకుచేసిన ఉపకారము ఎంత చెప్పినాతీరనిదే ! అలాగే 
“గృహలక్ష్మి” అనేక (స్త్రీలను కవయి(త్రులనుగా ఎలా తయారుచేసి యిచ్చినదో 
చూచినాము. పత్రికలలో పాతపేర్హు అనువృత్తాలవుతూ వచ్చినా, క్రొత్తవాళ్ళ 
సాధనలను ప్రోత్సహిస్తూ ఉండడముచేత రాబోయే కాలములో నవ్యసాహిత్యాని కొక 
చక్కని భవిష్యత్తు ఉన్నదనే ఆశ పొడముతున్నది. (ప్రాతవాళ్లు సాహిత్యరంగములో 
కాలూనినిలువ ద్రొక్కుకొంటూ, రాబోయే రచయితల కుత్సాహము చేకూరుస్తూ 
ఉండడము గమనింపదగినది. అలాంటివారిలో సాహితీ సమితీయులెన్నదగినవారు 
కూడాను. వీరు రసవాదులు. శక్తిలో - భావములో నవ్యత నుద్దేశించినవారు. 
విశ్వనాథ, నోరిగడుసుబారుతున్నారు. 


కవితాసమితీయులు (విశాఖపట్నం) సాధనచేస్తూ ఆశకల్పిస్తున్నారు. 
మారెపల్లివారి (కవిగారు) (ప్రభావ మా సమితిలో యువకులను (ప్రాచీన 
కవితామార్గమును దూషించే రచనలను చేయనీకుండా చేసినది. శ్రీరంగం 
శ్రీనివాసరావు, పురిపండా అప్పలస్వామి, వరుల కాళిదాసు, పూడిపెద్ది వెంకట 
రమణయ్య మొదలైనవారు వరిలో కొందరు. నవ్యసాహిత్య పరిషత్తు వచ్చి స్వేచ్చకు 
చక్కని అవకాశమిచ్చినది అనవలె. మొదట్లో చాలకాలము శివశంకరశా[స్తిగారి వంటి 
పండితుని చేతిలో ఉండి నవ్యసాహిత్యపరిషత్తు అమంగళ కరములు, జుగుప్పా 
కరములు కాని రసవద్రచనలను (ప్రోత్సహిస్తూ వచ్చినట్టు కన్పిస్తుంది. తెలికిచెర్లవారి 
కార్యనిర్వహణదిక్షా, తల్లావజ్ఞలవారి సహృదయత్వమూ, అనేక యువకవుల్ని ఆకర్షించి 
నవ్యసాహిత్య పరిషత్సభ్యులను, అభిమానులను చేసినవి. వావిలాల సోమయాజులు, 
పిలకా గణపతిశాస్త్రి శివరామం, పన్యాల రంగనాధరావు, పాప, రజని, మల్లవరపు, 
వట్టకొండ రంగయ్య, దెశిరాజు కృష్ణశర్మ, పిఠాపురం యువరాజా, మొదలైన వాళ్ళనేకులు 
సాధకులు బయలుదేరినారు. వీళ్ళవలన కొంత నవ్యసాహిత్యస్పష్టి జరిగినది. 
తుమ్మల సీతారామమూర్తి చౌదరి, జాషువా, సన్నిధానము సూర్యనారాయణశాస్త్రి, 


తృతీయభాగము - 545 


దుర్భాక రాజశేఖరశతావధాని, సురవరం (ప్రతాపరెడ్డి, గరికిపాటి మల్లావధానులు, 
పంగనామముల రామచం(ద్రరావు, దుర్భా సుబ్రహ్మణ్య శర్మ మొదలైన వారనేకులు 
ఏసంస్టలద్యారా కాక విడిగా కవితాసాధనచేస్తూ ఇతరులలో ఆయా(ప్రాంతాలలో 
ఉత్సాహాన్ని కల్పిస్తూ ఎంతోకృషిచెసి నవ్యసాహిత్య వృక్షాన్ని ఫలవంతము చేసినారు. 

సాధన సమితీయులు (సికింద్రాబాదులో) సాధనచేస్తూ నవ్యచైతన్యాన్ని 
కల్పిస్తూ వచ్చినారు. వారిలో పిల్లలమల్ణి వెంకట హనుమంతరావు, జమ గ్రలమడక 
సూర్యప్రకాశరావు, రాజలింగం, భాగీ నారాయణమూర్తి భండారు చం(ద్రమౌళిశ్వరరావు, 
బూర్గుల రంగనాధరావు, నెల్లూరి కేశవస్వామి, దేవులపల్లి రామానుజరావు మొదలైన 
సాధకు లాశకల్సిస్తున్నారు. 

అప్పుడే ఒకప్రక్కనుంచి రెండవ (ప్రపంచయుద్ద మేఘము దట్టముగా 
'క్రమ్ముకొని వస్తున్నది; కాలవైపరీత్యమే సాహిత్యాల లోనూ, ప్రతిబింబిస్తుందన్నట్లు 
నవ్యాం(ధ్రసాహిత్యములో నూతన నూత్రాలపైన రచనల్ని సాగించడము 
(ప్రారంభమైనది; కొంతవిప్టవ దృష్టిప్రబలడము మొదలు పెట్టినది; స్వేచ్చ- 
స్వాతంత్ర్యమనేపదాలపై దృష్టి కేంద్రికృతమైనది; శిష్టా ఉమామహేశ్వరరావు, 
శ్రీరంగం శ్రీనివాసరావు గారల రచనలు వెనుకటి నవ్యమార్గానికి భిన్నాలై అతినవ్య 
చైతన్యాన్ని లోకములో కలుగజేస్తున్నవి. జలసూ(త్రము రుక్మిణీనాధశా[స్తిగారు స్థిర 
పడిన నవ్యుల కవిత్వంపైనా, క్రొత్తగా వచ్చిన అతినవ్యుల ధోరణిపైనా పారడీలు వ్రాస్తూ 
కొంతచైతన్యాన్ని కలుగజేస్తున్నాడు. వెనుకటిదానిపైన అసంతృప్తి ముందును 
గూర్చినఅనిర్దిష్టతా, ఏర్పడినవి సందిగ్గ వాతావరణము పెరిగిపోతున్నది. 

రాజకీయాలలోని విభిన్నమతాలు సాహిత్యములోకూడా ప్రతిబింబించడము 


(ప్రారంభమైనవి. ఆ ప్రకారముగా నవ్యసాహిత్యము నవ్యాతినవ్య పధముల నడుస్తూ 
వచ్చినది. 


ఏఏ నూతన మార్గాలు సాహిత్యములో ఏర్పడినవో వానికర్త లెవరో 
వానివాని ప్రభావము లెలాంటివో, అనుయాయులుగా ఎవరెవరెలా కృషిచేసినారో, 
సంప్రదాయ సంస్కృతుల నిలువ ద్రొక్కే ప్రయత్నమెలా ఒకప్రక్కజరుగుతూ 
వచ్చినదో, మొదలైన విషయాలను విపులముగా రాబోయే భాగములో పరిశీలిద్దాము. 


నవ్యాంధ్ర సాహిత్య పథులు 
వివిధ కవితోద్యమాలు :సాహిత్య వికాసము 
1 


రాజకీయములు : విప్రనదృష్టి 
య మూ] 

ఇంతవరకు పూర్వభాగాలలొ - నవ్యసాహిత్య మేవిధముగా రూపొందినదీ, 
ఎలా విస్తరించినదీ, ఎవరెవరే విధముగా కృషిచేసినది, ఏయే వ్యక్తులూ సంస్థలూ 
మూలభూతములుగా నవ్యసాహిత్య మెలా వృద్ది చెందినది, ఆ వచ్చిన నవ్యసాహిత్యం 
(ప్రజామోదం ఎలా సొందినదీ, గుణదోష పరిశీలనానికి ఎంతవరకు ఆగినదీ మొదలైన 
విషయాలను యధావకాశముగా పరికిలించినాము. ఈ భాగములో ఇంచుమించుగా 
రెండవ ప్రపంచయుద్దకాలము మొదలుగా ఈ పదేండ్లలో వెలువడిన సాహిత్యాన్నీ, 

ఆయా కవితోద్యమాలను పర్యాలో చిద్దాము. 

ఈ దశవర్షక్రాలం భారతదేశ రాజకీయాలలో అనేకమార్పులు కలిగినకాలం. 
దేశచరిత్రలో ఎంత విలువ అయినదో సాహి హిత్య చరిత్రలోనూ ఈ కాలము అంత 
విలువ కలిగినది. రాజకీయాలలోను, సాహిత్యములోను విప్లవదృష్టి ఎక్కువగా 
'ప్రబలివోయింది. సాహిత్యం రాజకీయోద్యమాల్ని (ప్రచారము చేసుకోడానికి 
ఉపయుక్షమైన కాలమిది. ఇదివరకులాగా కాక ఈ కాలంలో రచయితలు 
(వ్రాయడమే తడవుగా పత్రికలలో అచ్చుకావడం సులభమై సోయింది; (ప్రచారం 
కొసం ట్రాకులాడడం హెచ్చిపోయిన కాలమిది. అసంఖ్యాకాలైన పత్రికలు! ఎక్కడ 
చూచినా రాచకీయ చైతన్యమే. సభలు, ఉపన్యాసాలు ఎక్కువై పోయినవి. ఒక్కమారు 
రాజకియా లీ పదేళ్లలో ఎలా ఉన్నవో పరిశిలిద్దాము. 

చేశనాయకుల కృషి ఫలితముగా, వారి త్యాగము కారణముగా, భారత 
దేశములో బ్రిటిషు ప్రభుత్వానికి పూర్వమున్నంత బింకము లేకపోతున్నది. కాం(గ్రెసు 


548 నవ్యాంధ్ర సాహిత్య వీరులు 


అనే ఓడకు గాంధీగారు చుక్కాని వంటివాడు - అనేక ఉద్యమాల ద్యారా ఒత్తిడి 
తీసుకొని వస్తూ (బ్రిటిషు వారి చేతులలోనుంచి మనదేశాన్ని తీసికొని, ప్రజాయత్త 
ప్రభుత్వాన్ని ఏర్పరచడానికి ఆయన ప్రయత్నం చేసినాడు. (క్రమముగా ర్మాష్ట్రాలలో 
ఎడ్వైజరీ గవర్షమెంటు కొద్దిగా విగి దేశ సేవాపరాయణులు, త్యాగధనులు, అయిన 
కాంగ్రెసు నాయకులతో గూడిన మంత్రివర్గాలకు అవకాశము నిచ్చినవి. పైన 
అధికారము చెలాయించే వాళ్లు బ్రిటిషువాత్తే. అయినప్పుడు దేశీయ మంత్రి 
వర్గాలకున్న ప్రతిపత్తి ఎట్టిది? రెండవ ప్రపంచ యుద్దములో ఇండియాను కూడా 
భాగస్వామినిగా వీరిని సంప్రదించకుండా బ్రిటిషువారు చేర్చినారు. ఆ సంఘర్షణములో 
కాంగ్రెసు మంత్రివర్గాలు గాంధ్యుపదేశాను గుణముగా రాజీనామా లిచ్చినవి. 
తీవ్రమైన అశాంతి దేశమంతటా (ప్రబలినది. ఒకప్రక్క రెండవ (ప్రపంచయుద్దము 
వచ్చిపడినదాయె, బ్రిటిషువారికి ఇండియా మద్దతు కావలెను. గాంధీని విరోధము 
చేసుకోగల ధైర్యము లేదు, (బ్రిటిషు సామ్రాజ్యానికి. ప్రపంచయుద్దమా యేండ్లతరబడిగా 
సాగుతూ విపరీత పరిస్థితుల్ని ప్రపంచమంతటా కల్లిస్తున్నది. భారతీయులలో 
అసంతృప్తి బాగా (ప్రబలింది. (బైటిషువానికి సహాయపడవలెనంటే (ప్రజ 
కొట్టవచ్చెటట్టున్నది. ఇక్కడి నుంచి సరుకు ఎగుమతి చేస్తేగాని బబ్రిటిషువారికి 
గతులులేవు. కాంగ్రెసు పక్షము వ్యతిరేకముగా ఉన్నట్టు తోచగానే కాంగ్రెసు 
నాయకుల్ని ప్రభుత్వమువారు జైళ్ళలో పెట్టినారు. అంతకు పూర్వముకన్నా 
భారతీయులకూ, భారతదేశానికీ కఠినపరీక్ష ఆసన్నమైనది! జైళ్ళలో బ్రిటిషు 
సామాజ్యవాదము పెట్టిన బాధలు దుర్భరమైనవి. ఘోరమైన చావులు సంభివించినవి. 
నాయకులను జైళ్ళలొ పెట్టిన బాధలు (ప్రజలు విని విభ్రాంతులైనారు; తెప్పరిల్లి, 
విప్టవ శంఖాన్ని పూరించడానికి పూనుకొన్నారు. మహదేవ్‌ దేశాయి, కస్తూరిబా గాంధీ 
మరణాలు (జైలులో) తీవ్రసంచలనానికి కారణములైనవి. భారతదేశమంతటా 
విప్టవాగ్ని జ్వలిస్తుందనే భయం (క్రమముగా హెచ్చడం (ప్రారంభమైనది. (బ్రిటిషువారు 
పంపిన రాయబారాలు ఫల= తాలు కాలేదు. కాంగ్రెసు నాయకులను కారాగారాలలో 
నుంచి విడుదల చేసినారు. ఏమిటి ఫలితం? దేశప్రజా, నాయకులూ ఏకాభి 
'ప్రాయులైనారు! ఎరు బ్రిటిషు సామ్రాజ్యానికి ప్రక్కలో బల్లమై నిల్చినారు. లార్డు 


చతురభాగము 549 


వేవేల్‌ గవర్షరుజనరల్‌గా చాల నాటకము ఆడినాడు. ఏ పప్పులూ ఉడకలేదు. 
(బ్రిటిషువానికి ఎటువైపు చూచినా శత్రుత్వమే ఎదురువచ్చింది. ముస్తింలిగు 
నాయకుడైన జిన్నాను దువ్వినారు. హిందువులకూ, ముస్లింలకు, మధ్య వైషమ్యాలను 
రెచ్చగొట్టినారు. గాంధీ-జిన్నా సంభాషణలు విఫలములు కాజొచ్చినవి. కాంగ్రెసు 
వారికీ ముస్లింలీగు వారికీ మధ్య ద్వేషభావాలు తీవ్రరూపం దాల్చేటందుకు బ్రిటిషు 
సామ్రాజ్యము సర్వవిధాలా ప్రయత్నించినది. (బ్రిటిషువారి మద్దతు చూచుకొని జిన్నా 
బిర్రబిగవడం (ప్రారంభించినాడు. పాకిస్తాను అని ముస్లింలకు ప్రత్యేక రాజ్యాన్ని 
పంచియియ్యవలెనని పట్టుక్కూచున్నాడు జిన్నా. దేశము విభజన కాకుండా 
అఖండము గానే ఉండవలెనని కాంగ్రెసు పట్టుబట్టింది. అది కొనసాగేటట్టు లేదు. 
ఇలా ఉండగా గాంధీగారు ఆగస్టు 9, 1942 నాడు కిట్‌ ఇండియా” సూత్రాన్ని 
(ప్రతిపాదించడముతో విప్లవం దేశం నలుమూలలా వ్యాపించినది, దావాగ్నిలాగా. 
కప్పు రాయబారం (1942) జరపడానికి వచ్చి వెళ్ళినాడు. కల్గొల పరిస్థితులు 
దేశంలో బహుముఖాల పొడసూపినవి. లార్హుమౌంటుబాట౯ గవర్నరు జనరల్‌గా 
వచ్చినాడు. పునః రాయబారప్రయత్నాలు (కాబినెట్‌మిష౯ 1944) ప్రారంభం 
కాజొచ్చినవి. గాంధీ జిన్నాల మధ్య సామరస్యం అసాధ్యమని తేలిపోయింది. 
ఇంతలో ఇంగ్లాండులో టోరీలు ఓడిపోయి లేబరుపార్టీ విజయం పొందడం జరిగింది. 
ఇదొక విధముగా భారత దేశానికి లాభకరమైనదనవలె! భారతదేశం కొరకరానిది 
అయినది (బ్రిటిషువారికి. (క్రమముగా దేశాన్ని విభజించి, హిందూ ముస్లిం 
వైమనస్యాలను పెంచి, కరువు కాటకాల్ని కల్పించి, బీభత్స పరిస్టితులలో మనదేశాన్ని 
వదలి ఎలాగైతేనేమి బ్రిటిషువారు వెళ్ళిపోయినారు; భారతదేశానికి పారతంత్ర్యం 
వదలిపోయింది. - ఇదీ దిడ్మాత్రముగా ఈ కాలంలోని రాజకీయ పరిణామం! 


దేశపరిస్టితుల కనుగుణంగా సాహిత్యంలోనూ నవ్యరీతులూ, వివిధ 
ధోరణులూ పొడసూపుతూ వచ్చినవి. వాని స్వరూప స్వభావాల్నీ, ఆయా ఉద్యమకర్తర్నీ, 
తదనుయాయుల్నీ, వారు చేసిన కృషిని ముందు ముందు పరిశిలించుకొందాము. 
ఇక్కడ ఒక విషయము చెప్పవలె. రెండవ ప్రపంచయుద్దచ్చాయలు 
కన్పిస్తున్నప్పటి నుంచీ కవితారీతీ, కావ్యవస్తువూ, మారిపోవడము (ప్రారంభమైనది. 


550 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
కవులదృష్టి యలౌకికము నుంచి లౌకికమైనది. విప్లవమె సాహిత త్యం అంతటా పర్విన 
ధర్మమైపోయినది. ఇదె ఈ పదేండ్ల (40-50) సాహిత్యము లోనూ ప్రతిబింబించినది. 
అయితే రచయితలలో భావకవ్విపు బాటల నడివేవారు క పురాణముల 
ననువదించేవారు లేకపోలేదు; (ప్రబంధ ప్రక్రియను సాధిస్తూ ఉన్సవారు లేకపోలేదు, 
ఇబధముగా నవ్య కవులని, అతినవ్యకవులని, అధివాస్తనికులనీ, వాదులని, 
అభ్యుదయ కవులని, ఒకటేమిటి అనేక నామములతో తకు - న్‌ ల 
మార్గములు - కవులు - bare తూ వచ్చినారు. ఎకకాలావచ్చేదకాలుగా 
విభిన్న కవితారీతులు ఆం(ధ్రభాషలో (ప్రజల ఆదరాన్ని చూరగొన్నాయంటే విశేషమే 
వాటి నన్నిటిని గురించి వివరంగా తెలుసుకునే పూర్వము ఈ కాలానికి స్టిరపడిన 
కొందరు పండితకవులను నూర్చి తెలుసుకుందాము. 


కొందరు పసరిడఉతకపుతు: 


నీరినిగూర్చి కొ ౦త కాకశనోయినా కొంతైనా పూ ర్వభాగాలల నో స్పృశించడము 
జరిగినది. కాని వీరు వివిధ పట్టణాలలో తమ చుట్టుపట్లనున్న యువకులలో సాహితీ 


చైతన్యమును కల్లిస్తూ, తాము చిన్నచిన్న కేంద్రాలుగా సాహిత్యవలయాలను సృజించిన 


(ల 


వారని మాత్రము గమనించనలె. వీరిలో మజికొందరు తమకు తాము కృష 
చేసుకుంటూ ఎవరితోనూ సంబంధం లేకుండా నిడిగా నిల్ఫినవారూ ఉన్నారు. 
అయినా విరి ee సలుకు ఉన్నట్లు గమనించగల్నుతాను. an 
విరంతా ఆం(ధ్ర తట 


సాహిత్యములో ఎంతగా ముద్రితవె 


దుర్గా సుబ్రహ్మణ్యశర్మ శ 
నెల్లూరు మండలాన్ని సాహిత్యోత్సాహములో ఉర్రూతలూగించిన వారిలో 
దుర్గా ఏ సుబ్రహ్మణ 


గారు ముఖ్యుడు. ఈయన అనెక యువ కులలో సారస్వతా 
భిలాష కలిగించి నల్లూరి మందల: సారస్వత జీవితములో నవ్యచైతన్వాన్ని తెచ్చి 
పెట్టినాడు. అనూచాన వైదిక కుటుంబములో నెల్లూరులో 1-10-1875 తేదిన 


చతుర్ధభాగము 551 


జన్మించినాడు. చిన్ననాటి నుండ పద్యరచనాభ్యాసము కలిగి ఆశుకవిత్వము 
చెపుతూ వచ్చినాడు. అష్టావధానాలు చిన్నతనంలో ఎన్నోచేసినాడు. మంచి 
పండితుడు. ఇంగ్లీషులో ఎఫ్‌.ఏ. దాకా చదివి రెవిన్యూ శాఖలో కొంతకాలం మొదట్లో 
నిచేసినాడు. ఆ పిమ్మట నెల్లూరులో కాలేజీ పెట్టినప్పటి నుంచీ అందులో ఆంధ్ర 
భాషాధ్యాపకులుగా పనిచేసి విశ్రాంతి తీసుకున్నాడు. ఈయన విద్యార్థులకనేకులకు 
కవితాభిక్ష పెట్టినాడు. నెల్లూరులో ఈయనలేని సారస్వతసభ అంటూ లేదు. 
చక్కని తెనుగు కవిత్వము చెప్పి “అభినవ తిక్కన” అని “సాహిత్యస్థాపక” అనీ, 
బిరుదనామాల్ని పొందినాడు. పరమహంసానందనాథుని లక్ష్మీశృంగార 
కుసుమమంజరినీ, శంకరుని 'సౌందర్యలహరి, వివేకచూడామణులను' సరళైలిలో 
చక్కగా ఆంధ్రీకరించిన కవిసత్తముడు. సారస్వత జిజ్ఞాసతో కూడిన అనేక 
వ్యాసాలను రచించిన (ప్రజ్ఞావంతుడీయన. కవిత్వంలోనేకాక వేదాంత జ్యొతిషాలలో 
నిశిత జ్ఞానము సంపాదించుకొన్న విద్యాంసుడని కీర్తిబడసినాడు. దువ్యూరిరామిరెడ్డి, 
ముత్తరాజు సుబ్బారావు, మోచర్ల రామకృష్ణయ్య గారలవంటి కవులకు ఈయన 
గురుప్రాయుడంటే ఈయన శక్తినామర్ధ్యములను గూర్చి వేరే చెప్పనక్కరలేదు. 
నెల్లూరులో సాహిత్య కేంద్రముగా ఉండి యెందరెందరినో ఆకర్షించి, యెన్నో 
(గ్రంథాలకు సారస్వతపు విలువ కలిగిన పీఠికల్ని రచించి కీర్తికాంచుచున్న ఈయన 
కృషి యెంత్రెనా (ప్రశంసింపదగినది. 


RK 


మారెపల్లి రామచంద్రశాస్త్రి : 

ఈయన విశాఖపట్నం జిల్హాకంతటికీ సాహిత్య చైతన్యము చేకూర్చిన వ్యక్తి 
వ్యక్తే కాదు. సంస్ట! ఈయన యిచ్చిన తరిఫీదును అనుసరించి యెందరెందరో 
కవులు ఆ ప్రాంతాల ఉద్భనించినారు. కవితాసమితికి ఈయన (బ్రాణమువంటివాడు. 
దానికి ఈయన మొదటి నుండి అధ్యక్షుడు. ఈయనను ఆ ప్రాంతాన పరు పెట్టి 
పిలువడముకన్న “కవిగార”ని సంభావించడముతోనే తత్రాంతీయులు ఈయన్ని 
సమ్మానిస్తూ ఉంటారు. ఈయన గొప్ప వ్యక్తి. గంటలతరబడి గంభీరోపన్యాసము 
చేస్తూ ఉంటే జనులు అలా నోరు తెరుచుకుని వింటూ ఉంటారు. ఈయనకున్న 
కార్యదీక్షా, కవితాశక్తీ అద్భుతమైనవి. నాటక సమాజములను నిర్వహించడములో 


552 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈయన తీసుకున్న (శ్రద్ద మరొకరు తీసుకోలేదు అని చెప్పవచ్చు. సమగ్రమైన 
తెనుగు వ్యాకరణమునూ, వ్యుత్సత్తులతో కూడిన సమగ్ర ఆంధ్ర నిఘంటవునూ, 
(వ్రాయవలెననే ధృఢసంకల్పముతో ఈయన వయసు మళ్ళినా, (జననము 1873) 
అచంచల దీక్షతో కృషి సాగిస్తూ ఉండడము మెచ్చదగింది. “నుడికడలి”, అన్న 
పేరుతో ఈయన నిఘంటువు శ కొద్దిగా దేశంలోని వెలుగును చూచింది. (గ్రంధాలయ 
ఉద్యమంలో ఈయన అమితముగా కృషి చేసిన, చేస్తూఉన్న వ్యక్తి 


దుర్చాక రాజశేఖరశతావధాని : 

ఈయన రాయలసీమ పండించిన రత్నాలలో ఒకడు; కడప జిల్లా 
జమ్మలమడుగు (గ్రామంలో 18-10-1888 తేదీని జన్మించినాడు. మద్రాసు 
క్రిష్టియన్‌ కాలేజీలో ఎఫ్‌.ఏ. వరకు చదివినాడు. కాని చిన్ననాడు విద్యగరపిన కందాళ్ల 
దాసాచార్యులు గారి ప్రభావము ఈయన మీద ఎంతైనా ఉన్నది. కవితాగురువులు 
దాసాచార్యులుగారే! ఈయన గొప్ప దేశభక్తుడు. ప్రొద్దుటూరులో డిస్టిక్టమునసబు 
కోర్టులో లేఖకుడుగా 14 సంవత్సరములు పనిచేసి, 1921లో గాంధీగారి పిలుపు 
నందుకొని ఉద్యోగానికి రాజీనామా నిచ్చిన త్యాగి యీ శతావధాని. ఈయన అనేక 
పద్యకావ్యాలనూ, నాటకాలనూ రచించినప్పటికీ, 1915 నుంచి కృషి చేస్తున్నప్పటికీ, 
ఆంధ్రలోకానికంతకూ గర్వమును ఆపాదించే 'రాణా ప్రతాపసింహచరిత్ర'మనే 
ఏరరసప్రబంధాన్ని రచించిన తర్వాతనే (1932) యీయన కీర్తి నలుదిశలా వ్యాపించిన 
దనవలె. 1920 నుంచి 1926 వరకు ఈయన గడియారం వెంకటశేషశా(స్తిగారితో 
కలసి అష్టావధానాలు, శతావధానాలు చేసినాడు. అప్పటి నుంచే శతావధాని 
బిరుదము ఈయన పేరులో కలసిపోయినది. ఈయన బహు(గ్రంధ నిర్మాత.* 


* వాడుకలతో, సామెతలతో, ప్రయోగాలతో వ్యుత్సత్తులతోసహా ప్రమాణాంధ్రనిఘంటును 

వెలయించుటకు రామచంధద్రశా స్తిగారు చేస్తున్న ఈ ప్రయత్నము ప్రశంసనీయము. 
భారతి డిసెంబరు 45 

౫* ఈయనకున్న బిరుదులు చూడండి; కవిసింహ, అవధాని పంచానపన, కావ్యకళానిధి, 
కవిసార్వభౌమ, ఏరకవితావీర, మహాకవిచూడామణి, అభినవతిక్కన, విరప్రబంధ పరమేశ్వర, 
చారిత్రక కఎ( బ్రహ్మ, సుకవిరాజరాజ, కవితాసరస్వతి, మహాకవి మార్తాండ, చారిత్రక కవితాచార్య, 
కవి బ్రహ్మర్షి మూర్హన్య, ఎరరసరత్నాకర, రసకవితా నిష్టాత, సాక్షాద్వీరప్రతాప, మహాకవి పారిజాత, 
ఆం(ధ్రకఎతా మహాశిల్పి, సుకవిపరమేశ్వర, సుకవి సామ్రాట్‌, అభినవటాడ్డు. 


చతుర్దభాగము 553 


'శరన్నవరాత్ర పద్యావళి' 1915లో బహుమానము పొందినవి. 'వీరమతీచరిత్రము' 
(1916)* 'చండనృ్ఫపాలచరిత్రము' (1921), పుష్పావతి (1947), “అమరసింహ 
చరిత్ర" (1950) అను పద్య ప్రబంధాలు ఈ కవిరచనా పాటవాన్ని ప్రదర్శించేవి; 
సలక్షణమైన భాష, గంభీరమైన శైలీ, ఈయనను మహాకవికోటిలో చేర్చుతున్నవి 
అనవలె. సీతాపహరణము (1923), సీతాకల్యాణము (1923) అనే రామాయణ 
నాటకాలను, పద్మావతీ విజయమనే (1924) మరొక నాటకాన్ని రచించి యాయన 
నాటకకవి అనిపించుకున్నాడు. ఈయన కాంగ్షములో ఉన్న ప్రవేశము ఆ భాషలో 
(గంధకర్తను చేసినదంటే వేరే దానిని గూర్చి వ్రాయనవసరము లేదు. ThE 
Heroines of Hindustan అని ఆర్యావర్త విరనారీమణులను గూర్చి ఆంగ్లములో 
(గంధమును (1938) రచించి ప్రకటించినాడు. కవిగానేకాక ఆ ప్రాంతములో 
ప్రజాహిత జీవితాన్ని గడుపుతూన్న వ్యక్తిగాకూడ ఈయన గణనకెక్కినాడు. 
మునిసిపాలిటీలో వైసుచైర్మనుగాను, తాలూకా బోర్డులో వైసు (ప్రెసిడెంటుగాను, 
మద్రాసు సెనేటు సభ్యుడుగాను వేదపారశాలా కార్యదర్శిగాను, ఇంకా ఎన్నా 
పదవులలో ఉండి దేశ భాషాసేవ చేసిన కవిపండితుడు, ధీమంతుడీయన. ఇదివరకు 
చెప్పినట్టుగా రాణా ప్రతాపసింహచరి(త్ర వీరి (గ్రంధాలలో మకుటము. ఈయనకు 
దేశమనేక విధాలుగా తన సంతోషాన్ని తెలుపుకున్నది. ఈయనకు అనేక స్టలాలలో 
సమ్మానాలు, బిరుదులు, బహుమానాలు లభించినవి! 


రాజశేఖర శతావధానిగారు రాయలసీమలో చాలమంది కవులకు*ః 
(ప్రోత్సాహమిచ్చినాడు. అనేక (గ్రంధాలకు ఈయన పీరికలు వ్రాయడమే యిందుకు 


తార్కాణము. 


4+ సాహితీ సమితి వారు కురుగంటివారి ఆధిపత్యాన నీరగాధావిధాత' అనే బిరుదాన్నిచ్చి 
గొరవించినారు. 


శ అనుభవ చికిత్సాదర్పణము వ్రాసిన వసంతపురం ముసయ్యగారు, రంజనోపాఖ్యానాది 
(గ్రంధాలు వ్రాసిన కె రామస్వామి, చింతా నృసింహరెడ్డి అనే కవి, “కావ్యాలంకార చూడామణి' 
పరివర్తనము చేసిన కాండూరు నరసింహాచార్యులు వీరి మన్ననకు పాత్రులైనవారు! కలచవిడు 
వేంకటరమణాచార్యులతో అవధానాలు కూడ కలసి చేసినట్లు తెలుస్తున్నది. 


554 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
రాణాప్రతాపసింహచరెత్ర మీ కాలములో రచింపబడిన ప్రధమాం(ధ్రేతిహాస 
ప్రబంధము. ఉత్తమ చారిత్రకకావ్యముళి. రాజవంశ చరిత్రలూ వాటిలో చిత్తూరు 
రాజవంశ చరిత్రా, ప్రతాపసింగు యొక్క శౌర్యపరాక్రమాలూ, అక్బరు ('ప్రతాపసింగును 
ల బరచుకోవలెనని నయమునా భయమునా చేసిన ప్రయత్నాలూ, కొందరు రాజపుత్ర 
ప్రభువులు మహమ్మదీయులకు లోబడడమే గాక వారితో సంబంధ బాంధవ్యాలు 
కూడా జరపడమూ, నౌరోజుత్సవమూ, హిందూరాజుల ధర శ్రచ్యుతీ, అక్చరు వంటి 
వాళ్ళ ద్వారా ప్రతాపసింగును లోబరుచుకోటానికి ప్రయత్నించడమూ, చిత్తూరు 
ముట్టడీ, (పతాపుని రాజ్యచ్యుతి, తత్కాలములో ఆయనపడిన కష్టాలూ, ఆయన 
కుటుంబానికి వచ్చిన ముప్పులూ భిల్లనాయకుల(పాపూ, దినైక గండంగా కాలము 
గడపడమూ, తుదకు దేశము వదలడానికి 'ప్రయత్నించడమూ, 'భామాసాహే' 
దర్శనమూ, అతని (ద్రవ్య సహాయముచేత జయించడమూ, మొదలైన విషయాలతో 
కూడి ఉన్న ఉత్తమ కావ్యమిది. 

ఈ (గంధము చదువుతూ ఉంటే భారతం చదువుతూ ఉన్నట్టుంటుంది; 
దీనిలోని యుద్దవర్షనలు చదువుతూ ఉంటే ఎలాగైతే తిక్కన యుద్దవర్లనలు 
ఒకదానికంటె ఒకటి నూతనముగా ఉంటవో అల్లాగే ఉంటవి. అడవిలో (పతిపసింహు 
సంసారము పడిన (శ్రమా, ఆయన భార్యపాతివ్రత్యమూ, పిల్లల శౌర్యమూ, తల 
దాచుకుంటూ యుండగా తురకల దండు రావడము వలన సపుతకళత్రముగా 
ఆయన పడిన (శ్రమా, గడ్డిరొట్టైలు తినడమూ మొదలైన ఘట్టాలు చదువుతూ ఉంటే 
ఒడలు జలదరిస్తూ ఉంటుంది. వీరమాత అయిన పాటీశ్వరీదేవి శీలమూ, ఎర 
యువకులగు సంతానము యొక్క యుడ్లో త్సాహమూ, వీరుడై యేకపల్నీ (వ్రతస్టుడైన 
ప్రతాపుని శీలమూ మొదలైనవి చాలా రసవంతముగా వర్లింపబడినవి*ః. ఈ పాత్రలు 





+ చూ భారతి నవంబరు 1943 సంచికలో విశ్ళనాథవారి వ్యాసము. 

న “ఈ రాణా 'ప్రతాపచరిత్ర రామాయణములాగా చాలా వ్యాపించదగ్గది.” 'నీహారలేశాల 
కేమి? అవిలేని కవియెవదు? ఈనాటి ధన్యకవులలో యీయన చిటికిని వేలిమీదికి వచ్చేవాడేగాని 
అల్హాటపావాడు కాడు” (చెళ్ళపిళ్ళ) 
ఇంతకన్నా కపెకి కావలసిన (ప్రశస్తి ఏమున్నది? 'రాణా ప్రతాపచరిత్రలో నుంచి కొన్ని 


చతుర్ణభాగ ము ద్‌వ్‌వ్‌ 


సేతారామకుశలవులకు తులతూగుతున్నవి. ప్రతాపసింహుడు దేశం వదిలి వెళ్లడానికి 
ఉద్యుక్తుడైన సందర్భములో దేశమాతకిచ్చిన వీడ్కోలు ఎంతటి పాషాణ హృదయాన్నైనా 
కరిగెస్తుంది. ఈ (గ్రంధము ఒక్కమాటు మొదలుపెడితే ఇక వదలబుద్ది పుట్టదు. 
ఉపోద్దాతములో భావ కవిత్వమనేదాన్ని కొంచెము హాస్యముతో వర్ణించినాడు. ఈ 
(గ్రంథమి దశాబ్దిలో వ్రాయబడ్డ ఉత్తమకావ్యాలలో ఒకటి. 


న డి ైా 


ఇరువదేండ్డుగ నుత్తమ పరికరముల 
భక్తింగూర్చి నాపావన స్వాంతనుందు 
తల్లి! నేగట్టుకొనిన స్వాతంత్ర్యవ(జ 
భవనరాజంబు కన్నీటివరద మునిగె.' 
విశ్సపావనమైన వృత్తి వర్తించు గోబ్రాహ్మణులకు( దగ్గుపాటుకలిగె 
ధాతృనిభుల్‌ మునుల్‌ స్టాపించు వర్షాశమాచారవిధు లడుగంటిపోయె 
మంగళలక్ష్మీ సమానకాలౌ సాధ్వుల సౌశీల్యగరిమ కార్యంబునందె 
పెట్టనికోటలై వెలసి నిన్లాల్బువీరుల పౌరుషము గంగ గలిసిపోయె 
వేయియేండ్డుగ వ్రేటుపై వ్రేటు దగిలి 
చిక్కి, ససిదక్కి, (స్రుక్కి, కృశించి, నాదు 
పాలనమున మంచముపట్టి, డీలుపడగ 
పాలుపడితివె? తల్లి మేవాడలక్ష్మి! 
భానుకుల గౌరవము నిల్పంగ నోడి 
త్యాగమున( గుంటువడి, నీ పదములగొలుచు 
పున్నెములులేక, దూరభూములకునేగు 
మమ్ము మా పేళ్లు లోకంబు మరచుగాత 
నేనేగాక, మరొక్కధీరు ద*కేనిన్‌,, నిన్ను సేవింప నెం 
తేని౯ బూనిన, వాని పుణ్య మున నేని౯ దల్లి! మేవాడ ల 
క్షీ నిత్యోత్సవనిత్య మంగళ జయశ్రీ, నిత్యసౌభాగ్య రే 
ఖా నిత్యప్రభలెల్ల నీకు గలుగుం గాకంచు కాంక్షించెదన్‌ 
చెళ్ళపిళ్ళవారి యీ వాక్యాలు గమనించండి : 
“కవులలో ఇట్లు తన్మయత్వం కలవారు కొందరేయుంటారు. ఆధునికులలో ఈ 
రాజశేఖర కవి తన్మయత్వంగల కవి అని రచన వ్యాఖ్యానిస్తూ ఉంది. ఉదాహరించవలసివస్తే 
100కి 50 పద్యాలేనా ఉదాహరించవలసి వస్తుంది.” - ఆంధ్రపత్రిక 23-3-41 


హ్‌ 
‘in 


6 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వెంపరాల సూర్యనారాయణశాస్త్రి 

ఈయన అమలాపురము తాలూకాకు చెందిన విద్వత్కుటుంబములో 
సస్మించి తత్సంప్రదాయాన్నీ నిలబెట్టిన పండితుడు. ఇందుపల్లి అనే (గ్రామంలో 28- 
7-1896 తేదీన జన్మించినాడు. ఈయన పినతాత సీతారామశా(స్తిగారు పూర్వ 
ఎసూంసలో అఖండ (ప్రజ్ఞను గడించిన పండితుడు. తండ్రి ఆగమముల వల్లించిన 
శిష్టుడు. యజ్ఞము, చయనము మొదలైన (క్రతువుల్ని ఈయన తాత తండ్రులు 
శాంంటే ఈ కుటుంబపు వైదిక సంపత్తి వేరే చెప్పనక్కరలేదు. సూర్యనారాయణ 
ఎాస్పిగారు చక్కని పండితుడు. చావలి లక్ష్మీనరసింహశ్ళాస్తిగారి వద్ద సాహిత్య 
(గ్రంథాలను, వేదుల సూర్యనారాయణ శాగస్తిగారి వద్ద వ్యాకరణశాస్తాలన్ని అభ్యసించిన 
స చిన్నప్పటినుంచీ కవిత్వము చెప్పడము ఈయనకు అలవాటుగా ఉండేది. 
గేసిభిక్తి ర౭యన కపరిమితము. బోర్డుస్కూళ్ళలో పండితుడుగా పనిచేస్తూ 1921 
ఇససోయోద్యమంలో ఆ ఉద్యోగాన్ని విరమించి కాకినాడ నేషనల్‌ స్కూలులో 
నశించి పనిచేసినాడు. 1923లో తనకు కలిగిన అనారోగ్యమును పురస్కరించుకొని 
“ఎంకటెశ్వర శతకాన్ని” రచించడం జరిగింది. పంజాబు హత్యలనుగూర్చి ఈయన 
వ్రాసిన సద్యాలు ఆనాటి కాకినాడ సభలలో మారుమ్రోగి పోయినవి. పిరాపురముల్‌ 
సూర్యరాయాం ధ్రనిఘంటు కార్యాలయములో 1925 నుంచి 1937 వరకు ఉండి 
ర॥1యున తన్నిఘంటు నిర్మాణమునకుగాను చేసిన కృషి అపారమైనది. ఒక్క 
ఎదమునకు ప్రయోగముల వివిధ కావ్యాలలో నుంచి తడువుకోకుండా ఈయన 
'ఖుస్తూ ఉంటే ఆ ధారణాశక్తికి ఆశ్చర్యపోవలసినదె. పాణిని, పతంజలి, వరురుచి 
అన్న వైయాకరణుల జీవితచరిత్రల (గ్రహించి “మునిత్రయచరిత్ర” అనే పేరులో 
ససవుత్రుబంధమును రచించి (యువసంవత్సరము) రాయుడుశాగస్తిగారికి కృతిగా 
ప్బినాడు. శ్రీనాథునిపైన ఈయన కభిమానము మెండు. శ్రీనాధుని కంటగట్ట 
vue న్యభిచారదో మాన్ని ఖండిస్తూ అనేక విద్వద్దోష్టులలో (ప్రసంగించినాడు. Fe 
.ఎన్యసిస్తూ ఉంటే యెక్కడెక్కడి విషయాలూ ఈయనకు కరతలామలకాలె. 
లృయన యిటీవల (1948) రచించిన “శంకర విజయము" అన్న (ప్రబంధము 
ఇకయన పొండిత్యమునకూ కవితాశక్తికీ నికషోపలము వంటిది. గోదావరిజిల్లా 


చతుర్ధభాగము 557 


పండితులలో ఈయనకొక విశిష్టస్టానము ఉన్నదని చెప్పవలె! ఈయన ప్రభావ 
మనేకుల పైన ఉన్నది. 


వేలూరి శివరామశాస్త్రి : 


ఈయననుగూర్చి పూర్వభాగాలలో కొంత అక్కడక్కడ ఉల్లేఖించుకొన్నాము. 
ఈయన స్సురద్రూపి. విద్వత్కవి. తిరుపతి వెంకటకవుల శిష్యులలో శతావధానములు 
చేసిన మేటి. వాదములలో శత్రుకోటి నెదుర్కొన్న మేధావి. ఈయన దగ్గర చదువు 
కొన్నవారిలో అనేకులు ప్రసిద్ద కవులైనారు.ఈ ఒక్క కవిత్వములోనే కాక శాస్త్రములలోను 
ప్రజ్ఞ గడించిన వ్యక్తి. ఈయన వంశమే కవులను, పండితులను తయారు చేసేటటు 
వంటిది అనవచ్చు.* 'శివరామశాస్తిగారితో పరిచయం చాలు - అది ఎవరినైనా 
Inspire చేస్తుంది.” అన్న వాక్యంలో యధార్హము లేకపోలేదు. ఈ దృష్టితోనే 
ఈయనను గూర్చి మళ్ళీ ప్రస్తావించుకోవలసి వచ్చింది. ఈయన ఒక సాహిత్య 
సంస్థ! కధలు-గాథలు* (పద్యాలు), ఏకావళి-బిందుగారబ్బాయ్‌. (శరచ్చం(ద్రుని 
అనుకృతి) అనే (గ్రంధాలనూ; ప్రాచీన ఖగోళము పైన, సాహిత్యముపైనా, విద్యుల్లోకము 
సైనా వ్యాసాలనూ, ప్రచురించినాడు. మంచి సంస్కారి అని యాోయన రచనవల్ల 


శ సన్నిధానమువారూ, అంబడిపూడి వెంకటరత్న కవీ, మొదలైన వారీయన (ప్రభావము 
కలవారు. 

3 వేలూరి చంద్రశేఖరం (కాంచనమాలా నాటకకర్త) వేలూరి సహజానందం, సదానందం, 
మొదలైనవారు రచయితలుగా కస్పిస్తున్నారు. 

ఈయన రచనలలోని సౌందర్యమును, విశిష్టతనుగూర్చి చిరుమామిళ్ళ శివరామ 
కృష్ణప్రసాదుగారు భారతి 1950 ఫిబ్రవరి సంచికలో (వ్రాసిన వ్యాసమును చూడండి. అందులోనే 
యీ (క్రింది వాక్యాలు : 

“జ్ఞానిగా, గొప్ప స్వభాషాభిమానిగా, శాంతిదూతగా, నిరాడంబర - నిష్కల్మష 
హృదయులుగా శ్రీ శాస్త్రిగారు నాకు వారి (గంధములయందు దర్శన మొసంగిరి ... శ్రీ శాస్త్రిగారి 
రచనములందు గణనియమగు లక్షణములలో సుకుమారమును, సుమనోజ్ఞమును, సులభమును 
ఐనశైలియు, హృదయము నాకట్టు విషయనిర్తయము (ప్రధానములై యున్నవి. అందులకే వీరొక 
ప్రత్యేకతను నవినాంధ్ర వాజ్మయమున గడించియున్నారు.” 


భారతి రజతోత్సవ సందర్భాన ఈయన అధ్యక్ష స్థానమును అలంకరించి గౌరవమును 
పొందినాడు. 


చలం భాగా 559 


చూడడానికి చాల అమాయకుడుగా కన్పిస్తాడు. లోపల సరస్వతి ఇల్లు కట్టుక్కూచున్నది! 
ఈయనకున్న పాండితీ, రసవ ద్యాక్కూ ఈయన (గ్రంధములో అంతటా కన్నిస్తూ 
ఉంటై. శుష్కమైన చరిత్రను కావ్యబద్ధము చేసి రసపోషణ మొనర్చుట విశేషమే గదా. 
శేషశా స్తిగారు (జననము 1897) ప్రొద్దుటూరులో మునిసిపల్‌ హైస్కూలు పండితుడుగా 
1932 నుంచి జీవయాత్ర గడుపుతున్న వ్యక్తి. ఈయన కవితాప్రతిభకు పండితులు, 
రసికులు, పరిషత్తులు నీరాజనాలుపట్టి బిరుదుల నిచ్చినారు. (కవివతంస, కవిసింహ, 
శతావధాని, అవధానిపంచానన మొదలైనవి) హిందూ పురములో కృష్ణదేవరాయపరిషత్తు 
వారిచ్చిన (1944 మే 28 తేదీన) కవిగండపెండేరము గొన్న గండరగండడు 
శేషశా[స్తిగారు. మద్రాసు ప్రభుత్వము, తెలుగు భాషా సమితి ద్వారా యీకవి వ్రాసిన 
శైవ బాంతమునకు బహుమానమిచ్చి గౌరవించింది. అటుతర్వాత రేడియో ద్వారా 
యీయన అనేక (ప్రసంగాలు చేసి చక్కని వ్యాప్తిలోకి వచ్చినాడు. కవిత్వం 
చెప్పడములోనే కాకుండా విషయ విమర్శలోను ఈయన గొప్ప ప్రతిభ కలవాడు. 
నెల్లూరు సభలో ఈయన తిక్కనను గురించి చేసిన ఉపన్యాసమే యిందుకు 
తార్కాణము. గడియారంవారి (గ్రంథము సాహితీ లోకంలో కల్గించిన చైతన్యం 
ఇంతింతని చెప్పలేము. హైందవ ధర్మాభినివేశం దేశంలో |ప్రబలిపోతూవున్న 
దినాలలో * వీరుల చరితలను (గ్రహించి ప్రబంధీకరించడం ప్రశంసనియము. ఈ 
గౌరవము ఏకగ్రామ (ప్రొద్దుటూరు) వాసులకే జరగడము గమనించదగింది. 
దుర్భాకవారూ గడియారంవారూ ఇద్దరూ సూర్యచంద్రుల వంటివారు శి; ఏకోదరుల 
వంటివారు. ఇద్దరూ కలసి శతావధానములు చేసినవారు గాన విరిద్దరూ చెరియొక 
వీరరస (ప్రణంధాన్నీ రచించి తమ చిత్తములు, హృదయములు ఎలా బింబ 
ప్రతిబింబ భావములు కలిగి ఉన్నవో బుజువుచెసిన వారైనారు. చరిత్ర చాల 
జ ఈ కాలానికి రాష్ట్రీయ స్వయంసేవక సంఘం వేళ్లు పాతుకుపోతున్నవి నలుముఖాలా. 

+ “వీరెర్వురూ ఒకయూరనే వర్తిల్లి, యొక పేరనే కవితలు రచిస్తూ శతావధానములు చేస్తూ 
కొంతకాలమైక్యముతో వర్తిల్లినారట! కావున ఈ రెండు (గ్రంధములూ 'ఒక కొమ్మనే పూచిన 
రెండు పూవులు" అనదగినవి. కవితారచనలో ఈ యిర్వురును కలసిన ఒక్కడైన సవ్యసాచి - 


వీరిర్వురూ వేర్వేరుగా ఉన్నా సవ్యసాచులే అవడమును, వేర్వేరుగా రచించిన ఈ రెండు 
(గ్రంధములూ సమర్థిస్తున్నవి.” వేటూరి ప్రభాకరశా(స్తి. 


560 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


శుష్కమైనది. దానికి కావ్యత్వమును పొందించడము ఈ మహాకవులు ఇద్దరూ 
(శ) 
సాధించిన విశేషమూ! 


గడియారమువారి శివభారతము చదువుతూ ఉంటె పారకులనేక స్టలాలలో 
పులకితగా(త్రులై తీరుతారు. ఈయన కవితాశెలి ఒక తేనెవాక!1* ధర్మప్రబోధము 
చేస్తున్న సందర్భాలలో కవిగారి చిత్తశుద్ది, ధార్మిక చింతనములు ముఖ్యముగా 
భాసిస్తూ ఉంటై. నన్నయలోని నైష్టిక తాత్పర్యాన్నీ శాంతస్టితిని తిక్కనలోని గాంభీర్యాన్నీ, 
తెనుగుదనాన్నీ ఈ కవి పుణికి పుచ్చుకున్నాడా అనిపిస్తుంది.1 శివాజీకి రామదాసు 
చేసిన ధర్మోపదేశముళి తానాజీ నిర్యాణమునకు శివాజీ పొందిన దుఃఖము మొదలైన 
ఘట్టాలు మరువరానివి ఈ శివభారతములో ఎన్నో ఉన్నవి ర. విమర్శకులనేకులు 
శివభారతము పైన తమ మెప్పులను కురిపించినారు. భాషలో - ఛందస్సులో - 

*£ ఈ [క్రింది (ప్రశంసా సద్యమును చూడండి. 
పలుకులు కండ చక్కెరలు, భవ్యములీరచనావిధాన రీ 


తులు, రసపోషణం బమృతతుల్యము, పోకడలెల్లం (గ్రొత్తలై 
తల(పులదన్సు, భావము ముదంబిడు, నింతటిగోస్తనీ ఫలం 


బుల( దలపించుకైత వలపుల్‌ మెటవుల్‌ దలపంగవచ్చునే. - వాయపేయాజుల 
త Siva Bharatam a work which is next to the Mahabharata of 


Tikkana of seven centuries ago stands in Volume, poetic excellence and scope 

as the greatest living monument of the present age and of the ages that have 

preceded it .... ... — ‘Indian Literatures of Today ' 
ఛ రెండు పద్యాల నుల్లేఖిస్తాను : 

వేండిమిసూపరా, దొరులవేడినచో బలహీనవృత్తి బొం 

కాడుటకాని కార్యము, యధార్హత లోకవిరోధి; మేలున౯ 

గీడునంబోలెంగీడు బరికించు జగంబున - నెల్లవారు 'మా 

వాండిన - రాజనీతి నడుపన్‌ దరమే యొకపాటి వానికిన్‌! 

సృష్టి - పరస్పరాశ్రయపరీతమయయ్యు, స్వతస్స (తం[త్రతా 

పుష్టము : భిన్న మార్గముల(బోకడ - నైజము న్యాయ్యమయ్యు 

త్మృష్టము తన్నికృష్ణ మడ౦గించెడి : ధర ఇపదార్హ్ల మిట్టు సం 

సృష్టము సంకరం బగుటంజేసి సమన్వయశక్తి కావలెన్‌. 

నాకై - లోకము మేలుకై కడంగి తానా! త్యాగివై యోగివై 

నా కర్తవ్యము లీవ తీర్చి జయమున్‌ నాకిచ్చి, యున్నట్టులే 

నాకశ్రీ గయికొంటి, లీతప మఖండత్యాగ మేమందు! నౌ. 

గాకన్నా! ననుబాసి యొంటి విడిపో(గా నీకు. గాలాడెనే! 


0 


561 


న! 1! 

7? |, 

యత] 1} స్‌ 

|. 4) ఓ 

౯ ॥ ననే 

న Eg) i} 

hh 0 oO} 

| ప |) 1 

త్తి నక భి క్‌ 
bul wey 
:} a ళ్‌ ఓ |) X 
నే { ఫ్‌) గ ఆ 
meal rh 
de Via 1 
శ ( స్‌ 13 ళీ 
4 a ఎ) Siw | 
3 (ఎ, fal |] (1 
3 pO f, cot), పో 
v4 Bf | woh 
Ye xt 2 oq 
v3 Wy! wr v4] ee 


va 9 T® ly «am 
] (| i 
గ 


క hb 
సస Fg ia 
6) 62 hh 3 3 9 
భో గై సర్ధి 
యం 0 Ye 0 న. గో 
ct) వ్‌ | 3 Ya 3 
౧] Yl +} t నం 
[. Oo hh | 9 ఫి అ 
ae ఉం పశ ue 3 


వా న్ని 
స్‌ో 
ఖు 


ర 
వది ఒ 
arp 


జుల్‌ 


ఖు 


4 


ల ప Te 


బాన జె ఇ ఇ డు ఇ 


194 


pet 2 
ఇటో శానా 


అనాను. సట 
op 


గా 


rn 


వాల ల ర 


9 
చ 


ద్వి 


ఆ మనా ల 


- 


ఊడ ౯. 


6 ల ఈ న వలు ఆస 
బ్రోత 


మైనో 
వ 


నో 
వను 


ల 


9 


ఓని నాకు దొ 


ఇవి 
oo 


లాం కంల 
ల కాలా 
నకబ! 
ఇదా 
రాయ = 
గా దపుడ 
న. 


రి 


నాన్నా 
గ్‌ా 
వం. 


అంతకి 
ఫీ Ww, 


హా 


వ్యా 


చనలిడి జాగునొగు నలసత్వము 


లో బయలు 
పని తనదెనయటు శివభారత 


గారి 


దల! 


ములు 


వడ(బొసి యిచ్చుటయె 


దా 


యా 


3 


తము 


స్టా 


ఇ 


లు 
అ 


ప్రపంచ సార 
(అ 


ఇటి కావ 
కన 


గాలిపటములు. 
+ 
స్పృశించి తీరవలె. క 


562 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 

గాడేపల్లి విరరాఘవశాస్త్రి : 
ఈయన గద్యాల సంస్థానా స్థానములోని విద్వత్కవి. కర్నూలు జిల్లాలోని 
ఎజ్జగొండపాలెములో 1891లో జన్మించి 1945లో కీర్తిశేషుడైనాడు. ఈయన 
జన్మతః ప్రతిభావంతుడు. ఏకసంథా[గ్రాహి. హాస్య చతురుడు. ధైర్య సాహసము 
గల స్వతంత్రుడు. శ్రాతమును తండ్రికడ వల్లించినాడు. రాళ్ళభండి న్నృసింహశా'స్తి 
గారికడ వేదమును, మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి, భారతుల నృసింహశా స్తిగారల 
సమక్షాన సాహిత్యమునూ (గ్రహించిన విద్యాంసుడీయన. సంస్కృతాం(ధ్రాలలో 
అద్భుతకవిత్వం చెప్పగలవాడు. పితృవియోగానంతరం దారిద్ర్యాన్ని * ఎదుర్కునే 
నిమిత్తము అష్టావధానాలు, శతావధానాలుశి చేస్తూ యావదాంధ్ర దేశమూ 
సంచారముచేసి ధనముతోబాటు కీర్తినీ ఆర్జించినాడు. ఆశు(ప్రబంధాలు కాక, 
“త్రిపురాంతక స్టలమాహాత్మము - శ్రీ సత్యవరలక్ష్మీ (ధ్రువచరిత్రము” - అనే 
కావ్యాలను రచించినాడు. మద్దులపల్లివారు 'చమత్కార కవిత్యమ'నే పేర ఈయన 
సారస్వత జీనిత విశేషాలను, అవధానాది సందర్భాలలో ఈయన చెప్పిన పద్యాలను 
చేర్చి ప్రచురించడము మెచ్చదగినది. కర్నూలు జిల్లా బోర్డులోను, గద్వాలలోను 
హైస్కూలు పండితుడుగా పనిచేసి ఈయన అనేక యువకులలో సాహిత్యబీజాలను, 
నాటినాడు. ఈయన చాటువులలో కన్పించే (ప్రతిభా, పాండితీ$ అవధానాల ద్యారా 

*ః దారిద్ర్య దేవతా స్తవాన్ని చేసినాడు చూడండి, ఎంత చమత్కారముగా ఉన్నదో! 
హే దారిద్ర నమస్తుభ్యం సిద్దోహం తృత్రసాదతః 
పశ్యామ్యహం జగత్సర్వం, న మాం పశ్యతి కశ్చన, 

ఈ ఈయన ఆశువుగా అనేక మాలికలను చెప్పి, (గ్రుక్కతిప్పలేని దీర్హసమాసాలతోను, 


మనోహరమైన లలితమైన వాగ్గుంభనముతోను సభాస్తారులను ముగ్గులను చేసిన సందర్భాలెన్న్‌ 
ఉన్నవి. 
ఈయన సమాసఘటనాశక్తి చూడండి : 
+ సులభంబైన సమాసమాయెనట! రక్షోయక్ష గీర్యాణదోః 
కలితానంత నిరుద్ద మందరనగోత్కర్గాతి హర్లాయితో ' 
జ్ఞ్వల దుచ్చండపయః పయోధిభవదదీవ్య ద్వీచికాజాతమం 
జాల పీయూషమునైన(దే(గల కవీశున్‌ నన్ను గుర్తింపరో. 
ఈయన చెప్పిన చాటువులలో అనేకము చక్కని ఖండకావ్యాలుగా నిలువదగినవి ఉన్నవి. 


చతుర్ణభాగము 563 


వ్యర్ధమైపోకుండా మహాకావ్య నిర్మాణములో వినియోగింపబడి ఉన్నట్లెతే బాగుండేది. 
ఈయన 'ప్రభావముమాత్ర మనేకశిష్యులపైన పడి సారస్వతక్షేత్రాన్ని ఫలవంతం 
చేయడం గమనింపదగింది. 


సురనరము ప్రతాపరెడ్డి : 

హైదరాబాదు ప్రాంతములో సురవరము (ప్రతాపరెడ్డిగారి (ప్రభావము 
గమనింపదగినది. (జననము 1896) సాహిత్య గొష్టులను జరుపుతూ, పండితులను 
చేరదీస్తూ తాను స్వయముగా గ్రంథ రచనము చేస్తూ (గోలకొండ పత్రికా 
సంపాదకుడు కాబట్టి) అనేక కవి పండితుల పద్యాలనూ వ్యాసాలను (ప్రకటిస్తూ, 
కొంత సాహిత్య చైతన్యాన్ని కల్గించిన వాడైనాడు. బి.ఏ., బి.యల్‌. అయినా ఎనిమిదేండ్లు 
మాత్రం న్యాయవాద వృత్తిచేసి తతిమ్మా జీవితాన్ని మాతృభాషా సేవకు అంకితము 
చేసిన, చేస్తున్న వ్యక్తి ఈయన బహుభాషా పరిచయము కలవాడు. చరిత్ర అంటే 
ఈయన కభిమానము ఎక్కువ; పరిశోధనాబుద్ది కలవాడు; “రామాయణ విశేషములు 
- ఆంధ్రుల సాంఘిక చరిత” అన్న (గ్రంధాలు. ఈయన చారిత్రక దృష్టిని వ్యక్తము 
చేసేటటువంటివి. అనేక కథలను, పద్యాలను, పాటలను వ్రాసి కవి అనిపించుకొన్నాడు. 
వ్యాసాలద్వారా అజ్ఞాతకవుల ననేకుల్ని వెలికి తీసుకొనివచ్చి ఎంతో సేవచేసినాడు. 
'ఉచ్చల థను. నాటకాన్ని ప్రచురించి నాటక కవి అనిపించుకొన్నాడు. హిందువుల 
పండుగలు - హైందవ ధర్మ వీరులనే - (గ్రంధాల ద్వారా తనకున్న హిందూద్దరణ 
దృష్టిని వ్యక్తము చేసినాడు. “ప్రతాపరెడ్డి కథల'లో తెలంగాణా తెలుగులోని 
మాండలికాల్ని చొప్పించి భాషాసేవ చేసి విశిష్టతను గడించినాడు. ప్రాథమిక 
స్వతృములు' - గంధాలయములు' అనే యాయన (గ్రంథాలు రాజకీయోద్యమము 
లోను గ్రంధాలయోద్యమములోను ఈయనకు గల అనుభవాన్ని తెలియపరిచేవిగా 
ఉన్నవి. గోలకొండ పత్రికా సంపాదకుడుగా ఇరవైమూడు సంవత్సరాలు ఏకదిక్షతో 
ఉండి అత్యంతాభినివేశముతో హైదరాబాదు రాజకీయ, సాంస్కృతిక జీవితాభ్యున్నతికి 


564 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
విశేషముగా పాటుబడిన వ్యక్తి యీయన. స్వభావము చెత మితభాషి కావడమువలనా, 
నిమర్శలలో వ్యక్తి దూషణలుండడమువలనా, పుల్లవిరుపుగా ప్రసంగించే ధోరణివలనా 
యీయన సంఘములో సఖ్యాన్ని సాధించలేక పోయినాడు. వ్యక్తిని గూర్చిన అంతర 
విషయాలను వదలివేసిన కృషినిమాత్రము (గ్రహిస్తే యీయన ప్రశంసనీయుడే. 
హైదరాబాదులో తెలుగువాళ్ళశకొక (ప్రతిపత్తిని (Stats) చేకూర్చి పెట్టినవారిలో 
ఈయన గణనీయమైన కృషిచేసిన ధీమంతుడు. (ప్రజాహితజీవి. 


హైదరాబాదులో సాహిత్య చైతన్యము కలిగించినవారిలో అ. దత్తాత్రేయశర్మ 
సన్నిధానం నారు, మొదలైనవారున్నారు. 


చివుకుల అప్పయ్యశా స్తెగారు (కవిగా, పండితుడుగా ఈయన (ప్రశస్తిని 
గూర్చి ప్రథమభాగములోనే వ్రాసుకొనే ఉన్నాము.) దివ్యవాణి విజయ సంచికలను 
ప్రచురించి తద్వారా తెలంగాణానికీ సర్కారు జిల్లాలకూ మధ్య వంతెన కట్టినవాడు. 

కొల్లాపురములో ఉండి స్నేహలతాకవితా సంఘాన్ని స్టాపించి కృషిచేస్తూ 
ఉన్న సాహిత్యపోషకుడు వాయపెయాజుల రామసుబ్బారాయుడుగారు. ఆ సంఘం 
తరపున అనేక (గ్రంథాలను (ప్రచురించి అనేక కవులకు, కవయిత్రులకూఖ మంచి 
చేయూత నిచ్చిన పండితుడీయన. స్వయముగా తాను కవి; అన్నిటికన్నా మించి 
సహృదయుడు. 

౫ “బహుభాషాకోవిదుడు ... ఆంధ్రమహాసభకు మొట్టమొదటి అధ్యక్షుడు ఇతడే. 
కొన్నియేండ్డు ఆంధ్రమహాసభకును, ... రెడ్డి విద్యార్ది వసతి గృహమునకు కార్యదర్శిగానుండి 
పనిచేసినాడు ... కవిత్వము, కధారచన, వ్యాసరచన, సాహిత్య విమర్శ, చరిత్ర పరిశోధన, 
విజ్ఞానము మొదలైన వివిధ వాజ్మయ వీథులలో ఈయన కలము స్వైరవిహారము జేసినది .. 
పొడిమాటలు కట్టెవిరుపుగా ధ్వనించినను ... అదొక చిత్రంగా (శ్రోతలను వశంవదుల గావించు 
కొనును.” - “ప్రత్యూషులో సాధన సమితివారు. 

+ ముల్కీ - ఆంధ్రులంటే ఈయన కపరిమితాభిమానం. కొత్వాల్‌ వెంకటరామారెడ్డి 


జీవితచరి(త్ర వ్రాసినాడు. ప్రసిద్ద (ప్రాచీనాంధ్ర కవులలో కొందరిని హైదరాబాదు (ప్రాంతమువారని 
సిద్దాంతీకరించడములో చాల పరి(శ్రమ చేసినాడు. 


ఇటీవలనే 'ఆంధ్రుల సాంఘిక చరిత్ర ప్రచురించినాడు. 
$ చేబ్రోలు సరస్వతీదేవి, సరిపెల్ల విశ్వనాధశాస్తిగారలు మొదలైనవారీ సంఘ సభ్యులు. 


చతుర్ణభాగము 565 
mm లం, 
పల్లె పూర్ణ ప్రజ్ఞాచార్యులు : 

ఈయన గుంటూరు జిల్లాలో పేరుపొందిన విద్వత్కవి. నెల్లూరు జిల్లాలోని 
సంగము (గ్రామముల్‌ 1897లో (ప్రసిద్ద మాధ్వ (బ్రాహ్మణ కుటుంబములో 
జని శ్రంచినాడు. గుంటూరు, చల్లపలై, కొంకుదురు, పిరాపురము, తెనాలి మొదలైన 
తావులలో విద్యాభ్యాసముచేసి, సంస్కృతాంధ్రాలలో కూలంకష పాండిత్యాన్ని 
గడించినాడు.* గుంటూరు టవును హైస్కూల్‌లోను (1918-1939) ఆ తరువాత 
హిందూ కాలేజీలోను సంస్కృత పండితుడుగా పనిచేస్తూ అనేక యువకులకు 
కవితాభిక్ష పెట్టుతున్నాడు. ఈయన సంస్కృతాంధ్రాలలో రెంటిలోను నిర్దుష్టమైన 
కవిత్వం చెప్పగల సమర్ధుడు. ఆశుప్రబంధాలను, అవధానాలను చేసిన (ప్రజ్ఞావంతుడు శి. 
బహుకావ్య నిర్మాత. శ్రీరామ కల్యాణము (ప్రబంధము) కైకేయీ సౌశీల్యము 
(లఘుకావ్యము) ఉమాహరణము-అన్న స్వతంత్ర కావ్యాలను, ఆంధ్ర కాదంబరి - 
ద్విపదమేఘ దూతము - (ప్రతిజ్ఞ యౌగంధరాయణము - అనే అనువాద (గ్రంథాలను, 
శ్రీ పురుషోత్తమవైభవము మొదలుగాగల గురుచరిత్రములను (పద్యప్రబంధములు) 
అనేకము? రచించి ఈయన అపార సాహిత్యసేవ చేస్తున్న మనీషి భారతానికి 


*ః ఈయన గురువుల నుతించిన యీపద్యమునుబట్టి ఎంతటి ఉద్దండులో యీయన 
యాచార్యులు తెలుస్తుంది : 
నాటకాలంకార పాటవం బొసగిన ఘనుడు కాశీకృష్ణ కవివరుండు 
ప్రకరణపాండితీ ప్రాభవంబొసగిన గురుడు రామబ్రహ్మకోవిదుండు 
కౌముది సాంగంబుగా నాకు జెప్పిన నయభాషి పేరి పేరయమనీషి 
అటుపైన దానివ్యాఖ్యలు పరింపించిన నోరి సుబ్రహ్మణ్య సూరివరు(డు 
వేదులాన్వయవారాశి విధుడుబుధుడు సూర్యనారాయణ (ప్రధాశోభితుండు 
లోనుగాగల విద్వదీశానులైన యస్మదాచార్యవర్యుల నభినుతింతు. 
కృష్ణాచార్యులగారికి ఈయన శిష్యుడేకాక అల్టుడుకూడ. 'కాదంబరి' ఆంధ్ర పద్య 
(ప్రబంధముగా అనువదించి మామగారికి అంకితం చేసినాడు. 


+ తెనాలి, పిరాపురము, చిత్రాడ, గుంటూరు, సంగములలో అవధానాలు చేసి సత్కారాల్ని 
అనేకము పొందినాడు. 
న్సీ వ్వాసరాజ విజయము, 


+ శ్రీ పూర్ణబోధ విజయము, శ్రీ జయతీర్ణ విజయము, శ్రీ 
శ్రీ వాదిరాజ విజయము, శ్రీ రాఘవేంద్ర విజయము, శ్రీ రుక్మిణీశ విజయము - అనే ఆంధ్ర 


ఇ 


ప్రబంధాలు, కొన్ని సంస్కృత స్తోత్రాలు రచించినాడు. 


566 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఉద్యోగపర్వము దాకా టిప్పణి (వ్రాసిన వ్యాఖ్యాత. గాందీగారి నిర్యాణానికి తనలో 
కలిగిన హృదయ వేదనను 'ఆత్మ సమర్పణమ'నే లఘుకావ్యము ద్వారా వెలిబుచ్చిన 
దేశభక్తుడయన. ఈయన దగ్గర తర్కము - వ్యాకరణము - న్యాయము - 
సాహిత్యములను చదివిన శిష్యులెందరో ఉన్నారు. వారిలో (ప్రసిద్ద కవులు, వర్తమాన 
కవులు, పండితులు చాలమంది ఉండడము విశేషము శీ. గుంటూరు వైశ్య గురుకులా 
(శమానికి కొంతకాలము గౌరవ కులపతిగా ఉండి తదభ్యుదయానికి పాటుపడినాడు; 
అసలీయన ఇల్లే ఒక సంస్ట. అక్కడ విద్యాబోధ - కావ్యరచనములనేవి నిరంతరమూ 
జరుగుతూ ఉండవలసినదే. ఇటీవల 'పూర్ణ ప్రజ్ఞ (గంధమాల'ను స్థాపించి అందులో 
తన (గ్రంథాల నన్నిటిని క్రమముగా (ప్రచురిస్తూ ఉన్నాడు; అయితే శతలక్షణి - 
కావ్యాలోకము - అనే వ్యాకరణాలంకార (గంధాలు వ్రాసిన పండితుడీయన. 
ఈయన ఉపన్యసిస్తూ ఉంటే అనేక విశేషాలు, పద్యాలు, శ్లోకాలు, దొర్జ్హుతూ వెనక 
వేంకటశాస్తిగారి ధోరణిని జ్ఞాపకము చేస్తూ ఉంటవి. మనిషి ఎంతటి పండితుడో 
అంత వినయమూ, శిష్యవాత్సల్యమూ కలవాడు. స్నేహపా(త్రుడు. ఈయన అనేక 
సమ్మానాలను ప్రశంసలను అందినాడు.* ఆంధ్ర సారస్వత పరిషత్తు వారీయనకు 

ఛ కొమాండూరి కృష్ణమాచార్యులు, తల్దావజ్బ లవారు, (క్రొత్తజగ్గయ్యచాౌదరి, తడికమళ్ల 
కోటీశ్య్వరగుప్త, క్రొత్త సచ్చిదానందమూర్తి, కాలువ రాఘవయ్య, పశర్లపాటి వాసుదేవశాస్త్రి, వెల్లంకి 
వెంకయ్య శాస్తి, మానూరి వెంకటరమణయ్య, ధనకుధరంగారలు మొదలైనవారు కొందరు. 
ఏరిలో జగ్గయ్యచౌదరి 'పన్నా' అనే తన చిన్న కావాన్నీ, - కోటీశ్వర గుప్త 'పద్యమంజరి' నీ గురువుకు 
అంకితము చేసినారు. కాలువ రాఘవయ్య అనే శిష్యుడు వసుచరిత్రను నాటకముగా వ్రాసి 
ఈయనకు అంకితము చేసినాడు. కొమాండూరివారు తన హర్షవరిత్రావతారికలో - 

'స్వాదు కాదంబరీ రసాస్వాదనమున 

బూర్లమగు (ప్రజ్ఞవాయని బుధవరులను 

శాబ్దికుల( గావ్యవేత్తల సరసకవుల 

లాక్షణికులను దల(తు సలక్షణముగ' 
అని యీయన నుద్దేశించి వ్రాసినాడు. 

౫ కొప్పరపుకవులు, చెళ్ళపిళ్ళవారు, కాశీకృష్ణాచార్యులు మొదలైనవారు, పత్రికలు, అనేకవిధాల 
ఈయన కవితాశక్తిని గురించి, పాండితీగరిమను గురించీ ప్రశంసించి ఉన్నారు. వీరి “కైకేయి 
సౌశీల్యము”లో నవ్యత ఉన్నట్టు, పిల్లలమజ్జీవారి పీరిక, నిరూపిస్తున్నది, చూడండి. వీరి 'ఆత్మ 
సమర్పణము' కూడ చక్కని ఖండకావ్యము. 


చతుర్ధభాగము 567 


“'కదిశేఖరి బిరుదాన్నిచ్చి గౌరవించినారు. ఈయన గుంటూరు జిల్లాకే ప్రతిష్ట తెచ్చిన 
కొద్దిమంది విద్వత్కవులలో ఒకడై (ప్రశంసనీయమైన భాషాసేవచేస్తున్న వ్యక్తి, 
ప్రాచీనుడులా కన్పించినా నవ్యతను హృదయములో మన్నించగల రసజ్ఞుడు. 


గరికపాటి మల్లావధాని 


ఈయన పళ్చిమగోదావరీ జిల్లాకు చెందిన పండిత కవులలో పేరు 
వడసినవాడు. 18-9-1899 తేదీని కోవూరులో తెలుగునాటి వైదిక కుటుంబములో 
జన్మించినాడు. *సంస్కృతాం(ధ్రాలలో నిర్దుష్టమైన, సాధికారమైన పాండిత్యము 


రబా 
కలవాడు. శికొవ్యూరు ఆంధ్ర గీర్వాణ విద్యాపీరములో చదువుకొనే దినాలలో వేలూరి 
శివరామశా(స్తిగారు చేసిన అష్ట్రావధానమీయనను ఆకర్షించి తత్రజ్ఞా సాధనపై 
ఈయన దృష్టిని మరలించింది. తర్వాత కాలములో ఈయన చేత అవధానాలు 
చేయించింది. ? 1921 అసహాయోద్యమములో చేరి, చదువు మానివేసి (గ్రామ గ్రామాల 
జాతీయ గీతాలను పాడుతూ ఉపన్యాసాలనిస్తూ, కాంగ్రెసు ప్రచారము చేసిన 
దేశభక్తుడీయన; 1930 ఉప్పు సత్యా(గ్రహోద్యమములో శ్రీ పాల్గొని శ్రీకృష్ణ జన్మస్టానాన్ని 

* ఈయన తండ్రి కాక్యప్రజ్ఞకలిగి సంస్కృతాంధ్రములలో సాహిత్య జ్ఞానము కల్లి, 
వదాన్యులని పేరుపొందిన సీతారామయ్యగారు చోడవరము గుండేపల్లి యష్టేటులో సముద్దారుగా 
పనిచెసినారు. 

శ ప్రఖ్య సీతారామశాస్త్రి, పురిఘళ్ల సుబ్రహ్మణ్యశాస్త్రి, తాతా సుబ్బారాయశాసస్త్రి 
జి.వరదాచార్యులుగారలు గురువులుగా ఈయన సంస్కృతభాషా పాండిత్యము సంపాదించినాడు; 
కల్టూరి వెంకట్రామశా[స్తిగారు, నరుల పండితులు గురువులుగా ఆంధ్రభాషా పాండితి 
నార్జించినాడు. 

+ తెల్కిచర్ల జమిందారుగారి వినోదార్థము కవితాగోష్టులను - అష్టావధానములనూ జరిపి 
ఎనిమిది ఎకరముల భూవసతిని సమ్మానముగా పొందినాడు. 

కీ విచారణ సందర్భాన కోర్టువారి కీయనిచ్చిన సమాధానాన్ని చూడండి. 

లేదుగదయ్య! మా నుడుల లేశ మసత్యము సత్యబద్దమౌ 

వాదమె దోసమయ్యెడు; నభాగ్యమిదే మనకబ్బె; నింకనౌ( 

గాదననేల మీ విహిత కార్యకలాపము దీర్ప(బూను(డా క్‌ 
మీ6దట దేవు(డేగల(డు మిమ్మును మమ్ము! బరీక్షసేయగ ౯ 


568 నవ్యాంధ్ర సాహిత్య విధులు 
దర్శించినాడు. అక్కడున్నప్పుడే “భారతాంబికా శతకా”న్ని రచించినాడు. తరువాత 
“అమరు” కావ్యాన్ని ఆంధధ్రీకరించినాడు. ఈయన రచించిన జాతీయగీతాలకు 
దేశములో ఆ రోజులలో మంచి (ప్రచారం ఉండేది. ఏలూరు జాతీయ విద్యాలయములో 
(1923-30) చేరి యీయన దేశభక్తినీ, జాతీయ దృక్సథాన్నీ అనేక విద్యార్దులలో 
కల్షించినాడు. అటు పిమ్మట ఏలూరు మునిసిపల్‌ హైస్కూల్‌ పండితుడుగా దాదాపు 
పదేండ్లు (1938-47) పనిచేసినాడు. అక్కడ కళాశాల పెట్టిన తర్వాత అందులో చేరి 
సనుటో కలార్టులకు కవితాభిక్ష పెట్టుతూ కాలక్షేపం చేస్తున్నాడు*. ఏలూరులో సాహిత్య 
చైతన్యాన్ని కల్షిస్తూన్న కొద్దిమందిలో + ఈయన గణనియుడు. సన్నగా, పొడుగ్గా 
ఉండి కంరమెత్తి పాటలనూ, పద్యాలనూ పాడుతూ ఉంటే సభ్యులు ముగ్గులు 
రావలసినదే. ఈయనకున్న ప్రతిభకూ, పాండిత్యానికీ సరితూగే గ్రంథజాలము 
ఇంతవరకు నెలువడకపోవడం దురదృష్టమే. కాని యీయన శిష్యులలో నవ్య 
కవులుండడముక్టి సాహిత్యాభిలాష యువకులలో కల్గిస్తూ ఉండడము ఇక్కడ 
గమనించదగిన అంశము. 


సాధు వరదరాజం సంతులు : 


దక్షిణదేశములో తెలుగు భాషకు మంచి (ప్రచారము కల్షింబన 

మహాశయుడీయన. దక్షిణాంధ్ర అనే పత్రికను స్టాపించి (1927లో) అహర్నిశలూ 
ఆంధ్రభాషా ప్రచారము కోసం పాటుపడిన, పాటుపడుతున్న వ్యక్తి ఈయన. 
ఆంధ్రుల 'ఊసరక్షేత్రములందుండినను ఆంధ్రుడు ఆం॥ధ్రుడే' అని, 'నా మాతృభాష 
నా(ప్రాణము. అది మరచిపోయిన పాపము” అనీ పత్రికలో మొదట వ్రాసుకున్నవాడు. 
4 1930లో కాంగ్రెసు సంఘమే వీటిని ప్రకటించినదట. 

౩ చెన్నాప్రగడ భానుమూర్తిగారి ఆధ్వర్యాన సభలో (నరసాపురములో) “కవిశేఖర'' బిరుదాన్ని 
పొందినాడు 

ఈ నందిరాజు చలపతిరావు, నండూరి వెంకటసుబ్బారావు, సోమంచి లింగయ్యగారలు 
ఇతరులు 


ర్‌ బొడ్డు బాపిరాజు, ముడుంబ నరసింహాచార్య, రండు చింతల సత్యనారాయణ శా స్తిగారలు 
మొదలైన నవ్యులట్టివారు. 


చతుర్ధభాగము 569 


ఎంతటి దీక్షకలవాడో వేరే తెలుపనక్కరలేదు. (ప్రవాహానికి ఎదురీదడములో 
ఈయన పొందిన, పొందుతున్న కష్టాలు తన కృషిని మరింత తీక్టము చేస్తున్నవి. 
రాగ్టాతరాంధ్రులు తెలుగుభాషను మరచిపోకుండా ఈయన చెస్తున్న కృషి 
ప్రశంసనీయమైనది.*ః 

సైవారేకాక ఇంకా పలువురు పండితులు, కవులు, అవధానులు, 
సాహిత్యాభిరుచిని ప్రజలలో పలుతావులలో కల్లిస్తూ వచ్చినారు. ప్రత్యక్షముగా ఉండి 
(ప్రముఖంగా ఆయా తావులలో కృషి సల్సినటువంటి వారనే పైన ఉల్రేఖించుకొనడము 
జరిగినది. (ప్రచ్చన్నముగా ఉండి నవ్యులచేత కవితాసాధన చేయించిన మహామహు 


లెందరో ఉండి ఉంటారు. వారందరినీ నవ్యసాహిత్యానికి దోహదము చేసిన 
వారినిగానే ఎంచుకోవలె. 





3% ఇలాగే వంగదేశములో ఖరగపురములో భండారు దండపాణిగారనే ఆయన (1927లో) 
రా(ష్టైతరాంధ్రులనే పత్రికను స్టా? చి తానే సంపాదకుడుగా ఉండి కృషి చేసినాడు. బర్మాలో 
'వసంతకుసుమము” అనే సంచిళ, జంషడూరులో ఆంధ్రనాటక సాహిత్య పరిషత్తువారి 
ప్రచురణలూ ఆంధ్రభాషా సాహిత్య (.చారము కోసము కృషిచేస్తున్నవిగా ఉండడం మెచ్చదగిన 
అంశము. ఈ (క్రింది వాక్యాలు చూడండి * 

“వంగదేశములో ఖర్గపురమున ఉన్న ఆం(ధ్రులు రాష్టైతరాం(ధ్ర సంఘమొకటి ఏర్పాటు 
చేసి, రాష్టేతరాంధ్ర సంజీవని అనే పత్రికను ప్రారంభించినారు. వీరు భారతవర్షమునకు సాగర 
(ప్రాంతములను ఉన్న ఆంధ్రుల స్టితిగతులు తెలిసికొని, భాషావిషయమున ఎట్టి ఏర్పాటులు 
చేసినచో, ఎట్టి వాజ్మయము నిర్మించి వారి కిచ్చినచో, వారి ఆంధ్రమున ఏకత్వముకలిగి, వారు 


మాతృభూమి తో సాహచర్యము కలవారగుదురో నిశ్చయించుకోదలచినారు.” 
(ప్రతిభ సం 1 సం 1] 


నవ్యాంధ్ర సాహిత్య పీథులు 
2 
నన్యకనితఃము - అనువృత్తి 


ఈ దశాబ్బాదికి (1940 (ప్రాంతానికి) నవ్యసాహిత్యము బాగా స్థిర 
పడిపోయినది; ఖండకావ్యములో నవ్యులు పొందినసిద్ది కధానికలోను గడించినా 
రీకాలానికి. (గ్రంథ ప్రచురణము బాగా జరుగుతున్నది. (గ్రాంధికభాష పార్య(గంథాల 
కోసము తప్ప రచయితలెవ్వరూ ఇతరత్రా హెచ్చుగా ఉపయోగించడములేదు. 
తల్దావజ్జల, దేవులపల్లి, అడివి, విశ్చనాధలు మాత్రం పలుతావుల ఉపన్యాసాలనిస్తూ, 
యువకులను సమ్మోహితులను చేస్తూ, అనేక సభలలో సమ్మానాలు పొందుతూ 
నవ్యసాహిత్య వ్యాపనానికి చాల కృషిచేస్తున్నారు. ప్రథమ నవ్యులలో వీరే అవిచ్చిన్నముగా 
ఈనాటికీ రచన సాగిస్తూ ఉండడము గమనించతగింది. రాయ(్రోలీత్యాదులు 
కొందరు తమ (ప్రాత రచనలను చూచుకొని మురిసిపోవడము, వాటినే పునః 
(ప్రచురించుకొంటూ ఉండడమేకాని ముందుకు సాగడములేదు. నోరి, మల్లవరపు, 
వంగల, ఇంద్రకంటి, శ్రీ శ్రీ మొదలైనవారు నవ్య సాహిత్యముసైన విమర్శక 
వ్యానాలను రచిస్తూ కొంత సంచలనాన్ని కలుగజేస్తున్నారు. దేశములో యువకవులు 
గత దశాబ్దికాలానికి పైగా సాధనచేస్తూ, ప్రధమ నవ్యుల అడుగుజాడలలో నడుస్తూ, 
ఈ కాలానికి గ్రంధాలను ప్రచురించుకొని మంచి వ్యాప్తిలోకి వస్తున్నారు. అనేకులు 
పత్రికలలో నిలచిపోయినవారే. ఉపన్యాస వేదికలదాకా రానివాళ్ళే బహుళ సంఖ్యాకులు. 
వారి రచనలు భారతి - (ప్రతిభ - కిన్నెర - మహతి - వీణ - మొదలైన పత్రికలలో 
ఎరివిగా ప్రచురితమవుతూ నవ్యసాహిత్య వికాసానికి తోడ్పడినవనే చెప్పవలె, మరీ 
నవ్యులు తప్పటడుగులు వేయడము (ప్రారంభిస్తున్నారీ కాలానికి. చిన్నచిన్న కవితా 


చతుర్ధభాగము 571 


సంస్థలూ,* ప్రచురణ కెంద్రాలూళ నలుమూలలా అనేకము ఏర్పడి కృషిసాగిస్తూ 
నవ్యసాహిత్య విసృృతికి దోహదంచేస్తూ వస్తున్నవి. వీటి అన్నిటికీ సాహితీసమితి, 
నవ్యసాహిత్య పరిషత్తులే మార్గదర్శకములనవలె. ఈ సంస్థలద్వారా పత్రికల ద్వారా 
సాధనవేస్తూ ఉన్న నవ్యులనేకులలో నేటికి (1950) కొద్దిమంది రాటుదేలుతున్నారు. 
ఈ దశాబ్ది కాలములో వచ్చిన సాహిత్యమును గూర్చి ఉత్తరోత్తరా (గ్రహిద్దాము. 
అంతకన్నా ముందు 1940 నాటికి స్థిరపడిన కొందరు నవ్యకనులను గూర్చి 
విపులముగా ముచ్చటించుకుందాము. వీరిని నవ్యులలో రెండవశ్రేణిలో నిల్చుకోవలసి 
ఉన్నది. అప్పారాయ సుబ్బారాయో పజ్జకాలైన రెండుమార్లాలా సాధన చేసిన 
ప్రధములను గూర్చి పూర్వం ఉల్లేఖించుకున్నాముగదా! అవే మార్గాలలో కృషిచేస్తూ 
ఈ కాలానికి గడితేరినవారు అనేకులున్నారు. (ప్రజాభిమానాన్ని చూరగొనడము, 
యువకులకు తర్వాత పదేళ్ళలోనూ మార్గదర్శకులయే గౌరవము పొందడము ఏ 
కొందరికో దక్కింది. వారిని గూర్చి ముందు చెప్పుకున్న తర్వాత ఇతరుల సాధనను 
తెలుసుకుందాము. 


కాంచనపల్లి కనకాంబ : 


ఈమె విదుషీమణి, కవయిత్రి. భక్తురాలు. ఈమెనుగూర్చి పూర్వము 


* కాముదీసమితి (విజయనగరము) - ఆం(ధ్రవాజ్మయ సేవాసమితి (బూర్లుంపాడు) - 
కఎకుమారసమితి (అనంతపురము) - సాధనసమితి (సికింద్రాబాదు) - వ్యాసనారస్వత సమితి 
(బెజవాడ) - నవ్యకళాపరిషత్తు (నరసారావుపేట) - సాహిత్యమండలి (ఏలూరు) - కాకతియ 
కళాసమితి (వరంగల్లు) - రాయలసీమ సాహిత్య పరిషత్తు - విజ్ఞాన వర్దినీ పరిషత్తు (హైదరాబాదు) 
- మబిలిస్‌ - ఇ-ఉ మర్‌ఖయాం - మధుపాయి (వాల్తేరు) - "దేశకవితామండలి ( (ఘంటశాల) 
మొదలైన సంస్థ లీకాలానికి ఇంచుమించు ముందు వెనుకలుగా ఏర్పడి చేసిన కృషి 
ప్రశంసనీయమైనది. సాహితీసమితి తర్వాత అంతటివి కవితాసమితీ (విశాఖపట్నం) యువకవి 
మండలి (తెనాలి). ఈ కవితా సంస్థల ద్యారా సాధన చేసినవారిలోనే నేటి (ప్రఖ్యాత 
రచయితలున్నారనే విషయం గమనిస్తే ఏటి ప్రాముఖ్య మెంతటిదో అవగతమౌతుంది. 


+ ఉషా[గ్రంధావళి - దేశోద్దారక (గ్రంధమాల - అణా[గ్రంధమాల - యువ (ప్రచురణలు - 
సాహిత్యకుటీరము - సాహిత్యలతా గ్రంధమాల - నవ్యసాహిత్యమాల - లక్ష్మీ (గంధ(ప్రచారిణి - 
నవోదయరేఖావళి - నమ్మాళ్యార్సు - కళానిధి (గ్రంధమాల - భారతీ (గ్రంథమండలి - ఆంధ్రావళి 
(గ్రంధమాల - మణిమాలికా (గ్రంధమాల - సాహిత్య మేఖల ప్రచురణలు - స్వర్షలతా (గ్రంధమాల 
- శశికళా కిరణమాల - మొదలైనవెన్నో ఉన్నవి. 


572 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కొద్దిగా ఉల్లైఖించుకొన్నాము. అయినా, యీకాలానికి ఈమె (జననము 3-9- 
1893) విజయవాడలో శ్రీ తిరుమల శ్రీనివాస త్రిలింగమహా విద్యాపీరము ద్యారా 
విశేష కృషిచేస్తూ కీర్తిగడిస్తూ ఉండడమువలన విపులముగా (వ్రాసుకోవలసి వచ్చినది. 
ఈమె చిన్నతనము నుంచి విద్యావ్యాసంగము చెస్తూ అద్భుతమైన తెలివితేటల్ని 
ప్రదర్శిస్తూ వచ్చినది. నెల్లూరులో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ దానిని వదలి 
చెన్నపురిలో బ్రాహ్మణ వితంతు శరణాలయములో ఆంగ్ల విద్యాభాసము చేయబోయి 
ఆ పిమ్మట ఇంటరుమీడియేటు వరకు చదివినది.* తర్వాత సంస్కృతాంధ్రాలలో 
పాండితి సంపాదించి (విద్వాన్‌ ప్యాసై) లేడీ విల్లింగ్‌డన్‌ హైస్కూలులో ఆంధ్ర 
విదుషమణిగాను, తర్వాత క్వీనుమేరీ కళాశాలలో ఆంధ్రోపన్యాసకురాలుగాను 
ఈమె పనిచేసి అనేక (స్త్రీలకు తన (ప్రవచనాల ద్వారా యోగ్యత కల్పించినది.* 
చిన్ననాటి నుంచి కవిత్వము చెప్పుతూ అనేక కృతులను వ్రాసి, కవితిలక (గ్రంథమాల, 
పేర వెలువరించినది. పండితోత్తముల మెప్పును బడసిన కవయిత్రి యీమె. 
ప్రాచీన కవితా మార్గావలంబిని అయినా 'తోమాలియ'లో నవ్యత లేకపోలేదు. 
సరసమైన నిర్దుష్టమైన కవితాధోరణి కలిగి బహుకావ్య క ర్లియె నవ్యాంధ్ర కవయి[త్రులలో 
ఉత్తమస్థానాన్ని అలంకరిస్తున్న కనకాంబగారు ప్రశంసనీయ. ఈమె వచన గ్రంథాలను 
- నాటకాలను - (ప్రబంధాలనూ రచించి తద్వారా తనకున్న కవితా ప్రాగల్ళ్యాన్ని 
కప్పిపుచ్చే వైరాగ్యదృష్టిని హెచ్చుగా వ్యాపింపజేయడానికి పాటుపడినది. రాధ 
(అమృతవల్లి 1917) - గౌతమబుద్రచరితము 1918 - శ్రీ జీవయాత్ర (1925) - 
హంస విజయము (1935) - శ్రీ మద్రామాయణ కథా సంగ్రహము (1936) - 
అమృతసారము (1936) - ఆనందసారము (1936) - అభిజ్ఞాన శాకుంతలము 
(1941) - తోమాలియ (1942) - చక్కని కధలు (1946) మొదలైనవి ఈమె 
ఈ “బాల్యంబుననె యాంధ్రభాషాకవిత్యంబు గజపె మున్‌ మంగురామానుజుండు 
ఆంగ్లవిద్యారహస్యంబు నాకెజిగించె లీలమై బిదప (డైన్‌డేలుసాధ్వి 


సంస్కృతసాహిత్య సంప్రదాయము నృసింహాచార్యపండితుం డవల దెల్సె" ... 
అమృతానందనాథస్వామి భక్తకోటిలో చేరిన సాధకురాలు కనకాంబగారు. 


* “పదియు రెండవయేటం బలికించితివిగదా నెల్లూరు శ్రీరంగనేత్పమహిమ” 
(ఆనందసారము) 


చతుర్ణభాగము 573 


కృతులు. హిందూ సుందరి, సావిత్రి, జనానా, అనసూయ, దేశాభిమాని, ఆంధ్రపత్రిక 
గృహలక్ష్మత్యాది పత్రికలద్యారా సాహిత్య కృషి చేసిన ప్రజ్ఞావంతురాలు. వీటిలో “శ్రీ 
జీవయాత్ర" కవయిత్రికి ఎక్కడలేని ప్రశస్తి తెచ్చినది. ఈమె అనేక సమ్మానాలను 
పొంది, చెళ్ళపిళ్ళేత్యాది మహాకవుల ఆశీస్సులను పొంది,* (ప్రఖ్యాతికి వచ్చినది; 
విద్యాపరము పక్షాన ఎందరెందరు పండితులనో గౌరవించి, సమ్మానించిన 
ధన్యురాలీమె; 'కవితిలక' - 'కవితావిశారద' అన్న బిరుదనామాల్ని పొందిన కవయిత్రి. 
నీవంతరమూ కవితాగోష్టిలోను, వేదాంతగోష్టిలోనూ కాలమును బుచ్చుతూజఉన్న 
యోగ్యురాలు. ఇప్పటికీ, ఉపన్యాసాల ద్యారా - రేడియో ప్రసంగాల ద్యారా (స్తీజాతి 
నుద్దరిస్తూ ఉన్న సాధ్యమణి కనకాంబగారు. 


సంగనామముల రామచంద్రరావు : 


ఈయన ముందు వేదాంతి - తర్యాత పండితుడు - ఆ పిమ్మట కవి. చాల 
కాలముగా 'భారతి'లో ఖండకావ్యాలను వ్రాస్తూ వచ్చిన సాధకుడు. తన ధోరణిలో 
తాను కవితా వ్యాసంగము చేసుకుంటూ వచ్చినాడేకాని రచ్చకు రావలెననే 
కుతూహలము లేనివాడు. కాని ఈయన సాధననుబట్టి గణనీయమైన కృషిచేసిన 
వాడనవలె. ఈయన గుంటూరు జిల్లాలోని కట్టెంపూడిలో 31-3-1895 తేదిని 
జన్మించినాడు. ఆంగ్ల విద్యాభ్యాసము నిమిత్తము గుంటూరుచేరి అక్కడనే 1944 
నుంచీ ఇప్పటిదాకా టవున్‌ హైస్కూలులో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ జీవయాత్ర 
గడుపుతున్న వ్యక్తి యాయన. దారిద్ర్యము పీడిస్తున్నకొలదీ కవిత్వం ఈయన 
ముఖాన హెచ్చుగావెలువడడం గమనించతగింది. ఈయనకు కవిత్వోపాసనమే 
భోజనము. లోకము దృష్టిలో చాదస్తుడు. ఈయన సాక్షాత్తుగా ఎవరిపైనా ప్రభావము 
కల్లి ఉండకపోయినా, ఈయన కావ్యాలు నవ్యాంధ్ర సాహిత్యాన్ని పోషించేవిగానే 
ఉండడం విశేషము. శ్రీ తిరుపతి వేంకటేశ్యర శతకము - పల్నాటియుద్ధము - 


క ఈయమ పాండితీగరిమ, మీయమ జ్ఞానవిశేష మీ మహా 
ధీయుతురాలి వర్తన, విధేయత, యోగ్యత, నితియుక్తి యాం 
గ్లేయకళా ్రవిష్టత, మలీమసకార్య పరాజ్మత్వమున్‌ 
ధీయుతులీ కృతిన్‌గనినం దెల్లముగా6 బొడకట్టు సర్వమున్‌. 


574 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పల్నాటి పౌరుషము (నాటకము) - అశోకవనము (ఖండకావ్యము) - భద్రాద్రిరామదాసు 
(ప్రబంధము) - కురంగి (పద్యకావ్యము) అభిజ్ఞాన శాకుంతలము - మొదలైన 
వీయన (గ్రంధాలు. ఈయన కవితలో పలుకు ఉన్నదనే చెప్పవలె. 


జాషువా కని: 

నవ్యాంధ్ర కవులలో జాషువ విలక్షణస్థానాన్ని సంపాదించుకొన్న సహజకవి. 
ఈయనలో ఆం(ధ్రత్వము మూర్తీభవించి ఉంటుంది. ఆ మాసాలూ, ఆరీవీ, నడకలో 
హుందాతనమూ, మాటలలో దర్పమూ, తెలియని వాళ్ళను కూడా ఛప్పున ఆకర్షిస్తవి, 
ఈయన గుంటూరు జిల్లా వినుకొండ (గ్రామములో 1895 అక్టోబరు 28 తేదీన 
జన్మించినాడు. ఆంగ్ల విద్యాభ్యాసము కొద్దిగాచేసి, హైయర్‌గ్రేడు (ట్రైనింగు 
ప్యాసయినాడు. తర్వాత ఉభయభాషాప్రవీణ బిరుదాన్ని గడించినాడు. భారతిలో 
అనేక ఖండకావ్యాలు (1924-1936) ఈయనవి అచ్చవుతూ వచ్చినవి. ఈయన 
(ప్రబంధాలను, నాటకాలను కూడా రచిస్తూ వచ్చినాడు; నవలలను నిర్మింప 
యత్నించినాడు; సినిమాకు మాటలు పాటలు (వాయబూనినాడు, ఎన్ని యత్నించినా 
ఖండకావ్య రచయితగా మాత్రము జాషువా కవిపేరు స్థిరపడిపోయినది. ఫిరదౌసి 
(1932), స్వప్నకథ (1933), ఖండకావ్యములు (మొదటి రెండు భాగములు (1937- 
38), ఈ గబ్బిలము-మొదటిభాగము (1940), ముంతాజమహలు (1941), గబ్బిలము- 
రెండవభాగము (1942), కాందిశీకుడు (1942), నేతాజీ (1946), ఖండకావ్యము 
(మూడవభాగము (1947), బాపూజీ (1948), స్వయంవరము (1949), అన్నవి 
ఇప్పటికి ఆయన రచించిన ఖండకావ్యములు. 'ఫరదౌసి' విశ్చ్శవిద్యాలయ తరగతులకు 
పాఠ్య(గ్రంథముగా నిర్లీతమై మంచిపేరు కవికి గడించి పెట్టినది. “గబ్బిలము”పై 
ఈకవి కమితాభిమానము. దేశములోకూడా ఫిరదౌసి, గబ్బిలము, ముంతాజ 


* హిమధామార్కధర పరిణయము, మదాలస, రుక్మిణీ కల్యాణము, చిదానంద ప్రభాతము, 
ధృవవిజయము, కన్యకాపరమేశ్వరి, తెరచాటు, మొదలైనవి తన తొలినాటి కృతులని కవిగారే 
నాతో చెప్పినారు - పి. వేం. హ 


+ ఈ 'గబ్బిలము'ను ఆంగ్లములోనికి నరసింహాచార్యులనే ఆయన అనువదించడం 
విశేషం. దీనిని వల్లభజోస్యుల సుబ్బారావుగారు (ప్రశంసించినారు. 


చతుర్దభాగము 575 


మహలులకున్నంత ప్రచారము ఈయన వ్రాసిన ఇతరవాటికి లేదని చెప్పవచ్చు. 
దెశాభిమానము, ఆం(ధ్రాభిమానము ఈకవికి హెచ్చు. 1942 దాకా వినుకొండ 
హైస్కూలులో పండితుడుగా ఉంటూవచ్చి, 1943లో మద్రాసు ప్రభుత్వాన్ని ఆశ్రయించి 
'సాంగ్‌ పబ్లిసిటీ ఆర్గనైజర్‌ అయి దారితప్పి యుద్దవాజ్మయాన్ని సృజించినాడు! 
అటుతరువాత కవిత్వము చెప్పడమే ఒక ఉద్యోగమైపోయిన దీయనకు; దేశమాదరించి 
పలుచోట్ల ఈయనకు సమా నాలు చేసినది;* వేంకటగిరి, జయపురం, ముక్యాలరాజు 
లీయనను సత్కరించినారు. ‘కవికోకిల, 'కవితావిశారది, “నవయుగ కవి చక్రవర్తి 
మొదలైన బిరుదాలను, ధనాన్ని, గండపెండేరాన్ని ఇచ్చి ప్రజలు, రసికులు తమకీతని 
కవిత పైనున్న అభిమానాన్ని చాటినారు. ఈయన కవిత్వము సరళమై, ముద్దు లొలికే 
పలుకుబళ్ళతో నిండి ఉంటుంది. ఈయన కలములో విశిష్టమైన ఒడుపు ఉన్నది; 
మనోహరమైన పదసంపుటులను, హృదయంగమములైన అలంకారములను 
కూర్చడములో జాషువాకవి నేర్పరి. తెలుగు కవిత్వంలోని తీపి ఈకవి చూపినట్లు 
నవ్యులలో మరొకరు చూపలేదా అనిపిస్తుంది. అయితే మహాగ్రంధమేదీ 
(వ్రాయకపోవడము వల్ల కాలపరీక్ష కీయన కవిత యెంతవరకాగుతుందో మరి? కాని 
తాను చేసిన కృషికి తన జీవితకాలములోనే మెప్పు పొందడము ఎంతో విశేషము గదాశి 


౫ తన ఊరిలోనే తనకు సమా శ్రైనము జరగడము గమనించదగినది. అందులో వినుకొండ 
వాసులేమన్నారో చూడండి : 
వినుకొండం జనియించినావు కవిభూభృన్మాళియై, వీపయిన్‌ 
ఘనసంఘం బమృతంపుసోన కురియంగాంజాగె; నీ కొండలో 
న, నెటుల్‌ పుటైెనొ గాంగనిరరమననాా వెల్లువె పాలు నీ 
లు యి ta క 
ప్రణుత శ్రీకవితా మహాలహరి; మా భాగ్యంబు జోష్యా కనీ! 


4 'జాషువా కవి రసమయహృదయుడు ... జాతీయప్రబోధమున కీతని కలము గూడ 
పూనినది ... రసమయ భావము లీతని హృదయములోనుండి వడపోతలు పొంది వచ్చుచుండును. 
.... తెలుగు నుడికారమును భద్రపజణుచుచు, నూతనమైన చక్కని పదసంపుటులను గల్పించుచు, 
మనస్తత్వ పరిశీలన ముచే బాత్రల జి త్రించుచు, నెడనెడ విశ్వసూ(త్రముల బోధించుచు, నెన్నదగిన 
నవ్యకవి యనిపించుకొన్నాడు. - పిల్దలమలేవారి 'సాహిత్యసంపద' 

6-7-47 'ప్రజాబంధు'లో బంకుపల్లి రామజోగారావుగారి వ్యాసములోని ఈక్రింది 
భాగాలు చూడండి. 


576 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


తుమ్మల సీతారామమూర్తి చౌదరి : 


ఈయననుగూర్చి పూర్వభాగములో కొంత (గ్రహించి ఉన్నాము. 1920 
నుంచి భారత్‌ సంచికలద్యారా తన ఖండకావ్యాలను వెలువరిస్తూ ఈ కాలానికి 
[గ్రంధములను (ప్రచురించి, సమ్మానాలను పొంది, తన కవితాసౌరభాన్ని నలువైపులా 
ప్రసరింపజేస్తున్నా డీకాలానికి. ఈయన గుంటూరు జిల్లాలోని కావూరు గ్రామములో 
25-12-1901 తేదీన జన్మించినాడు. జాస్తి సుబ్బయ్య, తాడేపల్లి వెంకటప్పయ్యశా స్త్రి, 
దువ్వూరి వెంకటరమణశా స్తిగారలీ కవికి గురువులై సంస్కృతాంధ్ర సాహితీ పాటవాన్ని 
చేకూర్చినారు. చిన్నతనమునుంఖీ దేశాభిమానమూ, ఆం(ధ్రాభిమానమూ, పితృ 
గౌరవమూ కలిగి వాటినే తన రచనలలో ప్రతిబింబింప చేస్తూవచ్చిన నవ్యుడీయన. 
కాంగ్రెసు సేవా తాత్పర్యమీ కవికిమెండు. 1920-29 మధ్యకాలములో అనేక పద్యాలను 
వ్రాసి జాతీయ కవితాఖ్యాతి గడించినాడు. నవ్వులలో భావావేశము హెచ్చుగా 
ఉంటుంది. కాని భాషాపాటవం చాలమందిలో అంతగా కన్పించదు. ఈ కవి 
వ్యుత్సన్నుడు కావడమువల్ల పండితులుమెచ్చే శబ్దాధికారమూ, పామరుల నాకర్షించే 
భావావేశమూ ఈయన కవితలో కన్పిస్తవి. ఈయన స్వభావము వెన్నలాంటిది; 
పరమసౌజన్యమూర్తి సీతారామమూర్తి. స్వాతంత్ర్రప్రియుడు. ఈయనలో ఉన్న 
గుణాలన్ని ఈయన కావ్యాలలో కన్పిస్తూనే ఉంటవి. ముఖ్యముగా 'రాష్ట్రగానము, 
(1938)తో ఈయనకెక్కడలేని ప్రాచుర్యము కల్గినది. దేశీయులలో ధర్మాభిరతి 
కొరవడకుండా కాపాడే నిమిత్తము, ఆంధ్రులలో కార్యోత్సాహాన్ని కల్గించే నిమిత్త్రమూ 
ఈయన కవిత్వాన్ని సాధనగా ఉపయోగించుకొన్నాడు. ఈ దృష్ట్యా చూస్తే ప్రథమ 
నవ్యులలో రాయప్రోలు అందుకున్న స్థాయికీ కవి వెళ్ళుతున్నాడనవలె. ఆత్మార్సణము 


“గొప్ప కవులమల్లే ఆయనకూడా స్వేచ్చాజీవి. స్వాతంత్ర్య ప్రియుడు ... దేశహితార్హం 
తన కవిత్వం వినియోగించడమే తన లక్ష్యమని ఆయన స్పష్టంగా చెప్పాడు. దేశాన్ని తన కవితతో 
శీఘ్రంగా సంస్కరించాలని ఆయనకి తీవ్రమైన అభిలాష ఆయనకు స్వభావసిద్దంగా గొప్ప 
ఆత్మ విశ్వాసం ఉంది.” 

"Rich in imaginary, chaste in style, and superbly sweet in melody of 
thought and word alike, his poetry move on with the ease and elegance of a 
majestic river fertilising even the most barren soil on which it may happen to 
flow." — V. Krishna Rao, 11-6-34. 


చతుర్దభాగము 609 


తాపీ ధర్మారావు నాయకుడు కావడానికి అర్రులచాస్తున్నా డంతకువూర్వమునుంచే. 
ఇదో విధంగా సమయం వచ్చింది. ఆం(ధ్రదేశంలో జెండా ఎత్తాడు. ఆజెండా కిందికి 
యువకులువచ్చి చేరారు. దీనికి రూపాన్నిచ్చే టప్పటికి “అభ్యుదయ రచయితల 
సంఘ” మైంది. 1943 లోనే వట్టికొండ రంగయ్య విశాలాక్షులు 'అభ్యుదయగీతాలు' 
“విప్టవజ్యాల” ప్రచురించారు. “ప్రజాశక్తి అనే పత్రిక (ప్రారంభించారు. మహీధర 
సోదరులు “రష్యాపై” ఉన్న వాజ్మయాన్ని కొంత అనువదిస్తూ వచ్చారు. నార్త, 
కంభపాటి సత్యనారాయణ, తుమ్మల వెంకట్రామయ్య, చదలవాడ పిచ్చయ్య, 
ఆళ్వారు స్వామి, మహంకాళి, కొమర్రాజు వినాయకరావు మొదలైనవాళ్లు కృషి 
చేస్తున్నారు. ఖండవల్లివారు “ఆకలి” మోద కావ్యం (వ్రాశారు. ప్రయాగ కోదండ 
రామశాస్త్రి మున్నగు వారు బెంగాలు విశాఖ (ప్రాంతాల్లోనికి కరువుమోద పదాల్ని 
వ్రాశారు. బుర్ర కధలవిధానం (ప్రచారం చేస్తున్నారు. కృషి ఘనత్వం గుర్తించారు 
వ్యక్తుల్ని గౌరవించడం కర్తవ్యమన్నారు. సంఘసేవ, భాషాసేవ చేసినవాళ్ళ వర్షంతులు 
జరపడం ప్రారంభించారు “తెలుగు తల్లి” సంచికల్ని ప్రచురించారు. చిలకమర్తివారి 
స్వీయ చరిత్రను ప్రచురించి పుణ్యం కట్టుకున్నారు. అభ్యుదయ సంఘాలు చాలా 
వెలసినాయి, తత్సరిణామంగా సాహిత్య వ్యవసాయం మరోవిధంగా జరుగుతూన్నది. 
లిఖిత పత్రికలు మిక్కుటమైనాయి. విద్యార్దులలో బాగా (ప్రాపకం పాందినై. చిత్ర 
లేఖనంలోకూడా కృషి .జరుగుతూ ఉన్నది. పత్రికలు కారణముగా మొత్తానికి 
నూతన చైతన్యం కలిగింది. “అభ్యుదయ సాహిత్యమంటే” ఏది అనే ప్రశ్నలో 
కృషవలులు చిక్కుకున్నారు. దీనికి సమాధానంగా నాగభైరవ శివరామకృష్ణ, 
గోపీచంద్‌ మొదలైనవాళ్లు విమర్శన చేస్తూ వచ్చారు. ఈ ఉద్యమానికి మూలసూత్రాలు 
పాశ్చాత్యంలో తయారైనాయి. అందులో పాతకొత్తలకు వైషమ్యం కూర్చటంకాదు 
సూత్రం. సంప్రదాయానికీ, పూర్వసాహితి కృషీవలులకూ భిన్నంగా కాక వాళ్ళను 
ఆకట్టుకొని ఏకముఖంగా చుట్టూఉన్న (ప్రజను ఉద్బోధిస్తూ ఉండడమే ప్రధానోద్దేశంగా 
కలిగింది ఉద్యమం. సామరస్యం కూర్చడమే ముందుకర్తవ్యము. ఈ ఉద్దేశ్యాన్ని 
వ్యక్తిగత దౌర్భల్యంతో కలుషితం చేస్తూన్నా రాంధ్రలోకంలో, ఈ మార్గాను యాయులు. 
ఇంకా బాగా స్థిరపడలేదిది. 


610 నవ్యాంధ్ర సాహిత్య ఏధులు 


ఎన్ని మార్పులు వచ్చినా, ఏనరిదొవ వాళ్ళదే. బలవంతంగా ఒకరిని మరొక 


ఉద్యమాను యాయులుగా చెయటం దుర్లభం. వాతావరణానుగుణంగా తనకున్న 

వచక్షణాశక్తినిబట్టి ఒక రచయిత ఒక మార్తానువర్తి అవుతాడు ఇప్పుటికి పురాణాల్ని 
రు 

అనునదించే వాళ్లున్నారు. పిలకా గ ఎతశ్యాస్త్రి ఆపని చేస్తున్నాడు. (ప్రబ బంధంచనసలిప 


వాళ్ళు లెకపోలెదు. వెంపరాల bum శా సిగారు, గడియారం 
వెంకటశాస్తిగారు, దుర్భాకవారు మొడలైనవారీ పధానికి చెందినవారు. శా స్ర్రచర్చ 
చెస్తునేఉన్నారు క్‌ క్రస్తష్ష చివుకుల అప్పయ్యశా(స్రిగారు “పురాణాలు” “దర్శనాలు' 


గూర్చిన (గంధాలు వ్రాశారు. 1తాభాష్యాలు వ్రాస్తున్నారు. ఇందుకు (బ్రహ్మానంద 


బీ 
స్వామి, బులుసు అప్పన్న శాస్తి మొదలైనవాళ్ళు కన్పిస్తారు. రామాయణాన్ని 
అనునదిస్తు ఉన్నారు. విశ్శనాధవారు, సోమరాజు వారు, ఆత్మకూరువారు మొదలైన 
కవులు, చారిత్రక పరిశో ధనం చేస్తూ వ్యాసాలు (పత్రికల్లో, గ్రంధాలుగా) ప్రచురిస్తున్నారు 
యీ 


క | వ చ్‌ 
పోతుకుచ్చి, దిగవల్లి, మల్లంపల్లి కురుగంటి, ఇలఅటూరు.. పూరి నాహిత్యాల్లి 


రు. ముద్రణాసౌకర్యం నమిత్తమై ముదిగొండ శర క్‌ 
సంాచిస్తున్తారు. తెలుగులో - ఇది ఒక కొత్త ఉద్యమం. జి.వి.కృష్ణరావు, వేటూ 


రమతాం Ss 


౮ 
Ke 
టై 
౮/౫) 
ర్‌ 
|, గ 
2% 
a 
fo 
1 
( 
లో 
న 
ఒక 
(గ 
న్‌ 
© 
03 
యూ 
అ 
q 
లో 
ర్త 
వ 
(© 


fg 
0A 
2: 
XK 
ల 
= 
Uf 
dy 
ty, ఆ 
[లో c { 
fs 
లి 
ల్‌ యః 
స్‌ 
(౧ 
ర 
UF 
౮ 
౧0 
Uo 
౮] 
C: 
Ou 
3 
౧లో 
> 
tp 
. 
sg 
గ్‌ 
(లీ 


DAT = వే ఖగ (ఆ ష్‌. శరీ ఇ జ్య ~ భట 
వాఎనలాల నోమయాజాలు “నచాయకురాల''సఎ నాటకం నిరించినాడు దామరాజు 


చతుడర్దభాగ యు 611 


“పోతన” “రణభేరి” నాటకాల్ని రచించి (ప్రయోగింపజెసినాడు. సినిమా వచ్చి కవుల 
రచనలకూ, తాపన స్తూనేఉన్నది. 
సారస్వతసభ లనేకముగా జరుగుతున్న రోజులివి. వేంకటపార్వతీశ్వరకవుల 

షష్టిపూర్త్యుత్సవాలు జరప ఏడం ఫలితముగా కొంత సాహిత్యం వెలువడింది. వారి 
కావ్యకుసుమావళి (రెండుభాగాలు) ప్రచురితమైనవి. శివశంకరశా స్త్రి గారీ సందర్భాన 
సంపాదించిన వివిధ నవ్యకవుల గీతికా ఖండికా సముచ్చయము “మహోదయ” మనే 
పేరుతో వెలువడడం ఒక బాగ్యం. 'వైతాళికు'ల తర్వాత 'మహోదయం' ఎన్నదగిన 
'ఏంధాలజీ” అనవలె, అలాగే తల్లానరులవారి సంపాదకత్యాన 'కధాలహరి', 
'ఏకాంకికలు' అనే సంపుటాలు ఆంధ్రప్రచారిణీ వారి ప్రచురణలుగా ఈ కాలానికి 
వెనుక ముందుగా వచ్చినవి. వెదాంతకవి “కవితాసంస్థానం, కెరటాలు” మొదలైనవి, 
అబ్బూరి వరదరాజేశ్వరరావు వు రచించిన “ప్రతిమాసుందరి” అనే రూసకం, బెళ్ళూరి 
శ్రీనివాసమూర్తి 'జాముకోడి', కె.యస్‌. రామా 'కన్నతల్లి', అల్లూరి జానకిరామరాజు 
'నూతృస్మృతి', ఏలూరు జాతీయరచనా మండలివారి కుసుమాంజలి”, గ 'రాబత్తుని 
వెంకటేశ్వరరావు 'వేల్పుటావు భాగ్యలక్షు శైలు, వారణాసి వెంకటెశ్వర్లు ' సురారిజలి' 
రత్న సానువులు, సొట్టపల్ల 'జైలు', మూర్తిబాబు నాటికలు, రాచకొండ నరసింహమూర్తి 
“జాగృతి, శ్రీపాద గోపా 'లకృష్ణమూర్తి సంసౌడించిన ase ఏకాంక నాటికలు 
గోపీచంద్‌ 'పరిఎర్తనం' ME 'నాలుగునాటికలు’”, (ప్రతి స క. 
'పురుషోత్తముడు' చీరంబీవిపాటలు, చివలూరి లక్ష్మీనరసింహాచా టం 'రవికరతపట' 
గాదిరాజువారి 'స్వవ్న కుమార స్వరూప సందర్శనము" భ్‌ జరాజు సంధ్యానామి(ట” 
మల్లంపల్లి చారిత్రక న్యాసములు , మొదలైన (గ్రంధా ధాలన్నో ఈ మధ్య కాలాను 


— ల మెంత. నీరివిగా" వెలువడు వ. నల 


యె 


నవ్యాంధ్ర సాహిత్య వీథులు 
అతివాస్తనిక ధోరణి 
తె 


సూత గ్రథనము : 

మొదట భావకవిత్వమనే పేరుతోను, ఆ తర్వాత నవ్యకవిత్వమనే పేరుతోను 
వ్యవహరింపబడుతూ వచ్చిన సాహిత్యము దేశములో బాగా స్థిరపడి పోయినట్టు 
గ్రహించినాము. అయితే 1938 నాటికే నవ్యకవిత్వము పైన తిరుగుబాటు భావాలు 
పొడసూపుతూ తర్వాత తర్వాత విష్టవభావము హెచ్చయి పోతూవచ్చినట్టు గమనించ 
గల్లుతాము. 1932 నుంచే ఇంచుమించుగా అతి నవ్యధోరణి తెలుగు సాహిత్యంలో 
'ప్రారంభమైనట్టున్ను, క్రమంగా పొశ్చాత్యసాహిత్యానుకరణం (ప్రబలమైపోతూ 
వచ్చినట్టున్ను తెలుస్తుంది. ఆదర్భతత్వము పైన అభినివేశం రచయితలలో 
క్రమంగా నశించిపోతున్నది; సంప్రదాయం ఏరికి కంటకం అయిపోతున్నది; వాస్తవికత 
అంటూ కొంత, అతివాస్తవికత అంటూ కొంత, సాహిత్యరంగంలో ప్రవేశపెట్టుతూ 
అతినవ్యులు విజాతీయధోరణులపైన మమకారము చూపెట్టుతున్నారు. పాశ్చాత్యుల 
“స(ర్రియలిజం” తెలుగులో “అతివాస్తవిక ధోరణి” అయింది. కవిత్వంతో 
“ఎక్సుపరిమెంట్సు” జరపడం ఒక ఫాషనయిపోయింది అతినవ్యులకు; ఛందస్సుతో, 
భాషతో - ఇష్టము వచ్చినట్లు ఆటలాడడం వీళ్ళకు సరదా! 'జ్యాలి పత్రికపెట్టి 
ముద్దుకృష్ణగారు (క్రొత్తబాట వేయడం ప్రారంభించినాడు; శ్రీరంగం శ్రినివాసరావుగా 
రీయనకు తోడైనాడు; శిష్టా ఉమామహేశ్వరరావుగారు అతినవ్యధోరణిని రచన 
నాగిస్తూ వచ్చిన ఆద్యుడనిపించుకున్నాడు. పూడి పెద్ది వెంకటరమణయ్య, కవికొండల 
వెంకటరావు గారలుకూడా నూత్న ఛందస్సులను (ప్రయత్నించినవాళ్ళ. ఏమైనా 


ర 
గ్ర 


తుర్దభాగ 


613 


a 
రు 


య. మాత్రం శ్రి. శ్రీ చూరగొన్నాడని చెప్తుకోవలె* నీరి అతినవ్య 
న్ని చూచి మొదట నవ్యులు ఏ(భ్రాంతులు కాజొచ్చినారు. అయితే ఉదార 
భానంతో నోరి, తల్హావజ్ఞల వారలిద్దరూ విరి వీపు తట్టి ఉషారిచ్చినారు మొదట్ట, 

(ప్రాచిన కనితామారానుయాయులైన పండితులు దీనిని నిరసించదము 
ప్రారంభించినారు. నవ్యసాహిత్యముతోపాటు “ప్రతీభ”లో స్థానము దీనికికూడా 
కల్పించినారు తత్సంపాదకులు. దానితో మంచి ప్రచారం లభ్యమైందీ ధోరణి 
కనిత్యానికి; శ్రీ. శ్రీ నలుగురికంటా పడ్డాడు. కొందరు యువకులు అతనిని 
అనుసరించడం (ప్రారంభించినారు; కొందరర్థము గాక తికమకపడడం కూడా 
గమనిస్తాము. పేరడీలు బయలుదేరదీసి ఈ ధోరణి పైన, జలసూత్రం రుక్మిణీనాధ 
శాస్త్రిగారు దిని ప్రచారానికి కొంత కారణభూతుడైనాడు. పిరాపురం యువరాజా 
పరాభి అనువారీ అతినవ్యధోరణిలో (గ్రంధాలు వ్రాసి ప్రచురించినారు. ఈ ధోరణిని 
మొదట్ట్‌ కొందరు 'బీభత్సకవిత్వ' మన్నారు అందులో కన్పించేభావాన్ని బట్టి; 
భాషనుబట్టి “మణిప్రవాళం” అనవచ్చునన్నారు; వస్తువునుబట్టి “శ్మశాన కవిత్వ” 
మన్నారు; ఈ కవికున్న 'అహం' జూచి 'అహంభావ కవిత్వ'మని అన్నారు, ఛందస్సులలో 
వైవిధ్యాన్ని, నవ్యతను బట్టి “వైచిత్రి” అన్నారు; నవ్యసాహిత్య పరిషత్తు అధ్యక్ష 
పేరాన్నుంచి విశ్వనాధ ఈ నూతన మార్గాన్ని దర్శించి మన్నించినాడు. మొత్తంమీద 
ఈ ధోరణి కొందరి దూషణకు, కొందరి ఆమోదానికి, మరికొందరి అనుసరణకూ 
గురి అయింది. ఈ ధోరణినిగూర్చి తెలుసుకోవాలంటే పాశ్చాత్యుల చిత్రకళలోను 


6 
ఆ) 


న్‌ 





* తాలి సంచికలో 'జ్వాల' ఎందుకో వివరించిన విధము చూడండి: 

“మనం కూపస్టంగా వుండడంనల్లనో, పురాతన నుగతచేతనో, రక్తంలో నీరసం చేతనో, 
చాతన తేజస్సును గుద్దగూబల మౌతున్నాము. ఇదిపనికిరాదు . యువకుల దృష్టికి. ఒక 
కొత్తదారి కనబడుతూ ఉన్నది మార్పు తప్పదు. దీనికి అద్దు వీల్లేదు. వచ్చినా ఆగదు 
సిరికి వారికి ముకిలేదు అందుచే త నచ్చని ప్‌ తెంపివేయడానికి ఎంతైనా సాహసిస్తాము 

మాకు మతంలెడు, జాతెలేదు, వర్లంలేదు, ఆడవాళ్ళిందుకు మగనాళ్ళందుకు అనే భేదం 


అదు , యునరులు ఉద్రేకంతో, సాహసంతో ఏది తెచ్చినా దాన్ని ప్రచారంలో సెడతాము, 
అన్నదిఉన్నట్టు అంగీకరించి నిర్జీనంగా తుప్పుపట్టడంకన్నా, నష్టం కలిగినా సాహసించి ఏదో 
యల్నంబ చ జీవించడం ఉత్తమం .. 


614 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వారి సాహిత్యములోను ఆమధ్య వచ్చిన ఈ విధమైన మార్గానికున్న సూత్రాలను 
ఉల్లేఖించుకోవలె. లేకపోతే దీన్ని అవగాహన చేసుకోలేము. అందుచేత ముందా 
సూత్రాలను (గ్రహించుదాము. వాటి ని(క్రిందివిధముగా చెప్పవచ్చు: 
అల్లరిచిల్లరితనము (gloom & hopelessness). 


గా 


౧రాశ (5020010౧65 and disorder). 

పురోభాగిత్వము (cynicism) 

కోపము. అది తీర్చుకునే మార్గము లేకపోవడము. 

సంపూర్ణ పరిణామాభావము (ఉద్దేశరాహిత్యము) 

అందరు గొప్ప అనుకునే వాటిలో యేమీ లేదనటము. 

ఎక్కడైనా సౌందర్య ముంటే (కర్మముచాలక) దాన్ని పాడుచేయడము. 
నేయార్హము, కొద్దిమందికే ఉద్దేశించడము. 

ఛందస్సు తారుమారు చెయ్యడము. 

విరుద్దభావ సమే శ్రళనము. 

మనస్తత్వానికి (ప్రాముఖ్యమిచ్చామను కొనడము. 

12. శబ్దార్థక్రష్టత, 

13. సంకేతము (5)bం115m) ఇక్కడ మన లాక్షణికాభి ప్రాయానికీ దీనికీ 
భేదమున్నది. ఏదో మాట ఉపయోగించడము. దీనిలో ఇంత అర్హమున్నదనడము. 
ఆ అర్హము ఉందవచ్చు లెకవోవచ్చు! 

14. అచ్చుల్‌ నూ (వాతలొనూ విప్లవము! 

15. అవసరాన్ని బట్టి పదాలనూ వాటి ఉచ్చారణనూ తారుమారు చయడము! 

సై సూత్రాలతోబాటుగా తులతూగేవే చిత్రకారులలో భవిష్యద్యాదుల 
(Futurists) శాసనాలు *. వాటిని పరికించడం అవసరం; చూడండి: 
1. జీవితములో ఎక్కువ వేగము. 
2. పాతదానిమోడనూ తెలిసినదానిమోదనూ అసహ్యమూ, కొత్తదంటే, 
తెలియనిదంటే అపేక్ష 
3. శాంతజీవనమంటే వెగటు, ప్రమాదకరమైన అనుభవాలమోద అభిమానం. 
4. అతిలోక చింతా నాశనము. 


OF జ స JE మ య 


ణా లే 
ణు రా 


fr 


౫ “అహంహభావ కవిత్వ ధోరణి" అన్న “ప్రతిభ”లోని వ్యాసంలో నోరి వారుదహరించిన 


చతుర్ధభాగము 615 


5. మానవుల కోరికలు అనంతముగా వృద్దికావడము. 
6. ఎనరికివారు తమకు అందరానిది తెలుసుకోవడము. 

7: స్తీ పురుషులకు సంఘములో భేదము తగ్గిపోవడము. 

8. (స్తీ పురుష ప్రణయమూ, దానికి గౌరవమూ, తగ్గవలె. 

9, వ్యాపారమంటే గాధాభిమానము, సంపూర్ణమైన ఆర్షికబుద్ది 

10. యం|(త్రబుద్ది. 

11. క్రీడలంటే వెర్రి. అందులో మించవలెననే తృష్ణ. 

12 దూరయా(త్రలమోద ఆపేక్ష. ఏకాంతచింత లేకపోవడము 

13. విశ్య్వజనినమైన ఊహలు. 

14. వంకరలమోద, నెమ్మదిమోదా, అసహ్యభావము, సూటిదనము, తొందర 
ఇత్యాదులందు ఆదరము. 

15. పాతపండితులు చెప్పిన లక్షణాలన్నీ దూరముగా గిరాటువేసి, కవులు 
భావపరంపరలతో ఒళ్ళు మరిచిపోయి మరిపించవలె. భావవేగము చిత్రించేందుకు 
కారకము, విశేషణాలు, కామాపుల్‌స్తాపులు-అన్ని ఎగరవేసి తంతివార్తల భాషలో, 
నోటికివచ్చిన విధంగా, క్టుప్తసరిగా, అత్యవసరమైన మాటలు మాత్రమే కురిపిస్తూ, 
భావగీతాలు (Lyrics) చెప్పవలె. 

16. తంతులులేని ఊహ (Wireless 22024600). 

17. విశేషణాలు ప్రయోగించడము తగ్గించి వేయవలె. 

18. (క్రియాపదాలు భావార్దకంలో మాత్రమే వాడవలె. అందువల్ల రచనకు 
ప్రచండత, ఓజస్సు కలుగుతవి, వాక్యనిర్మాణము వల్ల రచనకు నిలకడకలిగి అది 
ఆగుతూ ఆగుతూ ఉంటుంది. అది పనికిరాదు. భావార్థక (ప్రయోగమువల్ల 
వాక్యనిర్మాణము నశిస్తుంది. 

19. భావాన్ని అనుకరించే ధ్వనిగల శబ్దాలు తరుచుగా నిరాయంగా 
(ప్రయోగించవలె. శెలివేగము తెలియజేయడానికి గణితములోనివీ, సంగీతములోనివీ 
సంజ్ఞలు ఉపయోగించుకుంటాము. 

20. అచ్చులో కూడా మార్పు. పేజీ ఒక్కంటికి మూడునాలుగు రంగుల 
సిరా. అవసరమైతే ఇరవై రకాల టైపులూ వాడతాము. 

1. భావోన్మాదము సువ్యక్తము చేయడానికి పదస్వరూపము మార్చి 
కొత్తరూపాలు సృష్టించవలె. అవసరం కొద్దీ మాటలు కోయడము, పొడిగించడము, 


చతుర్థభాగము 617 


వెనుకపడ్డట్టు తెలుసుకుంటాము*. ఈ కొత్తపద్దతి మన సాహిత్యచరిత్రలో 
పరివర్తనకాలములో వచ్చిన మార్చనీ, కాలక్రమేణా ఈ మార్గము మళ్ళీ మరొకదానికి 
దారితీసి సాహిత్య విస్తారానికి సహాయకారి అయినదని గుర్తించవలె. 


ఈ'స(ర్రియలిజము' రెండవ (ప్రపంచయుద్దకాలములో ప్రవర్తిల్లిన 
కవితోద్యమమని తెలుసుకోవలె. ఇది ఎంతో కాలం మన (ప్రాంతాన వర్షిలలేదని 
చెప్పవలసి ఉన్నది. మన తెలుగుదేశములో నైసర్గికము, సహజము కాని ఏ పాశ్చాత్య 
కవిత ద్యమమైనా తిష్టవేసుకొని కూచోజాలదు. అల్లాగే ఈ 'సర్రియలిజ' మున్ను 
అట్టెకాలము నిలువలేదు. ఏమైనా దీనినిగూర్చి కొంతచర్భ జరిగినమాట వాస్తవం. 
దిని నిర్వచనమును, సూత్రఎచారమునుగూర్సి కొంతచూదాముః 


'సర్‌ - రియలిజం” అనినపుడు 'సరో పదానికి గల అర్హమేమిటి అని చర్చః 
సర్‌ అంటే “ఇన్‌ (లోపల) అనికొందరుళి... 

దీన్ని బట్టచూస్తే 'సర్‌ రియలిజం” లో ఒక పద్దతి మనకు కనపడే బాహ్య 
ప్రపంచానికి పునాదైన నిమ్నోన్నతభావ ప్రపంచకధన మన్నమాట! మరికొందరు 
“సరో అనే పదము “సూపర్‌” యొక్క సకుంచితరూపమనిన్నీ, 'సర్రియలిజము' 
అనగా యధాదృష్టాన్ని చాలా అతిశయోక్తితో చిత్రించటమూ యిధాభావనను కూడా 
చాలా ఎక్కువచేసి చిత్రించటమూ అంటున్నారు. ఇంతకూ మనవాళ్ల 'స(ర్రియలిజం' 
ఒక నిర్దిష్ట పద్దతికాదు. దానిలో యధాదర్శనం (7౭11531) దగ్గర్నుంచీ అసహ్యాత 
(uglyism) దాకా ఉన్నవి, యథాదర్శనము దాని కేంద్రము. దానిచుట్టూ యో 
“యిజములన్ని” (వ్రేలాడుతుగ్యవి. ఈ మార్గానుయాయులు చేసే పనిని 


(కందివిధముగా చెప్పినాడు ఒక విమర్శకుడు: "The $Ur-realist artists took aworld 


disorganised by lack of planning and mirrored it in exaggerated detail, as if 
they had studied it with microscope, and by a process of psycological 


% రష్యన్‌ 'ప్యుచరిజం' అంటే మబ్బులో ఉంది. ధ్వనులే సంగీతం, మాటలే కవిత్వం, 
రంగులే శిల్పచిత్రాలు - మూడుముక్కలలో ఇదీ దాని తత్వం. ఇటువంటిదానిని కొందరు 
'అగ్షిజమ్‌' (అసహ్యతి) అన్నారు; 'డాడాయిజం' (పరమాసహ్యాత) ఇంకా అసహ్యమైనది 
ఒందూకూడా ఒకటి ఉన్నది. 

* జమ్ములమడకవారు దీనిని 'అంతశ్ళేతన' మన్నారు. 


618 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


analysis.” అంటే యీవిధమైన కవులు ఇప్పుడు పైకి కనపడే బాహ్య(ప్రకృతిలో ఒక 
నిర్ణీత పద్దతి లేదనీ, తామా (ప్రకృతి లీలలను భూతద్దముతో చూచి అందులో ఉండే 
అవయవ విన్యాసాన్ని అంతా తప్సీళ్ళతోనూ, మనస్తత్వశా స్తరీత్యానూ పరీక్షించి నట్టున్ను 
చితినారు. 
మన మనస్తత్వ శాస్త్రవేత్తలు సామాన్యముగా జ్ఞానానికి (మనస్సునరు) 
ద్విక్షణావన్ధాయిత్వము చెప్పినారు. ఇంద్రియార్హ సంపర్కమువల్ల కొన్ని సంస్కారాలు 
కలుగుతవని, ఆ సంబంధమైన వస్తువు మళ్ళీ కనపడ్డప్పుడుగాని, భావము 
వచ్చినప్పుడు గాని, ఆ సంస్కారాలు ఉద్బుద్దాలౌతవనీ చెప్పినారు. కాబట్టి ప్రకృతిని 
చూచినప్పుడు ఒక భావన కలిగి ఒక విధమైన సంస్కారము 
అది ఉద్బుద్దమైనపుడు సరీగా ఎట్లా కనపడ్లడో అట్లా నూటలలో కూర్తుడము వళ్ళ 
ఠా మెం ౧ (అ ౧ 


లీ 
గ్‌ 
సు లుం లతుంర్‌: సుళ్ళ 


పని అనుకుంటారు. ఇది గొప్పపని. కష్టనా ధ్యమున్ను ae కాబట్టీ అతి నవ్య 
మార్గాలలోను విశేషమున్నదని గమనించవలెనే కాని త్రోసివేయరాదు. 

-ఈమార్ష్గం ఆంతరానుభవముమోడా, మనస్తత్యంమోదా, ఆధారపడి ఉన్నది. 
కాబట్ట ఈ అనుభవ సంస్కారమే తర్యాత ఉద్బుద్దమైనప్పుడు ఇతరానుభవాలతో 
కలిసి ఉంటుండి కాబట్టిన్ని, తదనురూపమైన సంస్కారము కలవాళ్ళకే అది 
తెలుస్తుంది. అందుచేతనే ఈరకం కవుల వ్రాతలు కవికిచుట్టూ ఉన్న సంకుచిత 
వాతావరణంలో ఉన్నవాళ్ళకే ఉద్దేశితాలవుతవి.* ఇందులో కార్యకారణ భావం 





బ్బ 


శ 1 జ్ఞానానికి పరిమితిలేకపోవడము 2. దాని ఉనిదున ట్టు నిర్వ 
కావడము 3. అందరిలో సమానానుభవము తేకవోవడ పప 
5. జ్ఞాన మితరజ్ఞానముతో కలిసి ఉద్భుద్దము కావడము-కారణాలు 


ha 

ul 

లీ 
ad 


ఛ ఈ క్రింది వాక్యాలుకూడా ఈవిషయాన్నే ఉల్లేఖిస్తున్నవి: 

"The Poet is now seeking to find and establish that central calm, a point 
from which he may begin to work outward again, and in the process heis bound 
to be obscure, for he 1s talking to himself and his friends. to that tiny 
temporarily isolated unit with which communication 1s possible,with whom he 
can take a number of things granted..... In modern poets, there 1s a perpetual 
interplay of private and public meaning, the inner circle of communication-the 
Poet's communication with his own arbitarily isolated social group is perpetu- 
ally widening into and become identified with the outer circ!e of environ- 
ment," - Cecil Day Lewis. 


చతుర్దభాగము 619 


కన్పించదు ఇది ఉద్రేకానుభవ విధానము. పదాలలో ఒకదాని కొకదానికి 
సంబంధం ఉండదు; వ్యాకరణం అన్వయించదు; కవి సమయాలలో - కవితా 
సామగ్రిలో - భాషలో - అన్నిటా నవ్యతే లక్ష్యం. నూత్న పదబంధాలు, నూతనాకృతులు, 
నూత్నఛందస్సులు - నీటికోసమే ఎక్కువ ప్రయత్నం! ఇవి దోషాలా గుణాలా అన్నది 
ప్రశ్న! దీన్ని సహించనివారు లేకపోలేదు. పాశ్చాత్యులలొకూడ ఈరకమైన కవిత్వ 
ధోరణి పైన ఇరుపక్షాలు అంటూ బయలుదేరి కొంత ఘర్షణ పడినారు. అక్కడ 
కూడా ఈ ధోరణి కొద్దికాలమే ఉండి సమసిసోయింది. 

ఈ పద్దతిలో ఉద్దేశం తిరుగుబాటేగాని, ఆ చెప్పింది నిజమా, అబద్దమా, 
పిచ్చా, ఉహా, కలా, అనే సంగతి అనవసరంలాగ కన్పిస్తుంది. చూస్తే ఇది అంతా 
గారడీవాని పనివలె ఉంటుంది.** దీనివలన కలిగే చిత్తవికార మందుకనే (క్రింది 
మెట్టులో దవుతున్నదనవలె. అల్లరి బుద్దిపూర్వకంగా చేయడం. ము గనుక 
చేస్తున్నాము గదా అని గర్వపడడము ఈ నూర్గవర్తులలో కన్పిస్తుంది. 

పైన వివరించినవాటిలో కొన్ని నవ్యకవిత్వములో కన్పించినప్పుటికీ నవ్యకవులు 
పూర్వ సంప్రదాయాలను బొత్తుగా నిరసించలేదు. వాళ్ళకు శబ్దము - దానికి (శ్రవణ 
సుఖం ఉండడము - శబ్దార్ల సంబంధము ఉండడము - ఆ అర్థానికి రమణీయత, 
హాద రామణీయకాలూ, రసమూ, ఉపాదేయాలుగానే కనపడుతవి. భాషనుగూర్చి 
కొందరికి వ్యావహారికం యిష్టమైనది. ఛందస్సు, శబ్దసమ్మేళనం - స్వేచ్చ - వాచ్య 
వ్యంగ్యాలు - గూఢత - నేయార్హం మొదలైన వాటిలో వారికి అభిప్రాయభీదా 
లున్నప్పటికీ, సంప్రదాయాన్ని సూర్తిగా మూలచ్చేదము చేయతలపెట్టలేదు. కాని 
యీ అతినవ్యమార్గము దగ్గరకు చ్చేటప్పటికి సహృదయులందరూ నిర్స్విణ్ల్యలుకాక 
మానరు. సంప్రదాయలాక్షణిక సు~త్రాలూ, ఈ అతినవ్యులనుసరించే సూత్రాలూ 
పూర్తిగా విరుద్దాలు. వీరికి కవితా సౌందర్యం అక్కరలేదు. ఎక్కడైనావస్తే దానిని 
బుద్దిపూర్వకముగా చెడగొడతారు. శబ్దము అర్జావబోధ చెయ్యనక్కరలేదు. కావ్యానికి 


% Sur-realism has led us into realms of magic, into the borderlands of 
sub-conscious, between madness, mental twilight and the dream, its goal being 
to achieve the realisation of achieving something new. - Modem German Art 


620 నవ్యాంధ్ర సాహిత్య విధులు 


Cl, 


ట్‌ 
Des 

గ్ర 

fir 


రెడ్‌ తత్కల 


దు. అసలు కళ సత్యకధనమేకాని యెంతమాత్రము 


అనుకరణము కాదు. భాశనారు దము అవశ్యముగా ఉండదగినది. ఛందస్తుక్కర 
వడు! 


ఎ 


వ 
జక నా ఇ 


లేదు. తుదకు భానాలయొక్క కావ్యాలయొక్క పరిసమాస్తి కూడా అక్కరలేదు. భావ 
ప్రకటనను మునస్రత్య శాస్త్రము (ప్రకారము కాబట్టి “రమణీయార్ల (ప్రతిపాదక _ 
కాన్యం” అనే నిర్వచినను ములో ఉన్న అంశా లేమీ అవసరం లేదు. విరికి రసము 

ప్రసక్తే లేదని చెప్పినలె. 

ఈ అతివాస్తవిక ధోరణిని తెలుగులో (ప్రవేశపెట్టిన సాధకులను గూర్చి, 
వారి రచనలను గురించి, విపులంగా తెలుసుకొందాము. వీరు చెప్పిన సూత్రాలు, 
(వ్రాసిన వ్రాతలూ పైన మనముల్లేఖించుకొనిన సూత్రములకు సరితూగేటటువంటి 
హస గమనించగల్నుతాము. 


ల . 

శ్రీరంగం శ్రీనివాసరావు : 
అతి వాస్తవిక ధోరణి గూర్చిన ప్రసంగము వచ్చిన వెంటనే శ్రీ. శ్రీ. పేరు 
స్సురించి తీరుతుంది. ఈ ధోరణి కవిత్వాన్ని ఎందరు చెప్పినా శ్రీ. శ్రీ. వారందరిల్‌ 
ప్రముఖుడై కీర్తి గడించినవాదు కనుక ముందితనిని గూర్చి వ్రాసుకోవలసి ఉన్నది. 
అంతేకాకుండా సూ(త్రగ్రధనము సందర్భానకూడా ఈతని రచన లెంతగానో 
ఉపయోగిస్తాయి. శ్రీ. శ్రీ. (జననం 1910) కవితాసమితిలో (విశాఖపట్నం) సాధకుడుగా 


సయలుదేరినట్టు, సలక్షణభాషతో, ఆలంకారిక సమ్మతమైన కవితను చెప్పినట్టు, 


స్తు మనోహరత్వమనున లలితకళల . . యొక్క ముఖ్యథర్మము . లలిత ౬ 
అనుకరణములుగా నుండునేగాని మూలములుగ నుండవు. యుద్దము యొక్క రసనంతమైన 
వర్షనము కావ్యమగునేగాని ఆయుద్దము కావ్యము కాజాలదు కళ కళగా ననుఖవించుటకు, 
నయ్యది యనుకరణ మన్న జ్ఞానము చూచునారికిగాని వినువారికిగాని యత్యంతావ్వాకనునిని సూటి 
మరచిపోగూడదు . . కళలకు కళాత్వము లోపించునంత తన్మయత్వము జెందినయెడల 
నొక్కొక్కపుడాభాసమునకు కారణమగునని మాత్రము మరువరాదు 

-లక్ష్మణరాయన్యానా వళి, 


చతుర్ధభాగము 621 


ఇది 1928 లో ఈయన ప్రచురించిన “ప్రభవ”* అనే ఖండకావ్య సంపుటివలన 
వ్యక్తమైనట్లు పూర్వమే(పుటలు 446-450)వాంచినాము. ఈతడు సంస్కృతాం'ధ్రాంగ్ర 
కవితామార్లాల నన్నిటిని కలయజూచిన ప్రతిభావంతుడు. మొదట్లో (1928 ప్రాంతానికి) 
భావకవిగా (ప్రకృత్యారాధనము - (పేమ తపస్సు చేసినవాడే. ఉత్తమ భావుకుడైన 
అంతర్ముఖుడితడు తన ప్రధమ రచనలలో! ఈతడు పలాయనవాదిగా (ప్రారంభమై, 
వాస్తవిక ధోరణులలో “ఎక్సురిమెంట్సు” చేసి చివరకు అభ్యుదయవాదిగా పరివర్తనం 
గారదినోడుః 
ఈతని గుండెలో ఆవేదనా, ఆవేశం హెచ్చు. వాస్తవికలోకంపైన దృష్టి మరల్సిన 
కవిధీరుడితడు. “మరో ప్రపంచ” ద్రష్టగా ఇతనిని పేర్కొని తీరవలె. (ప్రస్తుతం 
ఈతని అతివాస్తవికధోరణే మనకు (ప్రసక్తము కనుక దానిని గూర్చే విచారించు 
కొందాము. భారతీ ఆనందవాణీత్యాది అనేక పత్రికలలో ఈయన రచనలు 
బహుళంగా కన్పిస్తవి. కాని యీతడు “ప్రతిభ' సంచికలలో (ప్రచురించిన గీతాలే 
అతివాస్తవిక ధోరణిని గూర్చిన సూత్రాలను అందించేవిగా ఉన్నవి. చూడండి: 

*:'ప్రభవ' ప్రకృతిగీతములు - ప్రణయగీతములు - ప్రకీర్షగీతములనే మూడు భాగాలుగా 
ప్రచురింపబడింది నీనిలో ఆంగ్ల సారస్వత ప్రభావము బాగా ఉన్నది; అందుకనే భావకవిగా 
ఈతనిని నిరూపిస్తున్నదీ “ప్రభవ” అనఎలె, పురిపండా 'ఉప(క్రమణిక'లో (వ్రాసిన ఈ వాక్యాలు 
చూడండి : 
“... నవిన కవికుమారులకుంబలెనే శ్రీనివాసరావు గారికి ప్రకృతిలక్షి యుపాస్యచేవత .. 

ఇది మనోజ్ఞ (ప్రకృతిధామ మిచటంేరి 

అమృత పేశల నపమాధురిమముంగూర్చు 


విహగకల కూజితధ్వని విధములందు 
స్వయకంరారవము మేళవించుకొందు. 


అని 'మరల మరల మంజులగాన రురుల.దేలు*'ను ... 'ప్రణయగీతములు . కేవలము 
పరమేశ్వరుని పరముగ రచింపబడినవి ... 

శ్రీనివాసరావుగారి కవితయం 'దొక యనిర్వచనీయ మహోన్నతమగు హాయి” యున్నది 
'దరులొరసి పారు గాంగనిర్హరిణియట్లు' కీరిగతి( (చెంగుచెంగున) తురంగలించును. 
కవిత్వమునందు మంచి యుత్సాహమున్నది."” 


దీన్ని బట్టి చూడండి శ్రీశ్రీ ఈనాటి కెలా మారిపోయినాడో ! పోల్చడానికి కూడా వీలులేదు 


ఆన్న 
cd 


ల్‌ 


oe 
పాం 


టో 


™ 


ol 
ఈద 


లో 


సక 
(9 


Pray ' Its poetry అండ.” 
ఇందులొ ఛంద 


“వందొ బందొబ 


Damnit! ఏ 


సా 
౧) 


£6 
, అయినా 


రా 
ల) 


గ్రా 


పు అదవిలో వదలి 


J) 


న్ని అధ్వా 


ర 


అరా 
థె 


ళ్‌ 


fg తా 
0 
గ 
G Pf 
Bb 
Fa ya 
ర్‌ 
[0 గ in 
ctf) 
be 
ఫి 2 
0 
ర 0 
fp 3 
=< hh 11 


Can) 
Wr ౬ 


చూడనుందా 


Ye: 
వ్‌ 


ల 


మన యేమన 


చో 


వ 


‘ 


దన్నారు. ఒకె 
> 


అంప్‌ 
౯7 
న 


గ 


ల! 


జు గద్య పద్య జాదే 


ఇప్పు 


చతుర్దభాగము 623 


వన కున న్‌ అంత మాటలు కూడ 
Sar EM ss ..మన వ్రాతల్లో వుండవచ్చు!” 


సై నాలుగుపాొదాలు కలిసి నాలో స త్రము ఈ 


fa js 
ఈ నాల్గునూ(త్రాలతొ “రమణీయత” "అరం" “శబ్దం” ఈ 


మూటిసమ్మేళనం ' 'కావ్యం” అనే సిద్దాంతం పూర్వ సక్షమై హోయినట్టు 
శః ప్రతిభ సంపుటం 5 సంచిక 1€ ర “కనుమలో ది-కొ-కొ-కొలిమి” et 


ఇందులో ' ససాల్సర్భాన కంటె “నియోసాల్వర్భా" నని స్పష్టంగా అంటే యింకా మం. 


ఏ 


న లసురణం ws య ఉంది, విభత్సమున్నా! ఇదొ దొక విశేషము. కఎగతి సాల్వర్సాన్‌ యింజ 
ద 


rp § 


వి యో 

కందికి దీగ౦ది య ముభాన వినదం! ఇందులో డాడాయిజంయొక్క ఛాయ ఉంది! ఈ క్రిం ందిది 
మరగ షు :డాదారసటం కత్వం! 

౧ 

"Inyour Se three are smoking lamps the swamp of blue honey 

cat crouched in the gold of a flemish inn, boom, boom, 

lots or sand-yellow bisyclist chateanneu{ des pepes 

man hatten there are tubs of excrement before you 

౧౧౦226, mbaze, baze-bazc, mleganga, garoo. 

WU 
ఎంక్షకిపు “హంస్‌హుష్‌” లాటి కేకలు, అపద్దపుబొక్కనలు, మొదలైనని; వగైరాల వ 

ప్టక్షరాలతో మొదలెట్టాలనే నియమాలు మొదలైనని లేక పోవడమూ, కనిపి పిస్తున్నై! ఒక గొప్పు దాదాయిస్టు 
ఈ క్రింది ది (్రగ్టలలో తన అభిప్రాయాన్ని చెప్పెనాడు. 


"Whatis beautiful? What1s ugly? What is great, strong, weak? What am? Don't 
know! Don't know! Don't know!" 

"Dada was a violent protest against art, literature, morals, and society." 

"In Dada and sur-realism magazines the subject of suicide evoked keen interest. 

"Tc Dada the past was dead and the future was powerless to be born " 


ఒకమారొక ద వారం జరిగిందట అక్కడ జరిగిన ఎషటాగ యూ క్రిందివ కొన్ని :- 

(1) డాదాసెద్దాంతం (స్రీ పురుఎదేదం లేదని 

(2) దాక్సింగు (ముష్టియుద్దం)లో నెత్తురు కారుతూంటే అయ్యో అనకుండా చూడటం 

(3) చిపరరు వాంసపుముడ్ద్డలూ టొమాటోలు పెట్టి ప్రేక్షకులూ స్రదర్శకులూ కొట్టుకోటం (వా 
ఎమ వెండ్రుకలు పమ్కుంటామని 'ప్రచురించారట గాని చూపలెదట!) ఒక (ప్రదర్శినాన్ని గూర్చి యిట్టూ 


\చ్‌ 


న 


ళా 
౬ 


ఓ 


"One of them (exhibits) was the printed reproduction of Mona Lisa with a pair of 
moustaches painted on her face and leaving an inscription underneath 'Lhooq' (look)" 


మెం ఒక్‌ (ప్రదిర్ళనం౦- 


"The visitors had to pass through a public lavatory in order to enter the gallery, 
Inside, the spectators were provided with hatchets with which they could attack the 
exhibits. Attheend ofthe gallery, ayoung giristood reciting obscenepoems.. .._ . and 
the exhibition had to be closed down by the police. 


Argument కోసం ఒప్పుకున్నా, 
పానుగంటివారు ఒప్పుకోరు.” 
(గాంధికవాదైన పానుగంటివారిమోద దెబ్బ యిది! 
“పానుగంటివారు ఒప్పుకోకపోతే 
పామువంటిదానికి విరుగు డుండి. 
ఇం(ద్రగంటివారి నదిగితే, 
ఏమిటంటారో తెలుసునా?” 
ఇం(ద్రగంటివారీ మార్గాన్ని మన్నిస్తున్నారని చెప్పడం 
“పులికి పిలక లేదనడం 
చలికి తెలుగు రాదనడం! 
శ్రీనివాసరావు వస్తున్నది 
“మానిషాదగీతం”లో వున్నది!” 
“శ్రినివాసరావుగారీరకం కవిత్వానికి వాల్మీకివలె ఆదికవి” అని చెప్పడం. 
ఈపైన చెప్పిన పద్దతి “సర్‌రియలిజ” మని యీ క్రింది గీతంలోని తుడె 
చరణముతో తెలుస్తున్నది! 
“జీ బాకి, Algebra చిహ్నాల 
లాంకోటూ, పాంకోళ్లూ తొడిగి 
సాహిత్య పౌరోహిత్యం యిస్తై 
వెర్రికొదు,s$Ur-realisM రా సోదరా! 
౫ 1939 సంవత్సరం మార్చి భారతిలో “పాతసీసాలలో కొత్తపానీయము” అనే శీర్షికన 
వ్యాసంల్‌ ఈయన అభిప్రాయాలను చూస్తే ఆయన యీ “రసం” తో పనిలె: 3 
లు 


“శజ్జానికి అర్జానికి సంబంధం లెద”నె వాదానికి (ప్రవక్త అని నమ 


౩ “కొంటెకొణాలు” ప్రతిభ IV 170 


చతుర్ధభాగము 593 


(ప్రతిభ) మొదలైనవి ఇతని బుద్ది నైశిత్యాన్ని ప్రదర్శిస్తున్నవి. అనేక సాహిత్య 
ప్రక్రియలలో సాధన చేస్తున్నవాడైనా, ముఖ్యముగా నాటికా కర్తగా నవ్యులలో విశిష్ట 
స్థానాన్ని ఆ(క్రమిస్తున్నాడు. ఇతడు (వ్రాసిన 'భార్యలసమ్మె' అనే నాటిక, వెజ్టితలలు 
వేస్తూ ఉన్న అభ్యుదయ మార్గాలను వ్యంగ్యంగా విమర్శిస్తున్నటువంటిదై దేశంలో 
మంచి (ప్రాచుర్యం సంపాదించి కవికి ప్రజలలో ఖ్యాతి నార్జించిపెట్టింది. ఈతని 
నాటిక లనేకాలలోని కథా వస్తువు బౌత్తరాహుల గాధలలోనివై కవిదృష్టినీ - అభిలాషను 
వ్యక్తము చేస్తున్నవి. ఆకాశవాణిద్యారా ఇతని నాటికలు శ్రోతృ హృదయాలకు 
ఆనందం కల్గిస్తూ ఉండడం గమనించదగింది. భారతీయ సంస్కృతిని గూర్చి 
పరి(శ్రమచేసినట్టి నాగరికతా విస్తరణము' ద్యారా తెలుగులోకానికి జ్యోడు మహాశయుని 
చక్కగా అందించినట్టి (ప్రతిష్ట ఈతడు గడించుకొన్నాడు. అయితే ప్రాచినదృష్టి 
మెండుగా ఉండడము వలన ఇతర యువకవులతో బాటుగా (ప్రగతి మార్గాలలో 
నడవక 'ప్రాతబడుతున్నాడనవలె. ఏమైనా ఈతడు ఉపాధ్యాయుడుగా రాజమండ్రి 
- సికింద్రాబాదు - ఒంగోలు - వేటపాలెం మున్నగు స్టలాలలో విద్యార్దులలో 
సాహిత్యచైతన్యాన్ని కల్లిస్తూ ఉన్న సారస్వతసేవకుడని కీర్తి గడిస్తున్నాడు. 


పల్లలముళ్హ వెంకట హనుమంతరావు :* 


ఈ దశ కానికి ఐదారు సంవత్సరాలకు ముందే సాహిత్య వ్యవసాయాన్ని 
ఆరంభించి ప్రక్రియా వైవిధ్యంతో నేటికీ కృషిచేస్తూ యువ సాహిత్యోపాసకులలో 
ప్రముఖ స్థానాన్ని స్వీకఠించి కీర్తి ప్రతిష్టలు గడించుకుంటున్న వారిలో పిల్లలమజ్జి 
ముఖ్యుడు. గుంటూరు మండలము (బ్రాహ్మణకోడూరు (గ్రామంలో ప్రసిద్దమైన 
వైదిక కుటుంబంలో ఇతడు (31-12-1918) జన్మించినాడు. (ప్రతిభావంతుడైన 
ఈతడు సికిందరాబాదు మహబూబు కళాశాలలోనూ, హైదరాబాదు నిజాం 
కళాశాలలోనూ, విద్యాభ్యాసం చేసినాడు. సన్నిధానం సూర్యనారాయణశా స్తులవారికి, 
కురుగంటి సీతారామ భట్టాచార్యులవారికీ ప్రియశిష్యుడై వివిధ సాహిత్య మార్గాలలో 
పయనించి రసిక హృదయ రామణీయకతతోనూ, పాండిత్య (ప్రాభవంతోనూ 


శ వావిలాల వారి కలం నుంచి. 


594 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పరిచయం చేకూర్చుకొని సాహిత్యరంగంలో ప్రవేశించినాడుః. తొలికృతులలోని 
మాధుర్యంతో హైదరాబాదు మండలాలలోని యువకవిలోకాన్ని ఆకర్షించి 
“సాధనసమితీ” ప్రముఖ స్టాపకుడై (1939) కొంతకాలం అధ్యక్షపదవిని నిర్వహించి 
అవిచ్చిన్న ప్రభావంతో సాహిత్యకృషి సాగించినాడు. ఉత్తమ విద్యావ్యాసంగంకోసం 
ఈతడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రవేశించి + (ప్రధమ శ్రేణిలో ఎం.ఏ. 
పట్టభ(ద్రుడైనాడు (1943). విశ్శవిద్యాలయ విద్యార్దిగా ఉంటూ ఉన్నప్పుడు కూడా 
ఈ కవికుమారుడు వాల్తేరులో యువకులను అనేకులను ఆకర్షించి సాధనసమితికి 
శాఖ నొకదానిని కల్పించి (ప్రత్యూష (లిఖిత మాస పత్రిక) ద్వారా సభ్యుల రచనలను 
సంవాదించి (ప్రకటించినాడు (1940-43). విద్యాభ్యాసం పూర్తి ఐన తర్వాత 
కొద్దికాలము హైదరాబాదు ప్రభుత్వశాఖకు ద్విభాషిగానూ, పిమ్మట ఏడెనిమిది 
సంవత్సరాలుగా గుంటూరు హిందూకళాశాలలో ఆంధ్రోపన్యాసకుడుగానూ ఉంటూ 
సాహిత్యంలో వివిధ విశిష్ట మార్గాలను అన్వేషిస్తూ ఈతడు విశేష కృషి చేస్తున్నాడు. 
గేయం, పద్యం, నాటిక, కధ, వ్యాసం, కావ్యవిమర్శ, (గ్రంథవిమర్శ, రేడియో ప్రసంగం, 
లేఖలు - మొదలైన సమస్త సాహిత్యశాఖల్లో నడిచిన ఈతని లేఖిని ఉదాత్త వస్తువునూ 
కమనియ కళావిన్యాసాన్నీ స్వాయత్తం చేసుకున్నది. ఈతని రచనలలో [ప్రామాణికత 
సర్వే సర్వత్ర గోచరిస్తుంది. (ప్రాచీనమూ, అధునాతనమూ అయిన సాహిత్య రసనల 
స్వరూప స్వభావాలను ఉత్తమ కవితావీధులలో విహరించే ఈతని సరససాహితి 
హృదయం అందుకున్నది; కీర్తి ప్రతిష్టలను ఆర్జించి ఇస్తున్నది. కవి (భ్రమరమై 
ప్రథమతః మధుకణములు'* (1940) సేకరించి సాహిత్య సరస్వతిని ఇతడు 
ఉపాసించినాడు. “రవీంద్రుని కవితాత్మ పుష్పసౌరభమువలె (ప్రతిపదంలోనూ 


*ః సికిందరాబాదులో జమ్మలమడక సోదరుల (సూర్యచంద్రుల) మైత్రీ, సాహచర్యమూ 
ఆనాడు అంతర్వాహినిగా ఉన్న ఈతని కవితానిర్హరిణికి త్రోవలు కల్పించినవి. 

ఈ ఆంధ్ర విశ్వవిద్యాలయములోని ఈయన గురువులైన పింగళి - అబ్బూరి కవుల 
ప్రభావమోతని హృదయమువి "చ, గంటి - మల్లాది - వజ్బల - దువ్వూరి పండితుల ప్రభావమోతని 
బుద్దిపైనా హెచ్చుగాపడి ఈ౭నిని నవ్యకఎగాను, యువపండితునిగాను తీర్చి దిద్దినవనవలె, 

* “అన్ని ఖండకావ్యాలు, నవ్యకవిత్వానికి చెందిన (క్రొత్త పోకడలకు సంబంధించినవే! 
వీరిది నడకలేని నాటుకవిత్వంకాదు. హృదయంగల కవి . . .”. - కృష్ణాపత్రిక. 


చతుర్థభాగము 595 ° 


వాసించే” “చిత్ర”ను 'అమూల్య (ప్రతిబింబం'గా అనువదించి (1941) అందించినా 
డీతడు. కధకుడుగా ఈతడు అనంత కధానికా వైవిధ్యంతో ఒప్పుతున్న 'వెలుగునీడలు' 
(1942) (ప్రచురించి ఉత్తమ కధకుల్లొ ఒకడని పేరు పొందినాడు. రూపక 
రచయితగా 'వత్సల' (1949) 'దిపకళిక', వంటి (ప్రౌాఢమైన ఏకాంకికల నిర్మించినాడు. 
ఇవి (ప్రదర్శితములై (ప్రేక్షకులనూ, ఆకాశ వాణిముఖాన వినబడుతూ (శ్రొతలనూ 
ఆనందపరుస్తున్నవి. 

ఈతనికి విశిష్ట స్టానాన్ని కల్పించి ఖ్యాతిగడించి పెట్టినది సాహిత్యవిమర్శ. 
ఆం(ధ్రసాహిత్యాని కున్న ఈ లోటును గమనించి ప్రాకృశ్చిమ విమర్శనా మార్గాలను 
అవలోడనం చేసి సంపాదించుకున్న యోగ్యతతో 'కవి - కావ్య” విమర్శకూ' ప్రాచీన 
- అధునాతన కావ్యవిమర్శకూ పూనుకొని * ఈతడు విశేష సామర్ధ్యంతో అధికారిక 
విమర్శను నిర్వహించినాడు. నేడు ఆంధ్రసాహిత్య లోకంలో విమర్శకశేఖరుడై 
అర్హమైన తన (ప్రధమ తాంబూలాన్ని అందుకుంటున్నాడు£ “సాహిత్య 
సమాలోచనము౫” (1946) - “సాహిత్యసంపద” ఈ (1949) - “సాహిత్య సమీక్ష" 
(1950) ఈ శ్రేణికి చెందిన ఇతని ముద్రిత (గంధపరంపర. “పంచవటిపర్యాలోకనము” 
(1944) లొ ఒక ఖండకావ్యం ఎలా విమర్శితము కావలెనో ఈతడు సహృదయ 
దృష్టితో నిరూపించి చూపినాడు. 'నిశితబుద్ది అయిన ఇతని విమర్శనలు విషయ 
వివరణలో విశదములై భావోత్తేజకములై ఉన్నవి” (శివశంకరశా స్త్రి) : రసికత, భావుకత, 

శ ఈయన కలానికి రెండువైపులా పాళీలున్నవి - ఆంధధ్రశిల్సి. 

+ నవ్యాంధ్ర సాహిత్య చరిత్రకారుడుగాకూడ గణన కెక్కుతున్నాడు. 

*ః 'వాస్తవమున కిది లక్ష్యలక్షణ సమన్వితమైన ఆంధ్రసాహిత్య చరిత్రమన్న అత్యుక్తి 


కాదు.” - మల్లంపల్రివారి (ప్రవేశిక, 
© "Sahitya Sampada is charactarised dy a wise selection of themes 
and an attractive presentation." - Dr. C.R. Reddy. 


'పదునాజవ శతాబ్దము మొదలు నేటి వజకుగల మహాకవులలో పదునొకండుగురు 
కావ్యరచన యందలి మటుగు మెయుగులను ఇందు వివరించినారు. (ప్రాత (క్రొత్త (త్రోవలు 
రెంటియెడను సమానమైన సహానుభూతిని అభిమానమును వెలవరించిన . .. ఇది యొక అఖండ 
(గ్రంధమేయై తెలుగులకు కావ్యరసానుభవమునకు చక్కని మార్గదర్శకమై యున్నది. 

- రాళ్ళపల్లివారు. 


596 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విన్యాసపరిజ్ఞానము, సమన్వయశక్తి, సరసహృదయము - మొదలైన ఉత్తమ విమర్శక 
లక్షణాలన్నీ ఇతనిలో రూపొందినవనడం అతిశయోక్తి కానేరదు. 

పిల్లలమర్రి" ఒక సాహిత్యకేంద్రం. నేటి యువక సాహిత్య లోకంలో 
ఈతడొక (ప్రత్యేకవ్యక్తి; సహృదయుడు - భావుకుడు, కవి 1 కథకుడు, నాటికా 
కారుడు, విమర్శకుడు, సంపాదకుడు * అధ్యాపకుడు, వక్త. వక్తగా ఈతడు ఉదాత్త 
వస్తువుతోనూ, అధికారిక ప్రవచనంతోనూ, (శ్రావ్య కంరంతోనూ, ఉన్నతమూర్తితోనూ, 
సభ్యులను ఆకర్షించి ఆనందింప జేస్తున్నాడు. భారతి, ప్రతిభ, ఆంధ్రశిల్చి, 
తెలుగుతల్లి, వాణి - మొదలైన పత్రికలన్నిటిలో తరుచుగా రచనలను (ప్రకటిస్తూ 
యువకలోకానికి కళాశాల లోనూ, బాహ్య(ప్రపంచములోనూ వెనుక నొక వెలుగై 
చైతన్యాన్ని ఇచ్చి ప్రోత్సహించి, అనేక సమాజాలకు + కారణభూతుడై (ప్రవర్తిస్తూ 
ఆకాశవాణిముఖంగా సాహిత్య సద్దోష్టులలో పాల్గొంటూ సాహిత్య సంచలనం 
కల్లిస్తున్న సాహిత్యాచార్యుడు. ఈతడిచ్చిన వెలుగును అందుకొని ఉత్తేబితులై 
సాహిత్య దీపాల వెలిగిస్తున్స యువక కవిలోకం క్రమశః వింతకాంతులత విశాలాంధ్ర 
సాహిత్యవీధుల అలంకరిస్తున్నది. ఇతని 'శారదాపీరం' ఒక శారదాపరం! ఇతడే ఒక 
శారదాపీరం!! 


వావిలాల సోమయాజులు ॥ 


ఈ కాలానికి పూర్వంనుంచే (1935) భారతి, ప్రతిభ, ప్రజామిత్ర - 
ఇత్యాది పదత్రికలముఖాన సర్వతోముఖంగా సాహిత్యకృషి చేస్తూఉన్న ఈ యువకవి 
ఉత్తమ (ప్రతిభావంతుడు. గుంటూరు మండలంలోని విప్రులపల్లై అగ్రహారంలో 
(18-1-1918) జన్మించినాడు. మాతాపిత్నవంశాలు రెండూ యజన యాజనా 
శీలంతో బహుతరాలుగా ్రవర్తిల్లిన ఉత్తమ వైదిక కుటుంబాలు. తత్ఫలితంగా 


+ ఆధునిక గేయరచయితలలో ఈతడు ఉత్తమశ్రేణికి చెందిన వాడనవలె. ఈ కవి 
కుమారుడు (వ్రాసిన శారదాస్తుల కాపుపాటలు-ఆం(ధాభ్యుదయం మొదలైన గేయాలు (ప్రసిద్ధాలు. 

*ః ఆంధ్ర రిపబ్లిక్‌ అనే వారప(త్రికను కొందరిసాయంతో గుంటూరునుండి నిర్వహించినాడు 
కొంతకాలం. 

శ సరస సారస్వతసమితి, ఆంధ్రసాహిత్యమండలి, కవితావనం, జ్యోత్స్నా సమితి మొదలైనవి. 


చతుర్ధభాగము 597 


ఈతనికి సనాతన సంప్రదాయజ్ఞత కొంత అలవడింది. ఈతడు యౌవనారంభం 
నుంచి ఉత్తమ భావుకుడు, కళాశీలి, శెలూషుడు. ఈతని వ్యక్తిత్వాన్ని గమనించి 
దోహద క్రియలుచేసి ప్రథమదశలో కొంత ప్రభావాన్ని నెరపిన పెద్దలు శివశంకరశా,స్తి 
మారేమండ రామారావుగారలు. తెలుగుభాషను అభిమానశాఖగా స్వీకరించి 1937లో 
బి.ఏ., పరీక్షలో పట్టభ(ద్రుడైనాడని అనడం ఇతని వ్యుత్సన్నతకు ఒక కొలబద్ద 
కానేరదు. ఇతని వివిధ సాహిత్యశాఖా వ్యవసాయాన్ని పరిశీలిస్తే వయసుకుమించి 
పరి(శ్రమచేసిన ప్రౌఢ యువకుడని తట్టి తీరుతుంది. ప్రాచీన ధోరణినీ, నవఫణితినీ 
'సమఫాయా'లో సమ్మేళనం చేసుకున్న పాండిత్య స్పోరకమైన రసజ్ఞతణ ఇతని 
కావ్యరచనలో సర్వ(త్ర గోచరిస్తుంది. “భారత జయఘంటా” 'ఆపకండీరథము”, 
మొదలైన గేయాలూ, 'సౌగంధిక', 'సాక్షాత్కారము' లవంటి గద్య పద్య నాటికలూ 
రేడియో ముఖంగా (ప్రాచుర్యాన్ని పొందుతూ ఈతనికీ కీర్తినిగడించి పెడుతున్నవి. 
'పల్నాటివీరగాధను “నాయకురాలు” అనే నామంతో రూపకంగా రచించి గుంటూరు 
నాట్యసమితి వారిచే, ఆంధ్రదేశంలోని వివిధప్రాంతాలలో ఆడిస్తూ, ఉత్తమ నాటక 
రచయితగా విఖ్యాతి గడించుకుంటున్నా డీతడుశి. ఇతడు అభిమాన సాహిత్యశాఖగా 
౩* ఈశ్వరుని ఉద్దేశించి ధూర్జటి పలికినట్టుగా 'మహత్కాంక్ష' అనే ఖండకావ్యంలో ఈకవి 

కుమారుడు చెప్పిన ఈ వాక్యాలు హృదయంగమభావాలకూ, ఆ(ర్రతోద్వేగాలకూ నిదర్శనాలు; 
ఉదాహరణాలుగా రెండు - 

తనువు న్నిత్యముగా నొనర్పు మిలపై దాసుండనై కొల్తుని 

న్ననవచ్చిన్నతకాళహస్తి నటుకాదా జన్మమే లేని నీ 

గణమందొక్కనిగా (గ్రహింపగదె - ఆ కైలాససంధ్యానట 

ద్గణ మందొక్కడనై రచించెదను భర్గా నృత్యగీతమ్ములన్‌ 

నాకొక జన్మమిచ్చి భువి నన్దనియింపగనిమ్ము స్వామి! నీ 

వాకిట బిల్వ వృక్షమటు వత్సలతన్‌ - దినమున్‌ దినమ్ము ప 


త్రాకృతితో త్వదీయ పదహల్లకవీధి నలంకరింతు ఛా 
యాకమనీయ దేహమున హ్లాదము కూర్చెద నేత్రపంక్తికిన్‌. 


ఈ “ఇది చదువుకోటానికెంత ఆకర్షకంగా ఉందో, ప్రదర్శించడానికి కూడా అంత రక్తి 
కట్టుతుంది. మనకీ మధ్య వెలువడిన నాటకాలలో ఇది ఒక గొప్ప నాటకంగా మనం లెక్కించుకోవచ్చు. 
wey పాత్రపోషణలో కొన్ని (ప్రత్యేకతలు చూపించారు . .. శ్రీ శివశంకరశాస్తిగారికి 
అంకితమిస్తూ వ్రాసిన పద్యాలు, ఇంకా కొన్ని పాటలూ చక్కని ఖండకావ్యాలుగా సారస్వతంలోకి ( 
చొరగలవు. ... ” - సూరంపూడి భాస్కరరావు : 'ఆంధ్రశిల్సి' 


598 నవ్యాంధ్ర సాహిత్య ఏధులు 


“వ్యాసాన్ని” స్వీకరించినట్లు కనిపిస్తున్నది? కధానిక, నవలాది ప్రక్రియలలోనూ 
ఇతడు తన (ప్రత్యేకతను కాపాడుకుంటూ రచన సాగిస్తున్నాడు. రచనలలో “ప్రాత 
- (కొత్తల మేలు కలయిక' విషయనైవిధ్యము, బహు గ్రంధసారము హెచ్చుగా 
ఉంటూ, యువ రచయితలలో ఇతనిని విశిష్టునిగా గణించేటట్టు చేస్తున్నవి. 
స్పురద్రూపమూ, (శ్రావ్యకంఠమూ, ఆకర్షణీయమైన ఉపన్యాసధోరణీ కలిగి ఈయన 
నేటి వక్తలలో గణన కెక్కుతూ ఉండటం గమనింపదగ్గ విషయం. సాహితీసమితి 
యువసభ్యులలో ఈతడు మంచి భవితవ్యం కలవాడు. గుంటూరు శారదానికేతనం 
'ప్రాచ్యభాషా కళాశాలకు షుమారు ఎనిమిది సంవత్సరాలు (ప్రధానాధ్యాపకుడుగా 
వ్యవహరించి యువతీ హృదయాలలో సాహిత్య స్పందాన్ని కల్గించి, ప్రస్తుతం ఆ 
పట్టణంలోనే హిందూకళాశాలలో పండితుడై అనేక యువసాహిత్యసాధకులకు 
'ప్రోత్సాహమిస్తూ ఉన్న ఈవ్యక్తి ఒక చిన్న విజ్ఞానకేం[ద్రమే అనవలె! 


సైడసాటి విద్వాన్‌ : 

నవ్యసాహిత్య సాధన చేస్తున్న యువకులలో ఈయన గొప్ప ఉత్సాహ 
వంతుడు. కృష్ణాజిల్లా శాయపురానికి చెందినవాడై (జననం 22-2-1918) స్కూలు 
ఫైనలు, విద్వాన్‌ పరీక్షలను ఇచ్చినాడు. చిన్నతనంలోనే అవధానాలు చేసి కొంత 
ఉబలాటమూ ఉపజ్ఞా చూపెట్టినాడు; నవ్యకవిత్వం పైన (ప్రతికలిగి గేయసాహితిని 
తూణీరం (1941) - దేశం (1942) - దశావతారాలు (1947) - జ్యోతి స్తరంగిణి - 


+ పుష్పలోకం', 'భ్రమరాన్వేషణము, 'సాహిత్యంలో చంద్రుడు”, మలయానిలుడు' మొదలైన 
వ్యాసాలు (భారతి) ఆం(ధ్రసాహిత్యంలో వ్యాససాహిత్యానికి నూతనాలంకారాలు. ఇతని 'స్తోత్రపాఠం' 
“శత్రువులు = శత్రుత్వం” వంటి (ఆంధ్రవారపత్రిక) వ్యాసాలూ కులాసా ధోరణిలో నడిచినా వ్యక్తి 
వైశిష్ట్యాన్ని గుర్తింపజేస్తున్నవి చారిత్ర దృష్టితో (వ్రాసిన 'ఆంధ్రులూ - సంగీతనాట్యాలు', వంటి 
వ్యాసాలు - తాత్వికదృష్టితో నడిచిన శబ్దము - శబ్దసంపద, 'గణపతి' 'నవ్వు' “నిద్ర వంటి 
వ్యాసాలు విచిత్రమార్లాలలో నడిచినవి. వివాహమూ, మతమూ, ఇతనిని ఆకర్షించటంవల్ల 
మతనాంఘిక వ్యాసాలు కొన్ని ఈ రచయిత (ప్రచురించినాడు. సాహిత్య విమర్శకు 'దీక్షిత దుహిత 
విమర్శ” ఒక చక్కని ఉదాహరణ. ఇతడు దక్షిణదేశ సాహిత్యమును గురించి విశేష పరిశ్రమచేసి 
ప్రచురించిన వ్యాసాలు (భారతి) (ప్రామాణికతను వెల్లడిస్తున్నవి. పరిశోధకుడుగా కూడ కొంత 
కృషి చేస్తున్న యువపండితుడు. 


చతుర్ణభాగము 599 


అన్న సంపుటాల ద్యారా పెంపొందించిన నవ్యుడు. వీటిల్‌ ఎమన్న భావోద్వేగమూ, 
ఆం(ధాభిమానమూ స్పష్టముగా కన్నిస్తవి. అష్టపదులధోరణి అలవరుచుకుని 
దశావతారాలను * తెలుగులో పట్టించిన ఈయన (ప్రతిభ అభినందింపదగినది. 
ఆధునిక గేయరచయితలలో ఈయనకొక స్తానమున్నది. 

ఇ నృత్యయోగ్యాలైన గేయాల్ని (వ్రాస్తూ ఈయన మంచి ప్రచారములోకి 
వస్తున్నాడుళి. నీలం (1942)-అనే కధలసంపుటి, ఆంధ్ర శ్రీ అ (1944) - అనే 
ఖండకావ్యసంపుటీ, ఉషాసుందరి + (1946) అనే నాటకం, “కవిరాజు” అనే (జన శ్రభూమి 
పత్రికలో వరుసగా ప్రచురితమైన) నవల, రామలింగేశ్వరశతకము, (1947) 'శతపత్ర' 
మనే ధ్వని ప్రధానమైన ఖండికా సముచ్చయమూ - ఈ కవి స్వతంత్రుడు. 
కీర్తికాముడు. అతి నవ్యధోరణిని తీవ్రంగా అపహసిస్తూ, అధిక్షేపిస్తూ గేయాలు 
వ్రాసినా డీయన. హృదయంలోని ఉద్వేగాన్నీ దూకుడునూ కలంలో కన్పింప 
జేయడంలో ఈయన శక్తిమంతుడు - నవ్యసాహిత్యరంగములో ఈ యువకవి 


ఈకాలానికి అలజడి కల్గించిన సాధకులలో ఒకడనిమా(త్రం గుర్తింపవలె. 

*ః ఉదాహరణకొక్కటి చూడండి : 

జృంభిత మునిజన శాపరూపులె 
కుంభినిపై కనకాక్ష కళిపులై 

గండు మిగిలి, కనకాక్షుడు వరుణుని 
చెండి, రసాతలమేగి, బంతిగా 
నేలమోయు తొలికిటిని చివ్వకై 

తూలి పిలువ ; నతి ఘుర్చురతన్‌ పెను 
కోజుకత్తులను చీరి రాక్షసుని 

ధారుణి ధర్మోద్దరణ మొనర్చిన 
వరాహావతారా! 

4 (తైలింగదెశం మనదేమోయ్‌' అనే ఆంధ్ర జాతీయగీతమని ఒకటి (వాసి మంచి 
(ప్రచారము గావించినాడు. 

అ “ఇందు దేశ కాలపాత్రోచితమైన భాష (ప్రయోగింప(బడినది. రామదాసు తానీషా 
సంభాషణాదికము వినినప్పుడు నాకు దిట్టకవి నారాయణకవి (వ్రాసిన చరిత్ర జ్ఞప్తికివచ్చి మిక్కిలి 
యానందము కలిగినది. మరియు డొక్కావారి చర్మితమును వినుచున్నప్పుడు నేను 
తన్మయుడనైతినను టతిశయోక్తి కాదు.” - శ్రీపాద కృష్ణమూర్తి శాస్తి. 

+ “మీ కవితాకలం చిందుల్లోని భావగర్భిత (ప్రొోఢాంగనా వ్యంగ్యవిలాస విన్యాసాన్ని 
అరమోడ్చు కన్నులతో అర్హం చేసుకొంటూ ఆనందిస్తున్నారు.” - స్థానం. 


600 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


సంపత్‌ : 

నవ్య సాహిత్యరంగములోకి పైవారి తర్వాత వచ్చిన వాడై నప్పటికీ, 
చిత్రకవితా రచనలను చేయడాన్ని బట్టి శ్రీ . శ్రీ తో చేర్చ దగినవాడై నప్పటికీ 
ఈతడిక్కడే (ప్రస్తావింపబడడంలో కారణమేమిటీ అంటే - (ప్రాచీనుల పాండితిని, 
నవ్యుల భావుకతను, అభ్యుదయవాదుల ఆవేదనమును కల్గిన విశిష్టవ్యక్తి కావడమే. 
'సంపత్‌ అచ్చమైన కవితా హృదయం, గుచ్చుకునే వాక్సటిమ కలవాడు. మైసూరు 
రాష్ట్రములోని వెంకటాపురంలో (20-10-1917) జన్మించినాడు. పుట్టినది 
పండితవంశం కావడంవల్ల సంస్కృతాం(ధ్రాలలో (ప్రవేశము సహజముగా చిన్ననాటనే 
కల్షిన దీయనకు. సరిహద్దులలో నివాసం చేయడం కారణంగా తమిళ కన్నడాలు 
గ్రహించినాడు. అనంతపురం లోనే చిన్ననాటినుంచి బి. ఏ., దాకా విద్యాభ్యాసము 
చేసినాడు; అభిమానాన్ని పురస్కరించుకొని తెలుగు ఎం.ఏ., అయినాడు; ఉద్యోగార్హము 
బి.ఇడి కూడ చేరింది దానిప్రక్కన. ఈతని రచనలు భారతీత్యాది పత్రికలలో 
ప్రచురితమౌతూ మంచి (ప్రతిభావంతుడని నిరూపిస్తున్నవి. విశ్వనాధ - దేవులపల్లి 
- శ్రీ శ్రీ ల వెనుక చకా చకా సాహిత్య విధులలో నడుస్తూ, వారినిమోరి నడవవలెననే 
ప్రయత్నం కలవాడులా కన్పిస్తాడు. భాషలో విశ్వనాధ - భావములో దేవులపల్లి - 
రచనలో శ్రీ శ్రీ ఇతనిని - ఆకర్షించి నారనవలె. ఈ మువ్వురు కలసిన మూర్తే 
'సంపత్‌'. కవితాకన్యను గిరగిర వివిధ ఛందోమార్లాలలో (త్రిప్పుతూ చూపరులను, 
పాఠకులను దిగ్రాంతులను చెయ్యజాలిన ప్రజ్ఞకలవా డీతడు. “విశ్వకవి వాల్మీకి' 
'కైలాసగంగ' నడిచిన పద్దతిని - వానిలోని కవి హృదయాన్ని - భాష లోని పాటవాన్ని 
తిలకిస్తే ఈతనికితడే సాటి అనిపిస్తాడు; గేయం - పద్యం - కధ - నవల - ఈ 
ప్రక్రియల నన్నిటిని సాధించినాడు. కాకినాడ - రాజమండ్రి - అనంతపురము 
(ప్రస్తుతం) కళాశాలలలోని విద్యార్థుల కాం(ధ్రోపన్యాసకుడై, నిరంతరమూ గోష్టివలన 
సానలు తీరుతున్న ఈతని కవితాప్రతిభ దినదినానికీ నవనవోన్మేషం పొందుతున్నట్లు 
కన్పిస్తుంది. నవ్యసాహిత్య వీధులలోని మూడుమార్లాల లోను 'ధర్జాగా దర్శంతో 
నడవడానికి తగిన స్తోమతున్నట్టు ఈయన రచనలే చెప్పగలవు. సాహిత్యములోని 


చతుర్ణభాగము 601 


ప్రాచీన, నవ్య, అతి నవ్య ధోరణులను తనలో ఇముడ్చుకున్న 'సరిపత్‌ో ఎన్నదగిన 
నవ్వుడు. 

పై నుల్లేఖించిన యువకులేకాక ఈకాలాని కెందరెందరో కృషి చేస్తూ 
నవ్యసాహిత్య వ్యాప్తికి కారణభూతులయిన వారున్నారని పూర్వమే గమనించినాము. 
అయితే వారందరిలోను పై నుల్లేఖించిన వారిలోగల సర్వతోముఖ (ప్రజ్ఞ కన్సడదు, 
(ప్రధమ ద్వితీయ (శ్రేణులకు జెందిన నవ్వులలో ఏ నలుగురైదుగురో తప్ప 
చాలవరకందరూ సృజన శక్తి కలవారెగాని విమర్శకులు కారు. కాని యీపైన 
ఉల్లేఖించిన యువబ్బందములో ఇంచుమించు అందరూ అటు కావ్య(స్రష్టలు, ఇటు 
విమర్శకోత్తములును; వివిధసాహిత్య (ప్రక్రియాసాధనవల్ల, వక్షృత్వ (ప్రజ్ఞ కలిగి 
ఉండడంవల్ల, తదితర యువ సాహిత్యకులకన్నా పైవారు నవ్యసాహితీ చరిత్రలో 
ప్రత్యేకస్థానమును గడించుకొంటున్నారు. 


ఇక ఈకాలానికి వెనకముందుగా (1940-45) జరుగుతున్న నవ్యాంధ్ర 
సాహిత్య వ్యవసాయాన్ని కొంత అవలోకించుదాము : 


1938 ప్రాంతానికే కొత్తనీరు బాగా వచ్చినది, శ్రీ శ్రీ-ఉమా మహేశ్‌ లు 
ఈనిటికింద కొత్తవ్యవసాయం ప్రారంభించారు. అతి వాస్తవికరచనలన్నారు. కవి 
పిచ్చివానితో సమానమన్నారు. కవిత్వం పిచ్చిమాటల్లాగా సమన్వయం ఉండనక్కర 
లేదన్నారు. ఇంకేమి? ఈ సద్దతి తేలికచేసింది కవిత్వాన్ని. ఉపపత్తి లేని 
యువకులంతా వెట్టికూతలు కూయడం (ప్రారంభించినారు. అదేమి(ట్రా అంటే 
'పొయట్రీ' అన్నారు. పండితులు లెక్కచేయలేదు. నవ్యకవులు మనల్ని తలదన్నారేమా 
అని విస్తుబోతున్నారు. నోటికొచ్చినట్టు వాగడం కవిత్వమై పోతున్నది! 

కొత్తనిళ్లు ప్రాతనీళ్ళను పారదోలాలనే భావం రేకెత్తింది. కొందరిలో అందుకని 
దోషాల్ని ఎన్నబూనారు. (ప్రబంధాలు వీరి దూషణకు గురిఅయినై. సంస్కృత 


౫ 1945 లో “మీజాన్‌ పత్రిక”లో నేను వ్రాసిన వ్యాసమునే యిక్కడ (ప్రచురించుచున్నాను. 
అపి వేరు హో 





602 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పదబంధాలు శృంగార రసాధిక్యము ఏరి ఏవగింపుకు కారణాలు. పైగా (ప్రజాజీవితం 
పూర్వకవిత్వంలో ప్రతిఫలించటం లేదనే దోషాన్ని ఆరోపించినారు. ఈ యేవగింపంతా 
వచ్చి సంస్కృతం మోద విరుచుకొని పడింది. తాపీ ధర్మారావుగారు దీనికి 
నాయకుడు. పూర్వ సాహిత్యంమోద తిరుగుబాటు తెస్తున్నాడు. సుకుమారులైనట్టీ 
కష్టపడడానికి ఓపికా, శక్తీలేనట్టీ విద్యార్దులలోని అలసత్యాన్ని ఎక్కువ చేసిందీ వాదం! 
ఇంకేముంది: ఎటు చూచినా విమర్శలు, తేలికరచన లెక్కువైనవి. 

ఈ విధంగా సాహిత్యదృష్టిలో' మార్పు వచ్చినది. ఈ ఉద్యమాలద్యారా 
చేసినకృషి పరిణామంలో విషమంగా ఆకారం దాల్సింది. ఈ విపరీత ఫలసాయానికి 
పండితులు కలవరపాటు చెందుతూనే ఉన్నారు. వాళ్లలో జరుగుతున్న సంఘర్షణ 
ఫలితంగా కొంత కార్యం జరిగింది. భాషాసం(ప్రదాయాల్ని భ(ద్రపరచవలసిన 
బాధ్యత వీరు గుర్తించారు. సభల్లో డీకొన్నంత మాత్రాన (సమాన ఉపపత్తి ఉన్నది 
గనకనా) ఏమో ప్రయోజనం లేదనుకున్నారు. మర్యాదా మాటా తెలియనివారితో 
జగడ మెందుకనుకున్నారు కాబోలు (గ్రంధ రచన సాగించారు. “సులభీకృత 
ఛందఃకళ' అని నెల్లూరునుంచి ఒకరు, 'నవరసగంగాధర'మని జమ్మలమడకవారు, 
'తత్సమ చంద్రిక,' “నరసభూపాలియ వ్యాఖ్య” లంటూ సన్నిధానంవారు, 'శరదాగమం' 
అంటూ అప్పల జోగన్న శాస్రిగారు, 'ధ్యన్యాలోకానువాదం' భాగవతుల కుటుంబశాస్త్రీ 
పంతుల లక్ష్మీనారాయణశాగస్తి, వేదాల తిరువేంగళాచార్యులు గారలు - ప్రతాపరుద్ర 
యశోభూషణం,” అలంకార వసంతం” అని చలమచర్త రంగాచార్యులుగారు కృషి 
చేసి గ్రంధాల్ని తెలుగులోకి అనువదించినారు. ఇదొకవిధంగా సాహిత్య సంప్రదాయానికి 
పాటుపడ్డారు. లాక్షణిక భాషా ప్రచారానికి పండితులింకా పాటుపడుతూనే ఉన్నారు. 
వ్యావహారిక భాషవల్ల మాండలికాలవర్‌ ధం కట్ణంచుచున్నందు వలన దానిపై కొంత 
వైముఖ్యం ఎర్పడుతున్నది. 

ఇలా ఉంటూ మనం ఎంతసేపూ తెలుగులో తర్జన భర్ణనలు చేసుకుంటున్నాం; 
దీనితో కాలయాపనమౌతున్నది; ఆం(్రేతరులకు మనల్ని గురించి చెప్పవలసిన 
బాధ్యత ఉన్నదని గుర్తించారు కొందరు. నిర్మాణ కార్య(క్రమం కావాలి కాని ఊరికే 
గాలి పోగు చేయడంలో ప్రయోజనం లేదనుకున్నారు. మతసామరస్యం లేకనే మన 


చతుర్ణభాగము 603 


భారతదేశమిలా ఉన్నదని, పరస్పరావగాహనకు అవకాశాలు ఏర్పరుస్తేగాని ప్రయోజనం 
లేదనీ గుర్తించినారు. ఈ అభిప్రాయాలు, 'హైదరాబాదాంధ్ర సాహిత్య పరిషత్తు'గా 
రూపుతాల్చినవి. విమర్శనకు పరిశోధనకు మంచితావిచ్చిందిది నిజాముచరిత్ర 
వచ్చింది. ఆంధ్రవాజ్మయ చరిత్ర ఆంగ్లంలో కురుగంటివారు (ప్రచురించినారు. 
పి.ఇ.యన్‌. వారుకూడా ఈకాలానికే డా.పి.టి. రాజుగారిచేత తెలుగువాజ శ్యయంమోద 
ఆంగ్లంలో చిన్న (గ్రంధం వాయించి ప్రచురించినారు. ఆధునికాంధ్ర వాజ్మయాన్నంతా 
పోగుచేసి దానికి నిర్దిష్ఞాకారాన్నిచ్చి చరిత్రగా (గ్రధించడం ఒక్కరివలన అయ్యె పని 
కాదు కురుగంటివారు నిర్మాహమాటంగా విమర్శలు రాకపోవడంవలన సాహిత్యలోకం 
తప్పుదోవల్లోకి పోతుందని “నవ్యాంధ్ర సాహిత్యవీధుల్లో” బుజువు పరిచినారు. 
జంకులేని విమర్శ తెలుగులోకంలో ఇంకా నిరి శ్రంపబడాల్సే ఉన్నది. 'నేటికవిత్వ'మని 
సుందరాచారిగారి చిన్న ప్రచురణ వచ్చింది. మత సామరస్యం కూరుస్తూ చాలకృషి 
చేసి ఖుర్‌ అన్‌ షరీఫ్‌'కు వ్యాఖ్య (వ్రాసి నారు ఖాసింఖాన్‌గారు; వేమన తత్వాన్ని 
ఉర్దూలో ప్రొఫెసరు టోపాచే వ్రాయించారు. తలలన్నీ ఒక చోటకూడని ఈదుస్టితిలో 
భారతదేశాని కిలాంటి (గ్రంధాలు ఐక్యత కూర్చవచ్చు. మత వైషమ్యాల్ని తొలగించు 
కోవాల్సిన కాలం కదా యిది! కధానికలు తెలుగులో కుప్పతిప్పలుగా వస్తున్నాయి. 
ఇందుకు లక్షణాదికం మధించిన (గ్రంధం కావాల్సిన కొరత కొంతవరకు తిర్సారు, 
ఖాన్‌గారు తామొక (గంధం ప్రకటించి; ఆంధ్రలోకాన్నంతా ఆకట్టుకొని, విజ్ఞాన 
సర్వస్వం (Encyclopedia) తెలుగులో వ్రాయించ ప్రయత్నించినారీ పరిషత్తువారు. 
మాగంటి బాపినీడు గారు అక్షరజ్ఞానమున్న ఆంధ్రుడికి ఉపయోగపడేందుకు 
“ఆంధ్ర సర్వస్వమ"”ని వివిధాలశ ల మోద (ప్రముఖులచెత వ్యాసాలను వ్రాయించి 
సంపాదించినాడు. ఈ కృషి యెష్నదగినదె. 

గాలి కబుర్లతో ఏమో ప్రయోజనం లేదని, ఆ గాలే విజ్ఞానం అయితే 
సార్థకం అవుతుందనే ఉద్దేశంతో (ప్రతాపరెడ్డి, బిదురు శేషయ్య, రంగాచార్యులు, 
భాస్కరభొట్ల, బి.వి. రమణ రావు, ఇల్లిందల సీతారామరావు మొదలైన సాహితీప్రియులు 
“విజ్ఞానవర్దిని పరిషత్తు”ను స్థాపించి సేవ జేస్తున్నారు. 'నవ్యాంధ్ర సాహిత్యవీధులు” 
కారణంగా సాహితీ సమితి తిరిగి సంచలించడం (ప్రారంభించింది. “నిజాం 


604 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


రా(ష్ట్రాంధ్ర సారస్వత పరిషత్తు” తత్కారణానే ప్రారంభమైనట్టు పత్రికలు గోలకొండ 
చెప్పుతున్నాయి. ఏతత్‌ సంస్థ మూలంగా కొంత వాజ్మయ వ్యవసాయం జరుగుతూ 
వచ్చింది. ఆంధ్రాణంలో ఆంధ్రభాషాభిముఖ్యము అలవరచాల్సిన అవసరం చాలా 
ఉన్నది. దానికోసం జిల్లా ప్రతినిధుల ద్యారా యీ పరిషత్తు మంచి ప్రచారం చేస్తూ 
ఉన్నది. ఖండవల్లి బాలేందు శేఖరం, బిదురు శేషయ్య, కాళోజీ నారాయణరావు 
ప్రభృతులు మంచికృషి జేస్తున్నారు. వరంగల్లు, ఖమ ్యంలలో చక్కని సాహిత్యాభిరుచి 
అలవడుతున్న సూచన లగుపిస్తున్నాయి. సాహిత్య సమావేశాలు జోరుగా 
సాగుతున్నాయి-(గ్రంధాలయాలద్యారా సర్కారు, నిజాం ప్రాంతాల్లోని ఆంధ్రులు 
చేతులు కలిపారు. పాతూరి నాగభూషణం చాలా పాటు పడుతున్నా డీవిషయంలో. 
ఖమ్మంలో “హస్కర్స్‌ క్లబ్‌' అని కొందరు చేరి (గ్రంథ ప్రచురణం చేస్తున్నారు”. 
పులిజాల హనుమంత రావు కవితా వెశం కలవాడై సాధన చేస్తున్నాడు. అంబడిపూడి 
వెంకటరత్నం (వ్రాసిన దక్షిణ ప్రచురించారు. అయోధ్య రామయ్య అనే యువకవి 
ఘంటారావం” ఇత్యాదులద్వారా బయటికి వస్తున్నాడు - “భాషార్షవ”"మని (వ్రాసి 
నెల్లుట్లవారు వైదీకి - నియోగి వైషమ్యాలను రేకెత్తించడానికి వెనక్కు నడుస్తున్నాడు, 
ఈ ఇరవయో శతాబ్దములో! “తరణి” అనే మాసప(ప్రతిక పెట్టి 'సిద్దాంతి” గారు 
కొంత సాహిత్య వ్యవసాయానికి క్షేత్రం కల్పిస్తున్నారు. వైషమ్యాల మూలకంగా 
దివ్యవాణి గోలకొండ, మీజాన్‌ లలో కొంత వాజ్మయం పెరిగింది - దీనివలన 
కొందరు రచయితలు బయటికి వచ్చారు. ఆం(ధ్రసారస్వతమహాసభ, అని పెట్టిదాని 
తరపున సమావేశాలు జరిపి సాహితీలోకానికి అ.వె. దత్తాత్రేయ శర్మగారు మంచి 
సేవజేసినారు. తత్ఫలితంగా “ఆంధ్ర శ్రీ” అనే సంచిక వచ్చింది. 


ఈకాలానికే యువకవులనేక సంస్థలద్యారా సాహిత్యవ్యవసాయం 
సాగిస్తున్నారు. నరసరావుపేటలో “నవ్యకళాపరిషత్తు” సాపించి దేశిరాజు కృష్ణశర్మ, 
అని శెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, మాచిరాజు, ఏల్ఫూరి సుబ్రహ్మణ్యం, 
పోల్పూరి ఆంజనేయ ప్రసాద్‌ మొదలైన వాళ్ళు నారుమళ్ళు కట్టుకున్నారు. బెజవాడలో 
“వ్యాస సారస్వత సమితి” అని కొంత కృషి సాగిస్తున్నారు. కొందరు ఏలూరులో 
“నాహిత్య మండలి” అనిపెట్టి సామవేదం జానకిరామశర్మ, సింగరాచార్య, పైడివాటి 


చతుర్ధభాగము 605 


విద్వాన్‌, సోమంచి లింగయ్య, కొనకళ్ళ వెంకటరత్నం మొదలైనవాళ్ళు కృషి చేస్తున్నారు, 
ప్రవరుడు - మాయావిలసనమ'ని సామవేదంవారి పుస్తకం - శ్రావణి" అని వాళ్ళ 
సంచికా తత్సలితాలు. కందుకూరి రామభద్రరావు బీదలతో కలిసిమెలసి ఆయ 
ననుభవిస్తూన్న 'వేదన'ను ప్రచురించాడు. దేశి “కవితామండలి” పెట్టి ఘంటశాల 
నుంచి శివరామకృష్ణ గొట్టిపాటివారు కృషి చేస్తున్నారు - ప్రచురణాలు శర పరంపరవలె 
వస్తున్నవి. చిన్నపిల్లలకు గొట్ణెపాటివారి పాటలు, రచనలు చాలా ఉపకరిస్తున్నాయి 
- కర్లపాలెం కృష్ణారావు, వారణాసి వెంకటేశ్వర్లు అనే కర్షకులు (గ్రంధమాలలద్యారా 
చక్కగా సాగుబడి చేస్తున్నారు. యువకార్యాలయం మద్రాసుచేరి చక్రపాణి, చలం, 
కొడవటిగంటి, సముద్రాల, గోఖలే (మూగజీవాలు,) మొదలైనవాళ్లు చేస్తున్న కృషిని 
చురిస్తున్నది - అనంతపురంలో నవ్యకవిత్వానికి ప్రాపకం యిచ్చే సమితులు కృషి 
స్తూనే ఉన్నాయి - వరంగల్లులో రామానుజరావు మొదలైన వాళ్ళు “కాకతీయ 
కళాసమితి” అని నడుపుతున్నారు. తిరుపతిలో “సారస్వత సమితి" స్టాపింపబడింది. 
ఆచార్యులు మొదలైనవాళ్ళు కృషి (ప్రారంభించారు - ఆంధ్రవాజ్మయ సేవాసమితి 
తరపున బెల్లంకొండ చంద్రమౌళీశ్వరశా'స్త్రి నల్లాన్‌ చక్రవర్తులవారు కృషిచేస్తూనే 
ఉన్నారు - “విధురఎణ” తత్పలితంగా వచ్చింది ఆచార్యులవారిది. ఊటుకూరి 
సత్యనారాయణరావు అనార్కలీ" మొదలైన నాటకాల్ని వ్రాస్తూఉన్నాడు. అదివరకు 
నుంచీ చేస్తున్న సాధనను పురస్కరించుకొని 'సాధనసమితి' ద్వారా గాదిరాజు, 
బూర్లుల, సూర్యచంద్రులు, భండారు, వెబ్లండలు చేసిన ప్రత్యేక కృషి వెలువడింది. 
“సాహితీ విపణి” పెట్టి అమ్మబోతున్నారు - గుంటూరులో నవ్యసాహిత్యాన్ని 
ఆమోదిస్తూ 'సరససారస్వత సమితి” అని, 'ఆంధ్ర సాహిత్యమండలి' అనీ, 'కవితావనం' 
అని విద్యార్థి కవులను చేరదీసి పిల్లలమ(ర్రివారు కృషి చేయిస్తున్నారు. మ(ద్రాసునుంచి 
సంస్కృత (గ్రంథమండలి' వారనేక (గ్రంథాలు (ప్రచురిస్తున్నారు. స్వామి శివానంద 
రచనలను అనువదిస్తూ దిగవల్లి శేషగిరి రావనే కృషీవలుడు కొంతసాగు నిర్వహిస్తున్నాడు. 
ఇలాగ బహుముఖంగా యువకవులు వ్యవసాయం సాగిస్తూ వస్తున్నారు. 


th 


అంతకు పూర్వంనుంచి కృషిచేస్తున్న వాళ్ళు కొత్తపంటల్ని పండించారు. 
చెళ్లపిళ్ల వెంకటశా(స్తిగారు ఆం(ధ్రవారప్రతికలలో వ్యాసపరంపరను (ప్రవహింప 
౧d 0౧ దై 


606 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


చేస్తున్నారు. విశ్వనాదవారు “జేబుదొంగలు, అంతరాత్మ, ధర్మచక్రం” అనే నవలల్ని 
'ప్రచురించినా. తమ రామాయణ రచనాన్ని సాగిస్తూన్నారు. జలసూత్రం 'దేవయ్య 
లం (హాశాడు ఆం(ధ్రవార పత్రికలో. “వడ్డగింజల”నె నవలను పూర్తి 
చేసుకున్నాడు శ్రీపాద, దువ్వూరి “పలితకేశం' ప్రచురించి యీమధ్య వదిలి పెట్టిన 
అరకను పట్టుకున్నట్లు బుజవు చేస్తున్నాడు. మాధవపెద్దికవి ' ఉమరుఖయాం'మిద 
మోజుకొద్ది పద్యాలు వ్రాసి ప్రచురించాడు. ఈయనచాటువులుకూడా పుస్తకరూపం 
'దాళ్ఫినై. జాషువా “ముంతాజ్‌ మహలు'ను దిద్దుకున్నాడు. ఇంతలోకే బర్మానుంచి 
“కాందిశీకులు” వస్తు ఉంటే వాళ్ళ కష్టనిష్టురాలు గమనించి ఒక కావ్యం (వ్రాశాడు. 
తుమ్మల 'పరిగెపంటి' పండించాడు; ఏటుకూరి తెరవెనక నుంచి పూర్తిగా బయటికివచ్చి 
త్రివేణి” “నాయకురాలు” అని రెండు పుస్తకాల్ని (ప్రకటించాడు. కాటూరువారు 
“పౌలస్త్య హృదయాన్ని” పరిశీలించారు; ' 'నల్లకలువ"”ను శాశ్వతంగా నాటారాంధ్ర 
క్షేత్రంలో. ey కాంతాన్ని కోల్పోయి “తిరుమాళిగ”లో తిరిగి రచించు 
కొన్నాడు. “రాధబాబు, రుక్కుతల్లి, కాంతం, మేరీకహానీ” మొదలైన వాటిల్లో 
వెనుకటి అనుభవాల్ని తవ్వి పోసుకుంటున్నాడు. సన్నిధానంవారు 'ఖడ్గతిక్కని, 
'వాసవదత్త' మొదలైనవాళ్ళను చిత్రించారు. ఉన్నవవారు 'తిక్కన', నవలను సాగిస్తూ 
ఉన్నారు - నాళంవారు' తెలుగు సామెతల్ని ప్రబంధస్ట పయోగాలతో సంపాదించారు- 
చిలుకూరివారు కూడా సామె మెతల్ని ఓలక్ష పోగుచెశారట. గంటి సోమయాజులుగారు 
భాషా చరిత్ర నిర్మిస్తున్నారు. “భమిడిపాటి వారు, మొక్క పాటివారు' యధారీతిగా 
పత్రికల్లో వ్రాస్తూనే ఉన్నారు. ముద్దుకృష్ణ “ఎక్కడికి” అని కధల్నీ “టీకప్పులలో 
తుఫాను” అని నాటికనూ (ప్రచురించారు. ఇలాగు కొత్తపంటల్ని పండిస్తూ పాత 
ధాన్యాన్ని తిరుగదంపిస్తూ నవ్యులు కృషి చేస్తున్నారు. 
నవ్యసాహిత్యవర్షం పడి చక్కని ఫలాల్ని పండించింది. పువ్వాడ “గోవత్సమ” 
వ జంధ్యాల “ఉదయశ్రీ” అనీ, పన్యాల “అ(శుగీతి” 'పేమలతిలని, మం|(త్రిరావు 
సత్యనారాయణ “సమాధి” అని; గుంటూరు సత్యనారాయణ 'రజనీ(ప్రియి అనీ, 
వట్టికొండ “మధూదయ oo పెనుమర్తి “ప్రేమరాగమ”ని, యడ్హపల్లి 
“తెలుగువీణ” మొదలైనవి, ప్రచురించారు. ఎకాంకికల్ని అనేకులు సాధన చేస్తున్నారు. 


Lg 


సంయుక్త అని రామనాధం పద్యనాటికను (ప్రచురించాడు. 


చతుర్ధభాగము 607 


పశ్చిమాన్నుంచి కురిసిన అతివాస్తవిక కవితావర్డానికి మోజుపడి ఆవర్షపు 
నీటితో కొన్ని పంటలు పండించారు - ఉమామహేశ్‌ పఠాభి, నారాయణ బాబు, 
ఏల్పూరి, దేశిరాజులు; బూర్గుల, సూర్యం, పన్యాల, 'పూషా' లున్నూ. పిఠాపురం 
యువరాజుకూడా యీ మార్గానువర్తే. “నామరహితం” “తీరనికోర్కెలు” “సువిశాల 
మిదం విశ్వం” అనే గ్రంధాలు ఆయనవి. 


గుడిపాటి వెంకటచలాన్ని అనుసరించే వాళ్ళు వచ్చారు కొవ్వలి, జంపన, 
ధనికొండ, చందూరి, గోవిందు, సౌరిస్‌, మల్లాది - పాపయ్యలింగం - మొదలైనవాళ్ళ 
రచనల్లో చలంవిత్తనాలే పూర్తిగా కన్పిస్తున్నాయి. సంఘాన్ని బురదగుంటగా 
చిత్రించటమే చాలమంది ఆదర్శంలా కన్పిస్తుంది-వీళ్ళ రచనలు చదివిన యువతీ 
యువకుల శీలాల్ని ప్రశ్నార్హకాలు చేస్తాయి - అనుకొంటున్నారు కొందరు. 


విశ్యనాధవారికి యువకుల్లో ఈకాలానికి అనుయాయులు చాలమంది 
బయలు దేరుత్రున్నారు. జమదగ్ని, రామలింగేశ్వరరావు, కుందుర్తి ఆంజనేయలు, 
సింగరాజు వెంకటసుబ్బారావు, ధూళిపాళ శ్రీరామమూర్తి మొదలైన వాళ్ళు ఆయన 
మాదిరే పదబంధాలు చేస్తూ, ఉపన్యాస మాయనవలె చెస్తూ, అనుయాయులని 
ఎంచుకుంటున్నారు. 


నండూరి సుబ్బారావుగారి ఎంకిపాటల (ప్రభావము యువకులలో 
కన్పిస్తున్నది. 'భాగీ” లంబాడీలమోద, పిల్లల మజ్జి” కాపు జీవితం మోద, 'ప్రయాగ' 
గొల్లలమోద (వ్రాసిన పాటలన్ని తత్ర భావభూతాలే అని చెప్పవలె. గోఖలే 
యేనాదిభాషలో కథలు వ్రాయడంలో కూడా ఎంకిపాటల (ప్రభావం అతని మోద 
ఉన్నదనే చెప్పవచ్చు- 

హిందీసాహిత్యం తెలుగులోకి (క్రమక్రమముగా హెచ్చుగా వస్తూ ఉన్నది. 
ఆం(ధ్రులలో హిందీ నేర్చుకున్నవాళ్ళు చాలామంది ఉన్నారు. అంచేత విరళంగా 
రచన సాగుతూజఉన్నది. చక్రపాణి శివరామకృష్ణ కృత్తివాస తీర్చులు, కేశవస్వామి, 
ఇలింద్ర రంగనాయకులు, పి. శ్రీనివాసరావు మొదలైన వాళ్లెందరో శరత్‌ బాబువి, 
(ప్రమచంద్రునివి, వనపూల్‌వి అనువదిస్తున్నారు. రవీం(ద్ర సాహిత్యం అనువాదాల్లొకి 


608 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అధికముగా వస్తున్నది; మల్లవరపు, పిల్లలమజ్ది, గోపాలరెడ్డి, మొదలైనవారు 
కృషిచేస్తున్నారు. ఇటీవల తెలుగులో నుంచి హిందీలోకి కొన్ని అనువదిస్తూ ఉన్నారు. 
దక్షిణభారత హిందిసభవారు. వేమూరి అంజనేయశర్మ, వారణాసి రామమూర్తి 
(ప్రభృతులు పేర్కొన దగినవారు. ఈ మార్గాన కొంత సాహిత్యవ్యవసాయం 
జరుగుతూన్నది. 

సంస్కృత కావ్యాను వాదంకూడా జరుగుతూనే ఉందొక ప్రక్క. కప్పగంతుల 
లక్ష్మణశా(స్త్రి విశ్వనాధరావులు “విక్రమాంకదేవ చరిత్రను అనువదించారు, వనపర్తి 
నుంచి. “హంససందేశాన్ని” “అమరుకాన్ని” అనువదించాడు, పెనుమర్తి వెంకటేశ్వర 
శాస్త్రి. వింజమూరి శివరాంకూడా అమరుకాన్ని చక్కగా భాషాంతరికరించాడు. 
కాళిదాస, భవభూతుల కావ్యాలు అక్కడక్కడా అనూదితాలవుతూనే ఉన్నాయి. ఈ 
కాలానికికూడా, ఆంగ్లానువాదం యధారీతిగా జరుగుతూ వస్తున్నది. 

1941 నాటికి నవ్యసాహిత్య ఫలనాయాన్ని తిరస్కరించారు కొందరు. 
తిరుగుబాటు అంకురించింది. కొత్తవ్రాజెక్టు నిర్మించారు. ప్రణయ కవిత్వానికి స్వస్తి 
అన్నారు. భావనా ప్రపంచాన్ని దూరంగా ఉంచాలన్నారు. అందులో విహరించడం 
మాని భారతభూమిమోద నిలిచి మాట్టాడమన్నారు. 'కళకళ కోసం' అనే వాదాన్ని 
తుంగలో తొక్కమన్నారు. రష్యాచూడం డెల్తాఉన్నదో అని దృష్టినటు నిగిడ్చారు. 
సుత్తి కొడవలుల (ప్రాముఖ్యము చాటాలన్నారు. యమ్‌. యన్‌. రాయ్‌ పార్టీకి 
సానుభూతిచూపారు. లెనిన్‌ సూత్రాల్ని అకళించుకోవాలన్నారు కొందరు. గోపిచంద్‌, 
పి.వి. సుబ్బారావు, జి.వి. కృష్ణరావులు కృషిచెశారు. రచనల్ని ప్రచురించారు. 'విహారి” 
పత్రికను 'రాడికలో పత్రికను సాగించారు. 'కావ్యజగత్తు'లో కృష్ణరావు సూత్రాల్ని 
గ్రంధించాడు. తర్వాత 'యుగసంధ్యను' ప్రచురించాడు. ఎరరస ప్రధానమైన 
రచనలే రావాలని చాటుతున్నాడు. 'నవ్య కవులకు, వీళ్ళకు భేదం వచ్చినది. కలతలు 
పొడమినై, ఇలాగెంతో కాలం గడవలేదు. 

ఇంతలోకే “ప్రజాసాహిత్వం” అని పెద్దకేక అఖిల భారతదేశం వినిపించెటట్టు 
వచ్చింది అందరూ విన్నారు. దేశస్టితిని చూచి కార్య శూరులు ముందడుగు వేశారు. 


చతుర్థభాగము 609 


తాపీ ధర్మారావు నాయకుడు కావడానికి అర్రులచాస్తున్నా డంతకువూర్వమునుంబే. 
ఇదో విధంగా సమయం వచ్చింది. ఆంధ్రదేశంలో జెండా ఎత్తాడు. ఆజెండా కిందికి 
యువకులువచ్చి చేరారు. దీనికి రూపాన్నిచ్చే టప్పటికి “అభ్యుదయ రచయితల 
సంఘ” మైంది. 1943 లోనే వట్టికొండ రంగయ్య విశాలాక్షులు 'అభ్యుదయగితాలు' 
“విష్ణవజ్యాల” ప్రచురించారు. “ప్రజాశక్తి అనే పత్రిక ప్రారంభించారు. మహీధర 
సోదరులు “రష్యాపై” ఉన్న వాజ్మయాన్ని కొంత అనువదిస్తూ వచ్చారు. నార్హ, 
కంభపాటి సత్యనారాయణ, తుమ్మల వెంకట్రామయ్య, చదలవాడ పిచ్చయ్య, 
ఆళ్యారు స్వామి, మహంకాళి, కొమర్రాజు వినాయకరావు మొదలైనవాళ్లు కృషి 
చేస్తున్నారు. ఖండవల్లివారు “ఆకలి” మోద కావ్యం (వ్రాశారు. (ప్రయాగ కోదండ 
రామశాస్త్రి మున్నగు వారు బెంగాలు విశాఖ ప్రాంతాల్లోనికి కరువుమోద పదాల్ని 
వ్రాశారు. బుర్ర కధలవిధానం ప్రచారం చేస్తున్నారు. కృషి ఘనత్వం గుర్తించారు 
వ్యక్తుల్ని గౌరవించడం కర్తవ్యమన్నారు. సంఘసేవ, భాషాసేవ చేసినవాళ్ళ వర్దంతులు 
జరపడం (ప్రారంభించారు “తెలుగు తల్లి” సంచికల్ని ప్రచురించారు. చిలకమర్తివారి 
స్వీయ చరిత్రను ప్రచురించి పుణ్యం కట్టుకున్నారు. అభ్యుదయ సంఘాలు చాలా 
వెలసినాయి, తత్పరిణామంగా సాహిత్య వ్యవసాయం మరోవిధంగా జరుగుతూన్నది. 
లిఖిత పత్రికలు మిక్కుటమైనాయి. విద్యార్డులలో బాగా ప్రాపకం పొందినై. చిత్ర 
లేఖనంలోకూడా కృషి .జరుగుతూ ఉన్నది. పత్రికలు కారణముగా మొత్తానికి 
నూతన చైతన్యం కలిగింది. “అభ్యుదయ సాహిత్యమంటే” ఏది అనే ప్రశ్నలో 
కృషీవలులు చిక్కుకున్నారు. దీనికి సమాధానంగా నాగభైరవ శివరామకృష్ణ, 
గోపీచంద్‌ మొదలైనవాళ్లు విమర్శన చేస్తూ వచ్చారు. ఈ ఉద్యమానికి మూలసూ(త్రాలు 
పాశ్చాత్యంలో తయారైనాయి. అందులో పాతకొత్తలకు వైషమ్యం కూర్చటంకాదు 
సూత్రం. సంప్రదాయానికీ, పూర్వసాహితి కృషవలులకూ భిన్నంగా కాక వాళ్ళను 
ఆకట్టుకొని ఏకముఖంగా చుట్టూఉన్న (ప్రజను ఉద్బోధిస్తూ ఉండడమే ప్రధానోద్దేశంగా 
కలిగింది ఉద్యమం. సామరస్యం కూర్చడమే ముందుకర్తవ్యము. ఈ ఉద్దేశ్యాన్ని 
వ్యక్తిగత దౌర్భల్యంతో కలుషితం చేస్తూన్నా రాంధ్రలోకంలో, ఈ మార్గాను యాయులు. 
ఇంకా బాగా స్టిరపడలేదిది. 


610 


రిన మరొక 


, ఎవరిదోవ వాళ్ళదే. బలవంతంగా ఒక 


లు వచ్చనా 
ఎ యాయులుగా చెయటం దురభం. వాతా 


ఇ 
టం! 


ఎన్ని మార్పు 


జా. 


జ 


ద్వ 


రద 
POs 


ఆవల కారా 
లే 


జులు టో 


ఓ 
వరణానుగుణంగా తనకున్న 
i సటకా 


గారు “పురాణాలు” 'డర్భనాలు 


వ 
కాస్త 


ఫే 


ఇ 


సతిశా 
ప 


ep 


(| 


హా 


పెలకా గణ 
ఎర 
చివుకుల అ 


అవా ది 
అప్పున్న శాస్తి, 


oa 
దర్తుః 
గం 


శీ 


ఆలో 


శాయి, బులు 


ఇ 
A) 


గాల ర్‌ 

శ) qr 
"> 5 
౮ Rt 

2 DD 
<a vat 
ఓ) yN సై 
3 6 
(బె 
య్‌ ళా 
ప ల 
x2 3 
0g 
<p 
౮ 

3 Ya) 
ర fn 
(a Yn 
1 ౬3 
ర 43 
650 ft 
ల | 

the 2 
bh ఫై 
3, 1 
3 గీ 
9 el 
గౌ ౬ లే 

21 | 
Tf; se 


రామనాధం, 


౧] 
అణా 


సఖ్య 


,రమును సూచి 


సా 


ఇ 
= 
~~ 


ఇ 


గ = అబ సం 
(వసి 


లం 


డా 


రునూ 
రకలుగా 


Cy 


వాోనలాం 


__— 
అనా 


చతురక్షభాగము 611 


“తని తతి ర్‌ నాటకాల్నీ రచించి ప్రయోగింపజెసినాడు. సినిమా వచ్చి కవుల 
రచనలకూ, తాపిస్తూనెఉన్నది. 


ఇ 


సారస్వ తసభ లనేకముగా జరుగుతున్న రోజులివి. వేంకటపా ర్వతీశ్వరకవుల 
షష్టిపూర్వుత్సవాలు జరపడం ఫలితముగా కొంత సాహిత్యం వెటువడరది:. . వారి 
కావ్యకుసుమావళి (గెండుభాగాలు) ప్రచురితమైనవి. శివశంకరశా (స్త్రి గారీ సందర్భాన 
సంపాదించిన వివిధ నవ్యకవుల గీతికా ఖండికా సముచ్చయము “మహోదయ” మనే 
పేరుతో వెలువడడం ఒక భాగ్యం. 'వైతాళికు'ల తర్వాత 'మహోదయం' ఎన్నదగిన 
'ఏంధాలజీ' అననలె, అలాగే తల్లావరయులవారి సంపె సాదకత్యాన 'కధాలహరి', 


భి 


'ఏకాంకికలు' అనే సంపుటాలు ఉకంకవారకే వారి ప్రచురణలుగా ఈ కాలానికి 
నెనుక ముందుగా వచ్చినవి. వేదాంతకవి “కవితాసంస్థానం, కెరటాలు” మొదలైనని, 
అబ్బూరి వరదరాజశ్వరరావు రచించిన "ప్రతిమాసుందరి” అనే రూసకం, బెళ్ళూరె 
శ్రీనివాసమూర్తి 'జాముకోడి”, కె.యస్‌. రామా 'కన్నతల్లి', అల్లూరి జానకిరామరాజు 
నూతృస్మృతి, ఏలూరు జాతియరచనా మండలివారి 'కుసుమాంజలి', గౌరాబత్తుని 
య ల్పుటావు బాగ్యలక్ష్ములు”, వారణాసి నెంకటెశ్వర్లు 'సుధాంజలి' 


), పొట్లపల్లి 'జైలు', మూర్తిబాబు నాటికలు, రాచకొండ నరసింహమూర్తి 


“జాగ 
మై © 
ards అ మారేనుండ న రన భయింకరాచార్య 
'ఏరుషోతముడు' చిరంబీవిపాటలు, చివలూరి లకష్ష్రీనరసింప చార్య eles మో 
అ) SU 
గాదిరాజువార్‌ 'స్వప్ప క మోర సరూప సందర్శనము ఫొిజరాజు సంధ్యాసాని(ల్ర” 
c 


ఆ ళ్ళ ‘ 
వులంపలి 


వ చారిత్రక న్యాసములు', మొదలైన (గ్రంధాలన్నా ఈః మధ్య కాలాన 


౧ 
పచురతమెన నవ్యసాహిత్య మెంత విరివిగా ఎలువడుతునుదీ నిటివలన 
= లి 


వి, ల 
ఇృస్టమౌతూ నే ఉన్నది. కాన న దిన్ని వెనక్కు నెట్టినేసిన రె రెండు నూతన కని తోద్యమాలు 
ఈ మధ్వకాలములో బయలు దేరి సా మం అలజడి కల్లిస్తూవచ్చినట్లు 
గనుం౨బనా ము. అవి స్టిరంగా నిలిచినఏ కాకనోయినా నాటి స్వరూపం తెలుసుక వల 


వ ee లా ~ సు ¥ షో ష్ణ గ్ర 1 స 
౨ అణ లంత - అణుఖు నే ల వోరణులు! ఈ లకరళటాలఅను: గుదింలి, దటి 


ళా ఇత గు వ్‌ ల్‌ జ్‌ ర — బ్‌ జో 
ల్లు (ద్‌ జు న్‌ సాన్‌ న్నా సాళువ ణ్న జ్‌ ళ్‌ సర. ల్లు 
SOEs అం అ మ యం గూర్చి DOS ఎం అలాలలు C009 


ఇఇ జ బ్‌ ్తూలానా క నా ww 
or అనో లో స ఇకో జో Mi జ Sep, నో Ce) 


నవ్యాంధ్ర సాహిత్య వీథులు 
అతివాస్తనిక ధోరణి 
3 


సూత్ర గ్రథనము : 

మొదట భావకవిత్వమనే పేరుతోను, ఆ తర్వాత నవ్యకవిత్వమనే పేరుతోను 
వ్యవహరింపబడుతూ వచ్చిన సాహిత్యము దేశములో బాగా స్థిరపడి పోయినట్టు 
గ్రహించినాము. అయితే 1938 నాటికే నవ్యకవిత్వము పైన తిరుగుబాటు భావాలు 
పాడసూపుతూ తర్వాత తర్వాత విష్లవభావము హెచ్చయి పోతూవచ్చినట్టు గమనించ 
గల్లుతాము. 1932 నుంచే ఇంచుమించుగా అతి నవ్యధోరణి తెలుగు సాహిత్యంలో 
'ప్రారంభమైనట్టున్ను, (క్రమంగా పాశ్చాత్యసాహిత్యానుకరణం 'ప్రబలమైపోతూ 
వచ్చినట్టున్ను తెలుస్తుంది. _ఆదర్శతత్వము పైన అభినివేశం రచయితలలో 
క్రమంగా నశించిపోతున్నది; సంప్రదాయం వీరికి కకటకం అయిపోతున్నది; నాస్తవికత 
అంటూ కొంత, అతివాస్తవికత అంటూ కొంత, సాహిత్యరంగంలో |ప్రవేశపెట్టుతూ 
అతినవ్యులు విజాతీయధోరణులపైన మమకారము చూపెట్టుతున్నారు. వాశ్చాత్యుల 
“సర్రియలిజం” తెలుగులో “అతివాస్తవిక ధోరణి” అయింది. కవిత్వంతో 
“ఎక్సుపరిమెంట్సు” జరపడం ఒక ఫాషనయిపోయింది అతినవ్యులకు; ఛందస్సుతో, 
భాషతో - ఇష్టము వచ్చినట్టు ఆటలాడడం వీళ్ళకు సరదా! 'జ్వాల' పత్రికపెట్ట 
ముద్దుకృష్ణగారు (క్రొత్తబాట వేయడం |ప్రారంభించినాడు; శ్రీరంగం శ్రీనివాసరావుగా 
రీయనకు తోడైనాడు; శిష్టా ఉమామహేశ్వరరావుగారు అతినవ్యధోరణిని రచన 
సాగిస్తూ వచ్చిన ఆద్యుడనిపించుకున్నాడు. పూడిపెద్ది వెంకటరమణయ్య, కవికొండల 
వెంకటరావు గారలుకూడా నూత్న ఛందస్సులను ప్రయత్నించినవాళ్ళే. ఏమైనా 


చతుర్తభాగము 613 
నరిలో ప్రవక్షృస్తానాన్ని మాత్రం శ్రీ, శ్రీ చూరగొన్నాడని చెప్తుకోవలె* వీరి అతినవ్వ 
మార్గాన్ని చూచి మొదట నవ్యులు విభ్రాంతులు కాజొచ్చినారు. అయితే ఉడార 


భానంతో నోరి, తల్లానజ్ఞల వారలిద్దరూ ఎరి వీపు తట్టి ఉషారిచ్చినారు మొదట్లొ. 
(పాచిని కవితామారానుయాయులైన పండితులు దీనిని నిరసించడము 
(సారంభించినారు. నవ్యసాహిత్యముతోపాటు ' ప్రతిభ”లో స్థానము దిసికికూడా 
కల్సించినారు తత్సంపాదకులు. దానితో మంచి (ప్రచారం లభ్యమైంది ధోరణి 
కనిత్వానికి; శ్రీ. శ్రీ నలుగురికంటా పడ్డాడు. కొందరు యువకులు అతనిని 
అనుసరించడం (ప్రారంభించినారు; కొందరర్హముగాక తికమకపడడం కూడా 
గమనిన్నాము. పేరడీలు బయలుదేరదీసి ఈ ధోరణి] పైన, జలసూ(త్రం రుక్మిణీనాధ 
శా స్తిగారు దీని (ప్రచారానికి కొంత కారణభూతుడైనాడు. పిరాపురం యువరాజా 
పరాభీ అనువారీ అతినవ్యధోరణిలో గ్రంధాలు వ్రాసి ప్రచురించినారు. ఈ ధోరణిని 
మొదట్లో కొందరు 'బీభత్సకవిత్వ' మన్నారు అందులో కన్పించేభావాన్ని బట్టి; 
భాషనుబట్టి “మణిప్రవాళం' అనవచ్చునన్నారు; వస్తువునుబట్టి “శ్మశాన కవిత్య'' 
మన్నారు; ఈ కవికున్న 'అహం' జూచి 'అహంభావ కవిత్వ'మని అన్నారు; ఛందస్సులలో 
వైఐధ్యాన్ని, నవ్యతను బట్టి “వైచిత్రి” అన్నారు; నవ్యసాహిత్య పరిషత్తు అధ్యక్ష 
పేరాన్నుంచి విశ్వనాధ ఈ నూతన మార్గాన్ని దర్శించి మన్నించినాడు. మొత్తంమీద 
ఈ ధోరణి కొందరి దూషణకు, కొందరి ఆమోదానికి, మరికొందరి అనుసరణకూ 
గురి అయింది. ఈ ధోరణినిగూర్చి తెలుసుకోవాలంటే పాశ్చాత్యుల చిత్రకళలోను 





%ఓ లొలి సంచికలో 'జూూల' ఎందుకో వివరించిన విధము చూడండి 


“నునం కూపప్టంగా శ్రందకందలో పురాతన మగతచేతనో, రక్తంలో నీరసం షు. 
'బాతన చేజస్సునరు గుడ్దగూబల మౌతున్నాము. ఇదిపనికిరాదు. . యువకుల దృష్టికి ... 
తడారి కనబడుతూ ఉన్నది , మార్పు తప్పదు దీనికి అడ్డు ఎల్లైదు. మా ఆగడు. 
రెకివారికి ముక్తికోేదు అందుచేత నచ్చని హొతటరరాలకు తెంపివేయడానికీ ఎంతైనా సాహసిన్తాము 

. మాకు మతంలేడు, జాతెలేదు, వర్లంలేదు, ఆడవాళ్ళిందుకు మగనాళ్ళందుకు అసె జనం 
డు. యువకులు ఉద్రేకంతో, సాహసంతో ఏది తెచ్చినా దాన్ని ప్రచారంలో సెడతాము 
చెఉన్నట్టు ఆ అంగీకరించి నిర్జీవంగా తుప్తుపట్టడంకన్నా, నష్టం కలిగినా సాహసింఓ సదో 


యచన దినెంచడం 9 ఉత్తమము .. న 


614 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


నారి సాహిత్యములోను ఆమధ్య వచ్చిన ఈ విధమైన మార్గాసికున్న సూత్రాలను 
ఉల్లేఖించుకోవలె. లేకపోతే దీన్ని అవగాహన చేసుకోలేము. అందుచేత ముందా 
సూత్రాలను గ్రహించుదాము. నాటి నీక్రిందినిధముగా చెప్పవచ్చు: 
అల్లరిచల్లరి తనము (gloom & hopelessness). 

రశ (Scrappiness and disorder). 

పురోభాగిత్వము (cynicism). 

కోపము. అది తీర్చుకునే మార్గము లేకపోవడము. 

సంపూర్ణ పరిణామాభావము (ఉద్దేశరాహిత్యము) 

అందరు గొప అనుకునే వాటిలో యేసు లేదనటము. 

ఎక్కడైనా సౌందర్య ముంటే (కర్మముచాలక) దాన్ని పాడుచేయడము. 
నేయార్హము, కొద్దిమందికే ఉద్రేశించిడము. 

ఛందస్సు తారునూరు చెయ్యడము. 

నిరుద్దభావ సను శ్రళనము. 

మనస్తత్వానికి (ప్రాముఖ్యనుచ్చామను కొనడుము. 

13. సంకేతము (3001150) ఇక్కడ నున లాక్షణికాభి ప్రాయానికీ దీనికీ 
భేదమున్నది. ఏదో మాట ఉపయోగించడము. దీనిలో ఇంత అర్హమున్నదనడము. 
ఆ అర్దము ఉండనచ్చు లేకపోవచ్చు! 

14. అచ్చులోనూ వ్రాతలోనూ నిస్తవము! 

15. అవసరాన్ని బట్టి పదాలనూ నాటి ఉచ్చారణనూ తారునూరు బయడము! 

పై సూత్రాలతోబాటుగా తులతూగేనే చిత్రకారులలో భవిష్యద్యాదుల 
(Futurists) శాసనాలు * వాటిని సరికించడం అవసరం; చూడండి: 
1. జీవితములో ఎక్కువ వేగము. 
2. సాతదానిమోదనూ తెలిసినదానిమోదనూ అసహ్యమూ, కొత్తదంటే, 
వైలియనిదంటే అపేక్ష. 
3. శాంతజీవనమంటే నెగటు, ప్రమాదకరమైన అనుభవాలమోద అభిమానం, 
4. అతిలోక చింతా నాశనము. 


మామ. ఆ నా జాలం న 


rE ET గై బా 


న్‌ా జాడే 
న్‌ జ = 








౫ 'అహంహభాన కవిత్వ ధోరణి' అన్న “ప్రతిభ”లోని వ్యాసంలో నోరి వారుదహరించిన 


చతుర్దభాగము 615 


ss కోరికలు అనంతముగా వాడదికావదము. 


వరికివారు తమకు అందరాని స ద తెలు: కక వజవ్న 
స్త్ర పురుష పణయమూ, డానికే గౌరవమూ, గవలె. 
| వ్యాపారమంటే గాఢాభిమానము, సంపూర్ణమైన ఆర్డికబుడ్దా 

10. యం|త్రబుద్ది. 

11. క్రీడలంటే వెర్రి. అందులో మించవలెననే తృష్ణ. 

12. దూరయా(త్రలమోద అపేక్ష ఏకాంతచింత లేకపోవడ 

13. విన్సజనినమైన ఊహలు 

14. సంకరలమాద, నె నెమ్మది దిమోదా, అసస భావము, సూటిదనము, తొందర 
ఇత్యాదులందు ఆదరము. 

15. పాతపండితులు చెప్పిన లక్షణాలన్నీ దూరముగా గిరాటువేసి, కవులు 
భావపరంపరలతో ఒళ్ళు మరిచిపోయి మరిపించవలె. భావవేగము చిత్రించేందుకు 
కారకము, విశేషణాలు, కామాపుల్‌స్టాపులు-అన్నీ ఎగరవేసి తంతివార్తల బాషలో, 
నోటికివచ్చిన విధంగా, క్షుప్తసరిగా, అత్యవసరమైన మాటలు మాత్రమే కురిపిస్తూ 
భావగీతాలు (ri65) చెప్పవలె. 

16. తంతులులేని ఊహ (WIreless iMagination). 

17. విశేషణాలు ప్రయోగించడము తగ్గించి వేయవలె. 

18. (క్రియాపదాలు భావార్హకంల్‌ మాత్రమే వాడవలె. అందువల్ల రచనకు 
(పచండత, ఓజస్సు కలుగుతవి, వాక్యనిర్మాణము వల్ల రచనకు నిలకడకలిగి అది 
ఆగుతూ ఆగుతూ ఉంటుంది. అది పనికిరాదు. భావార్థక (ప్రయోగమువల్ల 
వాక్యనిర్మాణము నశిస్తుంది. 

19. భావాన్ని అనుకరించే ధ్వనిగల శబ్దాలు తరుచుగా నిర్భయంగా 
ప్రయోగించవలె. శెలివేగము తెలియజేయడానికి గణితములోనివీ, సంగీతములోనివీ 
సంజ్ఞలు ఉపయోగించుకుంటాము. 
20. అచ్చులోకూడా మార్చు. పేజీ ఒక్కంటికి మూడునాలుగు రంగుల 
సిరా అవసరమైతే ఇరవై రకాల టైపులూ వాడతాము. 
21. భావోన్మాదము సువ్యక్తము చేయడానికి పదస్వరూపము మార్చి 
కొత్తరూపాలు సృష్టించవలె. అవసరం కొద్దీ మాటలు కోయడము, పొడిగించడము, 


5 
6 
7s స పురుషులకు సంఘములో కేదము jee క 
8 
9 


616 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఆదికాని, మధ్యకాని అవనానముగాని బలపరచడము, అచ్చులు, హల్లులు 
వృద్దిచేయడము తగ్గించడము, ఇటువంటివి చేసి నూతన వర్లవిన్యాసము 
(Orthography)సృష్ట్షిన్తాము” 

పై సిద్దాంతాలలో చాలవరకు కవిత్వంలో అతివాస్తవిక వాదులు 
అనుసరించినవే, ఇంచుమించుగా తెలుగులో కూడా ఇవి అనూదితాలైన వనవచ్చు. 
శ్రీ శ్రీ, పరాభి మొదలైనవారి రచనలలో నుంచి కొన్ని సూత్రాలను తర్వాత (గ్రహించే 
సందర్భం వస్తుంది. అప్పుడీవిషయం బుజువవుతుంది. 


18, 19 శతాబ్దాలలో పూర్వము యూరపుఖండాని కంతకు విజ్ఞాన చక్షుస్సునూ, 
విమర్శనా సూ(త్రాలనూ ఇచ్చినది ఫ్రాన్సు. ఆవిధముగా ఆమార్గము మారుతుండగా 
యుద్దము వచ్చినది. అపుడు ఇటలీ మొదలైన దేశాలలో ఈవిధమైన మార్గము 
పొటమరించినది. క్రమముగా ఈదృష్టి అనేకమార్పులు *చెంది 'సర్‌ - రియలిజం" 
క్రిందికి వచ్చినది. ఇది ప్రథమంలో (ప్యూచరిజంగా) చిత్రకళకోసం పుట్టి సాహిత్యానికి 
అనువృత్తమైనదని గమనించవలె + కాని కొన్ని సంవత్సరాల నుంచి అదికూడ 
నూరిపోయినట్టు కనపడుతుంది. రాజకీయములోను సాహిత్యములోను ఇంకా 
కొన్ని ఇతరవిషయాలలోను మనకు మార్పు చాలా ఆలస్యము కావడమే కాకుండ, 
మనకామార్పు కలిగేటప్పటికి అసలామార్పు పుట్టినచోట నశించడము కూడా 
కనపడుతుంది. ఈ 'సర్‌ - రియలిజం' కూడా అల్లాగే 20 సంవత్సరాలు 


శోక సర్‌రియలిజంగా పరిణమించేలోపల ఈకళాదృష్టి అనేకమార్పులు పొందినది డాదాయిజం 
యుద్దమైన వెంటనే వచ్చిన విపరీతపరిణామం సంప్రదాయంపైన చిపరీత నిరసనం అదివరకుండే 
యధాభావన యధాదర్శన మొదలైన మార్గాలద్యారా నడిచిందీ కళాదృష్టి తుదకు సర్‌ 
రెయలిజంగా పరిణమించింది. ఇందులో సమస్తమార్గాల కళలూ ఉన్నవి. అసహ్యత (U$lyi5mM) 
భాపచ\త్రం (Imagism) మనస్తత్వం (Psychology) కళలుకూడా దీనితో ఉన్నదని. 
©ఛ ఒక జర్మన్‌ కళాభిజ్జుదు 1914లో ఇట్లా అన్నాడుః 
Today we are breaking up the chaste, ever-desceptive phenomena of 
4106. and re-assembling them according to our will. -Franc Marc 
ఈ అంతర్హష్టి, మొదట 'యక్సురే' కనిపెట్టడంతో నిశ్చయమై, తర్వాత, 'రేడియో' - 
టెలి జనల నల గటిపడింది. కాని అంతిస్సింకా సంపూర్ణంగా బుద్దికి అందనట్టే కనపదుతున్నిది 
రా ల గే లా అ లు 
+ ‘German art is held in contempt and suppressed in the country where it 
has grown up' -Modern German art. 


చతుర్ధభాగము 617 


వెనుకపడ్డట్లు తెలుసుకుంటాము*£ ఈ కొత్తపద్దతి మన సాహిత్యచరిత్రలో 
పరివర్తనకాలములో వచ్చిన మార్పని, కాలక్రమేణా ఈ మార్గము మళ్ళీ మరొకదానికి 
దారితీసి సాహిత్య విస్తారానికి సహాయకారి అయినదని గుర్తించవలె. 

ఈ'స(ర్రియలిజము' రెండవ (ప్రపంచయుద్దకాలములో (ప్రవర్తిల్లిన 
కవితోద్యమమని తెలుసుకోవలె. ఇది ఎంతో కాలం మన ్రాంతాన వర్దిలలేదని 
చెప్పవలసి ఉన్నది. మన తెలుగుదేశములో నైసర్గికము, సహజము కాని ఏ పాశ్చాత్య 
కవితోద్యమమైనా తిష్టవేసుకొని కూచోజాలదు. అల్లాగే ఈ 'సర్రియలిజ' ఈ మున్ను 
అట్టేకాలము నిలువలేదు. ఏమైనా దీనినిగూర్చి కొంతచర్చ జరిగినమాట వాస్తవం. 
దిన నిర్వచనమును, సూత్రవచారమునుగూర్చి కొంతచూదాముః 

“సర్‌ - రియలిజం” అనినపుడు 'సరో పదానికి గల అర్హమేమిటీ అని చర్చః 
“ఏరో అంటే ఇన్‌ (లోపల) అనికొందరుశ... 

దీన్ని బట్టీచూస్తే “సర్‌ రియలిజం” లో ఒక పద్దతి మనకు కనపడే బాహ్య 
ప్రపంచానికి పునాదైన నిమ్నోన్నతభావ ప్రపంచకధన మన్నమాట! మరికొందరు 
“సరో” అనే పదము “సూపర్‌” యొక్క సకుంచితరూపమనిన్ని, “స(ర్రియలిజము' 
అనగా యధాదృష్టాన్ని చాలా అతిశయోక్తితో చిత్రించటమూ యుధాభావనను కూడా 
చాలా ఎక్కువచేసి చిత్రించటమూ అంటున్నారు. ఇంతకూ మనవాళ్ల 'స(ర్రియలిజం' 
ఒక నిర్దిష్ట పద్దతికాదు. దానిలో యధాదర్శనం (realism) దగ్గర్నుంచి అసప్యత 
(ugly:5m) దాకా ఉన్నవి, యధాదర్శనము దాని కేంద్రము. దానిచుట్టూ యీ 
“యిజములన్ని” 'వ్రేలాడుతుగ్నవి. ఈ మార్గానుయాయులు చేసే పనిని 


(కెందివిధముగా చెప్పనాడు ఒక బమర్భకుడుః "The sur-realist artists took aworld 


disorganised by lack of planning and mirrored it in exaggerated detail, as if 
they had studied it with microscope, and by a process of psycological 


ఫో రష్యన్‌ 'ప్యుచరిజం' అంటే మబ్బులో ఉంది. ధ్వనులే సంగీతం, మాటలే కవిత్వం, 
రంగులే శిల్పచిత్రాలు - మూడుముక్కలలో ఇదీ దాని తత్వం. ఇటువంటిదానిని కొందరు 
'అన్టైెజమా (అసహ్యాత) అన్నారు; 'డాడాయిజం”* (పరమాసహ్యత) ఇంకా అసహ్యమైనది 
_ఒ౨టూకూడా ఒకటి ఉన్నది. 

+ జమ్ములమడకవారు దినిని 'అంతళ్ళతన' మన్నారు. 


618 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
analysis." అంటే యీవిధమైన కవులు ఇప్పుడు పైకి కనపడ బాహ్య్రకృతిలో ఒక 
నిర్లత పద్దతి లేదని, తామా (ప్రకృతి లీలలను భూతద్దముతో చూచి అందులో ఉండే 
వయ సౌ క్త ౧ స నా స షే ఇచ రబ 

అవయవ విన్వాసాన్ని అంతా తబ్బళ్ళతోనూ, మనస్తత్వశి స్తరీత్యానూ రీక్షించినట్టున్ను 
చి[త్రిన్తారు. 

మన మనస్తత్వ శాస్త్రవేత్తలు సామాన్యముగా జ్ఞానానికి (మనస్సునకు 
ద్విక్షణావన్ధాయిత్వము చెప్పినారు. ఇం[ద్రియార్ష సంపర్కమువల్ల కొన్ని సంస్కారాలు 
కలుగుతవనీ, ఆ సంబంధమైన వస్తువు మళ్ళీ కనపడ్డప్పుడుగాని, భావము 
వచ్చినప్పుడు గాని, ఆ సంస్కారాలు ఉద్భుద్దాలౌతవనీ చెప్పినారు. కాబట్టి ప్రకృతిని 
చూచినప్పుడు ఒక భావన కలిగి ఒక విధమైన సంస్కారము కలుగుతుంది, మళ్ళీ 
అది ఉద్బుద్దమైనప్పుడు సరీగా ఎట్టా కనసడ్డదో అట్లా నూటలరో పట్ల 
పని అనుకుంటారు. ఇది గొప్పపని. కష్టనాధ్యమున్ను *. కాబట్ట అతి నవ్య 
మార్గాలలోను విశేషమున్నదని గమనించవలెనే కాని త్రోసివేయరాదు 

ఈమార్గం ఆంతరానుభవముమోదా, మనస్తతంమోదా, ఆధారపడి ఉన్నది. 
కాబట్టి ఈ అనుభవ సంస్కారమే తర్వాత ఉద్బుద్దమైనప్పుడు ఇతరానుభవాలతో 
కలిసి ఉంటుండి కాబట్టిన్నీ, తదనురూపమైన సంస్కారము కలవాళ్ళక అది 
తెలుస్తుంది. అందుచేతనే ఈరకం కవుల (వ్రాతలు కవికిచుట్టూ ఉన్న సంకుచిత 
వాతావరణంలో ఉన్నవాళ్ళకే ఉద్దేశితాలవుతవి. ఈ ఇందులో కార్యకారణ భావం 








౫: 1. జ్ఞానానికి పరిమితిలేకపోవడము 2 దాని ఉన్నదున్నట్టు నిర్వచించడము కష్టము 
కావడము 3. అందరిలో సమానానుభవము లేకపోవడము 4. చెప్పె పద్దతిలో భిన్నత్వము 
5. జ్ఞాన మితరజ్ఞానముతో కలిసి ఉద్బుద్దము కావడము-కారణాలు. 

ఈ ఈ [క్రింది వాక్యాలుకూడా ఈవిషయాన్న ఉలైేఖిస్తున్నపి: 

"The ౨౦6118 now seeking to find and establish that central calm, a point 
from which he may begin to work outward again, and in the process ౧613 bound 
to be obscure, for he is talking to himself and his friends, to that tiny 
temporarily isolated unit with which communication 1s possible, with whom he 
can take a number of things granted... . In modern poets, there is a perpetual 
interplay of private and public meaning, the inner circle of communication-the 
Poet's communication with his own arbitarily isolated social group 1s perpetu- 
ally widening into and become identified with the outer circle of environ- 
ment,". - Cecil Day Lewis. 


ర 619 
సడ ప్‌ సజ గాం జా స ఆర్‌ చ ళ్‌ షూ వ్‌ వా —_ ఖ్‌ వా ౧ 
కంసంచయా ఇడ క(అకానుటవ ఎరడొనయు. పదాల -కకటాన క కహా 
ఆ Ca) 

3 Fa] nN అర ge న ర 
సరిజిరధరి. ఉరదయు;? వ్యాకరణం అన్వయించదు, కి సముయాంల' = కవితా 


రొ 


ష్‌ 
(ప్రశ్చ! దిన్ని సహించనివారు లేకపొలెదు. పాశ్చాత్యులలోకూ తం కాంత కవిత్వ 
ధోరణిపైన ఇరుపక్షాలు అంటూ బయలుదేరి కొంత ఘరణ ప 


ca 


కూడా ఈ దోరణి కొద్దికాలమే ఉండి సమసిపోయింద. 
ఈ పదతిలో ఉదేశం తిరుగుబాటేగాని, ఆ చెపి) 
ఛి ద i 
పిచ్చా, ఉహా, కలా, అనే సంగతి అనవసరంలాగ కసొస్తుండొ. చూస్త ఇది అంతా 


గారడీవాని పనివలె ఉంటుంది.ః డినివలన కలిగే చె 


త్రవికార Se es 
మెట్టులో దవుతున్నదనవలె. అల్లరి బుద్దిపూర్వకంగా చేయడం - మేమే గనుక 
చేస్తున్నాము గదా అని గర్వపడడము మారవర్తులల్‌ ల్‌ హన స్పిస్తుంది. 


పైన వివరించినవాటిలో కొన్ని నవ్వకవిత్వములో కన్పిం యనుట నవ్యకవులు 

పూర్వ సంప్రదాయాలను బొత్తుగా నిరసించలేదు. వాళ్ళకు శబ్దము - దానికి (శ్రవణ 
సుఖం ఉండడము - శబ్బార్ల సంబంధము ఉండడము - ఆ అర్డాణ నికి రమణీయత, 
హాద రామణేయకాలూ, రసమూ, ఉపాదేయాలుగానే కనపడుతవి. భాషనుగూర్చి 
కొందరికి వ్యావహారికం యిష్టమైనది. ఛందస్సు, శబ్దసమ్మేళనం - స్వేచ్చ - వాచ్య 
వ్యంగ్యాలు - గూఢత - నేయార్హం మొదలైన వాటిలో వారికి అభిప్రాయభేదా 
లున్నప్పటికీ, సంప్రదాయాన్ని సూర్తిగా మూలచ్చేదము చేయతలపెట్టలేదు. కాని 
యీ అతినవ్యమార్గము దగ్గరకు చ్చే టప్పటికి సహృదయులందరూ నిర్విబ్మలుకాక 
మానరు. సంప్రదాయలాక్షణిక సూత్రాలూ, ఈ అతినవ్యులనుసరించే సూ(త్రాలూ 
పూర్తిగా విరుద్దాలు. వీరికి కవితా సౌందర్యం అక్కరలేదు. ఎక్కడైనావస్తే దానిని 
బుద్దిపూర్వకముగా చెడగొడతారు. శబ్దము అర్జావబోధ చెయ్యనక్కరలేదు. కావ్యానికి 
ఖల Sur-realism has led us into realms of magic, into the borderlands of 


sub-conscious, between madness, mental twilight and the dream, its goal being 
to achieve the realisation of achieving something new. - Modem German Art 


620 నవ్యాంధ్ర సాహిత్య నిధులు 


అర్థము ఉండనక్కిరలేదు; అసలు కళ సత్యకధనమేకాని యెంతమాత్రము 
అనునరణనమిు కారక భానవైరుద్ద్యము అవశ్యముగా ఉండదగినది. ఛందస్సక్కర 
ఎదకు భా వాలయొక్కి కావ్యాలయొక్క పరిసమాస్తి కూడా అక్కరలేదు. భాన 
ప్రకటనను మనస్తత్వ శాస్త్రము (ప్రకారము కాబట్టి “రమణీయార్డ ప్రతిసాదక శబ్దః 
కావ్యం” అనే నిర్య్వచనములో ఉన్న అంశా లేమీ అవసరం లేదు. ఏరికి రసముళ కో 
ప్రసక్తే లేదని చెప్పనలె 

ఈ అతివాస్తవిక ధోరణిని తెలుగులో (ప్రవేశపెట్టిన సాధకులను గూర్చి, 
వారి రచనలను గురించీ, విపులంగా తెలుసుకొందాము. వీరు చెప్పిన సూత్రాలు, 
వ్రాసిన వ్రాతలూ పైన మనముల్లేఖించుకొనిన సూత్రములకు సరితూగేటటువంట 
వేనని గమనించగల్లుతాము. 


శ్రీరంగం శ్రీనివాసరావు : 


అతి వాస్తవిక ధోంణి గూర్చిన ప్రసంగము వచ్చిన వెంటనే 
స్ఫురించి తీరుతుంది. ఈ ధోరణి కవిత్వాన్ని ఎందరు చెప్పినా శ్రీ. త్రి. 
ప్రముఖుడై కీర్తి గదించినవాడు కనుక ముందితనిని గూర్చి వ్రాసుకోవలసి ఉన్నదె. 
అంతేకాకుండా A సందర్భానకూడా ఈతని రచన లెంతగాగో 
యోగిస్తాయి. శ్రీ. శ్రీ. (జననం 1910) కనితాసమితిలో (విశాఖపట్నం) సాథకుదుగా 
మకు సలక్షణభాషతో, ఆలంకారిక సమ్మతమైన కవితను చెప్పినట్టు 


fe 


ఫోన మనోహరత్వమనునది లలితకళల . . యొక్క ముఖ్యధర్మము . అలిత ౩౪ 
లనుకరణములుగా నుండునేగాని మూలములుగ నుండవు. యుద్దము యొక్క చస 

నర్షనము 5 కావ్యమగునేగాని ఆయుద్దము 5 కావ్యము కాజాలదు. కళ కళగా నను మభవించుటమ 
నయ్యది యనుకరణ మన్న జ్ఞా నము చూచువారికీగాని నినువారికిగా న యత్యంతావ* వ్యకను నా 
మరచిపోగూడదు .. కళలకు కళాత్వము లోపించునంత తిన్మయత్వము జెందినయెడల 
నొక్కొక్కపుడాభాసమునకు కారణమగునని మాతైము మరువరాదు . 


చతుర్దభాగము 621 


ఇది 1928 లో ఈయన (ప్రచురించిన “ప్రభవ”* అనే ఖండకావ్య సంపుటివలన 
వ్యక్తమైనట్లు పూర్వమ(పుటలు 446-450)హించినాము. ఈతడు సంస్కృతాం'ధాంగ్ల 
కవితామార్గాల నన్నిటిని కలయజూచిన ప్రతిభావంతుడు. మొదట్లో (1928 ప్రాంతానికి) 
భావకవిగా ప్రకృత్యారాధనము - పేమ తపస్సు చేసినవాడే. ఉత్తమ భావుకుడైన 
అంతర్ముఖుడితడు తన ప్రధమ రచనలలో! ఈతడు పలాయనవాదిగా ప్రారంభమై, 
వాస్తవిక ధోరణులలో “ఎక్స్సరిమెంట్సు” చేసి చివరకు అభ్యుదయవాదిగా పరివర్తనం 
పొందినాడు. 

ఈతని గుండెలో ఆవేదనా, ఆవేశం హెచ్చు. వాస్తవికలోకంపైన దృష్టి మరల్సిన 
కవిధీరుడితడు. “మరో ప్రపంచ” ద్రష్టగా ఇతనిని పేర్కొని తీరవలె. ప్రస్తుతం 
ఈతని అతివాస్తవికధోరణే మనకు (ప్రసక్తము కనుక దానిని గూర్చే విచారించు 
కొందాము భారతీ ఆనందవాణీత్యాది అనేక పత్రికలలో ఈయన రచనలు 
బహుళంగా కన్నిస్తవి. కాని యీతడు “ప్రతిభ' సంచికలలో ప్రచురించిన గీతాలే 
అతివాస్తవిక ధోరణిని గూర్చిన సూత్రాలను అందించేవిగా ఉన్నవి. చూడండి: 

** 'ప్రభివ' ప్రకృతిగీతములు - ప్రణయగీతములు - ప్రకీర్షగీతములనే మూడు భాగాలుగా 
ప్రచురింపబడింది వీనిలో ఆంగ సారస్వత (ప్రభావము బాగా ఉన్నది; అందుకనే భావకవిగా 
ఈతనిని నిరూపిస్తున్నదీ 'ప్రభవ' అనవలె. పురిపండా '“ఉప్యక్రమణిక'ల్‌ వ్రాసిన ఈ వాక్యాలు 
చూడండి , 

“... నఏన కవికుమారులకుంబలెనే శ్రీనివాసరావు గారికి ప్రకృతిలక్షి యుపాస్యదేవత . 


ఇది మనోజ్ఞ ప్రకృతిధామ మిచటడేరి 
అమృత పేశ్ణల నపమాధురిమము.గూర్చు 
విహగకల కూజితధ్వని విధములందు 
సియకంరారవము మేళవించుకొందు 


అని ' మరల మరల మంజులగాన రురుల.దేలు'ను ..(ప్రణయగీతములు... కేవలము 
పరమేశ్వరుని పరముగ రచింపబడినవి . . 

శ్రీనివాసరావుగారి కవితయం 'దొక యనిర్వచనీయ మహోన్నతమగు హాయి” యున్నది 
'దరులొరసి పారు గాంగనిర్హరిణియట్టు' వీరిగతి. (చెంగుచెంగున) తురంగలించును. 
కఎత్యమునందు మంచి యుత్సాహమున్నది.'' 


దీన్ని బట్టి చూడండి శ్రీశ్రీ ఈనాటి కెలా మారిపోయినాడో ! పోల్చడానికి కూడా వీలులేదు. 


లి 


ద 
తో సంబందించి ఉండదు. అది 


న 
oo) 


క్‌ 
న. 


ప్రీత్‌ 


పద్యానికి పెళ్ళిచేదాం, 
అరము 


వ్‌ 


, అయినా 
అ 


న్య 


న 


శ 


క్కరలేద॥ 
న 
+) యేమ 


ల 


స 


“ 


NM 


్న అధ్వాన్నపు అ 


న 
కాదన్న నూత 


క! 
ఖ్‌ 


లి 


Damnit ' ఏమిట్రా ఇ? దంటే 
భం ల 


Pray ! It's poetry SoCo. 


“అరాని 
గదా 


ol 


ందులో ఛంద 


ఇ 


622 


వచ్చు! ఇది మూడొ 


ర్త EL వ్‌ 
కలిసి =O 


మ్యాప్‌ | 


కలువేసి కాన్‌ కాన్‌! మ్యావ్‌ 


fu 


కేల 

ul 
ఎ 
రె 


షష 
. అలరిచిలరగా ఉందేఐఎ, 


జో 
అ 
షి 
& 


Wa 
పధ 
రా 


9 


జ జ దాదపు అననా జాలా వట నతన ావాబతాలున అాజాదా 


ల్‌ు 


తనె 


1939 


| ముంకా వః 
స 


చం 
గొ 
జ 
a 


ఆ 


య 


ww) గి 


ఇ 
ఓ 


బే వెలది వాల 
చు 
ఆనికి ఆధుని3 


అ 
ఇ; 


0 


EE 


a 
న్ని 


కాలెదంటే ఇ 


~~ we 
రహిాతాతెన శబాలుకూశా 
emery 


చినా 


ల 
ర 
9 
కాది 
న 


న్న 
( 
అలంకార మార 


న్‌ు 


ఆజ 


సత్ర 
న్న, 
వ 
a 
హై 


వ్ర 


ఓ 
sae! 


తక అసు 


వెలా 

క జు 
అలా ఇ 
3h Del 


నా. 


(4 


స్నా ఇచ్చ 
ere 
గ ఇ 
ఓ 
శ్వ 


Ja 


WR 


గాట. ఇతడు క 


ల 


we 


{ 


+ 


a he Aloha eld lala నామన, 


చతుర్దభాగము 623 


“న...న...న...న... నత్తి మాటలు కూడా 
ముఖ్య మరం స అమి ఉమ మున్‌ ట్రాతల వుఠరరవచ్చు!' 
సై నాలుగుపాదాలు కలిసి నాల్గ్‌ సూత్రము * 
ఈ నాల్హుసూత్రాలతో “రవుణియత”' “అరం” “శబ్దం” 


dx 


మూటిసమె శనం “కావ్యం” అనే సిద్దాంతం పూరక్షమైపోయినట్లు 
ద ఎ షై ద్ర 
శ ప్రతిఖ సంపుటం 5 సంచిక 1 లోకూడా “కనుమలో ఎది-కొ-కొ-కొలిమి" 686 


ఇందులో “నీసాల్వర్పాన్‌” కంటె “నియోసాల్వర్సా” నని స్పష్టంగా అంటే యింకా బాదుందేదేమో! 
గా ఓ oo Cd 


ఆశ్లీలస్నురణం జాగుప్పాకరంగా ఉంది బీభత్సిమున్నా! ఇదొక విశేషము. కనిగతి సాల్వర్బాన్‌ యిండక్లిన్‌ 
ద్ని 


MM 


ర 
అ షె న్‌ు ఇ న్‌ ద నే 2 11 4 శ్‌ ఇ Ce షా 
తెందికి దెగెంచి! అది మళ్ళి కుముఖాన వినదం! ఇందులొ డాడాయిజంయొక్య ఛాయ ఉంది! -౫ క్రించిది 


లా ౧ 
" In your inside three are smoking lamps the swamp of blue honey 
cat crouched in the gold of a flemish inn, boom, boom, 
lots ow sand-yellow bisyclist chateanneuf des pepes 
man hatten there are tubs of excrement before you 
mbaze, mbaze, baze-baze, mleganga, garoo 


నిరర్తవపు హుస్‌హుష్‌' లాటి కేకలు, ఆపద్దపువొక్స.నలు, మొవలైనన, ఎనైరాలఎ పద్య్వవాదాలు 
న్‌్‌ 


రా 
Sn, ప్‌ స yr ష ఎ, వమ 4 యెద ఇం అలై ఇ వారె ల జా వందలు వుల ఇ న 
పెద్దనిరాలత మొచలట్టాలన నయిమాలు మొదలైనఎ లేక పోవడమూ; కనిసెస్తున్న' ఒక గొప్పు దాదాయిన్టు 
Se a Cc 


ఈ క్రింది స్రష్టలలో తన అభిప్రాయాన్ని చెప్పినాడు. 
"Whats 0626650312 Whats ugly? What is great. strong. weak? Whatam{? Don't 
know! Don't know! Don't know!" 
"Dada was a violent protest against art, literature, morals, and society." 
"In Dada and sur-realism magazines the subject of suicide evoked keen interest. 
"To Dada the past was dead and the future was powerless to be born." 


వ > శ అం సా జా చౌ రొ 2 

ఒకమూరొక చదాదొస్రదర్శనం జరిగిందట. అక్కడ జరిగిన బషయార్లా చతొ (కెందెని కొన్ని పే 
న్‌ చ క్‌ వ వ్‌ లం 

రతం 1న పురుషం దిరి అదు 


వో 


(1) దాదాప 


vf 
(6 


(ముష్టియుద్దం)లో నెత్తురు కారుతూంటే అయ్యో అనకుండా చూడటం 
| క ల 
(3) చివరకు మాంసపుముద్దలూ టొమాటోలు పెట్టి ప్రేక్షకులూ ప్రదర్శకులూ కొట్టుకొటం (వా 


సమ్మాంటామని (ప్రచురించారట గాని చూపలేదట!) ఒక ప్రవర్శనాన్న గూర్చి యిట్టూ 


~~ 


tC 


(2) బాక్సింగ 


(ee 


(అమ వెంద్రువలు 
జ 

"One of them (exhibits) was the printed reproduction of Mona Lisa with a pair of 
moustaches painted on her {ace and leaving an inscription underneath 'Lhooq' (look)' 


మరి ఒక ప్రదర్శనం- 
"The visitors had to pass through a public lavatory 19 order to enter the galiery 
Inside. the spectators were provided with hatchets with which they could attack the 


exhibits Attheendofthe gallery,a young girlstoodreciting obscenepoems... . _.and 
the exhibition had to be closed down by the police. 


624 


నవ్యాంధ్ర సాహిత్య విధులు 


ఇంకా నురికొన్ని గీతాలు చూడండి' 

“అచ్చా! స్వేచ్చాబీఎ! 

ఐతే, కైతే, నీ వ్రాతని 

Argument కోసం ఒప్పుకున్నా, 

పానుగంటివారు ఒప్పుకోరు.” 

(గాంధికవాదైన పానుగంటివారిమోద దెబ్బ యిది! 
“పానుగంటివారు ఒప్పుకోకపోతే 
సామువంటిదానికి విరుగు డుంది. 

ఇం(దగంటివారి నడిగితే, 

ఏమిటంటారో తెలుసునా?” 

ఇం(ద్రగంటివారీ మార్గాన్ని మన్నిస్తున్నారని చెప్పడం. 
“పులికి పిలక లేదనడం 

చలికి తెలుగు రాదనడం! 

శ్రీనివాసరావు (వ్రాస్తున్నది 

“మానిషాదగీతం”లో వున్నది!” 
“శీనివాసరావుగారీరకం కవిత్వానికి వాల్మీకివలె ఆదికవి” అని చెప్పడం 
ఈపైన చెప్పిన పద్దతి “సంరియలిజ” మని యీ క్రింది గేతంలొని తుది 
చరణముతో తెలుస్తున్నది! 

“జీ బాకి, Algebra చిహ్నాల 

లాంకోటూ, పాంకోళ్లూ తొడిగి 

సాహిత్య పౌరోహిత్యం యిస్తే 
వెర్రికాదు,$ur-realisn రా సోదరా! 


1 1939 సంవత్సరం మార్చి భారతిలో “పాతసీసాలలో కొత్తపానీయము” అనే శీర్షికన ల 


వ్యాసంలో ఈయన అభిప్రాయాలను చూస్తే ఆయన యీ “రసం” తో వ వ 
'శబ్దా నికీ అర్జానికే సంబంధం లేదనే వాదానికీ (ప్రవక్త అని నమ్మటానికి విలులే 


 “కొంటెకోణాలు” (ప్రతిభ 1V jo 


చతుర్ధభాగము 625 


ఇది' వరి మార్గము. ఈ మార్గానికి వీరికి ప్రేరణయిచ్చిన విషయాలు 
చూడండి: 


"Charlie Chaplain', Joseph Stalin? 
Walt Disney’, George Hugnet* 
Greta Garbo™ Pirandello 


ఇటీవల మౌ Inspiration 
Sigmund Freud’, Harold 110౪6! 
Albert Einstein’, Jacob Epstein!’ 
హరీన్‌ చట్టో” , గ. రాం. మూర్తీ" 
ఇటీవల మా 1౧50142601." 
వీరి రచనలో హాస్యమూ, యితరులను వెక్కిరించడమూ, పియానో 
వాయింపువంటి నడకా, మనస్తత్వ శాస్తరహన్యాలూ, భౌతికశాస్త్ర విషయాలూ, 
చిత్తంవచ్చినట్టు భాష నుపయోగించడం, పూచీలేకుండా ఉండటం, మొదలైన 
విషయాలన్ని కలిసి ఉంటయ్యని చెబుతున్నాడు. విరికి యిష్టమైన విషయాల నిక్రింద 
రెండు గీతాలలో యిచ్చినాడు చూడండి: 
కధాకాలీ ' కూచిపూడీ * 
జావానాట్యం, Russian Ballet, 
Jazz, Rumba, Carioca, * 
హుషారిసాయ్‌, నిషాచేసాయ్‌. 
Don Bradman * Mohan Bagan, * 


Walter Lindrum, ’ Vines, * Codhet°? 





శ 1 హాస్య సినీమా నటుడు 2.రషియా నియంత 3. హాస్యచిత్రకారుడు ( MICky-Mంuse 
గాడు) 4. నవీనమార్గకవి, చిత్రకారుడు. 5 సినీమా నటి 6. గొప్ప యిటాలియన్‌ కథకుడు, నోబిల్‌ 
బహుమాన ప్రతిగ్రహీత. కొన్ని యూయన కధలు "Better think twice 200010 అనే పేరుతో 
ప్రచురింపబడ్డై! 7. మనస్తత్వ శాస్త్రవేత్త. 8. ఈయన కూడ హాస్య సినీమా నటుడు 9. గొప్పభౌతిక 
శాస్త్రవేత్త 10. గొప్ప సర్‌ రియలిస్టు 11. హరీంద్రనాధ్‌ ఛట్టోపాధ్యాయ్‌, ( కమలాదేవి భర్త, సరోజని 
దేవిగారి తమ్ముడు.) 12. వాగనుశాసన గిడుగు రామమూర్తిపంతులుగారు. 


626 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
కొంచెం Carroms, కాస్త Ping pong 
ఒక కప్‌ కాఫీ, ఒక పఫ్‌ Cigrette." 
ఏరికి సంకేతాలు చాలా యిష్టం 
“ఆట వెలది ద్విపద కత్తగారు. 
5;3;2; ఆముక్తమాల్యద!” 
వీళ్లు శబ్దప్రధానవాదులు. అలంకార ప్రియులు; 

“తురాయికంట! ఆ 

కురాయికంటి, హిమాం 

శురాయి గొప్పవాడు. 

హాంగ్‌ కాంగులో 

కింగ్‌ కాంగుతో, ఒ 

రాంగుటాంగ్‌ ఆడిన 

పింగ్‌పాంగ్‌ లాగు!!! ” 


ఇందులో ఉపయోగించిన శబ్దాలనే మనము తీసుకొని వాటి పునరాగమనము 
చేత (శోత్రేంద్రియానికి కలిగే ఆనందముతో తృప్తి పొంది వీలైతే రస మనుభవించవలె! 
అనేక భావసమ్మేళనానికి వేరే యెక్కడికి పోనక్కరలేదు, ప్రతి శబ్దములోనూ 
ప్రతిబింబించే ఉంది. 


చూచినారుగదా శ్రీ శ్రీ అతివాస్తవిక ధోరణి; ఆయన ప్రతిపాదించిన 
సూత్రాలున్ను, ఈ ధోరణి శ్రీశ్రీ అంటే ఉన్మాది అనే అభిప్రాయం కలుగ జేసింది. 
అయితే ఈతడు వ్రాసిన “మరో ప్రపంచం” అనే గీతం మంచి వ్యాప్తిలోనికి ఇతణ్లే 


తెచ్చిందనవలె. ఇది ఒక విష్ణవగీతం. € దీన్ని 1934 లో కవి రచించినా, 1940 








ఈ “మరో (ప్రపంచం నదీనదాలూ, అడవులు, కొండలు 
మరో (ప్రపంచం ఎడారులా మనకడ్డంకి? 
మరో (ప్రపంచం పిలిచింది పదండి ముందుకు పదండి (త్రోసుకు 


పదండి ముందుకు పోదాం, పోదాం పైపైకి 


చతుర్ణభాగము 627 


ప్రాంతానికి దేశమంతటా వ్యాపించి, అపుడే మన దేశాన పొడసూపుతూజఉన్న 
రష్యావ్యామోహంతో చేతులు కలిపింది. 


రెండవ ప్రపంచ యుద్దచ్చాయలు పొడసూపుతూ ఉన్న రోజులలో శ్రీశ్రీ 
ప్రవక్తవలె నూతనోత్తేజంతో “బీభత్స కవిత్వం' చేసినాడు. అందుకు కవితాసామ గి 
ఎట్టాంటిది కావలెనో ఈక్రింది గీతాలలో వ్యక్తీకరించినాడు చూడండి : 

“సిందూరం, రక్తచందనం 

బంధూకం, సంధ్యారాగం 

పులిచంపిన వేడినెత్తురూ 

ఎగ రేసిన యెగ్రనిజండా 

రుద్రాలిక నయన జ్యాలిక 


కావాలోయ్‌ నవకవనానికి.” 
పైవన్నీ ఎ(ర్రని వస్తు సమూహమే! మిగిలినవి చూడండి : 
'ఘాటెక్కిన గంధక ధూమం, 
పోటెత్తిన సప్తసముద్రాల్‌ 
రగులుకొనే బుక్కాగుండా 


వికసించిన విద్యుత్తేజం 
పదండి (త్రోసుకు ఎముకలు కక్రుళ్ళిన 
పోదాం,పోదాం పై పైకి! వయస్సు మళ్ళిన 
కదం (త్రొక్కుతూ సోమరులారా, చావండి! 
పదం పాడుతూ నెత్తురు మండే 
హృదంతరాళం గర్జిస్తూ శక్తులు నిండే 


పదండి పోదాం, వినబడలేదా 
మరో (ప్రపంచపు జలపాతం? 

దారి పొడుగునా గుండె నెత్తురులు 
తర్పణచెస్తూ పదండి ముందుకు 
బాటలు నడచీ 

పేట్రలు గడచి 

కోటలన్నిటిని దాటండి! 


సైనికులారా, రారండి! 

“హరోం హరోం హర, హర హరి, 
హరహర 

హరోంహరా: అని కదలండి! 
మరో (ప్రపంచం 

మహా (ప్రపంచం 

ధరిత్రినిండా నిండింది. . . 


628 


చలరేగిన జనసమ్మర్హం 
కావాలోయ్‌ నవకవనానికి.” 
ఈక్రిందిది సంపూర్ణ బీభత్సం : 
“రాబందుల రెక్కల చప్పుడు, 
పొగగొట్టపు భూంకారధ్యని, 
అరణ్యమున హరిం[ద్ర గర్జన 
పయోధర ప్రచండ ఘోషం 
ఖడ్గమృగోద([గ్ర విరావం 
రుంరూనిల షడ్డధ్వానం 
కావాలోయ్‌ నవకవనానికి.” 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఇదంతా రెండవ యుద్దపు భయంకర వాతావరణాన్ని సృజించి నట్టి 
కవిత్వం ఈ ఏమైనా ఈ రెండు ధోరణులూ నవ్యాంధ్ర సాహిత్య రంగంలో ఎక్కువ 


mfp 


* నారాయణబాబు, కృష్ణశర్మ లీ నూతన కవిత్వధోరణులలో ఈతనికి కొంచెం 


తోడున్నారనవలె _ దేశిరాజువారి ఈ (క్రింది గీతంలో యుద్దఘోష వినండి 


కదిలి కదిలి జ 

గ మొక ఉద్భృతతరగై 
ఎగసి ఎగసి తక్షక 
కాకోదరకాలకూట 
విషాగ్నిజ్వాలై 
మూలముట్టగా ముసరుచు 
బుసబుస బుసబుస 
పుక్కిలింతలై (క్రమ్ముకరాగా 
కుకుధరి కుకుధరి 

కుడికు కుడికు ఢిం 

ఢికు తకిటతకిట 

డికుడికు ధిధిలం 
ధికుథికు సర్వం 


కదిలి కదిలి జ 

గమొక యుద్దరంగమై 
ధణాంధణధణధణాంధణ 
ధిమింధిమి నినాదమయమై 


కూలిన మానవఅస్పలమధ్యల్‌ 
మూల్లిన మూలుగు 
నికృష్ణబిఎత 

నిరాశహళీ 

కరాళకృత్యం 


3 
కాళికగుడిలో 
ఘంటల(మోతలు 
చాముండీశ్వరి 
శబ్దనృత్యమును 
చండికదేవీ 
శక్తిలాస్యమును 
దుర్గామాయీరౌ(ద్రవర్తనము 
(ద్రిగుడు(ధ్రిగుడుతక 
ధిరుగుడుధిమితా! 
దుగుదుగుతధిమిత 
తొధిరితొధిరి బం 


చతుర్థభాగము 629 


కాలం నిలువలేదని కనుగొంటాము. అందుచేతనే శ్రీశ్రీ 'స(ర్రియలిష్టు' గాను, 
బీభత్సవాదిగాను నెగ్గలేకపోయినాడని తెలుసుకుంటాము. అయితే తర్వాత తర్వాత 
రష్యా ప్రభావంచేత రాణకెక్కి అభ్యుదయవాదిగా పేరు ప్రతిష్టలూ, వ్యాప్తి గడించుతూ 
వచ్చినట్టు ముందు గనునిన్తాము. 


శిస్ట్రా ఉమామహాశ్యరరావు = 

అతినవ్యులలో శిష్టాఅసాధ్యుడు. ఇతనికి 'మహేశ్వర్‌' “వినాయక పండితుడు; 
'ఉమా' 'విజయమహేశ్వరం' - మొదలైన పేర్ణెన్నో ఉన్నవి. గుంటూరుజిల్లా మంచాళ 
అగ్రహారానికి చెందిన ఉత్తమ వైదిక కుటుంబంలో (1912 ?) జన్మించినాడు. 
ఈతని జీవితము, చిత్రమైనది; ‘విశృంఖల విహారము” ఎక్కడా నిలకడ అంటూ 
లేకపోవడం - కారణాలుగా యువకవులలోఎవరికీ లేనన్ని స్వేఛ్చా జీవితానుభవాఠితనికి 
లభించినవి. ఈతని (ప్రతిభ అద్వితీయమైననది : హాస్యప్రియుడు, మంచి 
మాటకారి. కళాశాలల్లో పనిచేసి విద్యార్థులతోను, 'ఫరమ్బ్సు'లో (బొంబాయి) పనిచేసి 
ప్రజలతోను,మిలటరీలో పనిచేసి సిపాయీలతో ఇంకా ఇతరులతోను ఈతడు 
సంపాదించిన అనుభవం విచిత్రమైనది. అది యితని రచనలలో సర్వత్ర కన్సిస్తూనే 
ఉంటుంది. నూతన ఛందస్సులలో, ఇతడు కొత్తభాషతో, సులభంగా అందరికీ , 


ఖదను (త్రొక్కినది రా దుగుతక తధిగిణతకతోం! 
క్షసకృత్యం మారు(మోగినది 
ఎగసిమండినది లోకరిబంతట 

మారణదే వికరాళజిహ్వి క మహాలయంబున లయోత్సవం! 
కుప్పలు కుప్పలు అంతా వేదన! అంతా నాశనం! 


*ః ఈ కవి అనూచాన సంపదకల ఉత్తమ వైదిక కుటుంబములో పుట్టాడు. పురాణగాధలు 
చాలా చదివాడు. 1011-1016, 10130193 మీద పెరిగాడు. దివ్య జ్ఞాన సమాజ తీర్థయాత్రలు 
చేశాడు. ఒకానొక యతివద్ద కొంత శుశ్రూష చేశాడు జ్యోతిషంలో (ప్రవేశం వుంది. అధ్యాత్మ 
రామాయణ కీర్తనలంటే అత్యంత ప్రీతి. వాగ్గేయకారకుల కృతులు వల్లైవేశాడు. RythM అనేది 
ఇతనికి అభిమానపదం. కాశీ ప్రయాగ భకలకళా పరిషత్‌ పుస్తక భాండాగారాలలో బాగా దానా 
వేసుకున్నాడు వయస్సు ఎక్కువ లేకపోయినా విచిత్రమయిన అనుభవాలు పొందాడు కొన్ని 
సందర్భాలలో గుండె బిగుతుకలవాడు - తరుచుగా గుండెజావ! ఒకప్పుడు ఇతనికి తర్కదృష్టి 
వుంటుంది. మరొకప్పుడు తన కేదితోస్తే అదే... ” - శివశంకరశాస్త్రి 


630 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
అంతుపట్టని కవిత్వం చెప్పినాడు. ఆంగ్లములో ఎం.ఏ అయి ఆ కవితారీతులన్నిటినీ 
పరిశీలించి జీర్షించుకున్నవాడు. 1931 నుంచే ఇతడాధోరణులలో రచనసాగిస్తూ 
వచ్చినట్టు తెలుస్తుంది. 1938 దాకా అజ్ఞాతంగానే ఉన్నాడనవలె. అయితే నోరి 
వారన్నట్టు 'రచనముందా, వెనుకా అనే విచారము ఎట్టా ఉన్నా సంపూర్ణమైన 
నవ్యత్వమున్న కం ఇతడె', ఇతనికి రాదగిన ప్రసిద్ది రాకపోవడానికి తాను అందుకు 
యత్నింప పోవడమే కారణమనవలె. 1938 లో “విష్ణుధనువు” + 'నవమిచిలుక' లనే 
పుస్తకాలను (ప్రచురించినాడు. “శాంతిని” అనె పత్రికను కొద్దికాలంపాటు గుంటూరు 
నుంచి సంపాదించినాడు; తర్వాత తర్వాత పత్రికలలో కధలు, పాటలు ప్రచురిస్తూ 
వచ్చినాడు. ఈతని “విష్ణుధనువు” విచిత్ర ఖండకావ్యసంపుటి. “ఇందులో ప్రేమ 
ఉ(ద్రాంత పేమ” 'గడేమ అంటే ఆత్మ నిర్వాణముచే ఆరాధించుటయే అంటా 
డిత్రడు. దీనిలో ఉన్న నవ్యతను గూర్చి, వైచిత్రిని గూర్చీ, కవి ప్రతిభను గూర్చీ 
ప్రస్తావిస్తూ తల్లావజ్ఞల, విశ్చనాధకవులు ఈయువకుని వీపుతట్టి గుణదోషాలను 
ఎన్నినారు? అతినవ్యతకు ఇతని రచనలలో కొన్ని పాదాలను ('విష్ణుధనువు' లోనివే.) 
. ఇతనిభావని బహుముఖాల పరుగెత్తి ఎక్కడెక్కడి ఎషయాలో ఏర్చి కూర్చుతుంది. ఇతని పంక్తులలో ఎన్ని ఉపమానాలు, ఎన్ని 
కత్రేక్షలు, ఏన్ని రూపకాలు కిటకిటలాడుతున్న ఎ! ఒక వధంగ ఇది ఎంత స్పష్ట ఉపద్ద, ఉద్రేకిమి, అః నవత్వమూ,అభిలషించేవారికి ఈ 
కావ్యసముచ్చయమువల్ల కడుపునిండి తరాలి -తల్గావుల 

T ఎళ్ళనా ధవారి వాక్యొలీఎ'- | 

EAU ప్ప ప్రతిభావంతుడు మనస్సుల పరుగుక్శ్నా ఎకారములు ఉన్మేషములు ఇంత చక్కగా ఆరో ఏ౦చచెప్పుట మెక్సీ లి 
కష్టమెనపని చూడండి; 

దాగుడు మూత పడవ మనస్సం౦చార ములు 
కల్తెర పెట్టిన తెగవు. ఎక్కడ కేగుచు౦టీరని 
పోపునపుడడిగిన నవి పకిపకి నవ్వు అక్కడ 
ఏమి చేసితిరన సిగ్గుచే లోసకి 

బొర్తురు. నెంటనే యుప్పెన వచ్చినట్టు మహ 
ర్లవమి ఫిల్లలవలె అల్లరి చేతురు' 

. ఈయన కవిత్వములో మాత్రాప్రస్తావన లేదు. పాదనియమములేదు_ క్రొత్త పాదము మొదలు పెట్టినప్పుడు సర్వత్ర 
చశేషార్దద్‌ తకముగా మొదలు సెట్టబడించని చెప్పుటకు ఏలు లేదు కాని ప్రతిగీతంలోను ఒకిపూవ్చ వుంటుంది. ఆ పూవు మధ్యమధ్య 
ఏరిగిపోతూ వుంటుంది '. . ఈయన భావములు, ఈయన సంస్కారం, ఈయన భావనా నక్తి ఈయన కవితాశక్తి పరమోత్కష్ట్ట్రతిలొ 
వున్నవి, కాని ఎని నన్నింటికి భాషారోపము ఒకటి వున్నది," 

“ఉమా మన సంగీతమూ తెల్లవారి సంగీతమూ తెలిసినవాడు కావడంచేత కొంత నిపరీత మార్గంలో విహరించినాడు, రచనలో 
Formal beauty ఇతనికి ఇష్టంకాదు ఎంతసేపటికీ ఇతను వ(క్రిగతులలో, ఊపులో, లయలో లాస్యం చేస్తాడు. . -తల్గావక్ణిరివారు 


చతుర్ధ భాగము 631 


ఉదాహరణలుగా చూడండి: 


ఇటు వెన్నెల అతు వెన్నల 
నడి శిరసుకు శ్రి, వెన్నెల 

ఇటు వెన్నెల అటు వెన్నెల 
చిరునవ్వుల కల వెన్నల 

ఇటు వెన్నల ఆటు వెన్నెల 
నిరులల్రిన జడ వెన్నెల 

ఇట్లా (బారంభించి పదహారు వాదా లయ్యేసరికి- 
ఇటు వెన్నెల అటు వెన్నల 


పిచ్చెత్తే వళ్లంతా నె(ర్రెత్తే దిక్కులకై పరుగెత్తే నామనసున 
వెన్నల్లో ప్రేయసి లేక 
౧ 
అమావాస్య! అమావాస్య! అమావాస్య 


మహాలయ అమావాస గ్‌! 

“భావకవిత్వపు బాటలలో నడిచిన ఉత్తమభావుకుడు శిష్టా. అయితే 
పదకవితపైన హెచ్చుగా మోజుకలవాడనవలె. భాషా భావాలలో అతి నవ్యధోరణి 
తెచ్చి పెట్టడానికి, నవ్యఛందస్సులను నడిపించడానికి ఉద్యమించిన వారిలొ శిలా 
పధముడని మరువరాదు: 
అతి నవ్వులలో ఒకడయిన 'నారాయణబాబు' ఏమని అంటున్నాడో చూడం 
డతనినిగూర్చి | 

“ఈనాడు అతి నవీనులమని బోరవిరుచుకు తిరుగుతున్న అతి నవీనులకు 
కూడా నవీనుడు శిష్టా . ఏనాడో అతినవీనమైన మార్గంలో కవిత్వంరాసి లోకం చేత 

+ ఇదివరకు చూచిన శ్రీ శ్రీ గీతాలలోవలెగాక ఇందులో సంపూర్ణ పరిణామం, అను 
స్యూతార్జమూ ఉన్నది. కాని యింత తొందరలో ఆశంతా నిరాశ కావడానికి తగిన కారణం? 


ఇతని కవితలో భావచిత్ర, యధాదర్శన, సాంకేతిక, భావిభావన, నగ్న మొదలైన అన్ని మార్గాల 
బహ్నాలూ కనపడుతూ ఉంటవి.” - కురుగంటివారు. 


పై గీతమును చూచి 'ఇటువంటి కావ్యం నిజమైన కవిగాని వ్రాయలేడ'న్నారు నోరివారు 
ప్రతిభలో. 


632 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విస్మరింపబడ్డాడు, అతి నవ్యకవిత్వం ఎన్ని కొత్తవోకడలు పోగలదో అన్నిటినీపోయి 
చూచాడు-భావకవిత్వం నుంచి అధివాస్తవికతవరకు. 
కవిత్వంలో యీయన ప్రత్యేకత ఏమిటంటే పదాల పునఃసృష్టి (Re-creation) కోసం 
ప్రయత్నం చేశాడు. ఆదిని పదాలు స్పటికాల (Craystals) లాగ, బహుముఖాలతో, 
జీవన చైతన్యంతో, నిండుగా కవులను పులకితం చేసేవి. రానురాను పాతపడి, 
అరిగిపోయి, అందరి నోళ్లాపడి, అర్హం తూచుకొనే గుండురాళ్లులా తయారయాయి.. 
యీమర్మం తెలుసుకున్నది శిష్టా కవిత్వం.” 

ఉమామహేశ్వర్‌ (ప్రచ్చన్న (ప్రవకృత్వా.్న ఎవరింకా కాదనగలరు? శిష్టా 
(వ్రాసిన “సిపాయి కధలు” వస్తువులోను, కధనములోను నవ్యమార్గానికి చెందినవై 
ఆం(ధ్రకథానికా సాహిత్య విచార సందర్భాన మంచి స్థానము గడించి పెట్టేవిగా 
ఉన్నని. ఈతడు (వ్రాసిన “కాళింగి పాటలు'న్ను తెలుగుపద కవిత్వానికి 
నూత్నాలంకారాలనదగినవి. పిల్లలకోసమని ఈయన [వ్రాసిన పాటలు, కధలు 
పత్రికలలో ఎన్నో (ప్రచురితమైనవి గణింపదగినవి. అయితే ఏమి? నవ్యత 
ఉన్నంతగా నాజూకు లేక పోవడము మూలాన, ప్రతిభ ఉన్నంతగా భాషావాటవం, 
'ప్రాపకమూ లేక పోవడము మూలాన ఇతనికి ప్రాచుర్యము తన జీవితకాలానే 
లభించక సోయినదని చెప్పవలె. (భారతి జూన్‌ 1946) 

“ఉమ్రా “విష్ష్రధనువు”లో దేశంలోని సమ్యక్‌ దృక్పధానికి దూరమై, నిద్రాణమై, 
నిర్వేదరూసమైన, అశాంతి, అసంతృప్తిని, నిశీధ సౌందర్యమూర్తిగా దర్శించాడు" 

-దేశిరాజు కృష్ణశర్మ [ప్రతిభ] 

న్‌ 


“ఇతనిది శ్రి 


శ్రీ, నారాయణబాబు, ఇత్యాదులదివలె ఎక్కడనుంచో వచ్చిన 
కవిత్వ౦కాదు. తెలుగుగడ డ్డలో పు ట్టి తెలుగుజీవితంతో పెరిగిన నవ్యకవిత్వ మితనిది” 


-నోరి నరసింహశాస్త్రి [ప్రతిభ] 


క్‌ 


తుర్దభాగము 633 
శ్రీరంగం నారాయణబాబు 
అత్యంతాభిని వేశంతో అధివాస్తవిక ధోరణిని (ఇతడే 'అధి' ఆన్నవాడు) 
రచనలద్యారా, సభాముఖానా (ప్రచారం చెసిన అతి నవ్యుడు నారాయణజాబుగారు. 
ఉత్సాహము, ఉద్రేకము కొరవడని స్వేచ్చాజీవి యితడు. ఉక్తిలో వలెనే వేషంలోను 
ఇతడొక విలక్షణవ్వక్తి. ఆ గిరజాలజుట్టూ, ఆ చుడేదారీ పైజామా, ఆ ఆటగోటుతనం 
- ఆవి చూస్తే ఇతడొక విచిత్రవ్యక్తి అనిపించి తీరుతాడు. ఈతడు కూడా 'కవితా 
సమితి' సభ్యుడుగా ఉన్నపుడు మొదట్లో భావ కవి త్వవు బాటలలో నడిచినవాడేనని 
తెలుసుకుంటాము. అయితే 'అందులో నల్లమందు తన మున్నదని, (గ్రహించి 
విసర్జించాడట, ఆ మార్గాన్ని. 1928-29 నాటి కీతడు నవ్యమార్గగామిగానే ఎలా 
అగుపిస్తున్నాడో చూడండీ, వలపు చెలమలు” అనే ఖండకావ్యంలో: 
“మనకు సహకారి యగుచు మన్మధుడు వెదకి 
వాడియలుగుల గాడి త్రవ్వంగ (క్రొత్త 
వెలమ లేర్పడి తేటలౌ జలములూరె 
సలలితములైన యీతిపి వలపు చెలమ 
లందు తేరినయవ్వి శ్రీ చందనోప 
మానురాగ సుధాగంధిలామల (ప్ర 
సన్న పావనతోయ'*ఎల్‌ సకియ! యవియు 
నింకిపోవును నివు (గ్రహింపకున్న”' 
తర్వాత తర్వాత ఈతడు (క్రమంగా వాస్తవిక-అధివాస్తవిక-బీభత్స- 
అభ్యుదయ ధోరణులలో రచనలను సాగిస్తూ నం గమనిస్తాము. అతివాస్తవిక 
మార్గాన (ప్రవక్షృస్థానము గడించే. విషయములో శ్రీ.శ్రీ, నారాయణబాబు లిద్దరూ 
అహమికలతో నడచినవారని మాత్రం మరువరాదు. అయితే శ్రీ.శ్రీ. కి మంచి 


634 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ప్రాచుర్యం లభించడంమూలాన,ఇతనిరచనలు *బహుళంగా పత్రికలలో ఆ దినాలలో 
రాకపోవడం మూలాన తగినంత ప్రచారమూ, (ప్రోత్సాహమూ ఇతనికి లభించలేదు. 
అయితేనేమి? ఛందస్సులలో స్వేచ్చా, భావాలలో పాశ్చాత్య (రష్యా) వ్యామోహం, 
తెలుగు కవిత్వంలో అతి నవ్యతను తీసుకురావలెననే ఉబలాటము పట్టుదలా, ఇతని 
రచనలలో బాగా కన్పిస్తవి. శ్రీశ్రీ మరోప్రపంచాన్ని దర్శించి ఇట్లే ఇతడు రష్యా 


* భావకవిని హెళన చేస్తూ ప్రకృతిలో బీభత్సాన్ని దర్శిస్తున్న ఈతని గీతం చూడండి' 


“మృత్యు వొసంగే పట్టిడలో 

మాత్ప కరము శల ఉల్లాసంగా 
విధవ కానుపు ఆడుకొనే 
పెదిమల పసిపిల్లడులా 
వెలుగై వెలిగి గాలి! 
నలుపెక్కిందీ సంధ్య! 

ఖేదం రేపీ ఒళ్లు తెలియని 
రోదసి నిండి పుళ్ళ బాధతో 
విశ్యగళమ్మున వెక్కి వెక్కి 
హాలాహలమై ఏద్చినది 
విస్తరిల్లినవి చుక్కల ఆకాశం! 
చీకటులు! 

నల్లని (త్రాచుకోరలు, సద్యో ఫలితం 
తెల్లని మసూచికుండలు విద్యుద్దీపం 
గగనమ్మున ఎెలుగున 
తారలు! గదిలో 
జట్కాగుజ్ఞం ఖ్యాతిగడించే 
కాలంమెళో ఖీ 

గంటలు రెండు గీతం (వాసి 
(మోగినవి! ప్రేయసి కంకిత 
మోయాలంటూ 

చచ్చిన తల్లిశవం చేతులు నులుముతు 
మెళ్ళో గజ్జెల కూచున్నావ! 


(ఆంధ్రపత్రిక సం.సం. 1928-2' 


చతుర్థభాగము 635 


ఏలుపువిన్నాడు చూడండీ గీతంలో : 
“రక్త పతాకం 
శక్తి నాలుక 
అగ్నికిరీటం 
ఆకాశమున 
మునిమాపు 
కేకలువేస్తూ 
పిలిచింది !” - 'సామిధేని'లోనిది 
ఈతని “రుధిర జ్యోతి' అనే ఖండికలను (పత్రికాముఖాన వెలువడిన 
వాటిని) గనుక చూస్తే, శ్రీ. శ్రీ కి తీసిపోని సహచరి అతివాస్తవిక ధోరణిలో గాని, 
బీభత్స ధోరణిలోగాని ఇతడున్నాడని గుర్తింపజేస్తవి. శ్రీ శ్రీ. కి లేని ఉపన్యాసధోరణి 
ఇతనికుండడము విశేషము: గేయాలను (శ్రావ్యంగా పాడి సభ్యులను ముగ్దులను 
చేయడంలోను (ప్రజ్ఞ గడించినవాడీ నారాయణబాబుగారు. పాఠకులలో 
అద్భుతాశ్చర్యాలనూ భయోత్సాతాన్ని కల్గించే శక్తి ఈతని కలానికి ఎంతైనా ఉన్నది. 
కవితా ధోరణులను గూర్చి వాదించగల తార్కికుడు కూడా. ఏరి అతివాస్తవిక 
ధోరణిపైన వచ్చిన విమర్శల నెదుర్కొంటూ ఈతడు తెలియజేసిన అభిప్రాయాలను 
గమనించండి : 


“అతివాస్తవికత నాస్తికమైన తిరుగుబాటు. అన్నీ శూన్యంలో ఆఖరు 
అవుతాయి. చివరకి అతివాస్తవికతకూడా శూన్యంలోనే ఆఖరు అవుతుంది.” అని 
అంటున్నారు. (పాలగుమి శ్ర పద శ్రరాజుగారు. 


ట్రిస్టాన్‌ జారా అమలులోకి తెచ్చిన డాడాయిజమ్‌ ఏరు చెప్పిన నాస్తికత్వం 
సాధించేందుకే పుట్టింది. డాడాయిజమ అంటే విధ్వంసం (682400). అలా ప్రారంభమై 
అల్లకల్లోలం గావించడం తోనే, అందులో కొందరు బుద్దిమంతులు, వారిలో 
ఆండ్రేబ్రిటన్‌ ఒకడు, కేవలం విధ్యంసంవల్ల ప్రయోజనం హుళక్కియని విరమించుకొని, 
డాడాయిజమ్‌కు ఎదురుతిరిగి ఐధ్యంసధ్వంసం (Negation of Negation) కింద యో 
అధివాస్తవికతను అవలంబించారు. 


636 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


అధివాస్తవికత సాహిత్యంలో తెరువబడిన మంత్రకవాటం. (ఫ్రాయిడ్‌ 
సిద్దాంతాలు, మార్కుసూత్రాల కలయికలో పుట్టిన క్యమగానం. సాహిత్యంలో ఒక 
నూతనదృక్‌పధం. మతాలలో అద్వైతమతం ఎల్లాంటిదో, సాహిత్యమతాలలో 
అధివాస్తవికత అల్లాంటిది. వాస్తవికత నిర్గుణంలాంటిది. (బ్రహ్మప దార్భాన్ని 
శూన్యమనగలమా? ఇది శబ్ద(బ్రహ్మను అందుకునే ప్రయత్నం. అందుకో లేకపోతే 
వ్యక్తుల శక్తికాని ఆశయం లోటు ఎంతమా(త్రం కాదు.... 


“అతివాస్తవికత మనకు కావాలంటే, వెజ్దివాళ్ళదగ్గరకు, (త్రాగినవాళ్ళ దగ్గరకు 
పోవాలి” అంటున్నారు నిజమే. స్వచ్చందమైన అజ్ఞాతమనస్సు విహారం చేస్తుంది. 
కాని వెట్టీవానికి కవికి వ్యత్యాసం ఉందంటే కవి కావలసినప్పుడు, వెజ్జిని తెచ్చుకొని 

ఆ ము 
ఉపయోగంతీరాక, అరికట్టుకోగలడు. వెజ్దివాడు అట్లా చేయలేడు..... .. 


పాల్‌ఇలార్లు, అధివాస్తవికులకు గురుతుల్యుడు. తెలుగు దేశంలో 
అధివాస్తవికులుకూడా యాయనమతం (ప్రయోజనం కలిగినదని నిర్ణయించుకొని 
స్వీకరించారు. ఈయన పద్యాలు ...... కజ్జబొమ్మలు కావు. పరంజ్యోతికి కీనీడలు. 
చర్మచక్షువుతో, పరంజ్యోతిని చూడలేము. గాబట్టి, నిడనుంచి వెలుగును దర్శించే 
అవకాశాలు కలిగించిన మహాకవి. 


తెలుగుదేశంలో అధివాస్తవికత పుట్టి ఎంతోకాలం కాలేదు. పుట్టడమే 
బాలారిష్టాలతో; తెలుగుదేశపు అధివాస్తవికతయొక్క మూలం అన్యదేశాలమిద 
ఆధారపడ్డా, అన్యదేశాలలోని అధివాస్తవికతకు, తెనుగుదేశం అధివాస్తవికతకు ఎన్నా 
తేడాలున్నాయి. ఏ నవీనమైన సిద్దాంతమైనా ప్రవేశపెట్టేటప్పుడు, దేశకాల పాత్రల 
ననుసరించి (ప్రవేశపెట్టాలి కాబట్టి. లేకపోతే మొక్క మొలవదు. 

కొంతమంది స్నేహితులు అధివాస్తవికతను అపస్మారం అని అంటున్నారు 
కాదు క్లోరోఫారం అంటున్నాం మేము. ఒకప్పుడు భావకవిత్వం చెప్పి, దాంట్‌ 
నల్లమందుతనం ఉందని (గ్రహించి విసర్టించాం. తదుపరి, వాస్తవికపద్దతులలో 
సామ్యవాదపు బాటలలో అభ్యుదయ రీతులలో, నా 'రుధిరజ్యోతి'లోని గీతాల 


చతుర్థ్ధభాగము 637 


రచింపబడ్డాయి. అధివాస్తవికత సాహిత్యంలో ఒక దృకృథమని మొదటే మనవిచేశా. 
దీనివల్ల మానవునకు సంఘానికి (శ్రేయస్సు కలదని నమ్మి రచన సాగిస్తున్నాం. 
ప్రయోజనం లేదు అని తెలియకుండా దిన్ని విసర్జించేందుకు ఎంతమాత్రం మాకు 
ఇష్టంలేదు 

వాస్తవికత ఛాయాచిత్రంలాంటిదైతే, అధివాస్తవికత ౫11 ఛాయాచిత్రం 
లాంటిది.” -ఆం(ధ్రపత్రిక (24-12-1944) 

పైవాక్యాలలో అధివాస్తవికతను అద్వైతంతో ముడిపెట్టుతున్నాడీయన. 
అద్వైతం - శబ్దబ్రహ్మ - మంత్రకవాటం మొదలైన పదాలను వాడినాడు. నిజానికివి 
ఈ మార్గవర్తులకు అచుంబితాలే అని చెప్పవలె. “అధివాస్తవికత” విజాతీయమైన 
ఉద్యమమేననీ, తాము తెలుగులో తెచ్చి నాటడానికి ప్రయత్నిస్తున్నామని, అయితే 
బాలారిష్టాలకు గురి అయి ఈ ధోరణి తెలుగుదేశంలో ఆదరణ పొందలేక 
పోతున్నదనీ పై వాక్యాలలో ఈయన స్పష్టము చేసినాడు; శ్రీ. శ్రీ.గారివలెనే 
నారాయణబాబుగారు కూడా అధివాస్తవికధోరణిని విసర్జించి తర్వాత కాలంలో 
"అభ్యుదయమార్గ” గామియైనాడని గుర్తిస్తాము. 


సఠాభి' 

నవ్యులను, అతినవ్యులను తలదన్నిన మేటి అహంభావకవి ఈతడు. 
తాను వ్రాసిన “ఫిడేలు రాగాల డజన్‌' అనే వచన పద్య సంపుటిని ప్రకటించి ఒక 
తీవ్రసంచలనాన్ని, నవ్యసాహిత్యలొ కంలో కల్గించిన నవ్యాతి నవ్యుడితడు. ఈ 
పుస్తకాన్ని చూసిన వారంతా దిగ్భాంతులైనారు. ఈతని రచనలలో 'అహం' బాగా 
అగుపిస్తుంది; తనను గురించి 'ఆత్మకథ'లో చెప్పుకున్న రీతి చూడండి; ఈ 
వషయం అవగతమౌతుంది : 

పయిజమ్మాలు వేస్తాను కాబట్టి 

నన్ను మోరు షోదాయని సోషలిష్టని 

తిట్టబోకండి. ప్రఖ్యాతంగా నున్న 

కవిన్నేను ;... 


638 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


తన కన్నులలో టెలిస్కోపులు, మయి(క్రోస్కోపులూ ఉన్నవంటాడు. పద్యం 
అంటేను, వ్యాకరణమంటేను, సుతరాం గిట్టదితనికి. చూడండేమంటాడో - 

“నా యీ వచన పద్యాలనే దుడ్డు కర్రల్తో 

పద్యాల నడుముల్‌ విరుగ దంతాను !” 

చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాల దండిస్తాను ! తానే స్వయంగా 
చెప్పుతున్నాడు చూడండి - తన స్వేచ్చను గురించీ, దొంగతనాన్ని గురించీను : 

“ఇంగ్లీషు భాషా భాండారంలోనుంచి 

బంది పోటుంజేసి కావల్సిన 

మాటలు దోస్తాను, 

నాయిష్టం వచ్చినట్టు చేస్తాను, 

అనుసరిస్తాను నవీనపంధా, కాని 

భావకవిన్మాత్రం కాన్ని 

నహంభావ కవిని” 

రచనలో, భావంలో, వర్ష్మక్రమాన్ని మార్చడంలో అతివాస్తవికులు 
(పాశ్చాత్యులు) సూచించిన సూత్రాల ననుసరించిన వాడితడు ; ఉక్తిలో అలంకారాలలో 
కవి సమయాలలో, 'కొత్త పాషన్లు' తెచ్చిపెట్టుతున్న పద్దతి చూడండి : 

“క్రాస్వర్జు పజిల్సు లాగున్న 

ని కన్నులను సాల్వు చేసే మహాభాగ్యం 

ఏ'మాననునిదో కదా!" 

“ఓ బోగంచానా! నీవు 

సంఘానికి వేస్టుపేపరు బాస్కట్టువా ? ” 

“శరీ! ...... కన్సిస్తావు నీవు, స్పన్సరు కకపస్‌ 

లేక వయిటువేసులోకీ 

దారితప్పి (ప్రవేశించి 

తందరాడుచున్న దరిబేసి (గ్రామస్తున్లాగ 1” 


వాం ట్ర 


చతుర్ణభాగము 639 


ఇంగ్లీషు పదాలను తెలుగులిపిలో వాయడము, తెలుగు వర్ల క్రమాన్ని 
అచ్చులో వింతగా మార్చడము, అతినవ్యధోరణికి చెందినవే ఈతని రచనలలో 
కన్సిస్తవి ; (THCks with in-offensive print) చూడండి. 

“అన్‌ యోన్‌యమగు దమ్‌పతులు కూడ” 

“మీయారేజ్జేసుకొన్‌నావు గదా ! 

స్‌వీట్‌ హార్‌ట్‌ !” 

అన్నిటా (క్రొత్త దనాన్ని ఆకాంక్షించే ఈ అతినవ్యుల్ని దర్శించినాము. 
ఛందస్సులు వీరిపాలిటి చండశాసనాలు. 'వైచిత్రే' *ఏీరి దృష్టిలో సౌందర్యం ; 'పఠాభి' 
గారి పుస్తకానికున్న 'ఇం(ట్రో'లో ఈ క్రింది శ్రీ.శ్రీ. వాక్యాలను గమనించండి. వీరి 
విశ్చంఖలత్వం తిరుగుబాటు లెంతటివో గోచరిస్తవి : 

“కవి సర్వతోముఖ స్వాతంత్యదూత. స్వేచ్చాదాత. అవ్యయం 
అనాచ్చాదితంగా, ఆకాశమధ్యలో ఊగవచ్చును. విభక్తి విశృంఖలంగా షికారుపోవచ్చును. 
ప్రతిఫలం విచిత్ర సౌందర్యం. విచిత్రమే సౌందర్యం ! సౌందర్యమే విచిత్రం ! 
ఛందస్సుల చండశాసనానికి కూడా కాలం వెళ్ళిపోయింది. కవిహృదయంలోని 
రాగాలాపన యెట్టి తీగలుగా సాగితే అదే గీతానికి ఆకారం నిర్ణయించాలె ... 
నవకవికి అనుకరణ అసహ్యం. (క్రొత్తశక్తులు (క్రొత్తరూపంలో సాక్షాత్కరించాలి. 
ఇవన్నీ బుణపక్షాన నవకవుల తిరుగుబాటు ...” 

“ఫిడేలు రాగాల డజన్‌” తోనే 'పరాభి'కి కీర్తివచ్చింది. అంతే! మళ్ళీ ఇతడు 
సారస్వతరంగంలో అయిపేలేడు. 


పిఠాపురం యువరాజు : 


అతి నవ్యులలో ఈయన (రావు వేంకట మహీపతి గంగాధర రామారావు) 

గారు పేర్కొన తగినవాడు. (ప్రాచీన నవీన కవితా ధోరణులను బాగా జీర్లించుకొన్న 

రసజ్ఞు డీ యువర్హాజు_ అర్హిద్దుక్షనే అతివాస్తవిక ధోరణిని ప్రవర్తిలజేస్తూ ఉన్నప్పటికీ 

* ఈ సందర్భాన పా. పద్మరాజుగారి “కవిత్వము - వైచిత్రి” (ప్రతిభ 7 సం) అనే 
వ్యాసాన్ని చూడండి. 


640 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈయన [గ్రంధాలలో ఆయాఛాయలు పొడసూపుతూ ఉంటవి : “చినుకుల చిందుల' 
నే ఖండకావ్య సంపుటిలో “ప్రేమలేఖ” ఒకటి ఉంది. అందులో దీ పద్యము ! 

మధుర రసమును మజపించి మగతనిచ్చు 

నధరవిధిని నేంగోలు నమృత రసము 

భవ్య భవదీయ పరిరంభ బంధనమున 

మేను మజతును నిత్యము తేనెవాన” 

భావకవిత్వ ధోరణి ఇలా ఎన్నిటనో కన్పిస్తుంది. ఈయన రచనలలో. 
ఇలాగే ప్రాచీనధోరణిలో పద్యాన్ని చెప్పిన సందర్భాలూ ఎన్నో అగుపిస్తవి. చూడం డీ 
(కంది పద్యం ఉదాహరణకు : 

అది నానావిధ పుష్పశోభితము నవ్యానన్య సందేశమున్‌ 

అది స్వేచ్చా జలయంతత్ర పోషితము సేవ్యానంద సా(మ్రాజ్యమున్‌ 

అది జ్యోత్నాపరిరంభ జృంభితము దివ్యారామ రాజేం(ద్రమున్‌ 

అది సా(మాడ్డృదయోద్భవామృతము దేవారాధ్య సుక్షేత్రమున్‌. 

పూర్వ భాగములో ఉల్లేఖించుకొని నట్లుగా ఈయన కృష్ణశాస్త్రి - శ్రీ. శ్రీల 
ధోరణులలో కవిత్వం చెప్పిన ఉత్సాహి. “ప్రతిభ' 'భారతి' మొదలైన పత్రికల ద్యారా 
ఈయన రచనలు వెలువడడమే కాక, (గంథరూపంకూడా దాల్సినవి. చినుకుల 
చిందులు” - 'నామరహితం' - “తిరనికోరిక - తర్వాత” - స్వార్ధత్యాగము' - 
“ఆలోకము నుంచీ ఆహ్వానము" “సువిశాలమిదం విశ్వం - అన్న వీయన (గ్రంధాలు. 
ఈయన కావ్యాలలో ఊహ - మనస్తత్వం - ప్రధానముగా చిత్రింపబడి ఉంటవి; 


విరోధాభాసాంలకారాన్ని ఈయన ఎక్కువగా ఆదరించినాడు; పాశ్చాత్య ధోరణులను 


చతుర్ణభాగము 641 


చక్కగా పుణికి పుచ్చు కొన్న అతినవ్యుడు ఈ. ఉక్తిలో నైశిత్యము, భావములో గాంభీర్యమూ 
- అగుపిస్త వీయన రచనలలో. “మంటలు-శ్మశానం - స్వేచ్చ - ” మొదలైన 
భావాలమితంగా కన్పిస్తూ ఉండడము మూలానా, వచనపద్యాలను (ప్రవర్తిలచేసిన 
ఆద్యులలో ఒకడు కావడం మూలానా, అతి వాస్తవిక కవులలో చేర్చుకోవలసివచ్చినది. 
అయితే తర్వాత దశకానికి (1950) ఈయన కవితారంగానికి దూరమై పోయినాడని 
గమనించగల్లుతాము. 


చురికొతదరుః 


ఈ అతి నవ్యమార్గములో పై అయిదారుగురే కాక అనేక యువకులు 
తన్మార్గానువర్తులున్నారు. వీరిలో ఏలూరు సాహిత్యమండలికి చెందిన బి.వి. 
సింగరాచార్యగారొకడు. ఛందస్సులలో స్వేచ్చా, భాషలో “'మణి(ప్రవాళమూ” 
పద(ప్రయోగాలలో వైచి(తీ రచనలో సంకేతాలు అభిలషించిన వారిలో ఈయన కూడ 
చేరుతున్నాడు; అయితే భావకవిత్వధోరణే హెచ్చుగా కలవాడని చెప్పుకొనవలె. 

*ః 'నామరహితం'లో గంగాధర రామారావు గారు (కర్త) మొదట్లో (వ్రాసిన ఈ వాక్యం 
చూడండి : 

“పద్యం గద్యం కాకుండా వింతయైన సంగీతంలో (క్రొత్తభావాలు సెంచి మూడునూటల్లో 
ముప్పదితళుకులూ, మూడవంచల హృద్బానాలూ చూపించాలని యిత్నించాను. తృప్తి కలుగ 
లేదు” 

దీన్నిబట్టి ఈయనవి కూడ వచన పద్యాలని తెలుస్తున్నది. 

సై గందము అతివాస్తవికకవితకు చెందినది .. .. .. ఈ (గ్రంధము మొదటి నుంచీ 
చివరవరకు చదివితే ఈ కవి జీవితములో ఏదో ఒక ఆవేదన ఉన్నట్టు పొడగట్టుతుంది. ఆ 
ఆవేదనే కవి సృష్టిపై మనకు సానుభూతి కలిగిస్తున్నవి . ఈ కవి భాషలో కూడా (అంటే 
ఛందస్సులోనే కాకుండా అని) కొన్ని విచిత్రాలు చేయక విడిచిపెట్టలేదు ... ఇటువంటి 
స్వాతం(త్యాలు . లేకుంటే ఈ కావ్యము మామూలుపద్దతిగానే ఉండేదేమో? అలా ఉండాలనే 
కవి ఒకదారీ తెన్నూ లేకుండా భాషను అధ్యాన్నముగా వాడినట్లు తోస్తుంది కొన్నిచోట్ల పులుముడు 
ఎక్కువగా ఉన్నది .. మొత్తమునుద ఈ(గ్రంధము విచిత్ర మయింది .. ” 

-ప్రతిభ 6వ సంపుటి 


642 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ఈక్రింది గీతాలు చూడండి : 


“నా Sweet-heart నల్లని రూపుకి 
తెలపట్లు Saree సొగసు 
Se) అ 
ఆ గుం(డ్రని నల్లకలువ Fae 
(op) 
ఆ Face లో తెల్ల కలువ Eyes ! 
అలా అలా వస్తూ వస్తూ 
కల కల కల నవ్విందంటే 
నా ముద్దుకి ముత్యాల్‌ హారాల్‌ 
నా Mystic Beauty muse కి 
నా కవితకు చక్కిలిగింత ! 
నా అందం తెలిసిన కళ్ళకి 
Color - effect తెలిసిన కళ్ళకి 
అసలు తనే నల్లనిది గదా - 
“ఆ Nasty నల్లని 5జ66 ని 
అస లెవ్వరికైనా ఇచ్చెయ్‌ 
అంటే - మా ఆవిడ వినదే ! 
ఆ మాసిన నల మసిష్టం 
లౌ లు 
లో తానే కనబడకుండా 
తయ్యారై వచ్చి మెల్లిగా 
గదిలో 1180 ను తగ్గిస్తే 
ఎల్లాగుంటుందో CI 
-ఈః Beauty worshipper 8% 
ఈ గీతములో అను స్యూతార్థమున్నది; ప్రేయసి గొడవ' ఉంది; కొద్ది 
హాస్యమూ ఉంది. అంతవరకు “రొమాంటిసిజమే'. రచనలో సంపూర్ణంగా నవ్యత 


3 Vibgyor -ప్రతిభ సంపుటి 6 


చతుర్ధభాగము 643 


ఉంది. ఉక్తిలో వైచిత్రి! భాషలో మణిప్రవాళం* ! అందుచేత అతినవ్యధోరణిలో 
చేరుతున్నది. 


బీభత్స మార్గాన దేశిరాజు కృష్ణశర్మగారు కొద్దికాలం నడిచినట్టు పూర్వమే 
ఉల్లేఖించు కొన్నాము. ఈయన వ్రాసిన 'దయ్యాల పెళ్ళి” 'భవిష్యత్తు' మొదలైనవి 
ఇట్టి ధోరణికి చెందినవి; పిలకా గణపతిశాస్తిగారి 'యుద్దఘోషణ' (భారతి జులై 
1940) నోరి నరసింహశాగస్తిగారి 'నిరోపాట' ఈ ధోరణి ననుసరించినవే ననవలె. 
కొద్దికాల మీ బీభత్సం ఫ్యాషన్‌ అయిపోయి శవాలు, ఎముకలు, మొదలైన సామఃగ్రితో 
యువకులు రచనలు చేసినారు. ఏల్చూరి సుబ్రహ్మణ్యం, జమ్మలమడక సూర్య 
ప్రకాశరావు, * పూషా, మల్లవరపు విశ్వేశ్వరరావు మొదలైనవారి నీ సందర్భంలో 
చెప్పవలె. 

శః మణిప్రవాళ పద్దతి హాస్యంకోసం (ప్రచారంలో మనకున్నదే. అరవంలో ఈ పద్దతి ఉన్నది. 
మళయాళంలో కూడా 'తుళ్ళాల'నే నాట్యంచేసేటప్పుడు పాడటానికని కుంజన్‌ నంబియారు 
మణి ప్రవాళమార్గంలో పాటలు రచించినాడు. 

“తండులాలు గృహమందు న సంతి, తిండికైతె పలుమంది వసంతి” - ౮ంt0 కడె, Buy 
Some వడె, Eatit Today, without త3” - 1 saw 2పాము 01 & కాల్వకట్ట' మొదలైనవన్నీ 
మణి(ప్రవాళ పద్దతికి చెందినవే. శ్రీ.శ్రీ. గారి భుజంగ ప్రయాతాన్ని చూడండి : 

“భుజంగ ప్రయాతం, బభుక్షాభిఘాతం 

చలంగారి పాపం, ప్రజామిత్ర కోపం 

జరుక్‌ నాధ ZAaMbUk, మిణోశా[స్రీ HUmbuk 

లతాంత్మార్హ రాగంబు లంబాడి లంగా..." 

ఇందులో మణి'ప్రవాళమేకాక, సంకేతాలు - ఇతరుల కర్ణంకానివి - ఉపయోగింపబడినవి. 
ఇట్టిదాన్ని చిత్రకవిత్వంలో మన ప్రాచీనులు చేర్చే ఉన్నారు 

* ఈ బీభత్సధోరణి చూడండి: 

ప్రతి కబళము కొక రక్తపు బొట్టూ 

అడుగడుగున కొక హాహాకారం 

మెట్టు మెట్టుకొక మానవ దేహం 

గళగళమున నొక కపాలమాలా 

చేత చేతనొక విషాక్త శస్త్రం 

చెవుల్‌ గింగురన వికటపుహాసం 

ఎచ్చట చూచిన రక్త (ప్రవాహాల్‌ 

ఇంట బైట మానవ కంకాళాల్‌ 

ధిం ధిమి ధిం ధిమి ఒకటే నాట్యం! - సూర్యప్రకాశరావు 


644 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


పూషా (రజనీకాంతరావు) గారు కళ, కవిత్వము అనవసరమని, ప్రాచినాన్ని 
మరిచిపోవాలని, ఏిష్టవాన్ని రేకెత్తించి అరాజకాన్ని వర్దిల చేయాలని తెలుపుతున్నాడు 


చూడండి:- 


మనిషికి లవ్‌ ఆఫ్‌ మదర్‌ కంట్రీ! 
జీవితానికి ఆర్ట్‌ ఆండ్‌ పోయెట్రీ! 
అక్కర్రేదు! అన్‌ నెసిసరి! 
యూనివర్స్‌ కింక పెడాంట్రీ! 
అక్కర్రేదు! అన్‌ నెసిసరి! 

ఫర్‌గెట్‌ యెవి యెస్టరుడే! 

డోంట్‌ ధింక్‌ ఆఫ్‌ ది ల్యాస్ట్‌ మినిట్‌! 


తి Py 


ఇది వుద్యత్‌ హోమానలం 
సాంద్ర తక్షకాయ స్వాహా | 
(ప్రాచీనత లన్ని 
వయస్సుతో వరడై బెరడై 
వదలకున్న వాసనలన్ని 
సాం(ద్ర తక్షకాయ స్వాహా | 
వాగనీ ! మోగనీ ! చెలరేగనీ ! 
ఎప్టవశంఖం ! విలయశంఖం ! 
కాలచక్రం మధ్యేమార్గాన 
తవ్వుతున్నాం అఖండ సమాధిని ! 
3 3 
బీతాలు భాషలు దేశాలూ 
ఖండాలు సముద్రాలు గోళాలూ 
అం*జకంలో అనార్కీలో 
విప్లవ విలయ (ప్రళయ జ్వాలలో 
భగ్నం భుగ్నం మగ్నం నగ్చుం కావాలి ! - [CUiture And Anarch: 


చతుర్థభాగము 645 


అయితే ఏరి దందరి ఈ ధోరణి గీతాలూ కృత్రిమత్యాన్నే వ్యక్తీకరిస్తున్న వి. 
వీరందరూ త్వరలో ఈ మార్తాన్ని వదలివేసి భావకవు లనిపించుకున్నవారే అని 
గమనిస్తాము 

బీభత్సము రసాలలో ఒకటి కాబట్టి ఈరకం కవిత్వానికి కూడా కావ్యత్వం 
సిద్దించడానికి చ్‌ అభ్యంతరం లేదు, వస్తు వెలాంటిదైతే నేమి? కవి చాతుర్యంపైనా 
ప్రజ్ఞపైనా ఆధారపడి ఉంటుంది, రసచి(త్రణం. అతినవ్యులంతదూ రమేపోలేదు ; 
పోవాలనిప్రయత్నించనూ లేదు. మన పూర్వులూ కవితా సామగగ్రిగా 'సింధూరా' 
దికాన్ని స్వీకరించే ఉన్నారు. “జయకుంజర కుంభ సింధూర సంధ్యాయమాన 
సలిలయా” అన్నాడు బాణుడు వేత్రవతిని వర్లించినపుడు. కాళిదాసు కూడా మేఘ 
దూతంలో చర్మణ్వతిని ర క్త ప్రవాహాన్ని ఉల్లేఖించినాడు. బంధూకాన్ని ఆరుణ్యం 
చెప్పవలసి వచ్చినపుడు కవులు సాదృశ్యం (క్రింద తీసుకున్నారు. ము్రారాక్షసంలో 
'కబళితగజరక్త సుందర'మని మృగరాజు ఆననాన్ని వర్షించినాడు. అయితే 
అతినవ్యులన్నట్టుగా వారు ఇవే కవితాసామ[గ్రి అని మాత్రమనలేదు ! ఏమైతే నేమి 
అతివాస్తవిక ధోరణిపైన విమర్శ మాత్రం తట్టుకోలేనంతగా వచ్చినది ; గాలి 
దుమారమే అది. దానికీ పాశ్చాత్య సంసర్గం హెచ్చుగా ఉన్న అతినవ్యులెంతగా 
సమాధానము చెప్పినా మన తెలుగు గడ్డమీద అది నెగ్గలేక పోయినమాట వాస్తవము. 
అతి వాస్తవిక వాదుల దోరణిపైన ఈక్రింది అభిప్రాయాలు (గ్రహించండి : 


des ఉన్నదున్నట్లు నగ్గుముగా భావాన్ని వెల్లడిండమే -ఈ మాదిరి రచనకు 
లక్షణమంటారు తద్రచయితలు .. . అతి వాస్తవికత ఎంత నగ్నముగా ఉంటే అంత 
సొగసట. అసలు మానవునికి కలిగే భావాలన్నిటికీ స్వప్నావస్థ ఆలవాలమని, అక్కడ 
స్సురించన భావము వెల్లడికి రానురాను స్వ్పచ్చతనూ, స్వ్యారస్యమునూ ప్రత్యేకతనూ 
కోల్పోతుందని, అందువల్ల స్వాప్నిక స్టితిలోని భావ ప్రపంచాన్ని బాహ్యాలంకారాలకు 
పాలుగాకుండా యధాతధముగా చిత్రించడమే అతివాస్తవికత అని ఆ 
సంప్రదాయవాదులు అంటారు... ఇప్పుటికిది అనుకరణము. అందులోను ప్రథమావస్థ 
.. కాబట్టీ సహృదయులకు కొంత తాలిమి అవసరము. - వేదుల (ప్రతిభ సం॥) 
ఈయన సానుభూతితో చూడండంటూ ఈ ఉద్యమాన్ని (ప్రోత్సహిస్తున్నాడు. 


646 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“క్రొత్తవాదాల విలువ ఏమిటి? పైకి ఎగరడం ఎన్నడూ ఎరగని మనుష్యులను 
ఆకాశ వీధులలో తిప్పే ఆకాశవిమానాలవలె వీరీ (క్రొత్త కవితా యంత్రాలు సృష్టించి నారా! 
లేక ఈ కవిత్వానికీ మనము ఎరిగివున్న కవిత్వానికీ స్వభావములో సామ్యమేదైనా 


ఉన్నదా? ఆలంకారికులు చిత్రకవిత్వమని చెప్పిన దానితో దీనిలో ఎంత 
చేరుతుంది?” అంటూ నోరి నరసింహశా(స్తిగారు (ప్రశ్నించిన పైవాక్యాల లోనే 
సమాధానమూ లేకపోలేదు. పూర్వం 'చిత్రకవిత్వ' ధోరణితో పోలినవే ఈ అతివాస్తవికాది 
ధోరణులని, దానికున్న విలువే (శూన్యం!) వీటికీ ఉంటుందనీ తాత్సర్యం. 

అతినవ్యుల రచనలపైన (ప్రముఖులు, చూపిన నిరసనాన్ని ఈ [క్రింద 
చూడండి: 

“ఇది చిరస్థాయిగా ఉండదగిన సారస్వతానికి చెందినదిగాదు గాని, 
తాత్కాలికమైన ఆనందము, ఉద్రేకము కలిగించి, శ్రోతల హృదయతం(త్రులను 
కంపింపజేసేదే గనుక దీనికిని సారస్వతములో స్తలము లేకపోలేదు.” 

-గిడుగు వేంకట సీతాపతి 

“దీనిలో భావమునకు తగిన శిల్పరచన లేదు” 

- రామానుజరావునాయుడు 

“ఏరి రచనలో భావకారిన్యం వున్నా, భాషాసౌస్టవం తక్కువ ... విరి 
ఉపమానాలు కొంతవరకు హేయంగా ఉన్నవి... అంత మెచ్చుకోజాలము. 

-సభాపతె 

“రాతల్‌ చాతల్‌ కాక 

పప్పుల్‌ గొప్పల మనుకొని 

పండ్లను ఫట్‌, ఫట్‌ ఫట్‌ కొరికితె 

కఎత్యమౌనా? 

పిచ్చి రాతలతో 

ఇచ్చి వదుల్ఫుకుంటి - 

చచ్చీ చావని శవమల్లే 


అసహ్వామెస్తుంది ! 


చతుర్దభాగము 647 


పెడర్లమే అర్లమైతే 
(©) యా 
ఆభాసే భాషైతే 
నీరసమే రసమైతే 
పొయిట్రీ కాదది 
తాయిట్రీ [” - హరీతుడు' 
ఇంకా ఆధునిక యువకుల వైముఖ్యాన్ని చూడండి: 


“ప్రతిదాంలోనూ నేడు (Realism) వాస్తవికత కావాలని వాకులాడుతున్నాం. 
నిజానికి పక్కా వాస్తవికతనే చి(త్రొస్తే మనం భరించగలమా? దైనందిన జీవితము 
కళ్లకు కట్టినట్టు చూపిస్తే ఎంత అసహ్యం వేస్తుంది! ..... భావకల్పన కావాలి. 
ఈసృష్టిలో ముక్కా చెక్కా అయిపోయి చెల్లాచెదరుగా వున్న సౌందర్యాల్ని ఒక చోట 
కూర్చుని ఈ వాస్తవికతలోంచి తప్పించుకోవాలి. .... వాస్తవికత కోసం, 'అతివాస్తవి కత' 
(SUr-re21i5m) కోసం, ఏడిచేవాళ్లు పిరికి పందలు, అసలు సాహిత్యంలో సౌందర్యం 
ఎందుకు కోరతాం? - ఆ అలభ్య సౌందర్యాల్ని భావించి ఆనందించటానికే కాదు - 
అందులో మసిలే వ్యక్తుల్లా జీవించడానికి! - సత్యం (వాణి10-6-1941. 


Sie 


రక్తపతాకం 

చేతులొ పట్టుక 

పు,రైలహారం 

మెళ్లో వేసుక 

జుట్విరబోసుక 

శ్మశాన వాటిక 

కాళినృత్యం 

చేసినగానీ | 
నవకవితకు నవ్యత 

కలగదో ...... | 


648 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


బాబో! భయం వేస్తుంది 
బీభత్సంలో సౌందర్యం 
అస్టుల 'పెంటలొ ఆనందం! -భాగీ నారాయణమూర్తి 


అతివాస్తవికుల భాషా భావాల అల్లరిని గూర్చి ఒక పాశ్చాత్య విమర్శకు డీ 
(కంది విధముగా అంటున్నాడు:- 


"Viewed in retrospect it reminds one of those regrettable incidents 
which do occur at times even in best regulated prisons. A group of mutineers 
established on the roof gleefully hurling slates at law and order down below, 
and very well aware that every gesture is in full view of a scandalised world 
outside the walls. The poets were out ofhand " O! Dear! O! Dear!" the outside 
world exclaimed, "How crude! How undisciplined! How positively wanton! 
New movements never used to do so violent completely law - less ." 


నిజానికి అతివాస్తవిక ధోరణులను (అంతశ్సేతన - బీభత్స - మణి 
ప్రవాళములు) సమ(గ్రంగా అనుసరించిన రచనలు మన తేలుగు భాషలో అవతరించనే 
లేదనే విషయం యధార్హమైనది. సూత్రచర్భ జరిగినంతగా ఆ సూ(త్రాలను ఇమిడ్బిన 
రచనలు ఎక్కువగా పుట్టకపోవడం - ఆ సుట్టిన వాటికి పురిటిలోనే సంధి 
కొట్టడం - ఈ సందర్భాన గమనించవలసిన అంశాలు! * 


1: 'సగ్రియలిజంి” మాసిసోయినదని అంగీకరిస్తూ క్రీ. శ్రీయే వ్రాసిన ఈ (క్రింది వాక్యాలు 


b= — 


"....Sur-realism is in retreat today on many world fronts Progressive 
thought looks on sur-realism with suspicion. Orthodox rightist criticism 1s 
shocked and scandalised by the sur-realist excesses All the same I think 
surrealism has not been given a fair chance here in our country. Telugu poetry 
at any rate is richer for the daring experiments of the neo-surrealists. 

-Introduction to '‘Soudamin!' 


నవ్యాంధ్ర సాహిత్య పీథులు 
అభ్యుదయ మార్గము 
4 
అభ్యుదయ రచయితల సంఘ నాపన: 


మన దేశములో న నా లన అప ఆల వే ఇ 
(ప్రకాళించినట్టిది. ఈకాలానికి సంఘములో కాంతి - షవూంల 
- అధికంగా పెరిగిపోతూవచ్చినవి. న దౌర్రనా es తస కా 


Ve Ver: nt Se Des 

జ ౬ క స 
పేక్షవహించే సహనము (ప్రజలలో నశించి పోయినవి. భారత దడా శక్తీ ఎండజదో 
బ్రిటిషువారికి తెలిసిన దెనాలవి, రాజకీయాలు ర ఇ చానా 


“ప్రభుత” పైన “జనత” కు నైరాస్యం, స్గొత 

సందర్భం! మానవ సామ్యం, కృషిఘన త్య మః సిద్దాంలాలపైన దేశీయుల 
దృష్టిపడిందపుడు. ఇంపీరియలిజాన్నీ, ఫాసిజాన్ని ఎదుల్కౌగల స 
శంఖం పూరించిందపుడు. రష్యా దృక్పధాన్ని యువకులలో కౌందర వ డార్డుల 
మోజుపడి అభిలషింప బూనినారు. జమోందారులపైన - పెట్టుబడి దారులహైన - 
సనాతనుల పైన* - తిరుగుబాటు వారంభమైనది. ఆ క్ట తాన “త్త త క 
దౌర్జన్యాన్ని సహించలేని ఆతా _్ర మానము, వారి దుస్టి నా న 
హెచ్చినవి; మతము పేరిట, వర్లమ లపేరిట, జాతి నం న తం పహ సహన 


అన్యాయాలను అరికట్టవలెననే సంస్కారవాంఛ మ రమైన ను BEE 


తెలిపి కళలను (ప్రజలకు సన్నిహాతం చెయవలెనని ఒక ఉడ్యవుం ప్రయ నన సో 


ళ్‌! 


(బ్రతుకే ఒక సమస్య అయిన సందర్భాన జనులను బడిన ఒకక - దెవెద్రైటుం 





నాడా. 


3 "Tt is the object of our Association to rescue literature from the 
conservative classes .. to bring arts into closest touch with the people...’ 


650 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


- పరాధీనత - మొదలైన విషయాలు కావ్య వస్తువులు కావలెనని అభిలషించినారు.* 
ఆడేశించినారుకూడ., 

ఈ సూత్రాలతో అభ్యుదయ రచయితల సంఘమంటూ ఒకటి స్టాపితమైంది; 
లక్నోలో (1936 ఏప్రిల్‌ 10) ఏనాడో అఖిల భారత అభ్యుదయ రచయితల ప్రధమ 
సమావేశం జరిగింది. అయితే దానికి బలం చేకూరి ఉపసంఘమంటూ ఆం(ధ్ర 
ప్రాంతాన ఏర్పడేసరికి (1943?) ఇంతకాలము పట్టింది. ఏరి ప్రణాళిక కొంత 
చూడండి: 

“రచయిత నిజంగా తన ఆశయాలకు తను కట్టుబడివుంటే ప్రజలలో 
మిళితంగావాలి. పాత (ప్రపంచం, సాంప్రదాయాలు విచ్చిన్నమై పోతున్నపుడు, 
నూతనతత్వంతో వాటిని పునరుద్ధరించాలి. దీని అత్లం: రచన (ప్రత్యేక 
సాంప్రదాయాలతో పోషింపబడ్డ కళయని గుర్తించక పోవడం కాదు. సమగ్రమైన 
నూత్న విజ్ఞానం మాటల్తో ఒక్కసారిగ పుట్టివస్తుందనే భ్రమలోపడడమూ గాదు. కాని 
సంఘం ప్రమాదంలో ఉన్నప్పుడు రచయిత తనకోసమే తాను తన ఊహాసౌధాలనుండి 
దిగిరావాలి. ఏకొద్దిమందినో మన వైజ్ఞానికసాంప్రదాయ రక్షకులనుగా భావించి 
ఊరుకుంటే (క్రూరమైన, ఫాసిష్టు దాస్యానికి లోబడ్డదేశాలలోవలె వారు బలవంతంగా 
దుష్టశక్తులకు లోబడి పోతారు. ఉదాహరణకు సోవియట్‌ మనకు ఎలావిప్లవంద్యారా 
విజ్ఞానాన్ని, నాగరికతను అందరివశం అవుతుందో స్పష్టపరుస్తుంది. ...... 


“అభ్యుదయ రచయితల సంఘం ఈ క్రింది ముఖ్యకర్తవ్యాలను నిర్వర్తించాలి: 
1. మనదేశం సామ్రాజ్యవాద బానిసత్వంనుంచి విముక్తిపొందాలన్నా, జపాను 
దండయా(త్రనుంచి ఆత్మరక్షణ చేసుకోవాలన్నా జాతీయెక్యత ఎంత అవసరమో 


ఉద్దాటిస్తూ నాటికలు, కధలు, పద్యాలు, గేయాలు, పదాలు (వ్రాయడం. 


పో... We believe thatthe new literature of India must deal with the basic 
problems of our existence today - the problems of hunger and poverty, social 
backwardness and political subjection." 


-Extracts from Progressive Writers Associations' Manifesto. 


చతుర్ణభాగము 651 


2. ఇతర దేశాల అభ్యుదయ రచనలను ముఖ్యంగా ఈమధ్య వెలువడ్డ 
సోవియట్‌, చైనా సారస్వతాన్ని అనువదించి (ప్రచురించడం. 

3. వివిధ భారలీయుల్లోని ప్రముఖ రచనలను సకాలానికి ఇంగ్లీషులో 
సంపుటాలుగా (ప్రకటించడం. 

4. 395 అను, అభ్యుదయ సారస్వత సంపుటాలను వివిధ భారతీయ 
భాషల్లో ప్రకటించడం. 


5. కార్మిక, కర్షికులలో సాహెత్య, వై వైజ్ఞానిక (గూపులనేర్సరచి అభ్యుదయ 
రచయితల సంఘాన్ని (జొ సాహిత్వంతోటి కళలతోటి సన్నిహిత సంబంధ 
మెర్పర్చుట. 

6. ప్రజా నాట్యమండలితో సహకాంంచేయిదం. _ నాటకాలను వ్రాసి 
వారిచేతనే ప్రదర్శింసచేసి సహాయుపదడదం.”' 

చదలవాడ సిచ్చియ్యిగాంనే యునరుడు, సాహిత్యోత్సాహి, ఈ ఆంధ్ర 
అభ్యుదయ రచయితల సుం; నునా? ఎనివము ముఖ్య కాలుకుదై ప్రముఖ రచయితలను, 
కవులను సండితులను, అధికారులను లోగొని నారి సానుభూతిని మద్దతును 
సంపాదించి యో సంఘానికి మంచి వ్యాప్త, | 


కక 


సున ప్రాంతాన కల్సించినాడు. 
మల్లంసల్లి రః అభ్యుదయోద్య; సీరోనెక్‌ నరక ఉర. వెతుగుగో నల్ఫ్సీనాడు. (ప్రయాగ 
తంట. శా(స్తిగాంన యునకవి, సాహితో [ఏద జీని దొరికినాడు, కూడ ఉండి కృషి 
చేయడానికి. ఇంతకు ముందే నాల్షెదు సంవత్సరాలుగా సాహిత్యరంగములో కృషి 
చేస్తూన్న నవ్యకళా సరిషత్పమ్యిల గోరామ దాసు-ఆంజనేయులు-సుటైనూ శభ్యాంగారలు 
'నయాగరా' అనే నచిన గీతాల (1 ఆం libre) సంపుటి అచ్చేసి (1944) అభ్యుదయ 
మార్గవర్తులై ఉన్నారు. సీరూ, సీరితోపొటుగా కృషిచేస్తున్న అనిసెట్టి సుబ్బారావు, 
ధనకుధరంగారలనే యువనకవులూ చదలవాడ సిచ్చయ్యిగారితో సహకరించినారు. 
అన్ని (ప్రాంతాలలోను అ౩సంఘాంకి ఉససంభూలు ఏర్పడినవి. సికింద్రాబాదులో 
ఆళ్యారుస్యామిగారన srs కొంత సంచలనాన్ని అక్కడ కల్షించినాడు. 


mr mr er క అ వల 


౫ చూబినారుగదా వీరి ప్రణాళిక. ఇందులో రాజకీయాలు, రష్యా, నినదిస్తున్నవి! 


652 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విరక్కడ ఒక ముద్రణాలయమును స్థాపించి కొందరు ప్రముఖరచయితలను 
ఆకర్షించినారు మొదట్లో. తెలంగాణా ఆంధ్రులను కలుపుకొని ఉద్యమాన్ని విశాలం 
చేయసాగినారు. అక్కడి 'తెలుగుతల్లి' అనే మాసపత్రిక నుద్దరించీ, అనేక సారస్వత 
వైజ్ఞానిక సమావేశాలను ఏర్పరచి, “మాభూమి-ముందడుగు” నాటకాలను ప్రదర్శిస్తూ, 
సాహిత్యపారశాలను నడిపే, “ప్రజా శక్తి” “అభ్యుదయ” లనే పత్రికలను సూత్రప్రచారమే 
ప్రధానముగా నడిపి, వీరేశలింగం - గిడుగు - గురజాడ - ధర్మవరం - కాశీనాధుని- 
కొమజ్ఞ్రాజుల - వర్షంతులను * దేశమంతటా జరిపించి, ఈసంఘమువారు 
సామాన్యప్రజనూ, రాజకీయములతో సంబంధములేని పండితులనూ, అధికారులనూ, 
యువరచయితలనూ, విద్యార్థులనూ, ఒకరనియేమిటి? అందరినీ లోగొన్నారుళి. 
వివిధపట్టణాలలో ఈసంఘమువారు జరిపిన బ్రహ్మాండమైన సభలు, తదధ్యక్షుల 


పేర్లను చూడండి :- 
తెనాలి 1043 తాపీ 
బెజవాడ ఈ 1045 తెలికిచెర్త 





3౫ ఇలా వర్షంతులు జరుపుతూ ఉండడంవలన దినిని కొందరాకాలాన 'తద్దినాల 
సంఘమని' హేళన చేసినారు 

ఈ చెళ్ళపిళ్ళ-విశ్యనాధ-కురుగంటి-మల్లాది-గోపాలరెడ్డి-శరగోపం-దుర్చ్భాక-అడివి-నార్హ- 
నిస్సా-గోవిందరాజాచారి-రామానుజరావు నాయుడు -ఖాసింఖాన్‌-జమ్మలమడక-సన్నిధానము- 
అయల సోమయాజుల-వానిలాల-దే గిరాజు- పాటిబండ- విశ్యనాధకవిరాజు-సీతాపతి-పెండ్యాల- 
పువ్వాడ-మునిమాణిక్యం -దివాకర్ల- ఇంద్రకంటి-పిలకా-మొదలైన వారెందరో పండితులు, కవులు, 
ప్రముఖులు ప్రత్యక్షంగానో పరోక్షంగానో తెలిసో తెలియకో ఈ సంఘానికి బలంకూర్చినవారే. 
మళ్ళి కమ్యూనిస్టుపార్టికి ఇది అనుబంధమైనదంటె నాలిక కొరుక్కున్నవారె! 

ఈ అభ్యుదయ సంఘము వారెర్సాటుచేసిన సభలకు అధ్యక్షత వహించిన వారు 
సామాన్య వ్యక్తులుకాదు. రచయితలలో, విద్యార్దులలో సంఘములో పలుకుబడి గల మహా 
మహులే అంతా! ఒకవర్గపు అభిమానం బాగా చూరగొన్నవాడు తాపీ-నవ్యసాహిత్య పరిపత్కార్యదర్శి 
తెలికిచెర్ల, యువకవులలో ఒకడై సాధనసమితి అధ్యక్షుడుగా కొంత బలగం వెనక ఉన్న వాడు 
సిల్లలమ(ర్రి సభ్యులను సమ్మోహితుల్ని చేయగల సామర్హ్యంగలవాడు దేవులపల్లి. హైకోర్టు 
ప్రధాన న్యాయమూర్తి రాజమన్నార్‌. ఇంకేం కావాలని అందరూ ఘరానా మనుష్యులే! 

౫ ఈ సభలోనే చిలకమర్తివారిని సమ్మానించి, వారి 'స్వీయచరిత్ర'ను ప్రచురించి దేశం 
మెప్పును పొందినారు. అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘ కార్యదర్శి సజ్ఞాద్‌ జహీర్‌ 
ఉపన్యసించడము, అడవి బాసిరాజుగారు అనువదించడము జరిగిందీ సందర్భంలోనే. 


చతుర్హభాగము 653 


సికింద్రాబాదు 1945 బల్లలమలటే 
రాజమండ్రి 1946 దేవులపల్లి 
మ(ద్రాసు 1947 రాజమన్నారు 


సమావేశాలగ్యారా పేరుపడిన పండితులను ఎందరినో దగ్గరకు తీసినారు. 
పెదపూడిలో సాహిత్యసారశాలను నడిపించి మల్లంపల్లి - పంచాగ్నుల-కోరాడ- 
చిలుకూరి - నిడుదవోలు - మొదలైన లబ్ర(ప్రతిష్టులనులో గొన్నారు. 'చిలకమర్తి' వారి 
సమ్మాన సందర్భాన పెద్దల నెందరినో తమ వేదిక నెక్కించినారు; వర్దంతుల 
సందర్భాన మరికొందరు పండితులను; ప(త్రికకు,సమావేశాలకు సందేశాలనిమ్మని 
వాటిని సంసాదించి దేశంలో మరికొందరు పెద్దమనుష్యులను తమలోకి లాక్కున్నారు. 
జీవికకోసమని ఎందరో యువరచయితలు వీరి పత్రికాకార్యాలయాలలోను, ముద్రణా 
లయములోను చేరిపోయినారు. *ి 

ఈ అభ్యుదయోద్యమం కూడ ఒక తిరుగుబాటుద్యమ మేనని గ్రహించవలె. 
అతివా స్తవికులకువలెనే ఏరికికూడా ప్రతిచే జ్ఞానోదయం కల్లించింగి. అతివాస్తనికులకు 
కళారంగమే రంగం. వీరికి రాజకీయ రంగంకూడా ఉంది! అతివాస్తవికులు 
సం(ప్రదాయవాదుల నెలా నిరసించి దెబ్బతిన్నారో మన దేశాన, అల్లాగే విరున్ను 
ప్రథమంలో ప్రాచీనతను తెగనాడి జట్టి తెచ్చుకున్నారు; ప్రాచీన సంస్కృతిపైన 
సంస్కృత భాషపైన - వీటిని పట్టుకు (వ్రేలాడుతూ విజ్ఞానం తమ సొత్తుగా చేసుకున్న 


ఈ“ .. .. కార్మిక, కర్షకలోకం గొప్పును నర్షించేది అభ్యుదయిరచన .... ఎపుడైతే 
(బ్రాహ్మణుడు విజ్ఞానాన్ని తన సొత్తుగా యుంచుకొని సంసూన్ని కంట్రోలు చేయడానికి యత్నిస్తే 
క్షత్రియుడు ప్రతికక్షిగా భుజశక్తితో వచ్చాడు. 'నావిష్ణుః పృధివిపతిః'. వాడి (క్రింది తరగతి 
కాపిటలిస్టు, నిది భుజబలమైతే నాది ధనబలమని తను కొంత శక్తి లాగాడు. తర్వాత కార్మికుడు 
తన సంగ తేమన్నాడు. ఇతడి (ప్రాధాన్యాన్ని గూర్చి ఆలోచించాలి. పూర్వం విజ్ఞాన ధనాన్ని గొప్ప 
తనం గూర్చి మన వాజ్మయం చాలా పొగిడింది. ఇప్పుడు కార్మికుడివంతు ... వీడీ 
తరణోపాయం వాంఛలు, అభిరుచులు తీరాలి ... సమకాల జీవిత వస్తువులు తీసికొని 
(సమస్యలు పరిష్కరించి) వారి రుచులను గూర్చి వ్రాస్తైనే అభ్యుదయరచన అని రచయితలు 
అంటున్నారు. . ప్రాచిన సంపదను ఆధారముగ తీసికొని ఇప్పుడు మనం కొంత సంపద కలిసి, 
భావి మానవులకు అందివ్వాలి ..." - పాటిబండ మాధవశర్మ (ఆంధ్రప్రభ 3-3-1946) 


654 నవ్యాంధ్ర సాహిత్య విధులు 


బ్రాహ్మణుల పైనా * - జమీందారుల పైన - ధనికవల్గం పైన - నీరికి నిలాస ఎనోదాలు 
కల్పిస్తున్న ప్రబంధ, భావకవిత్వాల పైన-పండతులు అధికారం చెలాయిస్తున్న (గ్రాంధిక 
భాష వ్యాకరణం, ఛందస్సులపైన- స్వేచ్చా సౌఖ్యాలను అరికట్టి అర్హకామాల 
కట్టుబాట్లపైన, ఒక పెద్ద తిరుగుబాటే తెచ్చినారని గ్రహింపఎలె. 

ఈ ఉద్యమ ఫలితముగా పత్రికలలో అనేవనాదోపవాదాలు బయిలుదేరినవి. 
ఏది అభ్యుదయం? (ప్రాచీన సాహిత్యం అభ్యుదయాన్ని ఉద్దేశించనేలేదా? ప్రజకూ 
సాహిత్యానికీ ఉండిన-ఉండవలసిన సంబంధ మెలాంటిది? రాజకీయాలకు 
సాహిత్యములో స్టానమెంతటిది, ఎలాంటిదై కావ్యవస్తువు ఫలానిదేఅయి ఉండాలని 
కవిని శాసించవచ్చునా? + కూడదా? కవి స్వతం(తుడా? పరతం్యడా? వ్యంగ్యము- 





ఈ అభ్యుదయ రచయితల సంఘము కమ్యూనిజాన్ని ప్రచారం చేసేందు కిలా బురఖా చేసుక 
నచ్చినటువంటిదనే రహస్య మొకటి ఎలాగ్గెతేనేమ క్రమంగా లోకమంతటా వ్యాసించడము ప్రారంభమైనది. దీన్ని 
కాపాడుకుంటూ బయిటపడకు౦దా ఉండే నిమిత్తం పెద్దల-ప౦డితుల-అధికారుల-అందచేరిందనీ ౦చ౦లా “డిసామాటిక్‌ 
స్టెంట”ని ఒకి అభిప్రాయం సారస్వతవేత్తలలో సొడనూపురిది; తర్వాత ధృఎపడింది 

31-3-1948 తేదీ ఆంధ్ర వారపత్రికలోని ఈక్రింది వాక్యాలు చూడండి - 

“శ్రీ చదలవాడ పిచ్చయ్యగారు ఆంధ్రకమ్యూనిస్టలలో అ(గ్రగణ్యులలో నొకరు. కమ్యూనిస్టులచే స్టాఏ౦ఏబడిన 
అభ్యుదయ రచయితల సంఘమునకు ఆంధ్రదేశంలో కొంచెము స్టాఐరము దొరకుటకు నీరి కృషియే కారణమని 
చెప్పకతప్పడు అభ్యుదయ రచయితలస౦ఘము కేవలము కమ్యూనిస్టు స౦స్టి రాదని చెప్పి, రచయితలను బ్రమసెట్టి, 
ఆ సంఘములో ఆంధ్రదేశంలో కొంచెము స్తావరము దొరకుటకు వీరి కృషియే కారిణమని చెప్పకతిప్పదు అభ్యుదయ 
రచయితలసంఘము కేవలము కమ్యూనిస్టు సంస్థ కాదని చెప్పి, రచయితలను భ్రమసెట్టి ఆ సంఘములో దేర్పించి, 
దానికీ కృత్రిమ (బ్రాబల్యమును ఈయన సాధించినాడు. కాని అభ్యుదయరచయితల సంఘము ఈ ఎధముగా లధిసెద్ది 
జెందుట, కమ్యూనిస్టుకమిటీకి ఇష్టము లేదని ఇప్పుదు చదలవాడ పిచ్చియ్యగారు ప్రచురించిన ఈ పుస్తకము (ఆంధ్ర 
కమ్యూనిస్టుపార్టీ అ(గనాయకుల నగ్న సత్యాలు) వలన రుజువగుచున్నది. అనేక ప్రముఖరచయితలను అభ్యుదయ 
సంఘము పేరుతో ఉపయోగించుకొనుచు, అదే సమయమున వానిని ఎంత న్యూనత పరచినది ఈ లేఖల వలన 
తెలియుచున్నది " 

ఛ మానవ జీవనము పవిత్రత, కష్టించి పనిచేయుటలో గల గౌరవము, సర్వమానవ సౌభ్రాతృత్వము, సరి మానఎ 
ఐక్యత, పీడిత్రజాతులకు స్వేచ్చ, స్వాతంత్ర్యము ఇవే నేటి రచయితలకు పునశ్చరణ మం(త్రాలుగా ఉండాలి .. 
ధనికునికంటెనూ శ్రామకునిగొరవం పాలకునికంటెనూ పేదుతుని గౌరవం నలబెట్టకలసిన బాధ్యత, స౦కీర్తీన చేయపలసీని 
బాధ్యత రచయితలదీ, కవులదీని .. కఎ తన కలాన్ని ప్రధానంగా స్టాపించుటకు, నింంకుశత్యాగ్భి,స్యార్టిపరి తిను 
రూపుమాపి ధరాం నెలకొల్పుటకు, దాస్యశ్చంఖలములను తెగ తెంప స్వేచ్చా స్వాతంత్ర్యాలు ప్రల్బెంచుటము 
వినియోగపరచినపుడె కర్తివస్తుంది. నవయుగధర్మాన్ని గుర్తించండి. ప్రజాభ్యిదయంకోసం వాటుసెది౦డి, = 
మల్లంపల్లి (నవ్యసాహిత్య పరిషదధ్యక్షపీరంనుంచి) 


చతుర్ధభాగము 655 


శిల్పము-సౌందర్యము* -ఆదర్శము-రసము అన్నవాటికి రచనలలో స్థానముండ 
వలెనా? అక్కరలేదా? సాహిత్యం ప్రచారాత్మకమా? ప్రబోధాత్మకమా? + వర్గ 
పరిమితమా? వర్గాతీతమా? తాత్కాలిక ప్రయోజనమే లక్ష్యమా? శాశ్వతత్వం 
అభిలషణీయమా? “ప్రేమ'కు సాహిత్యంలో స్థానమే ఉండనక్కరలేదా? కామం 
సంవుంలో విపరీతంగా (పబలవచ్చునా? (పాతది పరిత్యజించడంవలనా 
సంప్రదాయదూషణవలనా అభ్యుదయం చేకూరుతుందాశి? మన సంస్కృతి ఎలా 
ఉన్నా రష్యాను దిగుమతిచేస్తే సరిపోతుందా? 


సాహిత్యంలో సనాతనిజమా, గాంధిజమా, హ్యూమనిజమా, కమ్యూనిజమా, 
ఏది పోషింపదగింది? కనిత్యం అంటే రమణీయార్లము ఉండనలెనా క్ల? కేవలం 
“ప్రెస్సు రిపోర్టర్‌ వ్రాసిన రచన కవిత్వమౌతుందా? కవికి ఆవేశమే (Bmంti0n) 


మాకు... నాలు కామా అ లా నంతా... నానా. మాగా. లాలా నాకాక మ పలానా 


ఖల“ ,. కొంతమంది అభ్యుదయ రచయితలు యీనాడు సౌందర్యోపాసనకు 
తావులేదనీ, దేశం దారిద్ర్యంతోను దైన్యంతోను నిండి ఉంది గనక, వాటిని పారదోలే ఉపాయాన్ని 
ప్రబోధించే రచనలు మాత్రమే చెయ్యాలనీ కవులకు నిర్దేశిస్తున్నారు. కవి సంఘానికి దూరంగా 
ఎప్పుడూ వుండడు విశ్వశ్రేయానికే తన రచన నినియోగం కావాలని ప్రతిరచయితా కోరుతాడు. 
కాని కవికి భావస్వాతం(త్ర్యం వుండాలి. అతిన్ని యీ రచన మాత్రమేచెయ్యి, యిదిచెయ్యకు అని 
ఆజ్జపెట్టలరు  ” - (క్రొవ్విడి రామం (1ప్రజాబంధు 





+ పిల్లలమర్రి (వ్రాసిన న్యాసం, - ('నాహిత్య సమోక్ష') 
+ “ఒక్క సారిగా పాతకీ ఏమో సంబంధం లేరుండా, ఒక కొత్త సంస్కారం గానీ ఒక కొత్త 
సారస్వతంగానీ ఎక్కడినుంచి ఉఊడిపడుతుందినో నీళ్ళ ఊహ! పాతలోని మంచిని తీసుకొని కొత్త 
ఏర్పడుతుందని చెప్పే మార్క్సిజం నీళ్లకు అందని పండు ..” 
-గోపీచంద్‌ (విహారి, డిసెంబరు 1943) 
మన ప్రాచీన వాజ్మయం దేశకాలానుగుణ్యంగా నెలసినదేకాని గాలికి పెరిగినదికాదు... 
మన దేశచరిత్ర మనకు సరిగా అవబోధం కాకపోవడంనల్ల, మనకు సరియైన చారిత్రకదృష్టి లేక 
పోవడంవల్ల, మనం ఈ యఖండ సత్యాన్ని గుర్తించ లేకుండా ఉన్నాము. ... నియంతృత్వం 
ఖండించే మోరు సాహిత్య రంగంలో మరల నీయంతలుగా మూరరావని నా మనవి. 
-మల్లంపల్లి (తెనుగుతల్లి ఏప్రిల్‌ 45) 
$ “కావ్యానికి ప్రధానమైనవి, ప్రాణంలాంటినీ. 1. వస్తువు, 2. కవిత్వం అభ్యుదయకరమైన 
కధావస్తువును స్వీకరించి, హృదయంగమంగా రసౌచిత్యాదిభంగాలు లేకుండా చిత్రించాలి” అని 
ధనకుధరంనారే అంటున్నారు. 


గ6వ6 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


(ప్రధానమా? నిగ్రహం (2650200 ముఖ్యమా? కవి ఉపదెష్టా? సైనికుడా? ఒక పార్టీ 
సభ్యుడా? - మొదలైనవన్నీ (ప్రశ్నలే. ఎవరి ఇష్టము వచ్చినట్టువారు చర్చలుజరిపినారు; 
తత్సలితంగా రాజకీయరంగములోలాగానేసారస్వతరంగంలో కూడా పార్టీలు. 
ముఠాలు, ఏర్పడినవి. అయితే తమ అభ్యుదయం నిమిత్తమే సాపి హిత్యసీమలో 
తామే స సమన్వయవాదులు కావలసివచ్చి ఆవిధంగా వర్తించినారీ అభ్యుదయ సంఘం 
వారు. దినివలననే పెద్దల అండజేరి* వారి ఆశీస్సులను సానుభూతిలి పొందిశీ తమ 
సంఘానికీ, ఉద్యమానికీ, ఒక (ప్రతిపత్తి సంపాదించ గలిగినారు. 
రాజకీయాందోళన సాహిత్యంలో (పతిబింబించి కొంత రచనసాగించిందీ 

అభ్యుదయ రచయితల సంఘము* ఒక పార్టీకి చెందిన “పజాశక్తి”కీ కేవలం 
రచయితలకు చెందినదంటున్న “అభ్యుదయ కూగల అవినాభావ సంబంధం 
చాలమందికి అర్థముకాక బాధ కల్గిన విషయం చెప్పితీరవలె. అయితే 'దెశస్వాతంత్ర్యం' 
వచ్చి ఈ బాధతిర్చింది. తెలంగాణా (ప్రజా సోరాటమువచ్చి 'అభ్యుదయా” ని కొక 
స్వరూపం ఘటించి పెట్టింది; అనేక “రచయితలు” బయలుదేరినారు. 

= పాతవాళ్ళలో తాపీ ధర్మారావు, మల్లంపల్లి సోమశేఖరశర్మ, దేవులపల్లి 

కృష్ణశా(స్తి గారలు అండగా నిల్చి ఈ నూతన మార్గాన్ని అవలంబించినారు. యువ 
రచయితలలో కొడవటిగంటి కుటుంబరావు, పద్మరాజు, శ్రీశ, నారాయణబాబు, 
గోఖలే, రుక్మిణీనాథశా(స్త్రి, కొడాలి రాజారావు గారలపేర్లు ఈ (ప్రకరణాన కూడ 
కన్సిస్తున్నవి. అనిసెట్టి సుబ్బారావు, బెల్లంకొండ రామదాసు, కుందుర్తి ఆం జనేయులు, 
ధనకుధరం వెంకటాచార్య, పోలూరి ఆంజనేయ (ప్రసాద్‌, మొదలైన నవ్యకళా 

జః తమ సంఘాన్ని కాపాడుకునే నిమిత్తం పెద్దలను ఏరు య. ఈ పెద్దలు 
((భ్రాంతికలోనైై తమకు పెద్దపీటలు వేసి సి గౌరవించేవారు, 'తమపేరును, బొమ్మను, ఉపన్యాసాలను, 
రచనలను కన్నులు చెదిరేటట్టు (ప్రచురించి (ప్రచారం చేసేవారు. es అని 
యవోభిలాషతో వీరిని a నారు. మొత్తముమోద ఒకరికొకరు తెలియక వారిని వీరు, వీరిని 
వారు వాడుకున్నారు. ఏమైతే నేమి వ్యక్తులకు వ్యాప్తీ, సంఘానికి బలిమో చేకూరినవనవలె, 

దేవుల et 


శి పంచాగ్నుల, పల్ల, మల్లంపల్లి, రాజమన్నార్‌, జ జమ్మలమడకలుముఖ్యంగా వుంచి 
ప్రోత్సాహమిచ్చినారు: నోరి, తల్దావజ్ఞల, విశ్వనాధలు ఈ ఉద్యమాన్ని ఆదరించనేలేదు. 
మోదుమిక్కలి ఖండిస్తూ వచ్చినారు. 


చతుర్హభాగము 657 


పరిషత్సభ్యులీ మార్గవర్తులైనారు. ఇంకా కొముజ్ఞాజు వినాయకరావు, మద్దుకూరి 
చంద్రశేఖరరావు, నాగభైరవ శివరామకృష్ణ, పి.వి, శివయ్య, తుమ్మల వెంకటరామయ్య, 
నాజరు, కోగంటి, చిరంజీవి, కృష్ణదేవరాయలు, సి.వి. కృష్ణరావు, సంపత్‌, తెన్నేటి 
సూరి, గిడుతూరి సూర్యం, రమణారెడ్డి, చాగంటి సోమయాజులు, నార్ల చిరంజీవి, 
కొత్తపల్లి రంగారావు, నారపరెడ్డి, సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావు, 
సోమసుందర్‌, అయ్యపు వెంకటకృష్ణయ్య, రాంషా, జగ్గయ్య, బి. గోపాలం, పల్లా 
రామకోటయ్య, చంద్రారెడ్డి, గంగినేని, నల్లం బాలకృష్ణారావు, 'మాన్సు', శ్రీరామ 
కవచం, వి.లక్ష్మి, చావలి రామచంద్రరావు, మాచినేని వెంకటేశ్వరరావు, ఆత్రేయ, 
జాస్తి సీతారామదాస్‌, 'అజంతా”, మొదలైన కొత్తపీర్లు ఎన్నో ఈవాజ్మయ రంగాన 
విన్సిస్తున్నవి. స్వాతంత్ర్య - తెలంగాణా (ప్రజాపోరాటములు కారణములుగ 
విజృంభించిన కవిదీరులు తెలంగాణాలో కొందరున్నారు; భాగీనారాయణ మూర్తి 
జమ్మలమడక సూర్యప్రకాశరావు, వెల్టుర్తి మాణిక్యారావు, అడ్డూరి అయోధ్యరామయ్య, 
కాళోజీ నారాయణరావు, దాశరధి కృష్ణమాచార్య, ధవళా శ్రీనివాసరావు, గడియారం 
రామకృష్ణశర్మ, పొట్లపల్లి రామారావు, ఆంగీరస్‌, గంగులశాయిరెడ్డి, మొదలైన 
ఆవేశపూరితులైన యువకవు లెందరో పైకి వచ్చినారు. 'ఎరి రచనలనుగూర్చి 
ముందు ముందు గమనిస్తాము. అంతకు పూర్వము వీరు తెచ్చిన రాజకీయ 
చైతన్యమెలాంటిదో స్టూలంగా గమనించవలె. 


ఇన్ని దినములూ రాజకీయములు ఏ కొందరు స్వార్లపరుల చేతులలోనో 
ఉండి అజ్ఞానములో బానిసచిత్తవృత్తికి లోనైన ప్రజానీకాన్ని అణగ(ర్రొక్కడానికి 
[=a ఎం రాలి న్‌ 
ఉపకరిస్తూ వచ్చినవి. దినాలు మారి పోయినవి. కేవలం విద్యాధికులను, స్వార్థపరులను, 
నమ్ముకుంటే దేశానికి క్షేమం కలిగేటట్టులేదు. “ప్రజలలో ఒక విష్ణవము చెలరేగవలె. 
దానివలన సంఘక్షేమం స్లాపితముకావలె”. నిజమే! దీనికి ఎంతో ప్రయత్నమవసరము. 
ప్రజలలో రాజకీయ (ప్రబోధము కల్లించవలె; విజ్ఞాన బీజాలను నాటవలె; వారికీ 


658 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


విప్లవ మాహాత్మ్యమును బోధించవలె. వీటి అన్నిటిద్యారా, బానిసత్వమంటే అసహ్యము 
- ప్రభుత్వమంటే రోత - స్వాతంత్ర్యమంటే అభిలాష - విష్టవమంటే విశ్వాసము - 
సమత్యమంటే ఆనందమూ ప్రజలలో కలిగేటట్లు చేయవలె. ఈ రచయితలందరూ 
ఏత త్రయత్నమును చేసినవారే!* నిజమునకు ప్రజలలో రాజకీయ చైతన్యమును 
వీరు చాలవరకు సాధించి నారని చెప్పవలె. ఉపన్యాసములవలననేమి, రచనలవలననేమి, 
అభ్యుదయోద్యమము శి (ప్రజలలో ఒక గొప్పసంచలనాన్ని కలుగజేసినది. దీనికి 
రచయితలు సృజించిన “ప్రచార వాజ్యయము' ప్రమాణము వివిధ సంఘములలో 
అనేక ప్రదేశాలలో పొడసూపిన సమ్మెలు తార్కాణాలు. విప్లవశంఖాన్ని పూరించడము, 
తిరుగుబాటు సూచించడము (ప్రధాన ఉద్దెశము కాని నిర్మాణ పధమునుగూర్చి 
ఆలోచించడము వీరి అభిమతమపుడుకాదు. అందుచేతనే వీరి రచనలలో అట్టి 
విప్లవభావమే పోషింపబడింది. వివిధ రాజకీయ కల్లోలాలు దేశములో చెలరేగినవి. 
యధాతధములుగా, (ప్రజల కండ్లకు గట్టేటట్టు చిత్రించి, అందులో తమ హృదయ 
వేదనను రంగరించి, రోషవిస్సులింగాలను చెరిగించినారు; వీరు (ప్రజలలో గొప్ప 
సంచలనాన్ని కల్గించిన మాట ఎవరూ కాదనలేరు. ఇంకా ఏరి రచనలను, అందులో 
వీరు (గ్రహించిన వస్తువునూ గమనించుదాము. 


ఈ రచయితలంతా మన దేశములోని వివిధ రాజకీయసంఘటనలను 

వస్తువుగా స్వీకరించి ఆవేశంతో, ఆవేదనతో, అహంభావముతో ప్రజాభాష'లో 
౫ 'అభ్యుదయ' ప్రధమసంపాదకీయం చూడండి. 

ఈ ఇదొక ఉద్యమమే నంటున్న ఈక్రింది వాక్యాలు చూడండి 





న అభ్యుదయ రచన అనేది ఒక పద్దతీకాదు ఒక ఉద్యమం. కొన్ని కొన్ని కట 
సరిస్టితులలో ఇటువంటి ఉభయూలు బయలుదేరుతాయి. ముఖ్యంగా, నిన్న మొన్నటివరకు, 
గాధనిద్రలోనూ మేల్కొనివున్నా మధురమైన స్వప్నాలమైకం వల్లనో ఒళ్ళు తెలియకవున్న మన 
సాహిత్య జీవనంలో ఒక గొప్ప మెంకువ కలిగిఉన్నాయి ఈ ఉద్యమాలు... 

-సుకుమార్‌ (అభ్యుదయ) 


చతుర్ధభాగము 659 


“ప్రజానీకం” కోసం, విష్టవాన్ని వర్షిల చేయవలెననే అభినివేశముతో రచనలను 
బహుళంగా చేస్తూ వచ్చినారు.* నేతాజీ సుభాసచంద్రబోసు - ఆజాద్‌ హింద్‌ ఫౌజు 
(I.N.A) లను గురించి, బర్మా కాందిశీకులను గురించీ,బెంగాల్‌ - విశాఖ - రాయల 
టప ల. ల. TTS SSS LTS LLL 


* కవిని అడుగుతున్న (ప్రజల ధోరణి చూడండి: ఇందులోనే వీరి వస్తుజాలం ఎట్లిదో 


క. న 
మా భాషలో మా కేకలో రాళ్ళను కరశోంచే 
నూ భాధలు మా చావులు పొగరెక్కిన 
మా తగవులు మా గెలుపులు ముళ్ళను తగలేసే 


మా కళ్ళకు గటినటు 
దు రా 
నడిగూడెపు నరకాసురు 
డఉంకటగిరి సంకటాలు 
చల్లపల్తి దోపిళ్ళూ 
భూస్వాముల పరవళ్ళూ 
మా కళ్ళకు గట్టినట్టు 
నైజాముల నిజం 
బూర్జువాల పోకిళ్ళను 
మౌ కళ్ళకు గటినటు 
(3) లొ 
తోకాలను దిగమింగే 
వాషింగ్లన్‌ పాసిసు 
రాకాసుల పోకళ్ళను 
మాకళ్ళకు గటినటు 
రు oe) 
నూ పొలం మా పంట 
మా బులు మా యిలు 
(3p) ౧ 
మా చదువు మా సంధ్య 
నూ దేనని మాకిమ శని 
వాదించే బోధించే 
మాపటం మాచటం 
టు రు 
మా ఆలన మా పాలన 
మా దేనని మాకిమ్మని 
మేమంతా ఒకటేనని 
రూపించే చూపించే 
ఘోషించే శాసించే 


అజేయానికి అభివృద్దికి 
ఆరాటపు పోరాటపు 
ఆలోచనా ఆందోళనా 
తరంగాలు పరంపరలు 
తరిమి తరిమి 

పార్లించే - పాంగించే 

మా హదయతంధత్రిశ్రేణిని 
మా జీవితశక్తిసేనను 
స్పందించె 

కదం తొక్కించె 

మా దేశం మా జాతిని 

మా రక్తం మా శక్తిని 
ఉడికించే ఉబికించెే 

మా సమరంలో దూకించే 
మందిని ముంచి మదించి తిరిగే 
మా పగవాణ్న చాపనుజుట్టి 
గిరిపైనుండి గిరాటునేస 
పడిరాతేతు వాజిగితలు 
సూటిమాటలు 

వాటంగా రాయమనీ 
కాకుంటే కవికాదని 
అంటున్నా మంటున్నామోయ్‌ 
కవీ! (ప్రజలం 

మేమంటున్నా మంటున్నామోయ్‌ 


- అరుణకుమార్‌ (ప్రజాశక్తి 18-4-48) 


660 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సీమల కరువులనుగురించీ, నౌఖాలీ - భీహార్‌ - బొంబాయిలలో చెలరేగిన 
హిందూ ముస్లింల హత్యాకాండశి ఇండ్లదోపిళ్లు గృహదహనాలు - ్ర్రీలమాన 
భంగాలు మొదలైన అత్యాచారాలనుగురించీ, జునాఘడ్‌ - కాశ్మీర్‌ - హైదరాబాదు 
రాష్ట్రాలలో సంఘర్షణలను గురించీ, “రజాకారు'ల దౌర్దన్యాలనుగూర్చీ, జమోందారుల 
పెట్టుబడి దారుల - అన్యాయాలనుగూర్చీ కొంత వాస్తవిక శిల్పం పర (నగ్నంగా! 
పచ్చిగా?) ఈ యువరచయితలందరూ రచనలు సాగించి ప్రజలలో రాజకీయ 
చైతన్యాన్ని కల్గించడానికి ప్రయత్నించినారు. ఈ అభ్యుదయోద్యమం కారణముగా 
వాజ్మయ రంగాన రాజకీయాలకు గౌరవం_లభించడమేకాక, గేయం - నాటకం - 
బు(ర్రకథలనే (ప్రచారానికి పనికివచ్చే (ప్రక్రియలకున్ను (౫౫౫) ఆదరం 
లభించినది. ఛందస్సు కోసంగాని, భాషాపాటవంకోసంగాని, ప్రయత్నమే 
అక్కరలేదనిపించడము వలనా, నోటికి వచ్చినట్టు (ప్రేలడమే ఫ్యాషనులాగ 
కన్సించడమువలనా ఈ కాలాన “కవుల” సంఖ్య తగ్గిపోయి, “రచయితల” సంఖ్య 
పెరిగి పోయినది; అందుకనే వీరి రచనలలో 'రాజకీయ నినాదాలు హెచ్చుగా విన్సిస్తవి. 
భాషాసాంకర్యం బహుళంగా కన్పిస్తుంది:॥ ఆత్మశుద్చి (5120లగ00) కొరవడిపోయి 


+ ఈ (క్రింది గీతాన్ని చూడండి: 


కరశ్చంఖల తగిలిస్తూ ఉరిశిక్షలు వేయిస్తూ 

విభేదాల రాజనీతి విద్యలు అమలుపరుస్తూ 

రెండున్నర శతాబ్దాలు మండించిన మో పాపం 

పండేరోజులు వచ్చాయి! ఊరూరా కరువులు వెలసిన 

మో రాక్షసపరిపాలనలో నేటివరకు సాగిన 

హత్యాకాండల నాపండి! మో కాలం గతించింది! 

లోకం మేలుకుంది నేడు - కుందుర్తి (ప్రజాశక్తి 


ఈ“. పాతతో సంబంధం లేకపోవటంవల్ల వచ్చే నష్టం వీళ్ళు రాస్తున్న భాషలో స్పష్టంగా కనిపిస్తుంది. ఫైకి 
ప్రజాసామాన్యానికి అర్ధమయ్యేటట్టే రాయాలని వీళ్ళు చెపుతారు. కాని తెలుగు నుడికారం వీళ్ళువాడే భాషలో ఎక్కడా 
కనిపించదు. ముక్కికిమక్కీ పరభాషలో నుంచే రావటంవల్ల మామూలుభాషకు అలవాటుపడ్డ (ప్రాణాలు కిడబడుళున్లై. 
ఈ తికమక ఒక్క వాక్యనిర్మాణంలోనే కాదు, మాటల్లోనూ సమాసాల్గ్‌నూ కూడా కనిపిస్తుంది. 'వ్యథిత హృదయాలు 
అంటారు. 'ఇతివృత్తం' 'కథావస్తువు' అని మూమూలుగా వాడేచోట 'ముడివస్తువు' అంటారు చూడండి, ఈ వౌక్య౦ ఎంత్‌ 
విచిత్రంగా వుందో! “కావ్యరచనకి కవ ఉత్సాహోనికి, శిధిలాలు - అడవులు ముడివస్తువు లైనాయి.” 

“వ్యక్తితో బయలుదేరే ప్రతిసైవేటు ఉద్రేకం కళాకిరణం అయిపోయింది” - ఇక చాలు అనుకుంటాను. 
అభివృద్దిని సరిగ్గా అర్హంచేసుకోలేక ఏళ్లు తమ రచనల్లో ఇటువంటి చక్రబంధాలు చాలా చేస్తున్నారు ” 
- గోపీచందు (విహారి) 


661 


తి టి) ( 4 ; VOL ౪ CEO ~~ 09 f: wm St 9 
fa vy గ yd గ శో స్‌ 5 y be Fy గల్ల sa yp va da 
[౧ || ట్రై 1 ) Dis రు ణా ర్ట ర్ట ahs 3 లీ (0) క ర) (2, 
be ( | 3] స్‌ జవ వా శ 3 90 ¥ i "2 
గ ( 3 y గ యై t= ల్‌ కళా Fal లో | 
wm 5 yp అర షదిరనై సిం md Fat"; 
Jf, hh en pe doe సో క a 0 9 ¥ fad 0 3 
[ య ఏ ఈ 9 $3 ge న్‌ ty 9 9. +; ® CI 3 
| క న 9 uae f be క 63 రే 
"x da 7౫ కశక ళడత్‌ 3 7] గ 9. 
3 3 nD op a తథ తర v1 9 భా ౩ 3 
2 9 yy nN ౧ gman u Rl ul f th 
Hd గే 3 ft స ఆ 0 =u 0 qr జి (» 3d O y 
a [> హం. ¥2] గి g న Fer = ఫశ హో fn Yr Y ర్స 
నే ౧0 [] fy A 5౦04 ఫి లగా న్‌ fs y3 14 of} ల స్సులో [ 
ఖ్‌ నీ స్‌ జీ Np క ళా నె ల ౯ ట్‌ a 
4) ౧ఫౌ [ 2 t 4} = arg! Uae = 6 ల్ల 6] lin య్‌ y3 న, 
స Oo wy ga 3 అఆ 5'ణే రడ f fh గ నో 
9 yw ల | "  lv2o¥% 3 మ ౧ 2 7] bb a 
9 Yak oA నవ్‌ ంరకకి 2 fh . WB గ్ర 
3 Sys స ప ప WE tn yy న వం ల + 5 | 
స > క అ 9 ' ౪౨౪౫49 ¥® (౮ (0 Ya ల] b 4) 3 
na ¥ ee ౧) IBETuHE 98 9 2 శల స గం 4 
| న th f ~ ల్‌ 
స వి ల లలు 3 ggg గ్‌ ప షక bbe, A 
న 9 ww గజ జా ఆ 2 nd 5 7 ea hb day గ 
ఢి, 3 Wr [. al 9 5 నే 6కు గ f wi 3 y a ww ల్‌ తన ని. YA fd 
A * 7) a గ్గ 0 య ర న న్‌ స ఆం ఇతి 5G ఇ కి 3 A a లగి 
ప స ht loCs ప్ల్‌ 3 ‘sd 3% 3 3 oo 3 ya nd] 62 Car 
9 3 an ayo fungg | స్‌ ya Ff fs HOw Py a9 
ww 9d దాం న్య కన Ar Cyaan ప ఇతి * ఛి ట్ల A 
i ha Y గ ye ఆ ఐ 0 డ "ఆ x3 Mt 9 (2 ‘re y3 oT wae యగ ( up 
haa w 3 జ్ర కకకిలక 98 స పి లల స rl tor | 
4 స. 9 రిని హే 3 9 0 న్‌ 92 © Y -(0 (0 h 4 (0 | 
y3 3 a fe o 6 =m pg Pre 2 nh టి 9» age hp 
+ ( a టే fn 3 eo) Pel. నల్‌ ra 110 34 [గి 0 se 3 3 hg von గ Yo 
1 9 Mm ళు HG Oo" = rt Zin “ 0 yg A ఇ Dv 22 గ్‌ 
n* గ « pi స ర క్తుఎడ నచ a0 అఇంపసపీలగ 69 +: ra (2 WY గే. 7 
లలా #2 lat గ్‌ ft స్త Dd ర్ట రూ అ = 2 లే [గ mre y3 గ్గ y [9 ¥ గ] x0 9 tb) ha గ = x3 Y 
౯ క్ర రు oe] = ల 0 0 6 నో “3s >: c వగ Q 0 ట్ర గ్‌ గి 
గ్గే ha aA గ గ 9 xh డ్‌ 50.8 st = 9 xh లి స న్‌్‌ స y J 19 1. = fn ల్‌ pa] x 
) (9. fa) 2 ఓ = i= గాల "ఆ ఆ న fh bb sy) సత్త pa 7 -(|3 సత్తి sh 1 aD 60 i 
న 9 3 1 (౧ Sg (అజ wy ల ye 12 Pp [1 
టం లం bY పం శం faa 
wn hh 9 Pampa |] ¥ yay 
క 9 MY fn ఏ అ౦లఖ౪౮ త | Rr 
(3 «3 Wh 1 ఫిజి ఈఏ v3 3 త / 


హెత్వము 


మి 
cy 


తా 


సమన్నయుమును 
త్రిక 8-9-48) 


ఆలి 
టు చారం 
సదయ 
ఇ 
=] 


సార అల ఏళ 


లలా 


ఆ ఆ 


శ్‌. 


చో 
కులకు 


శ 
ప్‌ో 
అవే 
అభు 


నసిక 


662 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వారికి అనుసంణయోగ్యమైనది శి. అన్ని పత్రికలూ దాదాపుగా ఈ ధోరణి వాజ్మయాన్ని 
ప్రచురించి ఆదరించినవనవలె; ముఖ్యముగా “ప్రజాశక్తి - అభ్యుదయ” పత్రికలను 
చెప్పవలె; అయితే పత్రికలలోనే వీరి రచనలన్నీ నిలచిపోయినవి. చాలామంది 
అభ్యుదయమార్గగాములు (గంథరూపేణ వారి వారి రచనలను అందించనేలేదు, 
అయితే ఇటీవల (ప్రచురింపబడిన వాటిని గమనించవలె; ఈ ధోరణిలో 1944 లో 
మొదట “నయాగరా” వెలువడింది; (ప్రజాశక్తి ప్రచురణమయిన 'విప్లవగీతాలు' అనే 
పుస్తకము తర్వాత వచ్చింది. దాశరధి వ్రాసిన ఖండికలన్నీ “అగ్నిధార” అన్న పేరుతో 
(1949) వచ్చినవి; ఇంతకు పూర్వమే 'మోజాన్‌' పత్రికలో పనిచెస్తూవచ్చిన ఆంగీరస్‌, 
విద్వాన్‌ విశ్వం, శ్రీనివాస చక్రవర్తి, సుబ్బారావు, రామచంద్ర, మొదలైన యువ 
బృందంచేరి “ప్రగతి” (1947) అనే గ్రంధాన్ని ప్రచురించినారు; సోమసుందర్‌ వ్రాసిన 
గీతాలన్నీ “వజ్రాయుధం” అనే పేరుతో (1949) వెలువడినవి; ఆరుద్ర “త్వమేవా 
హమ్‌”, అనిసెట్టి 'అగ్నివీణ', (1949)* నారసరెడ్డి పుస్తకము, రెంటాల 'సంఘర్షణ' 
- అన్న వీ ధోరణికి చెందినవే మరికొన్ని (గ్రంథాలు వచ్చినవి. ఎన్నాళ్ళనుంచో 
వస్తున్నదనుకొంటున్న శ్రీ. శ్రీ వ్రాసిన 'మహా ప్రస్థానము' కూడా ఈమధ్యనే (1950) 
వెలువడింది. ఇది (గ్రంధముగా రావడం ఆలస్యమైనప్పటికీ, ఈ ధోరణి కవులందరికీ 
ఇది భారతం లాంటిది! ఈ విధముగా ఈ కాలానికీ ధోరణి రచనలు కొన్ని 
(గంధరూపం దాల్సీనఐ. 

ఈ (గ్రంధాలన్నీ ఒక నవ్యసాంఘిక వ్యవస్థకోసం పతిత జాత్యుద్దరణము 
నిమిత్తము వబ్రాయబడినవే. ఏటిలో దైన్యులయెడ కరుణా, అధికారుల పైన ఉ(క్రోషము, 
స్వాతంత్ర్యప్రతీ, ఆత్మవిశ్వాసము నిండుగా కన్పిస్తవి; పద(ప్రయోగాలన్నీ చిత్రంగా 


ఛ వాసిరెడ్డి నాగేశ్వరరావు అను రైల్వే కార్మికునిచే వ్రాయబడిన “కూలోడ” ఫాట 
కష్టజీవులందరిని ఉత్తేజపరచింది. అలాగే శెట్టిపల్లి ఎెంకటరత్నంగారి “ఆగునా జీవాలు సాగునా 
లోకాలు”, గరిమెళ్ళ సత్యనారాయణగారి “అన్యాయకాలంబు దాపురించిందిపుడు అందరము 
మేలుకోవాలండి” లోకనాధంగారి “రైతుకూలీ” మొదలైన గేయాలీ ధోరణివే! 

* పుట్టపర్తివారుకూడ 'అన్నివీణ' అని ఒక గేయ సంపుటి ప్రకటించినాడు ఇంతకు 


చతుర్ధభాగము 663 


ఉంటవి; వీటిలో ఒక ఉద్వేగము, ఊపూ, తూగూ స్ఫుటంగా కన్పిస్తవి. “నిప్పులకంఠం 
అగ్నివీణ - రక్తపతాకం - సా(మ్రాజ్య తృష్ణ - పడితజాతి - విష్ణవ శంఖం - జగన్నాధుని 
రధచ(క్రాలు” మొదలైన పదము లెక్కడబడితే అక్కడ గోచరిస్తవి. వీటి అన్నిటికీ శ్రీ. 
శ్రీ. దే గురుపీరమనవలె. అతని గీతాలే తర్యాత వారినెందరినో ఆవేశపరిచినవనినా 
(పరోక్షముగనైన) తప్పులేదు. వీరందరికీ రష్యావిప్ట్లవవాజ్మయము మకుటము. ఈ 
విషయము వీరి రచనలలో స్పష్టముగా కన్పిస్తుంది. కొన్ని పదాలు, వాక్యాలు అక్కడి 
భావాలను రచనలను అనువదించే ప్రయత్నములో విజాతీయమైనవై (సంకరములై) 
వెక్కిరిస్తున్నట్లు వీళ్ళ గ్రంధాలలో నిలచినవి కూడ ఉన్నవి. (ప్రజలకర్ణము కావలెనని 
వ్రాస్తున్న వీరు నిజానికి తత్రయత్నములో విఫలురే అయినారనిపిస్తుంది, ఈ 
గ్రంధాలలో అనేక ప్రకృష్ణపదబంధాలను చూస్తే, ఈ అభ్యుదయకవులలో చాలమంది 
రచనలు కేవలం వెర్రికేకలవలె ఉంటవి; అయితే భావములో తీవ్రత - హృదయములో 
ఆవేదన, భాషలో పదను, దృష్టిలో నైశిత్యము, వస్తువులో తాదాత్మ్యము, గుండెలో 
ధైర్యము, జిక్తిలో వైచిత్రీకలవారు ఏ కొద్దిమందో ఉన్నారు. శ్రీ. శ్రీ. దాశరధి, 
రామదాసు, అనిసెట్టి, సోమసుందర్‌ మొదలైన వారు తరతమ భావాలతో కన్పిస్తున్నారు. 


కొందరు రచయితలు: 


భావకవిత్వం చెప్పి అపుడు పదిమందిలో ఒకడై, అతివాస్తవిక ధోరణి 
ప్రవర్తిలజేసి అక్కడా విఫలుడై, దేశకాల పరిస్టితుల నర్హంచేసుకొని 'రష్యా'వలన 
ఆవేశం (9012800) పొంది -ఈ మార్గానికి ప్రవక్తఅయి యువరచయితలలో పలువురిని 
అనుయాయులను చేసుకొన్నాడు, శ్రీరంగం శ్రీనివాసరావుగారు. ఈ మార్గ 
వర్తులందరికీ “రష్యాన్యామోహం” సమానధర్మం! అందరివీ “ధూకుడు రచనలే”! 
తామే సంఘనాయకులైన కవులమనే “అహంకారము” అందరికీ సమానమే! 
(శామికులపైన అవ్యాజానురాగం, అధికారం నెరపుతున్న అందరిపైనా ఉక్రొషమూ 
వీరి రచనలలో గోచరిస్తవి. 


ఈ ధోరణి కవిత్వానికి శ్రీరంగం శ్రీనివాసరావుగారిదే పెట్టింది పేరు. 
ఈయన అందరికన్నా ముందే రష్యా విష్టవాన్ని అర్హంచేసుకొన్నాడు. అంతకు 


664 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


ముందన్ని మార్గాలలోనూ 'ఎక్సుపరిమెంట్సు' జరిపి, ఈ ధోరణికికూడా శ్రీకారం 
చుట్టనాడు. యువరచయితలంతా కళ్ళు చెదరే “అగ్నికిరీటపు ధగధగలిను - (ఎర్ర 
బావుటా నిగనిగల'ను చూచి, “మరో (ప్రపంచం'లోకి ఈయనతో (ప్రవేశించినారు; 
“పతితులపైన - భ్రష్టులపైన - బాధాసర్పదష్టులపైన - దగాపడిన తమ్ములపైన -” 
జాలితో దృష్టులనునిగిడ్చి, ఆయనతోపాటు “జగన్నాథుని రధచక్రాలు' వచ్చేసి 
ప్రజారాజ్యం స్థాపిస్తవని ఊరడించడం నేర్చుకున్నారు. అయితే ఏమిలాభం? 
శ్రీ. శ్రీ. రచనలకున్న విశిష్టత మరి వేటికీ లేదనవలె. ఈతడు సహజకవి. ఏ 
ధోరణిలో వ్రాసినా అతని ప్రతిభ ఎక్కడకు పోతుంది? అందుకనే “హృదయం ఎల్లా 
౦పిస్తే ఆ కంపనకి మాటల రూపాన్ని యివ్వడం అతనికే తెలుసు. మాటల్ని 
కత్తులూ, యీటెలూ, మంటలుగా మార్చడం, అతనికే చాతనవును. ఇతడు 
ధ్యంసంచేసినశ పాత ఛందస్సులల్లోనుంచి పాతమూలుగులూ, SeErMnadiNngs 
మూర్చలూ, నేదాంతాలూ, మత్తులూ పోయి దేశాలకి ఉత్సాహాలకి కదిలిపోయే 
యువకసేనలకి నూతనముగ నిర్మాతలకి Back ground music కింద Marching 
b2nd కింద, కొత్తరక్తాన్ని కదను తొక్కించే సంగీతం” * ఇతని గీతాలలోనే వినిపిస్తుంది; 
కనిత్వమితనికొక “తీరనిదాహం”. “అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, 
తరుగుబాటు మా వేదాంతం” అంటాడితడు. ఇతని పదబంధాలూ, ఉక్తినైచిత్రి 


4 


( 





+ “కనితా'! ఓకవితా !” అనే శ్రీ. శ్రీ. (వ్రాసిన అద్భుతగీతంలో ఛందోవ్యాకరణాలను 

సాటించళ పోయినందుకు సమాధానముగా అంటాడుగదా - 

నానిన్నని కన్నవఎ విన్నవించగా 

మాటలకై వెదుకాడగబోతే - 

అవి, 

పుంఖాను పుంఖంగా 

శ్మశానాలవంటి నిఘంటువులదాటి 

న్యాకరణాల సంకెళ్లు విడిచి 

ఛందస్సుల సర్పపరిష్వంగం వదలి - 

నడిగా, వడివడిగా 

నెలువడినై, పరుగిడినై, నాయెద నడుగిడినై ! 


చలం యిచ్చిన 'యోగ్యతా సత్రం'లోని వీ వాక్యాలు 


చతుర్థ్ధభాగము 665 


అనుకరిద్దామనినా మరెవ్వరికీ చేతగానంత వైలక్షణ్యం కలిగినవి. చూడండి: 


“కారి శ్రకధీరుల కన్నులునిండా 
కణకణమం6 

గలగల తాణకే 
విలాపాగ్నులకు, విషాదా(శ్రులకు 
ఖరీదుకట్టే షరాబు లేడోయ్‌!” 


ఈ చివరి పాదములోని ఉక్తి విశేషము గమనింపతగింది. 


“ఏదేశ చరిత్ర చూచినా 
ఎమున్నది గర్వకారణం? 
నరజాతి చరిత్ర సమస్తం 
పరపీడన పరాయణత్వం” 

ఈ గీతంలోని ఉత్తరార్హం శాశ్వతసత్యాన్ని సూత్రప్రాయంగా చెప్పుతున్నది 
గనుక, ఈ రెండు పాదాలు వ్యవహారములో నిలిచి పోవచ్చు! అభ్యుదయ ధోరణిలో 
అనేక రేడియో నాటికల్నికూడ శ్రీ. శ్రీ. రచించినాడు. విజాతీయ రచనలనేకం 
అనువదించినాడు. మొత్తముమోద ఈ ధోరణికికూడ ప్రథముడై ఈయన రష్యా* 
మానసపుత్రుల సంఖ్య హెచ్చింపచేసీ, తన రచనలచేత వారిని తృప్తి పరుస్తూ 


*ః రష్యా నాహ్వానిస్తున్న ఇతని గీతం చూడండి:- 
సుప్త కంకాళాలు మేలుకొంటున్నాయి! 
ప్రపంచం త్రీడాత్తి బుసకొట్టి లేచింది! 
కార్మికులు, కర్షకులు, తాడితులు, పీడితులు - 
కెరటాలుగా పొంగి తిరగ :కుతున్నారు 
ప్రపంచం నీకోసం పరిపక్వంగా ఉంది! 
కోటి గొంతులు నిన్ను కోరి ంమ్మన్నాయి! 
కోటి చేతులు నిన్ను కౌగిలిస్తున్నాయి! 
సై. అంటూ రమా న! 
జై అంటూ రమ్యా! 
లేలేలే, రష్యా! 
రారారా, రష్యా! 


రష్యా! రష్యా! రష్యా! గే రష్యా!” 


666 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అభ్యుదయకవిగా ఖ్యాతి గడించుకొంటున్నాడు.€ 


అభ్యుదయకవులలో శ్రీ. శ్రీ. తరువాత పేర్కొన దగిన యువకుడు, మంచి 
ప్రతిభావంతుడు, దాశరధి కృష్ణమాచార్యులు. ఈతనిని రెండవ శ్రీ. శ్రీ. అనవచ్చు. 
ఈయన హైదరాబాదులో మానుకోట తాలుకాకు చెందిన గూడూరనే గ్రామములో 
1927 (సెప్టెం బరు)లో జన్మించినాడు. సంప్రదాయ సిద్దముగా సంస్కృతాం(ధ్రాలలో 
మంచి ప్రవేశము సంపాదించుకొన్న చిన్నవాడు. ప్రాచీనుల పద్య రచనా పాటవాన్నీ, 
నవ్యుల ఖావుకత్వాన్నీ 'అతినవ్యులవాజ్నెశిత్యాన్ని చక్కగా తన రచనలలో 
పదిలపరుచుకొన్న (ప్రజ్ఞావంతుడు. కొంత కాలముగా కవితాసాధనము చేస్తున్న 
వాడైనప్పటికీ ఈ తనిపేరు తెలంగాణా ప్రజాసమర సందర్భములోను, ఆ తర్వాతను 
బాగా సెక వచ్చినదనవలె. 'అగ్నిధార' - 'రుద్రవీణ' లనే పేర్లతో ఈతడు తన ఖండ 
కావ్యాలను రెండుసంపుటాలుగా అందించినాడు. అంతకు పూర్వమే మాత్సభూమి- 
ప్రజామిత్ర - గోలకొండ - సారధి - అభ్యుదయ - మొదలైన ప(త్రికలద్యారా 'దాశరథి' 
పఠితృలోకానికి పరిచితుడే. శ్రీ. శ్రీ. వలెనే ఈతడును భావకవిత్యాన్ని మొదట 
చెప్పినవాడే! (ప్రకృష్ణమైన పద బంధములు - రమ్యమైన భావకల్పనములు - ఇతని 
ఖండ కావ్యాలలో కనిపిస్తూ ప్రధమనవ్యుల (ముఖ్యముగా విశ్వనాధ - వేదుల) 
ధోరణులను జ్ఞాపకం చేస్తున్నవి; “ఉష- ఆమని - బుతుషట్కము - వసంతకుమారి- 
త్రపామయీ” మొదలైన ఖండికలలో ప్రకృతి సౌందర్యానికి పరవశుడైన సుకుమార 
యువహృదయాన్ని చూడగలము. * రవఏింద్రుని గీతాలను కొన్నిటిని అనువదించినందు 
* ఈయన (వ్రాసిన 'అద్వెతం" “ఓ కవితా" అన్నవి శాంత చిత్తులనూ, "మహాప్రస్థానం" - “జగన్నాధుని 
రథచక్రాలు” అన్నవి ఉద్రిక్త హృదయులనూ బాగా తృప్తిపరిచే గీతాలని చెప్పవలె! 
ఈ ధోరణిని వివరిస్తూఉిన్న శ్రీ. శ్రీ. వాక్యాలు చూడండి. 


“విప్లవకారులు సాహితీ జగత్తులోనూ వున్నారు. వీరి సందేశం” కొద్దిమంది తమ చేతుల్లో పెట్టుకొనివున్న 
విజ్ఞానం, wus అశేష బన ఏదారూ న. అందుబాటులో వుండేటట్టుచేసి సామాజిక పంక మ 


నడిపించే a వ్రాయాలి. య. ముందుకు నడిపించడమే విప్ణవపంధా, అభ్యుదయరీతి!..." 
- అభ్యుదయ సం 1సం. 1 


* “వీణా వాదనానంద సంధ్యావీచీపరిజల్పిత స్తనకటీ నాభిప్రదేశాలతో వచ్చిన వాసంత కుమారిని" దర్శించిన 
ఈశడు (పమ Sy తప్పలేదు మొదట. అందుకనే సఖిని సంభావిస్తూ ' నవారుణ పల్లవికారసాల నిష్కుటముల 
గూడుకట్టీకొని కోయిల కూయిలు చోట కోటీ సంకటములు మాటువెట్టి వడగాడ్పుల యేడ్చులుదాటి శీత్రలోత్కట 
జలపాత “తీరముల కాలము నేలము వేసికొంద' మం౦టున్భాడు! ఉమరు ఖయ్యాము తత్వం కొంత పట్టుబడినట్టే 
కన్నిస్తుది, 


చతుర్ణభాగము 667 


వలనకూడ ఈతని దృష్టి మన దేశాన్ని, మన సంప్రదాయాన్ని వీడలేదని తెలుస్తుంది. 
అందుకనే దాశరథి (ప్రారంభదశలో ప్రకృత్యారాధకుడైన భావకవిగా కన్పిస్తున్నాడు. 

అయితే దాశరధి భావకవిగాకన్న అభ్యుదయకవిగానే నేడు. పెరు 
గడించుకొంటున్నాడు; దేశంలోని (ముఖ్యంగా నైజాము (ప్రాంతాలలో) అరాజకాన్ని- 
(రజాకారుల) దౌర్జన్యాన్ని - అన్యాయాలనూ చూసిన కవిహృదయం మహావేదననే 
పొందినది. అందుకనే దాశరధి అగ్ని పర్వతంళ€ (బ్రద్దలైనట్టుగా ఒక్క మాటుగా 
ఆవేశముతో దుష్టలోకంమోద విరుచుకొనిపడి, దేశీయులను (ప్రబోధిస్తూ, విప్లవ 
శంఖాన్ని పూరించినాడు. ఆ ధోరణిని అంతా చూస్తే శ్రీ. శ్రీ. ని మించిన అభ్యుదయ 
కవి దాశరధి సుమా అనిపిస్తుంది; చూడండి: 

“వెచ్చని కంటినిటినిక పిండెద నా కలమునుండి” అంటూ, “పరుల 
హింసించువారలు బాగుపడెడుమాట వట్టిది, నాశనమ్మాట నిజము” అని శాపమే 
పెట్టుతున్నాడితడు. వేదన యేదియో కలత వెట్టును గుండియనెందుచేతనో' - 'నా 
చెవులలోన రుధిరవీణా కరోర ఘోర రుంకారమేల డాగుకొనజూచెనో'! అని 
తనలోని కలవరాన్ని తెలియ జేస్తున్నాడు. “ఓ నిరుపేదజీవి! . . . ఎన్నినాళ్ళీ నరకాన 
క్రుంగెదవు, లెమ్ము, సమాజము మార్చివేయగా' - అని పేదవానిని ప్రబోధిస్తున్నాడు; 
“నా గీతావళి ఎంతదూరము (ప్రయాణంబౌనొ; అందాక ఈ భూగోళమ్మున 
అగ్గివెట్టెదను, ద్యోమణ్యుష్షగోళమ్ముపై ప్రాగాకాశ నవారుణాస్ర జలధారల్‌ చల్లి 
చల్చార్చెదన్‌” అని ఉద్రేకముతో శపథం పట్టుతున్నాడు; 'నా తెలంగాణ కోటిరత్నాల 
ఏణ, అంటున్నాడు. “అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం, అనాధుడికి ఆగర్భ 
శ్రీనాథుడికీ మధ్య అని గుర్తిఃఏ - 'స్వకుక్షైంభర రక్షస్తతి పక్షాలను వరగ్శట్ట 


+ “.. ఈతని కళ్ళల్లో దైన్యము గోచరిస్తుంది కాని హృదయంలో అగ్ని పర్వతము ఉంది 

.. దాశరధి మానవజీవితం ఇంత నికృష్ణం, ఇంత దుఃఖపరిప్టతం కావటానికి కారణం ఏమిటీ, 
జాతిని ఈస్టితికి తెచ్చిన దెవరు - ఎవ్వరా దురాత్ముడు? అని, కళ్ళెజ్ణజేసి భయంకరంగా 
సింహగర్జనలు చేసినాడు. అవే అతని గేయములు ... దాశరధి కవిత్వానికి శాశ్తతత్వము వున్నది 
సామ్రాజ్యవాదము చచ్చేంతవరకూ, ధనికవాద పిశాచ సహ(స్రశిరాలు తెగి వ్రేలాడిందాకా ఈతని 
గేయాలకు అవసరమున్నది . . .” - మునిమాణిక్యం (కృష్ణాపత్రిక 2-4-49) 


668 నవ్యాంధ్ర సాహిత్య ఏధులు 


సమిధలుగా తేతెండోయ్‌' అని, భూవావళి బుగ్గిపోసి కోపావళి నగ్గిద్రోసి దీపావళి 
జరపండో అనీ జనుల్ని ఉద్బోధిస్తూ 'నిరుపేదా! నిరీక్షించు దివ్య దివ్య భవితవ్యానికి 
నిరీక్షించు' అని ఆశ గొలిపి ధూర్చటినై 'పరపీడాకరనిరుదార నిరంకుశ నీరసనిస్తేజ 
లోకానికి మార్టిన్‌ వేయాల'ని నిశ్చయించు కొంటున్నాడు; “విరఖేదాగాధ మహాంబుడి 
విరిసిన బడబానల పద్మంలో వెలిసి”న “విప్లవ(బ్రహ్మ'' అయి ఈతడు 'నవజగత్తునే 
పుట్టిస్తున్నాడు'. ఈవిధముగా తెలంగాణములో ధీరహృదయముతో, నిశితవాక్కుతో 
గొప్ప తిరుగుబాటును సాధించిన యువనాయకుడు దాశరధి ౫ ఇతడనేకులవలె 
ఒడ్డున కూచొని శ్రీరంగనీతులు బోధించినవాడుకాడు ; సాక్షాత్తుగా తెలంగాణా 
(ప్రజాసమరములో దుమికి శ్రీకృష్ణజన్మస్టానాన్ని దర్శించి వచ్చిన సైనికుడు! 
కౌగిలించుకొనడము వలనకాక ఇతని దేశభక్తి కడుపులో నుంచే వచ్చింది. అందుకనే 
హృదయంలో జ్వలించిన భావానలాన్ని భాషానిలంతో స్వయంగా చెరిగిన విప్షవబ్రహ్మ 
కాగలిగినాడు ! ఈతని ఆవేశము, ఆవేదనా (శ్రీ.శ్రీ. సైవలె రష్యాప్రభానం లేక) 
సహజమూ, సజాతీయమూ అయినవి; దీనినిబట్టి దాశరథి అభ్యుదయ కవులలో 
(ప్రముఖ నానాన్ని చూరగొంటున్నాడనవలె © 


gE యిద్దరితో పాండిత్యములో తులతూగలేక పోయినస్పటికీ 
అభ్యుదయమార్గాన గణనీయులైన రచయితలు కొందరున్నారు. వారిలో ఆనేశమే 


3 “బ్రతుకు విలువలు నశించి పాడుపడిన యీ స్వార్ద ప్రపంచములో విష్ణవాగ్నుల 
తుఫానును లేపుచున్నది నిజముగా యీయన కవిత్వము ... .పీడితప్రజల సమస్యలకు ప్రాధాన్యత 
యిచ్చి, గొంతెత్తి చెప్పగలిగిన కవివాణి దాశరధియే. దౌర్దన్యము, అన్యాయము, లక్రమములమోద 
తిరుగుబాటే ఒకమాటలో దాశరధి కవిత్వము .” 

- 'అగ్నిధారి తొలిపలుకు. దేవులపల్లి రామానుజరావు. 

* అసాధారణమైన ఉపజ్జను, బహుముఖమైన (ప్రతిభనూ చూసెడుతున్న దాశరధి 
అభ్యుదయ కవుల్లోను, యితర విప్లవ రచయితల్లోను తలబంతి అనుసించుకున్నాడు, జన 
సామాన్యంయొక్క హృదయాలలోని ఆకాంక్షలను ఇంత శక్తివంతంగా ఇంత దైర్యంగా న్యక్తీకరించిన 
యువకవి ఆంధ్రావనిలో అరుదనిచెప్పిన అతిశయోక్తి కాజాలదు. 

- సాధనసమితివారి “ప్రత్యూష' నుండి, 


చతుర్థభాగము 669 


హెచ్చు; రాజకీయ నినాదాలే వారి రచనలు.*ః అయితే 'అనిసెట్టి' అభ్యుదయ 
రచయితలలో శిల్పదృష్టికల యువకవిగా అర్హమైన ప్రజాదర్సాన్ని చూరగొంటున్న 
విషయము ఉల్లేఖించుకొనవలె శ తత్త ప్రతి-కవితాపిపాసా ఇతనికి వెన్నతో పెట్టినవి; 
ప్రసిద్దులైన సాహితీపరుల - (నాయని, కోలవెన్ను, అడివి, రాఘవరావు గారల) 
ప్రభోవమితని హృదయముపైన, బుద్దిపైన బాగాపడినది. నరసరావుపేటలో నవ్యకళా 
పరిషత్తునకు కార్యదర్శిమై ఇతడు యువరచయితలతోడి సాహచర్యాన్ని 
సంపాదించినాడు; ఆంగ్లములో బి.ఏ., అయి ప్రత్యేకాభిమానముతో ఆంగ సారస్వతాన్ని 
జీర్షించుకొన్నాడు; తర్వాత మార్క్సిజాన్ని అర్హము చేసుకొని, దెశపరిస్టితులను 
అవగతం చేసుకొని అభ్యుదయ మార్గాన నడవడం ఆరంభించినాడీ అనిసెట్టి. 
ప్రజాశక్తి - అభ్యుదయ పత్రికల సంపాదకత్వము కొంత వహిస్తూ, తనవి అనేక 
రచనలను వివిధ పత్రికలలో (ప్రకటిస్తూ సారస్వత రంగానికి తన జీవితాన్ని అంకితం 
చేసిన చేస్తున్న యువకవి ఇతడు. 1942 ఆగస్టు ఉద్యమంలో విద్యార్థి సమ్మెకు 
నాయకత్వము వహించి తనలోని కార్యనిర్వహణ శక్తిని, ఉ ద్రేకోత్సాహాలను వెలిబుచ్చిన 
యువకుడు §. హృదయములోగల ఆవేశానికీ ఆవేదనకూ ఇతర రచయితలవలె 
* “ప్రజాకవిత్వం పేరుతో - కేవలం రాజకీయ నినాదాల బోర్డుల్లాంటి గేయకవిత్వమో - 
లేక టెక్టిక్కే ప్రధానమని ఎంచే సాము గరడీల కవిత్వమో వెలువడ్డం ఆరంభించింది ఇందులోని 
మొదటిరకం కవులు - 'సూడో ఫోక్‌ లోర్‌, కవిత్వం - అనాది సిద్దంగా వచ్చిన సాంస్కృతిక 
జీవితంలో మానవుడు ప్రకృతితో సంఘర్షించి సాధించిన కళాత్మక కాంతుల్ని విడిచిపుచ్చి - పచ్చి 
రాజకీయవాక్యాలతో నింపడంవల్ల కవిత్వం సాధించే శక్తివంతమైన ఉత్తమ (ప్రయోజనానికి 
దూరమయ్యారు అలాగే రెండో వరుసకు సంబంధించిన రీతివాదులు (ఫార్మలిస్టులు) టెక్నిక్‌ 
లేని కవిత్వాన్ని ఊహించలేమంటూ - టెక్షిక్‌నీ కవిత్వాన్నీ రెండుగా విడదీస్తూ - టెక్నిక్‌ పేర 
పారకుణ్ని దిగృమలో ముంచే సాము గరడీలు చేస్తూ - అభ్యుదయ కవిత్వంలో రామరాజభూషణుబ్నీ 
- జేమ్సు జోయిస్‌నీ పునహా స్టాపిస్తూ - అర్హ (ప్రేరణచేయని మాటల కూర్పుతో కవిత్వాన్ని 
నింపడంవల్ల వీరుకూడా కవిత్వం సాధించే ఉత్తమ (ప్రయోజనానికి దూరమయ్యారు.” 
- సోమసుందర్‌, 
శీ ఇతడు గుంటూరుజిల్లా నరసరావుపేట తాలూకాలోని పురుషోత్తమ పట్నంలో 23-10- 
1922 తేదీన జన్మించినాడు; గుంటూరులోని హిందూకాలేజి, ఎ.సి.కాలేజీలలో ఉన్నత 
విద్యాభ్యాసం చేసినాడు. కొంతకాలం (1944) మద్రాసులో లా చదివీ, ఆంధ్ర విశ్వవిద్యాలయములో 
(1946) ఎం.ఏ , ప్రారంభించీ విరమించినాడు. 


§ీ ఆగస్టు ఉద్యమానికి చెందిన కరపత్రం (వ్రాసినందున 1944లో మద్రాసులో అరెష్టుచేయబడి 
రెండు సంవత్సరాలు జైలులో ఉన్నాడు. 


670 నవ్యాంధ్ర సొహిత్య వీధులు 


కాక శిల్పపరంగా ఒకరూపం కట్టించడానికి ఇతడ? మితముగా ప్రయత్నము చేస్తాడని 
తెలుస్తుంది. ఈ విషయ మితని 'అగ్నివీణ'లోని రచనలవలన బుజువవుతున్నది. 

+ “ఇతని 'అగ్నివీణ'ను పట్టుకుంటే చాలు రోషవిస్సులింగాలు, కోపానలం, 
ఎరాస్టిజ్యాలలు, బహుముఖాల వెళ్ళగ్రక్కు తూ ఉండడాన్ని గమనిస్తాము : ఇందులోని 
రచనలన్నీ కవి హృదయాన్ని దూసుకొని వచ్చిన శరపరం పరల్లాంటివి. ఉ(ద్రేకమూ, 
ఉక్రోషమూ, ఉద్వేగమూ వ్యక్తపరిచే ఈ 'అగ్నివీణ' లో భాషాభావాలు 
అహమహమికలతో ఒకదానినొకటి మోరుతూ వర్తిస్తున్న వి.” “కరువున బడ్డ బెంగాల్‌ 
ప్రజకోసం - రంపమెత్తి రాళ్ళుకొట్టి ఊరుకట్టి దారివేసి కొమ్మలేని చెట్టుక్రింద 
కునిలిపోయే కూలిలకోసం' - జగతిదాస్యముక్తికోసం - నైజాం ప్రజాబాధా నివృత్తి 
నిమిత్తం - రైతులకోసం - పురుషునితో సహగమిస్తూ రోషంతో పగతో కొడిగట్టిన 
వత్తిలాగు శ్మృశానధూళిగా దహించుకుపోతున్న (స్త్రీల, హక్కుల కోసం - బ్రిడ్జి (క్రింద 
స్టేషన్లో ధూళిమోద . . . తిరుగుతూ, ఉండే దిక్కులేని తల్లులు దిగవిడిచిన 





fగేయాలు, కధలు, రేడియా ప్రసంగాలు, నాటికలద్యారానే కాక అనిసెట్టి నాటకాలు కూడ 
రచించి వేయించి పేరుపొందుతున్నాడు. ఇతని 'గాలిమేడల'నే నాటకంపైన వేమూరి ఆంజనేయ 
శర్మగారు వెలిబుచ్చిన అభిప్రాయం కొంత చూడండి : 


“.. ఆంధ్ర నాటకరంగంలో కలుగుతూవున్న అభివృద్ధికి ఈనాటకము ఒక మచ్చుతునక 
- = = స్వార్దం, ద్రోహబుద్దీ, మోసమూనూ, ఆర్టిక శక్తికి మాత్రమే ప్రాధాన్యాన్నిచ్చే ఈనాటి 
సాంఘికవ్యవస్ట మారితీరవలెనని ఈ నాటకం సందేశాన్నిస్తున్నది . . . శాస్త్రీయ దృక్పధంతో 
జీవితాన్ని చిత్రించడం (ప్రేక్షకులను గూడా నాటకంలో పాత్రధారులనుగా చేయడానికి 
ప్రయత్నించడం - ఇవి రెండూ నాటకంలోని కొత్తవిషయాలు . .. ఆంధ్ర నాటకరంగం . . . కొత్త 
రాచబాటలమోద పయనిస్తున్నది. ఆ పయనంలో ఈ నాటకం ఒక మైలురాయి.” 
(కృష్ణాపత్రిక 19-8-1950.) 
© పిల్లలమళ్ఞివారి రేడియో ఎమర్భ్శనుంచి జ 
"... ఈ రచనలు చదువుతూఉంటే గుండె జలదరిస్తుంది. శరీరం గగుర్చొడుస్తుంది. 
కళ్ళు చెమ్మగిల్లుతాయి ...” 
“ఇతని కవిత్వంలో అభ్యుదయ దృక్పధం విద్యుద్యాహినిలా (ప్రసరిస్తుంటే, శిల్పనైపుణ్యం es 
a అదే peu 3 
వాహినిలో నిగూఢంగావున్న వెలుగునూ వేడినీ జగత్తుమీదకు విరజిమ్ముతుంది.” 
- 'అగ్నివిణ' ముఖ పత్రంనుంచి 


చతుర్థభాగము 671 


పిల్లలకోసం” ఈతని హృదయం అలమటించిపోయి ఆక్రోశిస్తున్నది. ఈ విషయం 
ఒక్క 'అగ్నివీణ' వలనేకాక, ఇతని కధల (అనిసెట్టి కధలు*) లోను, 'బిచ్చగాళ్ళ 
పదాలకి లోను అన్నిటా వ్యక్తమౌతూనే ఉన్నది. అభ్యుదయ రచయిత లందరిలో 
సర్వనాధారణముగా కన్సించే 'అహంి భావ మితనిలో హెచ్చుగా ఉన్నట్లు ఇతని 
రచనలే చెపుతున్నవి. ఇతని వాక్యరచనలోను, పదబంధాలలోను, భావావేశము 
నపనయించే విజాతీయత * విశేషముగా తొంగిచూస్తూ ఉంటుంది;f అయితే 
ఊహలు బీవితనైజముతో ఒరుసుకొని వెలువడుతూ ఉండడం ఇతని రచనలలో 
స్పష్టంగా కన్పిస్తుంది; మొత్తము మీద అభ్యుదయమార్గ వర్తులలో కవితాత్మఉండి, 
ప్రొఢోక్తికోసం+ ప్రయత్నించే విప్తవకవిగా అనిసెట్టి పెరుపొంది యువకుల ననేకుల 

*ః “సుబ్బారావుగారి కారుణ్యాత్మకమైన హృదయం కధలన్నింట స్పందిస్తోంది.” 

“బేవితాన్ని, బేవితముయొక్క వేర్వేరు అంశలనీ, నిండుదనాన్ని, శుష్కత్యాన్ని, ఎత్తు 
పల్లాలను, కర్కశమార్తవాలను ఈరచయిత యిధాగోచరంగా చర్మచక్షువులతో చూచి ఉద్విగ్నతతో 
చిత్రించారు ' --రేడియో సమీక్షనుంచి 

క్‌ బెల్లంకొండ రాఘవరావుగారు దీనికి దర్పణాన్ని అమర్భి సెట్టినారు 

£ “రక్తాక్షరాలు” - ఆత్మబలి” అనే అనునాద గ్రంధాలున్ను ఇతనివి వెలువడినవి, రష్యా 
వాజ్మయాన్ని దిగుమతి చేస్తున్నవారిలో ఇత డొకడు 

(“వచ్చాను వచ్చాను వ్యాససంతతివాళ్డా' - ఈ జగతినుంచి నూత్నజగతిని పెల్లగిన్తా' - 
'భువనభవనమున చీకటి పునాది పెకలిస్తాము' - 'జీవిత సత్యజ్యాలా కీలాంగుళి స్పృశించి, 
నాతనువు వీణమీటిన నిలువెల్ల ప్రకంపిస్తున్నా ! ఇది నాధర్మం ! తపస్సు' - 'నలబైకోట్ల (ప్రజా 
నిష్టవకంరం నా గీతం' - 'నారక్తం ధారపోసి నవలోకం స్టాపిస్తా' - నే రివ్వున తుపాకిగుండై 
చీల్సి,వసా' - 'సమరహుదయం నేను” - మొదలైన వాక్యాలే అహానికి దృష్టాంతాలు; ఈ ధోరణి 

ప= ల రూ ్ర ARS క్ష 
చూచి “కవిత్వం ఏమిటి? కోతలు గాని?” - అనేవాళ్ళు ఒక(ప్రక్కన లేకపోలేదు. 

+ “మానవవృక్షంపండిన మధుర సలంకదా ఇప్పుడవిసి బెంగాల్‌ హృదయం - మీటిన 
న్రక్కలయే నల్లనికూటికుండ పడిపోయేరా(త్రి; పిండినరక్తం కక్కే పితికిన పొదుగు దిగివచ్చే పగలు 
- ప్రకృతి బాలింత పచ్చిపాలగుండె లాగుందేమి - తల విరబోసుకు రాత్రి జలక్రీడలాడుతోంది, 
సంఘ చక్రగమునంలో, ఇరుసునీకుటుంబమా - నానీడే నాకులేని నిప్పుల నడిఎండ - మొదలైన 
వాటిలోజన్న ఉక్తివైచిత్రీ ఆలంకారిక రచనము గమనింపతగినవి. వీటిలో అస్పష్టత ఆవరించుకొని 
కొంత ఉన్నట్టు గోచరిస్తుంది. 

“పూలచేల యౌవనాన పొంగిపోవు యువకసఖా భావికాల పదహతి నీఊహాసౌధము 
కూలున్‌ - చరిత్ర పవిత్ర సంగీతంలో అధిరోహణ దశలో నీ అడుగుతొ తస్పుడుతాళం వెయ్యకు 
- నొసటిరాతకు నోరు లేదోయ్‌ - నీ కుటుంబ మిసుకగూడు -" మొదలైన వాటిలో (ప్రబోధం 
శాశ్ళతమైైంది. 


672 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


నొకర్షిస్తున్నాడని మాత్రము గుర్తింపవలె. 

అభ్యుదయ ధోరణిలో మొదటవెలువడిన “నయాగరా” [గ్రంధకర్తలలో 
బెల్లంకొండ రామదాసనే యువకవి * (జననం కావలిలో : 13-8-1923 తేదిన) 
ప్రత్యేకముగా ఎన్నదగినవాడు. ఇత డొక విచిత్రవ్యక్తి. మొదట శివభక్తి తర్వాత 
కృష్ణ పేమ, అటు తరువాత సామ్యవాదములపైన తాత్సర్యాన్నీ అభినివేశాన్ని కనబరచిన 
అభ్యుదయమార్గగామి యితడు. పత్రికలలో (ఆంధ్రప్రభ - దేశాభిమాని - సర్వోదయ) 
కొంతకాలము సంపాదకభారాన్ని మోసి విరమించిన స్వెచ్చాభిలాషి అప్పుడప్పుడు 
పత్రికాముఖాన వెలువడిన యితని రచనలనూ “శ్మశానం” అనే చిన్నపుస్తకాన్ని 
(1940) చూస్తే ఇతడు మంచి (ప్రజ్ఞ కలవాడేనని తెలుస్తుంది. “ధర్మయుద్దంలో 
ఆహుతి అయ్యే అనేకజీవాల అరుపుల చప్పుడు కవిత్వ” మంటాడితడు; “ఆలోచించిన 
అలంకారాలు, రసౌచిత్యాలు, పదౌచిత్యాలు, ప్రయోజనాలు, శైలులు, బిగువులు, 
ఇత్యాదులన్నీ అర్థంలేని పిచ్చి నమ్మకాలు; కవిత్వానికి శత్రువులు” ఇతని దృష్టిలో! 


*ః ప్రసిద్ద సాహితీపరుడైన రాఘవరావుగారి కుమారు డితడు. 


శ శివుని సంబోధిస్తూ వ్రాసిన ఈక్రింది గీతంలో ఇతని భావనవ్యతను, జఉక్తి వైశిష్ట్యాన్ని 
గమనించండి ' 


ఓ శివా! నీ జడల్లో అన్ని కాలాల్లో నా భాగ్యం కాల్చవోయ్‌ నీ త్రినేత్రంతో 
సన్నగా (్రవించేగంగలో ఒకచిన్నఅలనై నా భావాలు కైలాసాలై 

నేనే ఒక రాగమై వాటిమీద నీవు కూర్చుంటే 

పాడుకో కొత్తనడకలు పాడుమో నా గుండెలో రేగిన తాళాలే 

నా హృదయమే ఒక శ్మశానము మోగిన సంగీతాలే నీ పాదొలవుతే 
కాలిందోయ్‌ ని్టేవనిస్సాత్సి కస్వార్దశవం నీ డమరకమవుతే 

ఆ శ్మశానమే వ నాట్యస్టలం నా గీతాలే నీ భంగిమలవుతే 
ఆడవోయ్‌ పాడవోయ్‌ నా గుండెకాటిలో చాలు చాలోయ్‌ 

నేనే కాలిపోదామని పిస్తుందోయ్‌ ఓ చం(ద్రశివా ! 

ఆకాలిన బూదే నీ విభూతవుతే ఓ సూర్యశివా ! 


“.. శ్మశాన గర్భిత రహస్య పరిశోధకుడైన యీకవి నిజంగా కవి. ఈతని హృదయం బౌద్ద 
ధర్మపేటిక! ఈతని లేఖిని బుద్దదేవుని సన్యాసదండము ! ఈతని ఓదార్పు గీతాలు శాక్యముని 
కమండలోదకము .. ” - (డి. కేశవరావు. ) అతిశయోక్తి కొంత తీసివేయవల్‌ ! 


చతుర్ణభాగము 673 


ఇతడు తన రచవలలోనేకాక జీవిత్రములోను అభ్యుదయ కవే! ఏళ్ళ 
తరబడిగా వస్తున్న సాంఘిక నియమాలపైన విష్టవం తెచ్చిః నవసంఘాన్ని 
స్థాపించడానికి ఉద్యమించిన అభ్యుదయ కవులలో రామదాసు, శ్రీ. శ్రీ. తరువాత 
పేర్కొన వలసినవాడు. ఇతడు బుద్దిపూర్వకంగా పుణ్యాన్ని విసర్జించినట్టు, 
సౌందర్యాన్ని విడిచిపెట్టినట్లు తానే చెప్పుకొనినాడుశి. ఇతని దృష్టిలో “సంఘం - 
మనకళ్ళకు గంతలు కట్టి మన కాళ్ళకక్రిందనే, ఒక కత్తులబావి త్రవ్వుతున్నది;” 
దీనినుంచి తప్పించడానికీ “సత్యము, శాంతము, శివము, సౌందర్యము అయిన ఒక 
సమస్త జగత్కల్యాణ సృష్టికోసం విధ్వంసకు దిక్షాకంకణం'” ధరించినా నంటాడు; 
తన కృతులకు (గ్రంధాకృతి ఇయ్యక పోయినప్పటికీ, అనిసెట్టి మొదలైన నవ్యకళా 
పరిషత్సభ్యులకూ - ఇంకా ఇతర అభ్యుదయ రచయితలకూ ఆవేశాన్ని (Inspira- 
ti0n) అందించిన గౌరవం దక్కించుకొనిన అభ్యుదయకవి ఈతడేనని తెలుస్తుంది. 
ఏమైనా ప్రతిభ ఉన్నంతగా (ప్రచారం ఇతనికి లభించలేదనే చెప్పవలె. స్థిరంగా ఉండి 
ఏ మార్గానా నడవక పోవడము కూడ కొంత కారణమేమో మరి ! 


ఈ దోరణి రచయితలలో పిరాపురమునకు చెందిన ఆవంత్స సోమసుందర్‌ 
(జననము 1924) అన్నయువకు డెన్నదగినవాడు; యధార్హజీవితంలో 'బూర్జువాల' 
నిరంకుశత్యాన్ని నిరసిస్తూ, 'కుబేరలోకం సమాధిపై పేద జనుల కుచేలలోకం' 


% మానవ మేధస్సుకు సంకెళ్ళను తగిలించిన గత సాంఘిక శిలాశాసనం పడగొట్టను 
పగిలిన నానిపష్తుల కంఠం పలికిన నిష్టవగీతం (ప్రపంచాన్ని ససిఫిక్‌ రంగంగా పగిలించిన నా గీతం 
... కదలని సమాజ హిమాలయంలో కదిలే నవ(క్రాంతి బాడబాగ్ని మండించిన నాగీతం . .. 
యుగాలనుంచీ నడిచే నియమపురైళ్ళకు పట్టాలను పీకేసిన నా గీతం . . శ్రామికజనఫాలంలో 
ఎండని ఘర్మజలం చల్లని చేతులతో తుడిచిందట. వర్గరహిత సంఘస్వర్ణానికి పూలనిచ్చెనలు 
వేశిందట ... నవలోకం చూపిందట . . . జీవితాన్ని విహంగం చేసిందట !” అంటాడు. 

- 'నయాగరా' 

శ “నా సాహిత్యం ఒక విప్లవం. నాసాహిత్యం ఒకవర్తమాన సంఘ వ్యతిరిక్తతా ఉద్యమం. 
నా సాహిత్యం పాపంకోసం పుణ్యాన్ని విడిచిపెట్టింది. వికృతత్వంకోసం సౌందర్యాన్ని విడిచిపెట్టింది 
పాతాళంకోసం ఆకాశాన్ని పరిత్యజించింది. నా సాహిత్యం సమాజబాహ్యులైన అభాగ్యుల జీవన 
వటవృక్షపు పాపచ్చాయలో కూర్చొని 'ఈపాపచ్చాయ ఎందుకుంది' అనే ప్రశ్నను గురించి తపస్సు 
చేసింది...” -రామదాసు (ఆంధ్రరాష్ట్రం 4-1-1948) 


(674 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


నిర్మించవలెనని ఉద్బోధిస్తూ, కవితావేశముతో విప్లవాన్ని వర్చిలజేసిన తీవ్రవాణి 
ఇతనిది; తెలంగాణా (ప్రజాసమర సందర్భాన “నైజాం నాజినాన్ని' డీకొన్న 
“వజ్రాయుధ” పాణి ఇతడు; యుగధర్మం చైతన్యమనీ, జన హృదయములో 
పోరాటమున్నదని గుర్తించి తిరుగుబాటు తెచ్చిన 'విప్ణ్లవకవి” ఇతడు. “లేనివాళ్ళ 
నరాలరక్తం సారా (త్రాగి త్రాగి మత్తెక్కిన కలవారల పొగరుమోతు లోకం రేఫో 
యెల్లుండో కూలిపోక మానదని, అపుడు ఈ జీవితం బరువులు - అపచారాలు - 
గాయాలనుంచి విమోచనం పొందుతుందని” విశ్శసించినవాడు. 'ధనస్యాములు 
దేవుని కొనివేశా'రని, 'దేవునిశవణ పుటమ్ముల కరగించిన సీసం పోశారిని అంచాతనె 
పేదల అన్నార్తుల దీనారవముల శ్రవణాలకు చేరువకానీయని “చెవుల్లేని కారురాతి 
దేవుడు గుండెలేని బండవెధవ దేవుడ”ని గుర్తించినా డితడు. “దినమంతా రక్తం 
ధారవోసి పరిశ్రమించే దీనుల ఒక్కటిగా . . . సమీకరించుటకోసం - నిర్హయగా 
పరాన్నభుక్కుల హతమార్చుటకోసం - వర్గరహిత స్వర్గమ్మును స్టాపించుటకోసం” 
- కాంక్షించినట్టు అదే తనతీరని తపస్సన్నట్టు తెల్పుతున్నాడు. ఈరకమైన భావాలను 
అభ్యుదయ రచయితలందరూ ఇంచుమించుగా వెలిబుచ్చు తూ వచ్చిన సోమసుందర్‌ 
రచనలలో కవివాణి, కవి హృదయం అధికంగా కన్సిస్తవి; అలంకారాలు, కని 
సమయాలు, సాంకేతికాలు, రాయ(ప్రోలు బసవరాజుల ధోరణులు, కన్నిస్తూ ఇతని 
రచనలు భావకవిత్యానికీ, అభ్యుదయ ధోరణికీ (రచనా సందర్భాలలో కొంత) 
వంతెన వేస్తున్న వా అనిపిస్తున్న వి*. తన “వజ్రాయుధా”న్ని తన “భావంలో భావమైన 
భావనకి” అంకితము చేసుకొనడము వలనకూడ సోమసుందర్‌ అభ్యుదయ మార్గాన 


*ఆశాసుమ మూలాసౌరభ మిది విడలేను - నీహృదయం నెత్తురు చిందిన గెడ్డయి, 
తుఫానులో రాలిన జీర్లపత్రమై - ఆతారను పీక నులిమి చంపిందేదో చీకటి. చీకటి పిశాచి చచ్చెను; 
తాబకివలె, పూతనవలె, మేరువుగా శవంపడెను - పాపం లోకం కోపం విసరినశాపం” - 
మొదలైనవాటిలో అలంకారాల న. ఉక్తి వైచిత్రిపైనా ఈకవికి దృష్టి ఉన్నట్టు స్పష్టం. 

“తల్లీ ఏడవకమ్మా ! మళ్ళీ జన్మన్నది మాకుంటే చల్లని నీ కడుపున జన్మిస్తాం', అన్నపుడు 
రాయషప్రోలూ, “పోరండి (బ్రతుకుకై, పోరండి పుడమికై, పోరండి స్వేచ్చకై'" అన్నపుడు బసవరాజూ 
కన్పిస్తున్నారు. 


చతుర్ధభాగము 675 


నడుస్తున్న భావకవే కాని చాలమందివలె, కేవల “విప్లవ రచయిత” మా(త్రంకాడని 
బుజువవుతున్నది. 


ఈ అభ్యుదయ ధోరణి అతివాస్తవిక ధోరణినుంచి వచ్చినదని తెలుపుతూ 
శ్రీ.శ్రీ, శిష్టా, నారాయణబాబు, రుక్క్మిణీనాధశా స్తిగారలు “తద్వంశపురుషులనీ, 
(మొదటి తరంవాళ్ళనీ) - రెండవతరానికి చెందినవారు అనిసెట్టి, రామదాసు, 
ఏలూరి, ఆరుద్ర మొదలైనవారనీ - ఇందులో మూడవతరంవారు (రెంటాల 
మొదలైనవారు) కూడ వస్తున్నారని వీరు తమ “ప్రవరిలో + చెప్పుకొంటున్నారు. శ్రీ. 
శ్రీ. మేనల్లుడైన “ఆరుద్ర”ని (భాగవతుల శంకరశాస్త్రి: జననం 1925) రమణారెడ్డినీ, 
కక. వీళ్ళలోవీరు ఆకాశానికి ఎత్తివేస్తున్నారు; § 'త్వమేవాహమ్‌' (కళాకేళి' 
(ప్రచురణలు పుస్తకానికి టీప్పణి వ్రాస్తూ “ఆరుద్ర” ఉన్నాడు గనుక ఇక తాను 
పద్యాలు (నాయకపోయినా పర్యాలేదని శ్రీ. శ్రీ. అంటున్నాడు. అంటే 'ఆరు[ద్ర ఈ 
ధోరణి రచతలలో శ్రీ. శ్రీ. నే మించిన మొనగాడన్నమాట; వాస్తవికులు, అతి 
వాస్తవికులూ ఐనా వఏీరతిశయోక్తిని మాత్రం వదలలేదనిపిస్తుంది!' 'ఆరుద్ర' తెలంగాణ 
విష్ణవాన్ని, సామ్యవాద వ్యవస్థను 'త్వమేవాహమ్‌” రచనకు భిత్తికలు (Background) 
గా గ్రహించినాడట. కావచ్చు; కాని ఏరనుకునే ప్రజాసామాన్యానికిది అర్హంకాదని 
చెప్పవలె! తన రచనలలో (రేడియో నాటికలలోకూడ) “కాలం గురించి తన 
గాఢబిజ్ఞాస” ను తెలియజేస్తూ అన్నిటా సంప్రదాయాన్ని 'ఛిద్రం' చేస్తూ భాషలో 
అన్యదెశ్యాలను అపరిమితంగావాడుతూ “టెక్టికే” (ప్రధానంచేసుకొని వ్రాస్తున్న 


ఈ రెంటాల “సంఘర్షణకు నారాయణబాబువ్రాసిన '(ప్రవరిను చూడండి. 


§ పరస్సర మభినందించుకొంటూ, (ప్రశంసించుకొంటూ ఉండే సంఘమని (Mutual 
admiration Society) వెనుక భావకవులనన్నట్లే ఏీరినిగూర్శికూడ అనేవారు ఈ కాలానికి 
బయలుదేరినారని గమనిస్తాము. అంతేకాకుండా ఎంత అయోమయంగాను అర్హంకాకుండాను 
(అదంతా టెక్నిక్‌ అంటూ) వ్రాస్తే అంత గొప్ప అతివాస్తవిక కవి అనీ, ఎంతగా ఆవేశంతో కేకలూ 
బొబ్బలూ వేస్తే అంత గొప్ప అభ్యుదయకవిఅనీ అనే (క్రిందికి దిగిపోయిన వీరెండు ధోరణులున్ను! 
అందుకనే అసంఖ్యాకులు అభ్యుదయ రచయితలు బయలుదేరినారు; రచయితకాని వాడిదేపాపం! 
వ్రాసినదల్లా అచ్చులో అగుపించేందుకు అనువైన కాలమైను ! ఏది గుజ్జమో ఏది గాడిదో 
చూడరాని సామ్యదృష్టి ఫ్యాషనైపోయె ! ఎవరినేమని అంటాము? అన్నీ ఆణిముత్యాలే. 


676 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


'ఆరుద్ర' వీరందరి తలల్లోనుంచి దూరి వచ్చిన అభ్యుదయ రచయిత అని మాత్రం 
అనిపించుకొంటున్నాడు !1* 


తెలంగాణము అభ్యుదయకవిత్వధోరణికి అపుడు అనుకూలమైన 
వాతావరణము కల్గిఉన్నది ; ప్రజాప్రబోధం అవసరమైనది అక్కడ. తెలంగాణా 
ప్రజాసమరాన్ని వస్తువుగా చేపట్టిన అభ్యుదయకవు లెందరున్నా, వారిలో చాలమంది 
దూరాన ఉండి రాళ్లురువ్వినవారే! అలాకాక, (ప్రత్యేకంగా తాను తెలంగాణ 
ప్రజానాయకుడైె, (ప్రజాకవి అయి (ప్రబోధించి తాను తెలంగాణ ప్రజానాయకుడై, 
ప్రజాకవి అయి (ప్రబోధించి త్యాగముచేసి, జైలుకు వెళ్ళిన దేశభక్తుడు కాళోజీ 
నారాయణరావనే (జననం 1904) న్యాయవాది. అందుకనే ఇతడు అసలైన 
అభ్యుదయకవి; చేతలోను వ్రాతలోను విప్లవకారుడు. రజాకార్లదురంతాలను 
నిరసిస్తూ త త్రభుత్వాన్ని ముఖాముఖి ఎదుర్కొన్న యువకవిధిరుడితడుక్న అక్కడ 


౫ "Confusion ముట్టడించి An౫i౭ty గుప్పిటనుంచి, స్వర్గారోహణం సమయంలో 
Two-way Switch మీదనుంచి, ఆర్సేస్తారన్న భయంనుంచి, నిరుత్సాహము నిషానుంచి, 
విషాదం బారినుండి, వినాశం దారినుండి మముబ్రోచే వారెవరూలేరా” అనే (ప్రశ్నకూ నిరాశకు 
“వీల్రేదిదుగో సామ్యంభఖిల్లా మనదే జగం ఆఖేదం అయితే అల్లా కూడా స్వామ్యం పల్లేవయ్యా 
దొరాకవీ ఇకరయితే” అంటున్నాడు. మేనమామ పోలిక ఎక్కడకు పోతుంది? ఆరుద్ర 
కొరకరానికొయ్య" అయినా ఈయుగాన బలవత్తర కంరాలలో అతనిదొకటి కనుక గమనించవలె' 
నని అంటారు సోమసుందర్‌. 

1 “నల్లగొండలో నాజీశక్తుల నగ్ననృత్య మింకెన్నాళ్ళ”ని ధట్టించినాడు. “కత్తులు 
దూసుకువచ్చేవారితో మెత్తని మాటలు ఎందులకు? చీటికి మాటికి చిర్రను వారితో 
స్నేహభాషణమెందుల”కంటాడు. “హద్దుమోరి అధికారవర్గము ఆడిన ఆటలు చాలింక; 
రాజుపేరట అరాచకమునకు జరిగిన పూజలు చాలింక; పాలనపేరట పల్రెపలైలో జరిగిన పాపము 
చాలింక; బీదల సర్వస్వముతో ధనికులుచేసిన బేరము చాలింక; విచ్చలవిడిగా ప్రాణమానముల 
పాడిన వేలము చాలింక; . . . నిక్కుచు నీల్లుచు నిరంకుశత్యము చేసిన నృత్యము చాలింక 
కాలము వ్యర్థము చేయగ కళరుని వ్రాసిన కైతలు చాలింక, కైతచేత మేల్కొల్పకున్న కాళోజి 
కాయమే చాలింక” అన్న ధోరణిలో ఇతని దేశభక్తి ఎంత అకుంరితమైనదో, లోని వేదన ఎంతి 
తీవ్రమైనదో అవగతము కాగలదు 


చతుర్ధభాగము 677 


ప్రజోద్యమాన్ని * సంస్కార వాంఛనూ దీప్తిమంతముచేసిన విప్లవకవి; పాటలువ్రాసి, 
వాటిని ప్రజాముఖాన? విన్సించి నాటి ప్రభుత్వండొక్కలో బల్లెమును గ్రుచ్చడములో 
'కాళోజీ' రెండవ “గరిమెళ్ళ” అనే చెప్పవలె. ఇతనిది తీవ్రమైనవాణి; వాక్సాతుర్యము 
- వ్యంగ్యము - అధిక్షేపము - మృదుల హాస్యము ఇతని రచనలలో కన్పిస్తూ ఉంటవి. 
చూడడానికి సన్నగా వేషములో మహరాష్ట్ర డిలాగా కన్పించినా, తీవ్రమైన 
కవితావేశము దేశభక్తీ గల ఆంధ్రుడని ఇతని రచనలవలన తెలుస్తున్నది. భాగ్య 
నగరములో వైతాళిక సమితి” స్తాపించి, “కాళోజీకధల”ను ప్రచురించి, గోలకొండ 
మొదలైన పత్రికలలో విప్లవ గీతాలను, సంస్కార గేయాలను వెలువరించి, ఉర్జూభాషా 
కవితచెప్పీ, సారస్వతరంగంలో స్థానం గడించిన 'కాళోజీ' ముఖ్యముగా గేయకవిగా 
(సాధించిన (ప్రక్రియనుబట్టీ), విప్టవకవిగా (అనుసరించిన విధానాన్ని బట్టి 
తెలంగాణములో గణన కెక్కుతున్నట్లు గమనిస్తాము. 


మురికొఆదరు'ః 


పైన పేర్కొన్న వారేకాక నేడు అభ్యుదయపధాన నడుస్తున్న యువరచయిత 
లెందరెందరో బయలుదేరినారు. చాలమంది రచనలలో (ప్రత్యేకత లేక పోవడము, 


+ “ఆపనిలో జరిగేటి అవకతవకల"”కు ఇతని రచనలు కొరడా పెట్టువంటివి! సమకాలిక 
రాజకీయాల్లోని ఒడుదుడుకులను, నాయకుల తప్పులను, ప్రభుత్వాల దౌర్జన్యాలను సంఘములోని 
అవినితినీ, కపటాన్నీ ఈయన కనికరం లేకుండా విమర్శిస్తాడు... అభ్యుదయ కవిత్వానికి 
ఉండవలసిన ప్రయోజనమూ, ఆనందమూ (?) ఈయన కవిత్వంలో తప్పకుండా ఉంటాయి... 

-- 'ప్రత్యూషనుంచి.' 

“ఈయన గేయములు ప్రజల నాకర్షించినట్టుగా మరియెవరి గేయములు ఆకర్షించలేదు. 
సంస్కరణల గురించిన గేయములకు తెలంగాణమున కలిగిన బహుళ (ప్రచారము 
నిరుపమానమైనది...” -- దేవులపల్లి రామానుజరావు. 

1 “..బక్కపల్చగా, ఎజ్జగా, పొడుగ్గా ఉంటాడు. హైదరాబాదులోగాని, ఒరంగల్‌లోగాని ఏ 
భిక్షువువంకనో, దీనవదనయైన ఏ వృద్దురాలివంకనో జాలిగా చూస్తున్న మనిషి మోకు ఎవరైనా 
కనపడితే అతడే కాళోజీ ఏమోనని అనుకోటంలో తప్పులేదు; పదింట తొమ్మిదిపాళ్ళు అతడు 
కాళోజీ అయిఉంటాడు... దుఃఖితుల బాప్పప్రవాహశీకరాళి ఈతని కనుగుంటలలోపడి 
నిలచిపోయినది ... ఈతడు అచ్చమైన ప్రజాకవి" -- మునిమాణిక్యం (కృష్ణాపత్రిక) 


678 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కేవలం అనుకరణమే కన్సిస్తూ ఉండడము గమనింపదగిన లంశం! సమకాలిక 
సాంఘిక రాజకీయ అన్యాయాలను ఖండించి నవసమాజమును స్టాపించడము, 
ప్రజల నుద్బోధించడము అందరి రచనలలోను సమానంగా ఉన్న ధోరణే; లోని 
ఆవేదనకు, ఆవేశానికీ తగిన వాక్సటిమ లేకపోవడము, వాక్సటిమకు తగిన అంతశ్చుద్ది 
లేకపోవడము, ఇవి ఉంటే కవిత్యాంశము కొరవడడము కారణాలుగా చాలమంది 
రచనలు గణనీయములు కాకపోతున్నవి; ఆమధ్య భావకవిత్వం స్యాషనైపోయినట్లే 
ఈకాలానికి (1950) అభ్యుదయ ధోరణి ఫ్యాషను క్రిందికి దిగి పోతున్నట్టు 
కన్పిస్తుంది. చాలమంది రచనలు పత్రికలలొనే నిలిచి పోయినవి; కొద్దిమంది 
ఇపుడిపుడే తమ రచనలకు (గ్రంధాకృతి నిస్తున్నారు; అక్కడక్కడ నిరి రచనలలో 
తళుక్కుమని ప్రతిభ కన్సిస్తూనే ఉన్నది. అయితే ఈ ధోరణి రచనలు గతాను 
గతికములయి పోతున్నట్టు మాత్రం గమనిస్తాము; (ప్రజాకవిత్వమంటూ (ప్రజల 
కర్ణముకాని ఇంగ్రీషుపదాలు, సంస్కృతసమాసాలు, విజాతీయ వాక్యనిర్మాణరీతులూ, 
శబ్దార్దాలంకారాలు, అధికంగా పొందిస్తూ అహంభావాన్ని (ప్రకటించే రచయిత 
లెక్కువై పోయినారు; అంటే వస్తువులో భిన్నతేకాని, ప్రయోజనాన్ని గమనించనివే 
అనేకుల రచనలన్నమాట; అందుకనే వీరిలో వీరికి తగవువచ్చి “అభ్యుదయకనిత్వం' 
' “ప్రజాకవిత్యానికి” భిన్నమనే అభిప్రాయం ఒకటి బయలుదేరినట్లు గమనిస్తాము. 
'నయాగరా” కర్తలలో ఒకడైన కుందుర్తి ఆంజనేయులు * (జననం 1922) అట్లాకాక 
ఈ మార్గమును కొంత అర్థంచేసుకున్న అభ్యుదయ రచయితగా కన్పిస్తున్నాడు; 
సమకాలిక రాజకీయసంఘటనలను శ శక్తివంతమైన (ప్రజలభాషలో ఎరుగజేసి వారిని 
ప్రబోధింపజూచిన అల్పసంఖ్యాకులలో “కుందుర్తి ఒకడు. ఈవిషయాన్ని (ప్రజాశ్మో 


*ః ఇతడు విశ్చనాధకు (1940-42) శిష్యుడై మొదట 1937 మొదలుకొని కొంతకాలము 
భావకవిత్వ మార్గాన నడిచిన ప్రేమతసస్వి అనీ 1942 నుంచి శ్రీ శ్రీ. ప్రభానానికి లోనై అభ్యుదయ 
రచయితగా పరివర్తనం సొందినాడనీ తెలుస్తుంది. 

+ 'మన్యంలో' - 'యుద్దకాలం' - 'ఆకలియాత్ర' - మొదలైనవన్నీ ఆవేదనా పూరితాలు; 


చతుర్ధభాగము 679 


అభ్యుదయ - జ్యోతి - పత్రికలలో కనబడే యితని రచనలే బుజువు చేయగలవు; 
భావన కన్నా, వాస్తవిక కథనం ఇతని వచనాలలో చూస్తాము. రెంటాల గోపాల కృష్ణః 
ప్రచురించిన (1950) “సంఘర్షణ” అనే పుస్తకము కూడ ఈశ్రేణికి చెందినదే. 
అనిసెట్టి, రామదాసుల రచనల ఛాయలే ఇందులోను కన్పిస్తున్నవి. 'నా గేయం 
జడతమోద పగబట్టిన పెనుసర్సం” -- “లోకంలో శోకించే పతితుల (ప్రాణాలన్నీ 
నాపాటల వృక్షంపై పక్షులుగా విశ్రమించు' - నా కావ్యజ్యోతి కాంతిలో నరహృదయం 
వెతుకుతాను" - అనడములో అభ్యుదయ ధోరణివాడైనా “పంటచేలో మంచెసైనా 
పరిగపిట్టల పారద్రోలే కాపుకన్నెల వలపు కులుకుల తళుకుచూపుల కొరిగిపోతు” 
వెన్నపూస అయిపోతున్నాడు! అందుకనే అక్కడక్కడ భావకవిత్వధోరణి వదలనట్టు 
కన్సిన్తాడిత డనడము., 


ఈ అభ్యుదయ మార్గాన భావకవులుకూడ అనేకులు నడుస్తూ వచ్చినట్లు 
గమనించవలె; అందులో ముఖ్యుడు అడివి బాపిరాజుగారుః మతవిప్లవము, ఆంధ్రుల 


దైన్యము - కూలీలు - వస్తువుగా ఈయన అనేక గీతాలను (1947 లో) (వ్రాసినాడు; 


+ శ్రామికులను దోచుకునే సంఘస్టితి పోవాలని సమాజంలో రివల్యూషన్‌ రావాలని 
పోరండి! - జగమొక సమిష్టికుటుంబంగా చేసేందుకు వీలున్నది - మానవత్వం హింసకు తల 
ఒగ్గదనీ, మనిషిబలం ఏనాటికి తగ్గదనీ నాకు తెలుసు - “వీరందరి రచనలలో కవిత్వంకన్న 
ఉపన్యాసధోరణే కన్పిస్తుందని గమనిస్తాము. “కూటికోసం దుర్నీతులు, కోటీశ్యరుడి రాతిగుండె 
ప్రాణానికి మానానికి కరువుల్లో తల కొరువులు నశించాలి! నశించాలి!” అనే వచనాలలో 
అభ్యుదయదృష్టి కన్పిస్తూనే ఉన్నది. 

*ః “... ఏరి కవిత్వంలో వింతవింత పోకడలు, వివిధ గమకాలు, రాగంబాణీ, తానంమోటూ 
కనబడతాయి. -ఈకావ్య సంగీతంలో ప్రతిశీర్షికాకూడా ఎత్తుపల్లాల్లేని మానవసమైక్యత, అనేక 
ప్రతిధ్వనులతో ఎలుగెత్తి చాటుతుంది” అని మెచ్చుకున్నాడు నారాయణబాబు. 


680 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


“ప్రతిభ”లో బాలగంగాధర తిలక్‌ “మాగ్నాకార్జా”$ తీవ్రధోరణికి చెందినదే; 
దేశస్యాతంత్ర్యము వచ్చిన తరువాత దానితోపాటు వచ్చిన దుష్ఫలితాలను నిరసిస్తూ 
అనేక యువకులీ అభ్యుదయధోరణిననుసరించి గీతాలు, నాటికలు వ్రాస్తూవస్తున్నారు; 
ఆనందవాణి - ఆం ధ్రరిపబ్లిక్‌ - సారధి - గోలకొండ - కాగడా - స్వతంత్ర - మొదలైన 
పత్రికలలో చాల వాటిలో ఈరకపు రచనలు (ప్రచురితాలవుతూ వచ్చినవని 
గమనిస్తాము; చాలమంది రచనలు (గ్రంధరూపం దాల్బలేదనే చెప్పవలె; అయినా 
ఎందరెందరీ మార్గాన సంచరించి తమలోని వేదననూ, కరుణనూ గీతాలద్యారా 
వెలిబుచ్చినారో లెక్కలేదు; నవకుమార్‌ 'ఖబడ్జార్‌ నైజాం' - పెనుమర్తి కామేశ్వర రావు 
'కబేళా సూరిశెట్టి జగ్గయ్య 'రైతోడా' - బాలాజీ 'ముద్దరాలు' - య(ర్రోజు మాధవాచార్యులు 
'అద్వైతం' - ధవళా శ్రీనివాసరావు 'మతమౌఢ్యం' - వెల్టుర్తి మాణిక్యారావు క్విట్‌ 
ఇండియా' - శ్రీకృష్ణ 'తెలుగోడా'* - తుమ్మల వెంకట్రామయ్య 'లంగరెత్తు' - 
ఆంజనేయ (ప్రసాద్‌ 'కదలండి' - ధనకుధరం వెంకటాచార్య “ప్రజాసముద్రం 


+ మేం మనుష్యులం పాతలోకంగుండెలో శతఘ్ని పగిలించి 
మేం మహస్సులం భావికాలం చంద్రకాంత శిలలకరగించి 
గుండె లోపలిగుండె కదిలింది సాటపాటకి సోకు స్వర్గంలాగా 
తీగ లోపలితీగ సవరించి మాటమాటకు దూకు సింహంలాగా 
పాటపాటకి లేచు కెరటంలాగ మేం నిలుస్తాము మేం పిలుస్తాము 
మాటమాటకు (మగు కిన్నరలాగ మేం మనుష్యులం మేం మహస్సులం 
మేం ఆడుతాం మెం పాడుతాం మాకు దాస్యం లేదు మాకు శాస్త్రంలేదు 
మేం ఉపాసకులం మేం పిపాసువులం మాకు లోకం వొక గీటురాయి 
భూమి అంబుల వెలుగుతెరకట్ట మాకు కరుణ చిగురుతురాయి 


తారకలగతి కొక్క [శ్రుతిపెట్టి క 3 జ 
మేం పరపీడన సహించం 


పాట పాటకి వెండి దారంలాగ మేం దివ్యత్వం నటించం 
మాట మాటకి మండు దూరంలాగ గాలి గుజ్జపుజూలు విదిలించి 
మేం సాగుతాం మేం రేగుతాం పూలవర్షం భువిని కురిపించి.. 


మేం నవీనులం మేం భావకులం మేం నిలుస్తాము 
క్ల దీనికి మంచి (ప్రచారం దేశంలో లభించినది. 


చతుర్ధభాగము 681 


పొంగింది", “పీడుగుదెబ్బ”- భాగి నారాయణమూర్తి 'స్వాహా' పొట్టపల్లి 
“జీవితము” - ఏలూరి “ప్రజాశక్తి” - ఓగేటి శివరామ కృష్ణ'ముక్తేదోయ్‌' - గడియారం 
రామకృష్ణశర్మ 'అగమ్యాం(ి - చిరంజీవి 'దేశం మాట్లాడింది” అన్నగేయాలూ - 
కొనకళ్ల వెంకటరత్నం గీతాలు - చదలవాడ పిచ్చయ్యగీతాలు - వట్టికొండవారి 
పదాలు - 'క్రాంతిగీతాలు' - మొదలైనవెన్నో ఈ అభ్యుదయ ధోరణికి చెందిన గీతాలై 
తత్కర్తలను ఈ మార్గానుయాయులనుగా తెలుపుతున్నవి. 


కంభంపాటి సత్యనారాయణ “ఏం చేయాలి” (లెనిన్‌ది) - మానేపల్లి తాతా 
చార్య “రష్యన్‌ సమస్య” - నిడమర్తి ఉమారాజేశ్యరరావు 'కమ్యూనిస్టు సూత్రాలు” - 
గద్దె లింగయ్య “ముగ్గురు మిత్రులు” (గోర్కీది) - (క్రొవ్విడి లింగరాజు 'అమ్మ' 
(గోర్కీది) - కంభంపాటివారి 'నేటి సోవియట్‌ యూనియను' - నిడమర్తి 'వింతమన 
స్తత్యం' (గోర్కీది)ి - మహీధర సోదరుల (గ్రంధాలు - (ప్రయాగ “ఇటలీ కధలు' 
(గోర్కీది) - చెకోవ్‌ కధలు - (త్రిలింగ పబ్లిషింగ్‌ కంపెని వారి ఆర్దిక శాస్తముపైన 
(గ్రంథాలు (కర్తరామారావు) - నార్ల వెంకటేశ్యరరావుగారి “కొత్తగడ్డ” అనె నాటికల 
సంపుటి - అభ్యుదయ కధలు - పి. వి. రాజమన్నారుగారి పన శం మగవాళ్లు” అన్న 
నాటికల సంపుటి - కొండముది గోపాలరాయశర్మ వ్రాసిన “న్యాయం, ఎదురీత, 
ఎకదేశం” అన్న నాటికలు - పులుగుండ్లవారి తుఫాను - ఆత్రేయ వ్రాసిన 'N.6.0.' 
-(ప్రగతి - పవిత్ర సంకల్సం' మొదలైన నాటకములు - సుంకర సత్యనారాయణ, 
వాసిరెడ్డి భాస్కరరావులు వ్రాసిన 'తెలంగాణనాటిక' - అనేక టాల్‌స్టాయి చెకోవ్‌ అను 
వాదాలు - పర్వా దుర్గాప్రసాదరావుగారి “గెలుపు మనదే' - పాలగుమ్మి పద్మరాజుగారి 
'యుగసంధి' (టూర్జెన్యోల్‌ది) మొదలైనవీ - ప్రజాశక్తి - ప్రగతి ప్రచురణలు - కళాకేళీ 
ప్రచురణలు - ప్రజాసాహిత్య పా క్యత్తు ప్రచురణలు - మొదలైన పుస్తకాలెన్నైన్నో ఈ 
కాలాన (ప్రచురితాలై ప్రజావాజ్మర "న్ని అభివృద్ది పరుస్తున్నవని గమనిన్హాము. ఈ 
ఉదాహరించిన పుస్తకాలలో కొన్ని రాజకీయసిద్దాంతాలను సాక్షాత్తుగా ప్రచారం 
చేసేవి; మరికొన్ని తత్పూత్రాలనే కావ్యపరముగా అందించేవి కన్సిస్తవి. రాజకీయాలకు 
సాహిత్యంలో ఎంత స్టానము ఉండవచ్చుననే ప్రశ్న ఉదయించడముకన్న 'రాజకీయాలే 
సాహిత్యం' అనేటంతగా అవినాభావసంబంధం ఏర్పడి పోయినట్టి రచనలు 
తెలుపుతున్నవి. 


682 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అభ్యుదయనాటికా రచయితలలో అగ్రగణ్యులైన నార్ల వెంకటేశ్వరరావు 
(ఆంధ్రప్రభ సంపాదకుడు) పి.వి. రాజమన్నారు (మద్రాసు (ప్రధాన న్యాయమూర్తి 
- ఆత్రేయ మొదలైనవారి రచనలలో (ప్రచారధోరణి ఉన్నా కావ్యత్వం కొంత కాక 
పోయినా కొంత కన్పిస్తునే ఉన్నది; సుంకర సత్యనారాయణ - వాసిరెడ్డి భాస్కరరావు 
- బుచ్చిబాబు - శివరామం - రుకి గైణీనాధ శా(స్తి - కవికొండల - గోపాలరాయశర్మ 
- కోదండరామశాగస్తి - పంతుల - రా.సీ. ఆంజనేయశాగస్తి మొదలైన వారెందరెందరో 
సమకాలిక సాంఘిక సమస్యలను సన్నివేశాలను వస్తువుగా స్వీకరించి ఈ అభ్యుదయ 
ధోరణిలో నాటికలు “స్కెచెస్‌” అనేకం (వ్రాస్తూ వస్తున్నట్లు గమనిస్తాము; 
గేయరచనలలో సాధించని కావ్యగౌరవం కొంతవరకీ మార్గరచయితలు నాటికలలోను, 
బుర్ర కధలలోను, కధలలోను కొంతవరకు సాధించగలిగినారని అనవచ్చు; 
అభ్యుదయధోరణిలో పద్యకావ్యాలుకూడ వచ్చినవి; అందులో గంగుల శాయిరెడ్డి 
వ్రాసిన 'కాపుబిడ్డ' - నాగభైరవ శివరామకృష్ణ (వ్రాసిన 'విద్యుల్లత” - మొదలైనవి 
కొన్ని; అభ్యుదయధోరణి ఇంచుమించుగా ఈమధ్య బయలుదేరిన పద్యకవుల 
రచనలలోకూడ కన్సిస్తూనే ఉన్నదనవలె; ఆదృష్టివలన తత్కాలానికి సామాన్య 
ప్రజాదరాన్ని పొందగలుగుతున్నవే కొని యూ రచనలు కావ్యగౌరవాన్ని సంపాదింపలేక 
పోతున్నవని పరిశీలనమువలన తెలుస్తున్నది. ఈనాటి కధలలొ కూడ ఈ ధోరణికి 
చెందిన భావాలు బాగా ప్రతిబింబిస్తున్న వనవచ్చు. కొడవటిగంటి కుటుంబరావుళీ 

౫ ఈయన 'సాహిత్యశిరోమణి'. “అభ్యుదయరచన” మనే పుస్తకముటాసి 
ఏతన్నిర్యచనము చెప్ప ప్రయత్నించినాడు. ఈయన 'విద్యుల్లత' కభిబ్రాయాన్ని ఇస్తూ విశ్వనాధ 
వారన్నవిదం చూడండి : “సామ్యభావమందా? అభిలాష పూర్వాంధ్రాన్నత్యమందా? అభిమానము, 
గౌరవము. . కవి కొంతమేరకవి, కొంతమేర సాంఘిక తత్వవాది అగుచున్నాడు. కాని వీరిలో కవి 
ప్రబలుడు...” అభ్యుదయరచయిత అయినా ఇతడు భావకవిగా కన్సిస్తూ ఉండడమును 


గుర్తింపకపోము, ఈ ఖండకావ్య సంపుటిలో! జంధ్యాల పాపయ్యశాస్త్రి గారుకూడ ఈ ధోరణికి 
మోజుపడినవాడేనని “అరుణకిరణాలు” విజయశ్రీ” ఇత్యాది అతని రచనలలో కన్పిస్తాడు 

శ ఇతడు (జననం 1909) నేడు (ప్రసిద్ధికెక్కిన కధకులలో ఒకడు: ఇతని రచనలు 
"స్కెచెస్‌' అనిపించుకుంటై చాలభాగము. ఇతడు వాస్తవికవాది; తీవ్రవాదుల స్నేహంకలవాడున్న 
భారతి - ప్రతిభ- స్వతంత్ర - మొదలైన అనేక పత్రికలలో కధానికలు, నవలికలు (వ్రాస్తూ, సహాయ 
సంపాదకత్యాన్ని వహిస్తూఉన్న అభ్యుదయ మార్గగామి “కాలభైరవుడు - మొండివాడు - కవిరాట్ట 
- నిలువ నీరు - ఆడబ్రతుకు - మారుపేర్లు - కులంలేని మనిషి ” - మొదలైన ఇతని పుస్తకాలు 
ప్రజాదరాన్ని చూరగొన్న “యువ (ప్రచురణములు'. 


చతుర్ధభాగము 683 


- వెం.చా.శా- (చావలి వెంకటశా(స్తి) - కేశవస్వామి - పొట్టపల్లి రామారావు - బలివాడ 
కాంతారావు - రాయప్రోలు సీతారామాంజనేయశాగస్తి - శివరాజు వెంకటసుబ్బారావు 
- గోఖలే - కె. లింగరాజు - చాగంటి సోమయాజులు - 'అమరేం(ద్ర' - తెన్నేటి సూరి 
- రాంషా - మొదలైన వారెందరెందరి రచనలలోనో సమకాలిక సాంఘిక సమస్యలు, 
సంఘర్షణలు చిత్రితములై కన్పిస్తున్నవి. వీరి నందరినీ ఈమార్గానుయాయులనే 
చెప్పవచ్చు. 

రష్యా వ్యామోహ మొక'ప్రక్కన మనదేశమున ప్రబలమైవ్యాపిస్తూ నచ్చినట్టు 
గమనించినాముగదా; ఇలా “కమ్యూనిజము” రైతుల, కూలీల నాకర్షించి వారి 
నాకట్టుకొంటూ వస్తుంటే, దీన్ని ఆక్షేపిస్తూ వచ్చిన “రాడికల్‌ డెమొక్రెటిక్‌ పార్టీ” 
దృకృథమంటూ ఒకటి యం.యన్‌. రాయ్‌ నాయకత్వాన (రాయిజం) బయలువెడలి 
విద్యావంతుల నాకర్షింప సాగినదనికూడ గమనించవలె. ఆంధ్ర ప్రాంతాన దీనికి 
(తెనాలి కేంద్రముగా) అబ్బూరి వరద రాజేశ్వరరావు - ఆవుల గోపాలకృష్ణమూర్తి - 
కె. రాధాకృష్ణమూర్తి - గోపీచంద్‌ - పి.వి. సుబ్బారావు - గవని వెంకటకృష్ణరావు - 
పద్మరాజు - మొదలైన ఉత్సాహవంతులైన సభ్యుల రచనలవలన ఊఈ ఉద్యమం 
కొంత సంచలనాన్నే కలిగించి దేశములో బలముచేకూర్చుకున్న దనవలె; తెనాలిలోని 
'రాడికల్సు - విహారి” అను పత్రికలు విరి (ప్రచారానికని ఏర్పడినవి; రాడికల్సు - 
కమ్యూనిష్టులు వివాదపడినారు, రాజకీయంగానేకాక సారస్వతపరముగాకూడ. ఈ 
సిద్దాంతములతో పాటుగా దేశములో నాస్తికముతంకూడ* ఈ కాలానికి బాగా 
వ్యాపింపజొచ్చినదని గుర్తించవలె; ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వాజ్మయ 
మపరిమితముగా పెరిగిపోయిసిది; “ప్రజాసాహిత్య పరిషత్తు” ప్రచురణములన్ని 
రాడికల్‌ దృక్సధానికి సంబంధింఓ నవే. ఈ దృక్పథముతో రచనలు సల్పిన వారిలో 
ముఖ్యంగా ఒక రిద్దరినగూర్సి తెలుసుకొనవలె: 


ఈ ధోరణి రచయితలందరిలో జి.వి. కృష్ణరావు గొప్ప ప్రతిభావంతుడు; 
సంస్కృతాం(ధ్రాంగ్గాలలో మంచి (ప్రవేశము కల్లినవాడు; పద్యము - కథ - నాటిక - 





౫ గోపరాజు రామచంద్రరావు మొదలైనవారిందుకు పూనుకున్నవారు. 


684 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


నవల - విమర్శ మొదలైన ప్రక్రియలన్నిటిలోను సాధనచేసి గ్రంధములను (ప్రచురించిన 
యువ సాహితీపరుడు; “శివరాత్రి - యుగసంధ్య - చైత్ర రధము - ఆదర్శ శిఖరాలు 
- కావ్యజగత్తు - జై గంటలు” మొదలైనవి ఈతని కృతులు. ఎటినిబట్టి యితడు 
కవిగా, కధకుడుగా - నాటికా రచయితగా - అన్నిటినిమించి పిల్లలమజ్జివారివలెనే 
సాహిత్యతత్వ విమర్శకుడుగా పేరు ప్రతిష్టలను గడించుకొంటున్నాడని తెలుస్తుంది. 
రేడియో గోష్టులలో పాల్గొంటూ, ఆంధ్రపత్రిక, భారతీత్యాద్యనేక పత్రికలలో తన 
రచనలను విరివిగా ప్రచురిస్తూ - సభలలో ఉపన్యసిస్తూ - ఇతడు నేటి ఉత్తమ 
యువసాహితీపరులలో ఒక డనిపించుకొంటున్నాడని గుర్తింపవలె. దృక్పధములో 
మార్పు నభిలషించినప్పటికీ, ప్రాచ్య సంస్కృతిని (గ్రహించినవాడు కావడమువలన, 
ఇతడు తన రచనలలో (తదితర తీవ్రవాదుల రచనలలోవలెకాక) కావ్యత్వమును 
పోషించుకుంటూనే వచ్చినాడు. అందుకనే ఈధోరణివారందరిలో ఇతడు విశిష్టుడు. 

'మార్క్సిజా'న్ని బాగా అర్థము చేసుకున్న యువసాహితీపరులలో కృష్ణరావు 
తర్వాత గోపీచంద్‌ ఎన్నదగిన ప్రతిభావంతుడు. ఇతడు 'ఆం(ధ్రదేశములో నిహిలిస్టు 
ఉద్యమకారకుడు, సు(ప్రసిద్దుడు అయిన కీ. శే, (త్రిపురనేని రామస్వామి చౌదరిగారి 
కుమారుడు;' విశేషముగా చదివిన (బి. ఏ., బి. యల్‌) వివేకివాడు; స్నేహశీలము 
కలవాడు; దానితోనే అనేక యువకులను ఆకర్షించి రాజకీయ సారస్వతపథాల 
నడిపించినవాడు; ఆంధ్రడెమోక్రాటిక్‌ పార్టీ (ప్రధాన కార్యదర్శియె ఎంతో కృషి 
చేసినాడు; న్యాయవాదవృత్తి రుచింపక పోవడమువలన ఇతనివలన సొరస్వతానికి 
మేలే కలిగినది. తాను వాస్తవికవాది, విప్లవ తత్వాభిలాషి కావడమువలన ఈతని 
రచనలు కూడ ఆ మార్గానికి చెందినవిగానే కన్పిస్తవి. “బూర్షువా'లను, “కమ్యూనిష్టు 
లను అధిక్షేపించడములో ఇతడు నిరంకుశుడే ననవలె. (ప్రజామి(త్ర - ప్రజా 
బంధు - విహారి - వాణి - మొదలైన పత్రిక లన్నిటిలోని తన రచనలవలన ఇతడు 
కధకుడుగా, నవలాకారుడుగా, విమర్శకుడుగా కీర్తి గడించినాడు. ఈమార్గ రచయి 
తలలో గోపీచంద్‌ కలము అతినిశితమైనది. “ఆడమళయాళం, భార్యల్ల్‌నే వుంది, 
దేశం ఏమయ్యేటట్టు, దేవుని జీవితం, ఉభయకుశలోపరి, పట్టాభి సోషలిజం, మార్క్సిజం 
అంటే ఏమిటి, సోషలిష్టు వుద్యమచరి(త్ర, పరివర్తనం, నా (క్రొత్త నవల,” మొదలైన 


చతుర్థభాగము 685 


పుస్తకాలనెన్నో ప్రచురించి రాజకీయాలలోను, సారస్వత రంగములోను మంచి 
పలుకుబడినే సంపాదించినాడు. ఇటీవల సినిమా రంగములోకూడ (ప్రవేశించి, 
సినిమా కధా రచనలో, తత్సంభాషణలను రచించడములో, దర్శకత్వములో (ప్రజ్ఞను 
ప్రదర్శిస్తూ, తన నూతన దృక్పధాన్నీ, సంస్కార వాంఛనూ వ్యక్తీకరిస్తూ ఇతడు నేడు 
ఖ్యాతి గడిస్తున్నాడని గమనిస్తాము. 

వీరితో పాటు పాలగుమ్మి పద్మరాజు నెన్నుకొనవలె; గోదావరి జిల్లాకు 
చెందిన యితడు పా. ప. అనే పొడి అక్షరాలతో తన రచనలను అనేకాలను ఆం(ధ్ర 
ప(త్రిక - ప్రతిభేత్యాది పత్రికలలో ప్రచురిస్తూ వచ్చినాడు; రసాయనిక శాస్త్రములో 
వెత యస్సీ పట్టాన్ని పొందినవాడు కావడమేకాక, వొశ్చాత్య సాహిత్యములతో 
సరిచయము బాగా కటిఉన్నవాడు కావడాన తెలుగులో కొంత అలాంటి ధోరణులను 
తీసుకురా ప్రయత్నించినాడు. ఇతడు మొదట అరవిందుని ప్రభావముగలవాడైనా, 
రచనలనుబట్టి రాడికల్‌ దృక్పధము కలవాడై శాాస్తదృష్టిని పెంపొందించుకొన్న 
వాడువలె కన్పిస్తాడు; గీతాలు - కధలు - నాటికలు - విమర్శలు అనేకము రచించిన 
వాడైనా ఇతడు (ప్రత్యేకముగా రేడియో నాటికాకారులలో గణన కెక్కుతున్నాడని 
గమనిన్తాము. * 

ప యుద్దరుముగ్గురే కాక ఇంకా పలువురీ 'మార్కు' సిద్దాంతానుయాయులు 
రచయితలై పత్రికలలో విరివిగా (వ్రాస్తున్న యువకులున్నారు. అయితే వారు 
'ప్రాథమికావస్తలో ఉండడము గమనింపదగిన అంశము; ఎలాగైతేనేమి రష్యా 
వాజ్మయ మో కాలాన మన భాషలోకి విశేషముగా అనువదితమై వస్తున్నట్టు తెలుసు 
కొంటాము; ఎపుడైతే ఒక రాజకీయ పక్షమువారు తమ సిద్దాంతములను (ప్రచారము 
చేసుకునే నిమిత్తం వాజ్మయాన్ని సృష్టిస్తూ వచ్చినారో అపుడే తదితర రాజకీయ 
పక్షాలున్ను ఆ పద్దతి ననుసరించి తమతమ మతాలను (ప్రచారం చేసుకొనడము 
(ప్రారంభించినారు; అందుచేతనే కమ్యూనిజమే కాక, రాయిజమే కాక, గాంధీజము, 
సోషలిజము, ఆర్‌. యస్‌. యస్‌. మొదలైన రాజకీయ రంగములోని 'ఇజా'లన్నీ 


3: కొంతకాలము కాకినాడ కళాశాలలో ఉండి, (ప్రస్తుతము భీమవరము కళాశాలలో 
ఉపన్యాసకుడుగా ఉన్నాడు. రేడియో నాటికల కితనికి ప్రత్యేక బహుమతులు కూడ వచ్చినవి. 





686 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సారస్వతదర్పణంలో ఈకాలానికి ప్రతిబింబించినట్టుశి గమనించగలము. ఈ 
అభ్యుదయ ధోరణిలో గీతాలు, కధలూ వ్యాసాలను వ్రాస్తూ రచయితలు తమతమ 
'మతా'లను (ప్రచారము చేసుకొంటూ వచ్చి నారనడము తధ్యం. అందుకీ 
అభ్యుదయధోరణి బాగా పనికి వచ్చినదనవలె. అందుకనే దీనినంతా “ప్రచార 
వాజ్మయమ”ని అననలసి వస్తున్నది. కనుకనే కర్షకులను - కార్మికులను రెచ్చ 
గొట్టడములో, వారిలో రాజకీయ చైతన్యము కల్గించడములో, విప్లవము 
సాధించడములో ఈరకపు వాజ్మయము చాలవరకు తత్ర్రయోజనములో 
నెగ్గినదనవలె; దేశములో పొడసూపిన సమ్మెలు - సత్యా(గ్రహాలు - ఆకలియాత్రలు 
- మొదలైనవన్నీ యేతత్ఫలితాలనే తెలుసుకుంటాము! ఈరకపు వాజ్మయములో 
ప్రచారదృష్టి + కాని శిల్పదృష్టి నశించి* పోయినట్టు కనుగొంటాము. నిజానికి 
విజాతీయమైన సిద్దాంతాలు మన సంఘ (శ్రేయస్సుకు - దే శాభ్యుదయానికీ ఏమాత్రము 


+ నిమ్మరాజు చినవెంకటేశ్వర్లు (ప్రకటించిన 'హితోపదేశము' ఈ శ్రేణికి చెందినదే! 


+ కేవలము ప్రచారము కొరకు (ప్రతిభను వ్యర్దనుచేస్తూ మన వాతావరణమునకు 
భిన్నమైన వాటిని చిత్రించేవారిని ఆక్షేపిస్తున్న ఈ వాక్యాలు చూడండి" 


. Indian writers must write honestly, carefully and share their vision 
with the rest of us. I do not believe in creative writers using their gifts for 
propaganda... considering the size of India and the enormous number of 
fascinating subjects at their disposal, it is surprising that Indian writers have 
done so little to put the Indian scene on the map..." 

- Herman Ould, International secretary of P. E. N., Free press 19-11-45 


౫% వస్తు వెలాంటిది చేపట్టినా, కావ్యత్యాన్ని సాధించకపోతే ఆదరం పొందజాలదని 
అంటున్న ఈవాక్యాలు చూడండి:- 


“_. = కావ్యము అమృతకలశముగాని అశనిపాతముకాదు. కవి శాంతిదూతగాని 
'ప్రళయకారుడుగాడు. కవి నామరస్యము సంపాదించాలిగాని విద్వేషము విస్తరింప చేయరాదు. 
కవి సృష్టించి పాలించవలసినది ఆనంద సామ్రాజ్యమూ, (ప్రేమ సా(మ్రాజ్యమూ కాని భూతప్రేత 
పిశాచభూయిష్టమైన రుద్రభూమికాదు...దేశాభ్యుదయ కాంక్ష నీలో ఎంతవున్నా నీవు అసలు కవివే 
కాకపోతే, అభ్యుదయ కవివెట్టు కాగలవు?” - తెలికిచర్ల వెంకటరత్నం (ఆంధ్రప్రభ 7-1-45) 


చతుర్ణభాగము 687 


సరిపడవనడము తథ్యము; అ మనదేశంలో ఆధ్యాత్మికతత్వము జీర్లించి పోయి 
ఉన్నది. ఇపుడు దాన్ని నిర్మూలించడము ఎవరికీ శక్యము గాదు. ఆధ్యాత్మిక 
వాదానికీ భౌతిక వాదానికి సామరస్యం ఎపుడూ కుదరలేదు; అది దుస్పాధ్యమే 
అనిపిస్తుంది. 'కళొపైన రాజకీయాలు పెత్తనం సాగిస్తున్నందువలన + ఈకాలాన 
మనకు వర్గాతీతము, ఆత్మ వికాసకారకము* అయిన సాహిత్యసృష్టి విరివిగా 
జరుగుటలేదనే చెప్పవలె: కేవలము పై పూతలతో, గారడీలతోకూడ తత్కాలానికి 








ఛీ Fundamentally the Communist policy is not from the stand point of the 
country where it functions but from the stand 0100 of the Russian foreign 
policy. I have every sympathy with Russia and the great advance Russia has 
made. but from many points of view Ido not think a nation' policy can be bound 
up by the Russian polcy The genaral question is whether their policy has been 
injurious to the cause of India." 
- Pandit Nehru at Bombay, Indian Express, to 25-6-45. 

+ “సంస్కృతి సాహిత్యాభివ్యక్తి స్వాతంత్ర్యాన్ని ఎవర్గంకాని, (ప్రజా సామాన్యంకాని 
అనుశాసించరాదు. రాజకీయాలు, ప్రభుత్వం నీటిపై అలాంటి సెత్తనం చెలాయించరాదు...” 

“రచయిత పాక్షిక అభినివేశాలకు కాని, అంధ విశ్యాసాలకుగాని తావివ్వరాదు. సాంఘిక 
వినుర్భకుడుగా, జాతీయ సంస్కార సంపన్నుడుగా, విభిన్న సంస్కృతి ప్రవాహ సమన్వయకారుడుగా, 
డైనందినం జరిగే తాత్కాలికపు నిరర్దక విభేదాలకు అతీతుడుగా నిలబడి నిర్లిప్తడుగా పరిశీలించాలి. 
రచయిత సహ ధానం ప్రకటించాలి .. చూడగానే అతనికి ముందు గొచరించవలసినది మానవత్యం. 
ఆ తరువాతనే పార్టీ సభ్యత కనిపించాలి. అలా కాని సక్షంలో సామాజిక ఆధ్యాత్మిక ఉత్తమత్య్వాన్ని 
నిష్పాక్షికంగా అతడు చూడలేడు. దానిని లోకానికి లందించనూలేడు... 

“ఆధ్యాత్మికవాదం, భౌతికవాదంమధ్య అనాదినుండి సంఘర్షణ జరుగుతూనే వస్తున్నది 
ఒకప్పుడు ఈ సంఘర్షణ నుందంగాను, మురొకప్తుడు తీవ్రతరముగాను ఉండవచ్చు అది వేరే 
సంగతి అయితే, యీ సంఘర్షణ ఇంతవరకు సంపూర్ణపరిష్కారం పొందలేదు. ఇక 
ముందుకూడా పొందదనే నేను భావిస్తున్నాను." 

(చెక్‌ రచయితల కాంగ్రెసులో వెనిస్‌, ఇచ్చిన ఉపన్యాసంలోని భాగాలు) 
- విజయ(ప్రభ 4 జూన్‌ 1950. 


*# "Many of our modern works take shape in our wits, not in our souls. 
They have technical skill, intellectual power, but do not have that inspiration, 
that rare adequacy of mind which is essential for great art " 

-Sir 5. Radhakrishnan 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
సనున్వయ మార్గము 
ర్‌ 
జాతీయ దృక్పథము: 


మనభాషలో జాతీయ దృక్పధాన్ని పెంపొందించే నిమిత్తము మొదటనుంచీ 
వాజ్మయ మపరిమితముగా సృబింపబడుతూనే వచ్చినట్లు పూర్వభాగాలలో 
గమనించినాము. “వందేమాతరం?” ఉద్యమము మొదలుకొని 'కిట్‌ ఇండియా” 
ఉద్యమమువరకు వచ్చిన వివిధ జాతీయోద్యమాలను పురస్కరించుకొని ఎవరెవరెలా 
వాజ్మయ రంగాన కృషిచేసినది తెలుసుకొన్నాము ఈ; అలాగే ఆంధ్రోద్యమమును 
పురస్కరించుకొని బయలుదేరిన వాజ్మయాన్ని తత్రష్టలను గూర్చి కూడ పూర్వం 
ఉల్లేఖించుకొనే ఉన్నాము; అయితే వారిలో కొందరు ఈకాలందాకా ఉండి 
ఏతద్ద్రకృధముతో రచనలు చేస్తూన్నవారు లేకపోలేదు; మంగిపూడి- గరిమెళ్ళ- 
దామరాజు-మానికొండ-గోపాలరెడ్డి-శరగోపాచార్యులు-జగ్గన్న శాస్తి -కొడాలి 
ఆంజనేయులు (కాంగ్రెసు చరిత్ర అనువాదకుడు)-ఉన్నవ-మారెపల్లి- కృత్తివెంటి 
*ః అడివి-కాటూరి-వేలూరి-తుమ్మల-గొట్టి పాటి-మొదలైన వారప్పటినుంచి 
థీ 'నవ్యాం(్ర సాహిత్యంల్‌ జాతీయెద్వమాల కీనీడల'ని (ఆంధ్రోద్యమం ఆరంభంనుంచి 
కిట్టిండియా వరకు) శ్రీనివాస చక్రవర్తి 13,1,1949 తేదీ 'తెలుగు దేశం” అన్న పత్రికలో 
దీర్చి వ్యాసాన్ని ప్రచురించినాడు; అందులో వీవాక్యాలు కొన్ని - 

. . . ఈ అర్హశతాబ్దములో కాం(గైను జాతీయోద్యమ (ప్రభావంవల్ల జాతీయ నాహితృం 
ఎంతో వెలువడి జాతిని ఉత్తేజితం చేసింది. “దేశభక్తి' 'జన్మభూమి' హిమాచలోత్తుంగ శృంగం' 
వంటి గేయాలు 'మాలసల్లి' 'శివభారతం' ఆంధ్రప్రభ వంటి ఉద్లంధాలు ఆం(ధ్రసాహిత్‌ 
సరస్వలికి 'కొప్పులో అలంకర£. ౨” 

* సుబ్బారావుగారు (జననము: గుడివాడలో 29-1-1904) చిన్నతనములోనే ఈయన 
శతావధాన అష్టావధానాలను చేయ నారంభించిన తిరుపతి వెంకటకవుల శిష్యుడు- 


చతుర్ధభాగము 691 


ఇప్పటిదాకా దేశసేవచేస్తున్న జాతీయ రచయితలే, ఈరంగాన నూతను లనేకులీ 
మధ్యకాలములో తయారైనవారు లేక పోలేదు; కొంత వానినిగూర్చి తెలుసుకొందాము. 


మనదేశములో జాతీయోద్యమము 1942 తర్వాతనే తీ(వ్రరూపాన్ని 
ధరించినదని గమనింపవలె; దానితోపాటుగా సారస్వతరంగానకూడ జాతీయ(ప్రబోధ 
మొనర్భని కవి అంటూ ఈనాడు లేక పోతున్నట్టు తెలుసుకోవలె; పైగా స్వాతంత్ర్యం 
లభించిన తర్వాత ఇంక చెప్పునే అవసరంలేదు; ఎవుడైతే ఎన్నికలంటూ దేశములో 
జరుగవలసి వచ్చినవో అపుడు తదితర సంస్థలతో పాటు కాంగ్రెసు సంస్టకూడా 
(ప్రచారము చేసుకోక తప్పినదికాదు; కాలానుగుణముగా బు రగ్రకధలకు నాటకాలకు- 
గీతాలకూ గౌరవం హెచ్చడమువలన ఈ ట్ర క్రియలలో కాంగ్రెసు చరిత్రను, నాయకుల 
జీవితాలను, కీర్తిస్తూ అనేకులు రచనలు సలుపుతూ వచ్చినారు. “స్వాతంత్ర్యం 
ప్రాప్తించిన” సందర్భాన ఉత్సాహగీ తాలు-జెండాపాటలు-నాయక(ప్రశంసలు-పద్యాలు 
ఆనంద సూచకముగా ఎందరెందరు కవులెంతగా (వాసినారో అంతులేదు. అలాగే 
అటుతర్వాత ఏడాదికే 30-1-48 సంభవించిన “గాందీ నిర్యాణము” కావ్యవస్తువుగా 





అసహాయోద్యమములో విద్యాభ్యాసానికి స్వస్తిచెప్పి జాతీయాభిమాననును (ప్రదర్శించి, వారిలో 
ఒకడై 'స్వరాజ్య ప్రసాదము” (1921) మొదలైన కీర్తనలూ, పద్యాలూ (వ్రాసి ఆదినాలలో జాతీయ 
కవి అని కీర్తి గడించినాడు; శతకము, నాటకము, ఖండకావ్యము, అధిక్షేపకాన్యము- ఉపన్యాసము 
మొదలైన ప్రక్రియ లన్ని టిని సాధించిన విద్వత్కవి; (సరస్వతీ స్తవము-తారకశతకము-కలి ప్రభావము, 
మొదలైనవి ప్రచురితాలు) సంస్కృతములో ఎం.ఏ., (1933) స్యాసై శతానధాని, కవిభూషణేత్యాది 
బిరుదులను పొందిన ధీమంతు డితడు. “నెల పొడుపు” (1934) అనే ఖండకావ్య సంపుటి, 
ఉపన్యాసములు (1935) మొదలైనకొలది (గ్రంధాలను, 'శారద నన్వలతోట-కృష్ణా పత్రికలలోని 
ఈయన రచనలను చూచిన వారికీయన సర్వతోముఖ (ప్రజ్ఞగల అసాధారణవ్యక్తి అనిపిస్తుంది 
సంగితసాహిత్యాల పైన అసదృశముగా ఉపన్యసించి సభ్యులను నమ్మోహ పెట్టగలిగెన కళాఖిజ్ఞుడు; 
మొదట భావకవిత్యాన్ని ఎగతాళిచేసిన సండితులలో ఒకడే అయినా, తాను నిర్దుష్టమైన 
నవ్యమార్గము ననుసరించినవాడే ఈయన. ఏమయితేనేమి ఈయన ఎక్కడా ఒక్కచోట కాలూని 
ఉండక సోవడముచేత ఇతనికి రావలసిన కీర్తి ప్రతిష్టలు రాలేదనే చెస్పవలె! టేకుమళ్ళ 
అచ్యుతరావుగారి వాక్యాలు చూడండి: 


. Itis no matter to us whether we can call his poems romantic or 
classical. Itis certainly classical in its style and its appreciatiqn of thc old, and 
romantic in the spirit of satire with which modern life is depicted..." 


692 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వచ్చిన సాహిత్యం అనంతమైనది; అయితే ఒకటి ఉత్సాహమును ఆనందమును 
పోషించి నట్టీది; మరొకటి దుఃఖాన్ని, నిర్వేదాన్ని పోషించినట్టిది; ఈరెండు తరంగాలకు 
చకితుడుకాని మానవుడే లేడంటే కవులవిషయము (ప్రత్యేకముగా చెప్పవలెనా? అలా 
జాతీయ వాజ్మయాన్ని పంపాందించిన నవ్వులలో కొందరినిగూర్చీ వారి 
రచనలనుగూర్సీ కొంత పరిశీలించుదాము. ఈనాటి కాలములో పై నుల్లేఖించిన 
ప్రసిద్దులేకాదు, కవిశబ్దవాచ్యు లందరూ స్వాతంత్ర్య ప్రాప్తిపైన,గాందీ నిర్యాణమును 
గురించీ కాస్తోకూస్తో (వ్రాసినవారుగానే' కన్సిస్తారు-ఇట్టివారిలో అన్ని మార్గాల 
రచయితలూ ఉన్నారని గమనిస్తాము. 


కొందరి కృషి: 

ఈ సందర్భాన గుంటూరు విశ్వనాహితివారు (ప్రచురించిన 
“అహింసాజ్యోతి” అనే వివిధకవుల ఖండకావ్య సంపుటి మార్గదర్శక మైనదనవలె. 
బు(ర్రకధలు (వ్రాసిన వారిలో మునగపాటి విశ్వనాధ శాగస్తి, ప్రయాగ నరసింహశాస్త్రి 
మొదలైనవార లెందరో ఉన్నారు. “కాంగ్రెసు జెండా-హరిజన విజయం-రైతు 
నాయకుడు-నేతాజీబోసు-ఆచార్య రంగా-ఆంధ్రకేసరి” -మొదలైన బు(ర్రకధలను 
రచించిన మునగపాటివారు, గాంధీ-పట్టాభి-బోసు-పటేల్‌ మొదలైన దేశనాయకుల 
జీవితాలను బుర్రకథలుగా (రేడియో ముఖాన చెపుతూ) ప్రయాగవారు ఖ్యాతిని 
గడిస్తున్నారు; “ప్రయాగి సంగీతములోను (ప్రజ్ఞ కల్లి (శ్రావ్యకంరము కలవాడు 
కావడమువలన, మద్రాసు రేడియో కేంద్రములో ఉద్యోగి కావడమువలనను విశేషమైన 
పలుకుబడి నార్జిస్తున్నట్లు గమనినా' . 

అనేకములీ జాతీయదృక్సధానికి చెందిన రచనలున్నవి: కొన్నిచూడండ: 
ప్రత్తిగొడుపు రాఘవరాజు 'బాపూజీ' 'బోసు బాబు' (హరికథలు, ఢిల్లీకోట (నాటకము) 
-సుందరాచారి “బలి దానం” -పాలెపు వెంకటరత్నకఎ “బాపూజీ స్మృతికావ్యం - 
వన్నెకూటి బాలసుందరం. . - పగం” - కొత్త సత్యనారాయణ చౌదరి 'బాపూజీ' 
అనేవీ-మిక్కిలినేని భగవంతరావు “అజాద్‌ హింద్‌ ఫౌజు'-సంగేపు విర్రాజు శాస్త్రి 
కాంగ్రెసు విజయం'-శేషావతారం 'అమరజీవి బాపూజీ" - శ్రీమతి రాధామోహన్‌ 


చతుర్ధభాగము 693 


“బాపూజీ నిర్యాణము" -మొదలైన బుజ్జకధ లనేకములీ శ్రేణిలోనివి; పోలూరి 
ఆంజనేయ (ప్రసాద్‌ 'స్వాతంధత్ర్యగీతాలు' -కవిరావ్‌ 'జెండాకు జోహార్లు' - కర్లపాలెం 
కృష్ణరావు 'జాతీయగీతములు” - ఉండేల మాలకొండారెడ్డి 'నేతాజీ' -జానానందకవి 
'గాంధీ' - పూర్ణ ప్రజ్ఞా చార్య ఆత్మసమర్పణం' - పోలూరి-జ్ఞానానందకవి రామశర్మ 
“బాపూజీ నిర్యాణం” - మొదలైన ఖండకావ్యా లెన్నో వెలువడినవి; అబ్బరాజు 
రంగారావు 'స్వాతంత్ర్య సమర'మనే నాటకము మన్నవ రామారావు 'స్వాతంత్ర్య 
విజయము' అనే నాటిక జాతీయ రచనలలో చేరేవే! ఏతత్కర్తలందరూ జాతీయ 
దృక్సధముకల్లిన వారనే నిషయం విదితమౌతూనే ఉన్నదిగదా! వీరికి పేరుగాదు సేవ 
పరమావధి. ఇంకా దేశసేవా తత్పరులైన కొందరి సారస్వత కృషి నెన్నుకొందాము. 
జాస్తి వెంకటనరసయ్య, (జననం 1910) ధూళిపాళ వేంకట సుబ్రహ్మణ్యం 
(జననం 1913) గారలనే జంటకవులి జాతీయ సాహిత్యరంగములో విశేషముగా 
కృషిచేస్తున్న నవ్యులని వారి రచనలనుబట్టి తెలుసుకొంటాము. వీరిద్దరూ 
గుంటూరుజిల్లా చిలకలూరిపేట హైస్కూలులో పండితులు; వీరి మధ్యనున్న మైత్రి 
ముఖ్యముగా ఆదర్శమైన దనవలె! కాం[గైసు చరిత్రను తత్సంస్థా లక్ష్యములను 
నిరూపిస్తూ ఏరు “కాంగ్రెసు విజయనమ?"నే నాటకాన్ని రచించి (1946) రంగా 
పట్టాభీత్యాది దేశనాయకుల మెప్పుపొందినారు* ఇదీ - “ప్రజారాజ్యం” ఈ (1947) 
f+ మామూలు దృశ్యములు చితలేఖనమందు చూచునపుడు అమిత సౌందర్యము 
దాల్చును. మామూలు భావములు గద్యపద్యయుతమగు నాటకరూపమున పదర్శింసబడ 
నపుడు ఎంతయో ఉద్రేక జనకముగా నుండును అట్టి నాటకముల ననుసరించునది బుర్రకథ. 
ఈరెంటిని కలిపి రాజకీయవిషయములను ప్రచారము చేయునపుడు గలుగు సౌందర్యము 
(శ్రావ్యము రుచి సంతసము ఉద్రేకములకు అంతుండదు. ఇట్టి యత్నమున (గ్రంధకర్తలు 
పూనుకొని జయమును పొందిరి 
- డా భోగరాజు పట్టాభిసీతారామయ్య. 
% నిరు చేస్తున్నపనంతా, కాంగ్రెసుయొక్క జాతీయ విజ్ఞాన ప్రచారమందొక ఉత్తమ 
భాగముగా నెంచుకొన కాం(గైసువారందరికి నామనవి; ఇది వయోజన ప్రచారనిధానము గూడ 
- ఆచార్య రంగ ('జయభేరి'కి పరిచయము) 
* “కేవలము కలముతోటి కాక హృదయంతోటి రాసిన నాటకమిది” అని 'మాధవపెద్ది' 
నటశేఖరుడంటున్నాడు 


నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


అనే నీరి నాటకము మరొకటీ ఆంధ్రదేశములో పలుచోట్ల ప్రదర్శితములై తత్కర్తలకు 
విశేషించి కీర్తి నార్జించి పెట్టినవి; ఇనేకాక, “జయభేరీ” (1949) అనే ఖండకావ్య 
సంపుటీ - “జాతీయ దసరా గీతములు” (1949) - “చలో ఢిల్లీ” (1946) అనే 
బుజ్జకధ - “ఆచార్య రంగా” జీనితము (1947) - వైతాళికులు - మొదలైన 
పుస్తకాలను ౦చంచి వీరిరువురూ తదేకదీక్షతో జాతయభాన (పచారము చిసును 
దేశసేవా తతిరులు 


ల్‌ 
| 


(గ్రంధాలయోద్యమ, వయోజన bets విశేష కృషిచేసిన క 
రెండుమారులు శ్రీకృష్ణ జన్మస్తావాసికి వెళ్ళి వచ్చినవాడుకూడ.  “నవగీతాల”ను 
బం ఠా 
రచంచనాడు a 'డూళిసాళి విద్యాన్‌; “మృదు స్వభావుడు. రసజ్ఞుడు' 


శి హన 


రశ్వనాథి శతకము - అహల్య - అన్వేషణము నిజయ సౌధము - సొయిబాబా 


చరిత్ర” మొదలైన పుస్తకాలు రచించిన సాధకుడు. విరిద్దరూ కేవల షందితులెకాక 
ఉతాహవంతులె రాజకియ విజానాసుకూడ ఆదరించిన దేశభకులు కావదమువలన 





శక అత్మ య్‌ ష్‌ మై షరా ఇ రిం 
పటా వర న క్యముయొు క్కు రాజకయ 1 న హయం తకు పాదులుకట్టి, రూపు పుతీర్చి, ద rege 
మొసగిగల భాగ్యముట్ట (గంధములకు మూత్రము కలదన తలంతును."' 
- విద్వాన్‌ నాగలింగం వేంకటెగ రళ్మాస్త్రి 


695 


నదె. 


ఏడ 


౦0 


(ప్ర 


త్మ్‌ 


భావాలను రంగరించి తమ రచనలచే 
మ[డ్రాసుల సభ జరిపి ఒక సంచికను 


Bld యా Ge Et. Max) 
3 pe 6 92 9 44 ర క్‌ x3 pa a bs 
Fr»; 34 2 9 yA Y oa (యి ఖా A os న 
sd 2 Hh 3 5 హ్‌ fa 3 9 2 టో we 
mM awa 5 gr 2 Snr Ad 
ర. వ్యా జ్‌ 0 3 త్‌ | | 3 12 DD) ళా [9 ణే 
షే, 2 bn ప స = ళ్‌ 53, FRET) BAP, గ్‌ 
y y fn న్నా b yD ౧ y x VR) (0 గ vat 1) | 
శ శ స 2 ద్దు న Oo 
యం TON: Ah we నై nn gy 
fon i» fy ౧ ఎ ఆగ UD) Ls) ట్ర | స్‌ ం oe FIs స | 
Ts : Oo i ga oa 
~ Mm N30 2 2 Ye 2 3 0 
Dn 9 ® 4 Mm 9 SFP పి ఉగ [1 
వ శ మై moa rR చస 2౧౮౨ గ్రే 
న న న న 
న మం naa 
mM fe 9 Ee 9 తి ఉల RG | Bro న 2 
YU w Ss ఈ త శ ౫ > 
n 81 అ, యశో . [1 3 5 |’ Fe ly 1) 
స టి = చో 2 cy Ye | |) చ 3 yn 
ng oo 2 33m A క na 
ర mM 4 ee 6 2 9 We hn ec 
2 oo ళు (7 పం 72 ర్చి ని న్న re) f 2 3 13 
య న న్‌ h టి ట్ర్‌ ఈ గై గూ థ్‌ 13 గ్‌ మ 3 
x యం సా అశ f ; 1 లా ఓ ఇ 
bY) న్‌ న్‌ Y ఖీ hag /2 3 గ | |= [| 
/] h be [౧ స 2) y3 "= by 3 ya TR Oo గ్‌ i 2 (7 3 
Br ga We Sr DY Ahr cmD 
గ స న గ i 3» bh bh 4d re 1 గ RB 
శ | a here 259 9 
లి 4 a y2 2 | a: y3 yn 2 ఫ్‌ 3 
3 0 క ప న “fF 3 0 3 స స to) 
LECCE 2] 
ఓ 0 గ ళ్‌ ళ్‌ న్న 
ఎంత కళ లి AP rem B® న. 
2 గ x) ed లీ ) (రా ల r 0౦ 0౦ Oo 
x3 రః క్ట <<, VB ¥ 3 తన fg Ye | I గం శ నో 
fm Fr Ye AW hn 9 ft | 30 
bE go Sr Mo Cra 
8 9౩ OA im 3 a [ఎ నాం sk 
శశి నీతీ ళన 1 థె h fog 9 
BFR RbpbE చి hl, 3 sb 


an 


న్యం 


ToD 
a 


పీ! 


య ఆన 
CwIn i 


క్ష స్‌ 
ఇ న్న ఇ 
Th) 


చు 


4 


అ 
మ్‌ 


696 నవ్యాంధ్ర సాహిత్య వీథులు 


రూపాన్ని కల్పింప, సమకట్టినాడు' కాని పూర్తి చేయలేదా కృతిని. “త్రివేణి * 
క్షేత్రలక్ష్మి + మగువమాంచాల - నాయకురాలు - (ప్రేమాలోకము - సిద్దాశమము - 
రైతు (హరికధ) - “వీరభారతము - అలుగురాజు1' - మొదలైనవి ఉత్తమ 
ఖండకావ్యాలై (ప్రజాదరాన్ని చూరగొని ఈకవికి విశేషకీర్తిని ఆర్జించి పెట్టినవి; 
'చందమామ” పత్రికలో అనేక గీతాలను ప్రచురించి ఈయన బాలవాజ్మయాభి 
వృద్దికి ఎంతో తోడ్పడినారు; “తెల్లువెల్లులకుగా నిలువెల్లను ధారవోసి'నవాడు; 
“ప్రాత(క్రొత్తలం దుల్లమునేర్చి దేశికవితోచిత మార్గములన్‌ గమిం”చినవా డితడు; 
జాతీయ దృకృథ మెక్కువగా కలిగిన నవ్యులలో నెన్నదగినవాడు; జానపద 
సౌభాగ్యానికీ, జాతీయముల శోభకూ మురిసిపోయి తన కవితలో వాని కధిక 
గౌరవమిచ్చిన దేశికుడు. అయితే దేవునికి కన్ను కుట్టడంవలన మనకు లేకుండ 
పోయినాడు ౫! 

బయలుదేరినార్లు; వారిలో కొందరు జాతీయోద్యమముతో సన్నిహిత సంబంధము 
కలవారై ఉండడము నిశేషము; గురజాడ రాఘవరావుగారనే (బందరు) సహజకవి 


పై వారేకాక ఇంకా జాతీయ వాజ్మయ ్రష్టలనేకు లీనాటి కాలములో 


*ః ఇందలి “వానకారు, పెండ్లి" మొదలైన ఖండిక లనేకులకు కంరస్థములని (గంధకర్తయే 
తెలుపుచున్నాడు “ఆభాషణము'లలో 

అ '  ఆయాయెడల( (బ్రకృతి బాందవు(డగు కర్తకుని హృదయమంటి నడచితిని. 
కూలిబాబు జాలిచూపుల నోలగించితిని. ఆద్యంతములు కళాదృష్టితో( (బ్రసంగించితిని, కాని 
కొన్నిపట్ట లక్ష్యమర్యాదనే యెంతయు.+ బాటించితిని .. ” - క్షేత్రలక్ష్మి'ని గూర్చి కవి వాక్యాలు 
చూచినారుగ, వస్తువులో రచనలో నవ్యతను ఆశించినవాడేకాని ఈయన భాషామర్యాదను 
సెనిత్రంగానే* భావించినట్లు తెలుస్తున్నది 

రా అమ 

1“ .. ఆంధ్ర సారస్వత చరిత్రలో వచనరచనా ప్రధానమైన (ప్రస్తుత యుగంలో ఆంధ్ర 
వీరగాధ ఇతివృత్తంగాగల ఇట్టి ఉత్తమతరగతి పద్యకావ్యం ఉదయించడం మిక్కిలి హర్షింపదగిన 
విషయం ” - ఆంధ్రప్రభ: 'విరభారత విమర్శ ' 

3 పల్నాటిసీమలోని రైతుల పరిభాషాపదాలకు జీవముపోసి తన కావ్యములో స్టిరముగా 


నిల్పినాడు. కొల్లూరు, నిడుబ్రోలు హైస్కూళ్ళలో పండితుడుగా పనిచేసినాడు చాలాకాలం. 
ఎంతకాలముగా 


చతుర్హభాగము 697 


“వాసుదేవ శతకము, ముకుందమాల” లు రచించడమేకాక 'నవఖాళి - స్వాతంత్ర్య 
పథము + - బాపూజీ" మొదలైన ఖండకావ్యాలను (వ్రాసిన దేశభక్తుడు. గొణ్ణపాటి 
వెంకటసుబ్బయ్యగారు, “గాంధీమహాత్ముని నిర్భంధము (హిందీ అనువాదము) - 
ప్రజానాయకుడు (ప్రకాశం - ఆచార్యరంగా - మన రైతుపెద్ద - సరోజినీదేవి 
(ప్రభుత్వపు బహుమతి పొందినది) - హంపీపిలుపు మొదలైన పుస్తకాలు (వ్రాసి యీ 
కాలానికి జాతీయ సారస్వతాన్ని సృజించిన దేశభక్తుడనిపించుకొంటున్నాడు. 
కోగంటి దుర్గామల్లిఖార్దున రాయకవి జాతీయాభిమానము గల సంస్కారి; 
కృష్ణాజిల్లా పామణ్టు హైస్కూలులో పండితుడై 'భారతీసమితి' (1945) - "శ్రీ 
విఘ్నేశ్వర (గ్రంధమాల'ను స్థాపించి తద్వారా విశేషకృషి చేస్తున్న ఉభయభాషా 
ప్రవీణుడు; ఆం(ధ్రపుత్ర తారావళీత్యాది పద్యాలు - మంగిపూడివారి జీవితచరిత్ర 
రచించి జాతీయ వాజ్మయపధాన్ని విసృతంచేస్తున్న దేశసేవాపరాయణుడు. 

ఈ సందర్భాన మరికొందరి కృషిని గమనించవలె, చూడండి; బండారు 
ఆంజనేయులుగారి 'స్యరాజ్యము” - మంచికంటి వేంకటేశ్వరరావుగారి “నేతాజీ 
భారతము' - యడ్లపల్లి కోటయ్యగారి 'గాందేయవిజయము' (నాటకము), 'ఐదెకరాలు” 
(కధలు) - కోగంటి అన్నపూర్ణయ్యగారు సంసాదించిన 'గాందిస ఫెలో” - సాహత్యమండలి 
వారి 'జయపట్టాభి' - వెలిదండ శ్రినివాసరావుగారి “భారత స్వరాజ్య సమర 
చరిత్ర” మొదలైన (గంధాలు, మాధవపెద్ది శేషగిరిరావుగారి పద్యాలు - రావూరు 
సత్యనారాయణరావుగారి గేయాలు (కృష్ణా పత్రిక - కె. సభాగారిగియాలు - 
మొదలైనవి, ఇంకా ఎన్నో జాతీయ రచనలుగా (గ్రహింపదగినవి వెలువడినవి. 
మాగంటి బాపినీడుగారి వాజ్మయి కృషికూడ ఏతన్ముఖమైనదనే తెలుసుకుంటాము. 
“నవోదయ - ఆంధ్ర రిపబ్లిక్‌ - ఆం[ద్రరాష్టం - జైహింద్‌ - జయ్‌భారత్‌ తెలుగుదేశం 
- మాత్పసేవ - (ప్రగతి - సారధి - ఆంధ్రశ్రీ - మొదలైన ప(త్రికలెన్నో జాతీయోద్యమ 
ప్రచారాని కెంతో తోడ్పడినవి. తోడ్పడుతున్నవి. ఈవిధముగా వాజ్యయములో 
జాతీయ దృకృధ మోనాడు బాగా పెరిగిసోయినట్టు గుర్తిస్తాము. 


+ ఈ చిన్ని పుస్తకము దేశభక్తి, కనితాశక్తి, నునోరక్తి అన్నిటికి ప్రకాశకము 


698 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
నెటి పితి : 
థి 


ఈనాటి సారస్వతలోకాన్ని దేశస్టితినీ పరిశీలిస్తే వింతగా కన్పిస్తవి. 
రచయితలకు పాండిత్యము పైకన్న ప్రచారము పైన దృష్టి ప్రబలుతున్నట్టు, ప్రజలకు 
బాధ్యతల పైనకన్న ప్రభుత్వములో పలుకుబడిపైనే దృష్టి హెచ్చుతున్నట్ల్టు 
కనుగొంటాము; ప్రభుత్వముకూడ ప్రచారముకోసము తంటాలుపడవలసివచ్చినది. 
వీటికన్నిటికీ తోడుగా 'ప్రచారక సాధనాలైన “పత్రికలు - రేడియో - సినిమాల”నే 
వాటికి ప్రాబల్య మింతింతనరాక పెరిగిపోతున్నది; వీటి నాశయించుకొని అనేక 
రచయితలు కృషిచేస్తున్నారు; వ. స్టిరపడిపోయి భాషాసాంకర్యమున 
కమితముగా తావిస్తున్నది; రాజకయాలు ఆర్దిక స్థితిగతులు ముఖ్యంగా చర్చింప 
బడుతూవస్తున్నవి. 'మురారాజకీయాలు - కులతత్వకక్షలు - (ద్రోహ చింతనము' 
లు స్వార్ధ సరుల వలన వర్ణిలుతూ సంఘక్షేమానికి, శాంతికీ భంగకరము లౌతున్నవి; 
దేశ నా ౨9త్ర్యం వచ్చినా స్వర్శాష్టమురాలేదు గనుక ఆంధ్రోద్యమము తీవ్ర 
౨. ఈ గాలుస్తున్నది; ఆంధ్రదేశమంతటా, ముఖ్యముగా కళాశాలలో, ఆంధ్రాభ్యు 
చమ త్భవాలు వైభవముతో, దీక్షగా జరుగుతున్నవి; ఆంధ్ర విజ్ఞాన బీజాలను 
నాటి రాష్టసంపాదన దీక్షను పెంపొందిస్తూ అనేక పండితులు - కవులు విద్యార్థులలో 
నవ చైతన్యాన్ని కల్షిస్తున్నారు; సారస్వతసభలు - కవిసమ్మానాలు పలుచోట్ల 
జరుగుతూ ఉండడం గమనింపదగిన అంశం; హిందీ రచనలను, తదితర భాషా 
రచనల ననువదించ డాని కనేకులు పూర్వము కన్నా నేడు ఎక్కువగా 
పూనుకొంటున్నారుః ; ప్రభుత్వము కూడ ప్రాంతీయ భాషలను పోషింప 
బూనుకొనడం హర్షింప దగిన అంశం; (ప్రచురణ సంస్థలు - పరిశోధక సంస్థలు 
౩ నాగు శేషప్రశ్న'ను -విద్యానాథ్‌ 'బిందూర్‌ఛేలే,' 'అరక్షణీయ' 'పండిట్‌ జీ' మొదలైనవాటిని 
- శివరామకృష్ణ 'కాశీనాధ్‌' 'సామి' 'దేవర్లో' 'శ్రీ కాంతోలను - శ్రీ నూరి 'చరిత్రహీన్‌' 'వైకుంరుని' 
వీలునామాలను - అరుణ శ్రీ, 'సుమతి' ని - నీలకంరం “సుభద్రను అనువదించి “శరత్‌ ను 
అందించినారు పురాణం కుమార రాఘవశాగస్తి రమేశచందద్ర దత్తు 'ధర్మవిష్టవము' ను, తెన్నేటి 
సూరి (బంకింది) 'కృష్ణకాంత్‌' ను అనువదించినారు; ముఖ్యంగా 'దేశికవితామండలి' కృషి ఈ 
సందర్భాన ఎన్నవలె. అయితే మాడపాటి హనుమంతరావు గారు, కేశవస్వామి, 'చక్రపాణి' 
(ఆలూరు వెంకట సుబ్బారావుగారం) మొదలైనవారు వీరందరి కన్నా పూర్వమే అనేక పత్రికల 
ద్వారా ప్రచురణల ద్వారా అనువాద సాహిత్యాన్ని విశేషమును అందించిన ప్రవీణులని గమనిస్తాము. 
'ఆంధ్రజ్యోతి' మొదలైన పత్రికలను సంపాదత్యాన్ని నిర్వహిస్తూ సినిమాలకు కధలు - మాటలు 
వ్రాస్తూ గణన కెక్కుతున్న చ[క్రసాణి 'పాత మంగలి - దేవదాసు - బడదీది' మొదలైన (గంధాలెన్నో 
రచించి కేవలము అనువాదకుడుగానే కాక స్వతంత్ర కధారచయితిగా పేరుపొందుతున్నాడు 


చతుర్ధభాగము 699 


అనేకము వర్దిలుతూ నిర్మాణాత్మకమైన కృసిచేస్తూ ఉండడము గమనింపదగిన 
నిషయిం. ఈనాటికి సంప్రదాయ, నవ్య, అభ్యుదయనూర్గముల ననుసరిస్తున్న 
పండితులు - నవ్వులు - (ప్రచారకులుండనే ఉన్నారు. అయితే సహృదయదృష్టితో 
వీరందరూ ఒకరి నొకరర్హము చేసుకోగల్లుతూ ఒక సమన్వయ మార్గాన 
నడవబూనుతున్నట్టు గమనిస్తాము; వినిధ సాహిత్యసిధులను వాని అందచందాలను 
ఎతన్మార్గఎర్తులను గూర్చి కొంత తెలుసుకొందాము; 


రి 
నవ్యమార్గ నిసరణము - కొందరి కృష: 
Ta అవ 
ఈనాటికీ నవ్యసాహిత్యమార్లాన పధికులు అనేకులుండనే 
ఉన్నారు, వీరు కేవలము పూర్వులవలె 'ఉఊహా(య్రయసి” నిమిత్తము అంబరనీధులలో 
నిహరించక అఎనికి దిగివచ్చి ఆం(ధాభిమానముతోను, దేశాభఖిమానముతోను సాధన 
చేస్తున్నట్లు గమనిస్తాము; నిరిపై అభ్యుదయ ధోంణి ప్రభావము కిల్లి ఉన్నట్లుకూడ 
చం రా టి యా | a ఎ a) 

తెలుస్తుంది. అయితే, (గ్రంధ ప్రచుంణము బహుళముగా చేసికొని పేరు ప్రతిష్టల 
నినాటికి గడించిన వాంల్ప సంభ్యాకులేః అట్టి వారిలో కృష్ణాజిల్లా మొవ్వ (గ్రామానికి 
చెందిన పువ్వాడ శేషగిరిరావు (జననం:1906) గారీ కాలాన (ప్రసిద్దిలోకి వచ్చిన 
నవ్యులలో ఎన్నదగిన ప్రతిభావంతుడు; పింగళి + నారి శిష్యుడై, చిన్న తనమునుంచే 
కవిత్వంచెపుతూ చోడవరపు జానకిరామయ్య గారిని కలుపుకొని “కవిత” (1925) 
అనే చీన్నపుస్తకాన్ని ప్రచురించినాడు. 1928 మొదలుగా నేటివకు ఆంధ్రపండితుడుగా 
వివిధ స్టలాలలో * విద్యార్దులకు కవితాభిరుచిని (ప్రవేశమును కలిగిస్తూ, ఒక చెంత 

+ శతవధానములోన సారవ :౦వైన పద్యమ్ము నుడిసెడి ఫణితి నీది 

తెనుగు బల్కులు తేటతేర్చి వొసుల నింపి (త్రానింపగల్లు గౌరవమునీది 

క్రొత్తపొత్తుల కైతనుంగూర్చి చెలువనమ్ము మిసిమి చూపించిన మెరుంగు నీది 

పలుకుతో భువనంబు ఉసదను గానించి నిర్మల తత్త్యమందించు చెలువు నీది 

నవ్యమైనట్టి జాతిరత్నమె్మ కాని తళుకు బెళుకైన రాళ్ళకు తడననట్టి 

సుకివిభోగ్యమ్ము నైనట్టి ప్రకృతి నీది ఇంత యేటికి? మేలూన దెల్లనీది 

౫ బెజవాడ హైస్కూలులో 1928 నుండి 1935 వరకు, బందరు హిందూ కళాశాలలో 15 


సంవల్సరాలు, 1947 దరిమిలా విజయనగరము నుహారాజానారి కళాశాలలో పనిచేస్తూ విద్యార్హులకొక 
వెలుగుగా నిలిచిఉన్నాడు. 


700 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


సుశ్రావ్యమైన కంరంతోను అదొక విధమైన అభినయంతోను పద్యాలనుపాడి 
సభ్యులను ముగ్గ్టులనుచేస్తూ మరొక చెంత (ప్రజాదరాభిమానాలను బాగా 
చూరగొంటున్న * “కవి పాదుషా” యితడు. గోవత్స్సము* - తాజమహలు-దారా' 
అనే యితని ఖండకావ్యాలు ఇటీవలనే (గ్రంధాకృతిని దాల్చిన మనోహర రసవళ్ధండాలు! 
ఏరువాక-ఆం(ధ్రతేజము-దుర్గాదాసు మొదలైన వచన (గ్రంధాలు వ్రాసి వాఠశాలా 
వాజ్మయాభి వృద్దికి కూడా తోడ్పడినాడు. పిళ్ళ వెంకటరత్నం కవి, అద్దేపల్లి 
లక్ష్మణస్వామి మున్నగువారితని శిష్యులలో ఈనాటికి సైకివస్తున్నారంటే ఇంక 
పువ్వాడ వారికున్న వ్యాప్తి ప్రశస్తి వేరుగా పేర్కొనవలెనా? ప్రాచీన అధునాతన 
కవితారీతుల కైవసము చేసుకొన్న పండితుడై తెలుగుభాషలోని వెలుగు జిలుగులను 
యేర్చి కూర్చుకొన్న (ప్రజ్ఞామూర్తియె చవులూరు రసవత్‌ ఖండికల రచించి యీకాలానికి 
మంచి పేరు (ప్రతిష్టలు గడిస్తున్నాడు. 
అధునాతనులలో అందులోను హైదరాబాదు ప్రాంతమున అంబటిపూడి 
వెంకటరత్నకవి (బి.ఏ) నెరుగనివారుండ రనవచ్చు; వేలూరివారి ప్రియశిష్యుడైన 
యితడు కవితలో ఎంత పలుకుగలవాడో పైకి అంత అమాయకుడుగా కన్పిస్తాడు. 
సంస్కృతాంధధ్రాంగ్లాలలో 'మనోహర కవిత్వము' చెప్పగలిగినవాడు. 'సాహితీమేఖల' 
+ “ప్రసిద్దులయిన నవ్యకవులలో శ్రీ శేషగిరిరావుగా రొకరు. పలుకులు మెత్తనివైనా 
పలుకుబడి మహాతీ(వ్రమైనది. తేనెకళ్ళు తేలవేసి ఆయన పద్యాలు చదువుతుంటే (శ్రోతలు 
పరవశులౌతారు. పద్యరచనలో మంచి పనివాడు. ఆయన కావ్య పరనం చేస్తుంటే కఏ 


గాయకుడూ నటుడూ కలిసి మనమీద కు(ట్రపన్నుతున్నారా అనిపిస్తుంది. అనుకుంటేనే వలలో 
పడిపోతాం” -రేడియో సమీక్షలో 


ఖః “... ఈ (గ్రంధంలో మెత్తదనంకన్న గాంభీర్యం యెక్కువ. చెక్కిలిగింత కన్న పూపు 
యెక్కువ. పడికట్టుకన్న పరుగు యెక్కువ." (కృష్ణాపత్రిక) 

ఇతను 'తందానపాట'రచించి ఏరరసపోషణములో, దేశికవిత చెప్పడములోను తనకున్న 
ప్రావీణ్యమును (ప్రదర్శించినాడు. ఈయనపషై శిష్యుని పద్యము చూడండి: 

“జలజలరాలు పూలవరుసన్‌ నిరసించు పదాల కూర్పు (క్రొ 

న్నెల తెలినీటి కాంతి రవణించు తుటారపు కైతనిగ్గుకో 

కిల కలనిస్వనమ్ము తులకించు వికస్వరసుస్వరమ్ముని 

కలవడ పూర్వజన్మసుకృతార్హము గాదె గురూ! ధరాస్ట్రలిన్‌ 


చతుర్థభాగము 701 


అనే సంస్టను స్తాపించి అనేక యువకవులకు గురువై యితడు చేసిన చేస్తున్న కృషి 
ఎన్నదగినది. “మెనాదేవి - మొరాన్‌కన్య* వత్సలుడు - దక్షిణ - చంద్రశాల - 
వీరాంజలి - ఇంద్రధనువు” మొదలైన నవ్యకావ్యాలను, అనేక నాటికలను, “కథావళి' 
ని రచించిన యితడు సహజ కవితావెశుడు. తెలంగాణమున కవితా నిర్భరిణుల 
ప్రవహింపజేసి తేనె మాగాణము చేస్తూ అనేక సమ్మానముల పొందుతున్న కృషీవలుడు! 
బెజవాడలోని వేదాంతకవికీనాడు కొంత ప్రశస్తి ఉన్నది; సహజముగా 
కవితావేశము కలవాడు; దానికితోడు పెంకెతనమున్ను ఉన్నవాడు. ఇతనిపేరు 
'తెనుగుతల్లి' అను నాటకరచనము వలన పైకివచ్చినదనవలె. “కెరటాలు - 
కిరణాలు - చలో హైదరాబాద్‌ (నాటకం) - కవితా సంస్థానము (వినుర్శ)” మొదలైన 
రచనలద్వానా నేటికాలాన సంచలనం కలిగిస్తున్న ప్రతిభావంతుడితడు. తెలంగాణ 
సోరాటములో కృషి చేసిన కవిధీరులలో ఇతనిని కూడా పేర్కొనవలె. 


వారణాసి వేంకటేశ్యరులుగా రొక సాధకుడు: (జననం 1909); మాధవపెద్ది 
కవి ప్రభావము కలవాడై 1939 లో 'సాహిత్య కుటీరము”ను? స్తాపించి అనేక 
ప్రచురణములను తత్త్పక్షాన వెలువరిస్తూ వచ్చిన సారస్వత సేవకుడు: “రాధామాధవ 
శతకము'ను రచించిన కవియె, 'సుధాంజలి - ఆంధ్రరాష్ట్రము - రత్నసానువు - 
వనమాల” మొదలైన తన రసవత్ధండకావ్య సంపుటులను (ప్రచురించి భావకవితా 
మార్గాన్ని విస్తరిల చేసిన నవ్యుడు; “సుబాసుబోసు అంతర్జానగాథ (బుజ్జకధ) - 
జాతీయ గీతావళి” వ్రాసి, “ఆం(ధ్రశ్రీ - సేవాకుటిరము” వంటి వచన (గ్రంథాలు వ్రాసి 
జొాతీయదృష్టి (ప్రజలలోను విద్యార్దలలొను ఈకాలాన కల్లిస్తున్నట్లు గమనిస్తాము. 


4 పులిజాల హనుమంతరావు, ధవళా శ్రీనివాసరావు మొదలైనవారు. 

* అంబడిపూడి వెంకటరత్నంగారి కావ్యద్వయి. (మైనాదేవి-మొరాన్‌కన్య) మొదటి 
ప్రచురణం, రమ్యంగావుంది...వెంకటరత్నంగారిది చక్కనివాణి. 'మైనాదేవి' సిపాయి విప్లవానికి 
సంబంధించిన కధ. రసవంతంగా చిత్రించాడు. ఈయన చాలకాలం (క్రిందటనే ప్రణయవాహిని' 
అనే ఖండకావ్య సంపుటి ప్రకటించాడు. ఎన్నదగిన వ్యక్తి. -కురుగంటివారు 


+ చివుకుల ఆదినారాయణగారనే యువకవి దీనికి సహాయసంపాదకుడై కొంత సేవ 
చేసినాడు. 


702 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వట్టికొండ రంగకవిశి (కృష్ణా జిల్లా వీరులపాడులో జననము 1915) 
నురొకడు (ప్రత్యేకాభిమానముతో సంస్కృతాం(ధ్రాంగ్గాలలో మంచి (ప్రవేశము 
గల్గించుకొని (బి.ఏ., ప్యాసయి) తిరువెంగళాచార్య, శివశంకరశాస్త్రి, కొడాలి 
సుబ్బారావుగారల ప్రభావముతో పద్యరచన - (గ్రంధవిమర్శ - గేయరచనలచేయ 
ప్రారంభించి (1938) భారతి - ప్రతిభేత్యాది పత్రికలలో (ప్రచురిస్తూ ఉండి 1943 
నాటికి “విప్లవజ్యాల - మధూదయము - అరుణోదయము - అభ్యుదయకవి” అన్న 
ఖండకావ్యాలను [గ్రంధరూపాన ప్రచురించిన నవ్యుడు; పద్యరచనములో ప్రాచీనరీతుల 
జ్ఞప్తికిదెచ్చు పటిమకలవాడితడని తెలుస్తుంది. భావములో అభ్యుదయ ధోరణి, 
ప్రచార దృష్టీ కలవాడైనప్పటికీ యితడు (ప్రధానముగా భావకవితామార్గము 
ననుసరించినవాడని రచనావిధానము తెలుపుతునే యున్నది. 


నేటి ఖండకావ్య కర్తలలో జంధ్యాల పాపయ్యశాస్త్రి (కొప్పర్తిలో జననం: 4- 
86-1912) ప్రజాదరాన్ని చూరగొంటున్న ప్రతిభావంతుడు. సాహితీ సమితి యువ 
సభ్యుడు; 'కరుణశ్రీ” అనే ప్రచ్చన్న నామము కలవాడు. ఇతని మూర్తీ ఇతని రచనలూ 
సుకుమారమైనవి.$ “ఈ కవి ఆర్హహృదయుడనియు, కరుణరసవాదియనియు 
ముఖావలో కనమున (గ్రహింపవచ్చును,' (తల్జావజ్ఞలవారు).. సంస్కృ తాం(ధ్రాలలోనే 
కాక హిందీలోను కృషిచేసిన 'భాషా ప్రవీణుడు'*ః గుంటూరు ఎ.సి. కాలేజిలోను, 


ఈ 1944లో 'వ్యవసాయి'లో, 1944-46లలో ఆంధ్రప్రభలో సంపాదక సహాయ 
సంపాదకత్వాలను నిర్వహించీ, 1947 లో 'సారధి ఫిలిమ్సు'లో పాటలను కూరుస్తూ 1948-49 
లలో తెలుగుభాషాసమితిలో కృషిచేసీ, 1950 లో “విజయ(ప్రభ”కు సహాయసంపాదకుడుగాఉంటూ 
ఈతడు మంచి అనుభవాన్నే సంపాదించినాడు. అయితే వినయశీలుడు కావడమువలన 
రచ్చకెక్కలేదేమో అనిపిస్తుంది 

1 “... ప్రసన్న కధాకలితార్ద యుక్తిగల పదాలు ఏర్చి కవి రసజ్ఞుల కంజలి పట్టి గిలకరించి 
యిట్టె విక్లేపింపగా అవి తమకు దామే ఛందస్వూత్రములో కూర్చువడి, వృత్తాలుగా గీతికలుగా 
రూపొందినట్టుంటాయి ఇందలి పద్యాలు . . మనం సామాన్యంగా మాట్లాడుకొనే మామూలు 
మాటలతోనే రసం ఉట్టిపడేటట్టు శక్తిమహితమైన గొప్ప కవిత్వం చెప్పడం ఈకవికి సహజంగా 
అలవడ్డ ప్రజ్ఞ . . హృద్యమైన సంభాషణశైలి” - మల్లంపల్లి. “విజయశ్రీ . ప్రస్తావన" 

౫ భమిడిపాటి సుబ్రహ్మణ్యశాస్త్రి, వేమూరి సీతారామశాస్త్రి, కుప్పా శ్రీ ఆంజనేయశాగస్తీ 
గారలీయనకు సంస్కృతము చెప్పిన గురువులు; శివశంకరశాస్త్రి గారి ప్రభానం ఇతనిమోద 
ఉన్నదని వేరే చెప్పనక్కరలేదు 





చతుర్ధభాగము 703 


గరల్సు హైస్కూలులోను కొంతకాలము హిందీ తెలుగు పండితుడుగా పనిచేసి 
ప్రస్తుతం అమరావతిలోని శ్రీరామకృష్ణ హిందూ హైస్కూలులో ఉంటున్నాడు. 
“ఉదయశ్రీ *” (రెండుభాగాలు)-“విజయ శ్రీ - కరుణశ్రీ” * (ఖండకావ్యాలు) - కరుణా 
మయి (నాటిక) - అరుణ కిరణాలు (యాలు) స్వప్న వాసవదత్తము (అనువాదము) 
ఈతని కృతులు. ఈతని ఖండికలు కొన్ని “రికార్డు” అయి? ఇతని కీనాడు మంచి 
కీర్తినార్దించి పెట్టతున్నవనవలె. ఇతని రచనము శబ్ల్దార్హ క్రిష్టముకాక, భావనవాస్తవికాన్ని 
_ జ లు టఅయలణులలు — ౧ 
వదలిన గాంభీర్యము చెంతకు బోక, ఇతని శైలి పూసెజ్జవలె మనోజ్ఞమై (ప్రజల రంజిల 
చేస్తున్నది.కీ అయితే ఇతని కవితారీతి కరుణరసపోషణానికి అనువైనట్టు మరియే 
యితర రసపోషణానికీకాదని గమనిస్తాము. హిందీ భాషా కవితాధోరణులను మనకు 
దిగుమతి చేస్తున్నవారిలో ఇతనిని కూడ చేర్చవలె. పదముతుదిని శ్రీకారం చేర్చడంలో, 
రీతి నాదమునే మన్నించడములో ఇతని ననుకరించే యువకులు బయలుదేరడము 
వలని ఇతనివి విశ్వవిద్యాలయ పార్య (గ్రంధాలు కావడము వలన నేడితనికొక 
ప్రత్యేక స్టానమే లభిస్తున్నట్టు తెలుసుకుంటాము. 

*ః దైన్యజీవులపై సానుభూతీ - స్వదేశం, స్వర్శాష్ట్రం పైన (ప్రేమా - దేశ నాయకుల పైన 
అభిమానము - (స్తీమూర్తిపైన అసూర్వాదరము - దోషభూయిష్టాలైన చారిత్రకాంశాల పైన 
ఉ(క్రోశమూ ఇందులో అంతటా పర్విఉన్న వివిధ భావాలు. ఆ(ర్టమైన, హృదయంగమమైన యీ 
భావాలకు అందాలుదిద్దే శైలీ సారళ్యం ఈ కవి లేఖినిలో తొలుకాడడం గమనింపతగింది.. ఈ 
ఖండికలలో _"వోద్రేకముకన్న స్వానుభవస్సూర్తి మిక్కుటంగా భాసిస్తోంది...” 

-పిల్లలమట్ణి: రేడియో సమిక్ష 

ఛఈ “..ర్రీ పాపయ్యశాస్తిగారికి కరుణరసం ఆత్మసర్వస్వం .. సర్వజనవేద్యంగా సుకుమార 

భావాన్ని స్తయంవ్వక్తంచె సే మృదు శయ్య కఈకవిది.... ఆపాతమధురమైన సుకుమార పదప్రయోగ 

విశ్వాసం శ్రీ పాపయ్యశాస్తిగారికి నేటి కవులలో అగ్రతాంబూలం పూర్వకవులకంటె విశిష్టత 
సంపాదించి ఇస్తుంది. శాస్త్రిగారు 'తెలుగుదండ' ..” 

-నండూరి రామకృష్ణమాచార్య ‘కరుణ శ్రీ'కి'ఉప(శ్రుతి' 

ఫే పుష్పవిలాపము, అద్వైతమూర్తి, సాంధ్యశ్రీ, పోతన, నేతాజీ, రాష్ట్రసిద్ది మహాత్ముడు, 

మొదలైనవి. ముఖ్యంగా, (ప్రసిద్దగాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావుగారు ఏటినీపాడడర 

విశేషం! 

ర్‌ ఇతని కవిత్వము సభారంజనము చేస్తుంది; ఇతనిది deClaMatary style అనీ అజ్ఞుల 
నలరించే నిమిత్తం బొచితిని పాటించనిదని ఒకవిమర్శ ఉన్నది. 

ఢి మాలకొండారెడ్డి, బృందావనం రంగాచార్య, వానిలాల నరసింహారావు మొదలైన సాధకుల 
రచనలిందుకు తార్కాణాలు. 


104 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


'ఆంధ్రకేసరి' జీవిత చరిత్రను పద్యకావ్యముగా సంతరించిన ముదిగొండ 
వీరభ(ద్రమూర్తిగారు (సత్తెనపల్లి తాలూకా మాదలలో జననం 15-8-1908) వర్రమాన 
జాతీయకవే. 'కామాక్సీకటాక్ష లబ్దకవితావేశు' డితడు. సంప్రదాయ గౌరవముకల 
సాహితీ సమితిసభ్యుడు. “వేణుగోపాలశతకము, వాసవదత్త, కామాక్షిపంచశతి 
(మూకపంచశతికి ఖావానువాదము) ఆంధ్రకేసరి” మొదలైన కావ్యాలను 
రసవంతముగా రచించిన ధ్వనివాది. 'గుణాలంకారశయ్యపాకాది రూపముల 
సరియగు విన్యాసముల' పొందించడానికి యత్నించే అల్ప సంఖ్యాకులలో ఇతడొకడని 
గమనిస్తాము. వస్తుసేకరణములోజాతీయదృష్టి ఎందరికైనా ఉండవచ్చు; అయితే 
కావ్యత్వసాధనము కొందరి సొమ్మేమరి! శ్రావ్యకంరముతో ప్రసన్నవదనముతోను 
సభ్యులను సమ్మోహితులను చేస్తూ నేడు పేరు పొందుతున్న నవ్యుడితడు. 

ఆంధ్రభాషా సాహిత్యాలపైన ప్రత్యేకాభిమానము కలిగి ఆంధ్ర విశ్వ 
విద్యాలయములో తెలుగు ఎం.ఏ. చదివి వివిధకళాశాలలలో ఉపన్యాసకులుగా ఉన్న 
వారిలో కొందరు నవ్యసాహిత్య వ్యాపనానికి కృషిచేస్తూ పేరు పొందుతున్నట్లు 
గమనించవలె.* వీరిలో బాలాం[(త్రపు రజనీకాంతరావు (జననం 1920) మంచి 

శ అట్టివారిలో దివాకర్ల వెంకటావధానిగారనేక ఖండకావ్యాలను రచించి, 'రాజసందర్శనమ' 
నే లఘుకావ్యాన్ని ప్రచురించీ, నాటకమునుగూర్భ్చి-ఆముక్తమాల్యదను గూర్చి ప్రత్యేక పరిశోధనము 
సలిపిన పండితకవి. అయ్యంకి తాండవకృష్ణగారు స్వయముగా నటుడై ప్రదర్శనములనిచ్చి 
కూచిపూడివారి నాట్యకళనుగూర్చి విశేషకృషిచేసి కీర్తి గడిస్తున్న వాడు. మందలపర్తి ఉపేంద్రశర్మగారు 
(గ్రంధాలయ, వయోజన విద్యోద్యమాలలో కృషిచేస్తూ 'తిక్కన' అనీ 'వయోజనవిద్య' అనీ 
గద్యనాటికలను (ప్రచురించిన సాధకుడు.. జంపన చంద్రశేఖరరావుగారు కొవ్వలివారితో పోటీపడి 
సృజించిన 'నవలిక' లసంఖ్యాకాలు. అవిగాక 'ఊర్వశి' అనే నాటికను రచించీ, ఖండకావ్యము 
లనేకము వాసీ, ఇటీవలనే సినిమారంగమును (ప్రవేశించినాడు. కాకర్ల వెంకటరామ నరసింహంగారు 
ప్రబంధాలపైన (ప్రత్యేక పరిశోధనము జరిపి మొట్టమొదటగా డాక్టరు బిరుదాన్ని పొందిన మేటి; 
ఇటీవల భారతులలో ఖండకావ్యములను (ప్రచురిస్తూ ఉన్న సాధకుడు. కొత్తపల్లి వీరభద్రరావుగారు 
'పరదేశి' అనే (ప్రచ్చన్ననామముతో కధలను వ్రాస్తూ వచ్చినాడు. పోలూరి హనుమజ్ఞానకి 
రామశర్మ, లింగిరెడ్డి రామసుబ్బారెడ్డి, దిగుమర్తి సీతారామస్వామి - భద్రిరాజు కృష్ణమూర్తి - 
మేడూరి ఉమామహేశ్వరం, పొట్లపల్లి సీతారామారావు మొదలైనవారు వీరిలో ఇంకా కొందరు 
సాధకులు బయలుదేరుతున్నారు. పోణంగి శ్రీరామఅప్పారావుగారు 'తాజమహలు - విశ్వభారతి" 
మొదలైన (గ్రంధాలు వ్రాసి పైకి వస్తున్నాడు. పాటిబండ. పిల్లలమజ్జి చెసిన కృషినిగూర్చి పూర్వం 
ప్రత్యేకముగా (గ్రహించే ఉన్నాముగదా; పిల్లలమజ్ఞి (గ్రంధాలు భాషాప్రవీణ, విద్వాన్‌, బి.ఏ. 
తరగతులకు పార్యగ్రంథాలై అతనికి కీర్తి నార్జించి పెట్టుతున్నవీ చిన్నవయసులోనే. 


చతుర్ధభాగము 705 


ప్రతిభావంతుడు; 1937 మొదలుకొని గేయాలను విరివిగా వ్రాస్తూ స్వయముగా 
స్వరకల్పనముచేసి వాటిని మధుర కంఠముతో ఆలపిస్తూ - రేడియోముఖాన “రికార్డుల” 
ద్వారా వినిపిస్తూ - “మధుపాయి”లో (వాల్తేరు) సభ్యుడై - రేడియోలో ఉద్యోగిగా 
అనేక గాయకులకు మార్గదర్శియై” - (గ్రీష్మము - దివ్యజ్యోతి - మేఘదూత - మధురా 
నగరీగాధ - మేనక - విజయవిధాత” మొదలైన గేయనాటికలను, 'చండీదాసు’, 
'శాఫో, 'లకుమాదేవి' అనే నాటకములను (చూ. ప్రతిభ సంపుటములు) రచించి 
పూ.షా అనే ప్రచ్చన్న నామముతో కొన్ని చిత్రరచనలను చేసీ - మంచి ప్రసిద్దిలోకి 
వచ్చిన నవ్యుడు యీ “రజని”! 

ఇటీవల వారిలో నండూరి రామకృష్ణమాచార్యు లెన్నదగిన ఉత్సాహవంతుడు; 
'ఛత్రపతి శివాజీ” అనే వీరరస (ప్రధానమైన నాటకము (1947)-“తారాతోరణమ”* 
నె ఖండకావ్య సంపుటి (1950)-“ధర్మచక్రమ”నే నాటకము 'కవితయమ'నే 
విమర్శ(గ్రంధము-(ప్రచురించిన (ప్రతిభావంతుడు. ఇటీవల రేడియో నాటికల 
ననేకము రచించి ఏతన్ముఖమున కూడ మంచి వ్యాప్తిలోకి వస్తున్న నవ్యుడు. + 

'పైవారేకాక షేక్‌ ఫరీదు కవి 'వేమన' అని-కొత్తజగ్గయ్య చౌదరి “పన్నా, 
కళానిధి' అనీ-జోసఫ్‌ కవి “భారవి' కన్నీటికబురు, మొదలైనవీ-వేమూరి రామనాధం 
'చం(ద్రరేఖ' అని-దరిమడుగు కామయ్య 'భారవి' అనీ -ముదివర్తి కొండమాచార్యులు 
“అమర సందేశం-విరమనిడు-ధర్శదీక్ష' లని-అయితం కాళీ వరప్రసాదరావు 'హృదయ 
నివేదనమ'ని-పల్నాటి సోదరకవులు 'పార్వతి' అనీ-దుర్భా రామమూర్తి 'స్వప్నాను భూతి 


3: “శైలియందును శబ్దజాలము నందును ఛందోమార్గములను (క్రొత్తప్రాతల మేలు 
కలయికను వెలయింపవలెనను నాశయమెలైడలను గనుపట్టు చున్నది”. . . కట్టమంచి. 

. ఈ కావ్యసంపుటి ఆనందకరంగా వున్నదనడంలో అతిశయోక్తి లేదు. భాష 
మధురంగావుంది శ్రైలిమంజులంగావుంది. భావాలు చాలవరకు పాతవే అయినా (ప్రదర్శనలో 
కొత్తదనం వున్నందున రసోత్సాదకంగావున్నాయి...' -భీమన్న: ఆంధ్రప్రభ 

శ ఆంధ్రుల చరిత్రను భాషాసాహిత్యములనుగూర్చి విశేషించి పరిశ్రమ చేస్తున్న వ్యక్తిఅనీ 
భారతీత్యాది పత్రికలలోని వ్యాసాలనుబట్టి (గ్రహింపవీలౌతున్నది; పూర్వనవ్యుల కవితారీతులకు 
బాగా మురిసిపోయిన యితడు వాటికే వశుడైపోయి, నట్టు కన్పిన్తాడు తన ఖండ కావ్యాలలో; 
'కరుణశ్రీ' ప్రభావమున్ను కొంతకన్పిస్తుందీతని పద్యరచనావిధానములో. 


706 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కర్ణుడు, త్యాగము" లని అంబటిపూడి సత్యనారాయణ “త్రివళి” అనీ- కె.అన్నమ 
రాజశర్మ “కవి విపంచి” అని-కొండూరి నరసింహం 'సారంధి' అనీ -వానమామలై 
వరదా చార్యులు 'మణిమాల' అనీ - గడియారం రామకృష్ణ శర్మ 'అలంపూరు 
శిధిలము' లని-గార్హపాటి రాఘవరెడ్డి 'పరిదేవనమ' నీ -తలమర్హ కళానిధి 'మల్లెపూల' 
నీ-దూపాటి వెంకట కృష్ణ రాఘవాచార్యులు “ప్రసూనాంజలి' అనీ-కొండూరు 
విరరాఘవాచార్యులు 'తోరణమ'నీ -సున్నం వీరరాజ కవి 'యక్షప్రవాసము' అనీ - 
జంపాల వేంకట నృసింహం 'ఆమనిపూల'నీ -కాజరాధాకృష్ణశా(స్తి 'కవిత' అనీ- 
గోనుగుంట పున్నయ్య 'స్వప్న సందేశము” అని బెళ్లూరి శ్రీనివాసమూర్తి 'అప(శ్రుతి' 
అనీ-పులివర్తి శరభాచార్య ఖండకావ్యాలు-ఎక్కిరాల కృష్ణమాచార్య “అర్పణ, 
బుతుగానము ళీ”లనీ, బూదరాజు రాధాకృష్ణ 'అ(శ్రుధారల'ని ఉత్పల సత్యనారాయణా 
చార్య “ఉత్సలిని, విషబిందు, గాంధారి. కచుని వీడ్కోలు”లనీ-చక్కని ఖండకావ్యాలను 
(వ్రాసి నవ్యకవితా మార్గాన్ని యధా శక్తిగా విసతము చేస్తున్నారని గమనిస్తాము; 
గాఢమైన ఆం(ధ్రాభిమానముతో, జాతీయాభిమానముతోను అనేకులు రచనలు 
సలుపుతున్నారీ కాలాన. ఈ సందర్భాన (క్రొవ్విడి వెంకటరత్నశర్మ వ్రాసిన 
'ఆం(ధ్రస్మృతి', బోడేపూడి వెంకటరావు వ్రాసిన 'ఆం(ధ్రతేజము' చిట్టెపు వేమారెడ్డి 
వ్రాసిన 'కొండవిటి రెడ్డి సామ్రాజ్యము’ - రాయప్రోలు సుబ్రహ్మణ్యము రచించిన 
'కౌండవిడు' - లెన్న దగినవి; వర్హమాన ఖండకావ్య రచయిత లనేకులీనాడు సాధన 
చేస్తున్నవారు * పత్రికల ద్యారా ప్రచురణముల ద్యారాబయటికి వస్తున్నారు; అయితే 

ఈ“... ఈకావ్యమునందు వేదవిషయములు వైద్యవిషయములు కావ్యమునకు తగినన్ని 


యున్నవి.. .ఇదియేదో వేదకాలపుటాత శ్చ తన ము నిలుపుకొనుటకు జని శ్రంచెనటున 
. ఇతనికి ప్రాఢ మార్గము చాలదూరము వచ్చినది. . విశ్వనాధవారి పీర్రిక 


*ః పంగనామముల వేంకటేశ్వరప్రసాదరావు-అడపా రామకృష్ణ రావు-బంకుపల్లి 
రామజోగారావు- -జోస్యము జనార్దన శా(స్తి-దేశిరాజు వెంకట రమణరావు- గొట్టుముక్కల 
రామకృష్ణశాప్రిదండిపల్లి వెంకట సుబ్బాశాప్రే-భోయి భీమన్న-కొమరవోలు వెంకట సుబ్బారావు- 
భట్టిప్రోలు కమం" -వావిలాల రామమూర్తి-అయాచితుల హనుమచ్నాస్తి-ఎ.యల్‌.వి. 
చలపతిరావు-పోవూరి సీతారామాంజనేయశాస్తి - -జమదగ్ని శర్మ-పెండ్యాల సత్యనారాయణ - 
“స్వైరపిహారి'-తుమ్మలపల్లి రామలింగేశ్వరరావు- -మాడభూషి శ్రీనివాసాచార్య- -కోదాటిీ 
నారాయణరావు- పి.వి.నరసింహారావు-హరిరామలింగశా(స్తి-కొండపల్లి గోపాలరావు- ఆకెళ్ల 
సుబ్రహ్మణ్యశర్మ-ఆరవెల్లి లక్ష్మినారాయణాచార్య మొదలైననా రెందరో సాధనచేస్తూ అశ 
న మాచిరాజు దేవీప్రసాద్‌ జలసూ(త్రం రుక్మిణీనాథశాస్తులు ' 'పారడీ కవులై” సాధన 
చేస్తున్నారు. 


చతుర్ణభాగము 707 


వారితో చాలమంది రచనలకు రూపురేఖలు నిర్దిష్టము లైనవింక చేకూరలేదనే 
చెప్పవలె; ఈవిధముగా నేటికీ నవ్యసాహిత్య మొకప్రక్క వర్ణిలుతునే ఉన్నట్టు 
గమనిస్తాము. 

సంప్రదాయ మార్గము : 

ఈ మధ్యకాలములో పశ్చిమ వస్తుజాలముతో ఎన్నెన్ని నవ్య మార్గము 
లేర్బడి అనేకులను ఆకర్షిస్తున్నప్పటికీ ఈనాటికీ సంప్రదాయ మార్గ మొకప్రక్క 
విశేషాదరాన్ని పొంది విసృత మౌతున్నట్లు గమనిస్తాము; అంటే వేదములపైన*ః 
ప్రామాణిక బుద్ది, పురాణము లంటే అభిరుచి, సంస్కృతభాషపైన గౌరవము 
లాక్షణికమతముపై దృష్టి మొదలైన వాటిని వీడనటువంటి పండితులీ సంప్రదాయ 
మార్గమును నేడు 'రాజమార్గము'గా చేయ యత్నిస్తున్నారు. దేశములో ఆముష్మిక 
చింత నశించిపోకుండ రక్షించేటందుకు ప్రయత్నాలు నేడు కొనసాగుతునే ఉన్నవి. 
నిజమునకెన్ని పడమటిగాలులు విచినా సంచలింపని దృఢచిత్తులు లేకపోలేదని 
దీనివలనబుజువవుతున్నది. విశేషమేమంటే మొదటకొంతకాలము నవ్యమార్గవర్తులై 
ప్రసిద్దులైన వారీనాటికి వయసుమోరుతున్నకొలది పూర్వ భ్రాంతినివీడి, వెకిలితనాన్ని 
మానివేసి, (త్రికరణశుద్దిగా సంప్రదాయ మార్గముననుసరించి వైదిక మతోద్దరణ 
దీక్షతో ఉద్లంధరచనము చేయబూనుకుంటున్నారు; 'శ్రీమ(ద్రామాయణ కల్పవృక్షము” 
నిర్మిస్తున్న విశ్వనాధ సత్యనారాయణ గారు దేవీ భాగవతము నిర్మిస్తున్న నోరి 
సరసింహ శాస్తి గారలట్ట కవిస(మాట్టులు; 

నవ్యసాహిత్యాన్ని విశేషముగా సృజించిన సాహితీసమితీయులే ఈనాడు 
సంప్రదాయవాదులు కావడము గమనింపదగిన అంశం! సాహితీసమితి కొంతకాలము 
“పరకాయ ప్రవెశము'” చేసి, అనేక సంస్థలకు (నవ్యసాహిత్య పరిషత్తు మొదలైనవి) 
వికాసము చేకూర్చి తరువాత (1943 నుంచి) స్వస్వరూపముతో ఉన్మేషముపొంది 

* వినయా(శమమువారు ఆమధ్య బంకుపల్లి మల్లయ్య శాస్తి రామవరపు కృష్ణమూర్తిశాస్రి 


గారలు (శ్రమపడి (వ్రాసిన తెలుగు తాత్సర్యములతో కూడిన బుగ్యజుస్పామవేదములను 
ఆం(ధ్రవేదమాలిక పేర ప్రచురించినారు. 


704 న్‌ నెవ్యాంగ్రె సాహిత్య వీధులు 
పలుచోట్ల సమావేశాలను జరిపి*ః యువకవులను, ప్రసిద్ద కని పండితులను కూడ 
గీట్టు5 న సం(ప్రదాయిసిద్దమైన సాహిత్య మార్గమునుతీర్చి వివిధ కావ్యమణి 
గుచ్చములతో దేదీస్యమానము చేస్తున్న విషయము మరువరానిది. 
ఏనుర్భికులలో కురుగంటి సీతారామభట్టాచార్యులు, పిల్చ్లలమలే వేంకట 
ఎనుముంతరాను, జన్ములమడక మాధవరామశర్మగారలు తమ వ్యాసములద్వారా, 
ఒసన్యాసముల ద్వారా, నినుర్భ[గ్రంధాల ద్యారా సంప్రదాయమునే ప్రబోధిస్తున్నారు; 
టే మూర్గములో పలువురు పండితులు సంస్కృత నాహిత్య (గ్రంధముల 
నొం(ట్రికరిస్తున్నారు. సన్నిధానము సూర్యనారాయణ శాస్త్రి చలమచర్ల రంగాచార్యులు, 
వం gown 'మోధివరామ శర శ్రీ వెదుల రామశాస్టై[ గారలు మొదలైనవారట్ట వారు. 


అ కాకా కాలు పై. ram 


వస్తా 


* సాహితీ సమీతి జరిసిన సమావేశాలను స్టలాలను ఉదధ్యక్షులను ఈక్రింది పట్టికలో చూడండి: 


రంతోట్తునము 1946 గుంటూరు మొక్కపాటి 
జువంతాన ట్రధమ సమావేశము 1946 తెనాలి కురుగంటి 
రితయ .” 1947 అమరావతి తల్దావజ్ఞల 
పతియు.” 1947 గుంటూరు వల్లభజోస్యుల 
చతుర |” 1948 ఓంగోలు అడివి 
సంచము ” 1949 ఏలూరు నండూరి 
షు " 1951 గుంటూరు రాయప్రోలు, దేవులపల్లి 


రజతోత్సనానంతర ప్రధమసమానవేశపు సంచిక కూడ వెలువడినది, అధ్యక్షుల ఉపన్యాసములలో 
చేసు, సభ్యులరిచనలలో నేమి సంప్రదాయమువైపే మొగ్గు హెచ్చుగా కన్పిస్తున్నది, 

ఈ రసగంగాధరిమునే కాక ఇటీవల (ప్రతాపరుద్రీయమును కూడ నాంధ్రీకరించిన 
వాహిత్యవద్వాప్రనిణుడు; భాషాప్రవీణుడు, ఆలంకారికుడు గానే కాక, ఈయన విద్యార్దులకు 
సొసొత్యాచార్యుడు గాను, సంస్కృతాంధధ్రాలలో అనర్గళమైన ఉపన్యాస పటిమకలవాడుగాను 
ట్రసేద్రి కక్కుతున్నాడు; ఈయన వివిధపత్రికలలో (వ్రాసిన సాహిత్య వ్యాసములు రేడియో 
(పంంగముటు, సీరికలు కూడ ఘన పాండితికి నిదర్శనములు! ఇటీవల ప్రభుత్వపు బహుమతి 
సొందిన సిమర్శకోత్తిముడు 

1 అప్పకఏయ వివరణమ'”నే గ్రంధమును రచించిన విద్యవత్కవి. కొవ్వూరు సంస్కృత 
కళాశాలలో సాహిత్యాచార్యుడు. 

గీ బులుసు వెంకటరమణయ్యగారు 'రసార్లవసుధాకరము' - 'కువలయానందసారము' - 
'బాలావ్యాకరణటీక' మొదలైనవి రచించినాడు. కంభంపాటి సుబ్రహ్మణ్య శాగస్తిగారినికూడ ఈ 


సందర్భమున 'సర్కొనవలె. 


RR ల? 


చౌ టీ 
నూ 4 మొ ఆ లు Dm కె 


పకొమ్మ ఆది శషయ్యగారు కురంగీకిరాతము SE ల ర ల et ర 
“మేఘసందేశము”, దీపాల పిచ్చయ్య శాస్త్రిగారు భ భకక మముమ్మ సవా త 
మేఘ సందేశములు మొదలైనవి- గుజ్బం వేంకట స సుబ్రహ్యణ్యము రకరకా 
బుతుసంహారములు' - ఆకిలి శ్రీరామ నర; గ్రగారు ean = wet 


రాఘవములు - భారతుల మార్కండెయశర్మ గారు ప్రతిమానాటకము 
శ్రీకృష్ణయ్యగారు “కొాండవిటివిజయము - స్వయంపాకుల వెంకటరామశర్న గారు 
“సేవ్యసేవకొపదేశము'” - పిశుపాటి విశే శర శాస్రిగారు 'రత్న పాంచాలిక' -జఉపొల 


X 


నరసింహశర్మగారు “మంగళగిరి మాహాత్మ్యము" = రామావర్వుల కొండయయళగారు 


| 


'వామునపురాణము' (అనువాదము- ముదిగొండనాగవిరయ్యశా! స్తిగారు 


త్రి 
పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు 'కంబరామాయణము' (అనువాదము) - 


o 
| 


'శివపురాణము'*ః - మహే బాం(ద్రవాడ వీరగణపతిశా(స్తిగారు Fay ore 


పులుగుండ్ల నరసింహ శాస్త్రిగారు క్షేమేం[ద్రుని దర్భదళనము - పుళ్లాపంతుల 
వెంకటరామశర్మగారు 'భారత శ్రీనాధీయము” - మేడిచెర్లఅంజనేయమూ ఆర్రిగారుక్తి 


io) 


“నమోవాకము' (నమకమునకు పద్యానువాదము) - గుదిమెళ్ళ రామానుజా చార్యులు 


4 త్రిపురాంతక శతకము” “శ్రీ సీతారామశతకము'ల వ్రాసిన పాలుట్ల పాలంకయ 


గారట్టి వారిలో ఒక సాధకుడు! 


; 


fA 


౩౫ ..రసవంతమై నిర్గుష్టమై ధారావాహికగా (ప్రవహించు శైలిలో శివపురాణమును 
రచియించుట తమకు దక్కినది - . =. ఈ శతాబ్ద పూర్వార్హమున వెలువ డిన యుత్తమ 
(గ్రంధములలో తమ శివపురాణమొకటి. - కురుగంటివారు 

+ ఈయనది చిత్తూరుజిల్లా పూతలపట్టు గ్రామము; శబ్దార్హకల్బకము - లక్షణ శిక్షణము 
- త్రివర్గము - సూక్తిసుధ - కుమారసంభవము - తెనుగు సందేశములను (గ్రంధములను 
రచించిన “ఏద్వత్కవ తిలకుడు. ' 

కల్లూరి చంద్రమౌళిగారు 'రామాయణసుధ అను (గ్రంధమును ఇటీవలనే వ్రాసి 
సంప్రదాయ ప్రీతిని వెలిబుచ్చిన వ్యక్తి 

కీ వాత్యాయన కామసూత్రములకు ఆంధ్రతాత్సర్యము వ్రాసినాడు. దీనికి గల 
జమ్మలమడకవారి పీఠిక ఉదాత్తమైనది. 


710 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 
గాదరి మురఖధిర విలాసములు”- గట్టి లక్ష్మినరసింహ శాస్త్రిగారు ఈ (జననం 1913) 
yr Wags 4 మ్‌, Pee 
శీ, ఎరా (సింగరలీల, శ్రీ విద్యాశంకర నిజయము, ఆశ్వినమాహాత్మ్యము, వైశాఖ 
WIE తము, అనమురునము- క్త ప్షమహస్సు, మొదలైన పద్యకావ్యాలు “కుందమాల, 
ససిననాయ' అలనే నాటకాలు - గోరుగంతు సూర్యనారాయణ శర్మగారు “శంకర 
దును - విస్టా లక్ష్మి కాంత శా(స్తిగారు 'ఏర విహారము” - ఉప్పల వెంకటకవి 
‘dyin ఆ తొతేసల్లి శెంకటస్పయ్య శా(మ్రైగారు 'కాకానిమల్లీశ్యర మాహాత ఖ్రము' 
- తోయుసునారాయుణ శాస్ర గారు కల్యాణ కైవర్తము - విశ్వనాధ లక్ష్మణకవులు1 
పాలకుల సచిరి త్రము '= కేశపభొట్ల సుదర్శన వేణుగోపాల మూర్తిగారు (జననం 
1905) “క్పాహ్మాఫ్వుదయుము, సరనుశినానందలీలలు, - ఉత్తరలీలలు” మొదలైనవి- 
BORE నీంకటేశ్వరులుగారు “అష్టావక్ర చరిత్రము, (పద్యకావ్యము)కుందమాల, 
SY ITOH, ఆత్మోపహోారము (శతకము) అహల్యాగొాతములు (పద్య 
శః గ. తృనుహార్షి బినిత పధామృుతము (వచనము) మొదలైనవి - శంకర 
ATT MT 'గీతాహ్నాదయును, - కల్లూరి నేంకటసు(బహ ణ్యాదిక్షితులవారు 
Ae roca J - సుధునాసంతుల సత్యనారాయణ శా(స్తిగారు “రత్నావళి 
స (హా, )గాతీద (నాటవములు)సక్షదర్శిన సం(గహము; పతంజలి చరిత్ర (వచనములు) 
శ xing” - రాయుసం శేసగిరిరావుగారు 'నాదేశ్చరి'* మొదలైన (గ్రంధాలను రచించ 
COW తీర్చిదిద్దుతున్నారు. 

ఖు పాటల (ప్రభాకరశ్నోస్తిగారనే సోదరుని కలుపుకొని కొన్నాళ్ళు ఈయన (గంధ 
లంత ఎమి చెసినాడు; తఅరువోతి నీరు విడిసోయినారు నాళం కృష్ణరావుగారిచె సంపాదితమైన 
న్‌ ఏవ WT cD), తెలుగు బాఖీయనముల'”నే (గ్రంధాలకు ఈ సోదరులు చక్కని 
Sp బంగి సెటింట్లు వనుగొంటాను. 





1 సటిసిర్తి వాస్తవ్యులు కస్పగంతుల అక్ష్మణశళా(స్త, మాదిరాజు నిశ్వనాధ రావుగార్జు సుప్రసిద్ద 
నజ గంథుం. బిల్హణుని నిక్రమాంకచేవ చరిత్రను తెనుగులోకి పరివర్తనం చేసినారు. 
ుధాననామ్యువంగ?. చేయిటంచెతి మాతృకలోఉండే క్షిష్టితాది గుణాలు పరివర్తనంలోకి 
ంమింటినిని. ఏన్వనాథరానుగారు అచ్చాంధ్రమందు చక్కని పండితుడు. ఈ కాలంలో ఇట్టి 
వావిటిన్యం. బాలా అరుదు. “పై చూపులకు లోన సమర్షుడని తోపజేయడుు నిగర్వి. ఈ 
నైవం? చెవచిరి[బ్రమును. తీరుసతి వేంటేశ్వరులు గద్యంగా రచియించినారు, కాని యీ 
ఎచ్వుకా వ్యవ విశిస్టత కలది. - కురుగంటివారు 

౫ ఇందు నాదినిద్యారహస్యము అంతర్నిహితమైయున్నది- డాక్టరు చిలుకూరి 


చతుర్థభాగము 


విజ్ఞానవ్యాప్తి - కళా వికాసము: 

ప్రజలలో విజ్ఞానమును పెంపొందిచవలెననే దృష్టితో ప్రతిబావంతులైన 
విద్యా శా(స్తవేత్తలనేకులు ప(త్రికలద్యారా, రేడియో ద్యారా తమతమ 
కళాఖండాలను విరివిగా అందజేస్తూ ఈ కాలాన ఎంతో తోడుడుతునారు. 
ఈనాడు ప్రజ శాస్త్రఎకాసమును విజ్ఞాన విశేషమును చూడకుండా ఉంటే ప్ర యోజనవు 
లేదు. ఎప్పటి కప్పుడు ప్రపంచపు స్టితిగతులనుగూర్చి వైజ్ఞానికాభివృదైని గూ 
తెలుసుకొనడమెంతో అవసరము, ఈనాటి మానవునికి, ఈవిధముగా (ప్రజల 
సర్వతోముఖ విజ్ఞాన వికాసము కల్గించేందుకు తోడ్పడుతున్న కొందరినిగూర్చి 
దిజ్మాత్రముగా తెలుసుకొందాము: 


గ 


రాజకీయార్థిక వాణిజ్యాది విషయాలపైన పత్రికా వ్యాసాలు (వ్రాస్తూ 
విజ్ఞానమును బహుళముగా అందిస్తున్న వారిలో మామిడిపూడి వెంకటరంగయ్య 
(చూ. భారతులలో భూప్రదక్షిణ మిత్యాది రచనలు), కపిల కాశీపతి, మాడపా 
హనుమంతరావు, భోగరాజు పట్టాభి సీతారామయ్య, బూర్లుల రామకృష్ణరావు, దా 
గోవింద రావు, చావలి వెంకట హనుమంతరావు, వేదుల జగన్నాథం, వావిలాల 
గోపాలకృష్ణయ్య, పండితారాధ్యుల నాగేశ్వర రావు, కాశీనాధుని పూర్ణ మల్లిఖార్జునుడు 
వేమూరి రామనాధం, సీతంరాజు సుబ్రహ్మణ్యశర్మ, అజ్జరపు వెంకటరమణరావు, 
భాస్కర్ల సూర్యనారాయణమూర్తి, కె. సన్యాసయ్య, ఎడద కామేశ్వర రావు గారలు 
మొదలైన వారెన్నదగినవారు; సంగీత, నాట్య, భౌతిక, ఖగోళ, భూగోళ, జ్యోతిష 
శాస్త్రములలో విశేష పరిశ్రమచేస్తూ తద్విజ్ఞానమును తమ రచనలడ్యారా లోకాని 
అందిస్తున్న వారిలో విస్సా అప్పారావు, ఆమంచర్త గోపాలరావు, పుచ్చా సుబ్రహ్మణ్య 
శాస్తి, రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ, వసంతరావు వేంకటరావుశి, జయంతి ధర్మతేజ, 


ఉండ్‌ ౪ 


న్నే 


ఇ 


గ 





* ఈయన సంగీతముపై విద్వద్యాసములు (వాయడమేకాక “త్యాగరాయ కీర్తనలను, 
“క్షేత్రయ్య పదములను సంపాదించి ఇటీవల ప్రచురించి ఆంధ్రజాతికి మహోపకృతి గావించినాడు. 
కల్టూరి వీరభ(ద్రశాస్తిగారి వ్యాఖ్య నెన్నవలెకూడ! 

4 'మా రేలోకం' - 'జగత్తు - జీవము” మొదలైన (గ్రంధాలు వాసి, ప్రభుత్వపు బహుమతి 
పొందిన తెలుగుభాషా సమితి ఉద్యోగి. 


712 నవ్యాంధ్ర సాహిత్య వీరులు 


గమనింపతగింది. ఈ సందర్భాన హారికధలను వాసి తత్ర క్రియకు ప తామహుడైన 
విద్వత్కవి, బహుభాషా పండితుడు ('ఒమరుఖయామ్‌' అనువాదకుడు) బహు 
(గ్రంధకర్త, ఆదిభొట్ల నారాయణ దాసుగారి కృషి స్మరింపదగినది. 
చారిత్రక విషయ మోమాంసలు చేస్తూ వస్తున్నవారిలో ముల్లంపల్లీ త్వాదులు 
కాక ఓరుగంటి రామచం(ద్రయ్య,* ఆదిరాజు విరభద్రరావు, విష్ణుభొట్ల సూర్య 
నారాయణ, రామచంద్రుని వెంకటప్ప, కె. వెంకటాచార్య, మామిడిపూడి వెంకటికర్లు 
కొడాలి లక్ష్మీనారాయణ, శ మొదలు గాగల నవ్వులు కొద్దిమంది చారిత్రక విమర్శలు 
(వస్తున్నట్లు కనుగొంటాము. 
ఆంధ్రభాషలోని మాండలికాలను, (ప్రాచీనకవి (ప్రయోగాలను, శజ్ఞార్ల 

విచారమును, (ప్రాచీన నవీన కవితారీతులను, గూర్చి కృషిచేస్తూ కొందరు నేడు 
నిమర్శవీధిని విశాలము చేస్తున్నారు. వెనుకటి తరము వారిలో చిలుకూరి నారాయణ 
రావు, కోరాడ రామకృష్ణయ్య, బండారు తమ్మయ్య, దీపాల పెచ్చయ్యశా।స్తి! (జననం 
1894) గిడుగు వెంకటసీతాపతి, వేటూరి ప్రభాకరశాస్త్రి, క్ట మున్నగు వారిప్పటికీ 
పత్రికలలో వ్రాస్తూనే ఉన్నారు; నవ్యులలో నిడుదవోలు వెంకటురావు4. దే వరసర్తి 

¥ టి.యిన్‌. సి. వెంకటనారాయణాచార్వులు 'శతరాగంత్న మాలిక' అనీ ఓగిరాల 
వీరరాఘవశర్మ గారు 'దేవీగానసుధ' అని కీర్తనలను రచించి ప్రసిద్ది కరు; [తున్న వాగ్గేయ కారులు; 
మ. కూడ కొన్ని కీర్తనలను ఇటీవల రచించి మంచి ్‌ ప్రచారములోనకి వస్తున్నాడు. 

౩న ఈయన నవ్యకనకూడ, ఆం(ధ్రవిశ్చనద్యాలయను విద్వార్దులకన (నానన ఆంధ్రుల 
చరిత్ర (ఎట్లూలేనేమి) ఇటీవల ఆం ఆంధ్రప్రభను చాటినట్టిదిగా తెలుసుకుంటాము. 
డాక్టరు బిరుదాన్ని కూడ పొందినా దేతడు. 

ఈ ఈయినది గుంటూరుజిల్లా మోపణ్లు గ్రామము; 1933 నుంచి తదేకదీక్షతో పరి కోన నము 
చేస్తూ అనెక (గ్రంధాలను, న్యాసాలను ప్రచురించిన నవ్యుడు 'భారతనిదు షీరతృ్చములు, 
(గ్రంధాలయచరి[త్ర, ఆంధ్రదేశ క గ్రామచరిత్ర, నాగార్జున చరిత్ర, (ప్రాచీనయోగులు, రైతుచరిత్ర, 
రామాయణ విమర్శనము' మొదలైన ఏయన గ్రంథములు. 

1 “చేమకూరవారి సారంగధంకు” జితికాశిఅని, “హరిశ్చంద్ర ద్విపద, శృంగారి చైషధా 
నుక్తమాల్యదా వ్యాఖ్యాన విమర్శలు, చో పద్యరత్నాకరము.. (ప్రచురెంచిన వ మర్చు కాగ్రసరుడు. 
తిరుపతి వెంకటకవుల శిష్యుడు. 

కీ ఇటీవలనే ఈయన నురణించి నిమర్శలోకానికి తీరని నష్టము కల్లించి నాడు. 

4. ఈయన మద్రాసు ఆంధ్రపరిశోధన శాఖలో 'ప్రధానాచార్వుడు నీద్మైవవాజ్కయ మును 


గూర్చి నిశేషముగా పరి(శ్రమచేసినవాడు, త్రిపురాంతకోదాహరణాన్ని సంపాదించి ముంచి పీరిక 
(వ్రాసిన పండితుడు; ప్రభుత్వ బహుమతి పొందిన నినుర్శకోత్తముడు. 


చతుర్ధభాగము 713 


వెంకట కృష్ణారెడ్డి, బులుసు వెంకట రమణయ్య శి, కొణిదెన బాలకృష్ణయ్య, చిరుమామిళ్ళ 
శివరామకృష్ణప్రసాద్‌, బసిరెడ్డి ఈశ్వరరెడ్డి, సరిపెల్ల విశ్వనాధశాస్త్రి, తిమ్మావరుల 
కోదండరామయ్య, 'శ్రీవాత్సవ' బొడ్డపాటికుటుంబరాయ శర్మ, గరికపాటి కృష్ణమూర్తి, 
రావూరి దొరసామిశర్మి నేమాని భారతీరత్నాకరాంబ, ఏలూరిపాటి రామభద్ర 
చయనులు, హోసూరు నంజుండరావు, చిలుకూరి పాపయ్య శాస్త్రి బులుసు 
వెంకటేశ్వర్ణు, దేవులపల్లి రామానుజరావు*ో, కోటమర్తి చినరఘుపతి, టేకుమళ్ళ 
కామేశ్యరరావుకి, వెల్లలూరి వెంకటారాఘవశర్మగారలు మొదలైనవారెందరో 





శ జననం 1907, గొప్పవ్యాఖ్యాత; మనుచరిత్ర - ప్రాఢవ్యాకరణములకు వ్యాఖ్యలు 
రచించినాడు, పాండురంగమాహాత్య్మాాది (గ్రంథాలకు టీకలు రచించినాడు. 

౫ హైదరాబాదు రాష్ట్రములో ఆంధ్ర సారస్వత పరిషదుపాధ్యక్షుడై విజ్ఞానవ్యాపనమున 
కమితముగా పాటుపడుతున్న విద్యావంతుడు (బి ఏ., ఎల్‌ఎల్‌.బి). కురుగంటి, రాయ(స్రోలు 
వారల (ప్రభావముకల్లి, సాధనసమితి సోదరవర్గములోచేరి, విమర్శకుడుగాను కవిగాను ఇతడు 
చేస్తున్న కృషి విశేషమైనది! “ప్రమోదకుమారుడ ”నే ప్రచ్చన్ననామముతో ఖండికలనేకము పత్రికలలో 
ప్రచురించిన భావుకుడు; “నవ్యకవితానీరాజనము” (సాధన సమితి ప్రచురణము) అనే విమర్శ 
గ్రంధముద్వారా - “నైజాములో సారస్వతసేవ, (స్రీలపాటలు, ఆదినునివాసులు, ఆంధ్రనాయకులు, 
ప్రపంచ రాజకీయోద్యమాలు” మొదలైన అసంఖ్యాక వ్యాసాలద్వారా - ప్రధానముగా విమర్శకుడుగానే 
పేరుపొందుతున్నట్టు గమనిస్తాము; 'శోభ' అనే సారస్వత మాసపత్రిక పెట్టి తత్సంపాదకుడై 
చక్కగా నడుపుతూ, “గోలకొండపత్రికా ' నిర్వహణములో ఒకడై చేస్తున్న కృషి విస్తారమైనది. 
మునిమాణిక్యము వారి ఈ మాటలు చూడండి. “రామానుజరావు పండితుడని, గంభీరుడని, 
ప్రసంగ కుశలుడని నాకు అభిప్రాయం కలిగింది.... పొట్టివాడే అయినా తనకంటే చాలా 
పొడుగైనవాళ్ళ ఎదుట నిరారుగా నిలబడేశక్తి ఈయనకు ఉంది... సాంఘిక విషయాలలోనో, 
సాహిత్య విషయాలలోనో ఈయన శాసనకర్త కాగలడు .. ”  - (కృష్ణాపత్రిక) 19-3-1949. 


రీ ఈయన భారతి 13వ సంపుటములో వ్రాసిన వ్యాసాలు, “వాడుకభాష రచనకి కొన్ని 
నియమాలని వ్రాసిన పుస్తకము గమనింపదగినవి (త్రిలిజ్ల పత్రికలో ఈయన “మాండలిక 
తెలుగుపదములను [క్రమముగా (ప్రచురిస్తున్నాడు; 'ఆంధ్ర(ప్రభ' ఇటివల వివిధ 
మాండలికాలనుగూర్చిన వ్యాసములను ప్రచురించి కొంత దోహదము చేసినది; గిడుగు సీతాపతి, 
ఓగిరాల సుబ్బారావు, పిల్ల లమల్లై హనుమంతరావు, నాయనికృష్ణకుమారి, భద్రిరాజు కృష్ణమూర్తి 
మొదలైనవారి వ్యాసాలు ఎతన్ముఖమైనవి 


714 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


వ్యాసాలనువిరివిగావ్రాస్తూ వివిధ పత్రికలముఖానఅందిస్తున్నారు ₹ ఈ మార్గానకూడ 
నోరి - విశ్య్వనాధలు* ఎన్నదగిన కృషి చేస్తున్నారు. శిష్టా రామకృష్ణశా స్తిగారి “విమర్శ 
వ్యాసములు - నాటకవిమర్శన”ములు - కాశీనాధుని నాగేశ్వరరావుగారి ఆంధ్ర 
వాజ్మయ చరి(త్ర'- వేటూరి ప్రభాకరశాస్తిగారి 'తెలుగు మెజుగులు, - పిల్లలమజ్జివారి 
“సాహిత్యసమాలోచనము, సాహిత్యసంపద, సాహిత్య సమోక్ష''లు జి.వి.కృష్ణరావుగారి 
“కావ్యజగత్తు, జేగంటలు” - చాగంటి శేషయ్యగారి “ఆంధ్రకవితరంగణి” - భూపతి 
లక్ష్మీనారాయణరావు గారి “భారతము - తిక్కన రచన' - కోరాడవారి 'దక్షిణదేశ 
భాషాసారస్వతములు - దేశి' - మధునాపంతుల సత్యనారాయణ శా స్తిగారి (జననం 
1920) 'ఆంధ్రరచయితలు' మొదలైన విటీవల కాలములో వెలువడి భాషాసాహిత్య 
చరిత్రలు విమర్శ (గ్రంధములులేని లోపమును కొంతవరకు తీరుస్తున్నవి. 


కొన్ని ప్రచారక పరిశోధక సంస్థలు: 

ఈ కాలానికీ కొన్ని ప్రచారక పరిశోధక సంస్టలద్వారా నిఘంటురచన, 
విజ్ఞానసర్వస్వ నిర్మాణము, కళాప్రచారము, లొకప్రక్క సాగుతున్నవి; “హైదరాబా 
దాంధ్ర సాహిత్య పరిషత్తు” అనే ఒక విద్వత్సంస్థశి నిజాము ప్రభుత్వాదరాన్ని 
సంవాదించి, మొదట విజ్ఞాన సర్వస్వ నిర్మాణయత్నము కొంత గావించినట్టు 


$ (ప్రాచీన ఆంధ్రకవుల జీవిత కవితావిశేషాలను మేళవిస్తూ 'గొప్పవారితో గుసగుసలు'అనే 
పేర కీ శే. వారణాసి శ్రీనివాసరావుగారు రచించిన (గ్రంధములోని కొన్ని భాగాలు ఆంధ్రవార 
పత్రికాముఖాన వెలువడినవి. నోరి వ్రాసిన వ్యాసములు ప్రాచీననవ్యసాహిత్య తత్వములనెరుగుటలో 
ఎంతగానో ఉపకరిస్తవనడము సత్యము. 

* 'నన్నయ్యగారి ప్రసన్న కధాకలితార్హయుక్తి' ని గూర్చి భారతులలో వ్రాసిన వ్యాసపరంపర 
దాని కదేసాటి 

శ రాయ(ఫ్రోలువారి ఆధ్వర్యాన, ఖాసింఖానుగారు కార్యదర్శిగా ఈ సంస్ష (ప్రారంభమై 
'ప్రధమసమావేశాన్ని మహావైభవముగా 1943 డిసెంబరులో రాధాకృష్ణపండితుని అధ్యక్షత క్రింద 
జరిపినది: తత్సమావేశములో షండితులు చదివిన పరిశోధక వ్యాసములన్నీ - ఒక సంచిక 
రూపమున (ప్రకటితమైనవి. ఈ సంస్ట (ప్రచారముకన్న, పరిశోధనముపైనే దృష్టిపెట్టుకున్నది 
కావడము విశేషము! కురుగంటివారు ప్రస్తుతము దీని కార్యదర్శి; ఉస్మానియా విశ్వవిద్యాలములోని 
తాళపత్ర (గ్రంథపరిశోధనమునందున్నాడీయన ఇపుడు. 


చతుర్ధభాగము 715 


కనుగొంటాము. ఖాసింఖానుగారి “ఖుర్‌ ఆన్‌ షరీపు - కథానికా రచనలు -” 
కురుగంటివారి “ఆదర్శ(ప్రభువు -A Hand Book of Telugu Literature, కొందరు 
తంజావూరు కవులు, పండితులు - నవ్యాంధ్ర సాహిత్య వీధులు”, (ద్వితీయ 
ము(ద్రణము) - తిరువేంగళాచార్యులవారి 'ఆంధ్రధ్యన్యాలో కము’ డాక్టరు టోపాగారి 
'ఇస్రారెహయాతొ (వేమనతత్వము) లను (ప్రచురించి ఈ సంస్థ చేస్తున్న కృషి ఈ 
సందర్భాన గమనింపతగినది. 

ఆంధ్రసాహిత్య పరిషత్తువారు జయంతి వారి యాజమాన్యాన “సూర్య 
రాయాంధ్రనిఘంటువు” (కొన్ని సంపుటాలను,) వావిళ్ళవారు బులుసు వేంకటెశ్వరులు 
గారి సంపాదకత్యాన “వావిళ్ళ నిఘంటువు” (మొదటి భాగమును), దేవిడీ జీమిోందారు 
గారు 'ఆంధధ్రవిజ్ఞానము' (పది సంపుటాలను) యీ మధ్య వెలువరించినారు. 


ప్రభుత్వపు ప్రోత్సాహముతో బెజవాడ గోపాలరెడ్డిగారి అధ్వర్యాన - 
స్వాతంత్ర్యం లభించిన తర్వాత -(10-10-1947)మద్రాసులో 'తెలుగు భాషాసమితి' 
అని ఒక సంస్థ ఏర్పడి “తెలుగు విజ్ఞాన సర్వస్వము' ను నిర్మించడానికి యత్నిస్తూ 
ఇటీవలనే “పరిచయ సంపుటి”ని (ప్రకటించినది. 

ప్రజాస్యామాన్యములో తెలుగుభాషాసాహిత్య ప్రచారము చురుకుగా చేస్తున్న 
సంస్థలలో హైదరాబాదులోని “ఆంధ్ర సారస్వత పరిషత్తు' * ఎన్నదగినది. నిజాము 
రాష్ట్రములోను బయటనూ అనేక శాఖలను (180) స్థాపించి, పరీక్షలను ఏర్పరిచి, 
(గ్రంథాలను (ప్రచురిస్తూ* మహాసభలను హైదరాబాదు, ఓరుగల్లు, నల్లగొండ, 


* “తొలిసారి బూర్గుల రంగనాధరావుగారు, భాష్కరభట్ల కృష్ణరావుగారలలో సంచలనము 
కలిగి వారలు, మందుముల రామచంద్రరావు, సురవరం (ప్రతాప రెడ్డి, బూర్లుల రామకృష్ణ రావు, 
బుక్క పట్టణం రామానుజాచార్యుల గారలతో సంప్రదించి మొట్ట మొదటిసారిగా స్వభాను వైశాఖ 
శు లు నాడు శ్రీలోకనంది శంకరనారాయణ రావు గారి అధ్యక్షతలో సమావేశము నేర్చాటు జేసి 
మన పరిషత్తున కోరూపము నొసగినారు...” పులి జాల హనుమంతరావు [సారధి : 6-2-1949] 
ఈ పరిషత్తునకు బిదురు వేంకటశేషయ్యగారు (ప్రధమ కార్యదర్శియై సేవచేసినాడు. (ప్రస్తుతము 
పర్పా వేంకటేశ్వరరావుగారి ఆధ్వర్యాన మంచి కృషి చేస్తున్నది. 

* సన్నిధానమువారి '“కావ్యాలంకారసం[గ్రహము” - - ఖండవల్లి బాలేందు శేఖరంగారి 
ఆంధ్రులచరిత్ర, - - అలంపూరు శిధిలములు ఈ పరిషత్సక్షాన వెలువడిన: 


716 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


మహబూబునగరము, తూపురాన్‌, మంచిర్యాలలలో నిర్వహించి, వయోజనవిద్యా - 
(గంధాలయోద్యమాల (ప్రాముఖ్యాన్ని గుర్తించి, బహుముఖాల కృషిచేస్తూ ప్రజలలో 
మంచి సంచలనము కల్షిస్తున్నట్లు కనుగొంటాము.* ఈ సందర్భాన తత్తంస్తా 

చాలి ల్ని డు 
కార్యదర్శి, ఉత్సాహవంతుడు, కవి, అయిన పులి జాల హనుమంతరావుగారి కృషి 
ఎన్నదగినది!* 


ఇంక “ఆం(ధ్రచంద్రికా గ్రంధమాల” అంటూ హైదరాబాదులోనే ఇటీవల 

ఒకటి ఏర్పడి ఖండవల్లి బాలేందు శేఖరంగారి “విస్మృత సా(మ్రాజ్యములు' 
మాడపాటి హనుమంతరావుగారి 'తెలంగాణా ఆం(ధ్రోద్యమము” ఖండవల్లి లక్ష్మీ 
రంజనము? గారి “ఆంధ్రసాహిత్య చరిత్ర సంగ్రహము'లను ప్రచురించి ప్రజలలో 
విజ్ఞానవ్యాప్తికి $ కృషి చేస్తున్నది. ఇల్లా ఎన్నెన్ని సంస్థలో బయలుదేరు తున్నవీనాడు, 

ఛ "The Parishad workers, have carned the message of love and learning 
into each village and each hut in Telangana like the Sun's rays. They have 
achieved a commendable task in educating the masses, on a scale hitherto 
unknown." - Education Minister of the State 

*£ ఇతనికి చండూరులో గొప్ప సమ్మానం జరిగింది; “భాగ్యనగర్‌” పత్రిక ప్రత్యేక సంచిక 
(ప్రచురించినది. 

f ఉస్మానియాలో ఆంధధ్రశాఖాధ్యక్షుడు. 


కీ విజ్ఞానాభివృద్దికోసమని ఇంకా ఎందరో కృషిచేస్తున్నారు. కాళీపట్నం కొండయ్యగారు 
'విజ్ఞానమ'నే (పత్రిక) ద్వారా, 'విశ్వరూపమ'నే (గ్రంథమును (ప్రకటించి కొంత కృషి సల్పినవ్యక్తి 
గోటేటిజో గిరాజుగారువ్యావసాయక (గ్రంథాలను, యేజెళ్ళ శ్రీరాములుచౌదరిగారు పశువైద్యము పైన, 
కొమణ్టాజు అచ్చమాంబగారు (ప్రసూతి వైద్యము పైన, పుస్తకాలను (ప్రచురించినారు. 
“గ్రంధాలయశా[ స్త ప్రధమ పారములు [గ్రంథాలయ సూత్రాలు, [గ్రంధాలయ (ప్రచారం: విజ్ఞాన వ్యాప్తి, 
తెలుగుపుస్తకాలు: వర్గీకరణం” మొదలైన పుస్తకాలను రచించి ఆంధ్రదేశ గ్రంధాలయ సంఘకార్యదర్శి 
పాతూరి నాగభూషణముగారు (ప్రచురించినారు; కొడవటిగంటివారు హోమియో వైద్యముపైన 
కొన్ని వ్యాసాలను ప్రచురించినారు; వయోజనవిద్య విషయాలపై గాడిచెర్రవారికృషి గమనింపతగింది; 
వేలూరివారు, గొబ్బూరివారు చేస్తున్న శాస్త్ర విషయక పరిశోధనం (వారి వారివ్యాసాలనుబట్టి 
గొప్పదనే చెప్పవలె; పత్రికలద్యారా ఖాసా సుబ్బారావు - రామచంద్ర - శ్రీనివాస చక్రవర్తి 
నాట్యశాలకర్త - నరసింహారావు - విశ్వం - సహజానంద - రాధాకృష్ణ - గారలు మొదలైనవారు 
చేసిన చేస్తున్న బహుముఖసాధన చాలవరకు పత్రికలలోనే నిలిచిపోతున్నది; ఇటీవల చిర్రావూరి వారి 
'ఆదిమవాసులు' అనే (గంధం ప్రకటితమై విజ్ఞానాన్ని పెంపాందిస్తున్నది; ఆధ్యాత్మిక జ్ఞానాభివృద్దికోసం 


చతుర్దభాగము 717 


ప్రజలలో విజ్ఞానవ్యాప్తికీ, కళావికాసానికీ స్వాతంత్ర్యం లభించిన తరువాత 
( అట్ల అ అ 9 అ a ॥ 
ఎర్పడిన (ప్రజా (ప్రభుత్వం సకలవిధాల ప్రోత్సహింపజూస్తున్న దనవలె; ఆస్థాన 
కవులను? నియమించి, ఉత్తమ(గ్రంధాలకు బహుమతులనిస్తూ, రేడియో ద్యారా 
కళాకారులకు మంచి దొహదము చేకూరుస్తూ ఇంకా ఎన్నో విధాల సహాయపడుతున్నది. 

ఈనాడు ప్రచారకసంస్థలైన పత్రికలు - రేడియో - సినిమాలే* రచయితల 
నందరిని అత్యంతముగా ఆకర్షిస్తున్నట్లు కనుగొంటాము; వినోదము ద్యారా 

యె = ౧ 

విజ్ఞానాన్ని పెంపొందించడం వీని లక్ష్యమనవలెశి. ఇటీవల రానురాను (ప్రజలలో 
చదివే ఓపిక క్షీణిస్తున్నందువలన కాబోలు, చూచేందుకూ వినేందుకు అనువుపడే 
సినిమాలు, రేడియో (ప్రభుత్వపు ప్రచారకసంస్థ) లనేవి ప్రజాదరాన్ని చూరగొంటున్నవి! 
ఇవి విజ్ఞాన వ్యాప్తికీనాడు అత్యంతముగా దోహదము చేస్తున్నట్టు గమనిస్తాము. 
ప్రతిభావంతులైన వారనేకులీ సంస్థలలో ఉద్యోగులుగా చేరి కృషి చేస్తున్నారు; 
రేడియోవారు అత్యంతాకర్షవంతాలైన కార్యక్రమాలను ఏర్పరుస్తూ, దేశములోని 





బులుసు సూర్యప్రకాశశాస్త్రిగారు ప్రచురిస్తున్న గ్రంధాలు, బిదురు వెంకటశేషయ్యగారు ప్రచురిస్తున్న 
'మేధావి' అనే మాసపత్రిక, రామకృష్ణ మరమువారి ప్రచురణలు, నిర్వికల్పానందస్వామి వారి 
వ్యాసములు, శివానందుని (గ్రంధాలు, అరవిందుని (గ్రంధాలు ఎక్కువగా తోడ్పడుతున్నవి, 
దౌలతాబాదు గోపాలకృష్ణరావుగారి “యోగ సంకలనము” మొదలైన (గంధాలెన్నదగినవి. అబ్బాస్‌ 
- కరాకా వ్రాసిన ఆంగ్ల (గంధా లనువదితాలౌతున్నవి. 

1 నవ్యాంధ్ర కవితాపితామహులు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారు ప్రప్రధమాంధ్రాస్థానకవియై 
అసమానగౌరవాన్ని అఖండ సమ్మానాన్ని పొందినాడు. ఆయన కీర్తిశేషుడైన తర్వాత ఇపుడు 
కవిసార్వభౌములు శ్రీపాద కృష్ణమూర్తిశా|స్తిగారా పదవి నలంకరించి నవ్యాంధ్ర సాహిత్య సా(మ్రాజ్యాన్ని 
ఏలుతున్నాడు! 

*ః సముద్రాల రాఘవాచార్యులు, బలిజేపల్లి లక్ష్మీకాంతం, తాపీధర్మారావు, మల్లాది 
రామకృష్ణశాస్త్రి, పింగళి నాగేంద్రరావు, గోపీచంద్‌, చక్రపాణి, కొండముది గోపాలరాయశర్మ, 
జంపన చంద్రశేఖరరావు, డి.వి. కృష్ణమూర్తి, శివశంకరశా'స్తి, మొక్కపాటి నరసింహశాస్త్రి, 
దేవులపల్లి కృష్ణశాస్త్రి విశ్వనాథ సత్యనారాయణ మొదలైన వారలు “సినిమాల” నాశ్రయించిన 
కవులు! 

శ బాలవిజ్ఞానాభివృద్దికోసం పాటుపడుతున్న న్యాయపతి రాఘవరావు, కామేశ్వరమ్మ 
(చూ. బాలపత్రిక) - మాగంటి బాపినీడు, గిడుగు వెంకటసీతాపతి, చింతా దీక్షితులుగారల కృషి 
గమనింప తగినది. 


718 నవ్యాంధ్ర సాహిత్య వీధులు 


కళాకారులను, విద్యాధికులను ఆదరిస్తూ వానిలో పాల్గొనజేస్తూ (ప్రజలకు విజ్ఞాన 
వినోదములను విశేషముగా కల్షిస్తున్నారు; ఆంధ్రులకు మద్రాసు (16-17-1938 
తేదీ నాడేర్చడినది) - ఢిల్లీ (ఆమధ్య కొంతకాలము) - హైదరాబాదు (1940?) - 
విజయవాడ (డిసెంబరు 1948 నుంచి) రేడియో కేంద్రాలు తెలుగులో కార్యక్రమాలను 
ప్రసారం చేసేవి ఏర్పడినవి. కపిల కాశీపతి*ః - డి. అయ్యగారి విరభద్రరావు - 
ఆచంట జానకిరాం - సోమంచి యజ్ఞన్నశా[స్తి - బాలాంత్రపు రజనికాంతరావు - 
శివరాజు వెంకటసుబ్బారావు శ - పన్యాల రంగనాధరావు! - యండమూరి 
సత్యనారాయణ (శ్రీవాత్సవ) - భాస్కరభొట్ట కృష్ణరావు - దుర్గాచలం - కేశవపంతుల 
నరసింహశాస్త్రి - వింజమూరి శివరామరావుక్రి- జనమంచి రామకృష్ణ - రుక్కిభేనాథశాస్తి 


౫ ఈయన రేడియో (వార్తా) సంస్థద్యారా (Sం॥nd Journalism) వ్యావహారిక భాష కొకి 
నూతన స్వరూపాన్ని సాధించినవ్యక్తి. “తెలుగు వెలుగులు” 'నమస్కారం' మొదలైన అనేక 
నాటికలను రచించి 'టైమష్టే' అన్న ప్రక్రియ తెచ్చి పెట్టిన ప్రతిభావంతుడు; 

శ బుచ్చిబాబు (జననం 1917) అనే ప్రచ్చన్న నామముతో వివిధ పత్రికలలో (1939 
మొదలుగా) కధలు, నాటికలు అనేకం రచిస్తూ ఉన్న ఈయన ఒక కళాశీలి; ఉత్తమ చిత్రకారుడు; 
నటుడు; ఆంగ సారస్వతాన్ని అవలోడనముచేసిన (ఎం.ఏ.) విద్యావంతుడు. బెట్రెండు రసెల్‌, 
సోమర్‌ సెట్‌ మాం, హక్షీ మొదలైనవారిచే ప్రభావితుడైన ప్రజ్ఞావంతుడు; 'బుచ్చిబాబు కధలు” 
మొదలైనవి - ఒమర్‌, తిష్య రక్షిత, దారినపాయ్యేదానయ్య, రాయల కరుణకృత్యం, - తీసినతెర' 
మొదలైన నాటికలు - “ఆత్మవంచన' అనే నాటకం -'చివరకు మిగిలేది” అనే నవల (నవోదయలో 
ప్రకటితము) - మొదలైనవితని రచనలు (ప్రజాదరాన్ని చూరగొన్నవి: ఇతనిని గూర్చిన ఈ 
వాక్యాలు చూడండి: “ జీవితంలోని సుఖదుఃఖాలుచూచి కవి హేళన చేసినపుడు అతనితో 
మనం కోపగింపకుండా ఉండలేము. కాని కోపాన్ని తాపాన్నీ పోగొట్టి నవ్వి నవ్వించడం గొప్ప శిల్చి 
అయినరచయితకే చేతనవుతుంది. అలాంటి శిల్పం బుచ్చిబాబు చేతుల్లో ఉంది ” 

జ శ్రీవాత్సవ - (వికృతి ఆంధ్ర ఉగాది సంచిక) 

+ వశాఖపట్నంవాడై ఇతడు వేషభాషలలో అచ్చము భావకవి అనిపించుకొంటూ, అనేక 
కధలను, నాటికలను, గేయాలను, పద్యాలను వ్రాసి, నియమంగా అన్ని పత్రికలలోనూ ప్రకటిస్తూ 
చిన్నపుస్తకాలను కొన్ని ప్రకటిస్తూవచ్చిన ఉత్సాహవంతుడు; ఇతని “పారిజాతం, వరూధిని, 
భావకవి, నిత్యకృత్యం, తపస్విని,” మొదలైన నాటికలు - సంగీతరూపకాలు (జ్ఞానభిక్ష - స్వప్న 
రాధికలు) అనేకము (ప్రసారితాలైనవి! 

కీ (ప్రసిద్ద నవ్యుడైన కృష్ణశాస్తిగారిమెనల్టు డితడు; పిరాపురం దగ్గర చంద్రపాలెం ఇతని 
జన్మ (1909) స్థలము; తన పదోయేటనుంచే కవిత్వం చెప్పడం సాధన చేస్తూ వచ్చిన ఈ 
ప్రతిభావంతుడు పద్యాలు - గేయాలు - నాటికలు - విమర్శలు' రచిస్తూ వివిధ పత్రికలలో 


చతుర్దభాగము 719 


- ప్రయాగ నరసింహశాస్త్రి మొదలైన లలిత కళాసాధకులీ సంస్థలో ఉద్యోగులై 
నాటికలు కథలు (స్కెచెస్‌) మొదలైనవి స్వయముగా రచించి ప్రసారముచేస్తూ కళా 
వికాసానికి ఎంతగానో తొడ్పడుతున్నారు; కురుగంటివారు, మొహమ్మద్‌ ఖాసింఖాన్‌ 
గారలుకూడ తదుద్యోగులై అనేక నాటికలను రచించినారని గమనిస్తాము*ణ అంతేకాక 
అప్పుడప్పుడు కవి సమ్మేళనాలను, సాహిత్య గోప్టులనుళీ, విషయ చర్చలను, (గంధ 
సమోక్షలను, వార్తా సమోక్షలను, ప్రసంగాలను ఇంకా అనేకాలను ఏర్పరుస్తూ - 
గ్రామస్థులకు, (స్త్రీలకు, విద్యార్దులకు, బాలబాలికలకు ప్రత్యేక కార్యక్రమాలను 
ఏర్పరుస్తూ ఈ రేడియో కేంద్రాలు సాధిస్తున్న విజ్ఞానవ్యాప్తి, కల్గిస్తున్న కళావికాసము 
ఇంతింతగాదు; ఈ విధముగా రేడియో వాజ్మయం ఈనాడు ప్రజలలో 
విజ్ఞానబీజాలను నాటుతూ వినోదాన్ని చేకూరుస్తూ విస్తారముగా పెరిగిపోతున్నట్టు 
తెలియవలె;1 ఎలాంటి భేదాలు లేక అన్ని మార్గాల వారికీ ఈ సంస్థ సమానావకాశాలిస్తూ 


ప్రచురిస్తూ ఉత్తమ భావుకుడుగా ప్రసిద్దిలోకివచ్చినాడు. కొంతకాలము 'జ్వాల' పత్రికలోను 
'నవోదయ'లోను పనిచేసి, ప్రస్తుతం విజయవాడ రేడియో కేంద్రములో ఉంటున్నాడు. 'అమరుకము' 
ను రసవచ్చైలిలో అనువదించి, 'రజకలక్ష్మి, విజయపతాక, కళోపాసన, విశ్యామిత్ర”లనే రూపకాలను 
రచించి భిన్న స్టలాలలో ఆడించిన యితని శక్తిసామర్థ్యాలు మెచ్చదగినవి; మఫాసా - గోర్కీల 
కధలను అనువదించి ప్రత్యేకముగా 'ఆకలి కధలు” రచించి ఆధునిక కధానికారచయితలలోను 
గణనకెక్కుతున్నాడు. అన్నిటినీమించి రేడియోనాటికలను రచించడనులో ఈ 'గౌతమి'ది 
అందెవేసినచేయి అనవలె; నవ్యాం(ధ్రకవులలో అనేకుల కాప్తమిత్రుడై ఇతడు “సాహిత్యంకోసం 
బీవించే కళామయు"'డనిపించుకొంటున్నాడు. 

క భాస్కరభొట్ల కృష్ణరావుగారనే యువరచయిత అత్యుత్సాహవంతుడైన నవ్యుడు; 
స్నేహపాత్రుడు; ఉత్తమ కధారచయితగా పేరుపొందుతూ అనేక కధలను ప(త్రికాముఖముగాను, 
రేడియోద్యారా అందిస్తూ, హైదరాబాదు రేడియో కేంద్రములో మొదటినుంచీ ఆం(ధ్రశాఖను 
నిర్వహిస్తూ అనేకుల నాకర్షించి ఇతడు చేస్తున్న కృషి ఎన్నదగినది! 

+ “ఏది హాస్యం - సజీవరచన - కవితావస్తువు - నాటకరచన - ధ్వని” - మొదలైనవి. ఇవి 
పత్రికలలో ప్రచురితమైనవి! 

రేడియోలో (ప్రసారితాలైన (ప్రసంగాదికాలు అల్పసంఖ్యాకాలు గాలికి పోకుండా మళ్ళీ 
పత్రికల ముఖముగా వెలువడుతూ ఉండడంవలన ఈ రకపు వాజ్మయ స్వరూపం కొద్దిగా 
కన్పిస్తున్నది 

+ రజనీ, సీతాఅనసూయలు, సూర్యకుమారి, ఘంటసాల, మందపాటి వెంకటరాజు, 
బొడ్డుపల్లి రవీంద్రనాధ్‌, యం. యస్‌. రామారావు, రాజేశ్వరరావు, బాల సరస్వతి, మల్లాది 
అన్నపూర్ణ, మాధవపెద్ది రామస్వామి మొదలయినవారు భావగీతాలను రేడియోలో ఆలపిస్తూ నవ్య 
కవులకు వ్యాప్తి చేకూరుస్తున్నారు; 


720 నవ్యాంధ్ర సొహిత్య వీధులు 


చక్కని సమన్వయాన్ని సాధిస్తూ ఉండడం మెచ్చదగిన అంశం! అయితే ఏమి లాభం? 
చాలవరకీ వాజ్మయం కంటికి కనపడక గాలికే పోతున్నది. 


ముగింపు: 
నేటి కీ విధముగా కవులు, పండితులు, పరిశోధకులు, (ప్రచారకులు, 
సంస్థలు అత్యుత్సాహముతో కృషిచేస్తూ వివిధ సాహిత్య వీధులను విశాలము 
చేస్తున్నారుతి. అన్ని మార్గములు సమన్వయమనే మహాకూడలిలో కలసి పోతున్నవి! 
వాం గ 
ఈ కాలానికి రాయ(ప్రోలువారు 'వనమాల' రచించి నప్పటికీ ముఖ్యముగా 
“మాధురీ దర్శనము” చే లాక్షణికుడై పోతున్నాడు; ఉత్తమ కధకుచైన మునిమాణిక్యం 
హాస్యముపైన (ప్రత్యేకకృషి చేస్తున్నాడిటీవల; (ప్రసిద్ద నాటికాకారుడైన భమిడిపాటి 
'త్యాగరాజచరి (త్ర (గ్రంధించినాడుటంగుటూరి ప్రకాశంగారి స్వీయచిరి(త్ర ఎన్నదగినది. 
రసహృదయుడైన పింగళి ఇన్ని సంవత్సరాలు మౌనంగా ఉంటూ ఇటీవల 
“మధురపండితరాజము”ను (ప్రసన్న గంభీర శైలిలో అందించడము విశేషము; 
దేవులపల్లి నూతన పరిణామమువచ్చి ఉన్మేషము పొందుతున్నాడు. 
అన్ని నూతన ప్రక్రియలలోను నేటికి మన నవ్వులు సిద్దహస్తులనిపించు 
కొంటున్నారు. అన్నిటికన్నా ముఖ్యముగా నేడు మనకు ఉత్తమ స్వతంత్ర నవలలు 
లేని లోపమును అడివి - నోరి - విశ్వనాధలు - ఉత్తమ చారిత్రక ప్రబంధములులేని 
లోపమును దుర్భాక - గడియారములు తీర్చిన విషయము మరువరానిది. 
* విద్వత్కఏ మద్దులపల్లి వెంకట సుబ్రహ్మణ్యశాస్త్రి, ఈయుణ్ణి ఏరరాఘవాచార్చులు, 
కోట సుందరరామ శర్మ, రెడ్డి భీమరావు, అమ్మిశెట్టి లక్ష్మయ్య, కోటమర్తి నాగేశ్వరశర్మ, మొదలైన 
సంప్రదాయ మార్గానుయాయులు ముద్దా విశ్వనాధం, క్రొవ్విడి లక్ష్మన్న, బుర్రా వెంకటసు(బ్రహ్మణ్యం, 
మొదలి వేంకటసు బ్రహ్మణ్యశర్మ, ఘట్టి ఆంజనేయశాసస్తి, ఇల్లిందల సరస్వతీదేవి, గోళ్ళమూడి 
లక్ష్మీనారాయణ, మృత్యుంజయశర్మ, ధరణికోట శ్రీనివాసులు, టి గంగాధరరావు, సాళ్ళ 
కృష్ణమూర్తి, చివుకుల సీతారామశాస్త్రి, ఆరని, మొదలయిన కధాకారులు, నవ్యులు - ని డి 
(ప్రసాదరావు, ఇలింద్ర రంగనాయకులు, రావూరి సత్యనారాయణరావు, తెన్నేటి సూరి మొదలయిన 
యువనవలాకారులు - గుళ్ళపల్లి నారాయణమూర్తి, కొప్పరపు సుబ్బారావు, కణ్వ శ్రీ, అయ్యగారి 


విశ్వేశ్వరరావు, ఆత్రేయ, గోపాలరెడ్డి (రవీంద్రుని అనువాదకుడై), మొదలైన నాటకకారులు ఇంకా 
ఎంతెంత మందో కృషీవలురు అన్ని ప్రాంతాలలోను ఈనాడు చేస్తున్న సాధన బహుముఖమైనది' 


చతుర్ధభాగము 721 


విశ్వనాధవారు (వ్రాసిన వయపడగలు =-ఏకరిర = చెలియలికట్ట - బద్దనసేనాని - 
మాబాబు - జేబుదొంగలు - కడిమి చెట్టు - ధర్మ చక్రము - విరవల్లడు - స్వర్గానికి 
నిచ్చెనలు' అనునవి - అడివివారు రచించిన 'నారాయణరావు - హిమబిందు - 
తుఫాను - కొనంగి = గోన గన్నారెడ్డి - నరుడు - అంశుమతి - అడివి శాంతిశ్రీ - 
మధురవాణి” అనునవి, నోరివారు నిర్మించిన 'నారాయణభట్టు - రుద్రమదేవి - 
మల్లారెడ్డి' అనునవి శరపరంపరలవలెవచ్చి నవ్యాంధ్రసాహిత్య సరస్వలికి 
శిరోలంకారములై విరాజిల్లుతూ ఆం(ధ్రుల చరిత్రను, సంఘజీవితమును, ఆచార 
వ్యవహారములను (శాతవాహనుల కాలమునుండి నేటిదనుక) పారజూచినవైనవి. 
వీరఠందణు సంప్రదాయవాదులైన ఉత్తమ (ద్రష్టలు కావడము గమనింపదగిన అంశం! 

మద్రాసు, ఆంధ్రవిశ్వవిద్యాలయములవారు - తిరుపతిలోని (ప్రాచ్య 
పరిశోధకసంస్టవారు ఇటీవల కొన్ని (ప్రాచీన గ్రంధముల పరిష్కరించి (ప్రకటించి 
కొంత సేవచేసినారు; ఎవరెవరెలాక్పషి చేస్తున్నప్పటికీ శాస్త్ర దృష్టి ప్రబలుతున్న 
ఈకాలాన మనకు తత్సంబంధమైన కృషి విరివిగా సాగుటలేదనే చెప్పవలసి ఉన్నది. 
అయితే అన్ని మార్గాలలోను కృషీవలురు సాధనచేస్తూ ముందుకువస్తూ ఉండడముచేత, 
ముందుముందట్టిలొపములు పూరితములు కాగలుగు సూచనలగుపిస్తున్నవి. ఇందుకు 
ప్రజాప్రభుత్వపు టాదరాభిమానములు దోహదము చేయగలవని విశ్వసింపవచ్చును! 

ఈనాడు హింది భాషామార్గము మనకు దేశమార్గముగాను, ఇంగ్లీషు 
భాషామార్గము (ప్రపంచ మార్లముగాను ఎర్బడి ఉన్నవి. అందుచేత (ప్రజా ప్రభుత్య 
సహాయమువలన (ప్రోత్సాహమువలన అనతి కాలములో తదితర (ప్రాంతీయ భాషా 
సాహిత్య ఏధులతోపాటు నవ్యాం(ధ్రసాహిత్య వీధులున్ను దేశమార్గముతోను, ప్రపంచ 
మార్గముతోను కలిసిపోయి వ్యాప్తినందగల సూచనలగుపిస్తున్నవి; (ప్రజల 
ఆదరమువలన పండితుల కృషవలన, ప్రభుత్వపు పూనికవలన, మన సాహిత్య 
విపణి వీధులలోని దివ్యకావ్యరత్నములు అన్ని (వాంతములకు పయనించి ముండు 
భారత సాహిత్య పధమును, ఆ పిమ్మట (ప్రపంచ పధమును దీప్తిమంతములుగా 
చేయ గలుగుగావుత! 


అనుబంధము 


9 అని మరా అ 
నవ్యశాదాత్య పరిషత్తు 
సప్తను వార్షికోత్సవము 
శ్రీ విశ్వనాథ సత్యనారాయణగారి అధ్యక్షోపన్యాసము 


సహృదయులకు నమస్కారములు. సహృదయులనగా పూర్వకావ్యములు 
చదివి వానియొక్క నిత్యమననము చేత సారస్వతసౌందర్యము (గ్రహించినవాచు. 
ఒక సారస్వతములోని సౌందర్యము (గ్రహించుట కా సారస్వతముతో బహు పరిచయ 
ముండవలెను. శబ్బార్హ మాత్ర పరిజ్ఞానము కావ్యరస మాన్వాదించే నక్తియువె సాదు. 


సానుభూతితో కావ్యం చదవాలి. పూర్వ కవుల సుచరిత పధాలని జాగ్రత్తగా 
పరిశీలించాలి. సౌందర్య మన్నది భావంలోనే ఉండనక్కరలేదు. ఒక వాత్తభేదంలో 
ఒక చిన్న సమాసంలో నుడికారంలో కూర్పులో ఒక చిన్నమాటలో ఉండవచ్చు 
పరిత జా(గ్రత్తగా ఉండకపోతే యిటువంటి సౌందర్యాలు గ్రహించ లేకపోతాడు. ఈ 
సౌందర్యోపాసనకి మార్గం పూర్వకావ్యాలని, పూర్వకవులని మిక్కిలిగా చదివి మననం 
చయడరి. “వేయిముందిలో ఒకడు సిద్దికోసం ప్రయత్నిస్తాడు; అట్లాంటి చేయిమందిలో 
ఒకడు నన్ను పొందుతా” డన్నాడు భగవంతుడు గీతలలో. పరిగ్గా రసజ్ఞిత్యంగూచా 
అట్లాంటిది. వెయ్యిమంది కావ్యాలు సదివిత. ఒకడి: కెకదికొ సస 
' కలుగుతుంది. అటువంటి వెయ్యిమందిలో ఎవడికో సంపూర్ణమైన రసస్వరూప 
సాక్షాత్కరిస్తుంది. ఈ రసము కావ్యవస్తువులో ఉంటుంది. ఉండి కవిచేః 
కావ్యమంతటా వెదజల్ల బడుతుంది. ఆశ్యానాలుగా విభజించటంలో, కథ 
పంచటంలో, కల్పనలు చెయ్యటంలో, పాత్రపోషణంలో, జాచిత్యంలో, అలంకారాలలో, 
నుడికారంలో, శబ్దములలో, ప్రతిచోటా యీ రసం ఉంటుంది. ఇన్ని విషయాలలో 
ఒకానొక విషయమందు ఒక్కొక్కపుడు రస సన్నిధానం లేకపోవచ్చు. అందుచేత ఆ 
కావ్యంలో రసం లేదనటానికి వీల్లేదు. ఒక్కశబ్దంయొక్క జొచిత్వం చూస్తే అది 
బహుముఖాలుగా ఉంటుంది. వ్యాకరణ సంబంధమైన సంస్కారౌచిత్య మొక్కటే 


pe 
ree 


UE? 
క 


౧ 


ef 


లె (క 


724 


జొచిత్యంకాదు. అది ఉచిత స్థానమందు ప్రయోగింపబడుట కూడా బొచిత్యం. 
ఆశబ మందు వ్యంజకత్వం ఉండటం ఒక జచిత్యం. ఒక శబమందు వ్యంజకత్యాబతి 
న ల్‌ యలు 
ఉండి, సొ[తౌచితి ఉండి, వ్యాకరణసుష్టుత్వం ఉండదు. ఆ శబ్దం రసస్ఫోరక 
ఆ ని ద 
మవుతుందా కాదా అని విచారణ. ఈపట్టు నవ్యనాహిత్యానికి శంకుస్థాపన. 
ఇందులో రెండువాదాలు ఉన్నవి. ఆశబ్ద మీ ప్రకారం చ్యుతసంస్కృతి అయినా రస 
పరిహరణీయం; అని ఒకవాదన. రెండవవాదన: అది వర్తిమత్తు, అది చ్యుత 
సంస్కృలియే కాదు. శెష్ట వ్యవహారము, వ్యవహార మనాదిసెద్దంగా వైయాకరణులు 
స్వీకరిస్తూ వచ్చారు. నార్తిక కారుడైనటువంటి కాత్యాయనుడు శిష్టవ్యవహారవాది. మి 


ఉన్న నిపాతలు; పృషోదర త్వాత్సాధువులు, శిష్ట వ్యవహారాన్నే 
సూచెస్తున్నివి. ఇవిగాక ఆంధ్రంలో ఉన్నకవులు అందరూ అపాణినీయాలైనా శిష్ట 
వ్యవహృతనులైన శజ్టాలను పరంపరగా వాడారు అని రెండవవాదన. అయితే 
సంస్కృత కావ్యాల క్కటే కావ్యాలుగా పరిగణింప దగ్గరోజులు ఉన్నవి. కొన్నాళ్లు 
ప్రాకృతభాషాకావ్యాలనే తిరస్కరించారు. దేశభాషలైన వికృతిభాషా కావ్యాలు మరీ 
నిరసింపబడ్డయి. అసలు రసానికి దేశభాష మూలకందం. అందుకనే ఆచార్యుడు 
“స్వస్తాన వషభాషాభిమతాస్సంతో రసప్రలుబ్దధియః” అన్నాడు. హృదయావధికమైన 
రసము పుట్టవలెనంటే దేశభాషలోని అచ్చమైన నుడికారంతోగాని పుట్టదు. కనుక 
ఎకృతిభాషావాక్యాలు రసస్వరూపాన్ని తేలిగ్గా అందించేవి గనుక సత్పురుషులు 
నానియందు రస(ప్రలుబ్దధీకు లవుతున్నారు. కాని మీ భాష దేశభాష కాదు, ఇది 
ఆప(భ్రంశం, నింద్యగ్రామ్యం. ఇది రసభంజకం గాని రస(పేరకం కాదు అనవచ్చును. 
ఆలంకారికులు అర్థాన్ని అనుసరించి (గ్రామ్య మంటారు - వ్యాకరణ రీతిగా 
ఎప(భ్రంశమైతే చ్యుత సంస్కారం అంటారు. చ్యుతసంస్కారమూ (గ్రామ్యమూ 
ఒకటికాదు. అవి రెండూ ఒకటిచేయటం భాషను మేకుబందీ చేసి బిగించటం. 
అసలు యీభాషే వికృతిభాష. _తద్భవదేశ్య భాషలు వర్లలోప వర్ణాగమ 
క్షవ్యత్యయములు జీర్లించుకునే భాషలు. ఒక కాలంనాటికయిన వ్యత్యయాలు 
మేము పట్టిలు వ్రాసి అట్టిపెట్టాము, ఇక వ్యత్యయం జరుగకూడదు అని చుట్టూ 
నూలుకట్టడానికి హేతు వేమిటి? ఆ కట్టినవాళ్ల అధికారవాంఛా? ఈ భాషలో 


725 


యింకా వ్యత్యయాలు రావటానికి వెసులుబాటు లేకపోవటమా ? (ప్రావాహికమైన 
భాషలో మాట్లాడుతున్న కొద్దీ రకరకాల మార్పులు వస్తవి. రసస్పోరకంగా ఒక 
విశిష్టమైన అర్థం యిచ్చేటట్లు మారుతుంది. ఒకశబ్దం మారుతుంది. అది మీ 
సూత్రానికి భిన్నంగా ఉంటుంది. ఆశబ్దాన్ని వదిలిపెడితే దానిలోఉన్న మహార్షం 
తప్పించుకుపోదు. పెదవాడు బిచ్చమడుగుతూ “బాబులారా ! ధర్మచెయ్యి 
దాగదు” అంటాడు. ఈ ధర్మచెయ్యి తప్పుసమాసం. కాని యిందులో వున్న 
విశిష్టమైన అర్థం మరియే యితర శబ్దంచేత సంపాదిస్తాము? ఇంకొక సుష్టుశబ్దం 
దీని బదులు వేస్తే అర్హచ్చాయలో దీనికీ దానికీ భేదం ఉంటుంది. కనుకనే సాహిత్య 
మీమాంసకులైన మహాకవుల ప్రయోగాలకును, భాషా మీమాంసకులైన వైయాకరణుల 
సూ(త్రాలకును భేదం కనిపించటం. ఈ భేదజ్ఞానం ఆంధ్రంలో శ్రీ గురజాడ 
అప్పారాయోపజ్జకం. ఆయన దిన్ని రెండు మార్గాలుగా (ప్రవహింపచేశారు. ఒకటి 
కావ్యరచన; రెండవది వ్యవహార భాషావాదం. ఈ రెండు మార్గాలు టెక్కలు చాచి 
బాగా విజృంభించినై. వీనిలో అనేక శాఖోపశాఖలుగూడా పుట్టినై. అప్పారావుగారు 
మహాశిల్సి, సంఘసంస్కర్త. వాడుకభాషలో (వాసినపాటలు రమ్యమైన కధాసృష్టికలవి. 
పండితులు విని భావం బాగా ఉంది, భాష బాగులేదు అంటారు. భాష బాగులేకపోతే 
భావం యెల్లా స్ఫురిస్తుంది? వారి ఉద్దేశ్యం భాష బాగా లేదని కాదు. వారి ఉద్దేశం 
ప్రకారం చ్యుత సంస్కారాలైన శబ్దాలు ప్రయోగించారని. వచ్చుచున్నాడు, వస్తున్నాడు 
- ఈ రెండు శబ్దాలకీ అర్హభేదంలేదు. (ప్రకృతిప్రత్వయ వివరణం చేస్తే మొదటిది 
లొంగుతుంది, రెండవది లొంగదు అని వివాదపెట్టవచ్చును. ఇంకొక సూత్రం 
కల్ప్సించుకుంటే ఆ వాదనే ఉండదు. అసలు శబ్దం చ్యుతసంస్కారం అవుతుంది 
అనడానికి సంస్కృతభాషలో ఉన్న సంప్రదాయం తెలుగులో అంతగా పట్టదు. 
సంస్కృతంలో సర్వశబ్దాలూ వ్యుత్సన్నాలు. తెలుగులో వికృతులు దేశ్యాలు. 
ఉయ్యెల పయ్యెద మొదలయిన అల్పసంఖ్యాకములైన కొన్ని శబ్దాలకు మాత్రమె 
వ్యుత్సన్నత కలిగించేందుకు ప్రయత్నం చేయబడ్డది. ఆంధ్రభాష (ప్రావాహికం. 
ఇటువంటి భాషకు లక్షణ నియామకం కన్న లక్ష్యశరణ్యత్యం యెక్కువ యోగ్యంగా 
కనిపిస్తున్నది. ఏ భాషైనా సజీవమై ఉంటే పండితపామరులు అందరిచేతా 


726 


మాట్లాడబడుతూంటే తలా ఒకచోటా, తలా ఒకమార్ఫూ పొందుతుంది. భిన్నవర్గాల 
నాశ్రయించి, భిన్నసంఘమర్యాదల నాశ్రయించి, భిన్న(ప్రాంతాల నాశ్రయించి 
సజీవభాషలో భిన్నత్వ మేర్పడుతుంది. వీటి అన్నింటిలో అనుస్యూతమై ఒక 
భాషయొక్క యేకాకారం కనబడుతూనే ఉంటుంది. ఆ యేకమైన ఆకారం చెడితే 
భాష చెడ్డట్టుగాని లేకపోతే చెడ్డట్టు కాదు. కొందరు అతివాదులు వ్యవహార భాషలో 
యింగ్రీషువాక్యవిన్వాసాన్ని తర్గుమాచేస్తున్నారు. భాష చెడటం యిక్కడ. వాడుక 
భాసశబ్దా లుపయోగిస్తే భాష చెడదు. అది గ్రాంధికభాష కాకపోవచ్చును. ఆంధ్ర 
భాషయే. ఈప్రాంతీయాలు, ఈ నిమ్నజాతులు వాడే శబ్దాలు, ఉత్తమకావ్యమైన 
నాటకంలో పాత్రాచితికోసం వాడబడవచ్చునుగదా! మరి ఆ శబ్దాలు రసహేతువులుగా! 
అది నిష్పత్తి చేసే రసంయొక్క స్వరూపం వేరు కావచ్చును. వానియందలి 
భాషాత్యం తొలగిపోవటంలేదు. అట్టే మాట్లాడితే భాషాత్వం వానియందే ఉంది. 

సంస్కృతం కూడా మాట్టాడబడే రోజుల్లో యీ ప్రాంతీయ భేదాలచేత భిన్న 
'ప్రాక్సృతాలూ, పాళీ మొదలైన భాషలనూ కన్నది. హిందీ వ్రజభాష ఖడీబోలీ రెండుగా 
నైనది. ఎభాషకైనా యీ దశలు తప్పవు. పైగా యీ ఉద్యమం చాలా మంచిది. 
ఎందుచేతనంటే పండితులు రసము ధ్వని మొదలైన లాక్షణిక గుణాలు మరచిపోయి 
ఒక్కశబ్దసాధుత్వాన్ని పట్టుకొనే (వేలాడుతున్నారు. అందుమూలంగా నిరస 
(గ్రాంధికంలో (గంధాలు కుప్పతెప్పలుగా బయలుదేరినై. వాడుకభాషలో (వ్రాస్తే ఒక 
వ్యాకృతమైన శబ్దంయొక్క స్వరూపం వెనుక దాక్కోడానికి విల్లేదు. రసంలేని వ్రాత 
(వ్రాస్తే వాని స్వరూపం వెంటనే తెలుస్తుంది. దేశంలో రసబుద్ది మళ్లించటానికైనా 
వాడుకభాష అవసరం. 

అప్పారాయోపజ్ఞకమైన రసగీతాలను రాయప్రోలు సుబ్బారావుగా 
రందుకున్నారు. ఆయన చేసిన పని చాలా గొప్పది. ఆరోజులలో పండితులు 
అప్పారావుగారి కావ్యాలల్లో ఉన్న అందం చూడకుండా నిందించారు. సుబ్బారావుగారు 
వారి గీతినూత్నత్వం పండితులకు తగిన భాషలో (ప్రకటించి భాషను గుణించి 
మాట్లాడటానికి ఏలులేకుండా చేసి ఆ మార్గంలో ఉన్న కొత్తదనం పండితులచేత 


727 


గూడా కొత్త దనమని ఒప్పించారు. మన పూర్వ సాహిత్యంలో ఒక్క ప్రబంధాలెే కావు. 
స్తోత్రాలు, శతకాలు, చాటువులు, యక్షగానాలు, దరువులు, ఉదాహరణాలు, 
లక్షోపలక్షలు కలవు. దేశము వాని నన్నింటినీ మజచిపోయి ఒక్క మార్గకవితలోని 
ప్రబంధాలు మాత్రమే, అక్కడి వర్షనలు మాత్రమే భాషా, సాహిత్యమూ అనుకుంది. 
అప్పారావుగారు గాని, సుబ్బారావుగారు గాని చేసినదియేమనగా, రసపు గూఖైన 
అనేక దేశీయశబ్దాలను నుడికారాన్నీ రసవ్యంజకంగా కథలలో అతికి “అబ్బాయీ! 
భాష కాయువుపట్టు యిల్లా ప్రయోగింపబడే శబ్దం. ఇది దేశీయమైన శబ్దం. 
జాతియొక్క హృదయం యీ శబ్దంలో ఆడుతోంది” అని చూపించారు. చాలామంది 
ఒప్పుకొన్నారు. రసనిష్టకలవాడు రనాభివ్యంజకంగా ఉన్నదాన్ని యెప్పుడూ 
ఒప్పుకుంటాడు. శబ్దనిష్టకలిగి రసాన్ని గురించి వివరించేవాడు యెల్లా ఒస్సుకొంటాడు? 

ఈ కవితామార్గం (క్రమంగా విజృంభించింది. (క్రొత్త సిద్దాంతాల మోద 
గాలి తిరిగింది. కాని కొందరికి పూర్వకావ్యాలలోని భాషమోద మోజుపోలేదు. 
అందుచేత యీ కవితాస్రవంతి రెండు మార్గాల ప్రవహించింది. అబ్బూరి రామకృష్ణ 
రావుగారు, దువ్వూరి రామిరెడ్డిగారు మొదలైన (ప్రముఖులు (గ్రాంధికభాషలో 
(క్రొత్తకావ్యాలు (వ్రాశారు. అడివి బాపిరాజుగారు, నండూరి సుబ్బారావుగారు, కని 
కొండల వెంకటరావుగారు గేయాలు (వ్రాశారు. కాని వీరిలో యెవరి వ్యక్తిత్వం వారికే 
ఉన్నది. అడివి బాపిరాజు గారికి కూల దొరగారి శిష్యత్యంవల్ల జానపద గీతరచన, 
చిత్రకళ అభ్యాసమైంది. ఈ వాడుకభాషావాదంలో అనేక పిల్ల సమేరీలు పుట్టినై. 

కార్టెలు గ్రామరు చదివి ద్రావిడభాషల సంప్రదాయం, తెలుగుకి వాటితో 
గల సంబంధం; ఇదొకనైపున భాషాశాస్తమని పేరుతో బయలుదేరింది. ఈ భాషా 
శాస్రానికి అచ్చంగా శ్రీ గిడుగురామమూర్తిపంతులుగారు ఆచార్యుడైనాడు. ఆంధ్ర 
భాషలో వారు చూడని (గంథంలేదు. వారు మధించని శబ్దం లేదు. ఆయనముందర 
రాతికోటలు బాంబులు పడి పగిలినట్లయినవి. 


ఈ మహాపురుషుడు ఈనాడు తన శరీరంచేత లేక, ఆత్మశక్తిచేత 
మాత్రమే ఈ పరిషత్తును పాలిస్తున్నాడు. 


728 


శ్రిగురుజాడ అప్పారావుపంతులుగారు తీసిన నూత్న కావ్యమార్గం 
వెయ్యిమంది పోషిస్తూవస్తే, వారు తీసిన వ్యావహారికభాషావాదం శ్రీరామమూర్తి 
పంతులుగా రొక్కడువెయ్యిమంది పెట్టుగా పోపిరతారు: 

మన భాషలో ఇద్దరే వాగనుశాసనులు, నన్నయభట్టుగారును, గిడుగు 
రామమూర్తి భట్టు గారును. 

ఈ మహోద్యమాన్ని వారి దివ్యాత్మ పాలిస్తున్నది. 

ఈ శబ్ద్బవ్యుత్సత్తివవహారంలో జోక్యం కలిగించుకుంటూ (ప్రధానంగా 
ఆంధ్రచరిత్ర పరిశోధన మొదలుపెట్టి శ్రీకొమ(ర్రాజు లక్ష్మణరావుపంతులు గారు 


నవ్యసాహిత్యంలో మరియొక బావుటా లేవతీశారు. శ్రీచిలుకూరి వీరభద్రరావు 
పంతులుగారు కూడా అనాటివారే. 


ఈ నవ్యసాహిత్యం ఒక్క కావ్యనిర్మాణానికే సంబంధించింది కాకుండా 
బహుమార్లాల వెలిసింది. ఒకటి (గ్రాంధికభాషలో మేళవించిన నూత్న కావ్యనిర్మాణం. 
రెండవది (క్రొత్త వృత్తాలతో వాడుక భాషలో వ్రాసినగేయాలు. మూడవది శిల్పము. 
నాల్గవది భాషాశా(స్తం, ఐదు చరిత్రపరిశోధన. ఈమార్తాలల్లో పరి(శ్రమలుచేస్తున్న 
అందరూ ఆంతరంగికంగా సానుభూతితో ఒకరియెడల ఒకరు (భ్రాత్సభావంతో 
మెలుగుతూవచ్చారు. ఒక గేయకవి, ఒక భావకవి భావానికి ప్రాధాన్య మిచ్చి ఒకరి 
కొకరు యిద్దరూ కవులుగానే పరిగణించుకొన్నారు. చిత్రకారుడైన స్నేహితుడితో 
శిల్పము కళ అన్నశబ్దాలు సమానాధికరణాలుగా చూసుకున్నారు. భాషాతత్త్య 
శోధకులు యీకవులకు ఆలవాల మైనారు. చరిత్రపరిశోధన యీమహోద్యమాని 
కెంతో సహాయ్యంచేసింది. ఈ భావకత్యానికి ఆంగ్రేయసారస్వతం గొప్పదోహదమైంది. 
కవుల నాదరించి అగ్రహారా లిచ్చే దాతలులేరు. ఎవనిజీవిక వాడు చూచుకోవలసి 
వచ్చింది. అందుచేత కవికి ఖండకావ్యం తేలిక యిచ్చింది. ఈ ఖండకావ్యనిరా తలలో 
'ప్రాథమికులలో కొందరు కీర్తిగడించినవారు, కొందరు ఒకటి రెండు వ్రాసి 
ఉపసంహరించుకొన్నవారు కూడాగలరు. శ్రీ బసవరాజు అప్పారావుగారి వాణి ఆ 
రోజులలో మధురంగా వినిపించినవానిలో ఒకటి. ఆయన పలుకుబడి గుండెకు 


729 


సూటిగా ఉండేది. అయన కొన్ని కావ్యాలలో హృదయమే మాటల్లే పెట్టేవాడు. 
Wordsworth కవివలె ఒక ఆవేశం వస్తే దివ్యంగా పాడీ తక్కినప్పుడు భామంగా 
(వ్రాసేవాడు. ఒకటి రెండు వ్రాసి యుపసంహరించుకొన్న వారిలో నే నెరిగియున్నది, 
వింజమూరి రంగాచార్యులుగార. ఇటువంటివారు దేశములో ఇం కెంత మందియో 
ఉండవచ్చును. ఇది యంతయు నవ్యనాహిత్యంయొక్క (ప్రధమదశ. 

రెండవదశ యింతకన్న పరిపుష్టమైనది. కవితా మార్గములో శ్రీ, శివశంకర 
శా(స్తిగారు నిర్మించిన సాహితీసమితి బయలుదేరినది. అందులో |(క్రొత్తకవులు 
పుట్టుటయేకాక సాహిత్యశాఖలో భిన్నకావ్యాలు బయలుదేరినవి. చిన్నకధకు ఒక 
ఆకార మేర్పరచినది సాహితీసమితి. కీర్తిశేషుడు చామర్తి రాజశేఖరరావు, విరాగియె 
యెచటికి పోయెనో తెలియని కొడవటిగంటి వేంకటసుబ్బయ్య, నోరి నరసింహశాస్త్రి, 
శివశంకరశాగస్తి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, దేవులపల్లి కస్లశాస్తి, చింతా దీక్షితులు 
గార్డు సాహితీసమితిని ప్రకాశింపజేసిరి. మునిమాణిక్యం నరసింహారావు, చింతా 
దీక్షితులుగార్డు అచ్చముగా చిన్నకథనే అవలంబించారు. చిన్నకధలో వారిద్దరికీ 
చెరొకమార్గంలో సిద్ది లభించింది. ఆంగ్లేయ సారస్వతంలో 'గ్రే' యెటువంటి 
స్థానాన్ని సంపాదించుకొన్నాడో వేదులకవి అట్టాంటిది సంపాదించుకున్నాడు. 
శివశంకరశా(స్తి, నోరి నరసింహశా(స్రిగార్హు కథలూ, పద్యాలూ, రెండూవాసి 
నూతనసారస్వతానికి వన్నాతెచ్చారు. కృష్ణశాస్త్రిగారు సాహితీసమితి మనిషే అయినా, 
ఆయన వేటే వ్యక్తిత్వం తెచ్చుకున్నాడు. అప్పుడు గేయాలు వ్రాసినవారిలో నూతక్కి 
రామశేషయ్యచౌదరిగా రొకరు, కాపుపెండ్తి అని మజికొన్ని యితరగీతాలు వ్రాసి 
చక్కని సంస్కారబుద్ది అన్ని విధాలా చూపించారు. ఇట్లా యీసాహితీసమితి 
యిక్కడ నడుస్తోంటే తక్కిన తెలుగుదేశంలో కవులెవళ్ళూ లేకపోలేదు. పాతూరి 
అంజయ్యగారని ఒకాయన కృష్ణాపత్రికలో చాలా మధురమైన గీతాలు వ్రాస్తూ 
ఉండేవాడు. ఆయన యేమైనాడో తెలియదు. శ్రీ రాళ్లపల్లి అనంత కృష్ణశర్మగారు 
రాయప్రోలు సుబ్బారావుగారి ప్రధమదినములలో కవిత్వంకూడా వ్రాసేవారు. వారి 
శమిపూజ, పెనుగొండ పాట మొదలైనవి తెలుగులో చావవు. అటువంటి గొప్ప 
మేధావి కవిత్వాన్ని వదలివేసె ననగా ఆం(ధ్రసరస్తతి దుఃఖించాలిసిన విషయం. 


730 


స్వంతకావ్యాలు యెక్కువ వ్రాయలేదు కాని శాలివాహన సప్తశతి తెలిగించటం 
మా(త్రం గొప్పపని చేశారు. ఈ రోజులలో కట్టమంచి రామలింగారెడ్డిగారు తమ 
కవిత్వతత్వవిచారము (వ్రాసి విమర్శపథాలలో గొప్పదృక్సధం కలిగించి నవ్య సాహిత్యానికి 
క్రొత్తబోదెలు (త్రవ్యారు. వారి ముసలమ్మ మరణమను కావ్యము, అర్హశా(స్తాంకిత 
పద్యాలు, వారి కవితాస్రవంతియొక్క యచ్చత్యాన్ని లోకానికి చెప్పి చూపినవి. ఆ 
రోజులలో సెట్టి లక్ష్మీనరసింహంగారు మొదలైన వారు యితరజిల్లాలలో కవితారచన 
చేశారు. పింగళి లక్ష్మీకాంతం. కాటూరి వేంకటేశ్వరరావులు సన్ననితియ్యని మార్గంలో 
(వ్రాస్తూ ఉండేవారు. కొడాలి ఆంజనేయులుగారు ఒక మధురకవితను సాగించేవారు. _ 
పెనుమర్తి వెంకటరత్నంగారు కూడా చిన్నతనంలో చక్కని కవిత్వం (వ్రాసినా యెంతో 


వృద్దికి రావలసిన వాడైనా, కాలంచేశాడు. 


ఇక మూడవదశ : సాహితీసమితిలో కొందరు [వ్రాయటం మానుకొన్నారు. 

సెట్టి లక్ష్మీనరసింహం గారు మొదలైనవారు (గ్రాంధికంలో చేరారు. కాని కొందరు 
రచయితలు సారస్వతం వెంట వస్తూనే ఉన్నారు. రాయప్రోలు సుబ్బారావుగారు 
చాలా రోజులు వ్రాయటం మానివేశారనుకున్నాం. వ్రాస్తూనే ఉన్నారట. (ప్రకటించలేదు. 
మళ్ళీ వారు కావ్యప్రపంచాన్ని రమ్యాలోకం చేశారు. శివశంకరశా'స్తి గారిజీవితానికీ 
సాహిత్యానికి లంకె. వేదులవారి వ్రాయడం మందగించింది. కృష్ణశాస్త్రిగారు యీ 
_ దశలో ఒక క్రొత్తమార్గం యేర్పరిచారు. ఇంగ్రీషుభాషకీ తెలుగుభాషకీ ఒక గొప్పభేదం 
ఉంది. ఇంగ్లీషుభాషలో అనేక శబ్దాలకు లాక్షణికార్థం ఉంటుంది. పైగా వాటికి 
లాక్షణికార్హం (ప్రధానం. మన భాషలో అల్లాంటి శబ్దాలు తక్కువ కనుకనే యింగ్లీషు 
కవిత్వం సులభంగా కవిత్వం అనిపిస్తుంది. అనేకమంది యింగ్లీషు భావాలను 
మక్కికి మక్కిగా తెలుగుచేసి అన్నముకాకుండా, గంజి కాకుండా చెస్తారు. 
కృష్ణశా(స్తిగారు అట్లా కాకుండా ఇంగ్లీషు భావాలను తెలుగులో యిల్లా చెబితే బాగానే 
ఉందిరా' అనేటట్టు వ్రాశారు. ఆయనది ఒకమార్గం. ఆమాగ్గ మాయనదే.. దానిని 
గురించి సవిస్తరంగా చెప్పాలి అంటే యిది సమయం కాదు. ఈదశలో చిత్రకళలో 
గొప్ప పరిణామం జరిగింది. బందరు ఆంధ్రజాతీయకళాశాలలో (ప్రమోదకుమార 
చబర్డిగారి( క్రింద బాపిరాజు, కౌతాసోదరులు, ఇతర విద్యార్థులు, అభినవ కళావిన్యాసాల 


731 


నభ్యసించారు. రాజమహేంద్రవరములో దామెర్ల రామారావుగారి స్కూలు గొప్ప 
వికాసం తెచ్చినది. రామారావుగారు చిన్న వయస్సులొ పోయినను తనకొక స్వంత 
Technique ఏర్పాటు చేసికొని పోయినారు. బాపిరాజు గారి బొమ్మలు Holland 
లోగూడా కీర్తిపొందినవి. కౌతాసోదరుల ప్రశస్తిగూడా పాశ్చాత్యదేశములకు ప్రాకింది. 
చిత్రకళలో యీ వంగీయ సం ప్రదాయముతో, అజంతాయెల్లోరా గుహల శిల్పాదర్భము 
లతో బౌద్దమత సంప్రదాయములు బలిసి అవి నెమ్మదిగా కవిత్వములోనికి (ప్రాక 
నారంభించినవి. చరిత్రలో మల్లంపల్లి సోమశేఖరశర్మ, భావరాజు కృష్ణరావు, డాక్టరు 
నేలటూరి రమణయ్యగార్లును యితర (ప్రముఖులును బహుపరిశోధనలుచేసి 
ఆం(ధ్రచరిత్రవిషయములను ప్రకాశింపచేసిరి. ఈఉద్యమములో యెవరికి వారుగా 
యెప్పుడును లేరు. ఈ సోమశేఖరశర్మప్రభృతులు లక్ష్మణరావుపంతులుగారి 
శిష్యులై వారి యుద్యమమును సాగించినవారు. డాక్టరు చిలుకూరి నారాయణరావు 
గారు భాషాశ్యాస్తమునందు రామమూర్తి పంతులు గారి శిష్యులై ఆంధ్రవాజ్మయ 
చరిత్ర అనే మహాగ్రంధాన్ని నిర్మించారు. గేయాలల్స్‌ బాపిరాజుగారి చేయి 
యెప్పుడూ ఊరుకోలేదు. అది ఊరుకునే చెయ్యోకాదు. ఈసమయంలోనే 
దేశోద్దారక శ్రీకాశీనాథుని నాగేశ్వరరావు పంతులుగారు భారతి పత్రికను స్థాపించినారు. 
అది నవ్యసాహిత్యానికి అనాటినుండి ఈనాటివరకు అండగా నిలుచుంది. 
నవ్యసాహిత్యం తక్కిన తెలుగు దేశపు అనేక సంస్థలతోపాటు శ్రీ పంతులుగారి 
యందు కృతజ్ఞతాభావం వహించియే ఉంది. 
ఇక్కడ ఇంకొక విషయము చెప్పవలయును. నవ్యసాహిత్యము యొక్క 
యీదశలోనే దువ్వూరి రామిరెడ్డిగారి సరస్వతి వికాసం పొందింది. దానికి డా.కజిన్సు, 
రామలింగారెడ్డిగార్హు ఇచ్చిన (ప్రోత్సాహం సానుకూలపడ్డది. రామలింగారెడ్డగారు 
భాషలో కొందరు యువకులలో (ప్రారంభమునుండి ఒక గొప్ప మూలశక్తిగా 
పనిచేశారు. వారి తెలుగు ఆర్థికశా[స్తము, కవిత్తతత్త్య విచారం, నవ్యసాహిత్య 
భావాలకు ఎంతైనా (ప్రోత్సాహమిచ్చినై. అబ్బూరి రామకృష్ణరావు, రాయప్రోలు 
సుబ్బారావు, దువ్వూరి రామిరెడ్డి, పింగళి - కాటూరు కవులు వారి (ప్రోత్సాహం 
పొందినవారే. వారిని ఆదర్శంగా ఉంచుకొని వ్రాసినవారే. (ప్రధానముగా పింగళి, 


Ta 


Tey గషష్వారాను సంతులు గారి (ప్రోత్సాహం. సారస్వతంలో 
"గయత శొంతలిది పరోక్షగురుత్వం. ఈరోజులలో వెంపటి 

న తమ గటా నోసునాధం గారు యింగ్రీషులోనే కవిత్వం (వ్రాసి అది 
Sen లిన చం Ta Non Co-Operation movement చరమదశ 


( 


సట యాం ంటళనను FON 
1 ప్రబలినని. కొన్ని స్టలాలల్లో ఆంధ్రరత్న దుగ్గిరాల 
క OR INN లు ములు ఎబ్బుంభించింది. జాతీయగీతాలు ఎ౦ంతమందైనా 
లల గ సచయుగీతాలట్టో వాడుకభాషలో (వ్రాసినవానిలో గరిమెళ్ల సత్య 
౧ 
గాల గీతాలు శిలుగుజాట మేల్కొలిపినవి. ఈకాలంలోనే త్రిపురనేని 


త. చలిగాటి సతన్సురాణం వెలువడింది. వారిశిష్యులు చాలామంది 


oe 
wr 


Hn. CHa (గ్రాంతిక భాషాజ్ఞానం బాగా కలవారు. వైదర్శ్భీరీతిలో చక్కగా 
TTI He MWe నవ్వ్గనాహత్యం యెల్లా అవుతుంది అంటే సాహిత్యా 
eR ఏలట్రదో యాలట్టు యెదురుతిరిగి నవ్యత్వం కోరటం మూలంగా వారిదీ 
వగా హొ మస్సుతుంది. 

ఇగ నాల్వవదశ - ర+దశలో క్రాత్తకవులు చాలామంది పుట్టారు. జాషువాకఎ 
స తెలా గీతానితి మహర కుహూ మొదలుపెట్టాడు. ఐదవదశనాటికి తనకు వేరే 
WT AT సర్మించుకో బోయే శ్రీరంగం శ్రీనివాసరావు (గాంధికభాషలో పద్యాలు 
(వ్రాయటం మొదలుపెట్టాడు. కొంపల్లై జనార్దనరావుగారు ఉదయిని (ప్రారంభించాడు. 
బుదిసండా' అస్పల స్వామి, శ్రీరంగం నారాయణబాబు, కాళూరి నరసింహారావుగార్లు 
ముదలైనవారు. నిశాఖపట్నం నుండి, సహదేవ సూర్యప్రకాశరావు ప్రభృతులు 
రాజమహేంద్రనరమునుండి కొత్తరచనలు చేశారు. శ్రీ తెలికిచర్త వెంకటరత్నంగారు 
ఖభామోతిత్వు శాఖకు “పతిభితో కవిత్వానికి చాలా సాహాయ్యం చేశారు. శ్రీ కోలవెన్ను 
రామకోటీశ్వరరావుగారు వెనుకటి దశలో జయంతి పత్రిక పెట్ట భావకవిత్యానికి ఒక 
సథింగా ఆచార్యులు కొనడమే కాకుండా యీ దశలో త్రివేణి అను ఆంగ్లేయ 
మాసప(త్రకతో యీ ఆంధ్ర నవ్యసాహిత్యానికి యితర దాక్షిణాత్య సాహిత్యాలతో 
సంబంధ బాంధవ్యాలు కలపటం (ప్రారంభించారు. ఈ దశలోనే పెమ్మరాజు 
లక్ష్మీపతి, వరుల కాళిదాసుగార్ల మధుర కవిత్వంగూడా వినిపించింది. 


733 


ఇకనైదవదశ. ఇది (ప్రస్తుతదశ. ఇందులో జాషువగారి మధుర కోకిలత్యం 
స్టిరపడ్డంది. శ్రీరంగం శ్రినివాసరావుగారి ముక్తకంరం విడివడ్డది. ఆయన చాలా 
క్రొత్తదైన ఒకమార్గం నవ్యసాహిత్యంలో సృష్టించాడు. విశ్శభారతిలో చదువుకొని 
వచ్చిన మల్లవరపు విశ్వేశ్వరరావుగారు కళ్యాణ కింకిణితో గోపాల రెడ్డిగారి పెళ్లి 

౧ యి రా 
చేయించారు. తెనాలి (ప్రాంతాలలో కమ ్యవారిలో చక్కని భాషాజ్ఞానం కలిగి సాధువైన 
మార్గాన కవిత్వం (వ్రాసేవారు బయలుదేరారు. తుమ్మల సీతారామమూర్తి చౌదరి, 
ఏటుకూరి లక్ష్మీనరసయ్య, బోడేపూడి వెంకటరావు, వాశిరెడ్డి వెంకట సుబ్బయ్య 
గార్లు తమ (క్రొత్త రచనలతో తెలుగుభాషకు సొంపులు దిద్దుతున్నారు. శ్రీ కృష్ణశా(స్త్రి 
గారు అప్పటికీ యిప్పటికీ అటు భావగీతాలు, ఇటు చిన్ని నాటకాలు, ఆకలి పాటలు, 
భక్తిగీతాలు (వ్రాస్తూనేయున్నారు. చింతా దీక్షితులుగారు కూడా కధలు వ్రాయటం 
మానివేశారు. 


నవ్యసాహిత్యము యొక్క యీ చివరి రెండుదశలలోను ఒక శక్తిమంతమైన 
వాడుకభాషరచన గలిగిన ఒకగద్యరచయిత పిడుగువలె (ప్రవర్తించాడు. ఆయన 
భావాలు నచ్చనివాళ్లు చాలామంది ఉన్నారు. ఆధునిక సారస్వతమంటే ఆయన 
పేరెత్తకుండా వీలులేదు. ఆయన నవలలు, నాటకాలు, కథలు వ్రాశారు, ఆయన 
పెరు గుడిపాటి వెంకటచలంగారు. ఆయన తెలుగు ప్రబంధాలు చదువుకో 
లేదంటారు. ఇంగ్లీషు చదువుకున్నాడు. ఆయన వ్రాసేవన్నీ యింగ్లీషు భావాలే. కాని 
ఆయనమా(త్రం అచ్చమైన తెలుగువాడి నోట, వాడిహృదయంలో నుంచి వచ్చేభాష,. 
ఆయన వ్రాసే ప్రకృతివర్షనలు తెలుగుదేశంలో నువ్వూ నేనూ చూచేవి. ఆయన 
భాషనుగురించి ఆయన భావుకవిత్వాన్ని గురించి నేనెంతైనా పొగుడుతాను. కాని 
ఆయన సిద్దాంతాలు నా మనస్సుకి వేరుగా ఉంటవి. 


ఎడతెగకుండా రెండు మూడు సాహిత్యదశలనుండీ (వాస్తూఉన్నవారు 
కవికొండల వెంకటరావుగారు, వేలూరి శివరామశాగస్తిగారు, శ్రీపాద సుబ్రహ్మణ్య 
శాస్త్రిగారు, ఒక కాలంలో వ్రాసి మానివేసిన పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రిగారిని 
గురించి కొంచెం చెప్పి వీరు ముగ్గురినీ గురించి చెబుతాను. ఆదినారాయణ 
శాస్త్రిగారు పండితులు, వాడుక భాషావాదులు. తెలుగు కవులను గురించి 


734 


మెచ్చుకొనే ఒకగీతం వ్రాశారు. ధృతరాష్ట్రుని విషాదమని ఒక గేయం వ్రాసారు. 
కాని జైనుల అర్రశాస్త్రకథలు అని వ్రాసారు. ఆ కధలలో ఉన్న వాడుకభాష, దానికదే 
సాటి. అవియింకా వ్రాసి పుస్తకరూపంగా ప్రకటిస్తే సంస్కృతంలో ఆచార్యదండికేస్తానం 
ఉందో వాడుకభాషలో ఆదినారాయణ శాగస్తిగారి కాస్టానం ఉంటుంది. కవి కొండల 
వెంకటరావుగారు (వాయని పద్దతిలేదు. ఆయన కవిత్వంలో గొప్ప ప్రకృతి పరిశీలన 
ఉంటుంది. గోదావరిజిల్లా పాటకజనం యాస ఉంటుంది. సూక్ష్మతమమై (గ్రహించ 
రాని భావుకత్వం ఉంటుంది. వేలూరి శివరామశాగస్తిగారు గొప్పు పండితులు. చిన్న 
కథలు, కవిత్వం, అవ్యవహితంగా (వ్రాసినవారు. వారి కథలలో గొప్పతరగతికి 
చెందిన కథలు చాలా కలవు. నవ్యసాహిత్యంలో ఆయన దూరంగా ఉండి 
ఆయనకూ యితరులకూ కూడా తెలియకుండా గొప్పభాగస్వామి అయినాడు. అది 
ఆయన వలదన్నా పోయేది కాదు. ఈ రీతిగా వారికి తెలియకుండా నవ్యసాహిత్యంలో 
పాళ్ళు పెట్టుకున్నవారు చాలామంది ఉన్నారు. మానవల్లి రామకృష్ణకవి, వేటూరి 
ప్రభాకర శా(స్తులు గార్లు చేసిన పరిశోధన నవ్యసాహిత్యానికే చెందుతుంది. పింగళి 
అక్ష్మీకాంతంగారి సౌందరనందం నవ్య సాహిత్యానికే చెందుతుంది. ఇది ప్రమోద 
కుమార ఛటర్జీ శిల్పపుటొత్తిడి. అదే ఆకృతికట్టి శ్రీముట్నూరి  కృష్ణారావుగారి 
ప్రభావముతో కలిసి సౌందరనందంగా మూర్తికట్టింది. కాటూరి వెంకటేశ్చరరావుగారు 
యీ పరిషత్తులో (ప్రత్యక్షసభ్యుడు. 

శ్రీపాద సుటబ్రహ్మణ్యశా(స్తిగారి సంఘసంస్కారమూ, ఆంధ్రరాష్టమూ 
యీ రెంటిని కలిపి వ్రాసిన కధలూ వ్యాసాలు భాషాదృష్టితో చూస్తే వాడుకభాషకి 
(కొత్త అలంకారాలు. ఆదినారాయణశా(స్టై గోర్‌ అర్ధశా(స్తకధల్లో భాషకు, కధ 
చెప్పటంలో ఉన్న ఒడుపుపుల్ల ఒక గొప్పదశవస్తే, వీరికి పలుకుబడి సొగసుచేత ఒక 
గొప్పు వస్తుంది. 

వీరుకాక హైదరాబాదునుండి సురవరము (ప్రతాపరెడ్డిగారు, వారి (గ్రంధాలు 
వారి వ్యాసములచేత కొంత పరిశోధన చూపించారు. నిజాం రాష్ట్రములో వారు యీ 
ఉద్యమానికి లంకెగా ఉండి పనిచేస్తున్నారు, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రిగారి 
జాతక కధలు మరొక నవ్యసాహిత్య (గ్రంథం. ఈ కాలానికి లక్షణంగా ఉన్న ప్రణయ 


735 


కవిత్వం కంటి ఒక విశిష్ట లక్షణము గల ప్రణయకవిత్వం (వ్రాసినవాడు నాయని 
సుబ్బారావు. ఆధునికులలో చాలామంది రచనను తిక్కన రచనవలె ఉందని 
చాలామందిని చాలామంది పొగిడారు. వారెవ్వరిలోను తిక్కన అక్షర విన్యాస వైఖరి 
లేదు. ఒక్క నాయని సుబ్బారావు లోనే ఉన్నది. ఇల్లా కావ్యనాటకాదులు (వ్రాసినవారే 
కాక యితర రచనలతో నవ్యసాహిత్యాన్ని పోదిచేసినవారున్నారు. గొబ్బూరి విజయ 
రాఘవానందరావు గారు తమ ఖగోళశా(స్త పరిశోధనవల్ల నవ్యసాహిత్యానికి చేసిన 
మేలు మరువతగినది కాదు. వారీనవ్యసాహిత్య మహాకాశంలో ఒక చంద్రునివలె 
ప్రకాళిస్తున్నారు. మల్లాది సూర్యనారాయణ శాగస్తిగారి వ్యాకరణం నవ్యసాహిత్య 
వ్యాకృతి. 

వర్గుల చినసీతారామశాగస్తిగారు (గ్రాంధిక వాదులు. వారిని నవ్యసాహిత్యంలో 
చేరిస్తే వారికేం కోపం వస్తుందో ! అయినా నేనంటే వారికి దయగనుక సాహసించి 
అంటున్నాను. వారి వ్యాకరణ పారిజాతం నవ్యసాహిత్యంలోనే చేరుతుంది. ఇన్ని 
[గ్రంధాలూ నవ్యసాహిత్యంలో యెల్లాచేరుతవీ అంటే నవ్యసాహిత్య మంటే నిర్వచనం 
చెబితే తేలుతుంది. 


సాహిత్యమంటే ఒక జాతియొక్క సంస్కారం. మనజాతి పూర్వం ఒక 
గొప్పా సంస్కారదశను పొందింది. సృష్టిక్రమంలో, సృష్ట్యాదినుండి కాలనిర్లయంలో 
భిన్న రాజచరిత్ర నిర్ణయంలో, సంఘ ధర్మ నీతులలో, ఆర్థిక రాజకీయాలలో 
సారస్వతపథాలల్లో ఒక విశిష్టమైన సంస్కారంతో గూడిన సిద్దాంతాల మీద మన 
జాతి నడిచింది. ఇవ్వాళ ఆంగిలేయులు మన్ని ఆ(క్రమించటం చేత ఆ 
మహాసంస్కారంమీద అభిమానం పోయింది. పాశ్చాత్య దేశీయుల సంస్కారం మీద 
అభిమానం ప్రబలింది. ఏతదభిమాన పురస్కృతములైన భాషాతత్త్యం, చరి త్రనిర్మాణం, 
స్పష్ట్యాదికాల నిర్ణయం, సంఘధర్మాలు, విశ్వాసాలు, వీటిని యేయే (గ్రంథం 
పరామర్శిస్తుందో అదంతా నవ్యసాహిత్యం. 

ఇప్పుడు పాశ్చాత్య సారస్వత ప్రభావంచేత మనదేశంలో (క్రొత్తగా పుట్టిన 
కావ్యభేదాలను గురించి చెబుతాను. మొట్ట మొదటిది ఖండకావ్యము. ఇది (వ్రాయని 


ఇ 


రవరటరు; 


a 


wr 


ములు (వాసి 


Heese 
వ 
న్నవ లక్ష్మినారాయణ 


క 


ఆదం 
న్న 


రారా 
శ్ర పస 
(గ 
అస ప దాన్నిగూడా 


నే. 
ల అ. జో 
స 


as బై 
క. 
~ ఖ్‌ 
వ 


—_ కానూ 
అ) 
ఇ కానా ళు 


త. 
న 
జా 


- 
ఇ నె 
ఎలో అననా 


జో 


పేలాల ఆద 

der ర ల లు 
wr 

అ యో re Nt 


- 
ర్‌ 


Pn తా 
= మూ 
జనలు 

ఇ జౌ 


కో 
pee 


గొ 


- 
-_ 
న్‌ 


అ అల్‌ td సనో 
— 


ల నానా 
= 
త్వ 


~~ 
ఇ ఆ! 
జా a> 
_ 


జా 
- 


అను 
న లా 
అనన స 


" 
wr) 
మ 
అ నలు కా వలీ క! 


వం ౨ 
“em 


+ 


ఆ 
3» 

Tu nme Wh lh mr 
_ ME ars 4 
ప 
Hats 
చీ 


90,6ఉ 


యు 


టి 


రా 
(=) 


వా ౨ 
~~ జల్లా 
మయా 


అద ఆక సా 


శ సిలు 


అనాధల. 

“run 

న - 
రాలా కోలా 


ట్ట 


భాషలో ప దయమును కొ 


చూచిన రెండుమూడు గీతాలమీదనే యీ 


తాలు యిటే ఉనువని నేను చె 


, వేలూరి చంద్ర 


ఈ చంద్రశేఖరముగారు 


వం లోకోతరంగా 


లేను. 


తా 


నదినంఠదర్‌ 
ల్‌ 


తలు కొందరిని పూర్వము పేర్కొన్నాను. 


CY 


ఇ 
! 


చై 
ంచలెదు. అప్రకటితములైన వానిని 


చ్‌ 


_—— 


రావు? 
టె 
అడివిగా ఉన్నది. భా 


న్‌ా 
మే 
(రై 


అపొదగి 


ఇ 
స పై 
అలో 

న్నా 

షె 


౧ 
అభ వ 2 


Fade 


తు 


వ 

ఇర 
అణ 5 
ఆ 


త. 
ఇ వేటిలో 

వా 

హల 


tw ఉల 
or 
శ 
వా 


= 
నా 
a 
కా 
మే 
pa 


చా 
టా న. 


మం. 
శాత 
= 9౫ 


జీ 
- 
ల 


ఇలా ఉం ణా అల ఆజా ట్‌ చా ఆ తనో 
ఉ 
ni 
గ్‌! నయ 
అ రెజు ఆఆ 
శీ ఈ 


TP 
"ఇ 
ణ్‌ 
ఉనా 


భతి యు 
bh 9 
a 2 
యర) ర్ట 
oh 
మ 
Ww 7 
6 
యళత 
గ్‌ 
స 
a 
ie 
b 1 
x} 
Ce vy 
a) 
v3 ఏ 
i 9 
bw oO 
yA 3 
క a 
x} 
ఫో 
ప. 
ణా y- 
శీ క్న్రా 
(౧౩ 
fa 3 
; fin 
vi 
(1) 7 
నే ‘fo 


ఉంది, 


(ఈ) 
చేత నిండి ఒక 


సానం 


జాతం 


a 


డివి బాపిరాజుగాదికి కూడా గ్‌ ప్ప 
శాడు. ఆకథలన్నీ చిత్రకళావి 


ఆటా 


యె 
మి 


= 


-ఐదవదిగేయాలు. ఇందులో మఅల బాపిరాజు గారికి 


737 


గొప్ప స్థానము కలదు. నండూరి సుబ్బారావు, నూతక్కి రామశేషయ్య చౌదరి, 
చిరుమామిళ్ల పార్రసారధిగారు, దేవులపల్లి కృష్ణశా(స్తిగారు వీరందరూ వ్రాసిన గేయాలు 
నవ్యసాహిత్యానికి అలంకారాలు. 


ఆరవది చిన్ననాటకం, విశ్వనాథ కవిరాజుగారు, మల్లాది అవధానిగారు 
పి.వి.రాజమన్నారుగారు మొదలయినవారు దీనికి దోహదం చేశారు. 


ఏడవది హాస్యరచన. ఇది యీ తెలుగుదేశములో ఒక్కనిదే సొత్తు. ఆ హాస్య 
మొక్కొకపుడు చిన్ననాటకం, ఒక్కొక్కపుడు చిన్నవ్యాసం, ఒక్కొకపుడు ఉపన్యాసం; 
రాజమహేంద్రవరములో ఆ పురుషుడు నిలుచుంటే చాలు, సభంతా చప్పట్లతో 
మోగిపోవును. నవ్యసాహిత్యశాఖల్లో యేపనైనా ఒకడు చేసింది యింకొకడు చేశాడుకాని 
యీ భమిడిపాటి కామెశ్వరరావుగారు చేసిన హాస్యరచన మరియొకడు చేయలేదు. 
ఆయన హాస్యంలో నిగూఢంగా బోలెడంత ఆక్షేపణ ఆం(ధ్రాభిమానం, వ్యక్తిగతములైన 
వికారాలు, తెలుగువాళ్ల మాటల్లో ఉండే వెక్కిరింపు, ఎన్నో నిగూఢంగా ఉంటై. 
అచ్చంగా ఆయన హాస్యకారుడు అనుకున్నవాడు తెలివితక్కువవాడు. 
(క్రొత్తకవిత్వంలో హాస్యం కలిపి చమత్కారంగా (వ్రాసి ఆ పద్యాలు సభలో 
నిలుచుండి దివ్వకంరంతో పాడుచున్నవాడు మాధవపెద్ది బుచ్చిసందరరామశాగస్తిగారు. 
ఈ (క్రొత్తకవులందరికీ “పారడీలు' వ్రాసి, ముట్నూరి కృష్ణరావుపంతులుగారి, కాటూరి 
వేంకటేశ్వరరావుగారి ప్రోత్సాహంతో ఆపారడీకి ఒకకళ తెచ్చినకవి జలసూత్రం 
రుక్మిణీనాధశాస్త్రిగారు. ఒకరకపు హాస్యరచనలో బందరు నివాసియై కీర్తిశేషుడైన 
వెల్లటూరి స్వామినాధంగారన్నాయన పద్యములు చాలా వైశిష్ట్యం కలవ. “నారాజు' 
వ్రాసికీర్తితెచ్చిన పింగళి నాగేంద్రరావుగారుకూడ యిటువంటి పద్యాలు (వ్రాశారు. 
నవ్యసాహిత్యచాటు పద్యమణిమంజరి అని ఒకటి అచ్చువేసి యిటువంటివన్ని 
సంకలనము చేయవలసిన బాధ్యత యెవరిమోదనో ఉంది. 
వీరందరూ నవ్యసాహిత్య నిర్మాతలు, వీరిలో కొందరు కొందరు 
మహానుభావుల చేయూత లేకుండా యీకార్యం చేయలేక పోయేవారు. కొందరు 
కవుల గీతాలు కొంద రాలపించి (ప్రాశస్త్యం తెచ్చినవారున్నారు. బెల్లంకొండ రాఘవరావు 


738 


గారు, నూతక్కిరామశేషయ్య చౌదరి, కాటూరి వెంకటెశ్చరరావు, చిరుమామిళ్ళ పార్ట 
సారధి, చిరుమామిళ్ళ శివరామ కృష్ణ ప్రసాద్‌ మొదలైనవారు తాము కవులై ధన 
వంతులై యితర పేదకవులకు సహాయంచేసి నవ్యనాహిత్యానికి ద్విధోపకారం చేసిన 
వారు. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారి మెనకోడళ్ళు కృష్ణశా(స్తిగారి, బాపిరాజుగారి పాటలు 
వాడి నవ్యసాహిత్యసభలు ప్రకాశింప చేసినవాళ్ళు. తన నేర్చిన భరతనాట్యం చేత 
బి.వి. నరసింహారావుగారు, కృష్ణశాస్త్రి బసవరాజు అప్పారావు, నండూరి సుబ్బారావుగార్ల 
పాటలు పాడి నవ్యసాహిత్యాన్ని విస్తరింప చేసినవాడు. రాయలపీమలో చిలుకూరి 
నారాయళారావుగారి శిష్యులుగా కొందరు మధురకవు లున్నారు. చిన్నకధలు 
ధ్రాసినవారున్నారు. నంద్యాలలో కొందరిని చూచితిని. వారిపేర్లు జ్ఞాపకములేదు. 
పుట్టపర్తినారాయణా చార్యులుగారు తన కవిత్వం చేతా విమర్శనచేతా రాయలసీమలో 
నవ్యనాహిత్యోద్యమానికి దోహదం చేస్తున్నారు. 

ఈ నవ్యసాహిత్యంయొక్క అభిమానులు తెలుగుదేశములో ఒక కొసనుండి 
ఇంకో కొసవరకు వ్యాపెంచిఉన్నారు. మద్రాసులో వింజమూరి గోవిందరాజాచార్యులు 
గారు, నెల్లూరులో తూములూరి శివరామయ్యగారు, ఒంగోలులో నాయని 
నరసింహారావు నాయుడుగారు, బాపట్లలో వెలగపూడి సుబ్బారావు, మాధవపెద్ది 
కాళదాసుగార్లు ఇట్లా ఆయాగగ్రామాలలో వారే కాక, ఇంకా ఎంతోమంది, మజీంకా 
చాలా (గ్రామాల్లో ఇంకెందరో కలరు. అందరిపర్టూ చెప్పటానికి వ్యవధిచాలదు. ఇది 
ఈ పరిషత్తు యొక్క పరిణాహమును తెలియ చేస్తుంది. 

ఈ ఉద్యమం ఒక (ప్రాంతానికి చెందిందిగాదు. ఒక తెలుగు దేశానికి 
సంబంధించింది కాదు. భారతదేశంలో (ప్రతి రాజధానిలో యీ ఉద్యమం ఉంది. 
బెంగాలులో దీని కౌత్మృష్ట్యం (ప్రాప్తించింది. హిందీలో (ప్రేమచంద్‌ మొదలైనవారు 
మహాకవులుగా పరిగణింప బడుతున్నారు. ఇంగ్లీషులో ఉన్న పి.ఇ.యన్‌. పత్రిక, 
హిందిలోని 'హంస' పత్రిక యూమహోద్యమానికి భారతదేశం మొత్తంమోద యేకీభావం 
తీసుకురావడానికి (బ్రయత్నిస్తున్నవి. నాలుగు సంవత్సరాల కొకసారి అయినాసరే, 
ఒక సంచికవేసి నవ్యసాహిత్యంలో తామున్నామని చూపించతలచుకొన్న యువకు 


లున్నారు. ఆ రేడ్డక్రింద ఆకటిశపబడిన వైశాఫీ, యడ డెడ్రికడ నిజా 


Ch, 


వచ్చిన కిన్నెర యో యుద్యమము 


షా అవా — ఆఅ న్నా అవు స్య క 
ఇవన్ని నవ్యన హిత్వంలోని అంటా లం eT స ఆ రా న య క 
న్న జౌ (a నాకో వా 
వ డ్‌ జల ని శ 
యేకముఖంగా పనిచేస్తోంది. వీరందరూ నవ్వసాహిత్వ టం DDT 


కొందరగుటకు ఒప్పుకోరు. ఏత దభిముఖంగా నడుస్తున్తామనే ఆ 
కొందరు. అయినా ఎక్కడ ఉన్నా ఇది ఒక మ 

ఒకపరిషత్తు యేర్సరచి యీ పర్యాలోచన చెయ్యటం యూ పరామర్శ జకపబ2 
యేడాది కేడాదికీ యీ కళ్యాణాలు చెయ్యటం కొందరే పూనుకున్నారు. అంతమా త్రాన 
ఇది యేకదేశవిషయం కాదు. 


ఈనవ్యనాహిత్యంయొక్క భవిష్యత్తు యమిటొ చెప్పటం నాఢాంకాడు 
| ( నే _ 
దీని భవిష్యత్తంతా రాచకీయంమిద ఆధారపడి ఉంది... స్వరాజ్యుంవస్తే డాని 


స్వరూపం యెట్లా ఉంటుందో? 


జా 
ద షం రారా న కాయలని! అజా 
ఇంగిమచదుజ లూ క a reo ఇ అజో 
దా 


కాం(గైసు చేతుల్ల్‌ ఉంటుందొ, నామ్యవాదుల? తుల్‌ ఉరమున? శతా ంకాల 
జ “> ము ఇన్‌ 


చదువులలొ సంస్కృత దేశభాషలకు పైాధాన్యం వస్తు 


ద 
యెట్టా జరిగినా, నవ్యసాహిత్యం అట్లాంటి మార్చ్పుపొందుతుంది. తకొ_న ఫావాళె! 


యం ప 
న వం రా ఎఇ ఆస గ్‌ జ 
ఉన్నా (క్రొత్తగా తెచ్చుకొన్న కావ్యభధాలు నారస్వతంల నిలుస్తవ. ఎది జబ్లాజన్నా 


రచయిత లందరూ ఒక విషయం మాత్రం జ్ఞాపకం ఉంచుక్‌వాకి. భావం కతా 
వచ్చినట్లు చేసుకో. ఆభావానికి అమలు ఉన్నన్నాళ్లు ఆభావం అమలుటొ౬ 
భాషమా(త్రం అచ్చంగా ని తెలుగుభాష వాడు! నుడికారంలో, ప్రయా? చకంక్‌ 

తెలు గుపుస్తకంలో తెలుగు కాని పోకడ కరు ga జక లక్ష్యం ౫౫ ప ముం ం కై 


నవ్యసాహిత్యానికి భయం లేదు. 


వినోదాన్ని - అదికూడా ఒక పక్షమువారికి* కల్పిస్తూ - ఉన్నదేకాని ఈ అభ్యుదయ 
వాజ్మయంశి శాశ్వత స్పందంకల్షించేదిగా లేదనడము యధార్థ విషయము. 
ఈవిధముగా ఈదశవర్ష (1940-1950ల మధ్య) కాలములో విజాతీయ 
ధోరణులు నవ్యాంధ్ర సాహిత్యములో పొడచూపుతూ వచ్చి పండితలోకములో 
పెద్దకలవరాన్నే కల్షించినవి. దేశ స్వాతంత్ర్యం లభించిన (1947) తరువాత - అంటే 
ఈమూడు నాల్గు సంవత్సరాలలోను వెలువడిన సారస్వతముకూడ చాలవరకు 
విష్టవభావాలను పోషించేదిగా ఉన్నదనే తెలుసుకుంటాము; అర్థకామాల కధిక 
గౌరవం సంఘంలో నేడు లభించడంమూలాన వాజ్మయములోను ఆ భావాలే 
విరివిగా పోషింపబడుతూ వస్తున్నవి. కొద్దికాల మిటీవల కాగితము కరువు 
కారణముగా (గ్రంధ (ప్రచురణము బహుళముగా సాగకపోయినప్పటికీ 
కుక్కగొడుగులవలె ఎన్నెన్ని పత్రికలో (మఖలో పుట్టి పుబ్బలో అంతరించినవి) వెలసి 
నవ్యుల ననేకుల బులపాటమును తీరుస్తూ వస్తున్నవి. దేశములో శాంతి నేటికీ ఎలా 
యింకా స్టిరపడలేదో అలాగే సారస్వతరంగానకూడ స్వాస్థ్యము కుదరలేదనే చెప్పవలె. 
నై 
స్వాతంత్రానికి స్వేచ్చకూగల అంతరాన్ని గుర్తించలేక (ప్రజలు విచ్చలవిడిగా 
విశృంఖలంగా ప్రవర్తిస్తున్నారు. సంఘములో వర్గవైమనస్యాలు పెచ్చు పెరిగి పోతున్నవి; 
నీతి నియమాలను పాటించడముగాని, వయసుకు-విద్యకు-హోదాకు గౌరవం 
ఇవ్వడము గాని సుతరాము గిట్టని వ్యక్తిస్వాతంత్ర్యం హెచ్చిపోతున్నది. వీటికి 
* 'ఆం(ధ్రప్రభ' 1947 జనవరి 21వ తేదీనాడు అభ్యుదయ సాహిత్యము పైన సంపాదకీయ 
వ్యాసము (వ్రాసినది; అందులో విశ్వనాధ సత్యనారాయణ గారి" 'వీరవల్లడినే నవలపైన తీవ్ర 
విమర్శఉంది; చాతుర్వర్ష్యమును గూర్చిన సంప్రదాయ సిద్దమైన చిత్రణ మున్నందుకు ఎంత 
ఉక్రోషము వెళ్ళగ్రక్కుతున్నదీ వ్యాసం! ఈవ్యాసాన్ని బట్టి బ్రాహ్మణులపైన కత్తి కట్టడమే 
'అభ్యుదయ' మార్గలక్ష్యమనీ, బ్రాహ్మణేతరుల ఉద్యమమా అభ్యుదయోద్యమమనీ అనుకోడానికి 
వలను పడుతున్నది. సంఘములోని బ్రాహ్మణాధిక్యాన్ని నిరసించే నాగరిక దినాలుగదా ఇవి! 


ఛీ "With regard to progressive literature, my own bs is that it 
occasionally errs against good taste (not morality). 


-Prof. Mahammad Sadiq, "20th century Urdu Literature" 


చతుర్ధభాగము 689 


తగినట్టుగా కామపరములైన పత్రికలు బయలుదేరి, పుస్తకాలు ప్రచురితాలౌతూ 
ఈకాలానికి సారస్వతరంగం అధోగతి పాలవుతున్నట్టు గమనిస్తాము;* అయితే 
సంప్రదాయవాదులు, కళావిదులు అయిన వారొకవైపు నుంచి నరుక్కొని వస్తున్నారనే 
విషయాన్ని ముందు గమనిన్తాము.కనుక ఇప్పటికి నిరాశ కల్లుతున్నా కొంత ధైర్యం 
వహించడానికి అవకాశము లేకుండా పోలేదు! 





*ః 'రూపవాణి, తెనుగుసినిమా, సానిత్రి, సూర్యప్రభ' మొదలైన సినిమా పత్రికలూ, 'జ్యోతి, 
రేరాణి, అభిసారిక, మోహిని” మొదలైన కామపరములైన పత్రికలూ (వీటికి తెనాలికేంద్రము!) 
అనేకము బయలుదేరి ఈనాటి యివతీయునకుల చిత్తాలను ఆకర్షిస్తూ మోహసపెట్టుతున్నవి; 
ఇవేకాక తుచ్చకామాన్ని పోషించే (గ్రంథాలు అనంతిముగా' ప్రచురితమౌతూ విలాసనినోదాలతో 
కాలాన్ని వయపరిచే బాధ్యతారహితులు, నిర్వాసారులు అయిన ఆసాములను, ముఖ్యముగా 
విద్యార్దులను ఆకర్షించి వారిని కామానికి బానిసలుగా చేసుకొంటున్నిని! 


